మహాభారతసారనంగ్రహము 


పుల్లెల శ్రీరామచంద్రుడు 


2014 


మహాభారతసారసంగ్రహము 


ఠ కాపీ రైటు హక్కులన్నీ రచయిత శ్రీపుల్లెల శ్రీరామచంద్రుడువి. 


ప్రథమ ముద్రణము 
ద్వితీయ ముద్రణము 
తృతీయ ముద్రణము 


ప్రతులకు 


ముద్రణ 


2012 
2012 
2014 


(శ్రీమతి పుల్లెల సుబ్బలక్ష్మి 

“'నందనంి, 8-2-603/1/1/, ప్లాట్‌ నెం. రిఎ, 
రోడ్‌ నెం. 10, బంజారాహిల్స్‌, 

హైదరాబాద్‌ - 500 034. 


1. శ్రీ జయలక్ష్మీ పబ్లికేషన్స్‌ 
2-22-311/97సి, వెస్టన్‌ హిల్స్‌, 
కూకట్‌పల్లి, హైదరాబాద్‌-500 085 
ఫోన్‌: 040-23050986 

2. సంస్కృతభాషా ప్రచార సమితి 
5-4-743/, హరేకృష్ణ దేవాలయం ప్రక్కన, 
నాంపల్లి స్టేషన్‌ రోడ్‌, అబిడ్స్‌, 
హైదరాబాద్‌ - 500 001. 

ఫోన్‌: 040-24615481 

సమంత గ్రాఫిక్స్‌ 

ఎస్‌.ఆర్‌.టి. 8, జవహర్‌నగర్‌, 
హైదరాబాద్‌ - 500 020. 

ఫోన్‌ : 040-27670198 


సంహిత గ్రాఫిక్స్‌ 
అమీర్‌పేట్‌, హైదరాబాద్‌-500 016 
ఫోన్‌: 040-23731620 


శ్రీః 


DEDICATED 
To 
Justice Sri Lingala Narasimha Reddy 


Who is a fine example for the Socratic dictum for a judge 


"Hearing courteously, answering wisely, considering 
soberly and deciding impartially" 


and who is a great lover of Sanskrit 
and Indian Culture. 


ఆంధ్ర ప్రదేశోచ్చన్యాయాలయన్యాయాధీశులు 
భారతీయసంస్కృతి - సంస్కృత పరిరక్షణ శ్రద్ధాళువులు 
శ్రీ లింగాల నరసింహారెడ్డి గారికి 
సాదరముగా సమర్పించిన 


అక్షరోపాయనము 


శ్రీమల్లిజ్లాలాన్వయపయోధిచన్హాయ సుగుణసాన్హాయ, 
శ్రీ నరసింహారెడ్డిప్రధియే కృతిరియముపాయనీ క్రియతే. 
ధర్మనిర్ణాయకస్థానమత్యుచ్చమధి తిష్టతః, 
ధర్మాణామాకరో భూయాద్‌ భారతం భవతో ముదే. 


పుల్లెల శ్రీరామచంద్రుడు 


శ్రీః 
ఓం నమో భగవతే వేదవ్యాసాయ 
''? శ్రీశజ్మిరభగవత్సాదాః విజయన్తే (ii 

నమో9ం స్తు తే వ్యాస విశాలబుద్దే 

ఫుల్లారవినాయతపత్రనేత్ర, 
యేన త్వయా భారతతైలపూర్ణః 

ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః. 
భారతం శృణుయాన్నిత్యం భారతం పరికీర్తయేత్‌, 
భారతం భవనే యస్య తస్య హస్తగతో జయః. 
భారతం పరమం పుణ్యం భారతే వివిధాః కథాః, 
భారతం సేవ్యతే దేవైః భారతం పరమం పదమ్‌. 
భారతం సర్వశాస్తాణాముత్తమం భరతర్షభ, 
భారతాత్‌ ప్రాప్యతే మోక్షః తత్త్వమేతద్‌ బ్రవీమి తత్‌. 

- హరివంశోక్తమ్‌ 

యో గోశతం కనకశృబ్దమయం దదాతి 

విప్రాయ వేదవిదుషే సుబహుశ్రుతాయ, 
పుణ్యాం చ భారతకథాం సతతం శృణోతి 

తుల్యం ఫలం భవతి తస్య చ తస్య చైవ. 


మహాభారతంలోని చివరి శ్లోకం 


గ్‌ 


౧ © NN 59S pw 


= 
రాల ఈత ల ఫమ[0 గో © 


విషయసూచిక 
పరిచయం 
గురుపదార్చనము 
ప్రమోదం 
ప్రణుతి 
ప్రస్తావన 
ఆదిపర్వము 


వైశంపాయనుడు జనమేజయునకు మహాభారతకథ చెప్పుట 
పరీక్షిత్‌ కథ 

ఉత్తంకుని కథ 

సర్పాలకు తల్లియైన కద్రువ శాపం ఇచ్చుట 

ఆస్తీకుని చరిత్ర 

సర్పసత్రంలో వ్యాసుడు వచ్చి జనమేజయుణ్ణి ఆశీర్వదించుట 
సత్యవతీవ్యాసాదుల ఉత్పత్తి 

శకుంతలాదుష్యంతుల కథ 

వైవస్వతమన్వాదుల ఉత్పత్తి 

యయాతి చరిత్ర - కచునికథ 

దేవయానీ శర్మిష్టల కలహం 

పూరువంశం మహాఖభిషుని కథ 

చిత్రాంగద - విచిత్రవీర్యుల జన్మ 

భీష్ముడు కాశీరాజు కన్యలను తీసికొనివచ్చుట 
ధృతరాష్టాదుల ఉత్పత్తి 

మాండవ్వ్యుని కథ 


vi 


17. 
18. 
19. 
20. 
21. 
22, 
28. 
24. 
25. 
26. 
27. 
28. 
29. 
30. 
31. 
32. 
39. 
34. 
835. 
36. 
37. 
38. 
39. 
40. 


మహాభారతసారసంగ్రహము 


ధృతరాషుని వివాహం 

కుంతివృత్తాంతం 

పాండురాజుతో కుంతీ - మాద్రుల వివాహం 

గాంధారి నూర్గురు పుత్రులను ఒక పుత్రికను కనుట 
పాందురాజుకు మునిశాపం 

పాండవుల జననం 

పాండుమహారాజు మరణం 

పుత్రులతో కుంతి హాస్తినపురం చేరుట 

కురుపాండవుల బాల్యం 

కృపాచార్య - ద్రోణాచార్య - అశ్వత్థామలు 

ద్రోణుని చరిత్ర 

ఏకలవ్యుని గురుభక్తి 

కౌరవపాండవుల అస్ర్రవిద్యాప్రదర్శనం 

అర్జునుడు ద్రుపదుని బంధించుట 

యుధిష్టిరుని యౌవరాజ్యాభిషేకం; ధృతరాషుని దుష్టత్వం 
కణికుడు ధృతరాష్ట్రునికి చేసిన కూటనీత్యుపదేశం 
పాండవులపై పౌరుల అనురాగాన్ని చూచి దుర్యోధనుని విచారం 
పాండవులను వారణావతం పంపమని దుర్యోధనుడు తండ్రిని కోరుట 
పాండవులు వారణావతానికి వెళ్లుట 

హిండింబవధ 

ధృష్టద్యుమ్న - ద్రౌపదుల జన్మవృత్తాంతం 

పాండవులు పంచాలదేశానికి వెళ్ల నిశ్చయించుకొనుట 
బెర్వుని కథ 

పాండవులు పంచాలదేశం చేరుట 


41 
41 
42 
44 
46 
47 
49 
49 
50 
53 
54 
58 
60 
64 
65 
66 
71 
72 
73 
77 
83 
రి5 
93 
95 


విషయసూచిక 


41. 
42. 
483. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 
52. 


58. 
54. 
ర్‌ర్‌. 
56. 
57. 
ర్‌రి. 
59. 
60. 
61. 
62. 
69. 
64. 


ద్రౌపదీ స్వయంవరం, వివాహం 
శత్రువినాశానికై దుర్యోధనుడు చెప్పిన ఉపాయాలు 
పాండవులకు అర్థరాజ్యమిమ్మని భీష్ముని ఉపదేశం 
నారదుడు పాండవులకు నీతి ఉపదేశించుట 
సుందోపసుందుల కథ 
బ్రాహ్మణుని గోవును రక్షించుటకై అర్జునుడు వెళ్లుట 
అర్జునుడు ఉలూచిని వివాహమాడుట 
అర్జునుడు చిత్రాంగదను వివాహమాడుట 
అర్జునుడు అప్సరసలను మొసలి జన్మనుండి ఉద్ధరించుట 
అర్జునుడు సుభద్రను వివాహమాడుట 
ఖాందవదహన వృత్తాంతం 
శాంర్లకుల కథ 

సభాపర్వము 
మయసభా నిర్మాణం 
నారదుడు యుధిష్టిరుని వద్దకు వెళ్లుట 
యుధిష్టిరుని రాజసూయసంకల్పం 
జరాసంధుని కథ 
అర్జునాదుల దిగ్విజయయాత్ర 
యుధిష్టిరుని రాజసూయయాగదీక్ష 
శిశుపాలుడు కృష్ణుణ్ణి నిందించుట 
దుర్యోధనుని దురాలోచనలు 
ద్యూతక్రీడకై యుధిష్టిరుడు హస్తినపురం చేరుట 
జూదంలో యుధిష్టిరుడు ఓడిపోవుట 
ద్రౌపదీ మానభంగం 
మళ్లీ ద్యూత క్రీడ 


vii 


116 


120 
1283 


127 
127 


134 
140 
146 
148 
155 
159 
161 
162 
171 


vill మహాభారతసారసంగ్రహము 


వనపర్వము 
65. పాండవులు వనానికి వెళ్లుట 175 
66. యుధిష్టిరుడు సూర్యుణ్ణి ఉపాసించుట 178 
67. విదురుడు చెప్పిన మంచిమాటలకు ధృతరాష్ట్రుడు కోపించుట 179 
68. వనంలో ఉన్న పాండవులను పరిమార్సాలని కర్ణాదుల ఆలోచన 180 
69. కిర్మీరవధ 182 
70. కృష్ణుడు పాండవులను చూడడానికి కామ్యకవనానికి వెళ్లుట 183 
71. సౌభవిధ్వంస వృత్తాంతం 185 
72. మార్మందేయుడు పాండవులకు ధర్మాలు ఉపదేశించుట 188 
73. _ ద్రౌపది పాండవుల ఎదుట తన దుఃఖాన్ని వ్యక్తీకరించుట 189 
74. యుధిష్టిరుడు కోపాన్ని నిందిస్తూ క్షమను ప్రశంసించుట 192 
75. యుధిష్టిరుడు ద్రౌపది ఆక్షేపాలకు సమాధానం చెప్పుట 194 
76. యుద్ధం చెయ్యాలని భీముడు యుధిష్టిరుణ్ణి ప్రోత్సహించుట 199 
77. యుధిష్టిరుడు తాను ధర్మబద్దుడనై ఉంటానని చెప్పుట 200 
78. _ కిరాతవేషంలో శివుడు అర్జునునితో యుద్ధం చేయుట 205 
79. శివుడు అర్జునునకు పాశుపతాస్త్రం ఇచ్చుట 206 
80. _ అర్జునుడు స్వర్గలోకానికి వెళ్లుట 207 
81. లోమశమహర్షి ఇంద్రసభలో అర్జునుని చూచుట 209 
82. ధృతరాషుని ఆరాటం 210 
83. నలోపాఖ్యానం 211 
84. కలికి నలునిమీద కోపం 216 
85. జూదంలో ఓడిపోయిన నలుడు అరణ్యాల పాలగుట 218 
86. నలదమయంతులను వెదకుటకై విదర్శరాజు బ్రాహ్మణులను పంపుట 223 
87. నారదుడు యుధిష్టిరునకు తీర్ధమాహాత్యం చెప్పుట 231 


88. లోమశుడు ధర్మాధర్మాలు సుఖదుఃఖహేతువు లని బోధించుట 234 


విషయసూచిక 


89. 
90. 
91. 
92. 
99. 
94. 
95. 
96. 
97. 


దధీచి కథ 

వింధ్యవృత్తాంతం 

అగస్తుడు సాగరతీరానికి వెళ్లుట 
సగరచక్రవర్తి కథ 

బుహ్యశ్ళంగో పాఖ్యానం 
పరశురామోపాఖ్యానం 


ప్రభాసతీర్ధంలో పాండవులను బలరామాదులు చూచుట 


చ్యవనుని వృత్తాంతం 

మాంధాతచరిత్ర 

సోమకుని కథ 

ఉశీనరవృత్తాంతం 

అష్టావక్రుని వృత్తాంతం 

రైభ్యయవక్రీతుల కథ 

భీముడు సౌగంధికపుష్పం తీసికొనివచ్చుట 
జటాసుర వధ 

గంధమాదనం విడిచి పాండవుల తిరుగు ప్రయాణం 
భీమసేనుడు కొండచిలువ నోటిలో చిక్కుట 
అత్రిముని పృథుచక్రవర్తుల వృత్తాంతం 

వైవస్వత మనుచరిత్ర 

మార్మందేయుడు వటపత్రశాయిని చూచుట 

పరీక్షిత్‌ అను రాజు మండూకకన్యను వివాహమాడుట 
బకముని - శక్రసంవాదం 

శిబి - సుహోత్రుల మాహాత్మ్యం 

యయాతి బెదార్యం 

శిబికథ 


X మహాభారతసారసంగ్రహము 


114. ఇంధద్రద్యుమ్బుడు మొదలైన చిరజీవుల ఉపాఖ్యానం 290 
115. ధుంధుమారోపాఖ్యానం 292 
116. మధుకైటభ వృత్తాంతం 293 
117. ధుంధువధ 293 
118. పతివ్రతామాహాత్యం 294 
119. అంగిరసుని వృత్తాంతం 298 
120. ద్రౌపదీ - సత్యభామల సంభాషణము 299 
121. పాండవుల కష్టాలు విని ధృతరాషుని ఖేదం 301 
122. దుర్యోధనాదులు ద్వైతవనానికి వెళ్లుట 302 
123. గంధర్వరాజు చేతిలో దుర్యోధనుని పరాభవం 305 
124. దుర్యోధనుడు వైష్టవయజ్ఞం చేయుట 311 
125. వ్యాసుడు పాండవులను చూడడానికై వెళ్లుట 312 
126. దుర్యోధనుడు దుర్వాసుణ్ణి యుధిష్టిరుని వద్దకు పంపుట 315 
127. జయధ్రథుని వృత్తాంతం 317 
128. రామకథ 320 
129. శ్రీరామాదుల అయోధ్యాగమనం 331 
130. సావిత్ర్యుపాఖ్యానం 333 
131. యక్షప్రశ్నలు 340 
విరాటపర్వము 
132. పాండవులు అజ్ఞాతవాసాన్ని గూర్చి ఆలోచించుకొనుట 355 
188. ద్రౌపదీ - పాండవుల విరాటరాజగ్భహ ప్రవేశం 358 
134. భీముడు జీమూతుణ్ణి చంపుట 360 
135. _కీచకవృత్తాంతము 360 
136. దుర్యోధనుని ప్రయత్నాలు 366 
137. దక్షిణగోగ్రహణం 367 


138. ఉత్తరగోగ్రహణం 370 


విషయసూచిక 


139. 
140. 
141. 
142. 
143. 
144. 
145. 
146. 
147. 
148. 
149. 
150. 
151. 
152. 
153. 
154. 
155. 


156. 
157. 
158. 
159. 
160. 
161. 


ఉద్యోగపర్వము 
పాండవాదుల మంతనాలు 


382 


కృష్ణుడు దుర్యోధనాదులకు సాహాయ్యం చేయడానికి అంగీకరించుట 387 


దుర్యోధనుడు శల్యుజ్జి వశపరచుకొనుట 

వృత్రాసుర వృత్తాంతము 

నహుషనికి ఇంద్రపదవి 

పాండవ కౌరవుల సైన్యాలు 

కౌరవసభలో [ద్రుపదపురోహితుని భాషణం 

భీష్ముడు ద్రుపదపురోహితుని మాటలు అనుమోదించుట 
సంజయుని ద్వారా పాండవులకు ధృతరాటష్టుని సందేశం 
సంజయుడు పాండవుల దగ్గరికి వెళ్లుట 

సంజయుడు తిరిగి వెళ్లుట 

కౌరవులకు యుధిష్టిరుని సందేశం 

సంజయుడు ధృతరాష్టునకు పాండవుల సందేశం చెప్పుట 
ధృతరాష్ట్ర - విదుర సంవాదం 

కౌరవసభకు వెళ్లడానికై కృష్ణుని నిర్ణయం 

కృష్ణుడు హాస్తినపురానికి ప్రయాణం అగుట 

కృష్ణుని విషయంలో దుర్యోధనుని అభిప్రాయం 

విని భీష్ముడు కోపం చెందుట 

కృష్ణుడు ధృతరాష్ట్ర - విదురాదులను కలియుట 
కృష్ణుడు కుంతిదగ్గరకు వెళ్లుట 

కృష్ణుడు దుర్యోధనాదుల గృహాలకు వెళ్లుట 

విదురుడు కౌరవుల దురుద్దేశమును కృష్ణునకు తెలుపుట 
కృష్ణుడు కౌరవసభకు వెళ్లుట 

కౌరవసభలో కృష్ణుని భాషణము 


388 
389 
391 
394 
395 
396 
397 
397 
404 
404 
405 
405 
428 
435 


437 
438 
439 
440 
442 
443 
444 


xii మహాభారతసారసంగ్రహము 


162. దంభోద్భవుని వృత్తాంతము 446 
163. మాతలి ఉపాఖ్యానం 447 
164. కృష్ణుడు విశ్వరూపం చూపుట 458 
165. కృష్ణుని ద్వారా కుంతి పాండవులకు పంపిన సందేశం 459 
166. విదులోపాఖ్యానం 461 
167. కృష్ణుడు కర్షునికి చేసిన బోధ 463 
168. నేను దుర్యోధనుని పక్షంలోనే ఉంటానని కర్గుడు చెప్పుట 464 
169. కుంతి కర్టుని వద్దకు వెళ్లుట 468 
170. కౌరవసభలోని విషయాలు కృష్ణుడు యుధిష్టిరునకు చెప్పుట 469 
171. పాండవసేన కురుక్షేత్రంలో ప్రవేశించుట 474 
172. పాండవసేనానివేశము 475 
173. శిబిర నిర్మాణాదులకై దుర్యోధనుడాదేశించుట 475 
174 భీష్ముణ్ణి సర్వసేనాపతిగా చేయుట 476 
175. పాండవులు కౌరవులు రుక్మి సహాయం నిరాకరించుట 477 


176. దుర్యోధనుడు ఉలూకుని పాండవుల వద్దకు దూతగా పంపుట 479 
177. ఉలూకుడు పాండవులకు దుర్యోధనుని సందేశం వినిపించుట 481 


172. అంబోపాఖ్యానం 484 
179. దుర్యోధను డడుగగా భీష్మాదులు తమ శక్తిని తెలుపుట 493 
భీష్మపర్వము 
180. వ్యాసుడు సంజయునకు దివ్యదృష్టి ఇచ్చుట 496 
181. సంజయుడు ధృతరాష్ర్టునకు భీష్మ్యమరణవృత్తాంతం చెప్పుట 496 
182. అర్జునుడు దుర్గను స్తుతించుట 499 
183. శ్రీమద్భగవద్గీత 500 
184. యుధిష్టిరుడు యుద్దానికి భీష్మాదుల అనుజ్ఞ తీసికొనుట 505 


185. భీష్మకర్ణుల సంభాషణ 529 


గ్‌ 


౧ © NN 59S pw 


= 
రాల ఈత ల ఫమ[0 గో © 


విషయసూచిక 
పరిచయం 
గురుపదార్చనము 
ప్రమోదం 
ప్రణుతి 
ప్రస్తావన 
ఆదిపర్వము 


వైశంపాయనుడు జనమేజయునకు మహాభారతకథ చెప్పుట 
పరీక్షిత్‌ కథ 

ఉత్తంకుని కథ 

సర్పాలకు తల్లియైన కద్రువ శాపం ఇచ్చుట 

ఆస్తీకుని చరిత్ర 

సర్పసత్రంలో వ్యాసుడు వచ్చి జనమేజయుణ్ణి ఆశీర్వదించుట 
సత్యవతీవ్యాసాదుల ఉత్పత్తి 

శకుంతలాదుష్యంతుల కథ 

వైవస్వతమన్వాదుల ఉత్పత్తి 

యయాతి చరిత్ర - కచునికథ 

దేవయానీ శర్మిష్టల కలహం 

పూరువంశం మహాఖభిషుని కథ 

చిత్రాంగద - విచిత్రవీర్యుల జన్మ 

భీష్ముడు కాశీరాజు కన్యలను తీసికొనివచ్చుట 
ధృతరాష్టాదుల ఉత్పత్తి 

మాండవ్వ్యుని కథ 


vi 


17. 
18. 
19. 
20. 
21. 
22, 
28. 
24. 
25. 
26. 
27. 
28. 
29. 
30. 
31. 
32. 
39. 
34. 
835. 
36. 
37. 
38. 
39. 
40. 


మహాభారతసారసంగ్రహము 


ధృతరాషుని వివాహం 

కుంతివృత్తాంతం 

పాండురాజుతో కుంతీ - మాద్రుల వివాహం 

గాంధారి నూర్గురు పుత్రులను ఒక పుత్రికను కనుట 
పాందురాజుకు మునిశాపం 

పాండవుల జననం 

పాండుమహారాజు మరణం 

పుత్రులతో కుంతి హాస్తినపురం చేరుట 

కురుపాండవుల బాల్యం 

కృపాచార్య - ద్రోణాచార్య - అశ్వత్థామలు 

ద్రోణుని చరిత్ర 

ఏకలవ్యుని గురుభక్తి 

కౌరవపాండవుల అస్ర్రవిద్యాప్రదర్శనం 

అర్జునుడు ద్రుపదుని బంధించుట 

యుధిష్టిరుని యౌవరాజ్యాభిషేకం; ధృతరాషుని దుష్టత్వం 
కణికుడు ధృతరాష్ట్రునికి చేసిన కూటనీత్యుపదేశం 
పాండవులపై పౌరుల అనురాగాన్ని చూచి దుర్యోధనుని విచారం 
పాండవులను వారణావతం పంపమని దుర్యోధనుడు తండ్రిని కోరుట 
పాండవులు వారణావతానికి వెళ్లుట 

హిండింబవధ 

ధృష్టద్యుమ్న - ద్రౌపదుల జన్మవృత్తాంతం 

పాండవులు పంచాలదేశానికి వెళ్ల నిశ్చయించుకొనుట 
బెర్వుని కథ 

పాండవులు పంచాలదేశం చేరుట 


41 
41 
42 
44 
46 
47 
49 
49 
50 
53 
54 
58 
60 
64 
65 
66 
71 
72 
73 
77 
83 
రి5 
93 
95 


విషయసూచిక 


41. 
42. 
483. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 
52. 


58. 
54. 
ర్‌ర్‌. 
56. 
57. 
ర్‌రి. 
59. 
60. 
61. 
62. 
69. 
64. 


ద్రౌపదీ స్వయంవరం, వివాహం 
శత్రువినాశానికై దుర్యోధనుడు చెప్పిన ఉపాయాలు 
పాండవులకు అర్థరాజ్యమిమ్మని భీష్ముని ఉపదేశం 
నారదుడు పాండవులకు నీతి ఉపదేశించుట 
సుందోపసుందుల కథ 
బ్రాహ్మణుని గోవును రక్షించుటకై అర్జునుడు వెళ్లుట 
అర్జునుడు ఉలూచిని వివాహమాడుట 
అర్జునుడు చిత్రాంగదను వివాహమాడుట 
అర్జునుడు అప్సరసలను మొసలి జన్మనుండి ఉద్ధరించుట 
అర్జునుడు సుభద్రను వివాహమాడుట 
ఖాందవదహన వృత్తాంతం 
శాంర్లకుల కథ 

సభాపర్వము 
మయసభా నిర్మాణం 
నారదుడు యుధిష్టిరుని వద్దకు వెళ్లుట 
యుధిష్టిరుని రాజసూయసంకల్పం 
జరాసంధుని కథ 
అర్జునాదుల దిగ్విజయయాత్ర 
యుధిష్టిరుని రాజసూయయాగదీక్ష 
శిశుపాలుడు కృష్ణుణ్ణి నిందించుట 
దుర్యోధనుని దురాలోచనలు 
ద్యూతక్రీడకై యుధిష్టిరుడు హస్తినపురం చేరుట 
జూదంలో యుధిష్టిరుడు ఓడిపోవుట 
ద్రౌపదీ మానభంగం 
మళ్లీ ద్యూత క్రీడ 


vii 


116 


120 
1283 


127 
127 


134 
140 
146 
148 
155 
159 
161 
162 
171 


vill మహాభారతసారసంగ్రహము 


వనపర్వము 
65. పాండవులు వనానికి వెళ్లుట 175 
66. యుధిష్టిరుడు సూర్యుణ్ణి ఉపాసించుట 178 
67. విదురుడు చెప్పిన మంచిమాటలకు ధృతరాష్ట్రుడు కోపించుట 179 
68. వనంలో ఉన్న పాండవులను పరిమార్సాలని కర్ణాదుల ఆలోచన 180 
69. కిర్మీరవధ 182 
70. కృష్ణుడు పాండవులను చూడడానికి కామ్యకవనానికి వెళ్లుట 183 
71. సౌభవిధ్వంస వృత్తాంతం 185 
72. మార్మందేయుడు పాండవులకు ధర్మాలు ఉపదేశించుట 188 
73. _ ద్రౌపది పాండవుల ఎదుట తన దుఃఖాన్ని వ్యక్తీకరించుట 189 
74. యుధిష్టిరుడు కోపాన్ని నిందిస్తూ క్షమను ప్రశంసించుట 192 
75. యుధిష్టిరుడు ద్రౌపది ఆక్షేపాలకు సమాధానం చెప్పుట 194 
76. యుద్ధం చెయ్యాలని భీముడు యుధిష్టిరుణ్ణి ప్రోత్సహించుట 199 
77. యుధిష్టిరుడు తాను ధర్మబద్దుడనై ఉంటానని చెప్పుట 200 
78. _ కిరాతవేషంలో శివుడు అర్జునునితో యుద్ధం చేయుట 205 
79. శివుడు అర్జునునకు పాశుపతాస్త్రం ఇచ్చుట 206 
80. _ అర్జునుడు స్వర్గలోకానికి వెళ్లుట 207 
81. లోమశమహర్షి ఇంద్రసభలో అర్జునుని చూచుట 209 
82. ధృతరాషుని ఆరాటం 210 
83. నలోపాఖ్యానం 211 
84. కలికి నలునిమీద కోపం 216 
85. జూదంలో ఓడిపోయిన నలుడు అరణ్యాల పాలగుట 218 
86. నలదమయంతులను వెదకుటకై విదర్శరాజు బ్రాహ్మణులను పంపుట 223 
87. నారదుడు యుధిష్టిరునకు తీర్ధమాహాత్యం చెప్పుట 231 


88. లోమశుడు ధర్మాధర్మాలు సుఖదుఃఖహేతువు లని బోధించుట 234 


విషయసూచిక 


89. 
90. 
91. 
92. 
99. 
94. 
95. 
96. 
97. 


దధీచి కథ 

వింధ్యవృత్తాంతం 

అగస్తుడు సాగరతీరానికి వెళ్లుట 
సగరచక్రవర్తి కథ 

బుహ్యశ్ళంగో పాఖ్యానం 
పరశురామోపాఖ్యానం 


ప్రభాసతీర్ధంలో పాండవులను బలరామాదులు చూచుట 


చ్యవనుని వృత్తాంతం 

మాంధాతచరిత్ర 

సోమకుని కథ 

ఉశీనరవృత్తాంతం 

అష్టావక్రుని వృత్తాంతం 

రైభ్యయవక్రీతుల కథ 

భీముడు సౌగంధికపుష్పం తీసికొనివచ్చుట 
జటాసుర వధ 

గంధమాదనం విడిచి పాండవుల తిరుగు ప్రయాణం 
భీమసేనుడు కొండచిలువ నోటిలో చిక్కుట 
అత్రిముని పృథుచక్రవర్తుల వృత్తాంతం 

వైవస్వత మనుచరిత్ర 

మార్మందేయుడు వటపత్రశాయిని చూచుట 

పరీక్షిత్‌ అను రాజు మండూకకన్యను వివాహమాడుట 
బకముని - శక్రసంవాదం 

శిబి - సుహోత్రుల మాహాత్మ్యం 

యయాతి బెదార్యం 

శిబికథ 


X మహాభారతసారసంగ్రహము 


114. ఇంధద్రద్యుమ్బుడు మొదలైన చిరజీవుల ఉపాఖ్యానం 290 
115. ధుంధుమారోపాఖ్యానం 292 
116. మధుకైటభ వృత్తాంతం 293 
117. ధుంధువధ 293 
118. పతివ్రతామాహాత్యం 294 
119. అంగిరసుని వృత్తాంతం 298 
120. ద్రౌపదీ - సత్యభామల సంభాషణము 299 
121. పాండవుల కష్టాలు విని ధృతరాషుని ఖేదం 301 
122. దుర్యోధనాదులు ద్వైతవనానికి వెళ్లుట 302 
123. గంధర్వరాజు చేతిలో దుర్యోధనుని పరాభవం 305 
124. దుర్యోధనుడు వైష్టవయజ్ఞం చేయుట 311 
125. వ్యాసుడు పాండవులను చూడడానికై వెళ్లుట 312 
126. దుర్యోధనుడు దుర్వాసుణ్ణి యుధిష్టిరుని వద్దకు పంపుట 315 
127. జయధ్రథుని వృత్తాంతం 317 
128. రామకథ 320 
129. శ్రీరామాదుల అయోధ్యాగమనం 331 
130. సావిత్ర్యుపాఖ్యానం 333 
131. యక్షప్రశ్నలు 340 
విరాటపర్వము 
132. పాండవులు అజ్ఞాతవాసాన్ని గూర్చి ఆలోచించుకొనుట 355 
188. ద్రౌపదీ - పాండవుల విరాటరాజగ్భహ ప్రవేశం 358 
134. భీముడు జీమూతుణ్ణి చంపుట 360 
135. _కీచకవృత్తాంతము 360 
136. దుర్యోధనుని ప్రయత్నాలు 366 
137. దక్షిణగోగ్రహణం 367 


138. ఉత్తరగోగ్రహణం 370 


విషయసూచిక 


139. 
140. 
141. 
142. 
143. 
144. 
145. 
146. 
147. 
148. 
149. 
150. 
151. 
152. 
153. 
154. 
155. 


156. 
157. 
158. 
159. 
160. 
161. 


ఉద్యోగపర్వము 
పాండవాదుల మంతనాలు 


382 


కృష్ణుడు దుర్యోధనాదులకు సాహాయ్యం చేయడానికి అంగీకరించుట 387 


దుర్యోధనుడు శల్యుజ్జి వశపరచుకొనుట 

వృత్రాసుర వృత్తాంతము 

నహుషనికి ఇంద్రపదవి 

పాండవ కౌరవుల సైన్యాలు 

కౌరవసభలో [ద్రుపదపురోహితుని భాషణం 

భీష్ముడు ద్రుపదపురోహితుని మాటలు అనుమోదించుట 
సంజయుని ద్వారా పాండవులకు ధృతరాటష్టుని సందేశం 
సంజయుడు పాండవుల దగ్గరికి వెళ్లుట 

సంజయుడు తిరిగి వెళ్లుట 

కౌరవులకు యుధిష్టిరుని సందేశం 

సంజయుడు ధృతరాష్టునకు పాండవుల సందేశం చెప్పుట 
ధృతరాష్ట్ర - విదుర సంవాదం 

కౌరవసభకు వెళ్లడానికై కృష్ణుని నిర్ణయం 

కృష్ణుడు హాస్తినపురానికి ప్రయాణం అగుట 

కృష్ణుని విషయంలో దుర్యోధనుని అభిప్రాయం 

విని భీష్ముడు కోపం చెందుట 

కృష్ణుడు ధృతరాష్ట్ర - విదురాదులను కలియుట 
కృష్ణుడు కుంతిదగ్గరకు వెళ్లుట 

కృష్ణుడు దుర్యోధనాదుల గృహాలకు వెళ్లుట 

విదురుడు కౌరవుల దురుద్దేశమును కృష్ణునకు తెలుపుట 
కృష్ణుడు కౌరవసభకు వెళ్లుట 

కౌరవసభలో కృష్ణుని భాషణము 


388 
389 
391 
394 
395 
396 
397 
397 
404 
404 
405 
405 
428 
435 


437 
438 
439 
440 
442 
443 
444 


xii మహాభారతసారసంగ్రహము 


162. దంభోద్భవుని వృత్తాంతము 446 
163. మాతలి ఉపాఖ్యానం 447 
164. కృష్ణుడు విశ్వరూపం చూపుట 458 
165. కృష్ణుని ద్వారా కుంతి పాండవులకు పంపిన సందేశం 459 
166. విదులోపాఖ్యానం 461 
167. కృష్ణుడు కర్షునికి చేసిన బోధ 463 
168. నేను దుర్యోధనుని పక్షంలోనే ఉంటానని కర్గుడు చెప్పుట 464 
169. కుంతి కర్టుని వద్దకు వెళ్లుట 468 
170. కౌరవసభలోని విషయాలు కృష్ణుడు యుధిష్టిరునకు చెప్పుట 469 
171. పాండవసేన కురుక్షేత్రంలో ప్రవేశించుట 474 
172. పాండవసేనానివేశము 475 
173. శిబిర నిర్మాణాదులకై దుర్యోధనుడాదేశించుట 475 
174 భీష్ముణ్ణి సర్వసేనాపతిగా చేయుట 476 
175. పాండవులు కౌరవులు రుక్మి సహాయం నిరాకరించుట 477 


176. దుర్యోధనుడు ఉలూకుని పాండవుల వద్దకు దూతగా పంపుట 479 
177. ఉలూకుడు పాండవులకు దుర్యోధనుని సందేశం వినిపించుట 481 


172. అంబోపాఖ్యానం 484 
179. దుర్యోధను డడుగగా భీష్మాదులు తమ శక్తిని తెలుపుట 493 
భీష్మపర్వము 
180. వ్యాసుడు సంజయునకు దివ్యదృష్టి ఇచ్చుట 496 
181. సంజయుడు ధృతరాష్ర్టునకు భీష్మ్యమరణవృత్తాంతం చెప్పుట 496 
182. అర్జునుడు దుర్గను స్తుతించుట 499 
183. శ్రీమద్భగవద్గీత 500 
184. యుధిష్టిరుడు యుద్దానికి భీష్మాదుల అనుజ్ఞ తీసికొనుట 505 


185. భీష్మకర్ణుల సంభాషణ 529 


విషయసూచిక 


186. 
187. 
188. 
189. 
190. 
191. 
192. 
199. 
194. 
195. 
196. 
197. 
198. 
199. 


200. 


201 


202. 
203. 
204. 
205. 
206. 
207. 


ద్రోణపర్వము 
మధ్యమధ్య ధృతరాష్ట్రుని ప్రశ్నలు 
అభిమన్యుని మహా పరాక్రమం 
యుధిష్టిరుని (అభిమన్యునికొరకు) విలాపం 
వ్యాసుడు వచ్చుట 
అర్జునుడు జయద్రథుని సంహరించడానికై ప్రతిజ్ఞ చేయుట 
కృష్ణుడు అర్జునునకు కౌరవుల ప్రయత్నాలను గూర్చి చెప్పుట 
కృష్ణుడు రాత్రి అర్జునునిచేత శివపూజ చేయించుట 
స్వప్నంలో అర్జునుడు కృష్ణునితో శివుని దగ్గరకు వెళ్లుట 
ద్రోణదుర్యోధనుల సంభాషణ 
అర్జునుడు కౌరవసేనలో ప్రవేశించుట - జలాశయనిర్మాణం 
ద్రోణుని సేనతో పాండవసేన ద్వంద్వయుద్ధం 
ద్రోణుడు దుఃశాసనుని నిందించుట 
సాత్యకి దుఃశాసనుని ఓడించుట 
యుధిష్టిరుడు అర్జున సాత్యకులవృత్తాంతం తెలిసికొనడానికి 
భీముని పంపుట 
భీమసేనుడు కౌరవసేనలో ప్రవేశించుట 
సాత్యకి పరాక్రమం 
కర్ణదుర్యోధనుల సంభాషణ 
దుర్యోధనుడు ద్రోణాచార్యుని నిందించుట 
దుర్యోధనకర్ణుల సంభాషణ; కర్ణుడు కృపుని అవమానించుట 
రాత్రి యుద్ధం 
అశ్వత్థామ నారాయణాస్త్రం ప్రయోగించుట 
అశ్వత్థామ ఆగ్నేయాస్ర్రంతో ఒక అక్షాహిణిని నశింపచేయుట 


xiii 


541 
548 
558 
ర్‌54 
556 
5568 
559 
561 
567 
570 
574 
582 
588 


585 
586 
591 
593 
598 
601 
606 
630 
632 


విషయసూచిక 


186. 
187. 
188. 
189. 
190. 
191. 
192. 
199. 
194. 
195. 
196. 
197. 
198. 
199. 


200. 


201 


202. 
203. 
204. 
205. 
206. 
207. 


ద్రోణపర్వము 
మధ్యమధ్య ధృతరాష్ట్రుని ప్రశ్నలు 
అభిమన్యుని మహా పరాక్రమం 
యుధిష్టిరుని (అభిమన్యునికొరకు) విలాపం 
వ్యాసుడు వచ్చుట 
అర్జునుడు జయద్రథుని సంహరించడానికై ప్రతిజ్ఞ చేయుట 
కృష్ణుడు అర్జునునకు కౌరవుల ప్రయత్నాలను గూర్చి చెప్పుట 
కృష్ణుడు రాత్రి అర్జునునిచేత శివపూజ చేయించుట 
స్వప్నంలో అర్జునుడు కృష్ణునితో శివుని దగ్గరకు వెళ్లుట 
ద్రోణదుర్యోధనుల సంభాషణ 
అర్జునుడు కౌరవసేనలో ప్రవేశించుట - జలాశయనిర్మాణం 
ద్రోణుని సేనతో పాండవసేన ద్వంద్వయుద్ధం 
ద్రోణుడు దుఃశాసనుని నిందించుట 
సాత్యకి దుఃశాసనుని ఓడించుట 
యుధిష్టిరుడు అర్జున సాత్యకులవృత్తాంతం తెలిసికొనడానికి 
భీముని పంపుట 
భీమసేనుడు కౌరవసేనలో ప్రవేశించుట 
సాత్యకి పరాక్రమం 
కర్ణదుర్యోధనుల సంభాషణ 
దుర్యోధనుడు ద్రోణాచార్యుని నిందించుట 
దుర్యోధనకర్ణుల సంభాషణ; కర్ణుడు కృపుని అవమానించుట 
రాత్రి యుద్ధం 
అశ్వత్థామ నారాయణాస్త్రం ప్రయోగించుట 
అశ్వత్థామ ఆగ్నేయాస్ర్రంతో ఒక అక్షాహిణిని నశింపచేయుట 


xiii 


541 
548 
558 
ర్‌54 
556 
5568 
559 
561 
567 
570 
574 
582 
588 


585 
586 
591 
593 
598 
601 
606 
630 
632 


xiv మహాభారతసారసంగ్రహము 


కర్ణపర్వము 
208. కర్ణుని సేనాపత్యంలో యుద్ధప్రారంభం 636 
209. రాత్రి కర్ణాదుల మంతనాలు 641 
210. త్రిపురోత్పత్తివృత్తాంతం 643 
211. కర్గుడు శల్యుజ్జి దూషించుట 650 
212. శల్యుడు కాకి కథ చెప్పుట 653 
213. అర్జునుడు సంశప్తకవీరులను సంహరించుట 660 
214. కర్గుడు నకులాదులను ఓడించుట 665 
215. యుధిష్టిరుని చంపబోయిన అర్జునునకు కృష్ణుడు హితం బోధించుట 668 
216. కర్టార్డునుల యుద్ధం 684 
2177. _ కర్ణుని రథచక్రం భూమిలో దిగిపోవుట 685 
శల్యపర్వము 
218. శల్యుణ్ణి సేనాపతిగా చేయుట 695 
219. అర్జునాశ్వత్ధామల యుద్ధం 697 
220. శల్యుని మిత్రులైన వీరుల వధ 701 
221. అశ్వత్థామాదులు దుర్యోధనునితో చర్చించుట 711 
222. (ప్రభాసక్షేత్ర మహిమ 717 
223. ఉదపానతీర్థం 717 
224. దధీచముని సారస్వతమునుల వృత్తాంతం 726 
225. వృద్ద కన్యాచరితం 728 
226. భీమదుర్యోధనుల యుద్ధం 729 
297. కృష్ణార్జునుల సంభాషణ 730 
228. కృష్ణుడు గాంధారిని ఓదార్చుట 736 
సౌప్తికపర్వము 
229. అశ్వత్థామ పాంచాల వీరులను సంహరించుట 747 


280. యుధిష్టిరుని విలాపం 750 


విషయసూచిక 


231. 
232. 


2383. 
234. 


235. 
236. 
237. 
238. 
239. 
240. 
241. 
242. 
24383. 
244. 
245. 
246. 
247. 
248. 
249. 
250. 
251. 
252. 
253. 


అశ్వత్థామనుండి భీముణ్ణి రక్షించాలని కృష్ణుడు చెప్పుట 
కృష్ణుడు అశ్వత్థామను శపించుట 
ప్రీపర్వము 

గాంధారి పాండవులను శపించబోగా వ్యాసుడు వారించుట 
ప్రీల విలాపాలు 

శాంతి పర్వము 
యుధిష్టిరుని వైరాగ్యం 
శంఖలిఖితుల ఉపాఖ్యానం 
రాజధర్మాలు 
వ్యాఘ్రగోమాయువుల కథ 
ఒంటె కథ 
చేపల కథ 
మూషకమార్దాల కథ 
బ్రహ్మదత్తపూజనుల కథ 
సౌరాష్ట్రరాజుకు కణికు డుపదేశించిన కూటనీతి 
కపోతదంపతుల కథ 
మరణించిన బ్రాహ్మణబాలుడు జీవించుట 
నారద - శాల్మలీవృక్ష సంవాదం 
కృతఘ్నుడైన గౌతముని కథ 
శ్రేష్టమైన ధర్మం 
దుఃఖం కలగకుండా ఉపాయం 
కళ్యాణం విషయంలో తండ్రికి కొడుకు ఉపదేశం 
సుఖదుఃఖాల ప్రాప్తి 
మంకిగీత 
నిర్వేదంవల్ల మానసశాంతి 


Xv 


751 
754 


766 
770 


780 
797 
814 
831 
836 
837 
838 
841 
842 
843 
846 
848 
850 
854 
854 
రిర్‌ర్‌ 
8586 
8586 
860 


xvi మహాభారతసారసంగ్రహము 


254. కాశ్యపుని కథ 861 
255. _జగతృష్టి 864 
256. మానవాదుల సృష్టి 

257. ఇంధద్ర-నముచి సంవాదం 865 
258. ఇంద్ర - బలిసంవాదం 869 
259. దానవులను విడచి లక్ష్మి ఇంద్రుని వద్దకు వెళ్లుట 871 
260. వ్యాసుడు శుకునికి కాలసృవ్టాదులను గూర్చి చెప్పుట 873 
261. కర్మ - జ్ఞానాల భేదం 876 
262. దక్షాధ్వరధ్వంసం 878 
263. నారదుడు గాలవునికి ఉపదేశించిన శ్రేయోమార్గం 878 
264. అరిష్టనేమి సగరునికి ఉపదేశించుట 880 
265. శుకుని ఉపాఖ్యానం 880 

అనుశాసనపర్వము 
266. ఇంద్రశుక సంవాదం 887 
267. దైవంకంటె పురుషకారం (శ్రేష్టం 888 
268. మహేశ్వరుని మాహాత్యము 889 
269. (బ్రహ్మర్షుల మహత్త్వం 893 
270.  విద్యాబుద్దులను గూర్చి యుధిష్టిరుని ప్రశ్న 894 
271. యుధిష్టిరాదులు హస్తినాపురానికి వెళ్లుట 895 
272. భరతవంశీయులకు భీష్ముడిచ్చిన చివరి ఉపదేశం 898 
273. భీష్ముడు శరీరం త్యజించుట 899 
ఆశ్వమేధికపర్వము 

274. కృష్ణుడు ద్వారకకు వెళ్లుట 906 
275. వ్యాసుడు యుధిష్టిరునకు అశ్వమేధం చేయుమని చెప్పుట 909 


276. పాండవులు ధనం తీసికొని రావడానికి వెళ్లుట 910 


విషయసూచిక 


277. 
278. 
279. 
280. 
281. 


282. 


283 


284. 
285. 
286. 
287. 


288. 
289. 
290. 


291. 


299, 


అశ్వమేధ ప్రయత్నాల ప్రారంభం 
అర్జున బభ్రువాహనుల యుద్ధం 
మగధరాజు పరాజయం 
అశ్వమేధయాగం 
ముంగిసకథ 
ఆశ్రమవాసికపర్వము 
ధృతరాష్టాదులు వనానికి వెళ్లాలని తలచుట 
సాంబుడను బ్రాహ్మణుడు ధృతరాష్టుని ఓదార్చుట 
ధృతరాషుడు వనానికి బయలుదేరుట 
యుధిష్టిరాదులు అరణ్యానికి వెళ్లుట 
వ్యాసానుగ్రహంచేత జనమేజయుడు తన తండ్రిని చూచుట 
నారదుని ద్వారా ధృతరాష్టాదుల మృతిని వినుట 
మౌసలపర్వము 
యుధిష్టిరునకు అపశకునాలు కనబడుట 
యాదవులు ఒకరినొకరు చంపుకొనుట 
అర్జునుడు ద్వారకకు వచ్చుట 
మహా ప్రస్థానికపర్వము 
ఇంద్ర - ధర్మదేవులతో యుధిష్టిరుని సంభాషణము 
స్వర్గారోహణపర్వము 
యుధిష్టిరుడు దేవలోకంలో కృష్ణార్ణునాదులను చూచుట 


xvii 


914 
917 
920 
925 
925 


930 
936 
942 
945 
952 
954 


957 
959 
962 


970 


977 


పరిచయం 


దా. కరణం అరవిందరావు 

(1౧5; D.G. Police. ౧61౦.) 

“యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్‌ క్వచిత్‌” - ఇక్కడ ఉన్నదే మరొకచోట 

ఉండగలదు, ఇక్కడ లేనిది మరెక్కడా ఉండదు అని ప్రతిజ్ఞా పూర్వకంగా రచించబడిన 

గ్రంథం శ్రీమహాభారతం. భారతీయసంస్కృతిని తెలుసుకోవడానికి మూలభూతమైన 

విజ్ఞానసర్వస్వం. ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రమనీ, అధ్యాత్మవిదులు వేదాంతమనీ, కవి 

వృషభులు మహాకావ్యమనీ, రాజనీతిజ్ఞులు రాజనీతిశాస్తమనీ కొనియాడిన గ్రంథమని 
నన్నయ గారు వివరించారు. 


వేదంలో చెప్పబడిన ధర్మాన్ని ఇతిహాసపురాణాల ద్వారా జనసామాన్యానికి 
అందించడం, సమాజాన్ని ధార్మికమార్గంలో నడపడం ప్రాచీన వేదవాజ్మయ ప్రణాళిక. 
వేదం ప్రభుసమ్మితంగా ఫలానా విధంగా చేయాలి అని శాసిస్తే ఇతిహాస పురాణాలు 
మిత్రసమ్మితంగా అదే విషయాన్ని బోధిస్తాయి. పురాణాల్లో దేవీదేవతలు, దేవాసుర 
సంగ్రామాలు ముఖ్యమైన ఇతివృత్తంగా ఉంటాయి. ఇతిహాసంలో చారిత్రకవ్యక్తులు, రాజులు 
మొదలైనవారి గాథలు ఇతివృత్తంగా ఉంటాయి. వేదంలో సూత్రప్రాయంగా చెప్పిన అనేక 
ధర్మాల్ని సోదాహరణంగా వివరిస్తుంది ఇతిహాసం. ఉదాహరణకు “సత్యం వది అన్న 
వేదవాక్యానికి ఉదాహరణంగా అనేక కథలు. వివిధ సందర్భాల్లో వివిధవ్యక్తులు 
సత్యవ్రతానుష్థానం ఎలా చేశారో అంటూ సత్యహరిశ్చంద్రుడు మొదలగు వారి కథలు 
భారతంలో కనిపిస్తాయి. అలాగే దానం. అశ్వమేధం తర్వాత ధర్మరాజు చేసిన దానం 
గొప్పదా లేక నిరుపేద అయిన సక్తుప్రస్థుడు చేసిన దానం గొప్పదా, దాన సమయంలో 
ఉండాల్సిన శ్రద్ధ, వినయం ఉన్నాయా లేవా అని చర్చ. ఈ విధంగా ఇతిహాసం, 
ధర్మసూత్రాలకు caselaw గా మనకు ఉపయోగపడుతుంది. 

మహాభారతం ఇతిహాసం కోవకు చెందింది. ప్రధాన ఇతివృత్తంతో పాటు అనేక 
ఉపాఖ్యానాలు ఇందులో ఉన్నాయి. శ్రీరాముని చరిత్ర, నలచరిత్ర, హరిశ్చంద్రచరిత్ర 
మొదలగు ఉపాఖ్యానాలు స్వతంత్ర గ్రంథాలుగా కూడ రచింపబడ్డాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క 
అంశాన్ని విశదీకరించడానికి ఉద్దేశించినదే. 

లక్ష శ్లోకాలున్న మహాభారతాన్ని చదవాలంటే పండితులకు కూడ కష్టసాధ్యమైన 


పరిచయం Xix 


విషయం. మహాభారతంపై విమర్శనాత్మక వ్యాసాలున్న అనేక గ్రంథాలున్నాయి కాని 
భారతం సమగ్రస్వరూపం ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం చెప్పే గ్రంథం తెలుగు 
వచనంలో లేదు. గద్యరూపంలో సంపూర్ణమైన అనువాదాలు ఒకటి రెండు ఉన్నా అవి 
అనేక సంపుటాల్లో ఉండడం వల్ల పాఠకుల ఆదరణ పొందలేకపోయాయి. ప్రస్తుత 
గ్రంథం ఈ లోటును, అవసరాన్ని తీరుస్తుంది. భారతంలోని అన్ని విషయాల్నీ స్పృశిస్తూ 
ఆధునిక పాఠకుడికి మహాభారతతత్తాన్ని, భారతీయ ఆత్మను ఆవిష్కరిస్తుంది. 


“చరిత్ర అధ్యయనం చేయనివారిని చరిత్ర నశింపచేస్తుంది” అని ఆంగ్రంలో ఒక 
సూక్తి. మహాభారతం పేరుకు చరిత్ర కాకపోయినా భారతీయ సమాజ చరిత్రకు నిలువు 
టద్దం లాంటిది. సమాజ ఆరంభదశనుండి మహోజ్జ్వలమైన వైదిక ధర్మస్థాపన జరిగే 
వరకు భారతదేశంయొక్క చరిత్రను, సామాజిక విలువల్ని సామాజిక సమస్యల్ని చక్కగ 
విశ్లేషించి చెపుతుంది. భారత సమాజంయొక్క ధార్మిక మూలాలు మనకు అవగత 
మవుతాయి. ఈనాడు సమాజంలో చర్చించబడే సమస్యలు ఆనాడు కూడ చర్చించ 
బడ్డాయి. ఉదాహరణకు ఈనాడు బహుళంగా విమర్శింపబడే చాతుర్వర్హ్యవ్యవస్థను గూర్చి 
భారతంలో పలుచోట్ల చర్చించబడింది. 

“శూద్రయోనౌ హి జాతస్య సద్గుణానుపతిష్టతః, 

వైశ్యత్వం లభతే బ్రహ్మన్‌ క్షత్రియత్వం తథైవ చ, 

ఆర్జవే వర్తమానస్య బ్రాహ్మణ్యమభిజాయతే”.  (వనపర్వం 212. 11.12) 

“నాల్లు వర్ణాలు కూడ సత్త్వ, రజ, స్తమోగుణాలవల్ల ఏర్పడ్డవే. శూద్రుడు మంచి 
గుణాలను అలవర్చుకున్నట్లయితే వైశ్యుడుగాను, క్షత్రియుడుగాను కూడ కావచ్చును. 
బుజుస్వభావం అలవర్చుకొని (బ్రాహ్మణుడు కావచ్చును” అని అర్థం. ఇలాంటి బోధనలున్న 
[గ్రంథాలన్నీ (బ్రాహ్మణవాద గ్రంథాలని ముద్రవేసే విమర్శకులు గమనించాల్సిన అంశాలు 
భారతంలో ఎన్నో చోట్ల కనిపిస్తాయి. 


మహాభారతాన్ని పంచమవేదం అనడంలో వేదంలో చెప్పిన ప్రవృత్తిధర్మం 
(అర్థకామాల్ని ధార్మికమార్గంలో సంపాదిస్తూ జీవించడం), నివృత్తిధర్మం (మోక్షానికి 
కావాల్సిన జ్ఞానసముపార్టన) అనే రెంటినీ మహాభారతం మనకు విపులంగా తెలుపుతుందని 
అర్థం. వైదికధర్మాన్ని సనాతనధర్మం అంటాం. “సనాతనం” అంటే 'సదాతని, “ఎల్లప్పటికీ 
అన్వయించేది” అని అర్థం. దేశకాలభేదం లేని సార్వకాలీన సార్వభౌమ ధర్మం. భారతంలో 
అడుగడుగునా అనేక ఉపాఖ్యానాల్లో ధర్మసూక్ష్మాల విశ్లేషణ కనిపిస్తుంది. ముఖ్యంగా 


XX మహాభారతసారసంగ్రహము 


యక్షప్రశ్నలు, నహుషప్రశ్నలు, ధర్మవ్యాధో పాఖ్యానం, చార్వాకుని ఉదంతం మొదలైన 
సందర్భాల్లో ఆనాటి సమాజంలోని వివిధ దృష్టికోణాలు, సమస్యలపై చర్చలు మనకు 
తెలుస్తాయి. మన సమస్యలకు పరిష్కారాలు అందులోనే కనిపిస్తాయి. సమాజాన్ని ఐదువేల 
సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్తున్నామని భావించనక్కరలేదు. సార్వకాలీన సత్యాల్ని 
నేటి సమాజానికి వర్తించుకుంటే సమాజభద్రతకు సహకరిస్తుంది. 


మూలగ్రంథాల్లోని విషయాలు తెలియకపోవడంవల్ల రామాయణ - భారతాది 
[గ్రంథాలలోని కథపై కల్పనలు, వాటిపై మళ్ళీ కల్పనలు ఈ విధంగా మూలాన్ని మార్చివేసిన 
వివిధరచనలు వచ్చాయి. ఉదాహరణకు రామాయణంలో అహల్య రాయిగ మారడం, 
రామపాదస్పర్భ మొదలైనవి వాల్మీకి, రామాయణంలో వ్రాయలేదు. ఆమె కేవలం అదృశ్య 
రూపంలో ఉంటుంది. రాముని రాకవల్ల ఆ అదృశ్యత్వం తొలగిపోయి నిజరూపంలో 
కన్పిస్తుంది. రాముడు ఆమె పాదాలకు నమస్కరిస్తాడు. అలాగే సీతాస్వయంవరం, వాల్మీకి 
వ్రాయలేదు. యాదృచ్చికంగా రాముడు విశ్వామిత్రునితో పాటు వెళ్ళి శివధనుర్భంగం 
చేస్తాడు. భారతంలో ఉన్న ఉపాఖ్యానాలపై చిలువలు పలువలుగ సాహిత్యం కన్పిస్తుంది. 
ఉదాహరణకు ధర్మరాజు తండ్రి ధర్మదేవత “ధర్ముడు” అని భారతంలో అనేక చోట్ల 
వ్యవహరింపబడ్డాడు. ఈ ధర్ముడు భారతం ఆమూలాగ్రం అంతర్లీనంగా ఉన్న అదృశ్యపాత్ర 
అనవచ్చు. అనేక సందర్భాల్లో వివిధ వ్యక్తుల ధార్మికతను పరీక్షిస్తాడు. ఈ విషయం 
ప్రస్తుత గ్రంథంలో శ్రీ పుల్లెల వారు స్పష్టంగా నిరూపించారు. లోక వ్యవహారంలో 
యమధర్మరాజును కుంతి ఆహ్వానించినట్లు, ధర్మరాజును కన్నట్లు ప్రచారంలో ఉంది. 

భారతంలాంటి [గ్రంథాన్ని యథాతథంగా వివరించడానికి రచయితకు ఎంతో 
బుజుస్వభావం, నిబద్ధత, ధైర్యం ఉండాలి. ప్రస్తుత (గ్రంథంలో ఈ స్వభావం ప్రస్ఫుటంగా 
కన్పిస్తుంది. నిష్ణురమైన సత్యాలను యథాతథంగా అందించడంవల్ల అసత్యప్రచారాలు, 
అభిప్రాయాలు, అవగాహనలు తొలగించడం జరిగింది. ఆధునికవిశ్లేషకులకు, భారతంపై 
పరిశోధన చేయదలచినవారికీ ఈ గ్రంథం ఒక ముఖ్యసాధనంగా ఉపయోగపడుతుంది. 
మూలగ(గంథంలోని సుమారు వేయిశ్లోకాలకు పైగా ఉటంకించడంవల్ల ప్రామాణికంగా 
ఎక్కడ ఏం చెప్పబడిందో అవగత మవుతుంది. ముఖ్యంగా విదురనీతి, రాజనీతిధర్మాలు 
మొదలైన సందర్భాల్లో కంఠస్థం చేయాల్సిన అనేకశ్లోకాలు ఇందులో కన్పిస్తాయి. 
మహాభారతంలోని సంపూర్ణవస్తుతత్వ్వాన్ని మనకు అందించే గ్రంథం ఇది. 


పరిచయం xxi 


ఈ గ్రంథ రచయిత అయిన మహామహోపాధ్యాయ, పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు 
గారికి ఆంధ్రపాఠకలోకం ఇదివరకే ఎంతో బుణపడి ఉంది. వారి రామాయణ సంపుటాలు 
బహుళ (ప్రచారాన్ని పొందాయి. చాలామంది మేధావు లనుకునేవారు మొదటిసారిగా 
వాల్మీకి రామాయణంలోని విషయాన్ని తెలుసుకున్నారు. అదే అనుభవం ఈ (గ్రంథంలో 
కూడ మనకు కల్గుతుంది. మన సంస్కృతికీ, బౌద్ధిక వారసత్వానికీ సమాజం 
దూరమవుతున్న సందర్భంలో ఇలాంటి గ్రంథం మన సమాజపునరుజ్జీవనానికి, ఆత్మ 
విశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని జీవింపచేయడానికి ఎంతో అవసరం. 


గురుపదార్చనము 


దాః ఈశ్వర సీతారామధన్వంతరి 

పూర్వాధ్యక్షులు - ఉపనిషన్మందిరం - వేదసంస్కృతపాఠశాల, 

వ్యవన్థాపకాధ్యక్షులు 3 సాహితీసంస్థ “మహతి” 

శ్రీకాకుళం 

ఆర్షవాజ్మయములో శ్రీ మహాభారతమునకు ఉన్న స్థానము ఇతర గ్రంథములకు 

లేదు. సామాన్యమానవుని మొదలు పరిణతప్రజ్ఞ గల విద్వల్లోకము వరకు నిత్యోపయుక్తము. 
యథాయథముగా లోకుల కుపయోగపడు ధర్మోపదేశము నందించిన ఆధ్యాత్మిక ధర్మశాస్త్ర 
విషయబంధురమగు ప్రముఖనిబంధము. “యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్‌ 
క్వచిత్‌ - అనగా వేదోపనిషత్సురాణములలో నున్న సమగ్రవిషయము భారతములో 
నున్నదాని విశదస్వరూపమే. ఇందు లేనిది మరి ఏ గ్రంథమందును ఉండదు. సమస్తలౌకిక 
- పారలౌకిక విజ్ఞానసర్వస్వ మిది. అందువలననే మన తెలుగుల భాగ్యముగా వేర్వేరు 
కాలములవారైననూ నన్నయ్య భట్టారకుడు, తిక్నయజ్వ, యెట్టాప్రగడలు దీనిని శ్రీ 
వేదవ్యాసుని ఆశీర్చలముతో తెనుగున బెట్టిరి. భారతమును ఆధ్యాత్మికదృష్టితో 
అనుశీలించినచో జ్ఞాన - కర్మ - భక్తియోగములను యథావసరముగ సందర్భ విషయ 
పోషకముగా వ్యాసమహర్షి గ్రథించెను. సోదరులగు కౌరవ - పాండవుల నడుమ యుద్ధము 
జరుగకుండా చేయు ప్రయత్నముగ విదురుడు సనత్సుజాతునిచేత అధిరాజగు 
ధృతరాహ్ల్రునకు ధర్మోపదేశము చేయించెను. ఇదే “సనత్సుజాతీయము”. ఇది తొలి ఉపదేశ 
గ్రంథము. యుద్ధము తప్పలేదు. ఇరుపక్షములు యుద్ధసన్నద్ధములై రణరంగము చేరగా 
రాజధర్మము సమగ్రముగా తెలిసిన అర్జునుడు బంధుప్రీతిచే అకాలమున దయా 
విర్భావముతో శస్తాస్తములు విడిచి విషాదముచే కింకర్తవ్యతామూఢుడై వెలవెల బోయెను. 
అట్టి స్థితిలో క్షాత్రధర్మమును ప్రబోధించు మిషతో శ్రీకృష్ణుడు లోకమంతకును చేసిన 
ఉపదేశమే శ్రీమద్భగవద్గీత. ఇది వేదోపనిషత్సారము. ఇది తాత్మాలికప్రయోజకమే కాక 
మనిషి జీవితములో తలయొత్తు అన్ని సమస్యలకు సమాధానము నీయగల కర్మయోగ 
ప్రధానమైన ఉపదేశగ్రంథము. కడకు యుద్ధము తప్పలేదు. ధర్మపక్షము నాశ్రయించిన 
పాండవులదే విజయము. విజయశ్రీ తమను వరించినను ధర్మరాజునకు ఆనందము 
కలుగలేదు. మనసు ఉల్లోలమైనది. శ్రీకృష్ణుడు ధర్మరాజును అంపశయ్యపై నున్న భీష్ముని 
కడకు పంపగా విషయము (గ్రహించిన భీష్మాచార్యుడు “విష్ణుసహ(స్రనామములను” 


గురుపదార్టనము Xxili 


ఉపదేశించెను. ఇందు ప్రతినామము ఓమాదినమోంతముగా ప్రత్యేకమంత్రమై ఈనాటికిని 
ఉపాసింపబడుచున్నది. స్టూలముగా ఇది భక్తియోగ(ప్రధానముగా వ్యవహరింప 
బడుచున్నది. ధ్యాన - కర్మ - భక్తియోగములు కాక నాలుగు ఆశ్రమములవారికి 
ఉపదేశకముగా ఉంటనే భారతమునకు అంత ప్రశస్తి. * 

దశోపనిషత్తులతో పాటు బ్రహ్మసూత్రములకు భాష్యము రచించినను శ్రీ శంకర 
భాగవత్సాదులు ప్రత్యేకముగా భారతములో ఈ మూడు ఉపదేశ(గంథములకును సులభ 
భాష్యమును రచించి మహోపకారము చేసిరి. 

ఇట్టి వైశిష్ట్యము గల ఈ భారతామ్నాయమునకు “మహాభారతసారసం(గహము” 
అను వ్యాఖ్యాప్రాయ మైన వివృతిని సంతరించి తెనుగులోకమునకు శాశ్వతోపకారము 
చేసిన శ్రీ గురుమూర్తులు మహామహోపాధ్యాయ (బ్రహ్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడుగారు 
ధన్యులు. వారికి జిజ్ఞాసులోకము శాశ్వతాధమర్దమైనది. శ్రీ శ్రీరామచంద్రుడుగారు 
బహుసాహిత్య - ఆధ్యాత్మిక (గంథరచయితలు. లెక్కకు, స్వతంత్రగ్రంథములు అనువాద 
గ్రంథములు వెరసి 150 కి పైనే ఉన్నవి. ఉస్మానియా యూనివర్శిటీలో సంస్కృత 
విభాగమునకు ఆధ్యక్ష్యము వహించి ఎంతోమంది అంతేవాసులకు సంస్కృతంలో డాక్టరేటు 
పదవీలబ్బికి కారకులైరి. వీరిని ఇటీవలే “పద్మశ్రీ” అవార్డుతో భారత (ప్రభుత్వము 
సత్మరించినది. దీనికి వారి సర్వతోముఖబహుభాషావైశారద్యమే కారణము. వేదాంత 
(గ్రంథములలో బ్రహ్మసూత్ర, భగవద్గీతా, తైత్తిరీయ, కేన, ప్రశ్న ముండక, మాండూక్యోప 
నిషత్తులకు వీరు వ్రాసిన భాష్యములు విద్వల్లోకప్రశంసా భూషితములు. శ్రీమద్రామాయణ 
మును, మూలశ్లోకములకు ప్రతిపదార్థతాత్సర్యములతో చక్కని తెలుగులో సుబోధముగా 
పది భాగములుగా వెలయించిరి. పాండిత్యము వేరు, బోధనకౌశలము వేరు. రెండిట 
సమ(గ్రప్రజ్ఞ గలవారు, శిష్యానుగ్రహ దీక్షితులు, నిజాచరణముతో శాస్త్రమును 
(ప్రమాణీకరించువారు నగు మహాత్ములు లక్షలో నొకరు. “స్వయమాచరన్‌ ఇతరైః ఆచరయతి 
ఇతి ఆచార్యః”. తా జెప్పినది తానే అనుసరించువారగుటచే ఈయనకు ఆచార్యపదము 
అన్వర్థకము, సహజభూషణము. వారిగూర్చి వ్రాయబోయినచో నా కల మాగదు. 


* శాంతివర్వం 254వ అధ్యాయంలోను, అనుశాననవర్వం 17వ అధ్యాయంలోను రెందు 
శివనహ్రనామస్త్టోత్రాలున్నాయి. నాలుగైదు దుర్గాస్తోత్రా లున్నాయి. భారతంలో ఎక్కడా కూడ 
శివ - కేశవ వైషమ్యం కాని, ఏ దేవత విషయంలోను న్యూనతాబుద్ది గాని లేవు. ఈ 
ద్వేషభావాలన్నీ పదవ శతాబ్దంలో ప్రారంభమై నేటికి కూడ పొందూమతాన్ని వీడిస్తున్నాయి. 
(నం.॥) 


Xxiv మహాభారతసారసంగ్రహము 


శ్రీవారికి నేను ఏకలవ్యశిష్యుడను. దాని వివృతికి అక్షరరూపము నిచ్చుటకు ఇంత 
కన్న నెలవు లేదు. నాకిపుడు ఎనుబది నాలుగు పంటలు. ముదిమికి లొంగితిని. శ్రీవారికిని 
నాకు మించిన ప్రాయము. నా కృతజ్ఞతావిష్కారమునకు ఇంతకన్న మరొక వీలు కలుగదు. 


ముప్పది సం॥ల క్రిందట వీరి అలంకార (గంథమొకటి నాకంట బడినది. 
వైద్యవృత్తిలో తీరిక వెల్తి యయ్యును ఆజానముగ సంస్కృత ప్రణయుడ నగుటచే సాహిత్య 
బలము తావన్నాత్రమైనను “గురుమూర్తి” నామధారిణి యగు ఆ పరమేశ్వరియే ఈయన 
నాశ్రయింపుమని ప్రచోదనము చేసినది. శ్రీ గురువుగారి ఇతర గ్రంథము లేమైన నున్నచో 
నాకు పంపగోరితిని. వారి యలంకారశాస్త్ర గ్రంథములు నా అవగాహనకు మించిన 
వైనను అమూల్యముగా మూడు నాలుగు పంపించిరి. ఇవి చదివి, నాకు సంస్కృతమున 
గల బలము చాలమి ప్రధానకావ్యము లన్నిటిని శ్రద్ధతో చదువుచూ అందలి సందేహములు 
వ్రాసుకొని వారినే ఆశ్రయించితిని. పుత్రనిర్విశేషముగా ఆదరించి నన్నుద్ధరించిరి. 
సాహిత్యానందము బ్రహ్మానందసబ్రహ్మచారి యందురు. అందు మునిగి, తేలి ఆ నిత్యా 
నందములో తనియుచున్నవారు శ్రీరామచంద్రుడుగారు. వారి వివిధగ్రంథపఠనమువలన 
సాహిత్యాధ్యాత్మికమహోదధి ఇవ్వలి ఒడ్డు నైనను నిలువగోరు ఆశ అంకురించెను. మిగులు 
భగవత్మృప. 

వారి శిష్యవత్సలతకు పాత్రు లెందరో ఉండెదరుపో! నేను వేరు. ముప్పది సం॥లుగా 
వారి నిద్రాహారసమయములు ఉల్లంఫించి నేను తీర్చుకొన్న సందేహములకు 
సమాధానములు నాలుగు పుస్తకముల బరువు. సాహిత్య - ఆధ్యాత్మికశాస్తములలో గల 
నా సందేహములు మరొకరు తీర్చలేనివి. బహుసందేహములకు ప్రత్యక్షముగా గాని 
బదులు సాధ్యపడదు. గురుశిష్యసమాయోగమునకు అవకాశము లేని దూరము, 
కాలాభావము, వయస్సు అవరోధము లైనవి. 

చనువు తీసికొని వారితో ఈ మాట చెప్పగా వారిచ్చిన బదులిది - “అబ్బీ! జిజ్ఞాస 
యుండవలెనే గాని అవరోధము లుండవు. నా కాలము నీది. ఉ ॥ 7 గం॥ మొదలు 
రాత్రి 11 గం॥ల వరకు నీవెప్పుడు ఫోనుచేసినను సమాధానమున కెంత కాలము 
పట్టినను నేను విసువను” - అని భరోసా ఇచ్చిరి. ఇది వారు పదవీ విరమణ చేసినప్పటి 
మాట! నాటినుండి నేను వైద్యవృత్తిని పుత్రన్యస్తము చేసి వారి గ్రంథములన్నియు “వారు 
పంపుట - నేనందుకొనుట - చదువుట” ఆచారమైనది. ఇరువురకు సమీపవయస్పైనను 
నా జిజ్ఞాస, వారి శిష్యవాత్సల్యము అనపాయముగా నడుచుట నా పూర్వపుణ్యఫలము. 


గురుపదార్టనము XXV 


ఆధ్యాత్మిక - ఆయుర్వేద - శ్రీవిద్యాగంథరచయితలు, ఉపాసాసిద్ధులైన నా 
పితామహులు కీ॥శే॥ ఈశ్వర సత్యనారాయణశర్మ గారు నా చిన్ననాట విద్యాగురువులు. 
గతించి నలుబది ఏండ్లయినది. వారినే గురుమూర్తులైన శ్రీరామచంద్రుడిగారియందు 
భావించుచున్నాను. ఇంతవరకు వాగ్యవహారము తప్ప మూర్తిదర్శనభాగ్యము లేదు. 
రెండు సం॥లు క్రిందట గురుదర్శన మొకతూరి చేయ సంకల్పించినను నన్ను నడువనీని 
వాతశ్వాస వ్యాధులు ఒప్పలేదు. ఇంతవరకు వారి ఛాయాచిత్రము పంపు మన్నను 
ఊరకొనిరి. వారి కీర్తికాంక్షావిదూరత, వినీతభావము నన్ను ముగ్గుని చేసినవి. ఈ నా 
మనుమని సాయముతో ఎటులో విశాఖనుండి హైదరాబాదు విమానములో వెళ్ళి వారి 
పాదముల కెబిగి చిరవాంఛితము తీర్చుకొని మరలితిని. ఇటీవల వారి స్వర్ణాభిషేక 
మహోత్సవమునకు రోగము కారణముగా వెళ్ళలేక వారి శిష్యుడగు డా॥ శ్రీనివాస శర్మ 
(జాయింటు డైరెక్టరు - సంస్కృత అకాడమీ, ఉస్మానియా విశ్వవిద్యాలయము) గారికి 
నే వ్రాసిన “గురుసమర్పణ” శ్లోకములు పంపితిని. నా కృతజ్ఞతగా “అక్షరపూజను” 
ఇందు ముద్రించుటకు అనుజ్ఞనిచ్చిన గురుమూర్తులు శ్రీరామచంద్రుడు గారికి 
నిత్యకృతజ్ఞుడను. 
ఈ (గంధమును శ్రద్ధతో చదివి ఆంధ్రలోకము తరింపగలదు. 
1. భాషాత్రయలతోపఘ్నపారిజాతతరుం గురుమ్‌ | 
వందే శ్రీరామచంద్రం తం వేదాన్తాబ్దదివాకరమ్‌ ॥ 
2. _ ద్ర్వైతాద్వైత విశిష్టవాదకుశలైరద్వైతభావార్చితం 
సారాసారవిచారచారుమనసా సంఖ్యావతామ[గ్రిమమ్‌ । 
ఆప్తానాప్తసమస్తలోకసుహృదం జ్ఞాన శ్రియామాకరం 
వందే శ్రీ గురురాజమౌళిమపరం శ్రీదక్షిణాస్యం క్షితౌ ॥ 
3.  యద్వాచాం లసనైః ప్రపన్నజనతామోహాంధకారక్షయః 
పాదాబ్దస్మరణాదిహైవ కలుషధ్వంసాత్‌ ప్రసాదో మహాన్‌ । 
తస్యాద్వైతగిరాం గురోః పదయుగం మూర్జ్నా నమన్నన్వహం 
బ్రాహ్మీతత్త్వవిదీప్తసీమసు సదా రంతుం యతామ్యున్తరే ॥ 
4. పూజ్యపూజకమర్యాదాం స్వగురుష్వంతవాసినః । 
దర్శయన్తీతి సన్మానం గృహాణానుగృ్భహాణ మామ్‌ ॥ 
5. _ పాణినీయమహాంబోధిః దుస్తరో మకరాలయః । 
పారదృశ్వసునాసీరం వందే త్వాం గురుదేవతామ్‌ ॥ 


xxvi మహాభారతసారసంగ్రహము 


6. ద్రాక్షేక్షు దుగ్గమధుసన్నిభవాక్రవా హైః 
స్వాత్మానుభూతిసహితైకరసావబోధైః 
ఆధ్యాత్మసుందరకథాత్మకవారివా హైః 
సంజీవయస్యనుదినం మమ చిత్తవృక్షమ్‌ ॥ 
7. శ్రీ శంకరార్యగురుణోద్దతసంప్రదాయాం 
శుద్దామధీత్య పరమాం నిగమాంతవిద్యామ్‌, 
శ్రీపూర్వికాం సదయమద్వయబ్రహ్మవిద్యాం 
ప్రాచుర్యమాప యదశేషవిశేషయుక్తా I 
8. యా కారయిత్రీ భువి సత్రియాణాం 
యా సంవిధాత్రీ కిల తత్భలానామ్‌, 
యా ప్రార్థనాభిః వరదా భవిత్రీ 
గురోరభిన్నా ఖలు బ్రహ్మపత్నీ I 
9. మౌనీ నిజగుణోత్మర్న వావదూకస్తు బోధనే, 
యాయజూకకులోద్భూతః గురుర్మే యోగిపుంగవః ॥ 


శుభం భూయాత్‌ 


(ప్రమోదం 
శ్రీ చలమచర్త వేంకట శేషాచార్యులు 


ఈ “మహాభారతసారసంగ్రహము” వ్యాసభారతానికి సరళసంగ్రహవచనరూపం. 
దీని రచయిత సుప్రసిద్ధ కవి - పండితులు, మహామహోపాధ్యాయులు, పద్మశ్రీ విభూషితులు 
ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు. వారు ఉత్తమశ్రేణికి చెందిన ఆచార్యులూ, 
పాదోనద్విశత (175) గ్రంథకర్తలూ కూడా కావడంచేత, అత్యంత సరళమైన తెలుగులో 
వారు రచించిన ఈ (గంథం పలుమార్లు భారతం పఠించిన పండితులనూ, పామరులనూ 
కూడా సమంగా అలరిస్తుంది. ఇందులో గ్రంథకర్త స్వంతకల్పనలు మచ్చుకైనా కనపడవు. 
కథా - కథనంలో ఆయన బాణీ అత్యంతవిలక్షణమైనది. అనర్గళవాక్ష్రవాహం అది. 
ఎక్కడా కఠినపదప్రయోగం ఉండదు. గ్రంథం చదువుతుంటే మధ్యలో ఎక్కడా ఆపాలని 
పించదు. 


లక్షశ్లోకాల భారతంలోని దాదాపు 1500 శ్లోకాలు ఈ [గ్రంథంలో చోటు 
చేసుకున్నాయి. వీటిలో వ్యాస, కృష్ణ, భీష్మ, యుధిష్టిరాది ప్రముఖుల సూక్తులే కాక, 
దుర్యోధన, కర్ణ, అశ్వత్థామాదుల దురుక్తులూ ఉన్నాయి. శ్రీ పుల్లైెలవారు ఆయా 
సందర్భాలలో తాము వ్రాసిన విషయాలను ప్రమాణీకరిస్తూ ఉదాహరించిన ఆ సూక్తుల్లో 
ఉత్తముల హితోక్తులు ఆచరించటానికీ, దుష్టుల దురహంకారవచనాలు - వాటి 
పర్యవసానం ఆత్మవినాశనమే కనుక - పలుకకుండటానికీ పాఠకుల కెంతో ఉపకరిస్తాయి. 
ఇలా ఈ హేయోపాదేయవచనాలు ఉభయవిధాలూ ఇందులో సమప్రాధాన్యం సంత 
రించుకున్నాయి. 


మహాభారతం చదవటమంటే జనసామాన్యానికి భయం. దీని అతిబ్బహత్ర్రమాణమే 
ఇందుకు కారణం. అందువల్లనే రామాయణపాఠకుల్లో దశమాంశం కూడా భారత పాఠకు 
లుండరు. ఆమూలా(గం కృష్ణద్వైపాయన, కృష్ణభగవానుల కనుసన్నలలోనే నడిచిన 
మహాభారతం పంచమవేదం. పరమపవిత్రం. ఈ (గ్రంథం చదివితే మహాభారతంలోని 
ప్రతిపాత్ర యొక్క స్వరూపస్వభావాలు మనకు కరతలామలకం అవుతాయి. భ్రమలన్నీ 
తొలగిపోతాయి. 

ఈనాడు పండితులమని భావించుకునే పలువురు భారతం అటు సంస్కృతంలో 
కాని, ఇటు తెలుగులో కాని సమగ్రంగా చదివి ఉండరనేది కఠోరసత్యం. అట్టివారికి ఈ 


Xxxvili మహాభారతసారసంగ్రహము 


గంథం ్రేరకమై ఉత్సాహంతో సమగ్రాధ్యయనం చేసేందుకు తప్పక తోడ్పడుతుంది. 
“మయసభలో దుర్యోధనుణ్ణి చూచి, అంతఃపురకాంతలు నవ్వారా? పాండవులు ద్రౌపదీ 
కూడా నవ్వారా? ఈ విషయంలో సంస్కృత భారతం ఏమంటున్నది?” వంటి ధర్మ 
సందేహాలు పౌరాణికుల సమాధానాల కోసం నిరీక్షించకుండా ఈ గ్రంథసహాయంతో 
స్వయంగానే ప్రామాణికంగా నివారించుకోవచ్చు. 


ఈ (గంథం అత్యంత కుతూహలంతో సప్తాహకాలంలో పఠించేందుకు, ఈ విధంగా 
ఆనందం అభివ్యక్తం చేసేందుకూ లభించిన ఈ అవకాశానికి సంతోషిస్తున్నాను. 
ఆచార్యాగ్రేసరులను ప్రణామపూర్వకంగా అభినందిస్తున్నాను. 


శ్రీరస్తు 


(ప్రణుతి 
శ్రీ ఉప్పులూరి కామేశ్వరరావు 


భారతీయ సాహిత్యానికి మకుటాయమానమైన (గ్రంథాలు రెండు. మొదటిది వాల్మీకి 
మహర్షి వేదోపబ్బంహణంగా అందించిన కమనీయమైన కావ్యం రామాయణం. రెండవది 
వ్యాసభగవానుడు లోకానికి అనుగ్రహించిన పంచమవేదమైన మహేతిహాసం మహాభారతం. 

మహాభారతం లక్షశ్లోకాల బృహద్‌[గ్రంథం. సంస్కృతంలో ఉన్న లక్ష శ్లోకాలను 
చదివి, అవగాహన చేసుకుని ఆనందించే అదృష్టం అందరికీ కలగదు. 

అసలు లక్ష శ్లోకాలు అర్థంచేసుకుని, ఆస్వాదిస్తూ తీరిగ్గా చదవడం ఎవరికి 
సాధ్యమౌతుంది? ఆపైన వాచ్యంగా కాకుండా ధ్వనిగా చెప్పినవి ఎందరికి అందుతాయి? 

ఈ భయంతోనే, వ్యాసభారతాన్ని ఎంత గౌరవించినా, చదవాలని ఎంత కోరిక 
ఉన్నా దానికి దూరంగా నిలిచి దీర్దదండప్రణామం చేసేవారి సంఖ్య ఎక్కువ. దానిని 
చదవడానికి పూనుకునే సాహసం చేసేవారి సంఖ్య అతి తక్కువ. 


వ్యాసులవారు మానవజాతిని ఉద్దేశించి సందేశాత్మకంగా చేనిన రచన 
మహాభారతం. మంచి మాటలు ఎలా చెప్పినా మాన్యులైన పందితులు చక్కగా స్వీకరించ 
గలరు. సామాన్యుల విషయానికొస్తే దీనిలో ఉన్న సందేశాన్ని మంచి సూక్తుల జాబితాలో 
యిస్తే దానిని స్వీకరించేవారు ఉంటారో ఉండరో చెప్పలేము. 


అందుచేత వ్యాసభగవానుడు తాను యివ్వాలనుకున్న సందేశాన్ని కురువంశరాజుల 
కథమీద అధ్యారోపణం చేసి మహాభారతాన్ని రూపొందించాడు. ఒక ఆసక్తికరమైన 
కథతోనూ, అద్భుతమైన కథనంతోనూ పాఠకుణ్ణి ఆకట్టుకుని, కథలో అంతర్వాహినిగా 
సందేశం పొందుపరుస్తూ చేసిన రచన మహాభారతం. 

ఆ రచనలో సొగసు, ఆ వాక్యవిన్యాసంలోని ఒడుపు, పాత్రపోషణలోని నేర్చు 
అన్నిటినీ మించి ధర్మాధర్మాల సునిశితవిశ్లేషణ అందుకుని ఆనందించగలిగిన వారిదే 
భాగ్యం. చదువు నేర్చుకున్నందుకు అదే సార్థకత. 


ఏ కారణంవల్లనైతే నేమి ఎంతోమంది దానిని అందుకోలేకపోయారు. అటువంటి 
వారికోసం అనేకమంది దానిని అనువాదం చేసారు. మూలానికి యథాతథమైన అనువాదం 
ఇంగ్లీషులో కేసరీ మోహన్‌ గంగూలీ 1888లో మొదలు పెట్టి 1896లో పూర్తి చేసారు. 
సంస్కృతం రానివారికి యథామూలం అయిన ఇంగ్లీషు అనువాదం నేటికీ యిదొక్కటే. 


XXX మహాభారతసారసంగ్రహము 


వ్యాసులవారు యీ కథద్వారా యివ్వదలుచుకున్న సందేశాన్ని - యించుమించు 
అంతా - పాత్రలమధ్య సంభాషణలోనే యిచ్చారు. సుదీర్ణమైన ఆ సంభాషణలని 
సంక్షిప్తంగా, చదివినకొద్దీ యింకా చదవాలనిపించేలా అందజేస్తే పాఠకులకు మహాభారతం 
మీద ఆసక్తి కలుగుతుంది. అందులో ఉన్న సందేశం మనస్సుకి పడుతుంది. 


కాలంతో పాటు సామాజిక పరిస్థితులు, పాఠకులకు చదివేందుకు ఉందే తీరిక, 
వారు కోరే భాష మారుతుంటాయి. నేడు పాఠకులు 690 గా ఉండే భాషని, స్పష్టమైన 
చిన్న చిన్న వాక్యాలను ఉత్సాహంగా స్వీకరిస్తున్నారు. సంస్కృత తుల్యమైన పదాలను 
పత్రికలలోనూ, పాఠాలలోనూ వాడుతూండడంతో ఆ పదాల ప్రయోగం ఎవరికీ యిబ్బంది 
కలిగించడంలేదు. అంతేకాదు; ఈ పదాల ప్రయోగం వలన వాక్యనిర్మాణంలో వచ్చే 
క్లుప్తత కూడా సౌకర్యంగా ఉంటోంది. 


నేటితరం పాఠకులకు మహాభారతాన్ని అందించాలనే సంకల్పంతో ఆచార్య పుల్లెల 
శ్రీరామచంద్రుడు గారు యీ ఇతిహాసాన్ని “మహాభారతసారసంగ్రహము'గా రచించారు. 


ఆచార్యులవారు యింతకుపూర్వం రామాయణానికి రచించిన బాలానందిని 
వ్యాఖ్యలో వాల్మీకిని, ప్రస్తుత గ్రంథంలో వ్యాసుణ్ణీ మనకి చూపించి తాము సున్నితంగా 
పక్కకు తప్పుకున్నారు. ఈ మహాభారతసారసంగ్రహములో నూటికి తొంభై శాతం వ్యాసుల 
వారి వాక్యాలనే, శ్లోకాలతో పోటీపడే క్లుప్తమైన, సరళమైన భాషలో యిచ్చారు. మహామహో 
పాధ్యాయులు గనుక తెలుగువాక్యం మధ్య సంస్కృత పదాలను ప్రభావవంతంగా ఎలా 
వాడాలో అడుగడుగునా చూపించారు. ఆ బుషి సంస్కృతంలో రచించిన శ్లోకాలను 
యీ బుషి తెలుగులో వాక్యాలుగా మార్చి మూలంలో ఉన్నంత విగువైన కథనంతో 
ఆద్యంతం కథ చెప్పారు. 

ఈ గ్రంథం పట్టుకుంటే మనం చెయ్యవలసినది నాలుగు పేజీలు చదవడం 
మాత్రమే. అక్కడినుంచి గ్రంథమే మనచేత చదివిస్తుంది. 


ఇందులో యిచ్చిన శ్లోకాలలో సుమారు వెయ్యివరకు (4౦12016 Quotes. వాటికి 
గురితప్పని బాణాలలా చిన్న వాక్యాలతో తాత్పర్యాలు యిచ్చారు. ఆపైన మీరు 
ఆలోచించుకోండి అని మనకు అవకాశం వదిలేసినట్లు ఉన్నాయి ఆ వాక్యాలు. 


ఒకవాక్యం విన్నా చదివినా అందులో ఉన్న మెరుపూ, విరుపూ ఆచార్యుల వారి 
దృష్టిలో పడకుండా ఉండవు. మహాభారతంలో ఉన్న అటువంటి వాక్యాలు వారి దృష్టిని 
దాటిపోలేదు. మచ్చుకు రెండు శ్లోకాలు. రెండూ కౌరవపాండవుల మధ్య సంగ్రామం 
అత్యంత ఘోరంగా జరిగిన ద్రోణపర్వంలోనివి. 


5 శ 
ప్రణుతి XXX1 


మొదటిది ప్రాగ్యోతిషపురాధీశుడైన భగదత్తుడు సుప్రతీకం అనే ఏనుగునెక్కి 
కురుక్షేత్రంలో దుర్యోధనుడి పక్షాన యుద్ధం చేసాడు. ఆ ఏనుగుకి యుద్ధంలో తిరుగు 
లేదు. ఆపైన దానికి బలమైన కవచం ఉంది. అది విజృంభించి పాండవ సైన్యాన్ని 
నాశనం చెయ్యడం మొదలు పెట్టింది. ఎందరినో పొట్టన పెట్టుకుంది. అర్జునుడు ఆ 
ఏనుగు కవచాన్ని ఛేదించాడు. ఒక నారాచబాణాన్ని దాని కుంభస్థలంమీద బలంగా 
ప్రయోగించాడు. ఆ బాణం పుట్టలోకి పాము దూరిపోయినట్లు ఆ ఏనుగు కుంభస్థలాన్ని 
చీల్చుకుని బయటకు ఏమీ కనబడకుండా పూర్తిగా లోపలికి దిగిపోయింది. 

స కరీ భగదత్తేన ప్రేర్యమాణో ముహుర్ముహుః, 

న కరోతి వచస్తస్య దరిద్రస్యేవ యోషితా. (ద్రోణపర్వం 29.42) 

అప్పుడు భగదత్తుడు ఎంత అదిలించినా ఆ ఏనుగు కదలలేదు. అసలు 
పట్టించుకోనట్లు ఉండిపోయింది. దరిద్రుడి మాటలేవీ అతడి భార్య పట్టించుకోనట్లు ఆ 
ఏనుగు భగదత్తుడి అదిలింపులు పట్టించుకోలేదు. 

రెండవది జటాసురుడి పుత్రుడు అలంబుషుడు. ఇతడు కురుక్షేత్రసంగ్రామంలో 
కౌరవుల పక్షాన యుద్దానికి వచ్చాడు. అతడు తమతో చేరినందుకు దుర్యోధనుడు 
ఆనందించాడు. యుద్ధంలో ఘటోత్మచుడు అలంబుపముణ్ణి నేలమీద పడేసి కాళ్ళతోనూ 
చేతులతోనూ కుమ్మి చంపాడు. ఆపైన అతడి తలని శరీరంనుంచి ఊడపెరికాడు. ఆ 
తలని పట్టుకుని దుర్యోధనుడి వద్దకు వెళ్లి, యిలా అన్నాడు. 

స్వధర్మమర్థం కామం చ పత్రితయం యోభి౭_వాంఛతి, 

రిక్తపాణిర్న పశ్యేత రాజానం బ్రాహ్మణం ప్రియమ్‌. (ద్రోణపర్వం 174.43) 

“రాజా! (ఇడుగో నీ బంధువు. వీడి పరాక్రమం చూసావు కదా! కర్ణుడి పరాక్రమం 
కూడా చూడబోతున్నావు.) ధర్మార్థకామాలు మూడూ కోరేవాడు రాజుని గాని, బ్రాహ్మణుణ్ణి 
గాని, స్త్రీని గాని వట్టిచేతులతో వెళ్ళి చూడకూడదు. (అందుచేత నీకు ఉపాయనంగా 
వీడి తల తెచ్చాను.” 

ఇలా అంటూ ఆ తల దుర్యోధనుడి రథంలో పడవేసాడు. తెల్లబోయి చూస్తున్న 
దుర్యోధనుడితో, “కొంతసేపట్లో కర్ణుణ్ణి కూడా వధించి వస్తాను. అంతవరకూ దీనితో 
ప్రీతుడవై ఉండు. (అంతవరకూ దీనితో సరిపెట్టుకో).” అని చెప్పి కర్ణుడితో యుద్దానికి 
వెళ్ళాడు. 

ఎటువంటి యుద్ధ వర్ణనలో ఎటువంటి చమత్మారాలు! ఆద్యంతం ఇలా నడిచిన 
యీ [గ్రంథం నావంటివారికైతే ఆనాయాసంగా లభించిన అమృతం వంటిది. 


శ్రీః 
ఓం స్వస్తి శ్రీగణేశాయ నమః 
శ్రీశజ్మరభగవత్సాదాః విజయన్తే 
ప్రస్తావన 
1 


ప్రపంచవాజ్మ్యయంలోనే సాటి లేని అత్యద్భుత మైన ఇతిహాసం మహాభారతం. 
ప్రామాణ్యంచేతా, లోకప్రియత్వంచేతా దీనితో సమానమే అయినా వాల్మీకిరామాయణం 
ప్రమాణంచేత దీనికంటె చిన్నది. రామాయణంలోని శ్లోకాల సంఖ్య ఇరవైనాలుగు వేలు. 
భారతంలోని శ్లోకాల సంఖ్య ఒక లక్ష్మ హరివంశంతో కలిపితే మహాభారతశ్లోకాల సంఖ్య 
ఒక లక్ష ఇరవైఐదు వేలు; సపాదలక్ష్మ దీనిని పట్టే తెలుగులో “సవాలక్ష గ్రంథం” అను 
నానుడి ప్రసిద్ధిలోనికి వచ్చింది. 


మానవునిలో హృదయపక్షమూ, శిరఃంపక్షమూ అను రెండు పక్షా లుంటాయి. 
స్నేహము, దయ, (ప్రేమ, భక్తి, సోదరప్రేమ, దేశప్రేమ, పెద్దలయందు భక్తి - ఇవన్నీ 
హృదయపక్షానికి చెందినవి. ఆలోచనాశక్తి, నైతికప్రవృత్తి, కార్యనిర్వహణచాతుర్యము, 
సదసద్వివేకము, క్లేశాలను అధిగమించే నేర్చు ఇలాంటి వన్నీ శిరఃపక్షానికి చెందినవి. 
ఈ రెండింటికీ సమాన మైన పరిపుష్టి కలిగినప్పుడే మానవుడు పరిపూర్ణమానవు డవుతాడు. 

రామాయణం మానవుని హృదయపక్షానికి పరిపుష్టిని చేకూర్చే (గ్రంథమైతే, 
మహాభారతం శిరఃపక్షాన్ని పరిపుష్టం చేసే గంథం. ఈ విధంగా - రామాయణం 
భారతీయుల హృదయం; భారతం శిరస్సు. ఈ రెండింటినీ సమంగా ఆదరిస్తూ వాటివల్ల 
లాభం పొందేవాడు యథార్థమైన భారతీయుడు. 

“సౌభ్రాత్రసాహృదముఖాన్‌ హృదయస్య ధర్మాన్‌ 

ఆబధ్య ధీపరిణతీరుత రాజనీతీః, 
దేశస్య యే హృదయశీర్షతయా చకాస్తః 
రామాయణం తదథ భారతమేష వన్దే” 

“ఇలియడ్‌”, ఒడిస్సీ! అనేవి మా అత్యద్భుత మైన ప్రాచీనేతిహాసగ్రంథాలు అని 
పాశ్చాత్యులు చెప్పుకొంటూంటారు. ఐతే వాటి పఠనపాఠనా లేవీ ఇప్పు డున్నట్లు కనబడదు. 
ప్రచారం అసలే లేదు. ఆ రెండూ కలిపితే ఎంత (గంథం అవుతుందో దానికి ఎనిమిది 
రెట్లు ఉంటుంది లక్షశ్లోకాల భారతం. ఇది వ్యాసుని ముఖంనుండి ఆవిర్భవించినది 


వన Xxxiii 


వి 


(2 


మొదలు దీని పఠన - పాఠన - శవణాలు, అనేకరూపాలలో దీనిలోని కథల ప్రచారము, 
సాంస్కృతికబోధల ఆచరణమూ నిరంతరమూ ఈ భారతదేశం అంతటా జరుగుతూనే 
ఉన్నాయి. రామాయణమహాభారతాలు లేని భారతదేశస్వరూపాన్ని ఊహించదం కూడ 


అసంభవం. 
2 


ప్రతి ఒక్కరూ, ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే నాలుగు లక్ష్యాలను 
సాధించుకొని తమకు లభించిన మానవజన్మను సార్థకం చేసికోవా లనేది రామాయణ 
- భారతాలు, పురాణాలు, వాటిలోని విషయాలను గ్రహించి రచించిన కావ్యనాటకాదులు 
చేసే ప్రధాన మైన ఉపదేశం. ఈ నాల్లింటికీ పురుషార్థచతుష్టయం అని పేరు. 


తన జీవనవిధానంలో ఏ నియమాలను పాటించడంచేత, ఏ దోషాలను 
పరిహరించడంచేత, మానవుడు సుఖంగా ఉంటాడో, తనవంటి మానవులకే కాక ఇంకా 
ఎన్నో వేల జాతుల ప్రాణులకు నెలవైన ఈ లోకంలో శాంతిసుఖాలను నెలకొల్ప 
కలుగుతాడో, దేని ద్వారా చివరికి దుఃఖలేశం కూడ లేని ఆనందమయస్థి తిని 
పొందకలుగుతాడో అది ధర్మం. ఈ ఆనందమయస్థితియే మోక్షం. మధ్యలో ఉన్న అర్థ 
- కామాలు మానవుని జీవితంనుంచి విడదీయరానివి. మానవుడు తన మనుగడకు 
ఆవశ్యక మైన వస్తువులను సంపాదించుకొనడం అర్థం. వాటిపై ఇచ్చ కామం. 


ధర్మ - అర్థ - కామాలలో ప్రధాన మైనది ధర్మమే అనేది రామాయణభారతాదులు 
చేసే బోధ. 


“రామో విగ్రహవాన్‌ ధర్మః” (రాముడు మూర్తీభవించిన ధర్మం) అని చెప్పబడిన 
రాముడు రామాయణంలో నాయకు డైతే, ధర్మదేవుని అంశావతార మైన (ఈ విషయం 
మున్ముందు స్పష్టం చేయబడుతుంది) యుధిష్టిరుడు మహాభారతంలో నాయకుడు. 


యుధిష్టిరుణ్లి నాయకునిగా చేయడం ద్వారా, మహాభారతం ధర్మోపదేశప్రధాన 
మైన గ్రంథం అను విషయం సూచించిన వ్యాసుడు, మధ్య మధ్యలో కూడ అనేక స్థలాలలో 
ధర్మాని కున్న ప్రాధాన్యాన్ని స్పష్టీకరిస్తూ చివరికి ధర్మవైశిష్ట్యాన్ని మాటలలో కూడ విశదంగా 
ప్రతిపాదిస్తూ ఈ మహేతిహాసాన్ని ముగించాడు. 

“నేను చేతులు పైకెత్తి - 'ధర్మం విషయంలో శ్రద్ధ వహిస్తే అర్థ - కామాలు 
వాటంతట అవే చక్కబడతాయి. అలాంటి ధర్మాన్ని మీరందరూ ఎందుకు సేవించరు?” 
అని ఎలుగెత్తి అరుస్తూ చెపుతున్నాను; ఎవ్వడూ నా మాట వినడంలేదు” అంటాడు. 


XXxiv మహాభారతసారసంగ్రహము 


ఊర్థ్వబాహుర్విరౌమ్యేష నచ కశ్చిచ్చృణోతి మామ్‌, 

ధర్మాదర్థశ్చ కామశ్చ స ధర్మః కింన సేవ్యతే. (స్వర్ణారో హణపర్వం 5.62) 

“కామంచేత గాని, భయంచేత గాని, లోభంచేత గాని, చివరికి ప్రాణాలు రక్షించు 
కొనడానికి గాని ఎన్నడూ ధర్మాన్ని విడవగూడదు. ఎందువల్ల ననగా - ధర్మం నిత్యమైనది; 
సుఖదుఃఖాలు అనిత్యమైనవి. జీవుడు నిత్యుడు; జీవత్వానికి హేతు వైన అవిద్యాసంబంధం 
అనిత్యం” అని కూడ అంటాడు - 


న జాతు కామాన్న భయాన్న లోభాద్‌ 
ధర్మం త్యజేజ్జీ వితస్వాపి హేతోః, 
నిత్యో ధర్మః సుఖదుఃఖే త్వనిత్యే 
జీవో నిత్యో హేతురస్య త్వనిత్యః. (స్వర్ణారోహణపర్వం 5.68) 

“ఇలా చేస్తే పుణ్యం లభిస్తుంది”; “అలా చేస్తే పాపం వస్తుంది” అంటూ విధి - 
నిషేధవాక్యాల ద్వారా పది మాటలలో ధర్మాధర్మాలను గూర్చి బోధించవచ్చు. కాని ఇలాంటి 
బోధలు శ్రోతల మనస్సులలో స్థిరంగా ఉండవు. “ఇలా చేయడంచేత ఇతడు ఈ విధంగా 
సుఖం పొందాడు, అలా చేయడంవల్ల అతడు ఆ విధంగా కష్టాల పాలయ్యాడు” అని 
అంటూ అన్వయోదాహరణాలతోను, వ్యతిరేకోదాహరణలతోను చేసిన బోధ శ్రోతల 
హృదయాలలో బాగా నాటుకొంటుంది. ఇలాంటి ధర్మబీజాలు, చిన్నతనంలోనే బాలుల 
హృదయాలలో నాటితే ఆ జీవితాంతం స్థిరంగా ఉంటాయి. ఇతిహాస - పురాణాదులు 
చేసే పని ఇదే; అందుచేతనే మన ఉన్నత మైన సంస్కృతిని రక్షించుకొనడంలో వాటి 
కంత ప్రాధాన్యం. 

ఇలాంటి గ్రంథాలలో భారతానికి భారతమే సాటి. ప్రధానమైన కౌరవపాండవుల 
కథతో పాటు ప్రసంగవశంచేత అనేకమైన కథలూ, ఉపాఖ్యానాలూ చేర్చడంచేత దీని 
కింత వైశిష్ట్యం లభించింది. అందుచేతనే ఇది ఎన్నో వేల సంవత్సరాలుగా భారతీయుల 
ఆలోచనాపద్ద్ధతినీ, జీవనవిధానాన్నీ ప్రభావితం చేస్తూ వస్తూన్నది. 

3 

దీనిలో తమ కాలానికి చెందిన ఆచారవ్యవహారాలకు విరుద్ధ మైన ఏవైన అంశా 
లున్నాా అతిశయోక్తు లున్నా వాటి కంత ప్రాధాన్యం ఇవ్వకుండా సార్వకాలికా లైన 
ధర్మాలనే గ్రహిస్తూ భారతీయులు తమ భారతీయత్వాన్ని సార్ధకం చేసుకొంటూ తమ 
సాంస్కృతికైకత్వాన్ని పరిరక్షించుకొంటున్నారు; భారతసమైక్యాన్ని కాపాడుకొంటున్నారు. 


వన XXXV 


వి 


(2 


మనం పైన చూచిన చతుర్విధపురుషార్థాలు ప్రతీ మానవుడూ తన జీవిత ప్రధానలక్ష్యంగా 
ఉంచుకొని సాధించవలసిన అర్థాలు, అనగా ప్రయోజనాలు. వాటి సాధనకై ఉపయోగించే 
ఆవశ్యకసాధనాలు వర్ణచతుష్టయధర్మాలు, ఆశ్రమచతుష్టయధర్మాలు, చతుర్విధ వృత్తులు 
(జీవనవిధానాలు) మొదలైనవి. మహాభారతంలో అడు గడుగునా వీటికి సంబంధించిన 
ఉపదేశాలు, సంవాదాలు కనబడతాయి. 

సాధ్య మైన, ప్రధానలక్ష్య మైన, పురుషార్ధచతుష్టయంలో ఎలాంటి మార్పులకు 
అవకాశం లేకపోయినా సాధనాలైన వర్ణ - ఆశ్రమధర్మాదులలో దేశకాలానుసారంగా 
ఎన్నో సర్దుబాట్లు జరుగుతూనే ఉంటాయి. వర్ణవ్యవస్థ గాని, వర్ణాల వృత్తులకు 
సంబంధించిన నియమాలు గాని, ఆశ్రమధర్మాలు గాని, నూటికి నూరు పాళ్లు ఏ 
కాలంలోనూ కూడ అనుసరించబడ లేదను విషయం ఇతిహాసపురాణాదులను ధర్మశాస్త్ర 
(గ్రంథాలను, భారతదేశచరిత్రగ్రంథాలను జాగర్తగా పరిశీలిస్తే స్పష్టంగా తెలుస్తుంది. 

(ఈ విషయా లన్నీ “హిందూమతం, కొన్ని ఇతరమతాలు” అను (గ్రంథంలో 
సవిస్తరంగా చర్చించడం జరిగింది. ఇక్కడ చర్వితచర్వణం చేయడం అనావశ్యకం). 

చాతుర్వర్థ్యస్వరూపాన్ని గూర్చి మహాభారతంలో అనేక స్థలాలలో ప్రశ్నోత్తర 
రూపంలో విస్తృతమైన చర్చ కనబడుతుంది. యథాసంభవంగా ఆ విషయా లన్నీ ఈ 
గ్రంథంలో చేర్చడం జరిగింది. 


4 


భారతం అను పేరు వినగానే ఈ గ్రంథాన్ని చదివే అవకాశం లభించక దీనిలోని 
కథ మాత్రమే స్థూలంగా విన్న కొందరు, తమ కాలానికి విరుద్ధంగా ఉన్నట్లు కనబడే 
కొన్ని కథాంశాలను గూర్చి విమర్శిస్తూ ఇవే భారతం లోని విషయాలు అన్నట్లు ఆ 
విషయాలే ముచ్చటిస్తూ, ఈ (గ్రంథంవల్ల పొందదగిన ఉత్తమప్రయోజనా లేవీ 
పొందలేకుండా ఉన్నారు. వీరు విమర్శించే కొన్ని విషయాలు ఇవి - 


1. వ్యాస - కర్ణ - పాండవాదుల ఉత్పత్తి. 
2. ద్రౌపదికి ఐదుగురు భర్త లుండడం. 
3. పశుపక్ష్యాదులను బలు లిచ్చే యజ్ఞాదులు. 
అజా ఇ 
4. కొందరు వందల కొలది వేల కొలది సంవత్సరాలు జీవించినట్లు కథలు. 
5. తపస్సు, మంత్రాదులు మొదలైనవాటికి ఊహింపరాని శక్తు లున్నట్లు నమ్మకం. 


xxxvi మహాభారతసారసంగ్రహము 


6. అస్త్రశస్తాదులు. 

fi ద్రోణాదులు కుంభాదులనుండి పుట్టినట్లు అసంభవమైన కథలు. 

8. మానవులకు దేవతలతోను, వాళ్ల లోకాలతోను ప్రత్యక్ష సంబంధాలు. 
9. ఇంకా ఎన్నో అతిశయోక్తులు. 

10. వర్ణవిభేదాదులు. 


ఒక కాలంలో ఒక ప్రదేశంలో పుట్టి అక్కడనే జీవిస్తూ ఆనాడు అక్కడ నున్న 
ఆచార వ్యవహారాదులతోను తమ చుట్టుప్రక్కల నున్నవాళ్ల శక్తి సామర్థ్యాదులతోను మాత్రమే 
పరిచయం ఉన్నవారికి సుదూరదేశకాలాదులకు సంబంధించిన సమాజంలో ప్రచారంలో 
ఉండే ఆచారవ్యవహారాదులను గూర్చీ, వాళ్ల శక్తిసామర్థ్యాలను గూర్చీ తెలియడానికి 
అవకాశం లేకపోవడంచేత ఇలాంటి ఆశంకలు, ఆక్షేపణలు కలగడం సహజమే. 


అత్యద్భుతమైన వైజ్ఞానికాభివృద్ధిచేత మన దేశంలోనే ఈనాడు చూస్తూన్న 
పరిస్థితులను, సామాజికపరివర్తనాదులను రెండు - రెండున్నర వందల సంవత్సరాలకు 
పూర్వం ఉన్న మన పూర్వులు ఎవ్వరూ ఊహించి కూడ ఉండరు. ఇలా ఉండబోతుం 
దని ఎవరైనా చెప్పినా కూడ నమ్మి ఉండేవారు కాదు; అలా ఎవరైనా చెపితే వానిని 
ఉన్మత్తునిగా భావించేవారు. 


ఈ పరిస్థితులు ఇలాగే ఉంటా యని నమ్మడానికి వీలు లేదు. మూడునాలుగు 
వేల సంవత్సరాల తరవాత ఇంకా అనూహ్యమైన అభివృద్ధి కలిగితే అప్పటి వాళ్లు మనలను 
అనాగరికు లంటారు. ఇదంతా నశించి, భవిష్యత్తులో ఎవరైన గ్రంథాదులసహాయంచేత 
ఇప్పటి స్థితినిగూర్చి వర్ణించి చెప్పితే అప్పుడు వాళ్లు వానిని మూఢవిశ్వాసాలతో నిండిన 
మూర్చుడు అని నిందిస్తారు. 

అందుచేత కొన్నివేల సంవత్సరాలక్రితం సుదూరదేశంలో ఉన్న పరిస్థితులను, 
ఆనాటి సామాజికవిశ్వాసాలను, వాళ్లు నమ్మిన జీవితపు విలువలను, దేశస్వరూపాన్నీ 
అర్థం చేసుకోవాలంటే మనం భావనాబలంతో (by imagination) ఆ దేశకాలాలలోనికి 
వెళ్లి చూడాలి; అప్పుడు చాలవరకు ఈ ఆశంక లన్నింటికీ సమాధానాలు దొరుకుతాయి. 


మానవుని మనస్సు కున్న శక్తి అనూహ్య మైనది. మనస్సును యోగాభ్యాసాదులచేత 
నియంత్రించుకొని తపస్సు చేస్తే మానవునికి అత్యద్భుతమైన శక్తి లభిస్తుంది అని మన 
ప్రాచీనగంథాలు సోదాహరణంగా చెపుతున్నాయి. అలాంటి తపోబలంచేత ఏమైనా 
సాధించవచ్చు నని విశ్వసించాలి. పరాశరాదులు అలాంటి తపస్సంపన్నులు లక్షమందిలో 
ఒక్క రుండడం కూడ కష్టం. ఆ విషయాన్ని మనం నమ్మితే పైన చెప్పిన ఆశంకలు చాల 


వన XXxxvii 


వి 


(2 


వరకు తొలగిపోతాయి. వాళ్లు, అన్ని పనులూ లోకక్షేమంకోసమే చేశా రని అనుకొంటే 
అసంగతి ఏమీ ఉండదు. 


ఈ కాలంలో ఇంతటి వైజ్ఞానిక ప్రగతిని సాధించిన వైజ్ఞానికులు కూడ మహాతపః 
శాలులైన బుషులే. వీళ్ల తపస్సు ఒక మార్గంలో ఉంటే ప్రాచీనకాలానికి చెందిన బుషుల 
తపస్సు మరొక విధంగా ఉండేది. వీళ్లు సాధించినదానిని సామాన్యమానవుడు అర్థం 
కూడ చేసికొనజాలడు. 

తపస్సు తరువాత మానవులకు గొప్ప శక్తి నిచ్చేది మంత్రం. మంత్రాని కంత శక్తి 
ఉన్నట్లు దానిని సంపాదించినవాళ్లు, ప్రత్యక్షంగా చూచినవాళ్లు చెపుతూన్నప్పుడు కాదనడం 
అంత యుక్తం కాదు. ఆ మంత్రశక్తిచేత జరిగినదే పాండవ ద్రోణాదిజననం. స్పర్శమా(త్రం 
చేత గాని, దృష్టిప్రసారమాత్రంచేత గాని సంతానం కలిగించగల శక్తి దేవతల కున్న దని 
వ్యాసుడు (ఆశ్రమవాసికపర్వం) లో చెప్పి ఉన్నాడు. 

ఈమధ్య చూపులచేతనే టి.వి.లను నియమించే విధానం కనుగొన్నట్లు పత్రికలలో 
ప్రకటింపబడింది (హిందూ. 8.9.2012). 


కృత్రిమగర్భోత్సత్యాదులు, క్లోనింగ్‌ జరిగే ఈ కాలంలో ఉన్న మనం స్కంద - 
ద్రోణ - దుర్యోధనాదుల ఉత్పత్తి అసంభవం అనడం అసంగతమే అవుతుంది. 


యజ్ఞ - యాగాలు, పశుబలులు పూర్వకాలం అన్ని దేశాలలోను ఏదో ఒక 
రూపంలో ఉండేవి. బకిరీదువంటి పర్వాలలో ఈనాడుకూడ ఎన్ని జంతువులు, గోవులు, 
ఒంటెలు, గొట్టిలు మొదలైనవి బలి ఇస్తుంటారో తెలియని వాళ్లెవరూ లేరు. 


చాలకుడు లేని విమానాల (డ్రోన్‌ల) ద్వారా, రాకెట్ల ద్వారా, ఎంతో దూరంలో 
ఉన్న లక్ష్యాలను ఛేదించగలిగినట్లు చూస్తూన్న మనం అర్జునాదుల అద్భుతమైన శస్తాస్త్ర 
ప్రావీణ్యాన్ని అంగీకరించవలసి ఉంటుంది. అర్జునుడు సైంధవుని శిరస్సు ఖండించి 
ఎక్కడో కొన్ని కోశుల దూరంలో ఉన్న వాని తండ్రి చేతిలో పడే టట్లు చేయగలిగా డంటే 
అసంభావ్యం ఏమీ లేదు. 


ప్రీకి ఒకే భర్త ఉండాలి అను సాధారణనియమం ఉన్నా దానికి అపవాదలు ఆ 
కాలంలో కొన్ని ప్రాంతాలలో ఉండి ఉండవచ్చు. అందుచేతనే వ్యాసాదులు అంగీకరించారు. 
ఈ నాటికి కూడ అలాంటి ఆచారాలు భారతదేశంలోనే అక్కడక్కడ ఉన్నా యని అంటారు. 
అన్న మరణించగా వాని భార్యను సోదరుడు వివాహం చేసికొనే ఆచారం ఇప్పటికి 
కూడ రాజస్థాన్‌ మొదలైన ప్రాంతాలలో ఉన్న దని వినికిడి. మన ప్రక్మనే ఉన్న కేరళలో 
మొన్నమొన్నటి వరకూ ఉన్న ఆచారాలే మనకు విడ్డూరంగా కనబడతాయి. 


xxxviiil మహాభారతసారసంగ్రహము 


కులధర్మాలు, ప్రాంతధర్మాలు, మొదలైనవాటిని రాజు జాగర్తగా పాలించా లని 
ధర్మ్శశాస్త్రగ్రంథాలు, మహాభారతాదులు కూడ స్పష్టంగా బోధిస్తున్నాయి. 

చెప్పదలచిన విషయాన్ని నొక్కి చెప్పడం కొరకై అతిశయోక్తులు వాడడం అన్ని 
వాబ్బయాలలోను ఉన్నది. లౌకికసంభాషణాదులలో కూడ అడుగడుగునా కనబడుతుంది. 
భారతీయవాజ్మయంలో దీని పాలు ఎక్కువ కనబడుతుంది. చిన్న పాపం చేసినా 
రౌరవనరకం వస్తుందనీ, చిన్న పుణ్యం చేసినా స్వర్గం వస్తుం దనీ చెపుతూంటారు. ఒక 
వ్రతాన్ని గూర్చి చెప్పి ఇది చేస్తే కనకవర్షం కురుస్తుంది అంటారు. ఇదే అన్ని వ్రతాలలోకీ 
గొప్పది అని ప్రతి ఒక్క వ్రతాన్నీ ప్రశంసిస్తారు. ఇవి కేవలం మానవుణ్ణి ఆ మంచిపని 
వైపు అభిముఖుని చేయడానికీ, చెడ్డ పనులనుండి విముఖుని చేయడానికీ చెప్పే మాటలు. 
ఉదాహరణకి - 

స్మన్థే కవాటే పాషాణే ఆరవస్త్రం న నిక్షిపేత్‌, 

అథవా నిక్షిపేన్నూఢః రౌరవం నరకం వ్రజేత్‌. అని ఒక శ్లోకం ఉంది. 

తన భుజంమీద గాని, తలుపుమీద గాని, రాతిమీద గాని తడిగుడ్డ ఉంచకూడదు. 
అలా ఉంచినవాడు రౌరవనరకానికి వెడతాడు అని దీని అర్ధం. 


ఇదేమీ పాపకృత్యం కాదు. అలా ఉంచుతే అనారోగ్యాదు లేమైన కలుగుతా యని 
దానిని నిషేధించడం ప్రధానోద్దేశ్యం. 


పురాణాలలోను, వేదాలలోను ఇలాంటి వాక్యాలు కోకొల్లలు. వాటి తాత్సర్యార్థమే 
గ్రహించాలి గాని, వాచ్యార్థం గ్రహించకూడదు. 


అతిప్రాచీన మైన పూర్వమీమాంసాశాస్త్రంలో ఇలాంటి వాక్యాలకు అర్థవాదలని 
పేరు పెట్టబడింది. 

“ఈ పని చెయ్యాలి” అని చెప్పి చేయమన్నది చేస్తే ఏదో చాలా గొప్ప లాభం 
కలుగుతుం దని, “ఇలా చేయకూడదు” చెప్పి వద్దన్నది చేస్తే చాల కష్టం, లేదా పాపం 
కలుగుతుం దని చెప్పే మాటలకు అర్థవాద లని పేరు. వాస్తవానికి వాటివల్ల అంత 
లాభనష్టాలు కలిగే అవకాశం ఉండదు. ఇవన్నీ అర్ధవాద లని ఆ శాస్త్రం చెపుతూన్నది. 
ఇవి, అనేకవస్తువులు, మందులు మొదలైనవాటిని గూర్చి ప్రకటిస్తూ (అడ్వర్‌టైజ్‌ చేస్తూ) 
పత్రికలు, టివి మొదలైనవాటిలో చెప్పే మాటల వంటివి. 


దయామయు లైన కొంతమంది ఎలాగో ఆసుపత్రులలోనికి ప్రవెశించి అక్కడ 
ఉన్న రోగులకు రెండు రకాల కాగితాలు చేతిలో పెట్టి “మీ కోసం మెం ప్రార్థనలు 


వన XXXiXx 


వి 


(2 


చేస్తున్నాం; ఈ పుస్తకం మీ తలక్రింద పెట్టుకొని పడుకోండి, మా దేవుణ్ణి (దేవుని 
విషయంలో “మా 'మీలు ఏమిటో!) ప్రార్థించండి; మీ రోగం క్షణంలో మాయమైపోతుంది” 
అని బోధిస్తున్నారట. వాళ్లు బోధించినట్లు అలాంటి దేదీ జరుగుతూన్నట్లు లేదు. ఇది 
అభూతాతిశయోక్తి కాకపోతే మరేమిటి! ఆడం - ఈవుల సంతానం అంతా పాపాత్ములే 
అయినప్పుడు ఒక పాపాత్ముడు మరో పాపాత్ముజ్ణి ఎలా ఉద్ధరిస్తాడు? ఇదంతా నిజమైతే 
చికిత్సాలయాలతో పని లేదు కదా! అప్పుడు - విద్యమీద, వైద్యం మీదా పెట్టిన ఖర్చుకు 
తిరిగి రాబడి (161409) ఏదీ లేదు అనుకొనేవారు సంతోషిస్తారు కదా! 

అందుచేత ఎవరైనా వెయ్యి సంవత్సరాలు, 6000 వేల సంవత్సరాలు, అంతకంటె 
ఎక్కువ సంవత్సరాలు జీవించా రని గాని, అతడు తాటి చెట్టులా ఉన్నా డని గాని అంటే 
ఇవన్నీ అర్ధవాద లని గ్రహించాలి. 


ఏకలవ్యుడు ద్రోణాచార్యునికి బొటనవ్రేలు ఇచ్చివేసి నప్పుడు గురువు అడిగినది 
ఇచ్చాను కదా అని అతడు సంతోషించాడు. అర్జునునికి తానిచ్చిన మాట నిలబెట్టుకొన్నా 
నని ఇతడు సంతోషించాడు. అవన్నీ కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన, ఆ నాటి 
సాంఘికపరిస్థితులను బట్టి జరిగిన, ఆ కాలానికే చెందిన రచయిత ఏమీ దాపరికం 
లేకుండా, యథాతథంగా గ్రంథస్థం చేసిన విషయాలు. వాటిని గూర్చి మనం ఇప్పుడు 
గుణదోషోద్దాటనంతో వివాదాలకు దిగడం హాస్యాస్పదం. దొంగసర్టిఫికెట్టుతో వైద్యవిద్య 
పూర్తి చేసికొని, రోజుకు ఐదు ఆసుపత్రులు సందర్శించి యాభై వేలు సంపాదిస్తూన్న 
ఒక వైద్యుని విషయం తెలిసి వాని వైద్యవిద్యాప్రమాణపత్రం రద్దు చేయడంవంటిదే 
ఇదీని. 

ఈ చర్చలతో విపరీతభావాల ప్రచారం చేయకుండా మనకు ఈనాటికి కూడా 
ఉపయోగించే, ఈ (గ్రంథాలలోని ఉత్తమవిషయాలను గ్రహిస్తే మనం ఎంతో లాభం 
పొందినవాళ్లం అవుతాం. 

నిజానికి భారతీయు లందరూ కొన్ని వేల సంవత్సరాలపాటు ఈ విధమైన 
దృక్పథంతో ఈ (గ్రంథాలలోని విషయాలు (గ్రహించి, స్వామి వివేకానంద చెప్పినట్లు, 
బాహ్యాడంబరా లేవీ లేని మానసికశాంతిభరితా లైన జీవనాలు గడిపారు. 


ర్‌ 


అయితే కొందరు సనాతనధర్మదూరులు చేసిన నిరంతరప్రయత్నాల ఫలితంగా 
భారతీయుల దృక్పథంలో కూడ చాల మార్చు వచ్చింది. పని కట్టుకొని ప్రాథమిక 


x1 మహాభారతసారసంగ్రహము 


పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు ఆంగ్లేయులు నూతనంగా ప్రవేశపెట్టిన 
విద్యావిధానంలో వీళ్లను భారతీయత వైపు విముఖులను చేయడమే ఇందుకు కారణం. 


పాశ్చాత్యులు ఈ దేశంలో అడుగు పెట్టినది మొదలు దాదాపు 250 - 300 
సంవత్సరాల క్రితంనుండి, భారతదేశంలోని హిందూమతాన్ని రూపుమాపి దాని స్థానంలో 
కైస్తవమతాన్ని సుస్థిరంగా స్థాపించడంకోసం నిరంతరమూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
వాటిలోని భాగంగా మన ప్రాచీనపురాణేతిహాసాల స్వరూపాలను వక్రీకరించి చూపడం 
వల్ల పైన చెప్పిన ఆశంక లన్నీ నిజ మేమో అన్న అభిప్రాయం మన విద్యావంతులలో 
కూడ ప్రారంభమయింది. ఇప్పుడు దేశరాజ్యపరిస్థితులు, విదేశీయధనబలమూ కూడ 
వాళ్ల ప్రచారాలకి అనుకూలంగా ఉండడంచేత ఈ ప్రవృత్తి ప్రబలం అవుతూన్నది. 


ఆ దేశాలలో క్రైస్తవమతం మొదలైన నూతనమతాలు ఆవిర్భవించిన తరువాత 
తద్దేశస్థులే పని కట్టుకొని తమ దేశాలలో చిరకాలంనుండీ ఉన్న ఆచారవిచారాలను 
ధ్వంసం చేశారు. తద్భాగంగా తమ ప్రాచీన వాజ్మయాన్ని నశింపచేశారు. నశింపచేయగా 
మిగిలిన, వాళ్ల మతంలోని కొన్ని విశ్వాసాలలో కూడ, పైన భారతీయవాజ్మయాదులలో 
వాళ్లు చూపుతున్న ప్రయత్నపూర్వకంగా అసత్యపరిశోధనలు చేసి, కోట్లకొలది ధనం 
వెచ్చించి ప్రచారం చేస్తూన్న, అసందర్భ మైన విషయాలు చూపవచ్చు. 

క్రైస్తవమతం ప్రకారం జగత్తును దేవుడు ఆరువేల (6000) సంవత్సరాల క్రితం 
(క్రీపూ. 4004వ సంవత్సరంలో) హటాత్తుగా, శూన్యంనుంచి పుట్టించాడు. అంతకు 
పూర్వం ఏమీ లేదు. దేవుడు ఆరు రోజుల పాటు సృష్టి అంతా చేసి, అలసిపోయి, ఏడవ 
రోజున విశ్రాంతి తీసికొన్నాడు. 


అయితే, ఈ భూమి, ఇతర[గ్రహాదులు (012063 మొదలైనవి) కొన్ని లక్షల 
సంవత్సరాల వయస్సు గలవి అని వైజ్ఞానికులు చేసిన నిర్ణయాల దృష్ట్యా ఈ సిద్ధాంతం 
ఎంత అసంగత మైనదో ఊహించవచ్చు. తమ సిద్దాంతానికి విరుద్ధంగా మాటలాడినందుకు 
కైసవ్వమతమఠం (చర్చ్‌) ఎందరో వైజ్ఞానికులను అతిక్రూరంగా పీడించింది. కొంతమందిని 
హతమార్చింది కూడ. 


వేదాలు, మహాభారతరామాయణాదులు చాల ప్రాచీన మైనవి. వాటి దృష్ట్యా 
మొన్నమొన్నటి దని చెప్పదగిన బైబిల్‌లోని ఓల్డ్‌ టెస్టామెంటులో, ఈ కాలంలో 
ఊహించడానికి కూడ శక్యం కాని విషయాలు, ఆక్షేపించదగిన ఆచారాలూ కూడ ఉన్నాయి. 


ప్రస్తావన xli 


బైబిల్‌ ఓల్డ్‌ టెస్టామెంటు (16౧6515 - 5th Chapter) ప్రకారం 
1. కొందరు కొన్ని వందల సంవత్సరాలు జీవించారు. 


(1) ఆడమ్‌ (Adam) 930 సంవత్సరాలు ; (2) సేథ్‌ (56th) 912 సంవత్సరాలు; 
(3) ఎనొస్‌ (E౧౦5) 905 సంవత్సరాలు ; (4) కాఇనాన్‌ (Ca - |! - nan) 910 
సంవత్సరాలు ; (ఈమ - హ-లా-వె- ఎల్‌ (Ma- ha-la-le- al) 905 
సంవత్సరాలు ; (6) జారెడ్‌ (Ja - 1660) 962 సంవత్సరాలు ; (7) ఇ - నోక్‌ (E- 
noch) 365 సంవత్సరాలు ; (8) మె - థూ - సె - లాహ్‌ (Me - thu - 56 - lah) 
964 సంవత్సరాలు ; (9) లా - మెక్‌ (La- Meh) 777 సంవత్సరాలు ; లా - మెక్‌ 
పుత్రుడు నోహ్‌ (1020) కు 500 సంవత్సరాల వయస్సులో షెమ్‌ (5౧6౧0) హామ్‌ 
(Ham), జాఫెథ్‌ (౮ - Path) అను కుమాళ్లు పుట్టారు. నోహ్‌ 950 సంవత్సరాలు 
జీవించాడు. 


2. దేవుడు దురాత్ములైన మానవుల నందరినీ నశింపచేయడం కోసం జలప్రలయం 
సృజించి సత్సురుషు డైన, తనకు సంనిహితు డైన 'నోహ్‌” అనేవానినీ వాని కుటుంబాన్నీ 
ఒక నావ ఇచ్చి దానిలో రక్షించాడు. నోహ్‌ కుమారు డైన షేమ్‌ వంశానికి చెందిన, 
అబ్రామ్‌ (Abram), నాహోర్‌ (110౧00 హరాన్‌ (Haran) అను ముగ్గురు సోదరులలో, 
హరాన్‌ అనువాని కుమారుడు లాట్‌ (100 సోడోమ్‌ (90060) అను నగరంలో ఉండగా 
ఆ నగరాన్ని నశింపచేయ దలచిన దేవుడు లాట్‌ను రక్షించడానికై ముందుగా ఇద్దరు 
దేవతలను పంపాడు. వాళ్లిద్దరూ ఒక రాత్రి లాట్‌ ఇంట్లో వాని అతిథులుగా ఉండి 
మరునాడు వానిని, వాని భార్యను, ఇద్దరు కుమార్తెలను నగరంనుండి బైటకు తీసికొని 
వెళ్లిపోయారు. బైటకు వెళ్లే టప్పుడు వెనుకకు తిరిగి చూడకూడ దని చెప్పారు. లాట్‌ 
భార్య వెనుకకు తిరిగి చూచి రాతి స్తంభం అయిపోయింది. 


లాట్‌ ఇద్దరు కూతుళ్లతో పర్వతగుహలో నివసించాడు. లాట్‌ కూతుళ్లు “మన 
తండ్రికి పుత్రులు లేకపోవడంచేత కులం అంతరించిపోతుంది. అలా అవనీయకూడదు” 
అని ఆలోచించుకొని, తండ్రికి పూర్తిగా ఒడలు తెలియని మత్తు కలిగే టట్లు మద్యం 
త్రాగించి ఆతని ద్వారా పుత్రులను కన్నారు. 


"And the first born said unto the younger" .... "Come, let us make 
our father drink wine, and we will lie with him, that we may preserve 
seed of our father". "And they made their father drink wine that night; 
and the first born went in, and lay with her father" ... "and the younger 
arose and lay with him .... "Thus were both the daughters of Lot with 
child by their father" (Genesis 19. 31, 36) 


xlii మహాభారతసారసంగ్రహము 


“పెద్ద కుమార్తెకు పుట్టిన పిల్లవానికి మోబ్‌ (1/00) అని పేరు. వాని వంశం 
వాళ్లకు ఈనాటికీ 'మోబైట్స్‌' అని పేరు. రెండవ కుమార్తె పుత్రునికి బెన్‌ - అమ్మి అని 
పేరు. ఆ వంశంవాళ్లకి నేటికీ “అమ్మాన్‌” అని పేరు. (16౧06515 19. 37,38) 

3. _శవస్పర్శాదులవల్ల అస్పృశ్యత ఏర్పడుతుం దని బైబిల్‌లోనే చెప్పబడింది. 


"And who so ever toucheth one that is slain with a sword in the 
open fields or a dead body or bone of a man, or a grave, shall be unclean 
seven days" (Old Testament. Numbers. Chapter 19.16) 


4. ఒక చోట - దేవుడు గాడిదచేత మాట్లాడించినట్లు చెప్పబడింది. 


"And the Lord opened the mouth of the ass, and she said into Ba 
- laam - What have | done unto thee that thou hast smitten me these 
three times?" (Old Testament. Numbers. Chapter 22-28). 


5. _ బైబిల్‌లో పశుబలులను గూర్చి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. 


And for a sacrifice of peace offerings, two oxen, five rams, five he 
- goats, five lambs of the first year this was the offering of A - hi - ra, the 
son of E - nan" (Old T. Numbers. Chapter 88.8) 


6. జీసస్‌ పుట్టుకను గూర్చి బైబిల్‌లో ఇలా ఉంది - “జోసెఫ్‌ మేరీని వివాహం 
చేసికొన్నాడు. వాళ్లు కలిసి కాపురం చేయక ముందే మేరీ గర్భిణియై ఉంది. ఆమెను 
స్వీకరించడానికి జోసెఫ్‌ సందేహిస్తూండగా దేవుడు పంపిన దేవత స్వప్నంలో కనబడి - 
“డేవిడ్‌ పుత్రుడవైన ఓ! జోసెఫ్‌! నీ వేమియు సందేహించకుము; మేరీని దగ్గరికి 
తీసికొనుము. ఆమె గర్భములో ఉన్నది 'హోలీఘోస్ట్‌. ఆమె కనిన పుత్రుడు జనులను 
పాపవిముక్తులను చేయును; అందుచేత ఆ శిశువునకు “జీసెస్‌? అని పేరు పెట్టుము” 
అని చెప్పింది. St. Matthew; | Chapter; 18-21. 

సంస్కృతంలో “కన్యకు పుట్టిన పిల్లవాడు? అను అర్థంలో కానీని అను ఒక 
పదం ప్రత్యేకంగా పాణిని చెప్పాడు. దానికి వ్యాఖ్యాత “వ్యాసః, 'కర్ణశ్చి అని 
సిద్ధాంతకౌముదిలో ఉదాహరణతో అర్థం చెప్పాడు. “జీసెస్‌ విషయం తెలిసిఉంటే ఆ 
వాఖ్యాత ఈయన పేరు కూడ చేర్చి ఉండేవాడు. 


ఇలాంటి విషయాలు క్రైస్తవమత గ్రంథాలలో ఇంకా అనేకం ఉన్నాయి. వీటికి 
తగు ప్రాధాన్యం ఇస్తూ ఇవన్నీ ప్రాచీనకాలంలో ఉన్న ఆచారాలూ, అలవాట్లు, విశ్వాసాలూ 
కదా అనుకొనడం యుక్తం. వీటిని మాత్రమే ఎత్తి చూపుతూ ఆ మతంలోని ఉత్తమ 
విషయాలను కూడ దూషించవలసిన పని లేదు. 


xliii 


(ర్‌ 
(33 
ర 


క్రైస్తవ - ఇస్లాంమతాలు ఆవిర్భవించడానికి ముందు కొన్ని వేల సంవత్సరాలుగా 
పర్షియాలో మహోన్నతదశలో ఉన్న జరోష్ట్రమతంలో కూడ ఈనాడు ఎబ్బెట్టుగా కనబడే 
అనేకమైన ఆచారాలు, అలవాట్లు, విశ్వాసాలు ఉందేవి. 

పూర్వం సనాతనధర్మం ప్రపంచం అంతా వ్యాపించి ఉండేది. స్టీఫెన్‌ నాప్‌ 
(Stephen - knopp) మొదలైన పాశ్చాత్యపండితులు కూడ ఈ విషయం "Proof of 
Vedic Culture's Global Existence" (“వైదికసంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ఉండేది 
అనడానికి ప్రమాణం”) ఇత్యాదిగ్రంథాలలో నిరూపించి ఉన్నారు. ఆ ధర్మం సుదీర్ణకాలంలో, 
దూరదేశాలలో, గుర్తించడానికి కూడ శక్యం కాని అనేక మైన మార్పులు పొందింది. 


6 


పర్షియాదేశంలో ప్రాచీనకాలంనుంచి అనేకసహస్రాబ్దాలపాటు ఏడెనిమిది శతాబ్దాల 
క్రితం వరకు ప్రచారంలో ఉన్న జరొష్టియన్‌ మతం కొన్ని పరిణామాలు, చెందిన 
వైదికధర్శమే అను విషయం, విదేశీయులు ధ్వంసం చేయగా మిగిలిన కొన్ని అవెస్తా 
(వారి మత(గంథం) ద్వారా తెలుస్తూన్నది. 


అవెస్తాలోని కొన్ని మంత్రాలు చిన్న చిన్న ఉచ్చారణభేదాలతో బుగ్వేద మంత్రాల 
వలె ఉంటాయి. ఉదాహరణకు రెండు మంత్రాలు. 


“తెమ్‌ అవవన్టమ్‌ యజతం సూరం దామోహు సెవిస్తెమ్‌ 

మిధ్రెమ్‌ యజై అజోత్ట్వాబ్యో.” (అవెస్తా) 

“తమ్‌ అమవన్నమ్‌ యజతమ్‌, సూరం ధామసు సవిష్టమ్‌, 

మిత్రం యజై హోత్రాభ్యః. & (సంస్కృతం) 

“తత్‌ థ్వా పెరేసా ఎరశీమోఈ బహోచా అహురా. నే మంధ్యో ఆ యథా నేమే 
క్షావతో. మర్ష్సుదా ప్రాయఈ ధ్వావాస్‌. సఖ్యాత్‌ మవఈతే అతనే అషా ప్రయా దజద్యాజీ 
హాకురేనా. యథా - నే ఆవోహూ జిమత్‌ మనం ఘోహ్‌.” (అవెస్తా) 

“తత్‌ త్వాం పృసే బుష్‌ మే బచ అహుర, నమస్యన్‌ ఆ యథా నమే క్షావన్తమ్‌. 
మజదా ప్రియాయ త్వావాన్‌ శిష్యాత్‌ మావతే. అత్‌ నః అషా ప్రియా దద్యాత్‌ సంకరణం. 
యథా నః ఆ బహు జమేత్‌ మనసా.” (సంస్కృతం) 

ఆ దేశంలో, వైదికయజ్ఞాల వంటి యజ్ఞాలు జరిగేవి. 'యజ్ఞికి 'యాన్న అని 
పేరు. యాస్నలకు సంబంధించిన మంత్రా లున్న భాగానికి కూడ “'యాస్ప' అని పేరు. 


xliv మహాభారతసారసంగ్రహము 


వైదికయజ్ఞాలలో పదహారుగురు బుత్విక్కు లుంటే ఆ దేశం 'యాస్తులో ఎనమండుగురు 
బుత్విక్కు లుంటారు. 

గాథ లనగా మంత్రాలు. 'హోమి అనగా “సోమ” లత,” జలాన్నీ హోమనీ గాథలు 
చదువుతూ అభిమంత్రించేవారు. 

గాథాపవిత్రమైన “ద్రోని (పురోడాశం) యజ్ఞాలలో హోమం చేసేవారు. 

గాథల (మంత్రాల) ఛందస్సు గాయత్రీఛందస్సు వలె ఉంటుంది. 

ఒక కాలంలో ఆ దేశంలో వర్ణవ్యవస్థ ఉండేది. దానిని కాపాడడం రాజుల కర్తవ్యంగా 
భావింపబడేది. 

డేన్‌ కార్ట్‌ (Denkart) అను గ్రంథంలో ఇలా చెప్పబడింది - 


His Presemt Majesty, the King of Kings (Chosroes 1), son of Kavad 
... greatly strengthened the system of the form of castes and encouraged 
precise argumentation" (Avesta, Part - |, introduction P.XIV) 


మరణాశాచం, శుద్ధి మొదలైన విషయాలు కూడ కొన్ని గ్రంథాల ద్వారా 
తెలుస్తూన్నాయి. పురోహితుడు మంత్రాలచేత నీరు పవిత్రం చేసి ఆశౌచానికి శుద్ది చేయించే 
విధానాలు చెప్పబడ్డాయి. ఈ శుద్ధికార్యక్రమంలో వృషభమూత్రాదులు కూడ ఉపయోగించే 
వారు. 


వైదికమతంలో గోవుకు ఎంత పవిత్రత్వం ఉందో అంత పవిత్రత్వం ఈ మతంలో 
కుక్కకి ఉంది. కుక్కకు ఏ మాత్రం అపకారం చేసినా చేసినవాడు దండనార్హుడు. 


కుక్కలలో కూడ - నాలుగుకళ్లు ఉన్న, అనగా కళ్లకు పైన రెండు చుక్కలున్ను 
పచ్చని రంగు గల కుక్క లేదా పచ్చని చెవులున్న తెల్లకుక్క చాల పవిత్రమైనవి. మతానికి 
సంబంధించిన కొన్ని ప్రధానమైన కార్యక్రమాలలో కుక్క తప్పకుండా ఉండాలి. 
కాన్ని అపవిత్రవస్తువులమీద కుక్క దృష్టి ప్రసరింపచేస్తే అవి పవిత్రం అవుతాయి. 
అపవిదత్రుడైన వానిని పవిత్రం చేసే కార్యక్రమాలలో కుక్క ఉండి తీరాలి. 
మృతశరీరం మీద కుక్క చూపులు ప్రసరింపచెయ్యాలి. మృత శరీరాన్ని తీసికొని 
వెళ్లిన దారిలో అది పవిత్రం అవడానికి నాలుగు నేత్రాలు గల కుక్కను నడిపించాలి. 
(అవెస్తా Part Ill, Introduction ౧. 20) 
గృహపక్షులలో కోడి పుంజుకు పవిత్రత్వం, ప్రాశస్యం అంగీకరింపబడింది. 


xlv 


(ర్‌ 
(33 
ర 


ఆ మతంలో కూడ పంచమహాపాతకా లున్నాయి. అయితే అవి బ్రహ్మహత్యాదులు 
కావు. (1) పరిశుద్దు డైన ఆస్తికుణ్ణి ఇతరమతస్థుల ఎదుట నిందించడం, (2) కుక్కను 
హింసించడం, (39) ఆదకుక్కను కొట్టడం, చూడుకుక్కను భయపెట్టడం, (4) రజస్వలా 
గమనం (5) గర్భిణీసంగమం - ఇవి పంచమహాపాతకాలు. 


వివస్వత్‌, యమ (యిమి, అర్యమన్‌ (ఐర్యమన్‌) మొదలైన దేవతలు ఈ మతంలో 
కూడ పూజింపబడేవారు. అయితే కొందరు దేవతలు అసురులుగాను, కొందరు అసురులు 
దేవతలుగాను అంగీకరింపబడ్డారు. ఉదాహరణకి ఇంద్రుడు అసురుడు. 


అసురులను దేవతలను గాను, దేవతలను అసురులనుగాను ఏదైన ఒక కాలంలో 
భారతదేశంలో కూడ పరిగణించడం ఉండి ఉండవచ్చును. అందుచేతనే దైత్యులకు 
'పూర్వదేవాః అని కూడ పేరు. “పూర్వదేవాః సురద్విషణ అని అమరం. ఈ విధంగా 
జొరోష్ట్రమతానికి, సనాతన ధర్మానికి చాల సాంనిహిత్యం ఉంది. భారతాదులలో కనబడే 
కథల వంటి కథలు వీరి (గ్రంథాలలో కూడ ఉన్నాయి. 


పాశ్చాత్యదేశాలలో ప్రాచీననాగరికత ఉన్నది గ్రీస్‌దేశమే. దానికి సంబంధించిన 
పురాణాలకు దేవతలకు భారతీయపురాణాదులతో చాల సామ్యం ఉంది. 


గ్రీస్‌దేశంలో ఉన్న ఆచారాలనే చాల కాలం పాటు ఇతరపాశ్చాత్యదేశాలు 
పాటించేవి. కాలాంతరంలో క్రొత్త మతాలు ఆవిర్భవించడంతో ప్రయత్నపూర్వకంగా 
ప్రాచీననాగరికతా - సంస్కృతులకు సంబంధించిన చిహ్నాలూ, గ్రంథాలన్నీ కూడ నశింప 
చేయడం జరిగింది. అయినా కొన్ని ఆచారాలు ఈ నూతనమతాలలోనికి సంక్రమించాయి. 


7 


ఆసియాఖండంలోని కంబురాజ్యం (కాంబోడియా), సువర్ణద్వీపము (ఇండో 
నీసియా), చంపారాజ్యము (వియత్‌నామ్‌), శ్యామదేశము (సయామ్‌ - థాయ్‌లాండ్‌) 
దేశాలలో (ఇవి గ్రేటర్‌ ఇండియాలో చేరినవి) అనేక శతాబ్దాల పాటు భారతీయులు 
రాజ్యాలు పాలించి అక్కడ సనాతనధర్మపరిరక్షణం చేశారు. ఈ విషయం ప్రసిద్ధ 
ఐతిహాసికులు సి.వి. రామచంద్రరావుగారు, నెల్లూరు, “బృహద్భారతము” అను (గ్రంథంలో 
సప్రమాణంగా ప్రతిపాదించారు. ఆ దేశాలలో కూడ చాతుర్వర్హ్య వ్యవస్థ మొదలైనవి 
ఉండేవి. ఆ విధమైన జీవనవిధానం సుఖసంవర్ధకంగా ఉండడంచేతనే దానిని ఆ కాలానికి 
చెందిన ధీమంతులు అనుసరించా రనే విషయం ఎవ్వరూ మరువకూడదు. 


ఈ విధంగా కొన్నివేల సంవత్సరాలకు పూర్వం అన్ని దేశాలకు లౌకికమైన 
అభ్యుదయానికీ, పారలౌకికమైన శ్రేయస్సుకూ ఉపయుక్తములైన ఆచార - వ్యవహారాదు 


xlvi మహాభారతసారసంగ్రహము 


లను, జీవితపు విలువలను నేర్చిన భారతదేశాన్ని గూర్చి అవహేళనగా మాట్లాడుతూ, 
తామే చాల బుద్ధిమంతులైన నాగరికుల మనీ, ఆనాటి భారతీయులూ వారి సంతానమే 
అయిన ఈనాటి భారతీయులు కూడ మానవతాగంధశూన్యులని చిత్రిస్తూ వ్రాసే వాళ్ల 
వ్రాతలు చదువుతూ, వాళ్లమాటలు వింటూ, మన సంస్కృతి - సం(ప్రదాయాదులను 
ఈసడించు కొనకుండా, స్వీయబుద్ధి కూడ ఉపయోగించి వీటి వైశిష్ట్యాన్ని గ్రహించడం 
కోసమూ, ద్వేష పూరితహృదయాలతో మన సంస్కృతిని సంప్రదాయాలను విమర్శించేవాళ్ల 
విమర్శలను త్రిప్పికొట్టడానికీ ప్రతీ భారతీయుడూ భారత - రామాయణాదుల పఠనం 
చేసి దీనిలోని ఉదాత్తభావాలను ప్రపంచం అంతటా చల్లాలి. వీటిలో బోధింపబడిన 
శౌర్య - ధైర్యాదులు, కర్మణ్యత్వము, సత్యనిష్టా, ధార్మికత్వము, ఆధ్యాత్మిక ప్రవృత్తి 
మొదలైనవాటిని నలు మూలలా చాటాలి. ప్రధానంగా ఈ ప్రయోజనాన్న ఉద్దేశించి 
వ్యాసమహాముని మన కనుగ్రహించిన జ్ఞానప్రదీపంనుండి కొన్ని కిరణాలను ఈ గ్రంథం 
ద్వారా సహృదయుల పరిశుద్ధ హృదయదర్పణాలవైపు ప్రసరింపజేసి ఆ తేజస్సు 
ద్విగుణీకృతమై సర్వతోముఖంగా వ్యాపించేటట్లు చేయడానికై ఈ ప్రయత్నం చేయబడింది. 


8 


ఈ (గ్రంథాన్ని గూర్చి :- రామాయణభారతాలు అతిప్రాచీనమైనవి. అందుచేత 
భారతంలో అనేక పాఠభేదాలు, ్రక్షిప్తభాగాలు ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. 
గోరఖ్‌పూర్‌ గీతాద్రైస్‌ వారు నాలుగు సంపుటాలలో ప్రచురించిన (మూలమాత్రం) 
గ్రంథాన్ని అనుసరించి ఈ (గంథం రచింపబడింది. దానిలో కూడ అనేక ప్రక్రిప్తభాగాలు 
ఉన్నాయి. వాటిని పూర్తిగా పరిహరించి ఈ గ్రంథం రచింపబడింది. ప్రధానమైన కథనూ, 
మానవునికి ఉత్తమజీవనవిధానాన్ని బోధించే ఉపాఖ్యానాలను, నీతికథలను గ్రహించి, 
నగర - వన - పర్వతాదులు, వివిధ పుణ్యతీర్థాలు, యుద్దాలు, వర్ణాశ్రమాదిధర్మాలు, 
పాపాలు, వాటి ప్రాయళ్చిత్తాలు ఆధ్యాత్మికవిషయబోధనలు, స్తోత్రాలు మొదలైనవాటిని 
ఇతర రచయితలకు వదిలివేయడం జరిగింది. 

ఈ [గ్రంథంలో చెప్పిన కొన్ని కథాంశాల ప్రామాణికత్వాన్ని స్టాపించేవీ, సన్మార్గ - 
నీత్యుపదేశకాలూ అయిన దాదాపు 1500 శ్లోకాలు బెచిత్యాన్ని దృష్టిలో ఉంచుకొని 


ఉదాహరించబడ్డాయి. 


9 


ఏత[ద్దంథరచనకై మహాభారతం చదువుతూన్నప్పుడు స్ఫురించిన రెండు అంశాలు 
ఇక్కడ చెప్పబడుతున్నాయి : 


(ర్‌ 


స్తావన xlviu 


యుధిష్టిరుడు యమాంశసంభూతుడు కాదు; ధర్మాంశసంభూతుడు 


యుధిష్టిరుడు యమధర్మరాజు అనుగ్రహంచేత ఆతని అంశతో జనించాదనీ, 
అందుచేతనే ఆతనికి ధర్మరాజు అను పేరనీ చాల కాలంనుండి మన (గంథాలలోను, 
తద్ద్వారా లోకంలోను (ప్రచారంలో ఉంది. అది నామధేయసాద్భృశ్యాన్ని పట్టి కలిగిన 
భ్రాంతి అన్నట్లు కనబడుతుంది. 


యుధిస్టిరుడు ధర్శదేవుని అనుగ్రహంచేత పుట్టినవాడే కాని యముని అనుగ్రహంచేత 
పుట్టినవాడు కాడు. యముడు దిక్సాలకులలో ఒకడు. ఇతడు సంహారకు డైన దేవుడు. 
ఇతడు వేరు. భారతంలో వివిధప్రసంగాలలో “ధర్మః అని చెప్పిన ధర్ముడు, ధర్మదేవుడు, 
వేరు. ఇతడు ధర్మదేవత. ఇతడు సకలభువనవ్యాపి యైన, సకలజగద్దారకు డైన దేవత. 


అనగా - డ్రుతిస్మ ఎ్రత్యాదులలో బోధింపబడిన ధర్మానికి అధిష్టానదేవత. 


“సకలలోకాలకీ సుఖం కలిగించే భగవంతు డైన ధర్మదేవుడు సృష్టికర్త యైన 
బ్రహ్మదేవుని వక్షస్థలం కుడివైపునుండి ఆ భాగాన్ని చీల్చుకొని పైకి ఆవిర్భవించాడు. 
సర్వభూతమనోహరు లైన (శమః) శముడు, (కామః) కాముడు, (హర్ష) హర్షుడు అనువారు 
ధర్మదేవుని ముగ్గురు కుమారులు. ఈ ముగ్గురూ తేజస్సుచేత లోకాలను నిలబెడుతున్నారు” 
అని మహాభారతంలో చెప్పబడింది. 


స్తనం తు దక్షిణం భిత్వా బ్రహ్మణో నరవి[గ్రహః, 

నిఃసృతో భగవాన్‌ ధర్మః సర్వలోకసుఖావహః. 

త్రయస్తస్య వరాః పుత్రాః సర్వభూతమనోహరాః, 

శమః కామశ్చ హర్షశ్చ తేజసా లోకధారిణః. (ఆదిపర్వం 66. 31,32) 

కీర్తి లక్ష్మి ధృతి, మేధ, పుష్టి, శ్రద్ధ, క్రియ, బుద్ధి, లజ్జ, మతి అను దక్షుని 
పదిమంది కుమార్తెలు ధర్మదేవుని భార్యలు. (బ్రహ్మదేవు డీ పదిమందినీ ధర్మద్వారాలుగా 
చేశాడు. 

కీర్తిరక్లర్ణ తిర్మేధా పుష్టిః శ్రద్ధా క్రియా తథా, 

బుద్ధిర్లజ్ఞా మతిశ్చెవ పత్య్యో ధర్మస్య తా దశ. 

ద్వారాణ్యేతాని ధర్మస్య విహితాని స్వయంభువా. (ఆదిపర్వం 66. 14,15) 

మరీచి, అత్రి, అంగిరస్‌, పులస్యుడు, పులహుడు, క్రతువు అను ఆరుగురు 
మహర్షులు (బ్రహ్మదేవుని మానసపుత్రులు. 


మరీచిమహర్షి పుత్రుడు కశ్యపుడు. 


0... మహాభారతసారసంగ్రహము 


దక్షుడు తన యాభైమంది కుమార్తెలలో - అదితి, దితి, దనువు, కాల, దనాయువు, 
సింహిక, క్రోధ, ప్రాధ, విశ్వ, వినత, కపిల, ముని, కద్రువ, అను పదముగ్గురు పుత్రికలను 
కశ్యపున కిచ్చి వివాహం చేశాడు. (మ.భా.ఆ.ప. 65. 110. 13) 

కశ్యపునికి అదితియందు పుట్టిన కుమారులలో ఒక డైన వివస్వంతుని (సూర్యుని) 
పుత్రుడు యముడు. ఇతడు వైవస్వతమనువుకు అనుజుడు. 

వివస్వతః సుతో జజ్జే యమో వైవస్వతః ప్రభుః, 

మార్తణ్ఞస్య మనుర్ధీమాన్‌ అజాయత సుతః ప్రభుః. 

యమశ్చాపి సుతో జజ్జే ఖ్యాతస్తస్యానుజః ప్రభుః. (ఆ.ప. 75.12) 

ఈ విధంగా ధర్మదేవుడు (బ్రహ్మకు సాక్షాత్‌ పుత్రు డైతే యముడు (బ్రహ్మదేవునికి 
నాల్దవతరం వాడు. 

యమునికి ధర్మరాజః అని కూడ పేరుంది.* 


ధర్మరాజః పితృపతిః సమవర్తీ పరేతరాట్‌, 

కృతానో యమునాభ్రాతా శమనో యమరాద్యమః. (అమరం. (ప్రథమకాండం) 

“నామైకదేశగ్రహణే నామగ్రహణమ్‌” (పేరులోని ఒక భాగం చెపితే మొత్తం పేరంతా 
చెప్పినట్లే) అను న్యాయాన్ని అనుసరించి 'ఖీమసేనః - భీమ; సేన అన్నట్లు, “సత్యభామా 
- సత్యా; భామా అన్నట్లు “ధర్మ అన్నప్పుడు యమధర్మరాజు అను అర్థం గ్రహించడం 
చేత ఈ (భ్రాంతి కలిగింది. 

దీనిని బట్టి “యుధిష్టిరుడు యమధర్మరాజు అనుగ్రహంచేత జనించాడు అని 
భారతంలో చెప్పబడింది” అను అభిప్రాయం ప్రాచీనకాలంనుంచీ ప్రచారంలోనికి వచ్చింది. 


ధర్మదేవుని గూర్చిన కథ లేవీ ప్రచారంలో లేకపోవడమే ఇందుకు కారణం అయి 
ఉంటుంది. “ధర్మం” నాలుగు పాదాల వృషభం అనీ త్రేతాదియుగాలలో ఒక్కొక్క పాదం 


శ బుద్దునికి కూడ 'ధర్భురాజు అను పేరు అమరంలో చెప్పబడింది. 
సర్హ్వజ్ఞః సుగతో బుద్దో ధర్మరాజస్తథాగతః (నామలింగానుశాసనం) 


ఈ బుద్దుడు గౌతమబుద్ధుడు కాదు; సనాతనబుద్దుడు. మహాయాననిద్ధాంతం ప్రకారం బుద్దు 
డంటే ఐతిహోనికబుద్దుడు కాదు. నిజమైన బుద్దుడు లోకాలీతుడు; శాశ్వతుడు. అనంతుడు. ఈ 
ఐతివోసికబుద్దుడు ఆ బుద్దుని భాయామాత్రు లైన అనేకబుద్దులలో ఒకడు. పై ఘట్టంలో అమరసింహుడు 
ముందుగా ననాతన బుద్దునికి సంబంధించిన 18 పేర్లు చెప్పి, “శాక్యమునిస్తు యః” అని (ప్రారంభించి 
ఐతివోనికబుద్దునికి చెందిన ఏదు పేర్లు చెప్పాడు. 


(2 


స్తావన Xlix 


దుర్చలం అవుతుం దనీ పురాణకథ లున్నాయి కాని ధర్మునికి సంబంధించిన కథ లేవీ 
లేవు. 

ధర్మదేవునివలెనే ధాత, విధాత అను ఇద్దరు దేవతల నిర్దేశం కూడ భారతంలో 
అనేకస్థలాలలో ఉంది. సాధారణంగా ఈ శబ్దాలకు సృష్టికర్త యైన (బ్రహ్మదేవుడు అని 
అర్థం చెప్పడం అలవాటులో ఉంది. అమరంలో కూడ - 

ధాతాబ్దయోనిర్రుహిణో విరిజ్చిః కమలాసనః, 

(స్రష్టా ప్రజాపతిర్వేధా విధాతా విశ్వసృద్విధిః. 

(నామలిజ్ఞానుశాసనం. (ప్రథమకాండ) 

అని ఉంది. 

ధాత, విధాత కూడ బ్రహ్మదేవునినుండి జనించిన ఇద్దరు దేవతలు. 

ద్వౌ పుత్రౌ బ్రహ్మణస్త్వన్వౌ యయోస్తిష్టతి లక్షణమ్‌, 

లోకే ధాతా విధాతా చ యౌ స్థితౌ మనునా సహ. (ఆదిపర్వం 66.50) 

వీళ్లిద్దరూ, ఆ యా జీవుల కర్మలను పట్టి లోకవ్యవహారం నడిపించే దేవత లన్నట్లు 
కనబడుతుంది. 

ఉత్తంకోపాఖ్యానంలో - ఉత్తంకుడు పాతాళలోకానికి వెళ్లినప్పుడు అక్కడ ఆతనికి, 
నల్ల దారాలతోను, తెల్ల దారాలతోను బట్ట నేస్తూన్న ఇద్దరు స్రీలు కనబడతారు. పాతాళం 
నుండి వచ్చిన తరువాత అతడు “ఆ స్త్రీ లిద్దరూ ఎవరు?” అని గురువును అడగగా - 
“వాళ్లిద్దరూ ధాత, విధాత అనేవాళ్లు; నల్ల దారాలు రాత్రులు, తెల్ల దారాలు పగళ్లు” అని 
ఆతడు చెపుతాడు. 

భారతంలో దైవ - పురుషకారాలను గూర్చి మాటలాడే అనేకసందర్భాలలో ఈ 
రెండు పేర్లూ కనబడతాయి. అలాంటిదే ధర్మదేవుని విషయం. (ఇది ప్రాసంగికం). 

ధర్మదేవుని ప్రసంగం భారతంలో చాలా ఘట్టాలలో కనబడుతుంది. 

1. పుత్రులను కని మన వంశం నిలబెట్టు” అని కుంతిని కోరుతూ పాండురాజు 
- “ధర్మదేవుని ఆవాహనం చెయ్యి; ధర్మదేవానుగ్రహంచేత పుట్టినవాడు పూర్తిగా ధర్మాత్ము 
డవుతాడు” అని అంటాడు - 

ధర్మమావాహయ శుఖే స హి లోకేషు ధర్మభాక్‌. (ఆదిపర్వం 121.17) 

ధర్మేణ చాపి దత్తస్య నాధర్మే రంస్యతే మనః. (ఆదిపర్వం 121.19) 


| మహాభారతసారసంగ్రహము 


కుంతి వ్రతం ఆచరించి మంత్రం జపిస్తూ ధర్మదేవుని ఆవాహనం చేసింది. అతడు 
విమానం ఎక్కి అక్కడికి వచ్చాడు. 


ఆజగామ తతో దేవో ధర్మో మన్రబలాత్‌ తతః, 

విమానే సూర్యసంకాశే కుస్తీ యత్ర ఉపస్థితా. (ఆదిపర్వం 122.83) 

మహాబలశాలి యైన పుత్రునికోసం వాయువును ఆరాధించి ఆతనిని ఆవాహనం 
చేసినప్పుడు వాయుదేవుడు తన వాహన మైన మృగం (లేడి) మీద వచ్చాడు. 

తతస్తామాగతో వాయుర్మ్భృగారూఢో మహాబలః. (ఆదిపర్వం 122.12) 


కుంతి మొదట ఆవాహనం చేసినది యముజ్జైతే ఆతడు విమానంమీద కాక తన 
ప్రసిద్ధమైన మహిషవాహనంమీద వచ్చి ఉండేవాడు. 


2. ఆ కాలంలో ఏ రాజులు ఏ దేవతాంశలతో పుట్టారు, ఏ రాజులు రాక్షస - 
దానవాదుల అంశలతో పుట్టారు అని చెప్పే ఘట్టంలో కూడ యుధిష్టిరుడు ధర్మాంశ 
సంభూతుడు అని చెప్పబడింది. 


ధర్మస్యాంశం తు రాజానం విద్ధి రాజన్‌ యుధిష్టిరమ్‌. (ఆదిపర్వం 67.110) 


3. యుధిష్టిరుని జన్మవృత్తాంతానికి ముందు విదురుని గూర్చి చెప్పిన సందర్భంలో 
- మాండవ్యమహాముని, తనకు తగని శిక్ష విధించినందుకు, ధర్మ్శదేవుణ్ణి శూద్రయోనిలో 
పుడతా వని శపించినట్లూ అతడు విదురుడుగా పుట్టినట్లూ చెప్పబడింది. 

స గత్వా సదనం విప్రో ధర్మస్య పరమాత్మవిత్‌, 

ఆసనస్థం తతో ధర్మం దృష్ట్వోపాలభత ప్రభుః. (ఆదిపర్వం 107.9) 

శూద్రయోనావతో ధర్మ మానుషః సంభవిష్యసి. (ఆదిపర్వం 107.16) 

దీనిని పట్టి యముడు విదురుడుగా పుట్టాడు అను లోకప్రసిద్ధి కూడ భారతసంమతం 
కాదు. ఈ విషయం ముందు ఇంకా స్పష్టం అవుతుంది. 

4. వనపర్వం చివర యక్షపశ్నఘట్టంలో యుధిష్టిరుని ధర్మనిరతిని పరీక్షించడానికై 
ధర్మదేవుడే యక్షరూపంలో కనబడ్డా డనీ, వాళ్ల అజ్ఞాతవాసం నిరాటంకంగా జరిగే టట్లు 
అను[గ్రహించా డనీ చెప్పబడింది. 


ర్‌. మహాప్రస్థానపర్వంలో పాండవులను శునకరూపంలో వెంబడించి వెళ్లినది 
ధర్మదేవుడు; యముడు కాదు. 


ప్రస్తావన li 


6. ఆశ్రమవాసపర్వంలో - విదురుడు తన పాంచభౌతికదేహం పరిత్యజించి 
యుధిష్టిరునితో ఏకమైపోయి నట్లు చెప్పబడింది. 

ఆ సందర్భంలో వ్యాసమునీంద్రుడు వచ్చి ధృతరాష్టాదులతో - “విదురుడు ధర్మాంశ 
సంభూతుడు. అందుచేతనే ధర్మాంశసంభూతుడైన, ప్రస్తుతం నీ ఎదుటనే ఉన్న 
యుధిష్టిరునిలో కలిసిపోయాడు” అని చెప్పాడు. 

“అగ్ని - వాయు - జల - పృథివీ - ఆకాశాల వలె ధర్మదేవుడు సర్వలోకాలలోను 
వ్యాపించి ఉన్నాడు” అని అన్నాడు. 

యో హి ధర్మః స విదురో విదురో యః స పాణ్ణవః, 

స ఏష రాజన్‌ దృశ్యస్తే పాబ్దవః ప్రేష్యవత్‌ స్థితః. 

(ఆశ్రమవాసికపర్వం 28.21) 

7. ఆశ్రమవాసిపర్వంలో నారదుడు ధృతరాష్టునితో - 

యుధిష్టిరస్య జననీ స హి ధర్మః సనాతనః, 

వయమేతత్‌ ప్రపశ్యామః నృపతే! దివ్యచక్షుషా. (20. 19) 

అని యుధిష్టిరుడు సనాతనధర్మస్వరూపుడు అంటాడు. “సనాతన? అను విశేషణం 
ధర్మదేవునికే యుక్తం. 

రి. ఉద్యోగపర్వం 105 వ అధ్యాయంలో ధర్మదేవుడు విశ్వామిత్రుణ్ణి పరీక్షించి 
నట్లు చెప్పబడింది. 

9. అశ్వమేధికపర్వంలోని నకుల (ముంగిస) వృత్తాంతంలో (బ్రాహ్మణుణ్జి 
పరీక్షించినది ధర్మదేవుడే అని చెప్పబడింది. 

ప్రీతాత్మా సతు తం వాక్యమిదమాహ ద్విజర్షభమ్‌, 

వాగ్మీ తదా ద్విజ[శ్రేష్టో ధర్మః పురుషవిగ్రహః. (ఆశ్వమేధికపర్వం 90.82) 

సర్వేషాం వో ద్విజ[్రేష్ట! దివ్యం యానముపస్థితమ్‌, 

ఆరోహత యథాకామం ధర్మో౭ స్మి ద్విజ! పశ్య మామ్‌. 

(ఆశ్వమేధికపర్వం 90.106) 
10. ద్రోణపర్వం 201 వ అధ్యాయంలో నారాయణుడు ఒకప్పుడు ధర్మదేవుని 
పుత్రుడుగా జనించి గొప్ప తపస్సు చేశా డనీ, నర - నారాయణులలోని నారాయణుడు 
అతడే అనీ, నరుడు కూడ ఆతని అంశమే అని చెప్పబడింది. 


li మహాభారతసారసంగ్రహము 


11. దేవతలు యుధిష్టిరునికి ఆతని సోదరులు మొదలైన వాళ్లందరూ నరకంలో 
బాధపడుతూన్నట్లు మాయాబలంచేత చూపించి - “నీవు మాత్రం ఉత్తమలోకాలకు 
వెళ్లవలసి ఉంది; రా తీసికొనివెడతాం” అంటారు. అప్పుడు యుధిష్టిరుడు - “నను 
కూడ నా బంధుజనంతో ఈ నరకంలోనే ఉంటాను; నాకు మీ రిచ్చే ఉత్తమలోకాలతో 
పని లేదు” అంటాడు. ఆ మాటలు విని, శరీరం ధరించిన ధర్మదేవుడు ఆతనితో - 
“కుమారా! నేను నిన్ను - యక్షుడుగా కనబడి ప్రశ్నలు వేసినప్పుడు, శునకంగా నీ 
వెంట వచ్చినప్పుడు పరీక్షించాను. ఇది మూడవ పరీక్ష అన్ని పరీక్షలలోను స్స్‌ ధర్మస్టైర్యాన్ని 
నిరూపించుకొన్నావు” అని మెచ్చుకొంటాడు. 

ధర్మో విగ్రహవాన్‌ సాక్షాదువాచ సుతమాత్మనః, 

పూర్వం పరీక్షితో హి త్వం ప్రశ్నాద్‌ ద్వైతవనే మయా, 

శ్వరూపధారిణా తత్ర పుత్ర! త్వం మే పరీక్షితః 

ఇదం తృతీయం భ్రాత్యాణామర్థే యత్‌ స్థాతుమిచ్చసి. 

(స్వర్ణారోహణపర్వం 30.35) 
ఇక్కడ ఉన్న “విగ్రహవాన్‌ అను విశేషణం కూడ ధర్మదేవుడు సకలలోకనియా 
మకుడు; సర్వవ్యాపి అయిన సర్వోచ్చదేవుడు అని సూచిస్తున్నది. “యమో విగ్రహవాన్‌, 
'ఇన్లో విగ్రహవాన్‌ ఇత్యాది ప్రయోగాలు ఎక్కడా ఉండవు. 

ఈ విధంగా జాగరూకతతో మహాభారతంలోని ఘట్టా లన్నీ పరిశీలించి చూస్తే 
ధర్మదేవుడు వేరు, యమధర్మరాజు వేరు. విదురయుధిష్టిరులు ధర్మదేవాంశసంభూతు 
లని స్పష్టంగా తెలుస్తూన్నది. 

ధర్శదేవుని స్థానం యముని స్థానంకంటె, ఇంద్రాదుల స్థానంకంటె కూడ అత్యున్నత 
మైనది. ధర్మదేవుడు ఇంద్రయమాదులకు కూడ నియంత. ఇంద్రయమాదులు ఆధికారిక 
పురుషులు మాత్రమే. 

శాంతిపర్వంలో భీష్ముడు యుధిష్టిరాదులకు ధర్మోపదేశం ప్రారంభిస్తూ - 

నమో ధర్మాయ మహతే నమః కృష్ణాయ వేధసే, 

బ్రాహ్మణేభ్యో నమస్కృత్య ధర్మాన్‌ వక్ష్యామి శాశ్వతాన్‌. (శాంతిపర్వం56. 10) 
అని అంటూ కృష్ణునికంటె కూడ ముందు ధర్మదేవునికి నమస్మరించాడు. 


పైన చూపిన స్థలాలలో ఎక్కడా కూడ యముని ప్రసక్తిని సూచించే పదమే లేదు. 
యమునితో సంబంధం ఉన్న సావిత్రుపాఖ్యానంలో యమశబ్దమూ, దాని పర్యాయశబ్బాలు 
అనేకపర్యాయాలు ప్రయోగించడం కనబడుతుంది. 


ప్రస్తావన liii 


ఆంధ్రమహాభారతంలో నన్నయభట్టు విదురయుధిష్టిరులు యమాంశ సంభూతులు 
అన్నాడు : 

యుధిష్టిరుని జన్మ సందర్భంలో ఉన్న మూలంలో అనేకపర్యాయాలు వచ్చిన 
“ధర్మః అను పదానికి “ధర్ముడు” అని మాత్రమే అన్నాడు. (ఆదిపర్వం, పంచమాశ్వాసం 
92, 93, 94). కాని ఆ కాలంలో ఎవరు ఏ దేవదానవవంశాలతో పుట్టారో చెప్పే 
సందర్భంలో లా 


యము నంశమున బుట్టె నధిపతి ధర్మజుం 
దనిలాంశమున బుట్టె ననిలజుండు. (ఆదిపర్వం, తృతీయాశ్వాసం 84) 


అన్నాడు. అందరిచేత ఈయన “ధర్మః అనుదానికి మొదట “ధర్ముడు” అని అన్నా యము 
డను అభిప్రాయంతోనే ఉన్నట్లు స్పష్టం అవుతుంది. 


యముడే విదురుడుగా పుట్టా డని ఈయన రెండు - మూడు చోట్ల వ్రాశాడు. 


(1) “చండకోపు డైన మాండవ్యమునివరు 
శాపమున జముండు సంభవిల్లె 
విదురు డనగ ...” (ఆదిపర్వం చతుర్జాశ్వాసం 259) 


(2) “అమ్మహాముని ... యొక్కనాడు యముని 

పురంబునకుం జని ధర్మరాజున కిట్లనియె” (ఆదిపర్వం. చతుర్థాశ్వాసం. 268) 

అరణ్యపర్వంలోని యక్షప్రశ్నఘట్టం ఎజ్జిన రచించినది. అక్కడ ధర్మః అన్న ప్రతీ 
చోటా ఆయన “ధర్ముడు”, “ధర్మదేవుడు” అని మాత్రమే అన్నాడు కాని ప్రశ్న లన్నింటికీ 
సమాధానం చెప్పి చివర యుధిష్టిరుడు యక్షునితో - “నీవు యక్షమాత్రుడవై ఉండవు. 
ఇంద్రుడవో, కుబేరుడవో, అగ్నివో, వాయువో లేదా మజ్జనకుడు నైన ధర్ముడవా” అని 
అడుగుతాడు. సాధారణంగా ఇంద్రాదిదిక్సాలకులతో దక్షిణదిక్సాలకు డైన యముణ్ణి 
కలిపి పేర్కొనడం జరుగుతుంది. అందుచేత ఎజ్జన కూడ ధర్శదేవుణ్ణి యమధర్మరాజను 
కొన్నాడా అని సందేహం. 

మూలభారతంలో మాత్రం ఈ ఘట్టంలో “నీవు వసు - రుద్ర - మరుత్తులలో 
ఒకడవా లేక ఇంద్రుడవా?” అని యుధిష్టిరు డడిగినట్లు ఉంది. 

తిక్కన సోమయాజి “ధర్మః అను నిర్దెశం ఉన్న ఆశ్రమవాసిక - మహాప్రస్థాన - 
స్వర్ణారోహణపర్వాలలో “ధర్ముడు” 'ధర్మదేవుడు” ఇత్యాదివిధంగానే వ్రాశాడు గాని యము 
డను అభిప్రాయం ఆయనకు కూడ ఉందో లేదో చెప్పజాలం. 


liv మహాభారతసారసంగ్రహము 


అయినా కూడ ఆదిపర్వంలో ప్రారంభ మైన భ్రాంతి పరితల మనస్సులలో చివరి 
వరకు సాగుతూనే ఉండి ఉంటుంది. టి.టి.డి. వారి సవ్యాఖ్యాంధ్రభారతంలో వ్యాఖ్యాతలు 
యము దనే వ్రాశారు. 

ఆప్టే, మోనియర్‌ విల్లియమ్స్‌ల సంస్కృతాంధ్రనిఘంటువులలో యుధిష్టిరుడు 
యముని పుత్రుడు అని వ్రాశారు. 

ఉత్తరభారతీయులైన కొందరు పండితులు, తాము కూడ యుధిష్టిరుడు యముని 
పుత్రు డనియే అనుకొంటున్నాము అని చెప్పారు. 

అయితే - కేరళదేశీయులైన వెట్టంమణి అను విద్వాంసుడు తన “పురాణిక్‌ 
ఎన్‌సైక్షోపీడియా” అను గ్రంథంలో ఈ విషయం చక్కగా చర్చించి చాలమంది పండితులు 
కూడ చాల కాలంనుండి అనుకొంటున్నట్లు యుధిష్టిరుడు యమాంశ సంభూతుడు కాడు, 
ధర్మదేవాంశ సంభూతుడు అని సప్రమాణంగా నిరూపించాడు. * 


10 
భారతంలోని భగవర్గీతాప్రారంభఘట్టం 
విషయంలో ఒక సందేహం, తన్నివృత్తి 

భీష్మపర్వంలోని 25 వ అధ్యాయం మొదలు 42 వ అధ్యాయం వరకు ఉన్న 
పద్దెనిమిది అధ్యాయాల భాగం భగవద్గీత. 

“ధర్మక్షేత మైన కురుక్షేత్రంలో యుద్ధం చేయడానికి ఉద్యుక్తు లైన నావాళ్లూ, 
పాండవులూ ఏమి చేశారు” అని ధృతరాష్టుడు సంజయుణ్లి అడిగిన ప్రశ్నతో ప్రారంభ 
మవుతుంది భగవద్గీత. ఇక్కడ ఒక అనుపపత్తి ఉన్నట్లు కనబడుతుంది. 

భీష్మపర్వంలో మొదటి అధ్యాయంలో వైశంపాయనుడు, కురుపాండవులు 
కురుక్షేత్రంలో యుద్ధసన్నద్దు లయ్యారు అని జనమేజయునికి చెప్పాడు. ధృతరాష్ట్రునికి 


* పై ఘట్టాలలో ఎకుడ చూచినా ధర్మ” శబ్దమే ప్రయోగించడంచేత “ఇతడు యముడు కాదేమో” 
అని ఆలోచిస్తూ భారతం తిరగవేస్తూ, ఈ విషయం నేను ఒకనాడు ప్రసంగవశంచేత శ్రీ ఉప్పులూరి 
కామేశ్వరరావుగారితో (వస్తావించగా ఆయన పై ఎన్‌సైక్లోపీడియా చూచి, మరునాడు ఆ ఆరోవం 
(entry) అంతా డి.టొ.వీ. చేసి నాకు పంపారు. అది చూడగానే నాకు చాల సంతోషం కలిగింది. 
అందుచేత శకమైనంతవరకు అన్ని ఘట్టాలు పరిళీలించి ఇక్సుడ ఈ విషయం కొంచెం దీర్హంగానే 
చర్చించడం జరిగింది. అజ్జానావ్చుత మైన ఈ విషయం నాకు న్భురింవచేనిన వేదవ్యాన 
మహామునీంద్రునకు వేయి నమస్మారాలు. ఈ విషయం గుర్తించిన తరువాత - “నిజమే! సంతానంకోసం 


యుముణ్ణి ప్రార్థించడం అనుచితం కదా!” అనిపించింది. (పు. శ్రీ.రా) 


వన Iv 


వి 


(2 


యుద్ధవృత్తాంతం ఎప్పటికప్పుడు తెలుపడానికై వ్యాసుడు సంజయునికి దివ్యదృష్టి ఇచ్చాడు 
(2వ అధ్యాయం). వ్యాసుడు అమంగళసూచకము లైన శకునాలను వర్ణించి చెప్పాడు 
(3వ అధ్యాయం). 


ధృతరాషుడు ప్రశ్నించగా సంజయుడు (4 - 12 అధ్యాయాలలో) భూమండలాన్ని 
గూర్చి సవిస్తరంగా వర్ణించి చెప్పాడు. 


పదమూడవ అధ్యాయంలో సంజయుడు ధృతరాష్ష్రుని దగ్గరికి వచ్చి, “నేను 
సంజయుజణ్ణి” - అని చెప్పుకొంటూ - “పదిరోజులు యుద్దం చేసి శిఖండి బాణాలకి 
భీష్ముడు నేలపై ఒరిగాడు” అని చెపుతాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు విలపిస్తూ “భీష్మునికి 
సరి యైన రక్షణ కల్పించలేదా?” అని అడుగుతూ యుద్ధవృత్తాంతం అంతా సవిస్తరంగా 
చెప్పమంటాడు (14వ అధ్యాయం). సంజయుడు కురుపాందవుల సైన్యసంనాహాన్ని 
వర్ణించి చెపుతాడు (15 - 24 అధ్యాయాలు). 

అక్కడ 25వ అధ్యాయం ప్రారంభంలో ధృతరాష్ట్రుడు “ధర్మక్షేత్రే కురుక్షేత్రే” 
ఇత్యాది ప్రశ్న వేస్తాడు. 43 వ అధ్యాయంనుండి భీష్ముని యుద్ధవృత్తాంతం సవిస్తరంగా 
పర్వం చివరి వరకు సాగుతుంది. 

భీష్ముడు పది రోజుల యుద్ధం తరువాత నేలమీద ఒరిగాడు అని సంజయుని 
ద్వారా 18 వ అధ్యాయంలోనే తెలిసిన తరువాత 25వ అధ్యాయం (భగవద్గీత) 
ప్రారంభంలో ధృతరాష్టుని ప్రశ్న అనుపపన్నం కదా అను ప్రశ్న ఉదయిస్తుంది. 

దానికి సమాధానం ఈ విధంగా చెప్పుకొనవలసి ఉంటుంది. భీష్మపర్వంలోని 
13 వ అధ్యాయం మొదలు 24 వ అధ్యాయం వరకు ఉన్న భాగం భీష్మపర్వంలోని 
ప్రధాన కథయొక్క సంక్షిప్తకథన మనీ, యుద్ధవృత్తాంతనివేదనం 25వ అధ్యాయంతోనే 
ప్రారంభం అవుతుం దనీ చెప్పుకోవాలి. అప్పుడు పైన చెప్పిన అనుపపత్తి ఉండదు. 


మహాభారతంలో ఈ పద్ధతి ఆదిపర్వంలోను, యుద్ధపర్వాలలోను అనుసరించ 
బడింది. 


ఆదిపర్వంలోని మొదటి రెండధ్యాయాలలోను మహాభారతకథ అంతా సంగ్రహంగా 
చెప్పబడింది. 61వ అధ్యాయంలో జతుగృహదాహం మొదలు ఆదిపర్వం చివరి వరకూ 
ఉన్న కథ సంగ్రహంగా చెప్పబడింది. 

భీష్మపర్వం విషయం పైన చూశాం. ద్రోణపర్వంలో 8 - 11 అధ్యాయాలలో 
ద్రోణపర్వం కథ సంక్షిప్తంగా చెప్పబడింది. ద్రోణుడు యుద్ధంలో మరణించి నట్లు 


Ivi మహాభారతసారసంగ్రహము 


సంజయుడు ధృతరాటష్రునికి తెలుపగా అతడు దుఃఖించడం మొదలైన విషయా లన్నీ ఈ 
నాలుగు అధ్యాయాలలో సంగ్రహంగా చెప్పిన తరువాత మళ్లీ ఆ కథ సవిస్తరంగా పర్వం 
చివరి వరకూ నడిచింది. 

కర్ణపర్వంలో మొదటి తొమ్మిది అధ్యాయాలలో ఆ పర్వం కథ అంతా కర్ణవధం 
దాకా సంక్షిప్తంగా చెప్పి తరువాత పదవ అధ్యాయం నుంచి ఆ కథ అంతా సవిస్తరంగా 
చెప్పబడింది. 

శల్యపర్వంలో మొదటి రెండు అధ్యాయాలలో శల్యుని వధవరకు ఉన్న కథ 
సంక్షిప్తంగా చెప్పి తరువాత ఆ కథ అంతా సవిస్తరంగా చెప్పబడింది. 


ఈ విధంగా భగవద్గీతకు ముందు చెప్పినది భీష్మపర్వకథాసంగ్రహం; సరియైన 
యుద్దారంభవర్ణనం భగవద్గీతతో ప్రారంభం అవుతుంది అని చెప్పుకోవాలి. భీష్ణవధశ్రవణా 
నంతరం ధృతరాష్టుని విలాపాదికాన్ని ఇక్కడ సంగ్రహకథలో చెప్పడంచేత, పర్వాంతంలో 
భీష్మవధఘట్టంలో మళ్లీ ఆ విషయం చెప్పలేదు. నిజానికి ఇది (సంజయుడు నివేదించడం, 
ధృతరాష్టవిలాపాదికం) అక్కడ రావాలి. 

ఈ విధంగా కొన్ని పర్వాలలో అనుసరించిన కథాకథనవిధానాన్ని పరిశీలిస్తే ఈ 
విరోధానికి పరిహారం చెప్పుకొనవచ్చును. 


11 


మహాభారతయుద్ధంలో పాండవుల సైన్యం ఏడక్షౌహిణు లనీ, కౌరవుల సైన్యం 
పదకొండు అక్షౌహిణు లనీ చెప్పబడింది. చాల చిన్నదైన “పత్తి” అను దలం మొదలు 
చాల పెద్దదైన “అక్షౌహిణి” అను దలం వరకు ఉన్న సైన్యదలభేదాలు మహాభారతంలోనే 
ఆదిపర్వం రెండవ అధ్యాయంలో చెప్పబడ్డాయి. 
1. 1 రథం, 1 గజం, 5 గురు కాలిబంట్లు, ౩ అశ్వాలు ఉన్న దలం పత్తి. 
2. పత్తికి మూడు రెట్లు సేనాముఖం - 

3 రథాలు; 3 గజాలు; 15 గురు కాలిబంట్లు; 9 అశ్వాలు. 
3. _ సేనాముఖానికి మూడు రెట్లు గుల్మం - 

9 రథాలు; 9 గజాలు; 45 కాలిబంట్లు; 27 అశ్వాలు. 


4. గుల్మానికి మూడు రిట్లు గణం - 
27 రథాలు; 9 గజాలు; 185 కాలిబంట్లు; 81 అశ్వాలు. 


ప్రస్తావన Ivii 


లః 


గణానికి మూడు రెట్లు వాహిని - 
81 రథాలు; 81 గజాలు; 405 కాలిబంట్లు; 243 అశ్వాలు. 


6. వాహినికి మూడు రెట్లు పృతన - 
243 రథాలు; 243 గజాలు; 1215 కాలిబంట్లు; 729 అశ్వాలు. 


7. పృతనకు మూడు రెట్లు చము - 
729 రథాలు; 729 గజాలు; 3645 కాలిబంట్లు; 2187 అశ్వాలు. 


రి. చమూకి మూడు రెట్లు అనీకిని - 
2187 రథాలు; 2187 గజాలు; 10935 కాలిబంట్లు) 6561 అశ్వాలు. 


9. అనీకినికి పది రెట్లు అక్షౌహిణి - 
21870 రథాలు; 21870 గజాలు; 109350 కాలిబంట్లు) 65610 అశ్వాలు. 


అయితే - “కురుక్షేత్రంలో జరిగిన మహాసంగ్రామంలో మొత్తం ఎంతమంది 
మరణించారు?” అని ధృతరాష్రుడు ప్రశ్నించగా యుధిష్టిరుడు - తెలిసినవాళ్లు అరవై 
ఆరు కోట్ల ఒక లక్ష ముప్పెవేలమంది మరణించా రనీ, తెలియనివాళ్లు ఇరవైనాలుగు 
వేల నూట అరవై ఐదుగురు ఉంటా రనీ చెప్పాడు. 


దశాయుతానామయుతం సహస్రాణి చ వింశతిః, 

కోట్యః షష్టిశ్చ షట్‌చైవ హ్యాస్మిన్‌ రాజన్‌ మృధే హతాః. 

అలక్షితానాం వీరాణాం సహస్రాణి చతుర్దశ, 

దశ చాన్యాని రాజేన్ట శతం షష్టిశ్చ పజ్బా చ.” (స్రీపర్వం 26.9,10) 

ఒక్కొక్క రథంతోను, గజంతోను నలుగురైదుగురు రక్షకులు కూడా ఉంటారు 
అని లెక్క వేసినా మొత్తం పద్దెనిమిది అక్షౌహిణులలోని యోధుల సంఖ్య కోటికి 
మించకూడదు. ఇది అత్యుక్తియో, శ్లోకార్థం మరొక విధంగా గ్రహించాలో తెలియదు. 

12 


నాలుగు యుగాల సంవత్సరసంఖ్యాగణనం భారతంలో, ఇతరపురాణాదులలో 
ప్రసిద్ధమైనదానికి భిన్నంగా ఉంది. పురాణప్రసిద్ధసంఖ్యలు - 

F; కృతయుగం - 1,728,800 సంవత్సరాలు 

2. త్రేతాయుగం - 1,296,000 సంవత్సరాలు 

3. ద్వాపరయుగం - 8,64,000 సంవత్సరాలు 

4. కలియుగం - 4,32,000 సంవత్సరాలు 


Ivini మహాభారతసారసంగ్రహము 


కాని మహాభారతం; శాంతిపర్వం 231 టవ అధ్యాయంలోను, వనపర్వం 188 వ 
అధ్యాయంలోను ఇలా ఉంది : 


1. కృతయుగం - 4000 సంవత్సరాలు. సంధ్య (సంధి) 400 సంవత్సరాలు. 
సంధ్యాంశం 400 సంవత్సరాలు. 


2. త్రేతాయుగం - 3000 సంవత్సరాలు. సంధ్య 300 సం; సంధ్యాంశం 300 
సంవత్సరాలు. 


3. ద్వాపరయుగం - 2000 సంవత్సరాలు. సంధ్య 200 సం; సంధ్యాంశం 
200 సంవత్సరాలు. 


4. కలియుగం - 1000 సంవత్సరాలు. సంధ్య 100 సం; సంధ్యాంశం 100 
సంవత్సరాలు. ఈ విషయం తద్‌జ్ఞులు పరిశీలించవలసి ఉంది. 


13 


మహాభారతసారాన్ని సంగ్రహించడం అనగా సముద్రాన్ని బిందెలో బంధించడం 
వంటిది. అయినా భారతంలోని ప్రధాన మైన కథాభాగాన్నీ మానవుల దైనందిన 
జీవనవిధానానికీ నైతికప్రవృత్తిపరిపుష్టికీ ఉపయోగిస్తా యని నా బుద్ధికి తోచిన కొన్ని 
విషయాలనూ గ్రహించి, ప్రధానంగా కొందరు మిత్రుల ప్రోత్సాహంచేత, ఈ గ్రంథాన్ని 
రచించడం జరిగింది. 


మహాపండితు లెందరో తెలుగులో రచించిన, మహాభారతానికి సంబంధించిన 
ఎన్నో [గ్రంథా లున్నా కూడ ఇంకొక రూపంలో వెయ్యి - పదిహేనువందల ప్రతులు 
(కాపీలు) ఏడెనిమిది కోట్ల తెలుగువారికి ఎక్కువ అయిపోవు అను నమ్మకంతో ఇది 
రచింపబడింది. 


హిమాలయానికి ఉత్తరాన ఉన్న కొన్ని దివ్యభూములు మొదలు సింహళదేశం 
వరకు (లంకాధిపతి యుధిష్టిరునకు తన సామంతత్వాన్ని అంగీకరించాడు) పూర్వాపర 
వారినిధుల మధ్య నున్న భూభాగమే కాక కొన్ని సుదూరప్రాచ్యదేశాల వరకు వ్యాపించి 
ఉన్న అఖండభరతభూమండలస్వరూపమూ, అందు వివిధ ప్రాంతాలలో నివసించే అనేక 
జాతులూ, వాళ్ల ఆచారవ్యవహారాలూ, విశ్వాసాలూ, జీవన - పాలనావిధానాలూ, పరస్పర 
సంబంధాలూ, ఈ భూమండలా న్నంతనీ ఒక్క సూత్రంలో బంధించిన సనాతనధర్మమూ 
మొదలైన ఎన్నో విషయాలు అత్యద్భుతంగా సువిశదంగా వర్ణించి చెప్పిన మహాభారతం 
వంటి పురాతనగ్రంథం “న భూతో న భవిష్యతి” అని దీనిని ఏ కొంచెం మాత్రమే 
పరిశీలించినా కూడ ప్రజ్ఞావంతులు అంగీకరించక తప్పదు. 


lix 


(ర్‌ 
(33 
ర 


అలాంటి సువిశాలగ్రంథ మైన మహాభారతంలోని కొన్ని విషయాలు మాత్రమే 
యథామతిగ (గ్రహించి ఎంత సంక్షిప్తంగా వ్రాసినా ఇది వెయ్యి పేజీల పుస్తకం అయింది. 
దీని ముద్రణానికి సంకల్పించిన తరువాత దీని ప్రాగ్రూపాలు (ప్రూఫులు) సరిచూడడం, 
పుస్తకాకారాదినిర్ణయం, ముద్రణపర్యవేక్షణ మొద లైన బాధ్యత లన్నీ శ్రీ చలమచర్ల 
వేంకట శేషాచార్యులు గారు, శ్రీ ఉప్పులూరి కామేశ్వరరావు గారు తమపై వేసికొని, 
వారి అమూల్య మైన సమయాన్ని ఇచ్చి నాకు చాల సాహాయ్యం చేశారు. ఆధునికగణిత 
- భౌతికశాస్రాలలో ప్రవీణులూ, తెలుగులో రామాయణ - తత్సంబద్ధ గ్రంథాదుల 
రచన ద్వారా రామాయణ ప్రచారానికై నిరంతరము కృషి చేస్తూన్నవారు అయిన శ్రీ 
కామేశ్వరరావు గారు, నేను ఏతద్దంథరచన ప్రారంభించినది మొదలు చూపుతూన్న 
ఆనందోత్సాహాలు వర్ణనా తీతములు. 

అ(ప్రకటి తరూపంలో ఈ పుస్తకం ఆమూలా(గంగా చదివిన ఈ సహృదయు లిద్దరినీ 
కోరగా వీరు తమ ఏతత్మావ్యజన్యానుభూతిని ఆవిష్కరించారు. 

సుసూక్ష్మవిషయ[గ్రహణనిపుణులు, అస్మద్విద్యావంశీయులు అయిన దా. కరణం 
అరవిందరావు గారు నా కోరికపై గ్రంథ “పరిచయంి చేశారు. 

వీరందరూ వ్యాసానుగ్రహపాత్రులై వ్యాసుని అత్యున్నతోపదేశాలను ప్రపంచం 
అంతటా అధికంగా వ్యాపింపచేయగల రని విశ్వసిస్తున్నాను. 

డా. ఈశ్వర సీతారామధన్వంతరి గారు వయస్సుచేత నాకంటె ఒకటి రెండు 
సంవత్సరాలు చిన్నవారే అయినా అనేకవిధాల నాకంటె చాల పెద్దవారు; నాకు 
మాననీయులు. వీరు నన్ను గూర్చి వ్రాసిన దంతా చూచి నప్పుడు ఎవరికైనా - 

పరగుణపరమాణూన్‌ పర్వతీకృత్య నిత్యం 

నిజహృది వికసన్తః సన్తి సన్తః కియన్తః. 
అను భర్త ఎహారివాక్యం గుర్తుకు వస్తుంది. 

“భారతీయ వాజ్మయంలో అనాదికాలంనుంచీ అతిశయోక్తిప్రయోగం అధికంగా 
కనబడుతుంది” అని, ఈ ప్రస్తావనలోనే పైన చెప్పబడింది. ఇది దానికి ప్రత్యక్షోదాహరణం. 

శ్రీ ధన్వంతరిగారి ఈ వాచోయ్మక్తిని నేను, పదార్చనంగా కాక, ఆశీర్వాదంగా 
తీసుకొంటున్నాను. 

వ్యాసరచితమహాభారతానికి తెలుగులో టీకాతాత్పర్యాదులు, లేదా తత్మథాసంక్షేప 
రూపగ్రంథం వ్రాయవలె నని గాని, దాదాపు ముప్పె - నలభై సంవత్సరాలకు పూర్వం 
చదివి విస్మరించిన ఆ గ్రంథం అంతా ఈ వయస్సులో పైపైగా నైనా చదివి ఏతాదృశ 


Ix మహాభారతసారసంగ్రహము 


గంథం వ్రాయగలుగుతా నని గాని నే నెన్నడూ అనుకొనలేదు. కొందరు సజ్జనుల 
ప్రోత్సాహ వచనాలు వినీ విని, కేవలం భగవత్రేరణచేత ఈ పని చేపట్టడం జరిగింది. 
నారాయణ - నర - సరస్వతీ - వ్యాసులే పూర్తిచేశారు. 

ఈ గ్రంథాన్ని గూర్చి విని శ్రీ కె.ఐ. వరప్రసాదరెడ్డి గారు ఈ సారస్వతార్చనకై 
పెద్ద సురభికుసుమరాశిని, స్వయంగా వచ్చి నా కందించారు. 


శాంతాబయోటెక్‌ సంస్థాపకులు, “పద్మభూషణ” భూషితులు అయిన శ్రీవరప్రసాద 
రెడ్డి గారు సాహిత్యప్రియులు. ఎన్నో విద్యా - సాహిత్యసంస్థలకు, సాహిత్య - ఆధ్యాత్మిక 
పత్రికాదులకు విరాళా లిచ్చి ప్రోత్సహిస్తున్నవారు. 

శ్రీ ధన్వంతరిగారు రెండు మాసాల క్రితం ఫోనులో మాట్లాడి నప్పుడు ప్రసంగ 
వశంచేత - “ఈ (గ్రంథం వ్రాశాను, ఒక మాసంలో ముద్రణ కావచ్చును” అని నేను 
చెప్పగా - “ఈ సారస్వతార్చనలో పాలు పంచుకొనే అవకాశం నాకు కూడ ఇవ్వాలి” 
అంటూ వెంటనే కొన్ని కుసుమాలు పంపారు. 


దాతవ్యమితి యద్దానం దీయతే9_నుపకారిణే, 
దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతమ్‌. (భ.గీ. 17.20) 


అని భగవద్గీతలో చెప్పిన ఇలాంటి సాత్త్వికదానశీలత భగవత్మృప లేనివారికి కలగదు. 
భగవత్కృపాపాత్రు లైన ఈ వదాన్యుల నిద్దరినీ సానందంగా అభినందిస్తున్నాను. 


ఆంధ్రప్రదేశ ఉచ్చన్యాయాలయన్యాయమూర్తులు, మాన్యులు శ్రీ లింగాల 
నరసింహారెడ్డి గారు భారతీయ సంస్కృతిసంప్రదాయాల పట్ల అపారమైన [శ్రద్ధాసక్తులు 
కలవారు. భారతీయధర్మనిధానమైన ఈ గ్రంథాన్ని కృతిగా స్వీకరింపవలసినదిగా నేను 
వారిని కోరగా వారంగీకరించడం నాకు చాల ఆనందదాయక మైనది. 


సమంత గ్రాఫిక్స్‌ సోదరులు శ్రీ కృష్ణ - పవన్‌ కుమారులు దీని డి.టి.పి., ప్రూఫ్‌లు 
ఎన్ని ఇమ్మన్నా కూడ శ్రమ అని తలపక, (శ్రద్ధతో చక్కగా చేశారు. వారికి నా ఆశీః 
పూర్వకాభినందనలు. 

ఈ పుస్తకాన్ని మనోహరమైన ఆకారంలో తీర్చిదిద్దిన రెయిన్‌బో ప్రింట్‌ప్యాక్‌ అధిపతి 
శ్రీ నరేంద్ర గారికి అభినందనలు. 


హైదరాబాదు 


01-09-2012 పుల్లెల శ్రీరామచంద్రుడు 


శ్రీః 
ఓం స్వస్తి శ్రీగణేశాయ నమః 


మహాభారతసారసంగ్రహము 


ఆదిపర్వము 
శ్లో నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్‌, 
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్‌. 


“శ్రీమన్నారాయణనికీ, నరులలో ఉత్తము డైన నరునికి, సరస్వతీదేవికి, వ్యాస 
మహామునికి నమస్కరించిన పిమ్మట మహాభారతపఠనం చెయ్యాలి.” శ్రీమన్నారాయణ 
- నర - సరస్వతీ = వ్యాసమునీంద్రులకు నమస్మరించిన తరువాత ఉపక్రమించిన 
కార్యంలో అన్ని విధాల విజయం లఖిస్తుం దని నిస్సంశయంగా ఉద్దోషించాలి. 

ఓం నమో భగవతే వాసుదేవాయ 

ఓం నమః పితామహాయ 
ఓం నమః ప్రజాపతిభ్యః 
ఓం నమః కృష్ణద్వైపాయనాయ 

ఓం నమః సర్వవిఘ్నవినాయకేభ్యః. 

నైమిషారణ్యంలో మహామును లందరూ చేరి కులపతి యైన శౌనకుని పర్యవేక్షణలో, 
పన్నెండు సంవత్సరాలు చేయవలసిన సత్రం (యాగం) చేస్తూన్నారు. లోమహర్షుని పుత్రు 
డైన ఉగ్రశ్రవు డనే పౌరాణికుడు (సూతవంశంలో పుట్టిన ఆతనికి “సాతి” అనీ “సూతుడు” 
అనీ కూడ పేర్లు.) ఒకనాడు ఆ యాగం జరిగే చోటుకు వచ్చాడు. అక్కడ సుఖంగా 
ఆసీనులై ఉన్న మునులకు వినయపూర్వకంగా నమస్మరించాడు. ఆ మునులు చూపిన 
ఆసనంమీద నమ్రతతో కూర్చున్నాడు. ఆ మునులలో ఒక ముని - “ఓ సౌతీ! నీవు ఏ 
ప్రాంతాలలో సంచరించి వస్తున్నావు?” అని అతనిని అడిగాడు. 


“జనమేజయుడు చేస్తూన్న సర్పయాగం చూడడానికై వెళ్లి నే నక్కడ ఆతనికి, 
వైశంపాయనుడు కృష్ణద్వైపాయనటప్రోక్తాలైన, మహాభారతానికి సంబంధించిన విచిత్ర 
మైన కథలు చెప్పగా విన్నాను. అక్కడినుండి బయలుదేరి అనేకమైన పుణ్యక్షేత్రాలు చూస్తూ 
సమంతపంచకం అనే పరమపుణ్యక్షేత్రం కూడ సందర్శించాను. కురు - పాండవయుద్ధం 
అక్కడనే జరిగింది. మీరందరూ ఏదో మహాయాగం చేస్తూన్నా రని తెలిసి అది చూడడానికై 


2 మహాభారతసారసంగ్రహము 


ఇక్కడికి వచ్చాను. మీ కిపుడు నేను ఏ మహాత్ముల కథలు చెప్పాలో ఆజ్ఞాపించండి” 
అన్నాడు సౌతి. 


“వైశంపాయనుడు జనమేజయునికి ఏ భారతకథలు చెప్పాడో ఆ పుణ్యకథలనే 
మాకు నీ విప్పుడు చెప్పు” అని ఆ మునులు కోరగా సౌతి చెప్పడం ప్రారంభించాడు. 


“సకలభువనాలకు ప్రభు వైన పరమాత్మకు, శ్రీమహావిష్ణువునకు నమస్కరించి 
సర్వలోకపూజ్యుడు మహాత్ముడు అయిన వ్యాసమునీంద్రుడు చెప్పిన ఇతిహాసాన్ని మీ 
కిపుడు చెపుతాను. ఆలకించండి. 

అద్వితీయము, అఖండమూ అయిన పరబ్రహ్మ సృష్టి ప్రారంభంలో ఒక పెద్ద 
అండంగా, గ్రుడ్దుగా అయినది. అనగా బ్రహ్మయే పెద్ద అండం రూపంలో కనబడింది. 
అదే బ్రహ్మాండం. అది చరాచరాత్మక మైన సకల జగత్తుకు బీజం; మూలకారణం. 
దానినుండి ప్రజాపతి, పితామహుడు, ప్రథమజీవుడు అయిన బ్రహ్మదేవుడు, విష్ణువు, 
శివుడు ఆవిర్భవించారు. అనగా పర(బ్రహ్మయే ఈ మూడు రూపాలలో కనబడింది. 
పిమ్మట దక్షపజాపతి, వానికి ఏడుగురు పుత్రులు, తరువాత పద్నాలుగురు మనువులు 
ఆవిర్భవించారు. ఈ దక్షపుత్రులు ఏడుగురు, పద్నాలుగురు మనువులు కలిసి ఇరవైయొక్క 
మంది పితామహవిభూతు లైన ప్రజాపతులు. విష్ణువుయొక్క విభూతియే అయిన ఒక 
మహాపురుషుడు ఆవిర్భవించాడు. ఆ మహాపురుషుడే మత్స్యాద్యవతారాలు ధరించి 
లోకరక్షణ చేసేవాడు. సప్తర్షులు, విశ్వేదేవతలు, ఆదిత్యులు, వసువులు, అశ్వినీదేవతలు 
- వీరందరూ విష్ణువిభూతులే. ఇంక రుద్రవిభూతు లైన యక్షులు, సాధ్యులు, పిశాచాలు, 
గుహ్యకులు, పితృదేవతలు ఆవిర్భవించారు. తరువాత శిష్టులైన బ్రహ్మర్చులు, రాజర్నులు 
ఆవిర్భవించారు. శివుని విభూతులే అయిన జలము, భూమి, వాయువు, అగ్ని సూర్య - 
చంద్రులు, పురుషుడు (జీవుడు) ఆవిర్భవించారు. సంవత్సరము, బుతువులు, మాసాలు, 
పక్షాలు, పగళ్లు, రాత్రులు, ఇంకా అనేక విధ మైన జగత్తులోని పదార్థాలు ఆవిర్భవించాయి. 
కొన్ని వేల సంవత్సరాల పాటు కనబడే ఈ స్థావరజంగమాత్మక మైన జగత్తంతా కొంత 
కాలానికి కనబడకుండా పోతుంది. అదే ప్రలయం. మళ్లీ ఆవిర్భవిస్తూంటుంది. ఈ 
విధంగా కొనసాగే సృష్టిప్రలయాల చక్రానికి ఆది కాని అంతం కాని లేదు. అసంఖ్యాకు 
లైన దేవతలు ఆవిర్భవించారు. అనేకమైన సూర్యవంశము, చంద్రవంశము మొదలైన 
రాజవంశాలు కూడ ఆవిర్భవించాయి. ఈ సృష్టిక్రమాన్నీ, సృష్టిరహస్యాన్నీ పూర్తిగా 
యోగశక్తిచేత తెలిసికొని వ్యాసుడు ఈ ఇతిహాసం రచించాడు. 

మనసా భారతేతిహాసాన్ని రచించిన వ్యాసుడు దీనిని ఎవరికి బోధించాలా అని 
ఆలోచిస్తూండగా (బ్రహ్మదేవుడు వచ్చి - “నీవు రచించిన ఈ ఇతిహాసం అత్యద్భుత 


ఆదిపర్వము 3 


మైనది, దీనిని వ్రాయడానికి విఘ్నేశ్వరుడే సమర్ధుడు. నీవు చెపుతూండగా అతడు దీనిని 
అక్షరబద్ధం చేస్తాడు; వ్రాస్తాడు” అని వ్యాసునితో చెప్పి వెళ్లిపోయాడు. వ్యాసుడు విఘ్నేశ్వరుని 
స్మరించగా ఆతడు వచ్చి - “నా లేఖిని క్షణకాలం కూడ ఆగకుండా ఉండే టట్లు నీవు 
చెప్పకలిగితే నేను వ్రాస్తాను” అన్నాడు. అప్పుడు వ్యాసుడు - “నేను అట్లే చెపుతాను; 
కాని నేను చెప్పే ప్రతీ శ్లోకానికి అర్ధం తెలుసుకొని మాత్రమే నువ్వు వ్రాయాలి అని 
విఘ్నేశ్వరునితో అన్నాడు. విఘ్నేశ్వరుడు అంగీకరించాడు. ఈ విధంగా భారతం ప్రారంభం 
అయింది. తాను చెప్పే సమయంలో కొంత విశ్రాంతి అవసరమైనప్పుడు వ్యాసుడు ఒక 
గూఢార్థ మైన శ్లోకం చెప్పేవాడు. దాని అర్థం తెలిసికొనడానికి విఘ్నేశ్వరునికి కొంత 
సమయం అవసరం అయ్యేది. అప్పుడు మరి కొన్ని శ్లోకాలు మనస్సులో నిర్మించుకొని 
వ్యాసుడు చెప్పేవాడు. ఈ విధంగా లేఖనకార్యం పూర్తి అయింది. వ్యాసుడు మధ్య మధ్య 
చెప్పిన గూఢార్థా లైన - వీటికే గ్రంథగ్రంథులు అని పేరు - శ్లోకాలు ఎనిమిది వేల 
ఎనిమిది వందలు ఉన్నాయట. భూలోకంలో లక్ష శ్లోకాల ఈ భారతాన్ని వ్యాసశిష్యు డైన 
వైశంపాయనుడు బోధించాడు (ప్రచారంలోనికి తీసికొని వచ్చాడు). ఈ భారతం ఎందరో 
మహాకవులకు కావ్యనిర్మాణంలో మార్గదర్శకం అవుతుంది అని మహాభారతంలోనే 
చెప్పబడింది. 


సర్వేషాం కవిముఖ్యానాముపజీవ్యో భవిష్యతి, 

పర్దన్య ఇవ భూతానామక్షయో భారతద్రుమః. (ఆదిపర్వ 1.92) 

“సకల ప్రాణులకు మేఘం జీవనాధారం అయి నట్లు ఈ మహాభారతం 
మహాకవులకు ఆధారం అవుతుంది.” 


వ్యాసుడు మొదట ఇరవైనాలుగు వేల (24000) శ్లోకాల భారతసంహిత రచించాడు. 
దీనికే ఉపాఖ్యానాలు కలపడంవల్ల శ్లోకసంఖ్య ఒక లక్షకు పెరిగింది. ఈ భారతకథనే 
వ్యాసుడు 150 శ్లోకాలలో సంక్షిప్తంగా చెప్పాడు దానికి అనుక్రమణికాధ్యాయం అని 
పేరు. దానిని ముందుగా తన కుమారు డైన శుకునికి బోధించాడు. తరువాత తగిన 
శిష్యులకు బోధించాడు. అరవై లక్షల శ్లోకాల మరొక సంహితను కూడ రచించాడు. 
దానిలో ముప్పై లక్షల (గంథం దేవలోకంలో ఉంది. పితృలోకంలో పదిహేనులక్షల 
(గంథమూ, గంధర్వలోకంలో పద్నాలుగు లక్షల గ్రంథమూ ఉన్నాయి. ఒక లక్ష శ్లోకాల 
గ్రంథం మనుష్యలోకంలో ఉంది. ఈ భారతగ్రంథాన్ని నారదుడు దేవతలకు, అసితదేవలుడు 
పితృదేవతలకు, శుకుడు గంధర్వ - యక్ష - రాక్షసులకు, మనుష్యలోకంలో వ్యాసళిష్యుడైన 
వైశంపాయనుడు మానవులకూ బోధించాడు. 


4 మహాభారతసారసంగ్రహము 


వైశంపాయనుడు జనమేజయునకు మహాభారతకథను చెప్పుట 


పరీక్షిత్‌కథ 

పరీక్షిత్తు అర్జునుని పౌత్రుడు. అభిమన్యుని పుత్రుడు. పాండవులు కౌరవులను 
జయించినపిమ్మట రాజ్యం పాలించి, పరీక్షిత్తుకు రాజ్యభారం అప్పగించి స్వర్గస్థు లయ్యారు. 
పరీక్షిత్తు ధర్మాన్ని నాలుగు పాదాల నడుపుతూ చాల కాలం రాజ్యం పాలించాడు. ఒక 
నా డతడు వేటకు వెళ్లి అక్కడ బాణంతో ఒక లేడిని కొట్టాడు. దెబ్బ తిన్న ఆ లేడి 
అరణ్యంలోకి పారిపోయింది. దానిని వెంబడించి పరుగెత్తిన ఆ రాజు అలిసిపోయాడు. 
ఆకలిదప్పులతో బాధపడుతూన్న ఆ రాజు “ఈ వైపు మృగం ఏదైన వచ్చినదా?” అని 
అక్కడ మౌనవ్రతంలో ఉన్న శమీకు డను ఒక మునిని అడిగాడు. ఆ ముని సమాధానం 
చెప్పలేదు. దానితో మిక్కిలి కోపించిన పరీక్షిత్తు దగ్గరనే చచ్చిపడి ఉన్న ఒక పామును 
తీసికొని వచ్చి ఆ ముని మెడలో వేశాడు. అలా చేసినా కూడా ఆ ముని కదలకుండా 
మెదలకుండా మంచిగా గాని, చెడుగా గాని ఏమీ అనకుండా మెడలో ఆ పాము 
వ్రేలాడుతూండగా అలాగే ఉండిపోయాడు. పరీక్షిత్తు తన నగరానికి వెళ్లిపోయాడు. 


శమీకునకు శృంగి అను కుమారు డున్నాడు. అతడు బాలుడే అయినా మహా 
ప్రభావశాలి. అతడు అప్పు డప్పుడు సాక్షాత్‌ బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి ఆయనను సేవించి 
వస్తూంటాడు. అతడు ఆనాడు (బ్రహ్మదేవుని సేవించి వచ్చాడు. తోటి బాలులతో 
ఆడుకొంటూన్నప్పుడు కృశు డనే ఒక బాలుడు పరిహాసపూర్వకంగా - “నువ్వేవో పెద్ద 
మాటలు చెపుతూంటావు! చూడు; నీ తండ్రి సర్పం శవాన్ని మెడలో వేసికొని ఎలా 
కూర్చున్నాడో!” అని ఆక్షేపించాడు. పరీక్షిత్తు చేసిన ఆ పని తెలిసికొన్ని శృంగి కోధా 
వేశముతో - “వృద్దు డైన నా తండ్రి మెడలో సర్పశవం వేసి, మహాపాపాత్ము డైన ఆ 
రాజును ఏడు దినాల లోగా తక్షకుడు చంపుగాక” అని శపించాడు. అలా శపించి 
మెడలో సర్పశవం ట్రేలాడుతూన్న తండ్రిని చూచి కన్నీళ్లు కారుస్తూ తాను పరీక్షిత్తును 
శపించి నట్లు చెప్పాడు. శమీకుడు తన కుమారుడు చేసిన పనికి ఏ మాత్రము 
సంతోషించలేదు. “నాయనా! నీవు చేయకూడని పని చేశావు. పరీక్షిత్తు ధర్మాత్ముడైన 
పాలకుడు. ఆతడు పాలిస్తూండడం వల్లనే మనం ఆశ్రమంలో సుఖంగా నివసిస్తూ 
ధర్మాచరణం చేసికొంటున్నాం. ఆకలిదప్పికలతో బాధపడుతూ అత డేదో అకార్యం చేసి 
ఉండవచ్చును. అంతమాత్రంచేత ఆతని సంరక్షణలో ఉన్న మనం, ఆత డేమి చేసినా 
క్రోధావిష్ణులం కాకూడదు. మనుష్యులను పోషిస్తూ రాజ్యం పాలిస్తూన్న రాజు పదిమంది 


ఆదిపర్వము 5 


శోత్రియులతో (వేదాధ్యయనంచేసిన సదాచారసంపన్నులైన వారితో) సమాను డని మనువు 
చెప్పాడు. 


మనుష్యాణాం చ యో ధాతా రాజా రాజ్యకరః పునః, 
దశ(శ్రోత్రియసమో రాజా ఇత్యేవం మనురబ్రవీత్‌. (ఆదిపర్వ. 41.3) 


బాల్యంచేత తొందరపడి నువ్వు చేయకూడని పని చేశావు” అని శృంగితో అని, 
గౌరముఖు దను ఒక శిష్యుని పిలిచి “పరీక్షిన్మహారాజుకు ఈ శాపవృత్తాంతం తెలిపి శక్య 
మైన రక్షణోపాయాలు విధించుకొనవలసినదిగా నా మాటగా చెప్పుము” అని చెప్పి 
వానిని హస్తినాపురికి పంపాడు. 

ఆ మాటలు విన్న పరీక్షిత్తు తాను చేసిన పనికి పశ్చాత్తాపము చెంది ఒంటి 
స్తంభం మేడ ఒకటి నిర్మింపచేసికొని, అనేకవిధాల రక్షణలు కల్పించుకొని అక్కడ ఉన్నాడు. 

ఈ విషయం తెలిసిన కశ్యపు దను ఒక బ్రాహ్మణుడు - “తక్షకుడు కరవగా 
మరణించిన రాజును మరల మంత్రశక్తిచేత బ్రతికిస్తే నాకు ధర్మమూ, అర్థమూ రెండూ 
కూడ సిద్ధిస్తాయి కదా” అను అభిప్రాయంతో బయలుదేరి రాజప్రాసాదానికి వెడుతూండగా 
ఆ రాజప్రాసాదానికే వెడుతూన్న తక్షకుడు కలిశాడు. “ఇంత తొందరగా ఎక్కడికి ఎందుకు 
వెడుతున్నావు?” అని తక్షకుడు కశ్యపుణ్ణి అడిగాడు. “తక్షకుడు కరవగా పరీక్షిన్మహారాజు 
మరణించ నున్నాడట. ఆతనిని బ్రతికించడానికై వెడుతున్నాను” అని అతడు సమాధానం 
చెప్పాడు. “ఆ తక్షకుడు నేనే. నేను కరచి కాల్చివేసినదానిని నువ్వు బ్రతికించజాలవు; 
నువ్వు తిరిగి వెనుకకు వెళ్లిపోవడం మంచిది” అన్నాడు తక్షకుడు. “నేను తప్పకుండా 
బ్రతికిస్తాను. నా విద్యాబలంమీద నా కంత నమ్మకం ఉంది” అని కశ్యపుడు అనగా, 
తక్షకుడు - “అయితే ఈ వృక్షాన్ని నేను నా విషంచేత భస్మం చేస్తాను; దీనిని బ్రతికించు” 
అన్నాడు. అతడు సరే అన్నాడు. తక్షకుడు కరవగా ఆ వృక్షం నిట్టనిలువుగా భస్మం 
అయిపోయింది. కశ్యపుడు ఆ బూడిద నంతనీ ప్రోగు చేసి తన మంత్రశక్తి చేత దానిని 
యథాపూర్వకంగా (బ్రతికి నిలిచే టట్లు చేశాడు. అది చూసి తక్షకుడు ఆ బ్రాహ్మణుజ్జి 
చాల మెచ్చుకొని - “పరీక్షిత్తును నేను కరవగానే అతడు విషశాపంచేత మరణించే 
పక్షంలో నీ కీర్తి దెబ్బతింటుంది. అందుచేత సందిగ్ధంగా ఉన్న పని చేయడానికి ఎందుకు 
పూనుకొంటావు? నీవు రాజునుండి ఏమి ధనం పొందాలనుకుంటున్నావో దాని కంటె 
అధికంగా ధనం ఇస్తాను; తిరిగి వెళ్లిపో అన్నాడు. కశ్యపుడు దివ్యదృష్టితో చూచి, రాజుకు 
శృంగి ఇచ్చిన శాపం అనివార్యం అయినది; ఆతని ఆయుస్సు క్షీణించింది అను విషయం 
తెలిసికొని, తక్షకు డిచ్చిన ధనం తీసికొని వెళ్లిపోయాడు. 


6 మహాభారతసారసంగ్రహము 


అంతటా మాంత్రికులతోను, విషవైద్యులతోను నిండి ఉన్న ఆ ప్రాసాదంలోనికి 
ఎలా ప్రవేశించాలా అని ఆలోచించి తక్షకుడు కొన్ని సర్పాలను పిలచి - “మీరు తాపస 
వేషంతో ప్రాసాదంలో ప్రవేశించి ఈ ఫలపుష్పాదులు రాజుకు బహూకరించండి” అని 
ఆదేశించాడు. వాళ్లు ఆ విధంగా వెళ్లి రాజుకు ఆ ఫలపుష్పాదులు సమర్పించి తిరిగి 
వెళ్లిపోయారు. పరీక్షిత్తు - “తాపసులు తీసికొని వచ్చిన ఈ మధుర మైన ఫలా లన్నీ 
తిందాం” అని అంటూ కొన్ని ఫలాల చుట్టూ ఉన్న మంత్రులకూ మిత్రులకూ ఇచ్చి ఒక 
ఫలం కొరికాడు. దానిలో ఎఖ్జిని చిన్ని పురుగు ఎజ్జిని కళ్లతో కనబడింది. అతడు దానిని 
చేతితో పట్టుకొని ఆ “సూర్యాస్తమయం అవుతూన్నది; నా కింక విషభయం లేదు. ఈ 
కృమియే తక్షకుడై నన్ను కాటేస్తే ఆ ముని వాక్కు సత్యం అవుతుంది! అప్పు డా మునికి 
అసత్యదోషం రాదు” అని పరిహాసపూర్వకంగా అంటూ ఆ కృమిని మెడమీద వేసుకొని 
గట్టిగా నవ్వాడు. మంత్రులు కూడ అదే విధ మైన భావంతో ఆనందంగా నవ్వుతున్నారు. 
అత డలా నవ్వుతూండగానే తక్షకుడు తన శరీరం ఆతని కంఠానికి బిగువుగా చుట్టబెట్టి, 
బిగ్గరగా ధ్వని చేస్తూ ఆతనిని కాటేశాడు. ఆ గృహంలో అంతటా అగ్నిజ్వాలలు చెలరేగాయి. 
అందరూ పారిపోయారు. తక్షకుడు ఆకాశమార్గంలో వెళ్లిపోయాడు. 


పరీక్షిత్తు మరణించగా ఆతని కుమారు డైన జనమేజయుణ్ణి మంత్రు లందరూ 
రాజ్యాభిషిక్తుని చేశారు. అప్పటి కాతడు చాల చిన్నవయస్సులో ఉన్న బాలుడు. పెద్దవా 
డైన తరువాత అతడు తన తండ్రి ఏ విధంగా తక్షకదష్టుడై మరణించాడో మంత్రులనుండి 
తెలిసికొని ఆ తక్షకునిమీదా వాని అనుచరు లైన సకలసర్పాలమీదా పగ బూని వాటిని 
సమూలంగా నశింపచెయ్యా లని సంకల్పించాడు. జనమేజయునకు ఈ సంకల్పం 
కలగడానికి ఉత్తంకు డనే మహాముని కూడ కారణం అయ్యాడు. 


ఉత్తంకుని కథ 

ధౌమ్యు డను ఒక బుషీశ్వరుని వద్ద ఉపమన్యువు, ఆరుణి, వేదుడు అను ముగ్గురు 
శిష్యు లుండేవారు. ఒకనాడు గురువు పాంచాలదేశంవా డైన ఆరుణిని పిలిచి - 
“వరిచేనిలోని నీరు బైటకు పోకుండా అడ్డుకట్టుము” అని చెప్పి పంపాడు. అతడు ఎంత 
ప్రయత్నం చేసినా వరిచేనిలోని నీరు ఆగలేదు. అప్పు డతడు తానే అడ్డంగా పండుకొన్నాడు. 
అప్పుడు నీరు నిలిచింది. ఆరుణి ఇంకా రాలే దని ఆతనిని వెదుకుతూ ఉపాధ్యాయుడు 
శిష్యులతో కలిసి వెళ్లాడు. “వత్సా! ఆరుణీ! ఎక్క డున్నావు? రా” అని గట్టిగా కేక 
వేశాడు. ఆరుణి చేను చెక్కను చీల్చుకొని లేచి పైకి వచ్చి - “చేనిలోని నీరు బైటకు 
పోకుండా, అడ్డంగా పండుకొని ఉన్నాను. మీ మాట విన గానే నేల చీల్చుకొని పైకి 


ఆదిపర్వము 7 


వస్తున్నాను” అని అన్నాడు. “నువ్వు నేల చీల్చుకొని వచ్చావు గాన ఇటుపైన నీ పేరు 
“ఉద్దాలకుడు”. నా మాట ప్రకారం చేశావు గాన నీకు అన్ని శ్రేయస్సులు లభిస్తాయి. 
అన్ని వేదాలు, ధర్శశాస్తాలూ నీకు వాటంతట అవి స్ఫురిస్తాయి” అని ఉపాధ్యాయుడు 
ఆశీర్వదించాడు. ఆ విధంగా సర్వవిద్యాపారంగతుడై అతడు ఇష్ట మైన దేశానికి 
వెళ్లిపోయాడు. 


ధౌమ్యుడు ఉపమన్యువును - “వత్సా! ఉపమన్యూ! ఆవులను మేపికొని రా” అని 
చెప్పి పంపాడు. అతడు పగ లంతా ఆవులను మేపి సాయంకాలం వచ్చి ఉపాధ్యాయునికి 
నమస్మరిస్తూండేవాడు. అతడు బాగాబలిసి ఉండడం చూచి ఉపాధ్యాయుడు - “ఉపమన్యూ! 
బాగా బలిసి ఉన్నావు; ఏమి తింటున్నావు?” అని అడిగాడు. “భిక్షాచరణం చేసి 
జీవిస్తున్నాను” అని అతడు చెప్పాడు. “ఇటుపైన నువ్వు భిక్షాచరణం చేసి సంపాదించిన 
అన్నం అంతా నాకు చూపించాలి; చూపకుండా తినకూడదు” అని గురువు ఆదేశించాడు. 
శిష్యుడు ఆ విధంగా చేశాడు. అయితే గురువు ఆ భిక్షాన్నం అంతా తీసివేసుకొన్నాడు. 
ఉపమన్యువు “సరే అని పగలు గోవులను మేపి రాత్రి వచ్చి గురువు ఎదుట నిలచి 
నమస్కరించాడు. అతడు ఇంకా బలిసియే ఉండడం చూచి ఉపాధ్యాయుడు - “నీ 
భిక్షాన్నం అంతా నేను తీసివేసికొంటున్నాను; అయినా నువ్వు బలిసి ఉన్నావు; ఏమి 
తింటున్నావు?” అని అడిగాడు. “ఒక మారు భిక్షాన్నం సంపాదించి అదంతా మీకు 
సమర్పించి మళ్లీ భిక్షాచరణం చేస్తున్నాను” అని శిష్యుడు సమాధానం చెప్పాడు. అప్పుడు 
ఉపాధ్యాయుడు - “నువ్వు గురువు విషయంలో ఈ విధంగా ప్రవర్తించడం న్యాయం 
కాదు; అంతే కాకుండా రెండు మార్లు భిక్షాచరణం చేయడంచేత ఇతరుల వృత్తికి భంగం 
కూడ కలిగిస్తూన్నావు. ఈ విధంగా దురాశాపరుడ వౌతున్నావు” అని అన్నాడు. అతడు 
“సరే అని గోవులను మేపి సాయంకాలం వచ్చి గురువుకు నమస్మరించాడు. అయినా 
కూడ బలిసియే ఉన్న ఆతనిని చూచి ఉపాధ్యాయుడు - “వత్సా! ఉపమన్యూ! నీ భిక్షాన్నం 
అంతా నేను తీసివేసుకొనుచున్నాను. నువ్వు రెండవ మారు భిక్షాచరణం చేయడంలేదు. 
ఏమి ఆహారం తీసికొంటున్నావు?” అని అడిగాడు. “అయ్యా! నే నీ ఆవుల పాలు 
త్రాగుతూన్నాను” అని శిష్యుడు సమాధానం చెప్పాడు. “నేను ఆవుపాలు త్రాగడానికి 
నీకు అనుజ్ఞ ఇవ్వలేదు కదా? నీవు అలా త్రాగడం యుక్తం కాదు” అన్నాడు గురువు. 
“సరి అని అంటూ శిష్యుడు ఆవులను తోలుకొనిపోయి సాయంకాలం వచ్చి గురువునకు 
నమస్మరించాడు. అప్పటికి కూడ బలిసి ఉన్న ఆతనిని చూచి ఉపాధ్యాయుడు - “వత్సా! 
ఉపమన్యూ! నువ్వు భిక్షాన్నం తినడం లేదు. మళ్లీ భిక్షాచరణం చేయడం లేదు; పాలు 
త్రాగడం లేదు. అయినా బాగా బలిసి ఉన్నావు. ఏమి తింటున్నావు?” అని అడిగాడు. 


8 మహాభారతసారసంగ్రహము 


“అయ్యా! లేగదూడలు తల్లుల పొదుగులనుండి పాలు త్రాగినప్పుడు పైకి జారిన పాల 
నురుగు తిని బతుకుతున్నాను” అని శిష్యుడు సమాధానం చెప్పాడు. అప్పుడు 
ఉపాధ్యాయుడు - “ఆ నురుగు కూడ నువ్వు తినకూడదు. ఎందుచేత ననగా - సద్గుణాలు 
గల లేగదూడలు నీమీద జాలి కొలదీ అధికంగా నురుగు విడుస్తూంటాయి; ఆ విధంగా 
నువ్వు వాటి వృత్తికి భంగం కలిగిస్తున్నావు. నువ్వు పాల నురుగు కూడ తినకూడదు 
అని అన్నాడు. “అలాగే” అని ఉపమన్యువు గోవులను తోలుకొని వనంలోనికి వెళ్లిపోయాడు. 


ఆహారం ఏమీ లేకపోవడంచేత ఉపమన్యువు ఆకలితో బాధపడుతూ అరణ్యంలో 
జిల్లేడాకులు తిన్నాడు. దానితో అతడు అంధుడైపోయాడు. అంధు డైనా కూడ నేల మీద 
పాకుకొంటూ వచ్చేటప్పుడు నూతిలో పడిపోయాడు. సాయంకాలం అయినా అతడు 
తిరిగిరాకపోవడంతో ఉపాధ్యాయుడు - “నేను ఏ ఆహారమూ తినకుండా ఉపమన్యువును 
నిషేధించాను. ఆతనికి కోపం వచ్చి ఉంటుంది” అని అంటూ శిష్యులతో కలిసి అరణ్యానికి 
వెళ్లి - “వత్సా! ఉపమన్యూ! ఎక్కడున్నావు; రా” అని బిగ్గరగా పిలచాడు. ఉపాధ్యాయుని 
మాట విని ఉపమన్యువు - “జిల్లేడాకులు తినడంచేత చూపుపోయి నేను నూతిలో 
పడిపోయాను అని బిగ్గరగా సమాధానం చెప్పాడు. అప్పుడు ఉపాధ్యాయుడు - ఉప్‌ 
చూపు నీకు వస్తుంది. దేవతల వైద్యు లైన అశ్వినీదేవతలను స్తుతించు” అని ఆతనికి 
బోధించాడు. ఉపమన్యువు ఉపాధ్యాయుడు చెప్పినట్లుగా, పన్నెండు బుక్కులతో అశ్వినీ 
దేవతలను స్తుతించాడు. ఆ స్తుతికి సంతోషించిన అశ్వినీదేవతలు ప్రత్యక్షమై ఆతని కొక 
అపూపం (అప్పం) ఇచ్చి దానిని తిన మన్నారు. “మా గురువుగారికి చెప్పకుండా దీనిని 
తినజాలను” అని అత డన్నాడు. “పూర్వం మీ గురువు ఈ విధంగానే మమ్ములను 
స్తుతించగా మేం ఆతనికి అపూపం ఇచ్చాం. అది గురువుకు తెలుపకుండగానే అతడు 
భక్షించాడు. నువ్వుకూడా గురువు చేసి నట్లే చెయ్యి” అన్నారు అశ్వినీదేవతలు. అందుకు 
అతడు అంగీకరించలేదు. అప్పు డా దేవతలు సంతోషించి - “నీ గురుభక్తి 
మెచ్చుకొంటున్నాం; నీ ఉపాధ్యాయుని దంతాలు ఇనప వైతే నీవి బంగారు దంతా 
లవుతాయి. నీకు చూపూ, సకలశ్రేయస్సులు లభిస్తాయి” అన్నారు. 

ఉపమన్యువు గురువుదగ్గరికి వెళ్లి జరిగిన దంతా చెప్పగా అతడు చాల సంతోషించి 
- “అశ్వినీదేవతలు చెప్పి నట్లు నీకు అన్ని శ్రేయస్సులు లభిస్తాయి. అన్ని వేదాలు, 
ధర్మశాస్త్రాలు నీకు అప్రయత్నంగానే స్ఫురిస్తాయి” అని ఆశీర్వదించాడు. ఇది ఉపమన్యుని 
గురువు చేసిన పరీక్ష 

ధౌమ్యుడు వేదుణ్ణి కూడ పిలచి - “వత్సా! వేదా! శుశ్రూష చేస్తూ ఇక్కడనే కొంత 
కాలం ఉండుము. నీకు శ్రేయస్సు కలుగుతుంది” అని చెప్పాడు. అతడు ఆ విధంగానే 


ఆదిపర్వము ఆ 


అక్కడ నివసించి గురువు నాగలి కాడికి కట్టినా కూడ శీత - ఉష్ణ - సుఖ - దుఃఖాలు 
సహిస్తూ, ఎదు రేమీ చెప్పకుండా శుశ్రూష చేశాడు. చాల కాలానికి గురువు అనుగ్రహించగా 
సర్వజ్ఞ డయ్యాడు. ఇది వేదుణ్ణి చేసిన పరీక్ష 

వేదుడు గురువు అనుమతితో గృహస్థాశ్రమంలో ప్రవేశించాడు. ఆతనివద్ద కూడ 
చాలమంది శిష్యు లుండేవారు. అయితే - వేదుడు గురుకులంలో ఎన్నో కష్టాలు 
అనుభవించినవా డవడంచేత శిష్యులకు ఎలాంటి కష్టమూ కలిగించలేదు. 


ఒక మారు జనమేజయుడు, పౌష్యుడు అను క్షత్రియులు వచ్చి వేదుణ్ణి తమకు 
బుత్విక్కుగా ఉండ మని ప్రార్థించారు. వేదుడు యజ్ఞం చేయించేపనిమీద వెడుతూ, 
ఉత్తంకు డను శిష్యుణ్ణి పిలచి - “నేను ఇక్కడ లేని కాలంలో మా యింట్లో ఏ లోపమూ 
లేకుండా చూచుకో” అని ఆజ్ఞాపించాడు. ఉత్తంకుడు గుర్వాజ్ఞను అతిశ్రద్ధతో నిర్వర్తించాడు. 


తిరిగి వచ్చిన గురువు ఉత్తంకుని విషయంలో చాల సంతోషించి - “వత్సా! 
ఉత్తంకా! నువ్వు చాల డశ్రద్ధగా శుశ్రూష చేశావు. నీ కోరిక లన్నీ సఫలం అవుతాయి; 
ఇంక నీవు వెళ్లు” అని అనుమతించాడు. ఉత్తంకుడు గురువుతో - “మీకు ప్రీతి 
కలిగించడానికి నేనేమి చెయ్యాలో (ఇవ్వాలో) చెప్పండి. మీ ఆజ్ఞ ప్రకారం ఏదైన గురుదక్షిణ 
ఇచ్చి వెళ్లా లని కోరుతున్నాను. శాస్త్రం ఇలా చెపుతూన్నది కదా - 

“యశ్చాధర్మేణ వై బ్రూయాద్‌ యశ్చాధర్మేణ పృచ్చతి, 

తయోరన్యతరః ్రైతి విద్వేషం చాధిగచ్చతి.” 

(బుత్విక్కుకు దక్షిణ ఇవ్వకుండా యజ్ఞం చేయించుకొనడం అధర్మం. దక్షిణ 
తీసికొనక పోవడం కూడ అధర్మం. అదే విధంగా శిష్యుడు గురువునకు దక్షిణ ఇవ్వాలి; 
గురువు స్వీకరించాలి. అలా చేయకపోతే ఇద్దరూ అధర్మం చేసినవా శ్లవుతారు). “ఎవరు 
అధర్మపూర్వకంగా చెపుతాడో, అనగా అధ్యాపనం చేస్తారో, ఎవడు అధర్మపూర్వకంగా 
అడుగుతాడో (అధ్యయనం చేస్తాడో) వారిద్దరిలో ఒకడు మరణిస్తాడు లేదా శత్రుత్వం 
వహిస్తాడు” (అధ్యయనం చేసి గురుదక్షిణ ఇవ్వకపోవడం అధర్మం, గురుదక్షిణ 
ఇస్తూన్నప్పుడు తీసికొనకపోవడం అధర్మం). 


ఆ మాటలు విని ఉపాధ్యాయుడు - “వత్సా! ఉత్తంకా! ఇంకా కొన్ని నాళ్లు ఇక్క 
డనే ఉండు” అన్నాడు. మళ్లీ ఒకనాడు ఉత్తంకుడు - “ఏమి ప్రియం చేయమంటారు?” 
అని ఉపాధ్యాయుణ్ణి అడిగాడు. “వత్సా! ఉత్తంకా! నన్ను మాటిమాటికీ అడుగుతున్నావు 
- ఏమి ఇవ్వాలి అని. ఇంట్లోనికి వెళ్లి నీ గురుపత్నిని అడుగు; ఆమె ఏది అడిగితే అది 


10 మహాభారతసారసంగ్రహము 


తెచ్చి ఇయ్యి” అన్నాడు ఉపాధ్యాయుడు. ఉత్తంకుడు గురుపత్ని దగ్గరకు వెళ్లి - 
“పూజ్యురాలా! ఉపాధ్యాయుడు ఇంటికి వెళ్లడానికి అనుమతి ఇచ్చాడు. గురుదక్షిణగా 
ఏమి సమర్పించి నేను బుణం తీర్చుకోవాలో చెప్పు” అని అడిగాడు. గురుపత్ని ఆతనితో 
ఇలా చెప్పింది - “పౌష్యమహారాజువద్దకు వెళ్లి ఆతని భార్య ధరించి ఉన్న కుండలాలు 
అడిగి తీసికొనిరమ్ము. నాలుగు దివసాలలో ఒక వ్రతం జరుపుకొనబోతున్నాను. ఆ 
కుండలాలు ధరించి (బ్రాహ్మణులకు భోజనం వడ్డించా లనుకొంటున్నాను. అలా తీసికొని 
వస్తేనే నీకు శ్రేయస్సు కలుగుతుంది. లేకపోతే లేదు.” 


ఉత్తంకుడు బయలుదేరి వెళ్లాడు. దారిలో అతనికి ఒక పెద్ద వృషభము, ఆ వృషభాన్ని 
ఎక్కి వస్తూన్న పెద్ద ప్రమాణం గల ఒక పురుషుడూ కనబడ్డారు. ఆ పురుషుడు ఉత్తంకునితో 
“క వృషభం పేడ భక్షించుము” అని అన్నాడు. అతడు సందేహిస్తూండగా - 
“సందేహించకు; నీ ఉపాధ్యాయుడు కూడ పూర్వం భక్షించాడు” అన్నాడు. అప్పుడు 
ఉత్తంకుడు 'సరే అని ఆ వృషభం మూత్రపురీషాలు భక్షించి, తొందరలో నిలబడి ఉండే 
ఆచమనం చేసి ప్రయాణం సాగించాడు. పౌష్యుని దగ్గరకి వెళ్లి ఆశీర్వదించి - “నే నొక 
పనిమీద వచ్చాను” అన్నాడు. “నీకు నే నేమి చేయగలనో చెప్పు” అని పౌష్యు డనగా, 
“నీ భార్య ధరించి ఉన్న కుండలాలు కావాలి; వాటిని నేను గురుదక్షిణగా ఇవ్వవలసి 
ఉంది” అని ఉత్తంకు డన్నాడు. “అంతఃపురంలోనికి వెళ్లి ఆమెనే యాచించి తీసికో” అని 
పౌష్యు డనగా ఉత్తంకుడు అంతఃపురంలోనికి వెళ్లాడు. కాని అక్కడ రాణి కనబడలేదు. 
అతడు పౌష్యుని దగ్గరకు వచ్చి - “నీవు ఈ విధంగా అసత్యవాక్కులతో నాకు ఉపచారం 
చేయడం యుక్తం కాదు” అన్నాడు. పౌష్యుడు ఒక్క క్షణం ఆలోచించి - “నువ్వు తప్పక 
ఉచ్చిష్టదోషంతో అపవిత్రుడవై ఉంటావు. అందుచేత రాణి నీకు కనబడదు. మహాపతివ్రత 
యైన ఆమె అపవిత్రుల కంట పడదు” అన్నాడు. ఉత్తంకు డొక్క మాటు విమర్శించుకొని, 
“జను నేను లేచి నిలబడి నడుస్తూ ఆచమనం చేశాను” అన్నాడు. “అది సరి యైన 
ఆచమనం కాదు” అని పౌష్యు డనగా ఉత్తంకుడు యథాశాస్త్రంగా ఆచమనం చేసి అంతః 
పురంలోనికి ప్రవేశించగా రాణి కనబడింది. ఆతడు కుండలాలు యాచించాడు. సత్పాత్ర 
లభించినందుకు చాల సంతోషించి ఆమె ఆతనికి కుండలాలు ఇస్తూ - “ఈ కుండలాల 
కోసం తక్షకు డనే నాగేంద్రుడు చాలా కాలంనుంచి ప్రయత్నిస్తున్నాడు; జాగ్రత్తతో 
రక్షించుకో” అని హెచ్చరించింది. “పూజ్యూరాలా! తక్షకుడు నన్నేమీ చేయలేడు. నువ్వు 
నిశ్చింతగా ఉండు” అని అంటూ ఉత్తంకుడు కుండలాలు తీసికొని పౌష్యునిదగ్గరికి వెళ్లి 
“రాజా! నేను సంతోషిస్తున్నాను” అన్నాడు. “పూజ్యుడా! ఎప్పుడో కాని సత్సాత్ర లభించడం 
కష్టం. నువ్వు ఉత్తమగుణసంపన్ను డైన అతిథివి. అందుచేత పితృదేవతా ప్రీతికై (శ్రాద్ధకర్మ 


ఆదిపర్వము 11 


చేయాలనుకొంటున్నాను. కొంత సమయం ఇమ్ము” అని పౌష్యు డనగా ఉత్తంకుడు 
అందుకు అంగీకరించాడు. వెంటనే లభ్యమైన అన్నం పౌష్యుడు ఆతనికి వడ్డించాడు. 
ఉత్తంకుడు చల్లగా ఉన్న ఆ అన్నం చూచి - “నాకు అపవిత్రమైన అన్నం పెడుతున్నావు; 
అందుచేత నువ్వు అంధుడవు అయిపోదువు గాక” అని పౌష్యుణ్ణి శపించాడు. “అపవిత్రం 
కాని అన్నం దూషిస్తున్నావు. అందుచేత నువ్వు సంతానం లేనివాడవు అగుదువు గాక” 
అని పౌష్యుడు ప్రతిశాపం ఇచ్చాడు. “అశుచి యైన అన్నం పెట్టి ప్రతిశాపం ఇవ్వడం 
యుక్తం కాదు. నువ్వే చూడు” అని ఉత్తంకుడు పలకగా పౌష్యుడు - జుట్టు విరబోసికొని 
ఉన్న స్రీ వండిన వెంట్రుకలు పడిన, చల్లారిపోయిన ఆ అన్నం చూచి అది అశుచి అను 
విషయం గుర్తించాడు. “నాకు అంధత్వం రాకుండా అనుగ్రహించు” అని ఉత్తంకుణ్ణి 
బ్రతిమాలాడు. “నేను అన్నమాట అసత్యం కాదు. అయితే నీవు కొంత కాలం అంధుడవై 
తరువాత దృష్టిని తిరిగి పొందుతావు” అని అంటూ ఉత్తంకుడు శాపం తగ్గించాడు. 
“నువ్వు ఇచ్చిన శాపం కూడ ఉపసంహరించు” అని పౌష్యుణ్ణి అడిగాడు. అప్పుడు 
పౌష్యుడు - “నా కోపం ఇంకా శాంతించలేదు; అందుచేత నా శాపం ఉపసంహరింప 
జాలను. లోకంలో - 
నవనీతం హృదయం బ్రాహ్మణస్య 
వాచి క్షురో నిహితస్తీక్ష ధారః, 
తదుభయమేతద్విపరీతం క్షత్రియస్య 
వాజ్బవనీతం హృదయం తీక్ష్యధారమ్‌. 


బ్రాహ్మణుని హృదయం వెన్నవంటిది. ఆతని మాటలో తీక్టమైన అంచు గల కత్తి 
ఉంటుంది. క్షతియుని విషయంలో ఈ రెండూ విపరీతం. మాట వెన్న హృదయం 
మాత్రం తీక్ష్యంగా ఉంటుంది అను మాట ప్రసిద్ధంగా ఉన్నది కదా? నీకు తెలియదా?” 
అన్నాడు. అప్పుడు ఉత్తంకుడు - “అశుచి కాని అన్నాన్ని అశుచి యని దూషిస్తున్నావు 
గాన నీవు సంతానహీనుడవు అవుతావు అని కదా నీవు నన్ను శపించావు? అన్నం 
అశుచిగా ఉన్నట్లు నువ్వే చూశావు కదా? అందుచేత నీ శాపం నాకు తగలదు, నేను 
వెళ్లి వస్తాను” అని అంటూ వెళ్లిపోయాడు. 


మార్గమధ్యంలో ఉత్తంకునికి ఒక నగ్నుడైన క్షపణకుడు (జైనసంన్యాసి) తన వైపు 
వస్తూ కనబడ్డాడు. అత డొకసారి కనబడుతున్నాడు. ఒక సారి కనబడడం లేదు. ఉత్తంకుడు 
తన చేతిలో ఉన్న కుండలాలు నేలమీద ఉంచి జలస్పర్శకై (మూక్రవిసర్ణనకై) వెళ్లాడు. 
ఇంతలో ఆ క్షపణకుడు పరుగెత్తి వచ్చి ఆ కుండలాలు తీసికొని పారిపోయాడు. ఉదకకార్యం 


12 మహాభారతసారసంగ్రహము 


ముగించుకొని వచ్చిన ఉత్తంకుడు ఆచమనాదికం చేసి, దేవతలకు నమస్కరించి, ఆ 
క్షపణకుని వెంట మహావేగంగా పరుగెత్తాడు. దగ్గరకు రాగానే వానిని పట్టుకొన్నాడు. 
అతడు ఆ రూపం విడిచి తక్షకుని రూపం ధరించి నేలమీద తెరచుకొన్న ఒక పెద్ద 
బిలంలో ప్రవేశించి నాగలోకంలో తన ఇంటికి వెళ్లిపోయాడు. పౌష్యుని భార్య మాటలు 
స్మరించిన ఉత్తంకుడు వానిని వెంబడించాడు. ఒక కట్టతో ఆ బిలాన్ని తవ్వడానికి 
ప్రయత్నించాడు కాని శక్యం కాలేదు. అంతలో దేవేంద్రుడు, కిలో ప్రవేశించి ఆ 
బ్రాహ్మణునికి సాహాయ్యం చేయవలసినదిగా ఆదేశించి వజ్రాన్ని పంపాడు. బిలం తవ్వుకొని 
ఉత్తంకుడు అక్కడ నివసించే నాగులను స్తుతించాడు. 


నాగులను స్తుతించినా కూడ ఉత్తంకునకు కుండలాలు లభించలేదు. అంతలో 
అక్కడ ఒక మంచి మగ్గంమీద బట్ట నేస్తూన్న ఇద్దరు స్రీలు కనబడ్డారు. ఆ మగ్గం మీద 
నల్లదారాలు, తెల్లదారాలు ఉన్నాయి. అక్కడ పన్నెండు ఆకుల చక్రం తిప్పుతూన్న ఆరుగురు 
కౌమారవయస్స్ములూ, ఒక పురుషుడు, అందమైన ఒక అశ్వమూ కూడ కనబడ్డాయి. 


ఉత్తంకుడు ఆ పురుషుణ్ణి స్తుతించాడు. అతడు సంతసించి నీకేమి కావాలని 
అడిగాడు. “ఈ నాగులు నాకు వశ మయే టట్లు చెయ్యి” అని ఉత్తంకుడు ప్రార్థించాడు. 
అప్పు డా పురుషుడు - “ఈ అశ్వం అపానప్రదేశం ఊది గాలి నింపుము” అన్నాడు. 
ఉత్తంకుడు అలా చేయగా దాని శరీరం నుండి పొగతో పెద్ద పెద్ద అగ్నిజ్వాలలు 
బయలుదేరాయి. నాగలోకం అంతా ధూమాగ్నులతో నిండిపోయింది. అప్పుడు తక్షకుడు 
పరుగెత్తి వచ్చి ఉత్తంకునికి ఆ కుండలాలు ఇచ్చేశాడు. అవి తీసికొని ఉత్తంకుడు - 
“గురుపత్ని వ్రతదివసం ఈనాడే కదా? అంతదూరం ఎలా వెళ్లగలనా” అని 
ఆలోచిస్తూండగా ఆ పురుషుడు - “ఈ అశ్వం నిన్ను క్షణంలో ఉపాధ్యాయగ్భహానికి 
తీసికొనిపోతుంది. దీనిమీద ఎక్కి వెళ్లు” అని చెప్పాడు. అతడు ఆ విధంగా 
ఉపాధ్యాయగ్భృహం చేరేసరికి ఉపాధ్యాయుని భార్య స్నానంచేసి జుట్టు ఆరబెట్టుకొంటూ, 
ఉత్తంకుడు రాకపోవడంచేత వానిని శపించాలని అనుకొంటూన్నది. ఇంతలో ఉత్తంకుడు 
వెళ్లి ఆమెకు కుండలాలు సమర్పించాడు. ఆమె - “వత్సా! సరిగా సమయానికి వచ్చావు. 
అపరాధం ఏమీ లేకుండా నిన్ను శపించలేదు; మంచిదే అయింది. నీకు శ్రేయస్సు 
లభిస్తుంది; ఉత్తమ మైన సిద్ధిని పొందుము” అని ఆశీర్వదించింది. 


పిమ్మట అతడు ఉపాధ్యాయుని దగ్గరకు వెళ్లి నమస్మరించి జరిగినదంతా ఆయనకు 
చెప్పారు. నాగలోకానికి వెళ్లి నప్పుడు తాను చూచినవారి నందరినీ గూర్చి చెప్పి వాళ్లెవరు 
అని ఉపాధ్యాయుణ్లి అడిగారు. ఉపాధ్యాయు డిలా చెప్పాడు. “అక్కడ మగ్గంమీద బట్ట 


ఆదిపర్వము 13 


నేస్తూన్న ఇద్దరు స్రీలు ధాత, విధాత అనేవాళ్లు. నల్ల దారాలు రాత్రులు, తెల్ల దారాలు 
పగళ్ళు. చక్రం తిప్పుతూన్న కుమారులు ఆరు బుతువులు. పన్నెండు ఆకులు పన్నెండు 
మాసాలు. చక్రం సంవత్సరం. ఆ పురుషుడు పర్జన్యుడు. అశ్వం అగ్ని. దారిలో కనబడిన 
వృషభం గజరా జైన ఐరావతం. దానిమీద ఉన్నవాడు ఇంద్రుడు. నువ్వు భక్షించిన 
వృషభపురీషం అమృతం. అది తినడంవల్లనే నీకు నాగలోకంలో ఏ ఆపదా రాలేదు. 
భగవంతు డైన ఆ ఇంద్రుడు నా మిత్రుడు. నీమీద జాలిచేత అతడు అలా అనుగ్రహించడం 
వల్లనే నువ్వు కుండలాలు తీసికొనిరాగలిగావు.” 


ఉపాధ్యాయుని అనుజ్ఞ తీసికొని ఉత్తంకుడు తక్షకునిపై పగ తీర్చుకోవాలను భావంతో 
హస్తినాపురానికి వెళ్లి జనమెజయుణ్ణి కలిసి ఆతని తండ్రిని చంపిన తక్షకుణ్ణి సపరివారంగా 
చంపడానికై ఆతనిని ప్రోత్సహించాడు. 

సర్పయజ్ఞం చేసి సర్పా లన్నింటినీ నశింపచెయ్యాలి అను దృఢసంకల్పంతో 
జనమేజయుడు మహా ప్రభావశాలులైన మునీశ్వరులు బుత్విక్కులుగా ఉండగా, సర్పయాగం 
ప్రారంభించాడు. ఆ సర్పయజ్ఞంలో లక్షలకొలది, కోట్లకొలది, సర్పాలు అగ్నిలో పడి 
మరణించాయి. 


ఇలా సర్పాల మరణానికి తల్లి శాపం కూడ కారణం. 


సర్పాలకు తల్లి యైన కద్రువ శాపం ఇచ్చుట 

మహాతపఃశాలి యైన కశ్యపప్రజాపతికి కద్రువ, వినత అను ఇద్దరు భార్యలు. 
వాళ్లు అక్కాచెల్లెళ్లు. కశ్యపు డొకనాడు, భార్యలను పిలిచి మీ కిష్ట మైన వరాలు 
కోరుకొమ్మన్నాడు. సమాన మైన తేజోబలాలు గల వేయిమంది నాగులను పుత్రులుగా 
అనుగ్రహించ మని కద్రువ కోరింది. ఆ నాగులకంటె అధికబలవంతు లైన ఇద్దరు 
పుత్రులను ఇమ్మని వినత కోరింది. కశ్యపుని అనుగ్రహంచేత వాళ్లిద్దరూ గర్భవతు లయ్యారు. 
కొంత కాలానికి కద్రువ వంద గ్రుడ్లను కన్నది. వినత రెండు గ్రుడ్లను కన్నది. 
సుదీర్హకాలానికి కద్రువ కన్న అండాలనుండి నాగులు పుట్టారు. తాను కన్న రెండు 
అండాలనుండి పిల్లలు పుట్టక పోవడంతో వినత దిగులు చెంది ఒక అండాన్ని పగుల 
కొట్టింది. దానిలో శరీరం పై భాగం మాత్రమే పూర్తిగా ఏర్పడి క్రింది భాగం సగం సగం 
ఏర్పడిన పిల్లవాడు కనబడ్డాడు. అలా గ్రుడ్డును బ్రద్దలుకొట్టినందుకు ఆ పిల్లవాడు కోపించి 
- “నీ విలా చేసినందుకు “ఎవరితో పోటీపడి ఇలా చేశావో ఆమెకు కొంతకాలం దాస్యం 
చేయుదువు గాక. ఈ గ్రుడ్గులోని పుత్రుడు నిన్ను దాస్యంనుండి విడిపిస్తాడు. నన్ను చేసి 


14 మహాభారతసారసంగ్రహము 


నట్లు ఈ గ్రుడ్డులో ఉన్న వానిని కూడ వికలాంగుని చేయకుము” అన్నాడు. అరుణుడు 


అను పేరు గల ఆతడు సూర్యునకు సారథి అయ్యాడు. రెండవ గ్రుడ్డునుండి గరుత్మంతుడు 
పుట్టాడు. పుట్టిన వెంటనే అతడు ఆహారం వెదకికొంటూ వెళ్లిపోయాడు. 


అ 

దేవదానవులు సముద్రమథనం చేయగా హాలాహలము, అమృతము, ఐరావత 
మను గజేం[ద్రము, ఉచ్చెఃశ్రవస్సు అను తెల్లని అశ్వము ఇంకా ఎన్నో అద్భుత మైన 
వస్తువులు ఆవిర్భవించాయి. 

ఒకనాడు కద్రూవినతలు సముద్రం నుండి ఆవిర్భవించిన ఉచ్చెఃశ్రవస్సు శరీరం 
రంగును గూర్చి మాటలాడుకొన్నప్పుడు వినత - “ఆ అశ్వరాజం పూర్తిగా తెల్లగా 
ఉంటుంది” అని అంది. “దాని తోక నల్లగా ఉంటుంది. పందెం వేసికొందాం. దాని 
తోక నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చెయ్యాలి; లేకపోతే నేను నీకు దాస్యం చేస్తాను” 
అని కద్రువ అంది. “సరే; ఆ విషయం రేపు చూద్దాం” అనుకొని ఇద్దరూ ఇండ్లకి 
వెళ్లిపోయారు. కద్రువ తన పుత్రులైన వెయ్యిమంది నాగులను పిలచి “మీరు రేపు నల్లని 
వెండ్రుకల వలె అయి ఉచ్చెఃశ్రవస్సు తోక చివర చుట్టుకొని ఉండాలి” అని ఆజ్ఞాపించింది. 
కొందరు అందుకు అంగీకరించలేదు. వాళ్లను - “మీరందరూ సర్పయాగంలో 
అగ్నికుండాలలో పడి మరణిస్తారు” అని శపించింది. కొన్ని సర్పాలు తల్లి చెప్పినట్లు 
చేశాయి. మరునాడు సముద్రతీరంలో ఉన్న ఉచ్చెః శవమును వినతకు చూపగా ఆమె 
దాని తోక నల్లగా ఉండడం చూచి పందెం ప్రకారం కద్రువకు దాసి అయింది. కొంత 
కాలం తరువాత గరుత్మంతుడు సర్పాల కోరిక ప్రకారం ఇంద్రుణ్ణి జయించి అమృతం 
తెచ్చి వాళ్ల కిచ్చి తల్లిని దాస్యవిముక్తురాలిని చేశాడు. 

ఈ విధంగా కద్రువ శాపం వేలకొలది సర్పాలు జనమేజయుడు చేస్తూన్న 
సర్పయాగంలో భస్మం అవడానికి కారణం అయింది. అయితే - కొన్ని దివసాల తరవాత 
జనమేజయుడు సర్పయాగాన్ని అపివేయవలసి వచ్చింది. అందుకు ఆస్తీకు డను ఒక 
మహాప్రభావశాలి యైన మునీంద్రుడు హేతువు. 


ఆస్తీకుని చరిత్ర 
జరత్మారువు అను ఒక ముని వివాహం చేసికొనకూడ దని నిర్ణయించుకొని తీవ్ర 
మైన తపస్సు చేయడంలో ఆసక్తుడై ఉన్నాడు. ఒకనాడాతనికి కొందరు పెద్ద గోతిలో 
తలక్రిందుగా వ్రేలాడుతూ కనబడ్డారు. మీ రెవ రని అడుగగా వాళ్లు - “మేము 
యాయావరుల మనే బుషులము. సంతానం లేకపోవడంచేత గోతిలో పడిపోతున్నాం. 
మా వంశంలో ఒకే ఒక జరత్మారు వనేవాడు మిగిలి ఉన్నాడు. ఆ మందమతి వివాహం 


ఆదిపర్వము 15 


చేసికొనకూడ దని నిశ్చయించుకొన్నాడు. అందుచేత మాకు వాని తరువాత ఉత్తరగతులు 
లేక ఈ గోతిలో గడ్డిపోచ పట్టుకొని వ్రేలాడుతున్నాము” అని అన్నారు. అప్పుడు ఆతడు 
- “నేనే జరత్మారువును. మీరు నా పూర్వులైన పితామహులు” అన్నాడు. “నాయనా! 
వివాహం చేసికొని పుత్రులను కని మమ్ములను ఉద్ధరించు” అని వాళ్లు దీనంగా 
యాచించారు. అప్పు డతడు - “భార్యను గాని, ధనం కాని నా జీవనంకోసం గ్రహించను. 
కాని మీ కోసమై ఒక సమయం (షరతు) ప్రకారం భార్యను స్వీకరిస్తాను. ఆ కన్య పేరు 
నా పేరే అయి ఉండాలి. దరిద్రుడ నైన నాకు ఎవరు పిల్ల నిస్తారు? బంధువులు, 
వాళ్లంతట వాళ్లు కోరి ఇస్తే భైక్షం తీసి కొన్నట్లు తీసికొంటాను” అన్నాడు. అతడు సమాన 
మైన పేరు గల కన్యను అన్వేషిస్తూ తిరుగుతుండగా నాగరాజైన వాసుకి స్వయంగా 
వచ్చి జరత్మారువు అను పేరు గల తన సోదరిని ఆతని కిచ్చి వివాహం చేయడానికి 
సిద్ధపడ్డాడు. తల్లి శాపంచేత సర్పాలను జనమేజయుని యజ్ఞంలో అగ్ని దహించనున్నాడు. 
అప్పుడు వాళ్లని ఈ మహాప్రభావశాలి యైన మునికి పుట్టిన పుత్రుడు రక్షిస్తాడు అని 
దేవతలు చెప్పి ఉండటం చేత వాసుకి అలా నిశ్చయించుకొన్నాడు. అయితే జరత్మారువు 
సమయ పూర్వకంగా (షరతులు విధించి) ఆమెను గ్రహించాడు. “ఒకటి - ఆమెను 
నేను పోషించను. నువ్వే పోషించాలి. రెండు - ఆమె నా కిష్టం కాని పని ఏమైనా చేస్తే 
నేను వెంటనే ఆమెను విడచి వెళ్లిపోతాను” ఆ సమయాలకు అంగీకరించి వాసుకి తన 
చెల్లెలిని ఆతనికి ఇచ్చాడు. ఆమె గర్భవతి యైనది కాని అది ఆమె గుర్తించలేదు. ఒకనాడు 
జరత్మారువు భార్య ఒడిలో తల పెట్టుకొని నిద్రపోతున్నాడు. సూర్యాస్తమయసమయం 
అయినది. సూర్యాస్తమయసమయంలో నిద్రపోతూన్న తన భర్తకు ధర్మలోపం కలుగుతుం 
దను భావంతో ఆమె, భర్త ఏమంటాడో అని భయపడుతూనే ఆతనిని నిద్రనుండి లేపింది. 
అతడు లేచి కోపోద్రిక్తుడై - “నేను నిద్రపోతూండగా సూర్యుడెలా అస్తమించగల డను 
కొన్నావు? నన్నవమానించావు. ఇదిగో నేను నిన్ను విడిచి వెళ్లిపోతున్నాను” అని పలికి 
వెళ్లిపోవడానికి బయలుదేరాడు. ఆమె బ్రతిమాలింది. చివరికి - “నాకు నీవల్ల మహాప్రభావ 
శాలి యైన కుమారుడు పుట్టి నాగులను రక్షిస్తాడు అను ఆశతో నా అన్నగారు నన్ను నీ 
కిచ్చి వివాహంచేశాడు. అది జరగలేదు కదా?” అని దుఃఖిస్తూ పలికింది. అప్పుడు 
జరత్మారువు గల్స్‌ గర్భంలో అగ్నివంటి, పరమధర్మాత్ముడు, వేదవేదాంగపారగుడూ 
అయిన బుషి ఉన్నాడు - 

అస్యయం సుభగే గర్భస్తవ వైశ్వానరోపమః, 

బుషిః పరమధర్మాత్మా వేదవేదాబ్గ్లపారగః. (ఆదిపర్వ 48.42) 


16 మహాభారతసారసంగ్రహము 


అని చెప్పి మళ్లీ ఉగ్రమైన తపస్సు చేసికొనా లని నిశ్చయించుకొని వెళ్లిపోయాడు. 
ఆమెకు జనించిన పుత్రుడు బాల్యంలోనే సకలవిద్యలు సంపాదించి మహామహిమసంపన్ను 
డయ్యాడు. వానిని గూర్చి తండ్రి యైన జరత్మారుడు “అస్తి” అనడంచేత ఆతనికి ఆస్తీకుడు 
అను పేరు ప్రసిద్ధ మైనది. ఆతడు వాసుకి గృహంలో పెరిగాడు. 

జనమేజయుని సర్ప్వయాగంలో కోట్లకొలది సర్పాలు అగ్నిలో పడి దగ్గమై 
పోతూండగా చూచి తక్షకుడు ఇంద్రుని దగ్గరికి వెళ్లి శరణు వేడాడు. ఇంద్రుడు ఆతనికి 
అభయం ఇచ్చి తన దగ్గర ఉంచుకొన్నాడు. 


నాగరాజైన వాసుకికి భయం ఆవహించింది. అతడు సోదరిని పిలచి - “ఓ! 
మంగళ టప్రదురాలా! సర్పా లన్నీ అగ్నిలో ఆహుతి అయిపోతూన్నాయి. నేను కూడ రేపో 
మాపో పడవలసి ఉన్నట్లు కనబడుచున్నది. నీ కుమారుణ్ణి పిలచి ఈ భయంనుండి 
మమ్మల్ని అందరినీ రక్షింపు మని చెప్పి పంపుము” అని కోరాడు. తల్లి కుమారునకు ఆ 
విషయం అంతా చెప్పి నాగులను రక్షించ మని కోరింది. 

ఆస్తీకుడు వాసుకికి, ఇతరులకు ధైర్యం చెప్పి, జనమేజయుడు చేస్తూన్న సర్పయాగ 
శాలదగ్గరికి వెళ్లాడు. అక్కడికి వెళ్లి యజ్ఞం చేస్తూన్న జనమేజయుణ్డి, బుత్విక్కులను, 
యజ్ఞాన్ని సదస్యులను, అగ్నిని స్తుతించాడు. ఆతనిని చూచి జనమేజయుడు - “ఇతడు 
చాల చిన్న బాలుడై కూడ వృద్ధుడి వలె మాటలాడుతున్నాడు. అత డేది కోరితే అది 
ఇవ్వడానికి సంకల్పించాను. మీరందరూ అందుకు అనుకూలంగా చేయండి” అని 
బుత్విక్కులతో అన్నాడు. అందరూ కూడ - “విద్వాంసు డైన ఈ బాలుడు అన్ని విధాలా 
పూజ్యుడే” అని అంగీకరించారు. 

“నీ కేమి కావాలో కోరుకో” అని జనమేజయుడు ఆ బాలునితో అనబోతున్నాడు. 
ఇంతలో అంతగా ఉత్సాహంగా లేని హోత - “ఇంకా తక్షకుడు వచ్చి అగ్నిలో పడలేదే” 
అన్నాడు. “అతడు వచ్చే టట్లు మీ రందరూ గట్టిగా ప్రయత్నం చెయ్యండి; అతడే నా 
ప్రధానశత్రువు” అన్నాడు జనమేజయుడు. “మహారాజా! తక్షకుడు భయంతో ఇంద్రుణ్ణి 
ఆశ్రయించి ఉన్నాడు అని శాస్త్రాలు, అగ్నీ చెపుతున్నాయి” అని బుత్విక్కులన్నారు. 
అక్కడనే ఉన్న పౌరాణికు డైన సూతుడు - “అది నిజమే” అన్నాడు. “ఏమైనా వానిని 
రప్పించండి” అని యజమాను డనగా హోత మంత్రాలతో ఆహ్వానం చేశాడు. అప్పుడు 
ఇంద్రుడు సపరివారంగా బయలుదేరి వచ్చాడు. భయభ్రాంతు డైన తక్షకుడు ఇంద్రుని 
ఉత్తరీయంలో దాగి ఉన్నాడు. కోపావిష్టు డైన రాజు - “*విప్రులారా! తక్షకుడు ఇంద్రుని 
దగ్గర దాగి ఉంటే వానితో సహా తక్షకుణ్ణి అగ్నిలో పడే టట్లు చెయ్యండి” అన్నాడు. రాజు 


ఆదిపర్వము 17 


చెప్పిన విధంగా హోత ఇంద్రునితో సహా తక్షకుణ్ణి హోమం చేశాడు. అలా పిలవగానే 
ఇంద్రుడు తక్షకుడూ ఆకాశంలో కనబడ్డారు. ఇంద్రుడు కంగారు పడి తక్షకుణ్ణి అక్కడే 
విడచి తిరిగి వెళ్లిపోయాడు. ఏమీ చేయలేని స్థితిలో తక్షకుడు అగ్నికి దగ్గరగా పడుతూన్నాడు. 

అప్పుడు బుత్విక్కులు - “రాజా! ఈ కర్మ యథావిధిగా జరిగిపోతూన్నది. ఇప్పుడు 
నీవు ఈ బాలునికి ఆత డడిగే వరం ఇమ్ము” అన్నారు. అప్పుడు రాజు సంతోషించి - 
“నీ కేమి కావాలో కోరుకో” అని బాలునితో అన్నాడు. తక్షకుడు అగ్నిలో పడబోతున్నాడు. 
ఇదే తగిన సమయం అని గ్రహించిన ఆ బాలుడు - “మహారాజా! నేను కోరిన వరం 
ఇస్తా నన్నావు కదా? ఈ యాగం వెంటనే నిలిపివేసి సర్పాలు అగ్నిలో పడకుండే టట్లు 
చెయ్యి” అని కోరాడు. “ఇది తప్ప ఇంకా మరి ఏ వరాలు కావా లన్నా కోరుకో” అని 
రాజు ఎంత చెప్పినా బాలుడు అంగీకరించలేదు. అక్కడ నున్న వేదవేత్త లైన సదస్యు 
లందరూ - “రాజా! ఈ బ్రాహ్మణునికి ఆత డడిగిన వరం ఇవ్వడమే న్యాయ్యం” అని 
అన్నారు. ఇంద్రుడు విడిచిచేసిన తక్షకుడు అగ్నిలో పడబోతున్నాడు. అది చూచి ఆస్తీకుడు 
- “తిష్ట తిష్ట తిష్ట” “ఆగు, ఆగు, ఆగు” అని మూడు మాట్లన్నాడు. దానితో ఆతడు 
ఆకాశంలోనే ఉండిపోయాడు. ఇంతలో జనమేజయుడు ఆస్తీకుని కిచ్చిన వరం ప్రకారం 
సదస్యుల అభిప్రాయాన్ని కూడ అనుసరించి - “సర్బసత్రం ఆపివేయండి; ఆస్తీకుడు 
సంతసించుగాక. సర్పా లన్నీ క్షేమంగా ఉండుగాక” అని ఆజ్ఞాపించాడు. అవభృథస్నానం 
(యజ్ఞాంతంలో చేసే స్నానం) పూర్తి అయింది. 


ఆస్తీకుడు సంతోషిస్తూనే వెళ్లి తల్లికీ మేనమామకీ ఈ శుభవృత్తాంతం తెలిపాడు. 
ఆ మాట విన్న నాగేంద్రు లందరూ సంతోషించి - “నీ కేమి వరం కావాలో కోరుకో” 
అని ఆస్తీకునితో అన్నారు. “ఈ నా కథను స్మరించేవారికి మీవల్ల ఏమీ భయం లేకుండు 
గాక” అని కోరాడు. వాళ్లంగీకరించారు. నాటినుండి ఈ క్రింది శ్లోకాలు సర్పభయాన్ని 
దూరం చేసే మంత్రాలుగా ప్రసిద్ధ మైనవి - 

ఆస్తీకః సర్పసత్రే వః పన్నగాన్‌ యో9_భ్యరక్షత, 

తం స్మరన్తం మహాభాగా న మాం హింసితుమర్హథ. 

“ఓ! మహాభాగులారా! సర్పసత్రంలో మిమ్ము రక్షించిన ఆస్తీకుని నామం స్మరిస్తూన్న 
నా కేవిధ మైన హింసా కలగనీయకండి.” 

సర్పాపసర్ప భద్రం తే గచ్చ సర్ప మహావిష, 

జనమేజయస్య యజ్ఞాన్తే ఆస్తీకవచనం స్మర. 


18 మహాభారతసారసంగ్రహము 


“మహావిషం గల ఓ సర్పమా! దూరంగా వెళ్లిపో. నీకు భద్రం అవుతుంది. 
జనమేజయుడు చేసిన సర్పయాగం అంతంలో ఆస్తీకుని మాట గుర్తుచేసికో.” 


ఇది మహామంత్ర మని సంప్రదాయం. 
ఆస్తీకస్య వచః (శ్రుత్వా యః సర్పో న నివర్తతే, 
శతధా భిద్యతే మూర్థ్ని శింశావృక్షఫలం యథా. 


“ఆస్తీకుని మాట విని కూడ ఏ సర్పం వెనుకకు మరలి పోదో దాని తల శింశావృక్షం 
పండు వలె నూరు ముక్క లవుతుంది.” 


సర్పసత్రంలో వ్యాసుడు వచ్చి జనమేజయుణ్ణి ఆశీర్వదించుట 


సర్పసత్రం జరుగుతూన్న దివసాలలో ఒకనాడు వ్యాసుడు అక్కడికి వచ్చాడు. 
జనమేజయుడు వ్యాసుణ్ణి యథావిధిగా పూజించి - “మహామునీ! నీవు కౌరవ - 
పాండవాదుల చరిత్ర ప్రత్యక్షంగా చూచినవాడవు. నా పితామహు లందరూ ఆ విధంగా 
ఎందుచేత పరస్పరద్వేషంతో యుద్దం చేశారో నాకు తెలుపుము” అని సవినయంగా 
ప్రార్థించాడు. వ్యాసమహాముని ప్రక్కనే ఉన్న శిష్యుడైన వైశంపాయనుణ్లి చూచి - “నీకు 
నేను కౌరవ - పాండవాదుల వృత్తాంతం అంతా చెప్పి ఉన్నాను కదా! దానిని యథాతథంగా 
జనమేజయునికి చెప్పు” అని ఆదేశించాడు. 


వ్యాసుని ఆజ్ఞ ప్రకారం వైశంపాయనుడు జనమేజయునికీ, యజ్ఞశాలలో, ఉన్న 
సదస్యు లందరికీ భారతేతిహాసకథ చెప్పడం ప్రారంభించాడు - 

భరతవంశీయుల జన్మను గూర్చి చెప్పడంచేత మహాభారతం అని పేరు. 

భరతానాం మహాజ్ఞన్మ మహాభారతముచ్యతే. (ఆ.ప. 62.39) 

వ్యాసమహర్షి దీనిని మూడు సంవత్సరముల నిర్విరామదీక్షతో రచించాడు. “ధర్మాల 
విషయంలో కాని, అర్థాల విషయంలో కాని, కామాల విషయంలో కాని, మోక్షం 
విషయంలో కాని దీనిలో ఉన్నదే ఇతర(గంథాలలో ఉంటే ఉండవచ్చు, దీనిలో లేనిది 
మాత్రం మరే (గంథంలోనూ ఉండదు. 

ధర్మే చార్జే చకామేచ మోక్షే చ భరతర్షభ, 

యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్‌ క్వచిత్‌, (ఆ.ప. 62. 53) 


ఆదిపర్వము 19 


ఉపరిచరవసువు చరిత్ర - సత్యవతీ, వ్యాసాదుల ఉత్పత్తి 
ఉపరిచరు డను ధార్మికు డైన రాజు ఇంద్రుని ఆజ్ఞచేత చేదిదేశంలో నివసిస్తూ 
భూమండలా న్నంతనీ పరిపాలించాడు. ఇంద్రుడు ఆతనికి భూలోక - స్వర్గలోకాల 
మధ్య సంచరించడానికి సమర్థ మైన విమానాన్స్నీ సకలభోగాలనూ, అపారమైన శక్తినీ 
ధర్మబుద్ధినీ ప్రసాదించాడు. ఆకాశమార్గంలో సంచరించడంచేత ఆతనికి ఉపరిచరవసువు 
అని పేరు. ఆతని భార్య గిరిక. 


అద్రిక అను ఒక అప్పరఃప్రీ బ్రహ్మశాపంచేత మత్స్యరూపంలో యమునానదిలో 
ఉంటూండగా దైవవశంచేత ఉపరిచరవసువు రేతోవిందువులను ఆమె తినడం జరిగింది. 
ఆ మత్సి గర్భం దాల్చింది. దానిని మత్స్యజీవులు బంధించి దాని శరీరం భేదించగా 
ఇద్దరు స్త్రీపురుష మనుష్యశిశువులు బైటకు వచ్చారు. ఆశ్చర్యకర మైన ఆ విషయమును 
ఆ పల్లెవాళ్లు రాజుకు తెలుపగా అతడు పురుషశిశువును తాను తీసికొని వెళ్లి ప్రీశిశువును 
నీవు పెంచుకొమ్మని దాశరాజు కిచ్చాడు. ఆ పిల్లవాడే పెరిగి ధర్మాత్ముడైన మత్స్యమహారా 
జయ్యాడు. 

ఉపరిచరవసువునకు బృహద్రథుడు, ప్రత్యగ్రహుడు, కుశాంబుడు, (ఆతనికే 
మణివాహను డని కూడ పేరు) మావేల్లుడు, యదువు అను ఐదుగురు పుత్రులున్నారు. 
వారు తమ పేర్లతో దేశాలను పురాలను నిర్మించుకొని రాజ్యాలు పాలించారు. 


ఆ రాజిచ్చిన కన్యను దాశరాజు తన పుత్రికనుగా పెంచుకొన్నాడు. అద్భుతమైన 
సౌందర్యమూ, సుగుణములూ గల ఆమె పేరు సత్యవతి. కాని మత్సుజీవుల మధ్య 
జీవించడంచేత ఆమెకు మత్స్యగంధి అను పేరు వచ్చింది. ఆమె యమునానదిలో నావమీద 
బాటసారులను ఒక ఒడ్డునుండి మరొక ఒడ్డుకు దాటిస్తూ తండ్రికి జీవికలో సాహాయ్యం 
చేసేది. ఒకనాడు వసిష్ణుని పౌత్రుడు, శక్తి పుత్రుడూ అయిన మహాతపఃశాలి యైన 
పరాశరుడు తీర్జాటనం చేస్తూ నావలో మత్స్యగంధిని చూచి ఆమెపై అభిలాషతో పొందు 
కోరగా ఆమె అంగీకరించింది. దట్టమైన పొగమంచు సృజించి నీ కన్యాత్వమున కేమీ 
భంగం కలగదు అని చెప్పి ఆత డామెను స్పృశించాడు. యోజనం (పదిమైళ్లు) వ్యాపించే 
సుగంధం ఆమె శరీరానికి ఉండే టట్లు అనుగ్రహించాడు. వెంటనే ఆమె ఒక కుమారుణ్ణి 
కన్నది. ఆతనిని ద్వీపంలో ఉంచడంచేత ద్వైపాయను డని పేరు వచ్చింది. అతడు 
పుట్టిన వెంటనే తల్లికి నమస్మరించి, నీవు ఎప్పుడు స్మరిస్తే అప్పుడు నీ సన్నిధికి వస్తానని 
మాట ఇచ్చి, తపస్సు చేసికొనడానికై ఎక్కడికో వెళ్లిపోయాడు. విద్వాంసు డైన ద్వైపాయనుడు 


20 మహాభారతసారసంగ్రహము 


యుగయుగానికీ ఒక్కొక్క పాదం చొప్పున ధర్మం హరించుకొనిపోతూండడం చూచి, 
వేదాన్ని, వేదాధ్యయనం చేసే (బ్రాహ్మణులనూ అనుగ్రహింప వలె ననే కోరికతో వేదాలను 
నాలుగుగా విభజించడంచేత వ్యాసు డయ్యాడు. ఆ నాలుగు వేదాలను సుమంతునికి, 
జైమినికి, పైలునికి, తన కుమారు డైన శుకునికీ, భారతమును వైశంపాయనునికీ 
బోధించాడు. 


శకుంతలా దుష్యంతుల కథ 
మహాపరాక్రమశాలి యైన దుష్యంతు డను రాజు ఉన్నాడు. పౌరవుల వంశానికి 
అలంకారమైనవాడు. చతుఃసముద్రాంత మైన భూమిని పాలించాడు. ఆతని పరిపాలనలో 
దేశం అంతా సుఖశాంతులతో విరాజిల్లింది. 


దుష్యంతు డొకనాడు వేటకై అరణ్యానికి వెళ్లి అనేకమృగములను సంహరించాడు. ఆ 
ప్రాంతము నందే ఉన్న కణ్యాశమమును చూచి అతడు, తనతో కూడా వచ్చిన సైన్యమును, 
ఆ(శ్రమద్వారంవద్దనే నిలిచి ఉండ మని ఆదేశించి, రాజవేషమును తొలగించి, మంత్రి 
పురోహితులతో కూడి బ్రహ్మలోకం వలె ఉన్న ఆ ఆ(శ్రమంలో ప్రవేశించాడు. అక్కడ 
మంత్రులను ఒక చోట నిలిపి తా నొక్కడే కణ్వమహర్షి దర్శనమునకై ముందుకు వెళ్లాడు. 
“లోపల ఎవ రున్నారు?” అని బిగ్గరగా అన్నాడు. తాపసీవేషంతో, మూర్తీభవించిన 
లక్ష్మి వలె ఉన్న ఒక కన్య బైటకు వచ్చి ఆతనికి స్వాగతం పలికి, అతిథిమర్యాదలు చేసి 
కుశలప్రశ్న వేసి - “నీ కేమి కావాలి?” అని అడిగింది. 


ఆ యువతిని చూడగానే ఆమె సౌందర్యానికి ఆశ్చర్యపరవశు డైన దుష్యంతుడు 
తమ వంశనామధేయాదులు ఆమెకు తెలిపి తాను కణ్వమహాముని దర్శనానికై అచటికి 
వచ్చి నట్లు చెప్పాడు. “తాను ఆ మహాముని పెంచిన పుత్రిక యని ఆమె చెప్పి ఫల 
మూలాదులకై వనంలోనికి వెళ్లిన ఆయన వచ్చేవరకు నిరీక్షించవలసినదిగా ఆతనిని 
కోరింది. తన మనస్సును ఆకర్షించిన ఆ సుందరి క్షత్రియకన్యయే అయి ఉంటుం దని 
మనస్సులో నిర్ణయించుకొన్న దుష్యంతుడు ఆమెయే చెప్పగా, ఆమె మేనకావిశ్వామిత్రులకు 
జనించిన విషయం తెలిసికొన్నాడు. ఆమె విషయంలో తనకు కలిగిన అభిలాషను తెలిపి 
తనను పరిణయమాడవలసినదిగా కోరాడు. ఆమె అంగీకరించింది. క్షత్రియవంశీయులకు 
గాంధర్వవివాహము (వధూవరు లిద్దరూ ఇష్టపడి చేసికొన్న వివాహం గాంధర్వవివాహం) 
శాస్తసంమతమే గాన వెంటనే ఆమె పాణిగ్రహణం చేశాడు. కణ్వమహర్షి రాక ముందే 
తిరిగి వెళ్లి పోయాడు. 


ఆదిపర్వము 21 


వనం నుండి తిరిగి వచ్చిన కణ్వమహర్షి దివ్యదృష్టిచేత జరిగిన విషయం తెలిసికొని 
శకుంతలతో - “నీవు క్షత్రియకన్యవే గాన దుష్యంతునితో నీ గాంధర్వవివాహం యుక్తమే. 
నీకు సకలభూచక్రమును పాలించు మహాప్రభావశాలి యెన కుమారుడు జన్మిస్తాడు” 
అని అంటూ ఆమెను ఆశీర్వదించాడు. 


గర్భవతి యైన శకుంతల మూడు సంవత్సరాలు నిండిన తరువాత ప్రజ్వలిస్తూన్న 
అగ్ని వలె ఉన్న కుమారుణ్ణి కన్నది. కణ్వమహర్షి వానికి జాతకర్మాదిసంస్మారాలు 
యథావిధిగా చేశాడు. ఆరు సంవత్సరాల వయస్సులోనే ఆ పిల్లవాడు మహాబలశాలియై 
పెద్దపులులు, సింహాలు, వరాహాలు, మహిషాలు, ఏనుగులు మొదలైన మహామృగాలను 
కూడ పట్టి తీసికొనివచ్చి చెట్లకు కట్టేస్తూండేవాడు. ఆతని బాల్యక్రీడలు చూసిన ఆశ్రమ 
వాసు లందరు ఆశ్చర్యపడుచు ఆతనికి సర్వదమనుడు అని పేరు పెట్టారు. 


కణ్వమహర్షి శకుంతల భర్తగ్భహానికి వెళ్లడం యుక్త మని నిశ్చయించుకొని, కొందరు 
శిష్యుల నిచ్చి సపుత్ర యైన ఆమెను దుష్యంతుని వద్దకు పంపాడు. ఆ శిష్యులు శకుంతలను, 
పుత్రుణ్లీ గూర్చి దుష్యంతునకు తెలిపి ఆశ్రమానికి తిరిగి వెళ్లిపోయారు. శకుంతల రాజును 
సమీపించి - “మహారాజా! ఈ పిల్లవాడు నీ కుమారుడు. యౌవరాజ్యానికి తగి ఉన్నాడు. 
నీవు నన్ను వివాహ మాడిన సమయంలో మాట ఇచ్చిన ప్రకారం వీనిని చేరదీసి 
యువరాజును చేయుము” అని అంది. దుష్యంతుడు విషయం అంతా స్మరించినా కూడ 
ఏమీ తెలియనివాడు వలె ఆమెను నిరాకరించాడు. 


శకుంతల కొన్ని క్షణాల పాటు ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉండిపోయింది. 
ధైర్యం తెచ్చుకొని - “రాజా! అంతా తెలిసికూడ తెలియనివాడవు వలె ఇలా మాట 
లాడుతున్నా వేమిటి? ఈ విషయంలో నీ అంతరాత్మయే సాక్షి దానిని అడుగు. నీ 
హృదయంలోనే ఉన్న పరమాత్మను గూర్చి తెలియక, నువ్వు ఒంటరిగా ఉన్నా 
ననుకొంటున్నావు. స్త్‌ పాపకర్శకు సాక్షి యైన ఆ అంతరాత్మ యెదుట నువ్వు పాపం 
చేస్తున్నావు.” 
ఏకో౭_హమస్మీతి చ మన్యసే త్వం 
న హృచ్చయం వేత్సి మునిం పురాణమ్‌, 
యో వేదితా కర్మణః పాపకస్య 
తస్యాన్తికే త్వం వృజినం కరోషి. (ఆదిపర్వ. 74.28) 
ప్రతీ ఒక్కడూ పాపం చేస్తూ ఎవరూ చూడడం లే దనుకుంటాడు. దేవతలూ, 
అంతరాత్మా చూస్తూనే ఉంటారు. 


22 మహాభారతసారసంగ్రహము 


మన్యతే పాతకం కృత్వా, న కశ్చిత్‌ వేత్తి మామితి, 

విదన్తి చైనం దేవాశ్చ యశ్చెవాన్తరపూరుషు. (ఆదిపర్వ. 74.29) 

మానవుడు చేసే ప్రతీ పనినీ సూర్యచంద్రులు, అగ్ని వాయువులు, ఆకాశము, 
భూమి, జలము, తన హృదయము, యముడు, పగలు, రాత్రి, రెండు సంధ్యలు, ధర్మదేవత 
చూస్తూనే ఉంటాయి. 


రాజా! పతివ్రతను, పూజనీయురాలను, భార్యనూ అయిన నేను స్వయంగా వచ్చాను 
కదా అని అవమానించకు. ఈ సభామధ్యంలో నే నిలా మాటలాడుతూంటే నన్నెందుకు 
ఉపేక్షిస్తున్నావు? దుష్యన్లా! ప్రార్థిస్తూన్న నా మాట వినకపోతే నీ తల వంద ముక్కలుగా 
బ్రద్దలైపోతుంది. 

యదా మే యాచమానాయా వచనం న కరిష్యసి, 

దుష్యన్త శతధా మూర్తా తతస్తే ౨ ద్య స్ఫుటిష్యతి. (ఆదిపర్వ. 74 36) 

ఊర్వశి, పూర్వచిత్తి, సహజన్య, మేనక, విశ్వాచి, ఘృతాచి అను ఈ ఆరుగురే 
అప్పరగ్ర్త్రీ లలో (్రేష్టమైనవారు. బ్రహ్మదేవునినుండి జనించిన మేనక స్వర్గలోకం నుండి 
భూలోకానికి వచ్చి విశ్వామిత్రునివల్ల నన్ను కన్నది. నన్ను కణ్వమహర్షి పెంచాడు. నేను 
ఆశ్రమంలో ఉండగా నన్ను ఆ విధంగా ప్రలోభపెట్టి ఇప్పు డిలా నిరాకరించడం యుక్తం 
కాదు. 


అప్పటికి కూడ దుష్యంతుడు ఆమెను గ్రహించకుండా మేనకావిశ్వామిత్రుల 
విషయంలో కూడ పరిహాసపూర్వకంగా మాటలాడుతూ - “ఈ పిల్లవాడు మద్దిచెట్టువలె 
ఎదిగి అతిబలవంతుడుగా కనబడుతున్నాను. ఇతడు నా పుత్రు డంటున్నావు నా కేమీ 
తెలియదు; నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్లు” అన్నాడు. 

శకుంతల కోపోద్రిక్తురా లైనది. “దుష్యంతా! మేనక దేవతాప్తీ. అందుచేత నీ 
జన్మకంటె నా జన్మ చాలా గొప్పది. నేను ఆకాశంలో కూడ సంచరించగలను. నువ్వు 
భూమిమీద మాత్రమే తిరగగలుగుతావు. మనిద్దరి మధ్య అంతరం మేరుపర్వతానికీ, 
ఆవగింజకీ మధ్య నున్న అంతరం వంటిది.” 

క్షితావటసి రాజ్వేన్హ అన్తరిక్షే చరామ్యహమ్‌, 

అవయోరన్తరం పశ్య మేరుసర్షపయోరివ. (ఆదిపర్వ. 74.84) 


నేను ఇంద్ర - కుబేర - యమ - వరుణుల గృహాలకు కూడ వెళ్లగలను. నా 
ప్రభావం ఎంతటిదో తెలుసుకో. నేను సత్యం చెపుతున్నాను, ద్వేషంతో చెప్పటం లేదు. 


ఆదిపర్వము 23 


ఏమీ అనుకొనకు. ఏమంటే - లోకంలో కురూపి అద్దంలో తన ముఖం చూచుకొననంత 
వరకు తాను మహాసౌందర్యవంతు డను కొంటాడు. తన ముఖం అద్దంలో చూచుకొన్న 
తరువాత తెలుస్తుంది వానికి - తనకీ ఇతరులకూ ఎంత అంతరం ఉందో - 


విరూపో యావదాదర్శే నాత్మనః పశ్యతే ముఖమ్‌, 

మన్యతే తావదాత్మానమన్వేభ్యో రూపవత్తరమ్‌, 

యదా స్వముఖమాదర్శే వికృతస్సో౭. భివీక్షతే, 

తదాన్తరం విజానీతే ఆత్మానం చేతరం జనమ్‌. (ఆదిపర్వ. 74. 87, 88) 
నీ పరిస్థితి అలాగే ఉంది. 


రాజా! మనం చేసికొన్న సమయాన్ని (కట్టుబాటును, షరతును) అతిక్రమించకుము. 
మన సమాగమం సత్యం అగు గాక. నువ్వు అసత్యాన్నే పట్టుకొని ఉంటా నంటే, నీవు 
కావా లని నమ్మకపోతే, సరే; నేను వెళ్లిపోతాను. నీవంటివానితో సంబంధం ఏమిటి? 
నీవు లేకపోయినా నా కుమారుడు చతుఃసాగరాంతమైన భూమికి చక్రవర్తి అవుతాడు. 


ఈ విధంగా శకుంతల దుష్యంతుణ్జి తీవ్రంగా దూషించి వెళ్లిపోవడానికి సిద్ధం 
అయింది. ఇంతలో - “దుష్యంతా! శకుంతలను అవమానించకు. నీ పుత్రుణ్ణి పోషించుకో” 
అని ఆకాశవాణి వినబడింది. అప్పుడు దుష్యంతుడు - “నాకు ఈ విషయం అంతా 
స్మృతిపథంలో ఉన్నా లోకానికి భయపడి సపుత్ర యైన ఈమెను నిరాకరించాను. దేవతల 
ఆజ్ఞ ప్రకారం స్వీకరిస్తున్నాను” అని అంటూ లోకంకోసం తాను ఆ విధంగా ప్రవర్తించి 
నందుకు క్షమింపు మని శకుంతలను వేడికొని, పుత్రుని కౌగిలించుకొని ఆతనిని 
యౌవరాజ్యాభిషిక్తుని చేశాడు. కాలక్రమంలో భరతుడు సకలభూమండలానికి సార్వభౌము 
డైనాడు. ఆ భరతుని పేరుతో ఆ వంశం భరతవంశం అను ప్రసిద్ధి పొందినది. ఆ 
వంశంలో పుట్టినవారు భారతు లయ్యారు. 


వైవస్వతమన్వాదుల ఉత్పత్తి 

ప్రచేతసు డను నామాంతరం గల ప్రాచీనబర్జికి దక్షు డను పుత్రుడు జనించాడు. 
ఆతని వేయిమంది కుమారులకు నారదుడు అధ్యాత్మవిద్య నేర్పాడు. అధ్యాత్మవిద్య నేర్చుట 
చేత వారు వివాహం చేసికొనడానికి, పుత్రోత్సాదనమునకు విముఖు లయ్యారు. సృష్టి 
కొనసాగించవలె నను కోరికతో దక్షుడు తన యాభైమంది కుమార్తెలలో పదిమందిని 
ధర్మదేవునకు, పదముగ్గురిని కశ్యపునకు, కాలప్రవర్తనంకోసం ఇరవైఏడుగురు కుమార్తెలను 
చంద్రునికి ఇచ్చి వివాహం చేశాడు. మరీచుని పుత్రు డైన కశ్యపునకు అదితియందు 


24 మహాభారతసారసంగ్రహము 


వీర సంపన్ను లైన ఇంద్రాదులు, వివస్వంతుడు (సూర్యుడు) పుత్రులుగా జనించారు. 
సూర్యునకు మనువు, యముడు అను పుత్రులు జనించారు. వివస్వంతుని కుమారు 
డవటంచేత మనువునకు వైవస్వతు డను పేరు కూడ ప్రసిద్ధ మైనది. మనువు సంతతివారే 
మానవులు. మనువునకు వేనుడు, ధృష్టుడు, నరిష్యంతుడు, నాభాగుడు, ఇక్ష్వాకువు, 
కారూషుడు, శర్యాతి, ఇల, పృషధ్రుడు, నాభాగారిష్టుడు అని పదిమంది పుత్రులు. వీరు 
కాక ఇంకా యాభైమంది పుత్రులు కలిగారు గాని వాళ్లు పరస్పరము కలహించుకొని 
నశించారు. ఇల ప్రీయే అయినా బుధునిద్వారా పుత్రుని కనిన పిమ్మట పురుషత్వాన్ని 
పొందినది. ఆ ఇల పుత్రుడు పురూరవుడు. ఆ ఇల ప్రీగా బుధునివల్ల పురూరవుని కని, 
పురుషుడైన పిమ్మట రాజై పురూరవునకు రాజ్యం అప్ప చెప్పింది. పురూరవునకే ఇలాపుత్రు 
డవడంచేత ఐలు డని పేరు. 

పురూరవునకు ఊర్వశి యను అప్పరఃస్తీయందు ఆరుగురు పుత్రులు కలిగారు. 
వాళ్లలో ఆయువు జ్యేష్టుడు. ఆయువు కుమారుడు నహుషుడు. ఆతని కుమారుడు 
యయాతి. నహుషుని తరువాత యయాతి సమ్రాట్‌ అయి అనేక యజ్ఞాలు చేశాడు. 


యయాతి చరిత్ర 
కచుని కథ 


ముల్లోకాలమీద ఆధిపత్యంకోసం తరచు దేవాసురుల మధ్య యుద్దాలు జరుగు 
తూండేవి. ఆ యుద్దాలలో తమకు దైవశక్తి సంపాదించుకొనడంకోసం దేవతలు బృహ 
స్పతిని, అసురులు శుక్రాచార్యుణ్ణి గురువులుగా వరించారు. శుక్రాచార్యునికి మృత సంజీ 
వనివిద్య తెలిసిఉండడంచేత యుద్ధంలో మరణించిన అసురుల నందరినీ మళ్లీ బ్రతికే 
టట్లు చేస్తూండేవాడు. బృహస్పతి కా విద్య తెలియదు. అందుచేత దేవతలు చాల దిగులు 
చెందారు. వాళ్లు బృహస్పతి పెద్ద కుమారు డైన కచుని వద్దకు వెళ్లి ఆతనిని ఇలా 
ప్రార్థించారు. “శుక్రాచార్యుడు వృషపర్వునివద్ద ఉన్నాడు కదా? నీవు ఆయనవద్దకు వెళ్లి 
మృతసంజీవనీ విద్య నేర్చుకొని వచ్చి దానవులను శుక్రాచార్యుడు జీవింపచేసి నట్లు 
దేవతలను కూడ పునర్జీవితులను చేయుము. శుక్రాచార్యునకు దేవయాని అను తన 
పుత్రికపై అపార మైన (ప్రేమ. నీవు నవయౌవనంలో ఉన్నావు. శుక్రాచార్యుణ్ణి, దేవయానినీ 
నీ విద్యలచేత సంతోషపెట్టి, ఆతని అనుగ్రహమును సంపాదించి, సంజీవనీవిద్యను 
పొంది వచ్చి మాకు సాహాయ్యము చేయుము”. 


కచుడు దేవతల ప్రార్థనను అంగీకరించి వృషపర్వు డను అసురనాయకుని వద్ద 
నున్న శుక్రాచార్యుని సమీపించి, తన గోత్రనామములు తెలిసి తనను శిష్యునిగా 


ఆదిపర్వము 25 


గ్రహింపవలె నని ఆతనిని ప్రార్థించెను. శుక్రాచార్యులు ఆతనిని శిష్యునిగా అంగీకరిస్తూ 
- “నిన్ను గౌరవించినచో నీ తండ్రిగా రైన బృహస్పతిని పూజించినట్లు అవుతుంది గాన 
తప్పక నీకు విద్యలు నేర్పుతాను. తగిన వ్రతమును పాటించుము” అన్నాడు. 

కచ సుస్వాగతం తే9_స్తు ప్రతిగృహామి తే వచ, 

అర్చయిష్యే£_హమర్చ్యం త్వామర్చితోత స్తు బృహస్పతిః. (ఆదిపర్వ 76.21) 
కచుడు శుక్రాచార్యునకు అనేకవిధాల సేవలు చేయుచు, ఆతనిముద్దు బిడ్డ యైన 
దేవయానిని నృత్యగీతాదులతో ఆనందింపచేయుచు, గోవులను కాయుచు సుదీర్హక్షాలం 
గడుపుతున్నాడు. 

ఒకనాడు దానవులు వనంలో ఒంటరిగా ఉన్న కచుణ్జి చూచి ఆతడు బృహస్పతి 
కుమారు డని తెలియగానే ఆతనిని చంపి, శరీరమును ముక్కముక్కలుగా ఛేదించి కుక్కలకు 
ఆహారంగా వేశారు. ఆతడు సాయంకాలం ఇంటికి రాకపోవడం చేత దేవయాని - 
“కచుడు ఇంకా రాలేదు; ఆతనికేమైనదో తెలియదు. అతడు లేకపోతే నేను జీవించను” 
అని తండ్రితో అంది. అప్పుడు శుక్రాచార్యుడు సంజీవనీవిద్యను ప్రయోగించి - 'కచా! 
రమ్ము అన్నాడు. వెంటనే ఆ శునకాల పొట్టలు చీల్చుకొని కచుడు వచ్చి జరిగిన దంతా 
చెప్పాడు. 


మరొకనాడు దేవయానికొరకై పుష్పాలు తీసికొని రావడానికి అరణ్యానికి వెళ్లిన 
కచుణ్ణి దానవులు చూచి, వానిని ముద్దగా చేసి సముద్రంలో కలిపివేశారు. మళ్లీ దేవయాని 
చెప్పగా శుక్రాచార్యుడు వానిని జీవింపచేశాడు. 


మూడవ పర్యాయం ఆ దానవులు కచుణ్జి చంపి, కాల్చివేసి ఆ చూర్ణం కలిపిన 
మద్యం శుక్రాచార్యునికి త్రాగడానికి ఇవ్వగా అతడు తెలియక త్రాగివేశాడు. మళ్లీ దేవయాని 
కచునికోసం ఏడ్వడం ప్రారంభించింది. దానవుల దుష్కృత్యం తెలిసికొన్న శుక్రాచార్యులు 
తన ఉదరంలో ఉన్న కచునకు సంజీవనీవిద్య ఉపదేశించాడు. గురువు ముందుగా చెప్పిన 
రీతిలో కచుడు శుక్రాచార్యుని ఉదరం చీల్చికొని వచ్చి మృతుడైన ఆతనిని సంజీవనిచేత 
బ్రతికించాడు. 


శుక్రాచార్యుడు సురాపానంవల్ల తనకు కలిగిన ఆ వంచనమును, చాల ఘోరమైన 
సంజ్ఞ లేకుండా పడియుండడాన్నీ చూచి, విప్రులకు హితము చేయదలచినవాడై - “ఇటు 
పైన ఎవ్వ డైన బ్రాహ్మణుడు సురాపానం చేస్తే వానికి బ్రహ్మహత్యాపాతకం చుట్టు 
కొంటుంది” అని ఒక కట్టడి చేశాడు. దానవులను పిలచి వాళ్లు చేసిన దుష్కార్యమునకు 
వాళ్లను తీవ్రంగా దూషించాడు. 


26 మహాభారతసారసంగ్రహము 


కచుడు విద్యావ్రతం పూర్తి చేసికొని గురువు అనుజ్ఞతో తిరిగి తన ఇంటికి వెళ్లడానికి 
సిద్ధ మౌతున్న సమయంలో దేవయాని ఆతనివద్దకు వచ్చి, ఆతనిని చూచినది మొదలు 
తన హృదయంలో కలిగిన అభిలాషను వ్యక్తం చేస్తూ - “నీవు వ్రతం పూర్తిచేసికొన్నావు 
కదా! నేను ఎంతో కాలంనుంచి ఈ సమయానికై ఎదురుచూస్తున్నాను; మన మిద్దరమూ 
వివాహం చేసికొందాం” అని కోరింది. 


అందుకు కచుడు - “నీవు గురుపుత్రివి; నాకు పరమపూజ్యురాలవు; అంతే కాక 
మన మిద్దరమూ ఒకే తండ్రి శరీరంనుండి ఆవిర్భవించినవాళ్లం అవడంచేత సోదరీ - 
సోదరులము. మనం వివాహం చేసికొనకూడదు” అని అంటూ నిరాకరించాడు. ఆమె 
ఎంతో (బ్రతిమాలింది. కచుడు అంగీకరించలేదు. చివరికి ఆమె - “నీ విద్య అక్కరకు 
రాకుండా పోవుగాక!” అని ఆతనిని శపించింది. “అయినా ఏమీ నష్టం లేదు; నాకు నా 
విద్య ఉపకరించకపోయినా, నే నీ విద్యను ఉపదేశించిన వానికి ఉపయోగిస్తుందిలే. 
నిన్ను బుషిపుత్రు డెవ్వడూ వివాహ మాడకుండుగాక” అని ఆమెను శపించి వెళ్లిపోయాడు. 
దేవత లాతనినుండి మృతసంజీవనీవిద్య పొంది కృతార్థులయ్యారు. 


దేవయానీశర్మిష్టల కలహం 

కచుని ద్వారా మృతసంజీవనీ విద్య సంపాదించిన దేవతలు దేవేంద్రుని వద్దకు 
వెళ్లి - “ఇప్పుడు నీవు నీ పరాక్రమం చూపించి దానవులను జయించడానికి తగిన 
సమయం వచ్చింది. అందుకు ప్రయత్నించుము” అన్నారు. ఇంద్రుడు దేవయాని, 
వృషపర్వుని పుత్రి యైన శర్మిష్ట సఖురాం[డ్రతో కలిసి ఉద్యానంలో జలక్రీడ 
లాడుచున్నసమయంలో అక్కడికి వాయురూపంతో వెళ్లి సరస్తీరంమీద వాళ్ల వస్తాలను 
కలిసిపోయే టట్లు చేశాడు. శర్మిష్ట స్నానానంతరం పైకి వచ్చి పొరబాటున దేవయాని 
వస్త్రం ధరించింది. అందుకు దేవయాని శర్మిష్టను తీవ్రంగా నిందించింది. “రాత్రింబగళ్లు 
నా తండ్రి ఎదుట చేతులు కట్టుకొని నిలబడేవాని కూతురువి; నన్ను ఇలా నిందిస్తావా?” 
అని అంటూ శర్మిష్ట దేవయానిని ఒక పాడునూతిలోనికి గెంటివేసి, ఆమె మరణించి 
ఉంటుం దని అనుకొంటూ నగరంలోనికి వెళ్లిపోయింది. 


ఆ ప్రాంతానికి వేటకు వెళ్లిన యయాతి దప్పికతో జలం వెదకికొంటూ ఆ నూతి 
దగ్గరికి వచ్చి దానిలో అగ్నిశిఖ వలె ఉన్న దేవయానిని చూచాడు. తాను శుక్రాచార్యుని 
పుత్రి యని చెప్పి దేవయాని - “నీవు ఉత్తమకులసంజాతుడవుగా, ప్రభావశాలిగా 
కనబడుతున్నావు. నా చేయి పట్టుకొని నన్ను ఈ కూపంనుంచి పైకి లాగుము” అని 
యయాతిని కోరగా అత డామెను కూపంనుండి పైకి ఉద్ధరించి వెళ్లిపోయాడు. 


ఆదిపర్వము 27 


శోకసంతప్తరా లైన దేవయాని ఎదుటనే ఉన్న దాసీతో - “నీవు వెళ్లి నాతండ్రి 
గారితో - నే నిపుడు వృషపర్వుని నగరంలోనికి ప్రవేశించను అని చెప్పుము” అని చెప్పి 
పంపింది. ఆమె శుక్రాచార్యునివద్దకు వెళ్లి దేవయానిని శర్మిష్ట కొట్టినది అని చెప్పగా 
అతడు తొందరగా ఆమెవద్దకు వెళ్లి ఆమెను ఓదార్చుచు- “లోకంలో అందరూ కూడ 
తాము చేసిన దోషాల (కర్మల)ను బట్టియే సుఖదుఃఖాలు పొందుతూంటారు. నీవు ఏదో 
పాపకార్యం చేసి ఉంటావు. ఇది దాని నిష్కృతి. దాని ఫలితమే ఈ విధంగా 
అనుభవించవలసి వచ్చినది - 

ఆత్మదో షైర్నియచ్చన్ని సర్వే దుఃఖసుఖే జనాః, 

మన్యే దుశ్చరితం తే౭_స్తి యస్యేయం నిషృతిః కృతా. (ఆదిపర్వ. 78-30) 

ఆ మాటలు విని దేవయాని - “ఇది నిష్భృతో కాదో నాకు తెలియదు. నేను 
చెప్పుచున్నది సావధానంగా విను. నా తండ్రికి స్తోత్రపాఠకుడైనవాని కూతురువు నీవు 
అని శర్మిష్ట నన్ను నిందించింది. అది నిజమేనా? అదే నిజ మైతే నేను శర్మిష్టవద్దకు వెళ్లి 
క్షమించ మని కోరుతాను అని సఖితో చెప్పాను” అని అంది. 


శుక్రాచార్యుడు - “దేవయానీ! నువ్వు స్తుతించేవాని, యాచించేవాని, దానాలు 
పట్టేవాని కూతురివి కావు. స్తుతింపబడేవాని కూతురివి. ఈ విషయం వృషపర్వునికి 
తెలుసు, ఇంద్రునికి తెలుసు, యయాతికి తెలుసు. 

స్తువతో దుహితా న త్వం యాచతః ప్రతిగృహ్హతః, 

అస్తోతుః స్తూయమానస్య దుహితా దేవయాన్యసి. (ఆదిపర్వ. 8.87) 

బ్రహ్మదేవుడు అనుగ్రహించి నాకు అపరిమిత మైన శక్తిని, ఐశ్వర్యాన్నీ ఇచ్చాడు. 
నేను ప్రజల హితం కోరి వర్షాలు కురిపిస్తున్నాను; ఓషధులను పోషిస్తున్నా! ” అని 
అంటూ, ఇంకా అనేకవిధాల బోధించి, ఏదో విధంగా ఆమె కోపం శమింపచేసి 
నగరంలోనికి తీసికొనివెళ్లడానికి ప్రయత్నించాడు. ఆమె అంగీకరించలేదు. 


అప్పుడు శుక్రాచార్యులు వృషపర్వునివద్దకు వెళ్లి, జరిగిన దంతా ఆతనికి తెలిపి 
తాను దానవులను విడిచి వెళ్లిపోతా నన్నాడు. వృషపర్వుడు అందుకు భయపడి ఆతనిని 
బ్రతిమాలుచు దేవయాని దగ్గరికి వెళ్లి - “నీ వేమి కోరితే అది చేస్తాను” అన్నాడు. 


“వేయిమంది కన్యకలతో శర్మిష్ట నాకు దాసి కావాలి” అని ఆమె కోరింది. వృషపర్వు 
డందు కంగీకరించాడు. దానవకులాన్ని రక్షించడం కోసం శర్మిష్ట కూడ అందుకు 
అంగీకరించి వేయిమంది కన్యలతో దేవయానికి దాసీ అయినది.” 


28 మహాభారతసారసంగ్రహము 


చాలకాలం తరవాత దేవయాని ఒకనాడు దాసీసహటస్రంతో, శర్మిష్టతో కలిసి ఆ 
ఉద్యానవనానికే విహారార్థం వెళ్లింది. దైవవశంచేత యయాతి కూడ వేటాడుతూ అక్కడికి 
వెళ్లడం జరిగింది. దేవయాని తాను శుక్రాచార్యుని కుమార్తె అనీ, రెండవ కన్య వృషపర్వుని 
పుత్రి శర్మిష్ట అనీ, ఆమె తన దాసి అనీ ఆతనికి తెలిపి - “చాల కాలం క్రితం నా హస్తం 
(గహించావు. నిన్ను తప్ప మరెవ్వరిని నేను వివాహం చేసికొనను. నన్ను వివాహ మాడుము” 
అని యయాతిని కోరింది. “నేను క్షత్రియుణ్ణి కదా? బ్రాహ్మణకన్య వైన నిన్ను వివాహం 
చేసికొనకూడదు” అన్నాడు యయాతి. 

“బ్రాహ్మణవర్ణంతో క్షతియవర్ణమూ, క్షతియవర్ణంతో బ్రాహ్మణవర్ణమూ కలుస్తూనే 
ఉన్నది కదా? నువ్వు బుషివి, బుషిపుత్రుడవు. నన్ను వివాహం చేసికోవచ్చును” అంది 
దేవయాని - 

సంసృష్టం బ్రహ్మణా క్షత్రం క్షత్రేణ బ్రహ్మ సంహితమ్‌, 

బుషిశ్చాప్ఫృషిపుత్రశ్చ నాహుషాజ్ఞ వహస్వ మామ్‌. (ఆదిపర్వ. 81.19) 

శుక్రాచార్యులు కూడ ఆ వివాహసంబంధానికి అంగీకరించాడు. “శర్మిష్ట కూడ 
నీవద్దనే ఉంటుంది కాని నువ్వు ఆమెతో సంబంధం ఏర్పరచుకొనగూడదు” అని 
శుక్రాచార్యు డన్నాడు. యయాతి దేవయానిని వివాహంచేసికొని ఆమెను, శర్మిష్ట మొదలైన 
దాసీస్రీలను వెంటబెట్టుకొని తన నగరానికి వెళ్లిపోయాడు. 


కొంత కాలానికి శర్మిష్టకు కూడ యయాతిని వివాహ మాడా లను కోరిక కలిగి 
ఏదో విధంగా ఆతనిని ఒప్పించి ఆతనికి రెండవ భార్య అయినది. ఈ విషయం తెలిసిన 
దేవయాని తండ్రి దగ్గరికి వెళ్లి యయాతి తన విషయంలో ద్రోహం చేశా డని చెప్పింది. 
యయాతి కూడ దేవయానిని అనునయిస్తూ వెళ్లి శుక్రాచార్యునితో - “నేను శర్మిష్ట 
కోరిక ప్రకారం ఆ విధంగా చేశాను” అని అన్నాడు. “ఏమైనా నా మాటకు భిన్నంగా 
చేశావు గాన నీకు తొందరగా వార్థకం వచ్చుగాక” అని శుక్రాచార్యుడు ఆతనిని శపించాడు. 


ఆతడు చాల ప్రాధేయపడగా శుక్రాచార్యులు - “నీ వార్థకాన్ని ఇతరు లెవరికైనా 
సంక్రమింపచేసి యౌవనం పొందవచ్చును” అని శాపాన్ని తగ్గించాడు. 


“నా వార్థకాన్ని తీసికొన్నవానికి నేను రాజ్యం ఇవ్వడానికి అనుమతి ఇమ్ము” అని 
యయాతి కోరగా శుక్రాచార్యు డంగీకరించాడు. 


యయాతికి దేవయానియందు యదువు, తుర్వసు అను ఇద్దరు కుమారులు. 
శర్మిష్థకు ద్రుహ్యువు, అనువు, పూరుడు అను ముగ్గురు కుమారులు కలిగారు. 


ఆదిపర్వము 29 


యయాతిని అకాలంలో ముసలితనం ఆక్రమించింది. అతడు జ్యేస్టపుత్రు డైన 
యదువును పిలిచి - “శుక్రాచార్యుని శాపంచేత నన్ను ముసలితనం ఆవహించింది; 
నాకు భోగాలమీద ఆసక్తి తగ్గలేదు. అందుచేత వేయిసంవత్సరాల పాటు నువ్వు నా 
ముసలితనం తీసికొని, నీ యౌవనం నా కిము” అని అడిగాడు. అతడు అంగీకరించలేదు. 
మిగిలిన పుత్రులను కూడ అడిగాడు. వాళ్లూ నిరాకరించారు. చివరికి పూరువు 
అంగీకరించగా యయాతి తన జరను ఆతనికి సంక్రమింపచేసి చాలకాలం అనేకభోగాలు 
అనుభవించాడు. అనేకమైన యజ్ఞాలు చేశాడు. వెయ్యి సంవత్సరాలపాటు ధర్మబద్ధంగా 
భూమండలా న్నంతనీ పాలించాడు. 


తాను అనుకొన్న కాలం పూర్తి అవగానే యయాతి పూరువును పిలచి ఇలా చెప్పాడు 
- పుత్రా! నేను నీ యౌవనం తీసికొని చాల కాలం అనేక మైన భోగాలు అనుభవించాను. 
కామాలను అనుభవిస్తూంటే కామం ఏనాటికీ శాంతించదు. హవిస్సు హోమం చేసినకొలదీ, 
అగ్ని వృద్ధిపొంది నట్లు కామం అనుభవించినకొలదీ పెరుగుతూనే ఉంటుంది. 


న జాతు కామః కామానాముపభోగేన శామ్యతి, 
హవిషా కృష్ణవర్మేవ భూయ వఏవాభివర్ధతే. (ఆదిపర్వ, 85. 12) 


ఈ భూమిమీద ఏ ధాన్యాదు లున్నాయో, బంగారం ఉందో, పశువు లున్నాయో, 
ప్రీలున్నారో ఇవన్నీ కూడ ఒక్కనికి కూడ సరిపోవు. సంతృప్తి నివ్వవు. అందుచేత కామాన్ని 
ఆశను పరిత్యజించాలి. 

యత్‌ పృథివ్యాం వ్రీహియవం హిరణ్యం పశవః (స్త్రియః, 

ఏకస్యాపి న పర్యాప్తం తస్మాత్త మాం పరిత్యజేత్‌. (ఆదిపర్వ 85. 18) 

తృష్ణ అనేది, (దురాశ, కామం అనేది) ప్రాణం ఉన్నంతవరకు ఉండే రోగం. 
దుష్టబుద్దులు దీనిని విడవజాలరు. శరీరం జీర్ణం అయి పోతూన్నా ఇది మాత్రం జీర్ణం 
కాదు. దీనిని విడచినవానికే సుఖం ఉంటుంది. 

యా దుస్యజా దుర్మతిభిర్యా న జీర్యతి జీర్యతః, 

యోం సౌ ప్రాణాన్తికో రోగస్తాం తృష్ణాం త్యజతః సుఖమ్‌. (ఆదిపర్వ, 85. 14) 

నేను వెయ్యి సంవత్సరాలు సకలభోగాలూ అనుభవించాను; అయినా నా తృష్ణ 
ఇంకా పెరుగుతూనే ఉంది. అందుచేత నే నీ తృష్ణను విడచి, మనస్సును (బ్రహ్మమీద 
నిలిపి, మమకారం లేకుండా, భేదదృష్టి లేకుండా మృగాలతోపాటు అరణ్యాలలో 
సంచరిస్తాను. నీకు నీ యౌవనంతో రాజ్యం కూడ ఇస్తున్నాను; తీసికో. 


30 మహాభారతసారసంగ్రహము 


ఈ విధంగా పూరువు రాజయ్యాడు. అతడే పురువంశానికి మూలపురుషుడు. 
యదువునుండి యాదవులు జన్మించారు. తండ్రి శాపంచేత తుర్వసువునుండి యవనులు, 
'ద్రుహ్యునినుండి భోజులు, అనువునుండి మ్లేచ్చజాతులవాళ్లు జనించారు. 

యయాతి పూరువును రాజ్యాభిషిక్తుని చేసి, బ్రాహ్మణులతోను, తాపసులతోను 
కలిసి అరణ్యంలో నివసిస్తూ చాల కాలం వానప్రస్థుడుగా జీవించాడు. చివరి కాలంలో 
తీవ్ర మైన తపస్సు చేశాడు. వేయి సంవత్సరాలు ఈ విధంగా గడిపి స్వర్గలోకం చేరాడు. 


స్వర్గం చేరిన యయాతిని దేవత లందరూ ఎంతో ఆదరించారు. అతడు 
దేవలోకంలోను సంచరిస్తూ, బ్రహ్మలోకానికి వెళ్లి వస్తూ ఒక నాడు ఇంద్రుని దగ్గరకు 
వెళ్లాడు. ఆ మాటలూ ఈ మాటలూ అయిన తరువాత ఇంద్రుడు - “యయాతీ! నీవు 
అన్ని కర్మలూ ఆచరించి, గృహం త్యజించి అరణ్యంలో చాలకాలం తపస్సు చేశావు. 
నిన్నాక ప్రశ్న అడుగుతున్నాను; చెప్పు. తపస్సులో నీతో సమాను డెవరు?” అని 
ప్రశ్నించాడు. 

వెంటనే యయాతి సమాధానం చెప్పాడు - ఇంద్రా! దేవతలలో గాని, మనుష్యులలో 
గాని, గంధర్వులలో గాని, మహర్షులలో గాని, తపస్సుచేత నాతో సమానమైనవాడు 
ఎవడూ నాకు కనబడడంలేదు. 

నాహం దేవమనుష్యేషు గన్ఫర్వేషు మహర్షిషు, 

ఆత్మ స్తపసా తుల్యం కంచిత్సశ్యామి వాసవ. (ఆదిపర్వ. 88. 2) 

ఆ మాట విని ఇంద్రుడు - “రాజా! నీవు నీతో సమానులను, నీకంటె గొప్పవారిని, 
నీ కంటె తక్కువవాళ్లను, వాళ్ల ప్రభావం తెలియక అవమానం చేశావు. అందుచేత నీవు 
సంపాదించుకొన్న ఈ పుణ్యలోకాలకు అంతం ఏర్పడింది. స పుణ్యం క్రీణించింది గాన 
నువ్వు క్రింది లోకంలోనికి పడిపోతావు” అన్నాడు. 

యదావమంస్మాః సదృశః శ్రేయసశ్చ 

అల్పీయసశ్చావిదితప్రభావః, 
తస్మాల్లోకాస్త్వన్తవన్తస్తవేమే 
క్షీణే పుణ్యే పతితాస్యద్య రాజన్‌. (ఆదిపర్వ. 88. ౩) 

అప్పుడు యయాతి - “దేవరాజా! నేను పుణ్యాత్ములను అవమానించడం చేత నా 

లోకాలు క్షీణిస్తే నేను స్వర్ణలోకంనుండి సత్పురుషులున్న చోట పడుదును గాక” అని 


ఆదిపర్వము 31 


కోరాడు. “సరే! నీవు సత్పురుషుల మధ్యనే పదతావు; తిరిగి ఉత్తమలోకానికి వస్తావు. 
అయితే ఇంక ఎన్నడూ నీతో సమానులను, నీకంటె గొప్పవారిని అవమానించకుము.” 

ఏతద్విదిత్వా న పునర్యయాతే 

త్వం మావమంస్మాః సద్భశః శ్రేయసశ్య. (ఆదిపర్వ. 88. 5) 

అప్పుడు యయాతి అమరలోకంనుండి క్రిందికి పడిపోతూండగా రాజర్షులలో 
ఉత్తముడైన అష్టకుడు చూచి - “దేవేంద్రునితో సమానమైన కాంతితో ప్రకాశిస్తున్నావు! 
ఎవరు నీవు - ఇలా పడిపోతున్నావు?” అని యయాతిని అడిగాడు. “నీ కేమీ భయం 
లేదు. మా మధ్యలో పడ్డావు. మా మధ్యలో ఉన్నంతవరకు ఇంద్రుడు కూడ నిన్నేమీ 
చేయలేడు” అని కూడ అత డన్నాడు. 


“నేను నహుషుని పుత్రుడ నైన యయాతిని. పూరువు తండ్రిని సకలభూతాలను 
అవమానించడంచేత స్వర్గంనుండి భ్రష్టు జ్ఞియాను. అయితే - నేను మీ అందరికన్నా 
వయస్సుచేత పెద్దవాణి. అందుచేత మీకు అభివాదనం చేయడం లేదు” అన్నాడు యయాతి. 

అప్పుడు అష్టకుడు - “రాజా! నీవు వయస్సుచేత పెద్దవాడను అని చెప్పు 
కొంటున్నావు! అయితే వయస్సుచేత పెద్దరికం పెద్దరికం కాదు. విద్యచేత, తపస్సుచేత 
వృద్దు డైనవాడే సత్పురుషులకు పూజ్యుడు” అన్నాడు. 

“లోకంలో ప్రతీ వస్తువూ దైవాధీనమై ఉండవలసినదే. అందుచేత సుఖం కలిగినా 
దుఃఖం కలిగినా నా మనస్సుకు క్లేశం లేదు” అన్నాడు యయాతి. అప్పుడు అష్టకుడు - 
“నీవు ఏ యే లోకాలలో సంచరించావు” అని అడగగా యయాతి వాటిని గూర్చి చెప్పాడు. 


“ఇష్టమైన రూపాలు ధరించి నందనవనంలో హాయిగా వేలకొలది సంవత్సరాలు 
గడిపావు కదా? ఎందుకు తిరిగి వచ్చేశావు” అని అష్టకుడు ప్రశ్నించాడు. “ధనం 
క్షీణించగానే మానవులు ఏ విధంగా జ్ఞాతిని కాని, మిత్రుణ్ణి కాని, స్వజనమును కాని 
విడిచివేస్తారో అదే విధంగా పుణ్యం క్షీణించగానే మనిషిని దేవసంఘాలూ, వాటి ప్రభువులూ 
కూడ విడచివేస్తారు - 

జ్ఞాతిః సుహృత్‌ స్వజనో వా యధేహ 

క్షీణే విత్తే త్యజ్యతే మాననైర్ది 
తథా తత్ర క్షీణపుణ్యం మనుష్యం 
త్యజస్తి సద్యః సేశ్వరా దేవసంఘాః. (ఆదిపర్వ 90.2) 


32 మహాభారతసారసంగ్రహము 


నేను చాల కాలం అనేకభోగా లనుభవిస్తూ అనేకపుణ్యలోకాలలో సంచరించాను. 
నా పుణ్యం క్షీణించగా నన్ను క్రిందికి పడద్రోశారు. సత్పురుషుల మధ్య నన్ను పడవేయండి 
అని ప్రార్థించగా వారు నన్ను మీరు యజ్ఞం చేస్తూన్న ఈ పవిత్రప్రదేశంలో పడే టట్లు 
చేశారు. నేను ఈ స్థానంనుండి కూడ ఇంకా క్రిందికి పడవలసి ఉంటుంది” అన్నాడు 
యయాతి. 


అష్టకుడు, అక్కడనే యజ్ఞశాలలో ఉన్న ప్రతర్దనుడు, వసుమంతుడు, శివి అను 
మహాపుణ్యాత్ములు యయాతితో - “నీవిక్కడినుండి క్రిందికి పడిపోవద్దు. మా 
పుణ్యలోకాలను నీకిస్తాము. అక్కడికి వెళ్లి మళ్లీ అన్ని భోగాలూ అనుభవించుము” అని 
యయాతితో చెప్పగా ఆత డందుకు అంగీకరించలేదు. చివరికి వారందరూ కలిసి 
యయాతితో దివ్యరథాలు అధిష్టించి పుణ్యలోకాలకు వెళ్లారు. వాస్తవంలో ఈ రాజు 
లందరూ యయాతి దౌహిత్రులు. 


పూరువంశం 
జనమేజయుడు యయాతి చరిత్ర విని పూరువంశాన్ని గూర్చి ప్రశంసించగా 
వైశంపాయనుడు పూరువంశంలో పుట్టి రాజ్యం ఏలిన ప్రధానులైన రాజులను గూర్చి 
చెప్పాడు. ఆ వంశానికి చెందినవాడే దుష్యంతుడు. 


మహాభిషుని కథ 
ఇక్షాకువంశంలో జనించిన మహాభిషు డను రాజు అనేక మైన అశ్వమేధరాజ 
సూయాది క్రతువులు చేసి స్వర్గలోకానికి వెళ్లాడు. ఒకనాడు (బ్రహ్మదేవుడు కొలువు దీర్చి 
ఉండగా సకలదేవతలు, మహోభిషుడు మొదలైన రాజర్నులు ఆ సభను అలంకరించి 
ఉన్నారు. గంగాదేవి సభలో ్రవేశిస్తూండగా ఆమె వస్త్రము గాలికి కదిలిపోయినది. 
అప్పుడు ఆ సభలోని వాళ్లంతా అటు చూడకుండా తమ ముఖాలు క్రిందికి దించుకొన్నారు. 
మహాభిషుడు అలా చేయలేదు. (బ్రహ్మదేవుడు ఆ మహేాభిషుణ్ణి, అలాంటి వ(స్తాలు 
ధరించినందుకు గంగాదేవినీ శిక్షింపదలచి - “నీవు భూలోకంలో పుట్టి కొంతకాలం 
అక్కడ ఉంటావు. ఈ గంగ కూడ భూలోకంలో నీకు ఇష్టంకాని పనులు చేస్తుంది. నీకు 
ఆమెపై ఏ నాడు కోపం కలుగుతుందో ఆనాడు నీకు శాపవిమోచనం కలిగి తిరిగి 
ఉత్తమలోకాలకు వస్తావు” అని మహాభిషుణ్ణీ, తద్ద్వారా గంగాదేవినీ శపించాడు. 


మహాభిషుడు ఇతరమహర్షులతో ఆలోచించి అప్పుడు భూలోకంలో ఉన్న ధర్మాత్ము 
డైన ప్రతీపునకు పుత్రుడుగా జనించ వలె నని నిశ్చయించుకొన్నాడు. 


ఆదిపర్వము 33 


గంగాదేవి తిరిగి వస్తూండగా దారిలో ఆమెకు దైన్యంతో తేజస్సు కోల్పోయిన 
అష్టవసువులు కనబడ్డారు. వారు ఆ విధంగా దైన్యంతో ఉన్నందుకు కారణం అడగగా 
వాళ్లు - “మేము వసిష్టమహామునితో అనాదరంగా ప్రవర్తించాం. కోపించిన ఆ మహర్షి 
“మీకు గర్భవాసం కలుగుగాక అని శపించాడు. అందుచేత నీవు మనుష్యస్తీరూపంలో 
ఉన్నప్పుడు నీ గర్భంలో జనించా లని మేం కోరుకుంటున్నాం” అని చెప్పారు. ఆమె 
అంగీకరించినది - “నీవు శంతను డను రాజు ద్వారా మమ్ములను కని ఒక్కరి నొక్కరినిగా 
మమ్మల్ని పుట్టిన వెంటనే నీటిలో పారవేయాలి. దానితో మాకు శాపాంతం శీఘ్రంగా 
జరుగుతుంది. చివర పుట్టిన శిశువునకు పైవాళ్ల అందరమూ, మా మా శక్తిలో నాల్గవ 
వంతు ఇస్తాము. దానితో అతడు అడ్డు లేని పరాక్రమంతో కొంత కాలం ఉండి స్వర్గానికి 
వస్తాడు. ఆతనికి సంతానం కలుగదు” అని కూడ వాళ్లు గంగానదితో అన్నారు. 


ప్రతీపమహారాజు ఒకనాడు గంగాతీరంలో ధ్యానమగ్నుడై ఉండగా గంగాదేవి 
సౌందర్యవతియైన ప్రీ రూపంలో వచ్చి ఆతని కుడి తొడమీద కూర్చుంది. ఆతడు ఆమెను 
ఆదరించి “నీకేమి కావాలి” అని అడిగాడు. “నేను దివ్యకన్యను, నన్ను ప్రియురాలిగా 
స్వీకరించు” అని గంగ అంది. “నువ్వు నా కుడి తొడమీద కూర్చున్నావు గాన నాకు 
పుత్రికవంటిదానవు. నేను నిన్ను భార్యగా స్వీకరించకూడదు; నువ్వు నాకు కోడలుగా 
అగుము” అని అన్నాడు ప్రతీపమహారాజు. ఆమె అందులకు అంగీకరిస్తూ - “మీ వంశం 
చాలా పవిత్రమైనది; మీ భరతవంశాన్ని సర్వలోకప్రఖ్యాత మైనదానిని చేస్తాను. అయితే 
నీ కుమారుడు నేను చెప్పినట్లుగా చెయ్యాలి. ఆ సమయం (షరతు) మీదనే నేను ఆతని 
భార్య నౌతాను.” అని చెప్పి గంగ అంతర్థానం చెందింది. 

ప్రతీపమహారాజు భార్యాసమేతుడై పుత్రునికొరకు తీవ్ర మైన తపస్సు చేశాడు. 
ఒక పుత్రుడు కలిగాడు. శాంతుడైన ప్రతీపునికి పుట్టడంచేత అతడు శాంతనుడు అయ్యాడు. 

ప్రతీపుడు కుమారుని రాజ్యాభిషిక్తుని చేసి - “నీవద్దకు మహాసౌందర్యవతి యైన 
ఒక దివ్యస్తీ పుత్రులను కోరి వస్తుంది. ఆమెను స్వీకరించు. కాని ఎన్నడూ ఆమెకు 
ఎదురు చెప్పకూడదు” అని ఆతనికి బోధించి తపస్సు చేసికొనడానికి అరణ్యానికి 
వెళ్లిపోయాడు. 


ఒకనాడు శాంతనుడు వేటకు వెళ్లి గంగాతీరంలో సంచరిస్తూండగా ఒక 
త్రిలోకసుందరి యైన దివ్యస్త్రీ కనబడింది. ఆమె గంగాదేవియే. తన విషయం ఏమీ 
చెప్పకుండగా ఆమె - “నేను నీకు పట్టమహిషి కావా లని వచ్చాను. నన్ను స్వీకరించు. 
నీకు అన్ని విధాలా ఆనందం కలిగిస్తాను. కాని నువ్వు నేనేమి చేసినా కూడ అద్దు 


34 మహాభారతసారసంగ్రహము 


తగలకూడదు” అని పలికింది. శాంతను డంగీకరించి ఆమెతో అనేకసంవత్సరాలు అనేక 
సుఖాలు అనుభవించాడు. 

ఆమెకు వరుసగా ఏడుగురు పుత్రులు పుట్టారు. పుట్టిన వెంటనే ఆ పుత్రుల 
నందరినీ గంగానదీప్రవాహంలో పడవేసింది. తనకు ఇష్టం లేక పోయినా శాంతనుడు, 
ఆమెకు మాట ఇచ్చి ఉండడంచేత ఆమెను నివారింపలేకపోయాడు. ఎనిమిదవ పుత్రుణ్ణి 
కూడ ఆమె గంగాప్రవాహంలో పడవేయడానికి సిద్ధపడింది. అప్పు డా రాజు ఓర్వలేక 
అలా చేయవద్దని ఆమెను అద్దుకొన్నాడు. 


అప్పుడామె - “పుత్రుడు కావా లని అనుకొంటున్నావు కదా! సరే! వీనిని చంపను. 
కాని నేటితో, సమయం ప్రకారం నీతో నా నివాసం పూర్తి అయిపోయింది. నేను 
గంగానదిని. దేవకార్యం సిద్ధించడానికి వసిష్టుడు శపించిన వసువులకు జన్మ ఇవ్వడానికై, 
మనుష్యస్తీ అయి నీతో కాపురం చేశాను. నేను వెడుతూన్నాను” అని అతనితో అన్నది. 


“వసువులను వసిష్టుడు ఎందుకు శపించాడు?” అని శాంతను డడుగగా గంగ 
ఈ విధంగా చెప్పింది - “వరుణపుత్రు డైన వసిష్టునివద్ద దక్షుని కూతు రైన సురభి 
యందు కశ్యపునికి పుట్టిన ధేనువు ఉండేది. ఆ ధేనువు వసిష్టాశ్రమంలో నిర్భయంగా 
సంచరిస్తూండేది. ఒకనాడు పృథువు మొదలైన ఎనమండుగురు వసువులు ఆ ఆశ్రమంలో, 
భార్యాసహితులై విహరించారు. ఆ వసువులలో 'ద్యు అనువాని భార్య అక్కడ ఉన్న 
నందిని అను ధేనువును చూపించింది. అప్పుడు ద్యువు - “ఇది గొప్ప ప్రభావం గల 
ధేనువు. దీని పాలు త్రాగినవాళ్లు పది వేల సంవత్సరాల పాటు స్థిరమైన యౌవనంతో 
జీవిస్తారు” అని చెప్పగా ఆమె - “భూలోకంలో జితవతి అను ఒక రాజకుమారి 
ఉన్నది. ఉశీనరుని కూతురు. ఆమె నాకు మిత్రురాలు. ఈ ధేనువు పాలు త్రాగి నా 
సఖురాలు చాలా కాలం జీవిస్తుంది. దీనిని తీసికొనిరా” అని పలికింది. ఆ వసువు 
లందరూ ఆ నందినిని బంధించి తీసికొనిపోయారు. అందుచే వసిష్టుడు వాళ్లను శపించి 
వాళ్లు ప్రార్థింపగా శాపాన్ని కొంత వరకు తగ్గించాడు. ద్యు అను వసువునకు భూలోకంలో 
చిరకాలనివాసం ఉండే టట్లు చేశాడు. వాళ్లకు తల్లి నవడానికై నీ దగ్గరచేరాను. 'ద్యు 
అను ఇత డొక్కడు మాత్రమే భూలోకంలో చాల కాలం నివసిస్తాడు.” ఇలా చెప్పి గంగా 
నది ఆ పిల్ల వానిని తీసికొనివెడుతూ “నీవు తలచినప్పుడు నీకు కనబడతాను” అని 
కూడ అన్నది. 

ధర్మాత్ముడైన శాంతనుడు ఒక నాడు గంగాతీరంలో సంచరిస్తూన్నప్పుడు 
గంగానదిలోని జలం చాల తగ్గిపోయినట్లు కనబడింది. అందుకు కారణం ఏమా అని 
పరిశీలించాడు. దేవేంద్రుడు వలె ప్రకాశిస్తూన్న ఒక బాలుడు అక్కడ శస్తాభ్యాసం చేస్తూ 


ఆదిపర్వము 35 


బాణాలతో నదీప్రవాహాన్ని ఆపివేయడం చూచాడు. చాల ఆశ్చర్యపడ్డాడు. ఆ బాలుడు 
రాజును మాయచేత మోహింపచేసి అంతర్జానం చెందాడు. 


అతడు తన పుత్రుడై ఉంటాడా అను శంకతో శాంతనుడు గంగాదేవిని స్మరించాడు. 
ఆమె ప్రత్యక్ష మైనది. “మహారాజా! ఈ పిల్లవాడు నీకు నాయందు పుట్టిన ఎనిమిదవ 
పుత్రుడు. ఇతనిని నేను ఇన్నాళ్లూ పెంచాను. వీనికి వసిష్టమహర్షి వేదాధ్యాపనం 
చేయించాడు. ఇతనికి తెలియని విద్య లేదు. పరశురామునకు తెలిసిన అస్త్రవిద్య లన్నీ 
వీనికి తెలుసును. వీని పేరు దేవపుత్రుడు. ఈ వీరపుత్రుణ్ణి ఇంటికి తీసికొనివెళ్లు” అని 
చెప్పి గంగాదేవి అంతర్థానం చెందింది. 


శాంతనుడు తాను అన్ని విధాలా కృతార్థు డయ్యా నని సంతోషిస్తూ పుత్రుని 
తీసికొని వెళ్లి యౌవరాజ్యాభిషిక్తుని చేశాడు. 


దేవవ్రతుడు యువరా జైన తరువాత నాలుగు సంవత్సరాల కాలం గడిచింది. 
ఒకనాడు శాంతనుడు యమునానదీ ప్రాంతానికి వెళ్లినప్పుడు ఆతనికి దివ్యమైన సుగంధం 
తగిలింది. ఇది ఎక్కడినుండి వచ్చినదా అని వెదకుచు దివ్యరూపం గల దాశకన్య సత్యవతిని 
చూచాడు. వెంటనే ఆతని మనస్సు ఆమెపై లగ్నం అవడంచేత ఆమె తండ్రి వద్దకు వెళ్లి 
ఆమెను తన కిచ్చి వివాహం చేయవలసిందిగా కోరాడు. అపు డాతడు - “నువ్వు సత్యం 
మీద శపథం చేసి నాకు మాట ఇస్తే నా కుమార్తెను నీ కిస్తాను” అన్నాడు. అలాగే చేస్తా 
నని రాజు అన్నాడు. “ఈమె యందు పుట్టిన పుత్రునకే నీవు రాజ్యం ఇస్తా నని ప్రతిజ్ఞ 
చెయ్యాలి; అప్పుడు ఈమెను వివాహమాడవచ్చును” అని దాశరాజన్నాడు. 


శాంతనుడు అందుకు ఇష్టపడలేదు. హస్తినాపురానికి వెళ్లిపోయాడు. ఆ దాశకన్యనే 
గూర్చి చింతిస్తూ శాంతనుడు విషాదంతో ఉండడం చూచి దేవవ్రతుడు అందుకు కారణం 
ఏమి అని అడిగాడు. కుమారునకు అసలు విషయం చెప్పడానికి సంకోచించి శాంతనుడు 
- “కుమారా! నాకు ఇప్పుడు నీ వొక్కడివే పుత్రుడవు. మహావీరుడవైన నీవు ఎల్లప్పుడు 
ఏవో యుద్దాలు చేస్తూనే ఉంటావు. నీ కేమైన ఆపద కలిగినచో వంశం విచ్చిన్నం 
అయిపోతుం దేమో అను విచారంతో ఉన్నాను. ఎందువల్ల ననగా - “ఒకే పుత్రు 
డుండడం సంతానం లేకపోవడం వంటిదే” అని ధర్మవేత్త లంటారు.” 


అనపత్యతైకపుత్రత్వమిత్యాహుర్ధర్మవాదినః. (ఆదిపర్వ. 100.67) 
అయితే దేవవ్రతుడు మంత్రివృద్దులనుండి అసలు విషయం తెలిసికొని ఒక దృఢ 


నిర్ణయం చేసికొని కొంతమంది పెద్దలను వెంటబెట్టుకొని దాశరాజువద్దకు వెళ్లి తన 
తండ్రి నిమిత్తమై కన్యను యాచించాడు. “ఈమెయందు పుట్టిన పుత్రునకే రాజ్యం లభిస్తుంది; 


36 మహాభారతసారసంగ్రహము 


నేను రాజ్యం తీసికొనను” అని ప్రతిజ్ఞ చేశాడు. “నీవు రాజ్యం కోరకపోయినా నీ సంతానం 
రాజ్యం లాగికొనవచ్చును కదా?” అన్నాడు దాశరాజు. అప్పుడు ఆ గంగాపుత్రుడు - 
“నేను వివాహం చేసికొనకుండా వైష్టికబ్రహ్మచారినై ఉంటాను. ఆ భయం కూడ 
ఉండవలసిన పని లేదు” అని భయంకర మైన ప్రతిజ్ఞ చేశాడు. 


దాశరాజు అంగీకరించాడు. వెంటనే భీష్ముడు - “అమ్మా రథం ఎక్కు” అని 
సత్యవతిని రథంమీద కూర్చుండబెట్టుకొని, హస్తినాపురం చేరి, ఆమెను తండ్రికి 
సమర్పించాడు. అక్కడ నున్న రాజు లందరూ ఇతడు “భీష్ముడు”. ఎవ్వరూ చేయజాలని 
పని చేశాడు అని ప్రశంసించారు. 

తస్య తద్‌ దుష్కరం కర్మ ప్రశశంసుర్నరాధిపాః, 

సమేతాశ్చ పృథక్టైవ భీష్మోల_యమితి చాబ్రువన్‌. (ఆదిపర్వ. 100.101) 


చిత్రాంగద - విచిత్రవీర్యుల జన్మ 
శాంతనుడు యథాశాస్ర్రంగా సత్యవతిని వివాహమాడాడు. ఆతనికి సత్యవతియందు 
చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అను ఇద్దరు పుత్రులు పుట్టారు. విచిత్రవీర్యుడు బాలుడుగా 
ఉండగానే శాంతనుడు స్వర్గస్థు డయ్యాడు. భీష్ముడు సత్యవతి అనుమతి తీసికొని 
చిత్రాంగదుణ్ణి రాజును చేశాడు. చిత్రాంగదు డను పేరు గల గంధర్వరాజుతో జరిగిన 
యుద్ధంలో శాంతనుకుమారు డైన చిత్రాంగదుడు వీరస్వర్గం పొందాడు. భీష్ముడు బాలుడే 
అయిన విచిత్రవీర్యుణ్ణి రాజ్యాభిషిక్తుని చేసి రాజ్యపాలన తానే చేస్తూ ఆతనిని సంరక్షించాడు. 


భీష్ముడు కాశీరాజు కన్యలను తీసికొనివచ్చుట 

విచిత్రవీర్యునకు వివాహానికి తగిన వయస్సు వచ్చినది. ఆతనికి వివాహం చెయ్యా 
లని భీష్ముడు నిశ్చయించుకొన్నాడు. కాశీరాజుకు అప్సరలవంటి సౌందర్యవతులైన అంబ, 
అంబిక, అంబాలిక అనే ముగ్గురు కుమార్తెలున్నారనీ, వారందరికీ ఒకే సమయంలో 
స్వయంవరం జరగబోతూన్న దనీ భీష్ముడు విన్నాడు. వాళ్లు విచిత్రవీర్యునకు తగినవా 
రని తలచి, తల్లి అనుమతితో రథారూఢుడై కాశీరాజప్రాసాదంలో స్వయంవరమండపం 
చేరుకొన్నాడు. కాశీరాజు ఆహ్వానించగా వచ్చిన రాజపుత్రులను, రాజకన్యలను చూచాడు. 

ఆ కన్యకలు ముగ్గురూ ఆతనిని చూడగా ఇతడు వృద్దుడు అని అంటూ అక్కడి 
నుండి దూరంగా తొలగిపోయారు. “ఇత డేదో భీష్మప్రతిజ్ఞ చేశా డంటారు. ఈ ముసలి 
తనంలో ఇత డిక్కడికి ఎందుకు వచ్చినట్లు” అని అంటూ ఆ రాజపుత్రు లందరూ 
నవ్వుకొంటున్నారు. 


ఆదిపర్వము 37 


వాళ్లను చూడగానే భీష్ముడు క్రోధోద్రిక్తు డయ్యాడు. ఆ కన్యలు తనను వరించడం 
కాకుండా తానే వాళ్లను వరించి రథంమీద కూర్చుండ బెట్టుకున్నాడు. “వివాహాలలోని 
అనేకభేదాలలో క్షత్రియులకు రాక్షసవివాహం (కాదన్నవారిని ఎదిరించి కన్యను అపహరించి 
చేసికొన్న వివాహం) ఉత్తమ మైనది. మీకే మైనా శౌర్యధైర్యా లుంటే యుద్దానికి రండి” 
అని అంటూ భీష్ముడు రథం ఎక్కి బయలుదేరాడు. అక్కడ చేరిన రాజపుత్రు లందరూ 
యుద్దానికి దిగారు. అందరిని ఓడించి భీష్ముడు హస్తినపురంవైపు వెడుతూండగా శాల్వరాజు 
ఆతనిని వెంబడించాడు. ఆతనిని కూడ జయించి, వధించకుండా విడిచిపెట్టాడు. 


నగరం చేరి సత్యవతిని సంప్రదించి ఆ కన్యలతో విచిత్రవీర్యుని వివాహం 
చేయడానికి నిశ్చయించాడు. ఆ సోదరీలలో పెద్దదైన అంబ - “నేను సౌభదేశరా జైన 
శాల్వుణ్ణి వివాహం చేసికొనవలె నని నిశ్చయించుకొన్నాను. ఆతడు కూడ అంగీకరించి 
స్వయంవరానికి వచ్చాడు. నన్నాతని వద్దకు పంపివేయుము” అని భీష్ముణ్ణి వేడుకున్నది. 
భీష్ముడు తల్లితోను మంత్రులతోను ఆలోచించి ఆమెను శాల్వునివద్దకు పంపివేశాడు. 
అంబికా - అంబాలికలతో విచిత్రవీర్యుని వివాహం జరిగింది. అతడు ఏడు సంవత్సరాలు 
నిరంతరము భోగలాలసుడై క్షయరోగంతో మరణించాడు. 


ధృతరాష్ట్రాదుల ఉత్పత్తి 
అప్పుడు సత్యవతి రాజ్యం పాలించ మనీ వంశాభివృద్ధికి ఉపాయము చూడమనీ 
భీష్ముణ్ణి బ్రతిమాలింది. భీష్ముడు తన ప్రతిజ్ఞ నుండి చలించలేదు. 


వంశం విచ్చిన్నం కాకుండా సంరక్షించుకొనవలె నను అభిలాషతో సత్యవతి తన 
పుత్రు డైన వ్యాసుణ్ణి స్మరించగానే అతడు ఎదుట ప్రత్యక్ష మయ్యాడు. “ఈ వంశం 
విచ్చిన్నం కాకుండ చేయవలసిన బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. నీవు నీ సోదరుడు 
విచిత్రవీర్యుని భార్యలయందు పుత్రులను జనింపచెయ్యాలి” అని ఆతనిని నియోగించింది. * 


* తమ తమ వంశాలు ఏనాటికీ విచ్చిన్నములు కాకూడదని భారతీయులందరూ భావిస్తారు. 
అందుచేత ఒక వంశంలోని వురుషుడు నంతానం లేకుండా మరణించినవ్యుడు, ఆ వంశానికి 
చెందిన పెద్దలు, పండితులు మొదలైనవాళ్లు ఆ వంశానికే చెందిన ధర్మవరుడైన యువకుణ్ణి 
“నీవు నర్వవిధముల శాస్రోక్తనియమాలను పాటిస్తూ ఈతని భార్యయందు వుత్రోత్సత్తి చేయము” 
అని నియోగించేవారు. దానికి నియోగం అని వేరు. అది అసిధారావ్రతం వంటిది. అతడు 
ఎన్నో నియమాలు పాటిస్తూ వుత్రోత్సత్తి చేయిస్తాడు. వాని కర్తవ్యం దానితో పూర్తి అవుతుంది. 
పూర్వకాలంలో, (ప్రధానంగా రాజవంశాలలో ప్రచారంలో ఉన్న ఈ విధానం తరువాతి కాలంలో 
త్వజింవబడింది. బహుశా - దీనికి బదులు పుత్రుణ్ణి పెంచుకొనడం అలవాటులోనికి వచ్చి 
ఉంటుంది. 


38 మహాభారతసారసంగ్రహము 


అతడందుకు అంగీకరించి - “అమ్మా! వంశం నిలబెట్టడానికై నీవు చెప్పినట్లు చేస్తాను. 
అయితే వీళ్లిద్దరూ ఒక సంవత్సరం పాటు నేను చెప్పే కఠిన మైన వ్రతం ఆచరించాలి. 
నేను అతివికృత మైన రూపంతో గంధంతో వస్తాను; దానిని సహించాలి” అని వ్యాసుడు 
తల్లితో అన్నాడు. సత్యవతి కోడళ్లను అందుకు అంగీకరింపచేసింది. తగిన దేవపూజలు 


జరిపింది. 


వ్యాసుడు ఒక అర్ధరాత్రివేళ తన దగ్గరికి రాగానే అంబిక భయపడి కండ్లు 
మూసికొంది. వ్యాసుడు బైటకు రాగానే సత్యవతి - “ఈమెకు పుత్రుడు కలుగుతాడా?” 
అని అడిగింది. “పది వేల ఏనుగుల ప్రాణశక్తిగల మహాబుద్ధి యైన పుత్రుడు పుడతాడు. 
వానికి నూరుగురు పుత్రులు పుడతారు. కాని తల్లి చేసిన అపచారానికి అతడు గ్రుడ్డివాడుగా 
పుడతాడు” అని వ్యాసుడు చెప్పాడు. “అంధుడు కురువంశీయులకు రాజు కాజాలడు 
కదా? అందుచేత మరొకనిని కూడ ఇమ్ము” అని సత్యవతి వ్యాసుణ్ణి కోరింది. అత 
డంగీకరించి వెళ్లిపోయాడు. కొంత కాలానికి అంబిక అంధుడైన పుత్రుణ్ణి కన్నది. మళ్లీ 
తల్లి వ్యాసుణ్ణి కోరగా అతడు అంబాలికను చేరాడు. ఆమె భయంచేత తెల్లబారి పోయింది. 
“ఈమెకు తెల్లని వర్ణం గల పుత్రుడు పుడతాడు” అని చెప్పి వ్యాసుడు తల్లికి నమస్కరించి 
వెళ్లిపోయాడు. కొంత కాలానికి అంబాలిక పాండువర్ణం గల పుత్రుణ్ణి ప్రసవించింది. 
మళ్లీ తల్లి ఆదేశాన్ని అనుసరించి వ్యాసుడు అంబికను చేరడానికి వచ్చాడు. ఆమె తాను 
వెనుక చూచిన ఆతని భయంకర మైన రూపాన్నీ గంధాన్నీ స్మరించి తాను వెళ్లకుండా 
తన దాసిని అతనివద్దకు పంపింది. ఆమె చేసిన ఉపచారాదులకు సంతసించి వ్యాసుడు 
- “నీకు ధర్మాత్ముడు, బుద్ధిమంతులలో శ్రేష్టుడూ అయిన కుమారుడు పుడతాడు. నీ 
దాస్యం కూడ తొలగిపోతుంది” అని ఆమెకు చెప్పి, అంబిక చేసిన వంచనను, దాసి 
యైన శూద్రస్తీకి పుత్రుడు కలుగుతాడు అను విషయమునూ తల్లికి చెప్పి వెళ్లిపోయాడు. 


అంబిక పుత్రుడు ధృతరాషుడు, అంబాలిక పుత్రుడు పాండువు. అంబికదాసి 
పుత్రుడు విదురుడు. మాండవ్యుని శాపంచేత ధర్మదేవుడు విదురుడుగా పుట్టాడు. 


మాండవ్యుని కథ 

మాండవ్యమహాముని తన ఆశ్రమద్వారంలో ఒక వృక్షం క్రింద కూర్చొని తపస్సు 
చేసికొంటున్నాడు. కొందరు దొంగలు రాజభవనంలో ధనం అపహరించి పారిపోతూండగా 
రక్షకభటులు వాళ్లను వెంబడించారు. వాళ్లు ఆ మహర్షి ఆశ్రమంలో (ప్రవేశించి 
దాగికొన్నారు. రాజభటులు వచ్చి ఆ మునిని చోరుల నెవరినైనా చూచారా అని 


ఆదిపర్వము 39 


ప్రశ్నించారు. ఆతడు సమాధానం చెప్పకుండా తపోనిమగ్నుడై ఉన్నాడు. అంతలో వాళ్ల 
కక్కడ ఆ ధనము, చోరులూ కూడ కనబడ్డారు. ఆ చోరులతో పాటు ఆ మునిని కూడ 
బంధించి రాజు ఎదుట నిలబెట్టారు. రాజు అందరికీ శూలదండం (ఇనుప శూలంపై 
ఎక్కించి చంపడం అను దండం) విధించాడు. అందరినీ ఆ విధంగా శూలం ఎక్కించి 
వధించి ఆ ముని కూడ ఇతరులతో పాటు మరణించిఉంటా డని తలచి రక్షకభటులు 
వెళ్లిపోయారు. 


మాండవ్వుడు ఆ శూలంమీదనే, ఆవేదనతో బాధపడుతున్నా తీవ్ర మైన తపస్సు 
యథాప్రకారం కొనసాగించాడు. అత డా విధంగా తపస్సు చేస్తూండగా చూచిన, ఆ 
ప్రాంతానికి చెందిన కొందరు తాపసులు ఒక రాత్రి వేళ పక్షుల రూపాలు ధరించి ఆతని 
వద్దకు వెళ్లి - “నీ విట్లు బాధపడుచున్నావు! ఏమి పాపం చేశావు?” అని అడిగారు. 

అప్పు డా ముని - నేను ఎవరిని తప్పుపట్టను? ఈ విషయంలో ఎవరి అపరాధమూ 
లేదు. 


దోషతః కం గమిష్యామినహి మే£_న్యోఇ పరాధ్యతి. (ఆదిపర్వ. 107. 1) 
అని సమాధానం చెప్పాడు. 


చాల కాలం తరువాత, అప్పటికి కూడ జీవించియే ఉన్న ఆ మునిని చూచి 
రక్షకభటులు రాజున కా విషయం చెప్పగా అతడు ఆశ్చర్యపడుచు ఆ మునిని సమీపించి 
తాను చేసిన అపరాధం మన్నింపు మని వేడి ఆతనిని శూలంనుండి దింపి ఆ శూలం 
ఆతని శరీరంనుండి ఊడదీయడానికి ప్రయత్నించాడు. కాని అది బైటకు రాలేదు. అప్పుడు 
దాని మొదలు ఖండింపచేయగా ఆ ముని శరీరంలో ఉన్న ఆ శూలంతోనే సంచరిస్తూ 
ఘోర మైన తపస్సు చేసి ఉత్తమలోకా లన్నీ జయించాడు. ఎల్లప్పుడూ శరీరంలో శూలం 
ధరించి ఉండడంచేత ఆతనికి అణిమాండవ్యు డను పేరు ప్రసిద్ధిలోనికి వచ్చినది. 


మాండవ్యుడు ఒకనాడు ధర్మదేవుని ఇంటికి వెళ్లి - “నే నేమి పాపం చేసినందుకు 
నా కీ శిక్ష విధించావు?” అని ఆతనిని అడిగాడు. “నువ్వు మిడతలు పట్టుకొని వాటితోకలలో 
ఇషీక అను వాడి యైన గడ్డిని దూర్చి వాటిని పీడించావు. అందుకు ఈ దండం విధించాను. 
చిన్న దానం చేసినా ఎన్నో రెట్లు సత్సలం లభించినట్లు చిన్న పాపం చేసినా ఎన్నో రెట్లు 
దుఃఖం అనుభవించవలసి ఉంటుంది - 

స్వల్పమేవ యథా దత్తం దానం బహుగుణం భవేత్‌, 

అధర్మ ఏవం విప్రర్షే బహుదుఃఖఫలప్రదః. (ఆదిపర్వ. 107. 12) 


40 మహాభారతసారసంగ్రహము 


అని ధర్మదేవుడు చెప్పాడు. “అప్పటికి నా వయ స్సెంత?” అని మాండవ్యుడు ప్రశ్నించాడు. 
అప్పటికి నీవు బాలుడవు అని ఆతడు సమాధానం చెప్పాడు. “పన్నెండు సంవత్సరాల 
వయస్సు నిండే వరకు బాలుడు ఏదైనా అధర్మం చేసినా అది వాని కంటదు. నువ్వు 
నేను బాల్యంలో తెలియక చేసిన అధర్మానికి నన్ను ఇంతగా హింసించావు గాన 
మనుష్యలోకంలో శూద్రజన్మ పొందుతావు” అని ధర్మదేవుణ్ణి శపించి - “పద్నాల్లవ 
సంవత్సరం వచ్చేవరకు చేసిన పనులకు బాలులకు పాపం ఉండదు. తరువాత చేసిన 
పనులకే వాళ్ళకు పాపం కలుగుతుంది. 


ఆచతుర్దశకాద్వర్నాన్న భవిష్యతి పాతకమ్‌, 
పరతః కుర్వతామేవం దోష ఏవ భవిష్యతి. (ఆదిపర్వ. 107. 12) 


అని కట్టడి చేశాడు. 


అందుచేతనే ధర్మదేవుడు విదురుడుగా శూద్రయోనియందు జనించాడు. అతడు 
ధర్మ - అర్థాలను నిర్ణయించడంలో మంచి నేర్పు గలవాడు. లోభం కాని, క్రోధం కాని 
లేనివాడు. దీర్హంగా (చాల దూరం) ఆలోచించే శక్తి కలవాడు. శాంతిపరుడు. ఎల్లప్పుడు 
కురువంశీయుల హితం కోసం పాటుపడుతూండేవాడు. - 


ధర్మే చార్జే చ కుశలో లోభక్రోధవివర్ణితః, 

దీర్హదర్శీ శమపరః కురూణాం చ హితే రతః. 

ధృతరాష్ట్ర - పాండు - విదురులు బాలురుగా ఉన్న కాలంలో భీష్ముడు వాళ్ల 
ప్రతినిధిగా, ధర్మానుసారం రాజ్యపాలనం చేశాడు. దేశం అంతా అన్ని విధాలా 
సుఖశాంతులతో విరాజిల్లినది. ఆ బాలురను సకలవిద్యాపారంగతులను చేయించాడు. 
పాండువు ధనుర్విద్యలో సర్వాధికు డయ్యాడు. ధృతరాష్ట్రుడు మహాబలశాలి అయ్యాడు. 
మూడు లోకాలలోను విదురుడుకు సాటిలేని ధర్మనిరతుడు అయ్యాడు. 


ధృతరాష్టుడు జన్మాంధు డవడంచేత రాజ్యానికి అనర్హు డయ్యాడు. అందుచేత 
భీష్ముడు పాండువును రాజ్యాభిషిక్తుని చేశాడు. 


విదురుడు అందరిలోకీ చిన్నవాడే అయినా, భీష్ముడు కుటుంబానికి రాజ్యపాలనకూ 
సంబంధించిన విషయాలలో, ధర్మాత్ముడూ, స్వార్థచింతన లేనివాడూ అయిన ఆతనిని 
సంప్రదించి నిర్ణయాలు తీసికొనేవాడు. ఆ రాజకుమారుల వివాహాల విషయంలో కూడ 
విదురునితో ముచ్చటించి ఏ రాజవంశాలనుండి కన్యకలను తీసికొనివచ్చి వారికి వివాహాలు 
చెయ్యాలో నిర్ణయించుకొన్నాడు. 


ఆదిపర్వము 41 


ధృతరాష్తుని వివాహం 
సుబలుని కుమార్తె యైన గాంధారి ధృతరాషుని భార్య అవడానికి తగిన దని 
నిర్ణయించి భీష్ముడు గాంధారదేశరా జైన సుబలునకు తన ఇచ్చ తెలిపాడు. ధృతరాష్టుడు 
జన్మాంధు డవడంచేత సుబలుడు మొదట కొంచెం సంశయించినా కురువంశీయులతో 
సంబంధబాంధవ్యాలు దుర్లభమైనవి కదా అని తలచి గాంధారిని ధృతరాషున కిచ్చి 
వివాహం చేయడానికి అంగీకరించాడు. 


తనకు కాబోయే భర్త అంధు డను విషయం తెలిసి గాంధారి తనకు భర్త విషయంలో 
ఏ నాడూ అనాదరభావం కలగకుండడానికై, వివాహనిశ్చయం అనగానే తన నేత్రాలను 
వస్ర్రపట్టంతో పూర్తిగా బంధించివేసికొన్నది. 


గాంధారరాజు పుత్రుడైన శకుని సోదరిని కురుదేశానికి తీసికొనివచ్చి, భీష్ముని 
అనుమతితో ఆమెకు ధృతరాష్షునితో వివాహం చేయించి భీష్ముని సత్మారాలు అందికొని, 
స్వనగరానికి తిరిగి వెళ్లిపోయాడు. అక్కడికి చేరినది మొదలు గాంధారి తన శీలంచేత 
నడవడికచేత, పనులచేత కురువంశీయు లందరి (ప్రేమాదరాలు సంపాదించుకొని భర్తకు 
తగు విధంగా సేవ చేస్తూ ఎన్నడూ పరపురుషుల పేరు కూడ ఎత్తకుండా, సుదీర్హక్షాలం 


సుఖంగా నివసించింది. 


వృత్తేనారాధ్య తాన్‌ సర్వాన్‌ గురూన్‌ పతిపరాయణా, 
వాచాపి పురుషానన్యాన్‌ సువ్రతా నాన్వకీర్తయత్‌. (ఆదిపర్వ. 109. 19) 


కుంతి వృత్తాంతం 


యదువంశంలో శూరు డను రాజు ఉండేవాడు. ఆతని కుమారుడే వసుదేవుడు. 
శూరునకు మహాసౌందర్యవతి యైన పృథ అను కుమార్తె కలిగినది. శూరుడు ఆతని 
మేనత్త కుమారు డైన కుంతిభోజుడు, చాల మైత్రితో ఉండేవారు. కుంతిభోజునకు సంతానం 
కలగలేదు. “నాకు కలిగిన ప్రథమసంతానమును నీ కిచ్చెద నని శూరుడు ఆతనికి 
మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం అతడు పృథను కుంతిభోజునకు పుత్రికనుగా ఇచ్చాడు. 

దుర్వాసమహర్షి కుంతిభోజుని ఇంటికి అతిథిగా వచ్చి ఉన్నప్పుడు తండ్రి ఆజ్ఞచేత 
పృథ ఆ మహర్షికి భక్తితో సేవలు చేసింది. ఆమె చేసిన సేవలకు మెచ్చిన దుర్వాసుడు 
భవిష్యత్తులో ఉపకారకంగా ఉండడానికై ఆమె కొక మంత్రము నుపదేశించి - “ఈ 


42 మహాభారతసారసంగ్రహము 


మంత్రంతో ఏ దేవుణ్ణి ఆరాధించినా ఆ దేవుడు నీకు ప్రత్యక్షమై నీకు పుత్రుణ్ణి ఇస్తాడు” 
అని చెప్పి వెళ్లిపోయాడు. 


మంత్రశక్తిని పరీక్షించవలె నను కుతూహలంతో పృథ ఆదిత్యుణ్ణి ఆరాధించగా 
ఆతడు వచ్చాడు. తాను చేసిన అనాలోచిత మైన పనికి చింతించి పృథ ఎంత చెప్పినా 
కూడ - “నా రాక వ్యర్థం అవడానికి వీలు లేదు” అని అంటూ అతడు ఆమెను 
యోగబలంతో నాభిస్పర్శ మాత్రంచేత గర్భవతిని చేశాడు. 

“తథేత్యుక్త్వా తు తాం కున్తీ మావివేశ విహబ్గమః, 

స్వర్భానుశత్రుర్యోగాత్మా నాభ్యాం పస్పర్శ చైవ తామ్‌.” (వనపర్వ. 307. 23) 

ఆమెకు మహాతేజశ్చాలియైన పిల్లవాడు సహజ మైన కవచ - కుండలాలతో 
ప్రకాశిస్తూ పుట్టాడు. కుటుంబంలో తనకు ఎక్కడ అపఖ్యాతి కలుగుతుందో అని భయపడి 
పృథ ఆ శిశువును నీటిలో త్యజింపగా సూతవంశానికి చెందిన అతిరథు దను ఒక 
సత్పురుషుడు ఆ పిల్లవానిని చూచి, జాగ్రత్తగా పోషింపు మని చెప్పి భార్య యైన రాధకు 
ఇచ్చాడు. ఆ పిల్లవాడు వసువుతో, (కవచకుండలాల రూపంలో ఉన్న ధనంతో) పుట్టాడు 
గాన వానికి ఆ దంపతులు వసుషేణుడు అను పేరు పెట్టారు. 

ఆ పిల్లవాడు క్రమంగా పెరిగి సకలాస్త్రాలలోను ప్రావీణ్యం సంపాదించాడు. వీపు 
మాడే వరకు ఎండలో కూర్చొని సూర్యోపాసన చేసేవాడు. ఆ సూర్యోపాసన చేసే కాలంలో 
అతడు ఎవరు ఏమి అడిగినా నిస్సంకోచంగా ఇచ్చివేసేవాడు. 


ఒకనాడు ఇంద్రుడు అర్జునునకు సహాయం చేయడానికై బ్రాహ్మణవేషంలో వచ్చి 
కర్ణుని కవచకుండలాలు యాచించగా అతడు మారుమాటాడక కవచమునూ, కర్ణములు 
ఛేదించి కుండలాలనూ ఆ బ్రాహ్మణునకు ఇచ్చేశాడు. ఇంద్రు డాశ్చర్యపడి ఆతని కొక 
శక్తి అను ఆయుధం ఇచ్చి - “దేవ - అసుర - మనుష్యులలో ఎవరిని సంహ 
రించాలనుకొన్నా దీనిని ఉపయోగిస్తే ఇది అమోఘంగా పనిచేస్తుంది” అని చెప్పి 
వెళ్లిపోయాడు. 


కర్ణాలు ఛేదించి కుండలాలు ఇంద్రునకు దానం చేయడంచేత ఆ వసుషేణునకు 
“కర్ణుడు” అనీ, “వికర్తనుడు” (చేదించినవాడు) అనీ పేర్లు ప్రసిద్ధిలోనికి వచ్చాయి. 


పాండురాజుతో కుంతీ - మాద్రుల వివాహం 
వివాహయోగ్య మైన వయస్సు రాగానే పృథకు (కుంతీదేవికి) కుంతిభోజుడు 
స్వయంవరం ఏర్పాటు చేశాడు. స్వయంవరానికి వచ్చిన పాండురాజును కుంతి వరించింది. 


ఆదిపర్వము 43 


కుంతిభోజుడు వారిరువురికి వివాహం చేసి, అనేక మైన వస్తువాహనాదు లిచ్చి సత్కరించి 
కుమార్తెను పాండురాజుతో పంపాడు. 


పాండురాజుకు మరొక భార్య కూడ ఉంటే బాగుంటుం దని ఆలోచించి భీష్ముడు 
బాహ్లీకదేశానికి (మద్రదేశానికి) రాజైన శల్యుని చెల్లెలు సుగుణవంతురా లని తెలియగా 
ఆమెను కోరడానికై మద్రదేశం వెళ్లాడు. మద్రదేశం రాజైన శల్యుడు ఆతనిని అన్ని విధా 
లైన అతిథిసత్మారాలతో పూజించాడు. 


భీష్ముడు తాను వచ్చిన పని చెప్పాడు. “మా వంశంలో ఉన్న ఆచారాన్ని అనుసరించి 
మాకు వస్తువాహనాదులను సమృద్ధిగా ఇచ్చినవారికే కన్యను ఇవ్వడం జరుగుతుంది. 
నాకిష్టం లేకపోయినా మా వంశాచారాన్ని నీకు చెప్పాలి గాన చెపుతున్నాను” అని శల్యు 
డన్నాడు. 

పూర్వులు చేసిన నియమంలో దోషం ఏమీ లేదు. సత్పురుషులకు సమ్మత మైన 
మీ ఆచారం అందరికీ తెలిసినదే. 

నాత్ర కశ్చన దోషోం సి పూర్వైర్విధిరయం కృతః, 

విదితేయం చ తే శల్య మర్యాదా సాధుసంమతా. (ఆదిపర్వ. 112. 13) 
అని పలికి భీష్ముడు వస్తువాహనాదులు వానికి ఉపాయనంగా ఇచ్చి, మాద్రిని హస్తినాపురికి 
తీసికొనివచ్చి పాండురాజుతో ఆమెకు వివాహం చేశాడు. 

పాండురాజు కొంతకాలం భార్యలతో గడిపి విజయయాత్రకు బయలుదేరాడు. 
అనేకరాజ్యాలు జయించి భరత శాంతనుల తరువాత కొంచెం తగ్గిన కౌరవుల కీర్తిని 
మళ్లీ నిలబెట్టి, ఎందరో రాజులు ఉపాయనంగా ఇచ్చిన, తాను జయించి సంపాదించిన 
ధన - కనక - వాహనాదిసంపాదనతో నగరానికి తిరిగివచ్చి, ధృతరాష్రుని అనుమతితో, 
తాను సంపాదించుకొని వచ్చిన ధనం అంతా భీష్మునికి, తల్లి యైన సత్యవతికి సమర్చిం 
చాడు. ఆ ధనంతో ధృతరాష్టుడు అనేకయజ్ఞాలు చేశాడు. 

పాండురాజుకు వేటాడడంలో మిక్కిలి ఆసక్తి ఉండేది. దిగ్విజయం తరువాత, 
భార్యలతోను, పరివారంతోనూ అరణ్యంలోనే నివసించేవాడు. ధృతరాటష్రుని ఆజ్ఞచేత 
సేవకు లందరూ అరణ్యంలో నివసిస్తూన్న పాండురాజుకు కావలసిన సకలవస్తుసామగ్రిని 
అక్కడికి తీసికొనివెళ్లేవారు. 


దేవకుడను రాజుకు సుగుణవతి యైన ఒక పుత్రిక ఉన్న దని తెలిసి భీష్ముడు ఆ 
రాజును కోరి ఆమెను తీసికొనివచ్చి విదురునికి ఆమెతో వివాహం చేశాడు. ఆమెయందు 
ఆతనికి తనతో సమాన మైన సద్గుణాలు గల, వినయసంపన్ను లైన పుత్రులు జనించారు. 


44 మహాభారతసారసంగ్రహము 


గాంధారి నూర్గురుపుత్రులను, ఒక పుత్రికను కనుట 


ఒకనాడు వ్యాసుడు ఆకలి దప్పులతో చాల బాధపడుతూ ధృతరాష్టుని ఇంటికి 
అతిథిగా వచ్చాడు. ఆయనకు గాంధారి భక్తిపూర్వకంగా అన్ని విధాల ఉపచారములు 
చేసింది. వ్యాసుడు సంతోషించి వరం కోరుకొమ్మని అన్నాడు. “నాకు మహాబలశాలు 
లైన నూర్గురు పుత్రులు కలిగే టట్లు ఆశీర్వదించుము” అని ఆమె ఆయనను వేడింది. 


గాంధారి కొంతకాలానికి గర్భవతి అయినది. రెండు సంవత్సరాలు గడిచాయి. 
అయినా ప్రసవం కాలేదు. ఇంతలో అరణ్యంలో నివసిస్తూన్న కుంతికి ఒక కుమారుడు 
జనించా డన్న వార్త విని గాంధారి తన కింకా పుత్రులు కలగలేదే అను చింతతో, 
ధృతరాటష్టునికి తెలియకుండా, గర్భస్రావం చేయించుకొన్నది. గర్భంనుండి పెద్ద 
మాంసపుముద్ద బైటకు వచ్చింది. 


విషయం తెలిసిన వ్యాసుడు వచ్చి గాంధారికి ధైర్యం చెప్పి, ఆ మాంసపేశిమీద 
మంత్రోదకం చల్లించాడు. అది నూరు ముక్కలుగా అయింది. వాటిని నూరు కుంభాలలో 
జాగర్తచేసి వాటినుండి శిశువులు వచ్చేవరకూ ఏమీ చేయకూడ దని చెప్పాడు. 


“నూర్గురు కుమారులతో పాటు ఒక్కకుమార్తె యైనా కూడ ఉంటే ఎంత బాగుండేది 
అల్లుడు, దౌహి(త్రుడు కూడ ఉంటే కలిగే ఆనందం అధికమైనది కదా” అని గాంధారి 
మనస్సులో అనుకొన్నది. వ్యాసుడు మళ్లీ వచ్చి మాంసపేశీలు 101 ముక్క లవుతాయి 
అని చెప్పాడు. వాటిని అన్నింటినీ కుంభాలలో ఉంచగా కొన్నాళ్లకు ఒక కుంభంనుండి 
దుర్యోధనుడు పెద్ద శరీరంతో పుట్టాడు. ఆ విషయం ధృతరాటష్టునికి విదురునికీ తెలిపారు. 


దుర్యోధనుడు పుట్టిననాడే భీముడు కూడ పుట్టాడు. దుర్యోధనుడు పుట్టి గాడిద 
అరచి నట్లు చాల గట్టిగా అరిచాడు. వాని అరుపు విని అక్కడ నున్న గాడిదలు, నక్కలు, 
కాకులు ఆ అరుపునకు బదులుగా అరిచాయి. కొన్ని ఉత్పాతాలు (రాబోయే ఉపద్రవాలను 
సూచించే ప్రాకృతిక వికారాలు) కనబడ్డాయి. 


అదంతా చూచి ధృతరాహుడు భయపడి చాలమంది (బ్రాహ్మణులను, భీష్ముణ్ణి, 
విదురుణ్ణి ఇతరులను పిలిపించి ఇలా అన్నాడు - “రాజపుత్రుడైన, జ్యేష్టుడైన యుధిష్టిరుడు 
తన గుణంచేత రాజ్యం పొందుతాడు. ఆ విషయంలో మనం చెప్పుకొనవలసినది ఏదీ 
లేదు. వాని తరువాతివా డయిన ఈ పిల్లవాడూ కూడ రాజ్యం పొందుతాడు. ఏమి 
జరుగ నున్నదో, యథార్థంగా చెప్పండి. 


ఆదిపర్వము 45 


యుధిష్టిరో రాజపుత్రో జ్యేష్టో నః కులవర్ధనః, 

ప్రాప్తః స్వగుణతో రాజ్యం న తస్మిన్‌ వాచ్యమస్తి నః 

అయం త్వనన్తరస్తస్మాదపి రాజా భవిష్యతి, 

ఏతద్విబూత మే తథ్యం యదత్ర భవితా ధ్రువమ్‌. (ఆదిపర్వ. 114.31,32) 
యుధిష్టిరుడు జ్యేష్ట డవడంచేత, ఆ గుణాన్ని పట్టి రాజ్యాధికారం ఆతనికే ఉంటుం 
దను విషయంలో మనం చెప్పుకొనవలసినది ఏదీ లేదు. నా కుమారుడు రాజవడానికి 
సూచన లేవైనా ఉన్నాయా అని ధృతరాషుని ప్రశ్నకు భావం. 

ధృతరాషుని మాటలు పూర్తి అవగానే క్రూరమృగాలు భయంకరంగా అరిచాయి. 


అమంగలసూచకంగా నక్కలు ఓల పెట్టాయి. 


ఘోర మైన ఈ శకునాలు, చూచి విదురుడూ ఇతరులూ కూడ - “నీ జ్యేష్ట 
పుత్రుడు పుట్టగానే అపశకునాలు కనబడుచున్నాయి. ఇతడు కులం నళింపచేసేవా 
డవుతాడు. నీ కులానికి శాంతి కావా లనుకొంటే వీనిని విడిచిపెట్టి వేయాలి. వీనిని 
పెంచితే గొప్ప ఆపద తప్పదు. నీకు తొంబై తొమ్మండుగురు పుత్రులు ఉంటారు. నీ 
కులాని కంతకీ శాంతి కోరుతే, ఇతడిని ఒక్కనిని విడిచిపెట్టు.” 


“కులక్షేమంకోసం ఒకనిని విడిచివెయ్యాలి; గ్రామం క్షేమంకోసం కులం విడిచిపెట్టి 
వెయ్యాలి. దేశం క్షేమంకోసం గ్రామాన్ని విడిచిపెట్టివెయ్యాలి. తనకొరకు భూమినే 
(దేశాన్నే) వదిలివేయాలి. 

త్యజేదేకం కులస్మార్థే గ్రామస్మార్థే కులం త్యజేక్‌, 

[గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్‌, (ఆదిపర్వ. 114. 38) 
అని చెప్పారు. విదురుడు, బ్రాహ్మణోత్తములూ ఇంతగా చెప్పినా అతడు, పుత్రప్రేమచేత, 
వాళ్ల మాట వినలేదు. 


ఆతనికి ఈ విధంగా నూర్గురు పుత్రులు పుట్టారు. ఒక మాసం తరువాత నూట 
ఒకటవ సంతానంగా ఒక పుత్రిక పుట్టింది. ఆమె పేరు దుఃశల. 


గాంధారి గర్భభారక్షేశంతో ఉన్న కాలంలో ఒక వైశ్యవనిత ధృతరాహ్షనికి అన్ని 
విధాలా ఉపచారం చేసింది. ఆమెయందు ధృతరాష్టునకు యుయుత్సువు అను పుత్రుడు 
పుట్టాడు. దుర్యోధనుడు, యుయుత్సువు, దుఃశాసనుడు అని మొదటి ముగ్గురు కుమారుల 


పేర్లు, 


46 మహాభారతసారసంగ్రహము 


అందరు కుమారులూ కూడ సకలవిద్యలలో ప్రావీణ్యం సంపాదించారు. అందరూ 
అతిరథులే! అందరూ యుద్ధవిశారదులే. వారందరికీ తగిన రాజకన్యలతో వివాహాలు 
జరిగాయి. ధృతరాష్ట్రుడు కుమార్తె యైన దుఃశలను జయద్రథునకిచ్చి వివాహం చేశాడు. 


పాండురాజుకు మునిశాపం 
కిందము డను మహాతపఃశాలి యైన ఒక మునీ, అతని భార్య మృగరూపాలు 
ధరించి అరణ్యంలో రమిస్తూండగా పాండురాజు ఆ రెండు మృగాలపై బాణాలు 
ప్రయోగించాడు. మరణించబోతూన్న మృగం మనుష్యవాక్కుతో రాజును నిందించి - 
“ఈ విధంగా ఆనందసమయంలో ఉన్న మా ఇద్దరినీ నిష్మారణంగా నీవు సంహరించావు. 
నీవు ప్రీసంగమం చేసినట్లయితే వెంటనే ప్రాణాలు విడిచివేస్తావు” అని శపించింది. 


పాండురాజు తాను చేసిన పాపకార్యానికి చాల పశ్చాత్తాపం చెంది సంన్యాసం 
స్వీకరించడానికి సంకల్పించి ఆ విషయం కుంతికీ మాద్రికీ తెలిపాడు. కుంతీ - మాద్రులు 
ఆతడు సంన్యాసం స్వీకరించడానికి అంగీకరించలేదు. “నీవు మాతోనే నివసిస్తూ 
వానప్రస్థుడవై తపస్సు చేసికొనవచ్చును. మేం కూడ నీ సన్నిధిలో నివసిస్తూ తపస్సు 
చేసికొంటాము అని అన్నారు. 

పాండురాజు వాళ్ల ప్రార్థనను అంగీకరించి వానప్రస్థాశ్రమం గ్రహించడానికి 
నిశ్చయించుకొన్నాడు. తనవద్ద ఉన్న ధనకనకవాహనాదులను తనతో కూడ ఉన్న 
పరిజనానికి ఇచ్చి - “నేను భార్యాసమేతుడనై వానప్రస్థాశ్రమం స్వీకరించాను అని మా 
అన్నగారితోను, ఇతరబంధువులతోను చెప్పి ఈ ధనం అంతా వారికి అందజెయ్యండి” 
అని వాళ్లను హస్తినపురానికి పంపివేశాడు. భార్య లిద్దరితో కలిసి హిమాలయం దాటి, 
గంధమాదనపర్వతం చేరి ఇంద్రద్యుమ్నసరస్సు, హంసకూటపర్వతము చేరి శతశ్ళంగ 
పర్వతం మీద తపస్సు చేశాడు. 

అక్కడ ఉన్న మహాభూతాలు, సిద్ధులు, మహర్షులు పాండుమహారాజును ఎంతో 
స్నేహభావంతో ఆదరంతో గౌరవించారు. అక్కడ ఆతడు ఘోరమైన తపస్సు చేసి (బ్రహ్మర్షితో 
సమాను డయ్యాడు. 

ఇక అమావాస్యనాడు అక్కడ ఉన్న (బ్రహ్మర్షులు, సిద్దులూ (బ్రహ్మలోకంలో జరిగే 
దేవ - బుషి - పితృదేవాదుల సదస్సులో పాల్గొనడానికి బయలుదేరారు. పాండు 
మహారాజు కూడ పత్నీసమేతుడై వారితో బయలుదేరాడు. అయితే - “ఆ దేవభూములలో 
సామాన్యమానవులు సంచరించజాలరు; నీ భార్య లిద్దరూ అక్కడ ప్రవేశించడం శక్యం 
కాదు” అని చెప్పగా ఆతడు ఆగిపోయాడు. 


ఆదిపర్వము 47 


పాండవుల జననం 


బుషిశాపంచేత తనకు సంతానయోగ్యత లేదనీ, సంతానం లేనివానికి ఉత్తరగతు 
లుండవనీ పాండురాజు దుఃఖితుడై కుంతితో ఆ విషయం చెప్పి “నీ వెట్లెన మన వంశం 
నిలబెట్టే పుత్రుణ్ణి కనాలి. జ్ఞాతులవల్ల కూడ పుత్రులను కనవచ్చు నని శాస్త్రం చెప్పుచున్నది 
కదా” అన్నాడు. 

కుంతి తాను కన్యగా ఉన్నప్పుడు దుర్వాసు డిచ్చిన మంత్రాన్ని గూర్చి చెప్పి - 
“నీవు ఏ దేవుని ఆవాహించి ఆతని అనుగ్రహంచేత పుత్రుని పొందమని ఆనతి ఇస్తావో 
ఆ దేవుని ఆవాహిస్తాను” అంది. 

“ధర్మదేవతను ఆవాహించి ఆతని ద్వారా పొందిన పుత్రుడు ధర్మాత్ము డవుతాడు. 
ధర్మదేవుని ఆహ్వానించుము” అని పాండుమహారాజు చెప్పగా కుంతి దుర్వాసు డిచ్చిన 
మంత్రం జపిస్తూ నియమపూర్వకంగా ధర్మదేవుని ఆరాధించింది. ఆతడు ప్రత్యక్షమై 
ఏమి కావా లని అడగగా పుత్రుణ్ణి ప్రసాదించ మని కోరింది. 

ధర్మదేవుని అనుగ్రహంచేత కుంతి ఒక శుభముహూర్తాన కుమారుణ్ణి కన్నది. 
ఆతడు జనించగానే - “ఈతడు మహాధర్మాత్ముడైన నరశ్రేష్టు డౌతారు. పాండుమహారాజు 
జ్యేష్టపుత్రు దైన ఇతడు యుధిష్టిరుడుగా ప్రసిద్దుడౌతాడు” అను ఆకాశవాణి వినబడినది. 


కొంతకాలం తరువాత పాండుమహారాజు కుంతితో - “క్షత్రియులు బలప్రధానులు 
కదా? మహాబలం గల దేవత వాయుదేవుడు. ఆ వాయుదేవుని ఆహ్వానించి ఆతని 
అనుగ్రహంచేత మహాబలశాలి యైన పుత్రుని కనుము” అని అన్నాడు. భర్త ఆజ్ఞప్రకారం 
కుంతి వాయుదేవుని యథావిధిగా ఆహ్వానించి ఆతని అనుగ్రహంచేత కుమారుని కన్నది. 
భీమపరాక్రము డవడంచేత ఆతనికి భీముడను పేరు. “ఇతడు బలవంతు లందరికన్నా 
బలవంతు డవుతాడు” అని ఆకాశవాణి వినబడినది. 


ఇతడు శిశువుగా ఉన్నప్పుడే అత్యాశ్చర్యకర మైన ఒక సంఘటన జరిగింది. 
భీముడు తల్లి ఒడిలో నిద్రపోతూండగా సింహం వచ్చినది. దానిని చూడగానే కుంతి 
ఒడిలో శిశు వున్నా డను మాట మరచి తొందరగా లేచింది. ఒడిలో నిద్రపోతూన్న 
శిశువు పర్వతంమీద పడిపోగా ఆ పర్వతశిల నూరు ముక్కలుగా బ్రద్ద లైపోయినది. 
శిశువు నిద్రలోనే ఉన్నాడు. ఇది చూచి పాండుమహారాజు చాల ఆశ్చర్యపడ్డాడు. 


భీముడు పుట్టిననాడే అక్కడ గాంధారిపుత్రుడైన దుర్యోధనుడు పుట్టాడు. 


48 మహాభారతసారసంగ్రహము 


రెండవ పుత్రుడు జన్మించిన తరువాత కూడ పాండుమహారాజునకు సంతృప్తి 
కలగలేదు. “దేవేంద్రుడు త్రిలోకాధీశుడు కదా! ఆతని అనుగ్రహంచేత అంతటివా డైన 
కుమారుణ్ణి సంపాదించాలి” అను ఆలోచన పాండుమహారాజుకు కలిగింది. ఈ విషయంలో 
అక్కడ నున్న మహర్షులతో ఆలోచించి వారు చెప్పిన రీతిగా ఒక సంవత్సరం పాటు ఒక 
వ్రతం చేపట్టి, ఇంద్రుని అనుగ్రహం సంపాదించడానికై, అతడు ఒంటికాలుమీద నిలబడి 
తీవ్ర మైన తపస్సు ఆచరించాడు. 

దేవేంద్రుడు పాండుమహారాజుకు ప్రత్యక్షమై - “నీకు మూడు లోకాలలోను ప్రసిద్ధు 
డైన పుత్రుణ్ణి ఇస్తాను” అని చెప్పి అంతర్జానం చెందాడు. 

పాండుమహారాజు ఇంద్రుడు అనుగ్రహించిన ఆ వృత్తాంతం కుంతికి తెలిపి - 
“ఆ దేవుని నీ మంత్రశక్తిచేత ఆహ్వానించి ఆతని అనుగ్రహముచేత పుత్రుణ్ణి కనుము” 
అని కోరాడు. 


కుంతి దేవేంద్రుని ఆహ్వానించగా ఆతడు వచ్చి ఒక పుత్రుణ్ణి అనుగ్రహించాడు. 
“నీ పుత్రుడు దేవేంద్రునివంటివా డవుతాడు. మూడు లోకాలలో ఆతనిని ఎవ్వరూ 
జయించజాలరు” అని ఆకాశవాణి కుంతికి వినబడింది. అతడే అర్జునుడు. అర్జునుని 
జన్మసమయంలో సకలదేవతలు అక్కడికి వచ్చి తమ ఆనందమును ప్రకటించారు. 


కుంతికి ముగ్గురు పుత్రులు కలగడం చూచి తనకు సంతానం లేదు కదా అని 
విషాదం చెందిన మాద్రిని ఓదార్చి పాండుమహారాజు - “మాద్రికి పుత్రులు కలిగే టట్లు 
దేవతానుగ్రహం సంపాదించుము” అని కుంతిని కోరాడు. ఆమె నీ కిష్ట మైన దేవతను 
స్మరించుము” అని మాద్రితో అన్నది. మాద్రి అశ్వినీదేవతలను స్మరించింది. వాళ్లిద్దరూ 
వచ్చి మాద్రికి కవలపిల్లలను అనుగ్రహించారు. 


ఈ ఇద్దరు పిల్లలూ కూడ మహాపరాక్రమవంతులు, ధర్మాత్ములూ, అతిసుందరులూ 
అవుతా రని ఆకాశవాణి వినబడింది. 


శతశృంగనివాసు లైన మహర్షు లందరూ ఆ పిల్లలను ఆశీర్వదించి కుంతీపుత్రులలో 
జ్యేష్టునికి యుధిష్టిరుడు అని, మధ్యమునకు భీమసేనుడు అనీ, మూడవవానికి అర్జునుడు 
అనీ పేర్లు పెట్టారు. మాద్రీపుత్రులలో మొదటివానికి నకులు డనీ, రెండవవానికి సహదేవు 
డనీ పేర్లు నిర్ణయించారు. 


మాద్రికి మరొక పుత్రుడు కలిగేటట్లు చేయు మని పాండుమహారాజు కుంతితో 
అనగా ఆమె - “ఒకమారు దేవతను స్మరించుము అని నేను చెప్పగా ఈమె ఇద్దరు 


ఆదిపర్వము 49 


పిల్లలను కన్నది. ఈ విధంగా నన్ను మోసం చేసింది. ఈమె ఇంకా ఏ విధంగా మోసం 
చేస్తుందో అని నా భయం. చెడ్డ ఆడవాళ్ల పద్ధతి ఇలాగే ఉంటుంది. తెలివితక్కువ దాననై 
ఇద్దరు దేవతలను పిలవడంలో రెండు ఫలాలు లభిస్తాయి అను విషయం తెలిసి 
కొనలేకపోయాను. అందుచేత మళ్లీ ఈమెకొరకై నన్ను ప్రేరేపించవద్దని నిన్ను వరం 
వేడుకొంటున్నాను. 

ఉక్తా సకృద్ద్వంద్వమేషా లేభే తేనాస్మి వంచితా, 

బిభేమ్యస్యాః పరిభవాత్‌ కుప్రీణాం గతిరీదృశీ. 

నాజ్ఞాసిషమహం మూఢా ద్వంద్వాహ్వానే ఫలద్వయమ్‌, 

తస్మాన్నాహం నియోక్తవ్యా త్వయైషో£ స్తు వరో మమ. 

(ఆదిపర్వ 123. 26,27) 

అని అంది. ఐదుగురు పాండవులు పెరుగుతూ అక్కడ నున్న మహర్షులకు ఆశ్చర్యం 
కలిగే రీతిలో ప్రవర్తిస్తున్నారు. 


పాండుమహారాజు మరణం 


పాండుమహారాజు ఆ వనంలో క్రమంగా పెరిగి పెద్దవా శ్లవుతూన్న ఆ అయిదుగురు 
పుత్రులను చూచుకుంటూ సుఖంగా ఉన్నాడు. ఒకనాడు పాండుమహారాజు మాద్రితో 
ఏకాంతస్థానములో ఉన్నప్పుడు ఆమె ఎంత వారించినా వినక ఆమెను కలిసి మునిశాపం 
చేత మరణించాడు. 


కుంతి దైవగతిచేత వచ్చి పడిన ఆ ఆపదకు మిగుల దుఃఖిస్తూ భర్తతో సహగమనం 
చేయడానికి సిద్ధమయింది. మాద్రి ఆమెను బ్రతిమిలాడి భర్త ఆ విధంగా ప్రాణాలు 
విడవడానికి కారణమైన తానే సహగమనం చేసింది. 


పుత్రులతో కుంతి హాస్తినపురం చేరుట 


ఆ వనంలో ఉన్న మహామును లందరూ కలిసి ఆలోచించి పుత్రసహిత యైన 
కుంతిని హస్తినపురానికి తీసికొనివెళ్లారు. అక్కడ భీష్మాదులతో పాండురాజునకు 
దేవతానుగ్రహంచేత కలిగిన ఐదుగురు పుత్రులను గూర్చి చెప్పి - “వీళ్లు మహావీరులు, 
కురువంశోద్దారకులు అవుతారు” అని కూడ తెలిపి అందరూ చూస్తూండగా అంతర్షితు 
లైపోయారు. 


50 మహాభారతసారసంగ్రహము 


సత్యవతి, భీష్ముడు, ధృతరాుడు, విదురుడు మొదలైనవా రందరూ పాండురాజు 
మరణానికి మిగుల దుఃఖించి యథావిధిగా ఉత్తరక్రియలు జరిపించారు. శుద్ధులై 
పాండవులతోను కుంతితోను నగరంలోనికి ప్రవేశించారు. 


శోకపీడిత యైన తల్లి సత్యవతిని ఓదార్చుచూ వ్యాసు డిలా బోధించాడు - “అమ్మా! 
సుఖమయా లైన కాలా లన్నీ (రోజు లన్నీ) గడచిపోయాయి. భయంకర మైన దివసాలు 
రానున్నాయి. రేపు రేపులు అన్నీ పాపభూయిష్ట మైనవి. భూమి యౌవనం కోల్పోయింది. 
(భూమి సారహీనం అయిపోయింది). 

అతిక్రాన్తసుఖాః కాలాః పరు పస్థితదారుణాః, 

శ్వ శ్వః పాపీయదివసాః పృథివీ గతయౌవనా. (ఆదిపర్వ. 127.6) 

రాబోయే కాలం అనేకవిధా లైన మాయలతో నిండి ఉంటుంది. అనేకవిధా లైన 
దోషాలతో వ్యాకులంగా ఉంటుంది. ధర్మక్రియలూ, ఆచారాలూ అన్నీ లుప్తం 
అయిపోతాయి. అది ఘోరంగా ఉంటుంది. 


బహుమాయాసమాకీర్ణో నానాదోషసమాకులః, 
లుప్తధర్మక్రియాచారో ఘోరః కాలో భవిష్యతి. (ఆదిపర్వ. 127. 7) 


కౌరవులు చేసే అన్యాయాలచేత భూమి నశించిపోతుంది. నువ్వు అరణ్యానికి 
వెళ్లిపో అక్కడ యోగమార్గం అవలంబించి తపస్సు చేసికో. ఈ కురువంశానికి జరగబోయే 
ఘోర మైన వినాశాన్ని చూడకు. 


వ్యాసుని మాటలు విని సత్యవతి కోడల్లీద్దరితో కలిసి, నగరం విడచి, అరణ్యంలో 
కొంతకాలం నివసించింది. అక్కడ ముగ్గురూ తీవ్రమైన తపస్సు చేసి ఉత్తమలోకాలు 
చేరారు. 


కురుపాండవుల బాల్యము 
భీష్ముడు పాండవులకు వేదోక్తము లైన సంస్మారాలు చేయించాడు. వాళ్లు ధృతరాష్ట్ర 
పుత్రు లైన కౌరవులతో క్రీడిస్తూ ఆనందంగా కాలం గడిపారు. క్రీడ లన్నింటి లోను 
పాండవులు అన్ని విధాల కౌరవులను మించి ఉండేవారు. 


భీముడు అవకాశం లభించి నప్పుడలా కౌరవులను పీడిస్తూ సంతోషిస్తూండేవాడు. 
వాళ్లందరూ ఎక్కడనో ఆడుకొంటూంటే వాళ్ల నందరినీ తీసికొనిపోయి ఎక్కడనో దాచి 
వేస్తూండేవాడు. వాళ్లను నేలమీద పడేసి ఈడుస్తూండేవాడు. పదిమందిని బలాత్మారంగా 


ఆదిపర్వము 51 


పట్టుకొని వాళ్లతో నీటిలో మునిగి వాళ్లు ఉక్కిరిబిక్కిరి అయిన తరువాత బైటకు తీసికొని 
వస్తూందేవాడు. వాళ్లు ఏవైన చెట్లెక్కి నప్పుడు ఆ చెట్లను ఊపివేశేవాడు. అప్పుడు పైనున్న 
వాళ్లందరూ పళ్లు రాలి నట్లు రాలిపోతూండేవారు. కౌరవులలో ఎవ్వడూ కూడ కుస్తీలో 
కాని, వేగంలో గాని, శస్త్రవిద్యాభ్యాసంలో కాని ఎన్నడూ భీముణ్ణి ఓడించలేక పోయేవారు. 


ఈ విధంగా అడుగడుగునా కౌరవులతో పోటీపడి వాళ్లను నానాబాధలూ పెట్టడం 
మూలాన భీముడు ఆ కౌరవు లందరికీ అప్రియు డయ్యాడు. అయితే అత డిలాంటి 
పను లన్నీ బాల్యంచేత చేసేవాడు కాని వాళ్లకు ద్రోహం చెయ్యా లను అభిప్రాయంతో 
కాదు. 


అప్రియే9_తిష్టదత్యన్తం బాల్యాన్న ద్రోహచేతసా. (ఆదిపర్వ. 127.24) 


భీమునికి సంబంధించినంతవరకు అవి బాల్యచేష్టలే అయినా ధృతరాష్ట్రకుమారులకు 
మాత్రం అవి - పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటం అన్నట్లు చాల బాధాకరంగా 
ఉండేవి. అందుచేత బాల్యంనుండి కూడ కౌరవులకు భీమునియందు ద్వేషభావం పెరిగి 
పోయింది. 


దుర్యోధనుడు సహజంగా అధర్మబుద్ధి గలవాడు. దురాశాపరుడు. ఏదో విధంగా 
రాజ్యాధికారం సంపాదించా లనే తీవ్ర మైన వాంఛ గలవాడు. అతడు తమ్ముళ్లతో కలిసి 
ఆలోచించాడు. “ఈ భీముడు మహాబలవంతుడు. అత డొక్కడే మన అందరితో పోటీపడి 
అందరినీ ఓడించేస్తున్నాడు. ఏదో విధంగా వీనిని పరిమార్చాలి. తరవాత వీనికంటె 
పెద్దవాడైన యుధిష్టిరుణ్ణి చిన్నవాడైన అర్జునుణ్ణి హతమార్చి నేను రాజ్యం సంపాదిస్తాను. 


తస్య ధర్మాదపేతస్య పాపాని పరిపశ్యతః, 


మోహాదైశ్వర్యలోభాచ్చ పాపా మతిరజాయత. (ఆదిపర్వ. 127. 26) 
అథ తస్మాదవరజం జ్యేష్టం చైవ యుధిష్టిరమ్‌, 
ప్రసహ్య బన్ధనే బద్ధ్వా ప్రశాసిష్యే వసున్ధరామ్‌. (ఆదిపర్వ. 127.29) 


ఈ విధంగా ఆలోచించి దుర్యోధనుడు ఒకనాడు “నగరం వెలుపల ఉన్న 
ఉద్యానంలో క్రీడిద్దాం” అని పాండవులనూ, తన సోదరులనూ పిలుచుకొని వెళ్లి 
ఉద్యానంలో ప్రవేశించాడు. రాజకుమారులకొరకై డేరాలు, భక్ష్యభోజ్యాలు మొదలైన 
వన్నీ సిద్ధం చేసి ఉన్నాయి. అక్కడ వాళ్లందరూ ఆట లాడుకొని ఒకరి నోటిలో ఒకరు 
భక్ష్యాలు ఉంచుతూ అనేక ఆహారపదార్థాలు తింటూ కొంత సమయం గడిపారు. 


52 మహాభారతసారసంగ్రహము 


విషహృదయు డైన, దుర్యోధనుడు ఎంతో ప్రేమతో భీమునికి విషం కలిపిన అనేక మైన 
భక్ష్యాలు స్వయంగా తినిపించాడు. 

తరువాత అందరూ జలక్రీడలకోసం నదిలో ప్రవేశించారు. అలసిపోయి అందరూ 
సాయంకాలానికి గుడారాలకు చేరి విశ్రాంతి తీసికొన్నారు. భీముడు కూడ చాల 
అలసిపోయాడు. అంతకు ముందే విషభక్ష్యాలు తిని ఉండడంచేత ఒడలు మరచి 
నిద్రపోయాడు. దుర్యోధను డా విధంగా నిద్రపోతూన్న భీముణ్ణి సోదరుల సహాయంతో, 
కాళ్లూ చేతులు గట్టిగా బంధించి చాల లోతుగా ఉన్న నదీజలంలోనికి త్రోసివేశాడు. 


నదీజలంలో పడ్డ భీముడు ఒడలు తెలియకుండా నాగలోకంలో పడ్డాడు. అక్కడ 
భీముడు తమ మీద పడడంచేత అనేకనాగాలు మరణించాయి. ఆ కోపంతో కొన్ని 
నాగులు వాని చుట్టూ చేరి కరిచాయి. వాటి విషం శరీరంలో చేరగానే ఆతడు తిన్న 
విషం ప్రభావం పూర్తిగా తొలగిపోయింది. అతడు మేల్మొని త్రాళ్లు తెంపుకొని ఆ నాగాల 
నన్నింటినీ చంపివేశాడు. 


నాగరాజైన వాసుకి ఆ విషయం తెలిసికొని ఆతడు పృథాపుత్రు డైన భీము డని 
గుర్తించి ఆతనిచేత నాగసహస్రబలం ఇచ్చే రసం త్రాగించాడు. తరువాత భీముడు 
వాళ్లు ఏర్పరచిన శయనంమీద నిద్రించాడు. 


భీముడు తప్ప అందరూ హాస్తినపురం చేరారు. తమ్ముడు భీముడు కనబడక 
పోవడంతో యుధిష్టిరుడు ఆతడు ముందుగానే ఇల్లు చేరి ఉంటా డనుకొన్నాడు. మంచి 
స్వభావం కలవాడడంచేత ఆతనికి దుర్యోధనాదుల విషయంలో ఏ మాత్రము శంక 
కలగలేదు - 


స్వేనానుమానేన పరం సాధుం సమనుపశ్యతి. (ఆదిపర్వ. 128) 


ఇంటికి వచ్చి - “అమ్మా! తమ్ముడు భీమునికోసం అక్కడ ఎంత వెదికినా దొరకలేదు; 
ఇంటికి వచ్చాడా?” అని తల్లిని అడిగాడు. 


అందరూ భీముని జాడ తెలియక కంగారుపడ్డారు. కుంతి మరది యైన విదురుణ్ణి 
పిలిపించి జరిగిన విషయం ఆతనికి తెలుపుతూ - “దుర్యోధనుడు నా కుమారుణ్ణి 
చంపివేశా డేమో అని కూడ నాకు శంక కలుగుతున్నది” అంది. 


విదురుడు ఆమెతో - “కల్యాణీ! ఇలా పైకి ఏమీ అనకు. ఈ విధంగా దూషిస్తే ఆ 
దుర్మార్గుడు నీ మిగిలిన పుత్రులను కూడ చంపివేస్తాడు. వాళ్లను కాపాడుకో. 


ఆదిపర్వము 53 


మైవం వదస్వ కల్యాణి! శేషసంరక్షణం కురు, 

ప్రత్యాదిష్టో హి దుష్టాత్మా శేషే౭_పి ప్రహరేత్తవ. (ఆదిపర్వ. 128. 17) 

నీ పుత్రుని కేమీ భయం ఉండదు; తిరిగి వస్తాడు. నీ పుత్రు లందరూ దీర్హాయు 
రాయం గలవారు అని వ్యాసమహాముని చెప్పాడు కదా?” అన్నాడు. 


కుంతి భీముని రాకకై ఎదురుచూస్తూ నలుగురు పుత్రులతో విషణ్ణరాలై ఉంది. 
నాగలోకంలో నాగు లిచ్చిన రసం త్రాగిన భీముడు ఆ రసం జీర్ణం అయేవరకూ ఎనిమిది 
రోజులు నిద్రించి మేల్మొన్నాడు. నాగులు ఆతనిని సత్మరించి - “నీవు త్రాగిన రసంచేత 
నీకు పదివేల ఏనుగుల బలం వస్తుంది. నిన్నెవ్వరూ జయింపజాలరు” అని చెప్పి ఏ 
ప్రాంతంలో నీటిలో మునిగాడో ఆ ప్రాంతానికి చేర్చారు. 


భీముడు ఇంటికి వచ్చాడు. “మన అదృష్టం బాగుంది” అనుకొంటూ అందరూ 
సంతోషించారు. జరిగిన విషయం అంతా భీముడు తల్లికీ, సోదరులకూ తెలిపాడు. 
“ఏదో అయింది అయిపోయిందిలే; ఈ విషయం మాత్రం ఎవరికీ చెప్పకు” అని 
యుధిష్టిరుడు ఆతనిని హెచ్చరించాడు - 


తూష్ణీం భవనతే జల్ప్యమిదం కార్యం కథంచన, 
ఏవముక్త్వా మహాబాహుర్ధర్మరాజో యుధిష్టిరః. (ఆదిపర్వ. 128. 34) 


ఆనాడు మొదలు యుధిష్టిరుడు తననూ, తన తమ్ముళ్లను రక్షించుకొనడంలో చాల 
జాగరూకత వహించాడు. 


ధర్మాత్ము డైన విదురుడు కూడ - “మీరు చాల జాగర్తగా ఉండండి” అని 
ఉపదేశించాడు. 


మళ్లీ అనేకపర్యాయాలు దుర్యోధనుడు భోజనంలో విషం కలిపించి భీమసేనునికి 
పెట్టించాడు. అయితే ఆ విషం ఆతనిని ఏమీ చేయలేకపోయింది. 


కృపాచార్య - ద్రోణాచార్య - అశ్వత్థామలు 
గౌతమమహర్షికి శరద్వతు డనే కుమారు డుండేవాడు. ఆతనికి ఇరువురు 
కవలపిల్లలు. పురుషశిశువు పేరు కృపుడు, ప్రీశిశువు పేరు కృపి. ఈ కవలలు రెల్లుగడ్డి 
వనంలో దొరకగా వాళ్లను శంతనుడు తన ఇంట్లో పెంచాడు. ఈ కవలలు భగవత్‌కృపచేత 
తనకు లభించడంచేత రాజు వాళ్లకు ఆ పేర్లు పెట్టాడు. తండ్రి యెన శరద్వతుని వలెనే 
కృపుడు ధనుర్వేదంలో గొప్ప నైపుణ్యం సంపాదించాడు. అతడే కృపాచార్యు డయ్యాడు. 
ఆతనివద్ద కౌరవులు, పాండవులు, ఇతరరాజపుత్రులు ధనుర్వేదం అభ్యసించారు. 


54 మహాభారతసారసంగ్రహము 


అయితే కౌరవపాండవులు మరొక గొప్పవా డైన ఆచార్యునివద్ద కూడ ధనుర్వేదం 
నేర్వాలి అను అభిప్రాయంతో భీష్ముడు ద్రోణాచార్యుణ్లి వాళ్లను ధనుర్వేదపారీణులను 
చేయవలసిందిగా కోరాడు. 


ద్రోణుని చరిత్ర 

ద్రోణుడు భరద్వాజుని పుత్రుడు; కుంభంలో జన్మించాడు. అందుచేత ఆతనికి 
కుంభసంభవు డని కూడ పేరు. అతడు తండ్రివద్ద సకలవిద్యలు అభ్యసించాడు. అనంతరం 
భరద్వాజుడు ద్రోణుణ్ణి అగ్నిపుత్రుడైన అగ్నివేశునివద్దకు పంపగా అక్కడ ఆతడు అస్త 
శస్త్రవిద్య లన్నీ అభ్యసించాడు. పృషతు డను ఒక మహారాజు భరద్వాజుని మిత్రుడు. 
ఆతని కుమారుడు ద్రుపదుడు’ అను నామాంతరం గల యజ్ఞసేనుడు. అతడు నిత్యమూ 
అగ్నివేశుని ఆశ్రమానికి వెళ్లి ద్రోణునితో క్రీడిస్తూ ఆతనితో కలిసి అగ్నివేశునివద్ద 
సకలవిద్యలు అభ్యసించాడు. పృషతుని తరువాత ద్రుపదుడు పంచాలదేశానికి రాజయ్యాడు. 
తండ్రియైన భరద్వాజుడు స్వర్ణస్టుడైన పిమ్మట ద్రోణుడు ఆ ఆశ్రమంలోనే తీవ్రమైన 
తపస్సు ఆచరించాడు. తండ్రి ఆదేశానుసారం సంతానార్థియె శరద్వతుని కుమార్తె యెన 
కృపిని వివాహమాడాడు. ఆతని పుత్రుడు పుట్టిన వెంటనే ఉచ్చెఃశ్రవం అను దేవతాశ్వం 
వలె చాల గంభీరమైన ధ్వనితో రోదించడంచేత ఆతనికి అశ్వత్థామ అని పేరు పెట్టారు. 
ద్రోణుడు భార్యాపుత్రులతో ఆ ఆశ్రమంలోనే ఉంటూ ధనుర్విద్యలో చాలా పరిశ్రమ 
చేశాడు. 

మహేంద్రపర్వతంమీద నివసిస్తూన్న మహావీరుడూ, సకలాస్త్రవేత్తా అయిన 
పరశురాముడు అందరికీ దానాలు చేస్తున్నా డని ద్రోణుడు శిష్యులతో కలిసి మహేంద్ర 
పర్వతం చేరి, తన గోత్రనామాలు చెప్పుకొని పరశురామునికి పాదాభివందనం చేశాడు; 
ధనార్ధినై వచ్చా నని కూడ చెప్పాడు. 

“ధనం అంతా దానం చేయడం అయిపోయింది. ఇంక నా శరీరమూ, అస్త్రవిద్యా 
మాత్రమే మిగిలాయి. ఈ రెండింటిలో నీ కేమి కావాలో కోరుకో” అన్నాడు పరశురాముడు- 


శరీరమాత్రమేవాద్య మమేదమవశేషితమ్‌, 
అస్రాణి చ మహార్తాణి శస్త్రాణి వివిధాని చ, 
అస్రాణి వా శరీరం వా వరయెతన్మయోద్యతమ్‌. (ఆదిపర్వ. 129. 63,64) 


అయితే నీవద్ద నున్న అస్త్రవిద్య అంతా నాకు ప్రసాదించు అని ద్రోణుడు అభ్యర్థించగా 
పరశురాముడు సకలాస్త్రవిద్యలూ ఆతనికి అనుగ్రహించాడు. విద్యాభ్యాసకాలంలో 


ఆదిపర్వము 55 


ద్రుపదుడు ద్రోణునితో పరమమైత్రీభావంతో ఉంటూ - “నేను రాజు అవుతాను. అప్పుడు 
నా రాజ్యం అంతా నీదే” అంటూండేవాడు. ఆ మాటలు స్మరించి ద్రోణు డొకనాడు 
ద్రుపదమహారాజు దగ్గరికి వెళ్లి - “నేను నీ మిత్రుడను” అని స్నేహపూర్వకంగా అన్నాడు. 
ఈ మాట వినగానే ఆ రాజుకు చాల కోపం వచ్చింది. ఐశ్వర్యమదంతో, కళ్లు ఎజ్జిజేసి - 
“ఓ! బ్రాహ్మణుడా! నేను నీ స్నేహితుడను అని అంటూ చాల తెలివి తక్కువగా 
మాట్లాడుతున్నావు! ఓ మందబుద్ధీ! ఉన్నతపదంలో ఉన్న మహారాజులకు, శోభావిహీను 
లైన నిర్ధనులతో ఎక్కడనైనా, ఎప్పుడైనా సఖ్యం అనేది ఉంటుందా? నాకు నీతో పూర్వం 
ఏదో పనిని పట్టి సఖ్యం ఉండి ఉంటుంది. కాలం గడచినకొలదీ స్నేహాలు జీర్ణించిపోతాయి. 
కాలం స్నేహాన్ని హరింపచేస్తుంది. లేదా క్రోధం స్నేహాన్ని హరించేస్తుంది. 

సౌహృదాన్యపి జీర్యన్తే కాలేన పరిజీర్యతః, 

కాలో హ్యేనం విహరతి క్రోధో వైనం హరత్యుత. (ఆదిపర్వ. 130.6,7) 

దరిద్రునికీ ధనవంతునికీ మధ్య, పండితునికి విద్యావిహీనునికి మధ్య, శూరునికీ 
పిరికివానికీ మధ్య సఖ్యం కుదరదు. ఇంతకీ - పూర్వసఖ్యాన్ని పట్టి ఏమి కావాలని 
కోరడానికి వచ్చావు? 

న దరిద్రో వసుమతో నావిద్వాన్‌ విదుషః సఖా, 

న శూరస్య సభా క్షీఐః సభిపూర్వం కిమిష్యతే, (ఆదిపర్వ 180. 9) 

ఏ ఇద్దరు ధనంలో గాని, విద్యలో గాని సమానులో వాళ్ల మధ్య మాత్రమే వివాహం 
గాని, సఖ్యం కాని కుదురుతుంది. బలిసినవారికీ బక్కచిక్కినవానికీ మధ్య కుదరదు. 

శ్రోత్రియుడు కానివాడు (శ్రోత్రియునికి మిత్రుడు కాజాలడు. వాహనం లేనివాడు 
వాహనం ఉన్నవానికి మిత్రుడు కాజాలడు. రాజు కానివాడు రాజుకు మిత్రుడు కాజాలడు. 
పూర్వసఖ్యాన్ని పట్టి ఏమి కోరుతున్నావు? 

యయోరేవ సమం విత్తం యయోరేవ సమం (శ్రుతమ్‌, 

తయోర్వివాహః సఖ్యం చన తు పుష్టవిపుష్టయోః. 

నాశ్రోత్రియః శ్రోత్రియస్య నారథో రథినః సఖా, 

నారాజా పార్థివస్యాపి సభిపూర్వం కిమిష్యతే. (ఆదిపర్వ. 130. 10,11) 

ఈ మాటలు వినగానే ద్రోణుడు క్రోధావిష్ణుడయ్యాడు. వీనికి తగు విధంగా ఎలా 
బుద్ధిచెప్పాలో మనస్సులో నిర్ణయించుకొని హస్తినపురం చేరి అక్కడ కృపాచార్యుడి ఇంట్లో 


56 మహాభారతసారసంగ్రహము 


కొన్నాళ్లు రహస్యంగా నివసించాడు. అప్పటికే అస్త్రవిద్యలో ప్రావీణ్యం సంపాదించిన 
అశ్వత్థామ పాండవులకు కృపాచార్యుడు నేర్చిన తరువాత, అస్త్రవిద్య నేర్చుతూండేవాడు. 
అయితే ఆ విషయం ఎవరికీ తెలియదు. 


ఒకనాడు కౌరవకుమారు లందరూ కలిసి నగరం బైట ఆట లాడుకొంటున్నారు. 
వాళ్లు ఆడుతూన్న వీట (గోణే బిళ్ల లేదా చిన్న ఇనుప గుండు) లోతైన పాడునూతిలో 
పడిపోయింది. వాళ్లందరూ ఏమి చెయ్యాలా అని చూస్తూంటే తలనెరిసి, బక్కచిక్కిన ఒక 
నల్లని బ్రాహ్మణుడు అటు వైపు వస్తూ కనబడ్డాడు. వాళ్లు వీటి విషయం ఆతనితో 
చెప్పగా - అతడు ఒక గడ్డిపుడకను అభిమంత్రించి ఆ వీటకు (గుచ్చుకొనే టట్లు కొట్టి 
దానికి వరసగా కొన్ని గడ్డి పుల్లలు గుచ్చి వీటను బైటకు తీశాడు. తన చేతివ్రేలి కున్న 
ఒక అంగుళీయకాన్ని నూతిలో పడేసి దానిని కూడ అదే విధంగా బైటకు తీశాడు. 


ఆశ్చర్యచకితు లైన ఆ కౌరవకుమారు లందరూ ఈ విషయం భీష్మునికి తెలిపారు. 
ఆయన స్వయంగా వెళ్లి ఆ బ్రాహ్మణుణ్జి కలిసి, ఆతడు ద్రోణు డను విషయం తెలిసికొన్నాడు. 
“నీవు ఈ నగరానికి ఎందుకు వచ్చావు” అని అడుగగా ద్రోణుడు తాను అనుభవించిన 
దారిద్ర్యాన్ని గూర్చి చెప్పాడు. 

“నా కుమారుడు అశ్వత్థామ తోటి పిల్లలందరూ ఆవుపాలు త్రాగుతుండగా తనకు 
కూడ కావా లని మారాం చేశాడు. పాలు ఇవ్వ గల శక్తి లేకపోవడంచేత నీళ్లలో పిండి 
కలిపి త్రాగించగా అవే పాలని నమ్మి త్రాగి అతడు ఆనందంతో ఎగురుతూంటే తోటి 
పిల్ల లందరూ వానిని అపహాస్యం చేశారు. విద్యాభ్యాసకాలంలో ద్రుపదుడు చెప్పిన 
మాటలు స్మరించి నేను భార్యాపుత్రులతో ఆతని రాజ్యానికి వెళ్లాను.” 

ఆతడు తనను ఏ విధంగా అవమానించాడో కూడ చెప్పి ద్రోణుడు - “గుణవంతు 
లైన శిష్యులను వెదకికొంటూ ఇక్కడికి వచ్చాను” అని చెప్పాడు. 


వెంటనే భీష్ముడు కారవకుమారులకు శస్తాస్త్రవిద్యలు నేర్పవలసిందిగా ద్రోణున్ని 
ప్రార్థించి, సగౌరవంగా నగరంలో ఆతనికి సర్వసమృద్ధ మైన భవనంలో నివాసం 
ఏర్పరిచాడు. “'బ్రహ్మర్నీ! మా అదృష్టం కొలదీ నీవు మా దగ్గరికి వచ్చావు; గొప్ప అనుగ్రహం 
చూపించావు. 
దిష్ట్యా ప్రాప్తో సి విప్రర్నే మహాన్‌ మే౭_నుగ్రహః కృతః. 
(ఆదిపర్వ. 130.79) 
అని ఆతనిని కొనియాడాడు. 


ఆదిపర్వము 57 


పాండవులు, కౌరవులూ కూడ ద్రోణాచార్యుని వద్ద ధనుర్విద్యాభ్యాసం 
ప్రారంభించారు. కొంత కాలం గడిచింది. ఒక నాడు ఆతడు పాండవులను, కౌరవులనూ 
కూడ పిలచి - “నా మనస్సులో ఒక కోరిక ఉంది. ధనుర్విద్యాభ్యాసం పూర్తి అయిన 
తరువాత మీరు ఆ కోరిక తీర్చాలి” అని అడిగాడు. కౌరవు లేమీ మాటలాడకుండా 
ఉండిపోయారు. అర్జును డైతే వెంటనే - “తప్పక తీరుస్తాను” అని ప్రతిజ్ఞ చేశాడు. 

తద్రుత్వా కౌరవేయాస్తే తూష్టీమాసన్‌ విశాంపతే, 

అర్జునస్తు తతః సర్వం ప్రతిజజ్జే పరంతప. (ఆదిపర్వ. 31.7) 

ద్రోణుడు మిక్కిలి సంతోషించి అర్జునుణ్ణి ప్రేమపూర్వకంగా అనేకపర్యాయాలు 
కౌగిలించుకొని, శిరస్సు ముద్దుపెట్టుకొని ఆనందబాష్పాలు విడచాడు. 

అది మొదలు [ద్రోణాచార్యుడు మానవలోకంలో ప్రసిద్ధ మైన అస్తాలూ, దేవతలకు 
మాత్రమే తెలిసిన దివ్యాస్తాలూ పాండవులకు చక్కగా బోధించాడు. 

తతో ద్రోణః పాణ్డుపుత్రానస్తాణి వివిధాని చ, 

గ్రాహయామాస దివ్యాని మానుష్యాణి చ వీర్యవాన్‌. (ఆదిపర్వ 131. 9) 

ద్రోణాచార్యుని కీర్తి విన్న యాదవులు, అంధకులు, ఇంకా అనేకదేశాల రాజపుత్రులు 
ద్రోణాచార్యునివద్ద ధనుర్విద్యాభ్యాసం కొరకు వచ్చారు. కర్ణుడు కూడ ఆయనదగ్గర 
ధనుర్విద్య నేర్చాడు. నాటినుండీ కూడ ఆతనికి దుర్యోధనునితో మంచి మైత్రి ఉండడంచేత, 
అతడు పాండవులను తక్కువగా చూస్తూ అడు గడుగునా అర్జునునితో పోటీ పడుతూండే 
వాడు. 


ధనుర్విద్యకు సంబంధించిన అన్ని విషయాలలో కూడ అర్జునుడు ద్రోణాచార్యుని 
మిగిలిన శిష్యుల నందరినీ మించి ఉండేవాడు. ఒకనాడు ద్రోణుడు వంటవానిని పిలిచి 
- “నువ్వు అర్జునునికి చీకట్లో భోజనం వడ్డించాలి; నేను చెప్పినట్లు మాత్రం ఆతనికి 
చెప్పవద్దు” అని ఆదేశించాడు. ఆ విధంగా చేయగా అర్జునుడు - “చీకట్లో కూడ ఒక్క 
మెతుకైనా బైట పడకుండా అన్నం తింటున్నాం కదా? ఇదే విధంగా చీకట్లో కూడ 
శస్తాభ్యాసం ఎందుకు చేయరాదు?” అను ఆలోచన కలిగి గాంఢాధకారంలో 
గురితప్పకుండా బాణప్రయోగం చేయసాగాడు. 


ఇదంతా చాటునుండి చూస్తూన్న ద్రోణాచార్యుడు అర్జునుని సమీపించి, ఆనందంతో 
కౌగిలించుకొని - “ఈ లోకంలో నీతో సమానుడైన ధనుర్ధనుడు మరొక డెవ్వడూ లేకుండే 
టట్లు నిన్ను చేస్తాను. సత్యం చెపుతున్నాను” అన్నాడు. 


58 


ప్రయతిష్యే తథా కర్తుం యథా నాన్యో ధనుర్ధరః, 
త్వత్సమో భవితా లోకే సత్యమేతత్‌ బ్రవీమి తే. (ఆదిపర్వ. 181. 27) 


ఏకలవ్యుని గురుభక్తి 

ప్రతిదినమూ ద్రోణాచార్యుని కీర్తి వ్యాపించడంతో వేలకొలది రాజులూ, రాజపుత్రులు 
ఆతనివద్ద శస్రాస్ర్రవిద్యలు నేర్చుకొనడానికై వచ్చారు. 

నిషాదరాజైన హిరణ్యధనుషుని పుత్రు డైన ఏకలవ్యుడు కూడ శస్తాభ్యాసంకోసం 
వచ్చాడు. కాని ఆతడు నిషాదుడు అవడంచేత [ద్రోణుడు ఆతనిని శిష్యునిగా తీసికొనలేదు. 
ఏకలవ్యుడు ద్రోణుని పాదాలకు అభివాదనం చేసి అరణ్యానికి తిరిగి వెళ్లి అక్కడ మట్టితో 
ద్రోణుని ప్రతిమ నొకదానిని నిర్మించుకొని, ఆ ప్రతిమను ఆచార్యునిగా భావిస్తూ, గొప్ప 
ఏకాగ్రచిత్తంతో ధనుర్విద్యలో గొప్ప ప్రావీణ్యం సాధించాడు. 

ఒకనాడు పాండవులు, కౌరవులూ కూడ గురువు అనుజ్ఞ తీసికొని, రథా లెక్కి 
అడవికి వేటకై వెళ్లారు. వాళ్లతో వెళ్లిన ఒక శ్వానము దారి తప్పి ఏకలవ్యుడు 
బాణప్రయోగాభ్యాసం చేస్తూన్న ప్రదేశానికి వెళ్లి ఆతనిని చూచి గట్టిగా మొరగటం 
ప్రారంభించింది. అతడు వెంటనే ఒకే మారు ఏడు బాణాలు విడచి దాని నోరు 
నిలిపివేశాడు. అది పాండవులదగ్గరికి వెళ్లింది. దానిని చూచి వాళ్లందరూ ఆశ్చర్యచకితు 
లయ్యారు. 


ఈ మహాధానుష్ముడు ఎవ్వరా అని వెదకికొనుచు ఆతని వద్దకు వెళ్లి నీ వెవ్వరు 
అని ప్రశ్నించారు. “నేను హిరణ్యధనుషుని పుత్రు డైన ఏకలవ్యుడను. ద్రోణాచార్యుని 
శిష్యుడను. ధనుర్వేదంలో పరిశ్రమ చేశాను” అని అతడు సమాధానం చెప్పాడు. 

పాండవులు ఇంటికి తిరిగి వెళ్లి జరిగిన దంతా ద్రోణాచార్యునికి చెప్పారు. అర్జునుడు 
రహస్యంగా ఆచార్యుని వద్దకు వెళ్లి - “నా శిష్యులలో నీకంటె గొప్పవా డెవడూ ఉండడు 
అని ఆ నాడు నాతో అన్నావు కదా? నీ శిష్యు డైన ఈ నిషాదరాజకుమారుడు నాకంటె, 
లోకంలో అందరికంటె గొప్పవా డెట్లు అయ్యాడు?” అని అడిగాడు. 


ద్రోణుడు అర్జునునితో కలిసి ఆ నిషాదరాజకుమారుని దగ్గరకు వెళ్లాడు. దగ్గరకు 
వచ్చిన ఆచార్యుని చూడగానే ఏకలవ్యుడు పాదాభివందనం వైస్సిేను శిష్యుడను” అని 
చెప్పి నిలబడ్డాడు. “నీవు నా శిష్యుడ వైతే నాకు గురుదక్షిణ ఇమ్ము” అని ద్రోణాచార్యుడు 
పలకగా - “నీవు ఎలా ఆజ్ఞాపిస్తే అలా చేస్తాను” అని ఏకలవ్యుడు సవినయంగా అన్నాడు. 
“అయితే నీ కుడిచేతి బొటన వేలు ఇమ్ము” అన్నాడు ద్రోణుడు. ఆ మాట వినగానే 


59 


ఏకలవ్యుడు ఏ మాత్రము సంకోచించకుండా, సంతోషపూర్వకంగా బొటనవేలు ఖండించి 
ఇచ్చాడు.” 

అప్పుడు అర్జునుడు సంతోషించాడు. ద్రోణాచార్యులు - “అర్ష్జునుణ్ణి ఎవరూ 
మించజాలరు” అన్న తన మాట నిలబెట్టుకొన్నాడు. 

తతోల_ర్జునః ప్రీతమనాః బభూవ విగతజ్వరః, 

ద్రోణశ్చ సత్యవాగాసీన్నాన్యో౭ భిభవితార్డునమ్‌. (ఆదిపర్వ. 131.60) 

ద్రోణశిష్యులలో భీమసేన-దుర్యోధనులు గదాప్రయోగంలో బాగా నైపుణ్యం 
సంపాదించారు. అశ్వత్థామ అస్రరహస్యా లన్నింటి లోను అందరినీ మించినవా డయ్యాడు. 
నకులసహదేవులు ఖద్దయుద్ధంలో నేర్చు సంపాదించారు. యుధిష్టిరుడు రథయుద్ధంలో 
ప్రవీణు డయ్యాడు. అర్జును డైతే అన్ని విధాల శస్రాస్త్రవిద్యలలోను సాటి లేనివా డయ్యాడు. 

మహాబలశాలి యైన భీమసేనుజణ్ణీ, సకలాస్త్రవిద్యాపారంగతు డైన అర్జునుణ్ణీ చూస్తే 
దురాత్ము లైన కౌరవులకు ఏమాత్రము కిట్టేది కాదు. 

ఒకనాడు ద్రోణాచార్యుడు తన శిష్యుల నందరినీ పరీక్షించా లనుకొన్నాడు. శిల్పిచేత 
ఒక భాసపక్షి బొమ్మ నిర్మింపచేసి, వాళ్ల కెవరికీ తెలియకుండా ఆ బొమ్మను చెట్టు కొమ్మ 
చివర నిలిపి శిష్యులతో ఇలా అన్నాడు - “మీరందరూ విల్లు అమ్ములు ఎక్కుపెట్టి 
సిద్ధంగా ఉండండి. ఒక్కొక్కరికీ చెపుతాను, నా మాట వినగానే దాని తల ఛేదించాలి.” 

ఇలా చెప్పి ద్రోణాచార్యుడు ముందుగా యుధిష్టిరుణ్ణి పిలచి “ఈ భాసపక్షిని 
కొట్టడానికి బాణం ఎక్కు బెట్టు” అన్నాడు. అతడలా ఎక్కుబెట్టాడు. “నీకు చెట్టుకొమ్మ 
చివర ఉన్న భాసపక్షి కనబడుతున్నదా?” అని గురువు అడిగాడు. 'కనబడుతూన్నది? 
అన్నాడు యుధిష్టిరుడు. “ఈ చెట్టుగాని, నేను గాని, నీ సోదరులు గాని కనబడుతున్నారా?” 
అని గురువు అడిగాడు. “అందరూ స్పష్టంగా కనబడుతున్నారు” అని యుధిష్టిరుడు 
సమాధానం చెప్పాడు. [ద్రోణాచార్యుడు ఒక విధమైన అసంతృప్తితో - “సరే! నీవు లక్ష్యాన్ని 
కొట్టజాలవులే. ప్రక్కకు తప్పుకో” అన్నాడు. 

ద్రోణాచార్యుడు ధృతరాష్టకుమారు లందరినీ, భీమసేనాదిశిష్యలనూ, ఇతర 
రాజకుమారులనూ అదేవిధంగా ప్రశ్నించాడు. వాళ్లు కూడ - “మాకు అన్నీ అందరూ 
కనబడుతున్నారు” అని సమాధానం చెప్పగా, వాళ్లని నిందిస్తూ ప్రక్కకు పంపివేశాడు. 


చివరకు అర్జునుణ్ణి పిలిచి అదే విధంగా ప్రశ్నించాడు. “నాకు మీరు గానీ, చెట్టు 
గానీ, నా సోదరులు గానీ కనబడడంలేదు. భాసపక్షి కూడ కనబడడం లేదు; దాని మెడ 


60 మహాభారతసారసంగ్రహము 


మాత్రమే కనబడుతూన్నది” అని అర్జునుడు సమాధానం చెప్పాడు. ద్రోణుడు చాల 
సంతోషించి దాని కంఠం ఛేదించ మన్నాడు. వెంటనే అతడు బాణం ప్రయోగించి 
భాసపక్షి కంఠం ఛేదించాడు. 


పశ్యామ్యేకం భాసమితి ద్రోణం పార్గో౭_ భ్యభాషత, 


నతు వృక్షం భవన్తం వా పశ్యామీతి చ భారత. (ఆదిపర్వ. 132.5) 
శిరః పశ్యామి భాసస్య న గాత్రమితి సో9_బ్రవీత్‌. (ఆదిపర్వ 132.7) 


ముజ్బు స్వేత్యబ్రవీత్‌ పార్థం స ముమోచావిచారయన్‌. (ఆదిపర్వ 132. 8) 


ఒకనాడు ద్రోణాచార్యులు శిష్యులతో కలిసి గంగకు వెళ్లి స్నానం చేస్తూండగా 
ఆయనను మొసలి పట్టుకొన్నది. దానిని విడిపించుకొనడానికి సామర్ధ్యం ఉన్నా కూడ 
శిష్యులను పిలచి - “దీనిని చంపి నన్ను విడిపించండి” అని కోరాడు. అందరూ 
కంగారుపడుతూ ఇటూ అటూ తిరుగుతున్నారు. అర్జునుడు వెంటనే ఐదు బాణాలతో ఆ 
మొసలిని భేదించి గురువును విడిపించాడు. 

ద్రోణాచార్యుడు చాల సంతోషించి అర్జునునకు బ్రహ్మశిరస్సు అను గొప్ప అస్త్రాన్ని 
ఉపదేశించాడు. “దీనిని ఎప్పుడూ ఎవరిమీదా ప్రయోగించకూడదు; ఏ దేవతాపురుషునితో 
నైనా యుద్ధం వస్తే అప్పుడు మాత్రమే దీనిని ఉపయోగించి ఆత్మరక్షణం చేసుకోవచ్చు” 
అని చెప్పాడు. 


కౌరవ - పాండవుల అ స్త్రవిద్యాప్రదర్శనం 
రాజకుమారుల శస్తాస్త్ర విద్యాభ్యాసం పూర్తి అయింది. ద్రోణాచార్యుడు ఈ విషయం 
భీష్మ - ధృతరాష్టాదులకు తెలిపి రాజకుమారుల అస్తకౌశలం చూపడానికి ఏర్పాట్లు 
చేయవలసిందిగా కోరాడు. అందుకు తగిన రంగస్థలాదులను ఏర్పరుప మని ధృతరాహ్ష్రడు 
విదురుణ్ణి ఆదేశించాడు. 


అతివిశాల మైన రంగభూమి, ఉన్నతమైన మంచలతో (గాలరీలతో) ప్రేక్షకాగారాలు 
నిర్మించారు. నిర్ణయించిన దివసాన ఉత్సవం ప్రారంభం అయింది. భీష్మ - ధృతరాష్టాదులు 
అంతఃపురస్ర్తీలు, నగరంలోని చతుర్వర్గాలవారూ వారి వారి నిర్దిష్టస్థానాలలో ఉపవిష్టు 
లైయున్నారు. 

ఇంతలో రాజకుమారు లందరూ వయఃక్రమానుసారంగా ఒకరివెనుక ఒకరు, 
యుధిష్టిరుని ముందుంచుకొని, వీరవేషాలతో శస్త్రధారులై, వాద్యాల ధ్వనితో ఆ 
విశాలప్రాంగణం అంతా మారుమోగుతూండగా రంగభూమిలో ప్రవేశించారు. 


ఆదిపర్వము 61 


ద్రోణాచార్యుడు రంగమధ్యభాగం చేరి అక్కడ వివిధదేవతాపూజలు చేశాడు. అనేక 
మంగళకార్యాలు చేయించాడు. 


రాజకుమారు లందరూ ఒకరి తరవాత ఒకరు తమ తమ శస్తాస్తప్రయోగ కౌశలాన్నీ 
రథ - అశ్వ - గజారోహణాదులలో నేర్చునూ చక్కగా ప్రదర్శించారు. ధృతరాషునికి 
విదురుడూ, గాంధారికి కుంతీ ప్రక్కనే కూర్చొని ఉంది అక్కడ జరుగుతూన్న కార్యక్రమం 
వర్ణించి చెప్పారు. 


ఇంతలో భీమసేనదుర్యోధనులు రంగంలో దిగి గదాయుద్ధనైపుణ్యం చూపడం 
ప్రారంభించారు. (ప్రేక్షకులలో కొందరు “భీమసేనునికి జై” అంటుంటే మరికొందరు 
“దుర్యోధనునికి జై” అంటున్నారు. 

వాళ్లీద్దరి గదాయుద్ధప్రదర్శనం తీవ్రరూపం దాల్చి ప్రేక్షకులలో కూడ సంక్షోభం 
కలిగించే టట్లు కనబడింది. వెంటనే ద్రోణాచార్యుడు అశ్వత్థామను పంపి వాళ్లిద్దరూ 
గదాయుద్ధం నుంది విరమించే టట్లు చేశాడు. ఆచార్యుని ఆజ్ఞకు తల ఒగ్గీ ఆ వీరు 
లిద్దరూ రంగంనుంచి నిష్మమించారు. 

ద్రోణాచార్యుడు రంగంమధ్యకు వెళ్లి వాద్యాల మోత ఆపుచేసి “ఇప్పుడు నా 
కుమారునికంటె కూడ నాకు ఎక్కువ ప్రీతిపాత్రుడు, నా ప్రియశిష్యుడు అయిన అర్జునుడు 
తన అస్త్రవిద్యాపాటవాన్ని చూపుతాడు, తిలకించండి. 

యో మే పుత్రాత్‌ ప్రియతరః సర్వశాస్త్రవిశారదః, 

ఐగ్టిరిన్హానుజసమః స పార్టో దృశ్యతామితి. (ఆదిపర్వ134 7) 
అని ఘోషించాడు. 


అర్జునుడు ప్రవేశిస్తూండగానే జయజయధ్వానాలతో ఆ రంగస్థలం అంతా 
దద్దరిల్లిపోయింది. ఇదేమి టని ధృతరా్లుడు పక్కనే ఉన్న విదురుణ్ణి అడిగాడు. “అర్జునుడు 
రంగస్థలంలో ప్రవేశిస్తూన్నాడు. అందుకే ఈ జయజయధ్వానాలు” అని అతడు చెప్పాడు. 

అర్జునుడు అనేకవిధా లైన శస్తాస్తప్రయోగవిశేషాలు ప్రదర్శించాడు. అందరూ 
ఆశ్చర్యచకితులైపోయారు. రాజపుత్రుల అస్రవిద్యాప్రదర్శనం సమాప్తి అవబోతుంది. 
వాద్యధ్వని తగ్గుతూన్నది. 

అంతలో రంగద్వారం దగ్గర ఎవ్వరో మహావీరుడు జబ్బలు చరచిన ధ్వని మేఘధ్వని 
వలె వినబడింది. రంగప్రాంగణంలో ఉన్నవాళ్లందరూ ద్వారం వైపు చూచారు. ద్వారం 


62 మహాభారతసారసంగ్రహము 


దగ్గర ఉన్నవాళ్లు దారి ఇవ్వగా ఒక మహావీరుడు రంగభూమిలో ప్రవేశించాడు. అత 
డెవరో కాదు - కర్ణుడు. 


కర్ణుడు రంగమండలం అంతా ఒకమారు కలియచూచాడు. అక్కడ ఉన్న 
కృపాచార్యునికీ, ద్రోణాచార్యునికీ ఒక విధ మైన నిర్లక్ష్యభావంతో ప్రణామం చేశాడు. 


ప్రణామం ద్రోణకృపయోర్నాత్యాదృతమివాకరోత్‌. (ఆదిపర్వ 135. 6) 

అక్కడ నున్న వాళ్లందరూ కనురెప్పలు వాల్చకుండా ఆశ్చర్యంతో అతని వైపే 
చూస్తున్నారు. అతడు అర్జునునితో - “పార్థా! నీ వేదో అస్ర్రవిద్యలో ఘనకార్యం చేసానను 
కొంటున్నావు. నేను అంతకంటె అద్భుతంగా చేస్తాను” అన్నాడు. 

ఆతని మాటలు పూర్తి అయీ అవక మునుపే అక్కడ నున్న జనం అంతా 
యంత్రంతో లేవదీసి నట్లు లేచారు. 

అసమాప్తే తతస్తస్య వచనే వదతాం వర, 

యవన్లోత్‌క్షిప్త ఇవోత్తస్లౌ క్షిప్రం వై సర్వతో జనః. (ఆదిపర్వ. 135. 10) 
ఆ మాటలు వినగానే దుర్యోధనుడు చాల ఆనందించాడు. అర్జునుణ్ణి సిగ్గూ, కోపమూ 


ఆవహించాయి. 


ద్రోణాచార్యులు కర్టునికి అనుజ్ఞ ఇచ్చాడు. అతడు అర్జునుణ్ణి మించి శస్తాస్ర 
విన్యాసాలు చేశాడు. 


వెంటనే దుర్యోధనుడు సోదరులతో కలిసి కర్ణుడి దగ్గరికి వెళ్లి ఆతనిని కౌగిలించుకొని 
- “మహావీరా! నీకు స్వాగతం. అదృష్టవశంచేత ఈనాడు ఇక్కడికి వచ్చావు. ఈ కురు 
రాజ్యాన్ని నీ యిష్టం వచ్చి నట్లు అనుభవించు” అన్నాడు. 

“నీ మైత్రిని నేను స్వీకరిస్తున్నాను. అయితే ఈ అర్జునునితో ద్వంద్వయుద్ధం 
చేయాలని కోరుకొంటున్నాను” అన్నాడు కర్గుడు. 

ద్రోణాచార్యుని అనుమతితో కర్గునికీ అర్జునునికీ మధ్య యుద్ధం ప్రారంభం 
కాబోతున్నది. కర్గ్ణుణ్ణి గుర్తించిన కుంతి తన కుమారు లిద్దరూ ఆ విధంగా యుద్దానికి 
దిగడం చూచి మూర్చ పోయింది. ఆ విషయం కనిపెట్టిన విదురుడు పరిచారికలను 
పంపి కుంతిని మళ్లీ తేరుకొనేటట్లు చేయించాడు. 


ద్వంద్వయుద్దానికి సంబంధించిన నియమాలూ, ఆచారాలూ తెలిసిన కృపాచార్యుడు 
- “అర్జునుడు నీతో యుద్ధం చేస్తాడు; అయితే ముందుగా నువ్వు ఏ రాజవంశానికి 


ఆదిపర్వము 63 


చెందినవాడవో, నీ తలిదండ్రు లెవ్వరో చెప్పు; రాజకుమారులు రాజకుమారులతో మాత్రమే 
ద్వంద్వయుద్ధం చేస్తారు కదా?” అన్నాడు కర్షునితో. 

కర్ణుడు సిగ్గుతో తల వంచుకొన్నాడు. ఇంతలో దుర్యోధనుడు కలగజేసికొని - 
“ఆచార్యా! ఉన్నతవంశంలో పుట్టినవాళ్లూ, శూరులూ, సేనానాయకులూ ఈ ముగ్గురూ 
రాజ్యార్చులు అని శాస్త్రనిర్ణయం కదా? అర్జునుడు రాజుకానివానితో యుద్ధం చేయడానికి 
ఇష్టపడకపోతే - ఇదిగో నేను ఈ కర్ణుణ్ణి అంగదేశానికి రాజును చేస్తున్నాను” అని 
అంటూ వెంటనే కర్గుణ్ణి అంగదేశరాజును చేశాడు; కర్ణుడు కృతజ్ఞతాభావంతో - “నీవు 
నాకు రాజ్యం ఇచ్చావు. నీకు నేనేమి ప్రత్యుపకారం చెయ్యాలి?” అని అడిగాడు. “ఏమీ 
అవసరం లేదు; నాతో అత్యంతమైత్రితో ఉంటే చాలు” అని సుయోధను డన్నాడు. 


ఇద్దరూ కౌగిలించుకొని ఆనందించారు. 


ఇంతలో కర్ణుని తండ్రి యైన ఒక వృద్దుడు వణుకుతూ వచ్చి “పుత్రా!” అని 
అంటూ ఆనందంతో కర్ణుణ్ణి కౌగిలించుకున్నాడు. కర్ణుడు గౌరవభావంతో చేతిలోని ధనుస్సు 
క్రింద పడవేసి ఆతని పాదాలకు అభివాదనం చేశాడు. 


అదంతా చూడగానే భీముడు ఇతడు సూతుని పుత్రుడు కదా అని తెలిసికొని 
పరిహాసపూర్వకంగా నవ్వుతూ - “సూతపుత్రుడ వైన నువ్వు రణరంగంలో, అర్జునుని 
చేతిలో మరణించడానికి అనర్హుడవు. వెంటనే నీ కులానికి తగిన కొరడా చేతితో పట్టుకో. 
అంగరాజ్యాన్ని అనుభవించే అర్హత కూడ నీకు లేదు” అన్నాడు. 


కర్ణుడు ఏమీ మాటలాడజాలక దీర్గంగా నిట్టూర్చి ఆకాశంమీద ఉన్న సూర్యునికేసి 
చూచాడు. 


కర్ణుణ్ణి అలా అన్నందుకు భీముణ్ణి దుర్యోధనుడు తీవ్రంగా దూషించి - “ఇతడు 
అంగరాజ్యాని కేమిటి! సకలభూమండలాధిపత్యానికీ తగిన మహావీరుడు. నే చేసిన పనికి 
అంగీకరించనివా డెవడైనా ఉంటే యుద్దానికి రావచ్చును” అన్నాడు. 


ఇంతలో సూర్యు డస్తమించాడు. రంగభూమి విడచి వీరులు అందరూ వెళ్లిపోయారు. 
ప్రేక్షకు లందరూ కూడ కొందరు అర్జునుణ్ణి గూర్చి, కొందరు కర్ణుణ్ణి గూర్చి, కొందరు 
దుర్యోధనుణ్ణి గూర్చీ మాటలాడుకొంటూ వెళ్లిపోయారు. 


కర్ణుడు తన పుత్రుడే అని తెలియడంతో కుంతికి ఆతనిమీద నిగూఢంగా మమకారం 
పెరిగింది. దుర్యోధనునికి అర్జునుని విషయంలో ఉన్న భయం శమించింది. 


64 మహాభారతసారసంగ్రహము 


అర్జునుడు ద్రుపదుని బంధించుట 


రాజకుమారులనుండి గురుదక్షిణ తీసికొనడానికి తగిన సమయం వచ్చినది. 
ద్రోణాచార్యుడు కౌరవులను, పాండవులను పిలచి - “పంచాలదేశరాజైన ద్రుపదుణ్ణి 
యుద్ధంలో ఓడించి, వానిని బంధించి నాకు సమర్పించండి. ఇదే నాకు కావలసిన 
గురుదక్షిణ” అని చెప్పాడు. 


వెంటనే కర్గునితో సహా దుర్యోధనాదికౌరవులు, పాండవులు పెద్ద సైన్యంతో 
ద్రుపదునిపై యుద్దానికి బయలుదేరారు. ద్రోణాచార్యులు కూడ వారితో ఉన్నాడు. 
ఆ రాజకుమారుల గర్వాతిశయం చూచి అర్జునుడు ముందుగానే మనస్సులో 


ఆలోచించుకొని ఆచార్యునితో - “ఆచార్యా! వీళ్లందరూ తమ పరాక్రమం చూపిన తరువాత 
మనం యుద్దానికి వెడదాం. ఆ ద్రుపదుని చేతిలో వీళ్లెలాగా ఓడిపోతారు” అన్నాడు. 


పాండవులూ, ద్రోణాచార్యులూ కూడ నగరానికి అర్ధక్రోశం (ఒక మైలు) దూరంలో 
నిలచి ఉన్నారు. 


ద్రుపదుడు సోదరులతోను, పెద్ద సైన్యంతోను నగరం వెలుపలికి వచ్చి 
కౌరవసైన్యాన్ని ఎదుర్కొన్నాడు. పౌరు లందరూ కూడ ఆతనికి సహాయంగా వచ్చారు. 
ఆతని ధాటికి నిలవజాలక కౌరవు లందరూ వెనుకముఖం పట్టారు. అప్పుడు పాందవులు 
ముందుకు వెళ్లి యుద్ధం ప్రారంభించారు. 


నువ్వు యుద్ధంలో పాల్గొనవద్దని యుధిష్టిరుణ్ణి నిలిపివేసి మిగిలిన నలుగురు 
సోదరులూ తుములయుద్ధం చేశారు. భీముడు తీవ్రంగా విజృంభించి శత్రుసంహారం 
చేశాడు. అర్జునుడు ద్రుపదునితో తలబడి ఆతనిని ఓడించి బంధించి తీసికొని వచ్చి 
ద్రోణాచార్యునికి అప్పగించాడు. 


అతనిని చూడగానే ఆనాడు ఆతడు తనకు చేసిన అవమానం ద్రోణాచార్యుని 
మనస్సులో మెదిలింది. “రాజా! నా పరాక్రమంచేత నిన్ను జయించి బంధింపచేశాను. 
అయితే నీ కేమీ ప్రాణభయం లేదు. మేం క్షమాగుణం గల బ్రాహ్మణులం. 

మా భైః ప్రాణభయాత్‌ వీర క్షమిణో బ్రాహ్మణా వయమ్‌. 

(ఆదిపర్వ. 137.36) 

ఆనాడు మనం బాల్యంలో, ఆ ఆ(శ్రమంలో ఆడుకొన్నాం. అందుచేత నీయందు 
స్నేహమూ, ప్రీతీ అధికంగా పెరిగాయి. ఇప్పటికి కూడా నీతో సఖ్యం కావా లనే 
కోరుకొంటున్నాను. ఇప్పుడు నీ రాజ్యం నా రాజ్యం అయిపోయింది. దీనిలో సగం నీకు 
వరంగా ఇస్తున్నాను. 


ఆదిపర్వము 65 


రాజు కానివానికి రాజుతో స్నేహం ఏమిటి అని అన్నావు కదా ఆనాడు! అందుచేత 
నీ రాజ్యమే తీసికొనడానికి ఈ ప్రయత్నం చేశాను. 


అరాజా కిల నో రాజ్ఞః సఖా భవితుమర్దతి, 
అతః ప్రయతితం రాజ్యే యజ్ఞసేన మయా తవ. (ఆదిపర్వ. 137.69) 


నువ్వు భాగీరథి దక్షిణతీరప్రాంతానికి రాజుగా ఉండు; నేను ఉత్తరతీరప్రాంతానికి 
రాజుగా ఉంటాను. ఇప్పుడు మనం ఇద్దరమూ రాజులమే గాన, నీకు ఇష్టం అయితే, నా 
మిత్రుడుగా ఉండవచ్చును” అని [ద్రోణాచార్యుడు ద్రుపదునితో అన్నాడు. 

“బ్రాహ్మణోత్తమా! విక్రమవంతు లైన మహాత్ములు ఇలా ప్రవర్తిస్తున్నా రంటే ఆశ్చర్యం 
ఏమీ లేదు. నీ విషయంలో నాకు స్నేహభావం ఉంది; నీవు కూడా నా విషయంలో 
స్నేహభావంతో ఉండుము. 

అనాశ్చర్యమిదం బ్రహ్మన్‌ విక్రాన్తేషు మహాత్మసు, 

ప్రీయే త్వయాహం త్వత్తశ్చ ప్రీతిమిచ్బామి శాశ్వతీమ్‌. (ఆదిపర్వ. 130. 71) 
అన్నాడు ద్రుపదుడు. 


ca gi ఆ 
యుధిష్టిరునికి యౌవరాజ్యాభిషేకం; ధృతరాష్తుని దుష్టత్వం 
ఒక సంవత్సరం తరువాత ధృతరాష్ట్రుడు యుధిస్టిరుణ్సి యౌవరాజ్యాభిషిక్తుణ్ణి చేశాడు. 
కొద్ది కాలంలోనే యుధిష్టిరుడు తన సద్దుణాలచెత ప్రజల మనస్సు లావర్ణించి వాళ్లు తన 
తండ్రిని మరచిపోయే టట్లు చేశాడు. 


పాండవుల విషయంలో ప్రజ లందరిలోను ఆదరం రోజురోజుకీ పెరిగింది. భీముడు 
ఖద్దయుద్ధంలోను, రథయుద్ధంలోను, గదాయుద్ధంలోను చాల కాలం బలరామునివద్ద 
శిక్షణ పొందాడు. వివిధాయుధ ప్రయోగాలలో అర్జునునితో సమాను డెవ్వడూ ఆ కాలంలో 
లేడు. 

అర్జునస్య సమో లోకే నాస్తి కళ్చిద్ధనుర్ధరః. (ఆదిపర్వ. 138. 16) 

మొసలినుండి అర్జునుడు తనను విడిపించిన సమయంలో అర్జునునికి బ్రహ్మ 
శిరోనామకాస్త్రం ఇచ్చిన ద్రోణాచార్యుడు ఆ అస్త్రాన్ని మనుష్యులమీద గాని, అల్పవీర్యం 
కలవారి మీద గాని ఎన్నడూ ప్రయోగించరాదు అను మునులు విధించిన నియమాన్ని 
మళ్లీ జ్ఞాపకం చేస్తూ - “నా కొక కోరిక ఉంది; దానిని నువ్వు తప్పక తీరుస్తా నని ప్రతిజ్ఞ 
చెయ్యాలి” అని ఆతనితో అన్నాడు. అర్జునుడు తప్పక తీరుస్తానన్నాడు. “యుద్ధరంగలో 


66 మహాభారతసారసంగ్రహము 


నువ్వు నాతో యుద్ధం చెయ్యాలి” అని కోరాడు. అట్లే చేస్తా నని అంటూ అర్జునుడు 
గురువుగారి పాదాలకు ప్రణామం చేశాడు. 


నీతిమంతు డైన సహదేవుడు దేవేంద్రునినుండి నీతిశాస్త్రం అంతా అభ్యసించాడు. 
ద్రోణునివద్దనే సకలశస్తాస్తవిద్యలు నేర్చిన నకులుడు చిత్రయుద్ధంలో ప్రవీణు డయ్యాడు. 
ఈ విధంగా మహాపరాక్రమశాలు డైన పాండవు లందరూ గొప్ప ఐకమత్యంతో ఉన్నారు. 

పాండుమహారాజునకు కూడ లొంగని యవనరాజును, విపులు డను 
సౌవీరదేశరాజును, సుమిత్రు డను రాజునూ కూడ అర్జునుడు జయించాడు. భీమసేనుని 
సాహాయ్యంతో అతడు ప్రాచ్యదేశరాజులను, దక్షిణదేశరాజులనూ కూడ జయించాడు. 


ఈ విధంగా పాండవుల కీర్తి దినదినాభివృద్ధి పొందుతూంటే ధృతరాష్టుని మనస్సులో 
అసూయ కూడ అంతగా పెరిగిపోయింది. ఆతనికి రాత్రులు నిద్ర పట్టేది కాదు. 

దూషితః సహసా భావో ధృతరాష్ట్రస్య పాణ్డుషు, 

స చిన్లాపరమో రాజా న నిద్రామలభన్నిశి. (ఆదిపర్వ. 138.27) 


కణికుడు ధృతరాష్తునికి చేసిన కూటనీత్యుపదేశం 

ధృతరాషు డొకనాడు రాజనీతిలో విశారుదు డైన కణికు డనే మంత్రిని పిలిపించి 
ఆతనితో - “బ్రాహ్మణోత్తమా! పాండవులు రోజురోజుకు పైపైకి పెరిగిపోతున్నారు. అది 
నేను సహింపలేకున్నాను. వాళ్ల విషయంలో నేనే విధమైన రాజనీతి అనుసరించాలో 
చెప్పు; అలా చేస్తాను” అన్నాడు. 

కణికుడు చెప్పడం ప్రారంభించాడు - “రాజా! చెపుతున్నాను విను. ఇలాంటి 
విషయాలు చెపుతున్నా నని నామీదమాత్రం కోపించకు. దండంచేత కాని ప్రజలు లొంగరు. 
అందుచేత తన పౌరుషాన్ని ప్రదర్శిస్తూ నిత్యమూ దండం విధించాలి. తన లోపా లేవీ 
ఇతరులకు తెలియకుండా చూచుకొంటూ ఇతరుల లోపాలు కనిపెట్టాలి. 

నిత్యముద్యతదణ్ల:ః స్యాత్‌ నిత్యం వివృతపౌరుషః, 

అచ్చి ద్రశ్ళిద్రదర్శీ స్యాత్‌ పరేషాం వివరానుగః. (ఆదిపర్వ 139. 6) 

శత్రువు దుర్చలుడే కదా అని ఉపేక్షించకూడదు. శరణు జొచ్చినవాని మీద దయ 
చూపకూడదు. అగ్నిహోమాలు చేస్తూ యజ్ఞాలు ఆచరిస్తూ, కాషాయవస్తాలు, జటలు, 
అజినమూ ధరిస్తూ, లోకుల్ని నమ్మించాలి. తరవాత తోడేలు పడ్డట్లు వాళ్లమీద పడి 
నశింపచెయ్యాలి. 


ఆదిపర్వము 67 


అగ్బ్యాధానేన యజ్ఞేన కాషాయేణ జటాజినైః, 

లోకాన్విశ్వాసయితై వ తతో లుమ్పేద్యథా వృకః. (ఆదిపర్వ. 139. 19) 

కొంత కాలం పాటు శత్రువును కూడ భుజంమీద ఎక్కించుకొని మొయ్యాలి. సరి 
యైన సమయం దొరకగానే కుండను రాతిమీదవేసి బ్రద్దలుకొట్టి నట్లు పడేసి తాక్మివెయ్యాలి. 

వహేదమిత్రం స్మన్ధేన యావత్‌ కాలస్య పర్యయః, 

తతః ప్రత్యాగతే కాలే భిన్వాద్ధబమివాశ్శని. (ఆదిపర్వ. 189. 21) 

ఎంత దీనంగా వేడుకొన్నా శత్రువుని విడిచిపెట్టకూడదు. సామ - దాన - భేద 


- దండోపాయాలలో ఏదైన ఒకటి కాని, అన్నీ కాని ప్రయోగించి శత్రువును 
నశింపచెయ్యాలి.” 


ఆ మాట విని “అదెలా?” అని అడిగాడు ధృతరాష్రుడు. కణికు డొక చిన్న కథ 
చెప్పడం ప్రారంభించాడు - 


ఒక వనంలో స్వార్థంలో మంచి పాండిత్యం ఉన్న నక్క ఒక టుండేది. దానికి పెద్ద 
పులి, ఎలుక, తోడేలు, ముంగిస మిత్రులు. వాటికి బాగా బలిసిన జింక ఒకటి కనబడింది. 
అది లేళ్ల గుంపుకు అధిపతి. దాని నే విధంగా నైనా చంపి తినా లని నక్క మొదలైన 
మిత్రమృగాలు అనుకొన్నా దాన్ని ఎదిరించడానికి భయపడ్డాయి. నక్క ఒక ఉపాయం 
చెప్పింది - “అది నిద్రపోతూన్నప్పుడు ఎలక వెళ్లి దాని పాదాలు కొరికి పుండ్లు పడే 
టట్లు చెయ్యాలి. అప్పుడు పెద్దపులి దానిని చంపివేయవచ్చును.” ఆ విధంగా జింకను 
చంపగా దాని శరీరం నేలమీద పడి ఉంది. “నేను దీనిని చూస్తూ ఉంటాను; మీరందరూ 
నదిలో స్నానాలు చేసి రండి. తరువాత మనం అందరమూ భోజనం చేద్దాం” అని నక్క 
అంది. ఆ ప్రకారంగా స్నానం చేసి ముందుగా పెద్దపులి వచ్చేసరికి నక్క చింతాకులమై 
ఉంది. “అలా ఉన్నా వెం” అని అడిగింది పెద్దపులి. “పులి పెద్ద పెద్ద మాటలు చెపుతుంది; 
ఇప్పుడు నేను చంపిన మృగం మాంసం తినడానికి సిద్ధం అవుతూన్నది. దానితో కలిసి 
నేను భోజనం చెయ్యను” అని ఎలుక నిన్ను నిందిస్తూ మాట్లాడింది. అందుచేత నేను 
దిగులుగా ఉన్నాను అంది నక్క “అలాగా నాకీ మృగం వద్దులే. నేనే మరో మృగాన్ని 
చంపి తింటాను” అంటూ పెద్దపులి వెళ్లిపోయింది. 


ఇంతట్లో ఎలుక వచ్చింది. నక్క దానితో - “ఈ మృగమాంసం విషం వంటిది. 
దానిని నేను తినను. అందుచేత నేను ఎలుకని తింటాను; నువ్వు అనుమతి ఇవ్వాలి” 
అని ముంగిస ఇప్పుడే నాతో అంది” అని చెప్పింది. దానితో భయపడి ఎలుక కలుగులోనికి 
పారిపోయింది. 


68 మహాభారతసారసంగ్రహము 


తోడేలు స్నానం చేసి వచ్చింది. నక్క దానితో - “ఎందుచేతనో పులి నీమీద చాల 
కోపంతో ఉంది. దాని కుటుంబంతో ఇప్పుడు రాబోతూజఉన్నది. నువ్వు ఏం చేస్తావో - 
ఆలోచించుకో” అని చెప్పింది. ఆ మాట వినగానే తోడేలు మరో దారి పట్టి పరుగెత్తింది. 


ముంగిస వచ్చింది - “నేను నా బాహుబలంతో పులిమొదలైనవాటి నన్నింటినీ 
జయించాను; అవి పారిపోయాయి. సరే! రా; నాతోయుద్దానికి” అంది నక్క “వాళ్లనే 
జయించావు - నీతో నేనేమి యుద్ధం చేస్తాను” అంటూ అది పారిపోయింది. 

నక్క మృగమాంసం అంతా సుఖంగా భక్షించింది. 

“రాజా! ఇదే భేదం మొదలైన ఉపాయాలు ప్రయోగించడం అనగా.” 

“మహారాజా! పిరికివానిని భయం చూపి భేదింపచేయాలి. శూరుణ్ణి నమస్మరించి, 
ధనాశ కలవానిని ధనం ఎరచూపి, సమబలుణ్జి దుర్చలుణ్ణ్లీ బలం ప్రయోగించి ఖేదింప 
చెయ్యాలి. విడగొట్టాలి. 

భయేన భేదయేద్భీరుం శూరమజ్ఞాలికర్మణా, 

లుబ్ధమర్థప్రదానేన సమం న్యూనం తథౌజసా. (ఆదిపర్వ. 139. 50) 

అభివృద్ధి కావా లనుకొనేవాడు, ఎదుటివాడు పుత్రుడైనా, మిత్రుడైనా, సోదరు 
దైనా, తండ్రి యైనా, గురు వైనా, శత్రుస్థానంలో ఉంటే వానిని పరిమార్చాలి. 

శత్రువును అసత్య మైన ఒట్టు పెట్టనా, ధనం ఇచ్చెనా (చంపేవాళ్లకు), విషంచేత 
నైనా; మాయచేత నైనా చంపించివేయాలి. ఎన్నడూ శత్రువును ఉపేక్షించకూడదు. 

మంచిచెడ్డలు తెలియక చెడుమార్గంలో ్రవర్తిస్తూన్న దృపుడైన గురువు నైనా 
(పూజ్యుజ్ఞినా) పళ న్యాయసంమతం. 

గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానతః, 

ఉత్పథం ప్రతిపన్నస్య న్యాయ్యం భవతి శాసనమ్‌. (ఆదిపర్వ. 139. 54) 

ఎంత కోపం వచ్చినా పైకి కనబడనీయకూడదు. చిరునవ్వు నవ్వుతూ మాటలాడాలి. 
కోపంతో ఎవరినీ చీదరించుకొనకూడదు. 

క్రుద్ధో ప్యక్రుద్ధరూపః స్యాత్‌ స్మితపూర్వాభిభాషితా, 

న చాప్యన్యమపధ్వం సేత్‌ కదాచితోపసంయుతః. (ఆదిపర్వ. 139. 55) 

ఎదుటివానిమీద దెబ్బతీసే ముందూ, దెబ్బతీసే టప్పుడూ కూడ ప్రియంగానే 
మాట లాడాలి. దెబ్బ తీసిన తరువాత జాలిపడాలి, పశ్చాత్తాపం చూపాలి, ఏడవాలి 
కూడ. 


ఆదిపర్వము 69 


ప్రహరిష్యన్‌ ప్రియం బ్రూయాత్‌ ప్రహరన్నపి భారత, 

ప్రహృత్య చ కృపాయీత శోచేత చ రుదేత చ. (ఆదిపర్వ. 139. 56) 

ఘోరమైన అపరాధం చేసినవాడు కూడ ధర్మమార్గంలో ఉంటే ఆ అపరాధం, 
పర్వతం తెల్లమేఘాలచేత కప్పబడి నట్లు కప్పబడిపోతుంది. 

ఎవని విషయంలో శంక ఉండడానికి అవకాశం లేదో వానిని కూడ శంకించాలి. 
శంకించడానికి అవకాశం ఉన్న వాని నైతే ఎల్లప్పుడూ శంకిస్తూనే ఉండాలి. శంకించబడని 
వాని నుండి వచ్చిన భయం సమూలంగా నశింపచేస్తుంది. మనమీద విశ్వాసం లేనివానిని 
నమ్మకూడదు. విశ్వాసం ఉన్నవానిని కూడ అతిగా విశ్వసించకూడదు. విశ్వాసం వల్ల 
(విశ్వసించినవానివల్ల) కలిగిన భయం మూలంతో సహా నశింపచేస్తుంది. 

న విశ్వసేదవిశ్వస్తే విశ్వస్తే నాతివిశ్వసేత్‌, 

విశ్వాసాద్యయముత్పన్నం మూలాన్యపి నికృన్తతి. (ఆదిపర్వ. 139. 62) 

ఏదైన క్రూరమైన పని చేయదలచినవాడు వినయం ఉట్టిపడే టట్లు మాట్లాడాలి. 
హృదయం మాత్రం కత్తి వలె తీక్ష్యంగా ఉంచుకోవాలి. నవ్వుతూ మాట్లాడాలి. 

అభివృద్ధిని కోరేవాడు సవినయంగా నమస్మరిస్తూండాలి; ఒట్టు పెడుతూండాలి; 
మంచి మాటలు మాట్లాడాలి. శిరస్సుతో పాదాభివందనం చేస్తూండాలి. ఆశ చూపు 
తూండాలి. 


తాను దీనస్థితిలో ఉన్నప్పుడు మృదు వైన విధానంచేత గాని, దారుణ మైన 
విధానంచేత గాని కష్టాలనుండి బైటపడాలి. సమర్ధుడైన తరువాత ధర్మం ఆచరించాలి. 

సంశయాస్పద మైన పని చేయకుండా (రిస్క్‌ తీసికొనకుండా) మానవుడు మంచి 
ఫలితాన్ని, ఉన్నతిని పొందజాలడు. సంశయ మైన పని చేసిన తరువాత బ్రతి కున్నాడా 
- మంచిని, అభివృద్ధిని చూస్తాడు. 

న సంశయమనారుహ్య నరో భద్రాణి పశ్యతి, 

సంశయం పునరారుహ్య యది జీవతి పశ్యతి. (ఆదిపర్వం. 139.73) 

శత్రువుతో సంధి చేసికొని, అమ్మయ్యా! కృతకృత్యుజ్ఞయ్యాను అని నిద్రపోయేవాడు 
చెట్టు కొమ్మ చివర నిద్రపోయినవాడు వలె క్రింద పడిన తరువాతనే మేల్మొంటాడు. 

యో౭.రిణా సహ సంధాయ శయీత కృతకృత్యవత్‌, 

స వృక్షాగ్రే యథా సుప్తః పతితః ప్రతిబుధ్యతే. (ఆదిపర్వ. 139. 75) 


70 మహాభారతసారసంగ్రహము 


మత్వాన్ని చంపేవాడు వలె పరుల మర్మాలను ఛేదించకుండా, అనగా దుర్చలంగా 
ఉన్న విషయాలలో దెబ్బతీయకుండా, దారుణ మైన పనులు చేయకుండా, పరుణ్ణి 
చంపకుండా, ఎవ్వడూ కూడ గొప్ప ఐశ్వర్యం పొందజాలడు.” 

నాచ్చిత్వా పరమర్శాణి నాకృత్వా కర్మ దారుణమ్‌, 

నాహత్వా మత్స్యఘాతీవ ప్రాప్నోతి మహతీం (శ్రియమ్‌. (ఆదిపర్వ. 139.77) 

ఏదైనా పని ఉంటేనే ఒకడు మరొకని దగ్గరికి వెడతాడు. పని పూర్తెపోతే ఇంక 
రావడమే ఉండదు. అందుచేత అన్ని పనులూ కూడ అరకొరగానే చేసి పెట్టాలి. 

నార్థికో (నా+అర్థికః)9_ర్థినమభ్యేతి కృతార్ధే నాస్తి సంగతమ్‌, 

తస్మాత్సర్వాణి సాధ్యాని సావశేషాణి కారయేత్‌. (ఆదిపర్వ. 139. 79) 

తాను చేస్తూన్న పనులను గూర్చి శత్రువులకు గాని మిత్రులకు గాని తెలియకూడదు. 
అది ప్రారంభం అయిన తరవాతనే, లేదా పూర్తి అయినతరవాతనే, ఇతరులకు తెలియాలి. 

నాస్య కృత్యాని బుధ్యేరన్‌ మిత్రాణి రిపవస్తథా, 

ఆరబ్దాన్యేవ పశ్యేరన్‌ సుపర్యవసితాన్యపి. (ఆదిపర్వం. 139. 81) 

భయం (ఆపద) రానంతవరకు దానికి భయపడుతూన్నట్లు ప్రతిక్రియ చేసికోవాలి. 
ఆపద వచ్చిపడిందా, దానిని ధైర్యంగా ఎదుర్మోవాలి. 

భీతవత్‌ ప్రతికర్తవ్యం యావద్భయమనాగతమ్‌, 

ఆగతం తు భయం దృష్ట్వా ప్రహర్తవ్యమభీతవత్‌. (ఆదిపర్వ. 139. 82) 


పై వానికి ఆశ చూపించాలి; అయితే ఈ పని జరగడానికి చాల కాలం పడుతుంది 
అని చెప్పాలి. ఆ కాలానికి ఏదో విఘ్నం జోడిస్తూండాలి. ఆ విఘ్నానికి ఏదో నిమిత్తం 
చూపుతూండాలి. ఆ నిమిత్తానికి ఏదో మరొక హేతువు చూపుతూండాలి. 


ఆశాం కాలవతీం కుర్యాత్‌ కాలం విఘ్నేన యోజయేత్‌, 

విఘ్నం నిమిత్తతో బ్రూయాత్‌ నిమిత్తం వాపి హేతుతః. (ఆదిపర్వ. 139. 88) 

మహారాజా! పాండవుల విషయంలోను, ఇతరుల విషయంలోను ఏది న్యాయమో 
అది చెయ్యి. నువ్వు ఎలా మునిగిపోకుండా ఉంటావో అలా చెయ్యి. 

పాండవులనుండి నిన్ను నువ్వు రక్షించుకో. నీకు పాండవులు సోదరుని కుమారులు. 
అందుచేత సహజశత్రువులు (భ్రాతృవ్యశబ్దానికి శత్రువు లని అర్థం). బలవంతులు. 
నీకు పశ్చాత్తాపం కలగకుండా ఉండే టట్లు నీతిని అనుసరించి చెయ్యి.” 


ఆదిపర్వము 71 


ఇలా ఉపదేశించి కణికుడు ఇంటికి వెళ్లిపోయాడు. ధృతరాషుని శోకం ఇంకా 
పెరిగిపోయింది. 


కణికుడు బోధించినది కూటనీతి. అయితే జాగర్తగా ఆలోచించి చూస్తే అన్ని 
కాలాలలోను, అన్ని దేశాలలోను పాలకులు, ఏదో విధంగా అధికారం పొందాలని 
కోరేవాళ్లు, ధనం సంపాదించాలనుకొనేవాళ్లు అనుసరిస్తూన్నది ఈ కూటనీతే. 
ప్రపంచంలోని అన్ని సంక్షోభాలకీ మూలకారణం ఈ కూటనీతే అను విషయం అందరూ 
(గ్రహించ కలిగితే దీనిని విడనాడడం కోసం ప్రయత్నిస్తే విశ్వశాంతిని సంపాదించ 
కలుగుతాం. 


పాండవులపై పౌరుల అనురాగాన్ని చూచి దుర్యోధనుని విచారం 

పౌరులలో పాండవులకు రోజురోజుకూ పెరిగిపోతూన్న ఆదరాన్ని చూసి 
దుర్యోధనుడు అసూయతో కుళ్లిపోయాడు. ఏదో విధంగా పాండవులను పరిమార్చ్సా లని 
దుర్యోధనుడు, కర్టుడు, దుర్యోధనుని మేనమామ శకుని అనేకవిధా లైన కుట్రలు పన్నడం 
ప్రారంభించారు. 

వాళ్లు చేస్తూన్న వన్నీ తెలిసినా కూడ పాండవులు, విదురుని మాటను పాటిస్తూ 
ఆ విషయా లన్నీ పైకి ఎవరికీ చెప్పకుండా, తగు ప్రతిక్రియ చేసుకొంటున్నారు. 

అందరూ కలిసి ముచ్చటించుకొనే నాలుగు వీథులమొగలలోను, సభలలోను, 
ఎక్కడ చూచినా, పౌరు లందరూ యువరా జైన యుధిష్టిరుని గుణాలను ప్రశంసిస్తూండే 
వారు. 


“గ్రుడ్డివాడైన ధృతరాష్టునికి రాజ్యాధికారం లేదు. అందుచేతనే రాజు కాలేదు. 
ఇప్పుడు మాత్రం ఎలా రాజవుతాడు? భీష్ముడు తాను చేసిన ప్రతిజ్ఞ వీడి రాజ్యాధికారం 
చేపట్టే ప్రసక్తియే లేదు కదా? ఏమైనా సరే మనం యువకుడైనా పెద్దవాళ్లవంటి శీలం 
గల యుధిష్టిరుణ్ణి రాజుగా చెయ్యాలి” అని వాళ్లందరూ అంటున్నారు. 

ప్రజ్ఞాచక్షురచక్షువ్వాద్‌ ధృతరాటో జనేశ్వరః, 

రాజ్యం న ప్రాప్తవాన్‌ పూర్వం స కథం నృపతిర్భవేత్‌. 

తథా శాన్తనవో భీష్మః సత్యసంధో మహావ్రతః, 

ప్రత్యాఖ్యాయ పురా రాజ్యం న స జాతు (గహీహ్యతి. 

తే వయం పాణ్ణవశ్రేష్టం తరుణం వృద్ధశీలినమ్‌, 

అభిషిజణ్సామ సాధ్వద్య సత్యకారుణ్యవేదినమ్‌. (ఆదిపర్వం. 140. 25-27) 


72 మహాభారతసారసంగ్రహము 


పారుల మాటలు విని మనస్సులో ఈర్ష్యతో మండిపోతూన్న దుర్యోధను డొకనాడు 
ఇతరు లెవరూ లేని సమయంలో తండ్రి దగ్గరికి వెళ్లి, నమస్మరించి ఇలా అన్నాడు. 
“తండ్రీ! కర్ణకఠోరా లైన పౌరుల మాటలు వింటున్నావు కదా? నిన్నూ భీష్ముణ్ణీ కాదని 
పాండురాజకుమారుణ్లి రాజు చెయ్యాలని వాళ్లు కోరుకొంటున్నారు. 

భీష్ముని మనస్సులో ఉన్న మాట కూడ ఇదే. పూర్వం పాండురాజు గుణవంతు 
డవడంచేత తండ్రినుండి రాజ్యం పొందాడు. నీకు నేత్రావరోధం ఉండడంచేత నీకు 
దక్కవలసిన రాజ్యం నీకు రాలేదు. 

పితృతః ప్రాప్తవాన్‌ రాజ్యం పాణ్జురాత్మగుణైః పురా, 

త్వమన్గగుణసంయోగాత్‌ ప్రాప్తం రాజ్యం న లబ్ధివాన్‌. (ఆదిపర్వ. 140. ౩4) 

ఈ నాడు ఈ రాజ్యం పాండుపుత్రుడు పొందితే తరువాత ఈ రాజ్యం వాళ్ల పుత్ర 
పౌత్రాదుల చేతిలోనికే వెళ్లిపోతుంది. ఇంక మేము, మా పుత్రపౌత్రాదులూ కూడ 
ఇతరులమీద ఆధారపడి వాళ్లకు ఊడిగాలు చేయవలసి వస్తుంది. 


మాకు ఇలాంటి స్థితి కలగకుండా ఏదైన ఉపాయం చెయ్యి. పూర్వం నువ్వే 
రాజువై ఉంటే ఎవరేమన్నా మాకే ఈ రాజ్యం లభించి ఉండేది కదా!” 


సతతం నిరయం యాతాః పరపిణ్లోపజీవినః, 

న భవేమ యథా రాజన్‌ తథా నీతిర్విధీయతామ్‌. 

యది త్వం హి పురా రాజన్‌ ఇదం రాజ్యమవాప్తవాన్‌, 

ధ్రువం ప్రాప్వామ చ వయం రాజ్యమప్యవశే జనే. (ఆదిపర్వ. 140. ౩/38) 


పాండవులను వారణావతం పంపమని 


దుర్యోధనుడు తండ్రిని కోరుట 

ఒకనాడు దుర్యోధనుడు, దుఃశాసనుడు, కర్ణుడు, శకుని కలిసి ఆలోచించుకొన్నారు. 
ఆ ఆలోచనప్రకారం దుర్యోధనుడు తండ్రి దగ్గరికి వచ్చి - “పాండవులను ఏదైన 
ఉపాయంచేత వారణావతపురానికి పంపివేస్తే మనకు వాళ్లనుండి భయం ఉండదు” 
అన్నాడు. 

పాండవుల విషయంలో అసూయతో ఉన్న ధృతరాష్ట్రునికి కణికుని ఉపదేశం 
బాగా తల కెక్కింది. ఇప్పుడు పుత్రుడు కూడ వచ్చి అదే ధోరణిలో మాటలాడుతూంటే 
ఆతని కేమి చెయ్యాలో తోచలేదు. 


ఆదిపర్వము 73 


“నా తమ్ముడు పాండురాజు నామీద ఎంతో భక్తితో, ప్రేమతో ఉంటూ తాను 
జయించుకొని వచ్చిన సంపద నంతనీ నాకే ఇస్తూండేవాడు. యుధిష్టిరునిలో కూడ ఏ 
విధ మైన దోషాలూ లేవు. అలాంటప్పుడు వాళ్లను నగరం విడచి వెళ్ల మని ఎలా 
చెప్పగలను? 

అంతే కాకుండా భీష్మద్రోణాచార్యులకు కూడ పాండవులమీద అధిక మైన 
ప్రేమభావం ఉంది. పౌరుల మాట చెప్ప నక్కర లేదు. పాండవులకు ఏ మాత్రం అపకారం 
జరిగినా వాళ్లందరూ మనల్ని బ్రతకనిస్తారా?” అన్నాడు ధృతరాష్ట్రుడు. 

“ఆ భయం ఏమీ లేదు. ఇప్పటికే నేను రాజ్యంలో ప్రధాన మైన అమాత్యుల 
నందరినీ ధనం ఇచ్చి మన వైపు తిప్పుకొన్నాను. వాళ్లందరూ నా పక్షానే ఉంటారు. 
అందుచేత ఏదో మంచి ఉపాయం చూచి పాండవులు వారణావతానికి వెళ్లే టట్లు చెయ్యి. 
నేను పరిపాలనలో స్థిరపడిన తరువాత వాళ్లు కావలిస్తే తల్లితో కలిసి తిరిగి హస్తినాపురానికి 
రావచ్చును” అన్నాడు దుర్యోధనుడు. 

ఆ మాటలు విని ధృతరాష్లుడు - “నాయనా! నిజానికి నా మనస్సులో కూడ ఈ 
అభిప్రాయమే ఏనాటినుంచో ఉంది. అయితే ఇది పాపమైన ఆలోచన అవడంచేత 
నేనెన్నడూ బైటపెట్టలేదు. 

దుర్యోధన మమాప్యేతద్ధధి సంపరివర్తతే, 

అభిప్రాయస్య పాపత్వాన్నైనం తు వివృణోమ్యహమ్‌. (ఆదిపర్వ 41. 16) 

భీష్మ - ద్రోణ - కృప - విదురులు ఇందుకు అంగీకరించరు కదా? వాళ్లు 
ఎదురుతిరిగి, మనల్ని నిర్మూలించవచ్చును కదా” అన్నాడు. 

“ఆ భయం ఏమీ లేదు. భీష్ముడు ఎల్లప్పుడూ మధ్యస్థుడుగానే ఉంటాడు; ఏ 
పక్షాన్నీ సమర్థించడు. ద్రోణుని పుత్రుడు నాతోనే ఉన్నాడు. కొడుకు ఏ పక్షంలో ఉంటే 
ఆ పక్షంలోనే ద్రోణు డుంటాడు. వీళ్లిద్దరూ ఏ పక్షాన ఉంటే ఆ పక్షంలోనే కృపు డుంటాడు. 
ఇంక విదురుడు అన్ని విధాల మనమీద ఆధారపడి ఉన్నవాడే. ఒంటరిగా ఆతడేమీ 
చేయజాలడు. అందుచేత ఏదోవిధంగా నువ్వు - పాండవులనూ కుంతిని పంపివేస్తే 
మన హృదయశల్యం తొలగిపోతుంది” అన్నాడు దుర్యోధనుడు. 


పాండవులు వారణావతానికి వెళ్లుట 
దుర్యోధనుడు రాజ్యపాలనలో ప్రధాను లైన మంత్రి - పురోహిత - సేనాపత్యాదు 
లలో చాలమందిని, ధనమానాదులచేత, మెల్ల మెల్లగా తన వైపు త్రిప్పుకొన్నాడు. 


74 మహాభారతసారసంగ్రహము 


ధృతరాష్రుడు (ప్రేరేపింపగా వాళ్లందరూ అప్పుడప్పుడు యుధిష్టిరుని దగ్గరకు వెళ్లి 
వారణావతనగరాన్నీ అక్కడ జరిగే అత్యుత్తమమైన ఉత్సవాలనీ, వర్ణించి చెపుతూండేవారు. 
అక్కడికి వెళ్లి కొన్నాళ్లు ఉండి రావచ్చు ననే అభిప్రాయం పాండవుల మనస్సులో కలిగింది. 
ఆ విషయం తెలియగానే ధృతరాష్టుడు పాండవులను పిలిచి - “అతిమనోహరమైన 
వారణావతపురంలో జరిగే ఉత్సవాలలో పాల్గొని కొంత కాలం అక్కడ నివసించండి. 
తిరిగి హాస్తినపురానికి రావచ్చును” అని చెప్పాడు. 


యుధిష్టిరునికి ధృతరాష్రుని మనస్సులో ఉన్న అభిప్రాయం తెలియకపోలేదు. 
అయినా వాళ్లందరూ ఏకమయ్యా రనీ, తాము అసహాయస్థితిలో ఉన్నా మనీ గుర్తించి ఆ 
నగరానికి వెళ్లడానికి అంగీకరించాడు - 

ధృతరాష్ట్రస్య తం కామమనుబుధ్య యుధిష్టిరః, 

ఆత్మనశ్చాసహాయత్వం తథేతి ప్రత్యువాచ తమ్‌. (ఆదిపర్వ. 142. 11) 

పాండవులు భీష్ముడు మొదలైన పెద్ద లందరికీ నమస్కరించారు. యుధిష్టిరుడు 
దీనుడై ఆ పెద్దలతో - “ధృతరాష్ట్రుని ఆజ్ఞచేత వెడుతున్నాం. మీరందరూ ప్రసన్న మైన 
మనస్సులతో మమ్ములను ఆశీర్వదించండి. మీ ఆశీర్చలంచేత మాకు ఏ బాధలూ 
కలగకుండా ఉంటాయి” అని మెల్లగా అన్నాడు. 

సగణాస్తత్ర యాస్యామో ధృతరాష్ట్రస్య శాసనాత్‌, 

ప్రసన్నమనసః సర్వే పుణ్యా వాచో విముజ్బాత, 

ఆశీర్భిర్భంహితానస్మాన్‌ న పాపం ప్రసహిష్యతే. (ఆదిపర్వ. 142. 16) 

దుర్యోధనుడు పురోచను డను సచివుణ్ణి పిలచి - “పాండవులు వారణావతానికి 
వెళ్లబోతున్నారు. నీవు శీఘ్రంగా వెళ్లి లక్క మొదలైన ద్రవ్యాలతో ఒక చక్కని భవనం 
నిర్మించాలి. నిప్పు తగిలే టప్పటికి భగ్గున మండిపోయే తైలాలు, ఇతర పదార్ధాలు 
రహస్యంగా ఆ ఇంట్లో అక్క డక్కడ ఉంచాలి. కుంతికి పాండవులకూ ఆ గృహంలో 
నివాసం ఏర్పరచి తగు సమయం చూచుకొని ఒక రాత్రి ఆ ఇంటికి నిప్పు అంటించాలి. 
ఈ విషయం నీకూ నాకూ తప్ప ఎవరికీ తెలియకూడదు. పాండవు లందరూ మరణించిన 
తరువాత నెను రాజ్యంలో స్థిరపడి నీకు నాతో సమానమైన భోగభాగ్యాలు ఏర్పరుస్తాను” 
అని చెప్పి పంపాడు. అత డా విధంగా ఒక విశాల మైన జతుగ్భహం (లక్క ఇల్లు) 
నిర్మించాడు. 


పాండవులు వారణావతానికి బయలుదేరారు. దుర్యోధనుని ప్రయత్నా లన్నీ తెలిసిన 
విదురుడు యుధిస్టిరునికి రాబోయే ఆపదను గూర్చి సూచిస్తూ జాగరూకతతో ఆత్మరక్షణం 


ఆదిపర్వము 75 


చేసికొనవలసిందిగా, ఇతరు లెవరికీ అర్థం కాని సాంకేతికభాషతో (కోడ్‌లాంగ్వేజి) 
బోధించాడు. ధృతరాష్టుడు పాండవుల విషయంలో చేస్తూన్న అన్యాయాన్ని పౌరు లందరూ 
దూషిస్తూ పాండవులను కొంత దూరం వెంబడించారు. యుధిష్టిరుడు వాళ్ల నందరినీ 
ప్రేమ పూర్వకంగా బ్రతిమాలి వెనుకకు పంపివేశాడు. ఫాల్గునమాసం, రోహిణీనక్షత్రయుక్త 
అష్టమినాడు వారణావతం చేరారు. 


పాండవులు వారణావతం చేరగానే పౌరు లందరూ వారికి ఘన మైన స్వాగత 
సత్మారాలు అందించారు. పురంలో ప్రవేశించిన ఆ పాండవులు ముందుగా ఆ నగరంలో 
ఉన్న అన్ని వర్ణాలకీ చెందిన పెద్దల ఇండ్లకు వెళ్లి వాళ్లను కలిసి తరువాత తమకై 
ఏర్పరచిన భవనానికి వెళ్లారు. 

తే ప్రవిశ్య పురీం వీరాస్తూర్లం జగ్మురథో గృహాన్‌, 

బ్రాహ్మణానాం మహీపాల రతానాం స్వేషు కర్మసు. 

నగరాధికృతానాం చ గృహాణి రధినాం తదా, 

ఉపతస్థుర్నర శ్రేష్టాః వైశ్యశూద్రగృహాణ్యపి, 

జగ్మురావసథం పశ్చాత్‌ పురోచనపురస్సరాః. (ఆదిపర్వ. 145. 6-8) 

ఆ భవనంలో పది రోజులు నివసించిన తరువాత పురోచనుడు వాళ్లను క్రొత్తగా 
నిర్మించిన ఆ జతుభవనంలో ప్రవేశపెట్టాడు. ఆ భవనంలో ప్రవేశించగానే యుధిష్టిరుడు 
అది నిర్మించడానికి ఉపయోగించిన వస్తువుల వాసనను ఆఘ్రాణించి - “మనం ఇప్పుడు 
అగ్నిగ్భహంలో ్రవెశించాం. నాకు పూర్తి విశ్వాసం కలిగిన తరువాత ఈ దుష్టు డైన 
పురోచనుడు మనలను కాల్చడానికి నిర్ణయించుకొని నిరీక్షిస్తూంటాడు. ఈ విషయం 
మన పినతండ్రి విదురుడు సూచించి ఉన్నాడు” అని భీమునితో అన్నాడు. 


“అయితే - మనం దీనిలో ఎందుకు, మొదట నివసించిన ఇంటికే వెళ్లడం మంచిది 
కదా” అన్నాడు భీముడు. 


“అలా కాదు; మనకి ఈ రహస్యం తెలిసి నట్లు ఈ పురోచనుడికి తెలిస్తే అతడు 
వెంటనే మనల్ని చంపించే ప్రయత్నం చేస్తాడు. భయపడి మనం మరొక చోటికి వెళ్లినా 
అన్ని విధాలా అధికారంలో ఉన్న దుర్యోధనుడు ఏ సహాయమూ లేని మనల్ని మరొక 
విధంగా చంపిస్తాడు. అందుచేత ఏమీ తెలియనట్లు నటిస్తూ మనం కొన్నాళ్లు ఇక్కడే 
ఉందాం. అప్పు డప్పుడు వేటకోసం అని బైటకు, వెళ్లి వస్తూంటే కాలాంతరంలో మనం 
పారిపోవడానికి మార్గాలు తెలుసుకోవచ్చు. ఈ లోగా ఒక పెద్ద బిలం ఏర్పరచుకొందాం. 
అగ్నిభయం కలిగినప్పుడు దానిలో దాగికొనవచ్చును” అన్నాడు యుధిష్టిరుడు. 


76 మహాభారతసారసంగ్రహము 


ఒకనాడు విదురుడు పంపగా ఒక ఖనకుడు (సొరంగాలు త్రవ్వేవాడు) రహస్యంగా 
యుధిస్టిరుణ్ణి కలిసి, ఆతనికి, తాను విదురుడు పంపగా వచ్చినవాడే అను నమ్మకం 
కలిగే టట్లు కొన్ని గుర్తులు చెప్పి ఆ లక్క ఇంట్లోనుండి బైటకు ఒక సొరంగం త్రవ్వాడు. 


పురోచనుడు ఎల్ల వేళలా కొంత మంది సైనికులతో ఆ గృహం ద్వారం దగ్గర 
కాపలా ఉండేవాడు. పాండవులు మాత్రం వాని కేమీ సందేహం కలగకుండా ప్రతిదినమూ 
వేట పేరుతో బైటికి వెళ్లి వస్తూండేవారు. ఈ విధంగా ఒక నిండు సంవత్సరం గడిచింది. 
తన పాచిక పారబోతూన్నది కదా అని పురోచనుడు సంతోషిస్తున్నాడు. 


యుధిష్టిరు డొకనాడు తమ్ముళ్లను పిలిచి - “పురోచనుడికి పూర్తిగా మన మీద 
విశ్వాసం ఏర్పడింది. ఈ ఇల్లు విడిచిపారిపోవడానికి తగిన సమయం ఇదే. మనం 
ఆయుధగ్భహానికి నిప్పంటించి, పురోచనుణ్లి కాల్చివేసి, ఎవరి నైనా ఆరుగురుని ఈ 
ఇంట్లో ఉంచి, ఎవరికీ తెలియకుండా పారిపోదాం” అన్నాడు. 


కుంతి ఆ రాత్రి బ్రాహ్మణభోజనం ఏర్పాటు చేసింది. చాలమంది స్త్రీలు కూడా 
వచ్చారు. బాగా తిని, త్రాగి వాళ్ల వాళ్ల ఇళ్లకు వెళ్లిపోయారు. 


దైవవశంచేత ఒక నిషాదస్ర్తీ ఐదుగురు పుత్రులతో ఆ అన్నసంతర్పణకు వచ్చి 
బాగా తిని, తప్పతాగి ఆ యింట్లోనే, ఒక మూల ఒళ్లుమరచి పడి ఉంది. 


నగరంలో జను లందరూ నిద్రపోతూన్నారు. అర్ధరాత్రి వేళ భీమసేనుడు పురోచను 
డున్న చోట ఆ గృహద్వారానికి నిప్పు పెట్టాడు. తరవాత ఇంటి కంతటికీ నిప్పు పెట్టాడు. 
పాండవు లందరూ సొరంగం గుండా తల్లితో బైటకు వెళ్లిపోయారు. 

పౌరు లందరూ మేల్మొని ఇది దుర్యోధనుని పనే అని అంటూ పాండవులను 
గూర్చి దుఃఖిస్తూ దుర్యోధనుణ్ణి నిందించారు. 

భీమసేనుడు తల్లిని భుజాలమీద ఎక్కించుకొని, నకుల సహదేవులను చంకలలో 
చిక్కించుకొని, యుధిష్టిరార్డునుల చేతులు పట్టుకొని, అరణ్యమార్గంలో అతిశీఘ్రంగా 
ముందుకు వెళ్లాడు. గంగాతీరం చేరారు. 

విదురుడు పంపగా ఒక నావికుడు వచ్చి తన గుర్తులు చెప్పి వాళ్లకు నమ్మకం 
కలిగించి, వాళ్లను గంగానది దాటించాడు. వాళ్లు ముందుకు సాగారు. 


మరునాడు సూర్యోదయం అయింది. ఆ నగరవాసు లందరూ వచ్చి చూచారు. 
దగ్గ మైన ఆ ఇల్లు లక్క ఇల్లు అని తెలిసికొని ఇదంతా దుర్యోధనుని కుతంత్రమే అని 


ఆదిపర్వము 77 


తెలిసికొని వానిని నిందించారు. ధృతరాష్ట్రభీష్మాదులు కూడ ఆతనిని నివారించలేదు 
కదా అని వాళ్లను కూడ నిందిస్తూ అక్కడ పడి యున్న ఆరు శరీరాలు పాండవులవీ 
కుంతిది అని అనుకొన్నారు. 


ఈ వార్త తెలిసిన ధృతరాష్టాదులు దుఃఖంతో మృతు లందరికీ ఉత్తరక్రియలు 
చేశారు. భీష్మాదులు చాల దుఃఖించారు. 

భీమసేనుడు తల్లినీ, సోదరులనూ కూడ మోస్తూ మహావేగంతో భీకరారణ్యాలలో 
నుండి తీసికొనివెళ్లాడు. సాయంకాలానికి ఒక మహారణ్యంలో ప్రవేశించారు. 


కుంతి దాహంతో బాధపడుతూంది. భీముడు వాళ్ల నందరినీ ఒక మళ్ళిచెట్టు 
కింద కూర్చుండబెట్టి నీళ్లకోసం వెదుకుతూ వెళ్లాడు. చాల దూరం వెళ్లి అక్కడ కనబడిన 
చెరువులో తాను నీళ్లు త్రాగి ఉత్తరీయంలో (బహుశా బుజాన్ని వ్రేలాడే తోలుతిత్తివంటి 
దానిలో) నీరు నింపి తల్లికీ సోదరులకీ తెచ్చాడు. అప్పటికి వాళ్లు ఐదుగురూ గాఢనిద్రలో 
ఉన్నారు. 

అలా నేలపై నిద్రిస్తూన్న వాళ్లని చూచి అతడు చాల దుఃఖిస్తూ - “దుర్యోధనుని 
మూలాన కదా మా అందరికీ ఇన్ని కష్టాలు వచ్చాయి. ఎప్పటికైనా నా పగ తీర్చుకొంటాను. 
దుర్యోధనా! మా అన్నగారికి కోపం రాకపోవడంమూలాన, నా కాయన అనుమతి 
ఇవ్వకపోవడంమూలాన నిన్నేమీ చేయలేకుండా ఉన్నాను” అనుకొన్నాడు మనస్సులో. 


“వీళ్లు సుఖంగా నిద్రపోతున్నారు కదా? మేల్కొల్పడం ఎందుకు. లేచిన తరువాతనే 
నీళ్లు త్రాగుతారులే” అనుకొంటూ తాను మాత్రం మేల్మొని వాళ్లకు కాపలాకాస్తున్నాడు. 


హిడింబవధ 


ఇంతలో ఆ ప్రాంతంలో ఉన్న హిడింబు డను రాక్షసుడు వాళ్లను చూచాడు. వాని 
నోరూరసాగింది. ప్రక్కనే ఉన్న చెల్లెలు హిండింబతో - “అక్కడ వాళ్లెవరో మానవులు 
కనబడుతున్నారు. వాళ్లందరినీ చంపి తీసికొని రా; వాళ్లను తిని హాయిగా తాళాలు 
వేసికొంటూ నృత్యం చేద్దాం” అని పంపాడు - 

నృత్యావ సహితావావాం దత్తతాలావనేకశః. (ఆదిపర్వ. 151. 14) 


ఆమె అక్కడికి వచ్చి మహాసౌందర్యవంతుడూ, బలశాలీ అయిన భీముణ్ణి చూడ 
గానే ఆతనిని మోహించి - “ఇతడే నాకు తగిన భర్త. నేను నా సోదరుడు చెప్పి నట్లు 
చేయను. (భ్రాతృ స్నేహంకంటె పతిస్నేహం చాల బలీయ మైనది కదా - 


పతిస్నేహా౭_తిబలవాన్‌ న తథా బ్రాతృసౌహృదమ్‌. 


78 మహాభారతసారసంగ్రహము 


అని అనుకొంటూ సుందరప్రీరూపం ధరించి సమీపించి ఆతనికి తన కోరిక నివేదించింది. 
“హాయిగా వనాలలోను, పర్వతగ్రామాలమీదా విహరిద్దాం; నన్ను భార్యనుగా పరిగ్రహించు” 
అని కోరింది. 

“నిద్రపోతూన్న తల్లిని సోదరులనూ విడిచి, వీళ్లని రాక్షసునికి ఆహారంగా చేసి 
నేను నీతో ఎలా వస్తాననుకొన్నావు? నీ సోదరునికి భయపడి వీళ్లను నిద్రనుండి లేపను. 
రాక్షసులుగాని, మనుష్యులు గాని, గంధర్వులు గాని, యక్షులు గాని నాముందు 
నిలువజాలరు. నువ్వు ఉంటే ఉండు; వెడితే వెళ్లు. లేదా పురుషులను భక్షించే నీ సోదరుణ్ణి 
పంపు” అన్నాడు భీముడు. 

మానవులను చంపి తీసికొనిరమ్మని పంపిన సోదరి ఆలస్యం చేస్తూన్నందుకు 
కోపించిన హిండింబుడు ఆమెను వెదకికొంటూ వచ్చాడు. ఆమె సుందరవనితారూపం 
దాల్చి భీముని దగ్గర ఉండడం చూడగానే వానికి విషయం అర్థమైపోయింది. 


వీళ్ల నందరినీ చంపివేసిన తరువాత రాక్షసవంశానికే కలంకం తెచ్చిన నిన్ను 
చంపివేస్తానని అని అంటూ అతడు నిద్రపోతూన్న ఆ నలుగురిమీద పడబోయాడు. 
భీముడు వానిని అడ్డుకొని వాళ్లకు నిద్రాభంగం కలగకూడ దను ఉద్దేశంతో వానిని 
దూరంగా లాక్కొనిపోయి వానిని చితకబాదుతున్నాడు. హిడింబి నిలబడి చూస్తూన్నది. 

ఆ ధ్వనికి కుంతి మొదలైనవాళ్లు మేల్ళొన్నారు. ఎదురుగా ఆ సుందరిని చూచి 
“నీవెవ్వరవు? ఈ వనదేవతవా?” అని అడిగింది కుంతి. హిడింబి విషయం అంతా 
చెప్పి యుద్ధం చేస్తూన్న ఆ వీరులనిద్దరినీ చూపింది. 

నలుగురు సోదరులూ కూడ భీమునిదగ్గరకు వెళ్లి - “ఆలస్యం చేయకు, వీనిని 
చంపివెయ్యి; మమ్ములను కూడ సాహాయ్యం చేయమంటావా?” అన్నారు. వెంటనే భీముడు 
విజృంభించి హిడింబుణ్జి సంహరించాడు. 

“రాక్షసులు చాలా పగపట్టి ఉంటారు; ఈమెను కూడ చంపేస్తాను” అని అంటూ 
హిడింబను కూడ చంపబోగా యుధిష్టిరుడు, కుంతీ నివారించారు. 

హిడింబ కుంతితో భీముని విషయంలో తనకు కలిగిన తీవ్రమైన వాంఛను గూర్చి 
చెప్పి అది ఎంత తీవ్ర మైనదో, సహింప శక్యం కానిదో ఆడుదానవైన నీవే అర్థంచేసికొని 
నీ కుమారుడు నన్ను పరిగ్రహించేటట్లు చేయు మని ప్రార్థించింది. 


ఆర్యే జానాసి యద్దుఃఖమిహ ప్రీణామనబ్గజమ్‌. (ఆదిపర్వ 154. 5) 


ఆదిపర్వము 79 


కుంతి అనుమతించింది. కుంతి చెప్పగా యుధిష్టిరుడు కూడ భీము డామెను 
పరిగ్రహించడానికి అనుమతించాడు. 


భీముడు రెండు షరతులపై అంగీకరించాడు. ఒకటి పగటి సమయాలలో మాత్రమే 
వాళ్లిద్దరూ కలిసి ఉండాలి. రాత్రులలో ఆతడు తన తల్లి దగ్గరకు వచ్చివేయాలి. రెండు 
- తాను పుత్రుడు జనించేవరకు మాత్రమే ఆమెతో కలిసి ఉండాలి. హిడింబ 
అంగీకరించినది. 


హిడింబకు భీమునితో సమాన మైన వీర్యపరాక్రమాలున్ను సమస్తరాక్షసమాయలూ 
తెలిసిన ఘటోత్మచు డను పుత్రుడు పుట్టాడు. 

కుంతీసహితు లైన పాండవులు జటావల్మలధారులై తాపసవేషంతో అడవి నుండి 
అడవికి తిరుగుతూ అనేకదేశాలలో సంచరించారు. 


ఒకనాడు వారికి వ్యాసుడు ప్రత్యక్ష మయ్యాడు. ఆయనకు అందరూ సవినయంగా 
ప్రణామం చేశారు. 


“మీకు ఈ కష్టా లన్నీ వస్తా యని నాకు ముందే తెలుసు. మీరు ఏమాత్రమూ 
దిగులు చెందకండి. అన్ని కష్టాలూ అధిగమించి మీరు రాజ్యం సంపాదిస్తారు. మీరూ 
కౌరవులూ కూడ నాకు సమానులే అయినా కష్టాలలో ఉండడంచేత మీ విషయంలో 
నాకు ఎక్కువ అభిమానం ఉంది. - 

సమాస్తే చైవ మే సర్వే యూయం చైవ న సంశయః, 

దీనతో బాలతశ్చెవ స్నేహం కుర్వన్తి మానవాః. 

తస్మాదభ్యధికః స్నేహా యుష్మాసు మమ సాంప్రతమ్‌. (ఆదిపర్వ. 155. 9) 

ఇక్కడికి దగ్గరనే ఏకచక్రపురం అనే నగరం ఉంది. అక్కడ మీరు గుప్తంగా 
నివసించండి. నేను ఒక మాసం తరువాత మళ్లీ కనబడతాను” అని వ్యాసుడు కుంతికీ, 
పాండవులకూ ధైర్యం చెప్పి వాళ్లకు ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణుని ఇంట్లో నివాసం 
ఏర్పరచి వెళ్లిపోయాడు. 

పాండవులు ఆ బ్రాహ్మణుని గృహంలో నివసిస్తూ ఆ నగరంలోను, చుట్టు ప్రక్కల 
(గ్రామాలలోను భిక్షాటనం చేసి రాత్రికి ఇల్లు చేరుతూండేవారు. లభించిన పదార్థాలలో 
సగం భీముడూ మిగిలినది అందరూ సమంగానూ భుజిస్తూండేవారు. 


అర్థం తే భుజ్ఞుతే వీరాః సహ మాత్రా పరంతపాః, 
అర్థం సర్వస్య భైక్షస్య భీమో భుజ్‌క్తే మహాబలః. (ఆదిపర్వ. 156.6) 


80 మహాభారతసారసంగ్రహము 


ఒకనాడు భీముడూ, కుంతీ ఇంట్లో ఉండిపోయారు. మిగిలిన నలుగురూ భిక్షాటనం 
కోసం వెళ్లారు. ఆ బ్రాహ్మణుని ఇంట్లోనుండి అతిదీన మైన ఏడ్పులు వినబడ్డాయి. అది 
వినగానే కుంతి మనస్సు చాల కలత చెందింది. ఆమె భీమునితో - “నాయనా! మనం 
ఈ బ్రాహ్మణుని ఇంట్లో సుఖంగా ఉంటున్నాం; వీళ్ల కేదో ఆపద వచ్చి నట్లు కనబడు 
తూన్నది. చేసిన ఉపకారం మరవనివాదే మానవుడు. నిజానికి పొందిన ఉపకారం 
కంటె కూడ ఎక్కువ ఉపకారం చెయ్యాలి. 

ఏతావాన్‌ పురుషస్తాత కృతం యస్మిన్న నశ్యతి, 

యావచ్చ కుర్వాదన్యో9_ స్య కుర్యాదభ్యధికం తతః. (ఆదిపర్వ. 156. 14) 
అందుచేత మనం ఏం సహాయం కావాలో తెలుసుకొని వీళ్లకు చెయ్యాలి” అని అంది. 

“తప్పకుండా సహాయం చేద్దాం. ఏమి ఆపద వచ్చిందో తెలుసుకో” అన్నాడు 
భీముడు. కుంతి బ్రాహ్మణుని ఇంటిలోనికి వెళ్లి చూచే సరికి బ్రాహ్మణుడు, ఆతని భార్య, 
కూతురు, చిన్న కుమారుడు దుఃఖంలో మునిగి ఉన్నారు. బ్రాహ్మణుడు - కచ్చ! ఈ 
జీవితం ఎంత దుఃఖమయ మైనది. మానవజీవనంలో సుఖం అనేదే లేదు. ఈ ఆపద 
నుండి ఎలా తప్పించుకోవాలో తెలియడంలేదు” అని అంటూ భార్యతో - “చూచావా! 
ఈ నగరం వదిలి మరొక చోటికి వెడదాం అని ఏనాడో నేనంటే - “కాదు; నేను 
ఇక్కడనే పుట్టి పెరిగాను, మా తాతముత్తాతలూ, బంధువులూ ఇక్కడే ఉండేవారు; ఈ 
నగరం విడవకూడదు” అని అన్నావు. చూడు; ఇప్పుడు ఎలాంటి ఆపద వచ్చిందో! 
ఎప్పుడో ముసలివా శ్లయిపోయి చనిపోయిన తండ్రీ, తల్లీ, ఇతరబంధువులూ ఉన్న ఊరు 
కదా అని దానినే పట్టుకొని ఉంటే ఇలాగే అవుతుంది! 

ఇహ జాతా వివృద్దాన్మి పితా చాపి మమేతి వై, 

ఉక్తవత్యసి దుర్మేధే యాచ్యమానా మయా౭_సకృత్‌, 

స్వర్గతో౭_పి పితా వృద్ధః తథా మాతా చిరం తవ, 

బాన్థవా భూతపూర్వాశ్చ తత్ర వాసే తు కా రతిః. (ఆదిపర్వ. 156. 27,28) 

నేను బ్రతికి ఉంటూ ఇతరులను పంపే ప్రశ్నయే లేదు. దేవతలు తల్లిదండ్రులూ 
నిన్ను నా కిచ్చారు. సుఖదుఃఖాలలోను అన్ని పనులలోను పాలు పంచుకొన్న ధర్మపత్నివి 
నీవు. నిన్ను విడిచే ప్రసక్తియే లేదు. బాగా చిన్న వయస్సులో ఉన్న ఈ కుమారుణ్ణి 
విడవజాలను. 


ఈ కన్యయా - తగిన భర్తకు ఇమ్మని దేవుడు నా దగ్గర దాచి ఉంచిన సొత్తు 
ఈమె వల్లనే కలిగే దౌహిత్రుల ద్వారా నేనూ పితృదేవతలూ కూడ ఉత్తమలోకాలు పొందాలి. 


ఆదిపర్వము 81 


తండ్రికి పుత్రునిమీద ప్రేమ అధికంగా ఉంటుం దంటారు; కొంతమంది కూతురుమీద 
ఉంటుం దంటారు. నాకైతే ఇద్దరూ సమానులే. 

మన్యన్రే కేచిదధికం స్నేహం పుత్రే పితుర్నరాః, 

కన్యాయాం కేచిదపరే మమ తుల్యావుభౌ స్మ లం (ఆదిపర్వ. 156.37) 
ఇలా ఆలోచిస్తూ కూర్చోవడంకంటె అందరూ కలిసి మరణించడం మంచిదేమో!” అన్నాడు. 
భర్త వెళ్లడానికి భార్య ఏ మాత్రమూ అంగీకరించలేదు. “నీవు లేకపోతే నేను ఎలా 
జీవించగలను? ఈ ఇద్దరినీ ఎలా పోషించగలను? ఎందుకూ పనికి రానివా శ్లందరూ 
వచ్చి ఈ పిల్ల నిమ్మని అడుగుతూంటారు. నేలమీద పడి ఉన్న మాంసపు ముద్దను 
పక్షులు ఎగరేసికొని పోవడానికి చూస్తున్నట్లు పతి లేని స్త్రీని దుష్టాత్ము లనేకులు 
ఎగరేసికొనిపోవా లని ప్రయత్నిస్తూంటారు. 

ఉత్సృష్టమామిషం భూమౌ ప్రార్థయన్తి యథా ఖగాః, 

ప్రార్థయన్రి జనాః సర్వే పతిహీనాం తథా ప్రియమ్‌. (ఆదిపర్వ. 157. 12) 

నీవు లేకపోతే నాకూ, నా కుమార్తెకూ కూడ అదే గతి పడుతుంది. నెనే వెడతాను. 
భర్తకంటె ముందు మరణించడం ఉత్తమగతిప్రదం అని కదా శాస్త్రం? 

వ్యుష్టిరేషా పరా ప్రీణాం పూర్వం భర్తుః పరాం గతిమ్‌, 

గన్తుం బ్రహ్మన్‌ సుపుత్రాణామితి ధర్మవిదో విదుః (ఆదిపర్వ. 157. 22) 

రాక్షసులకు కూడ ధర్మబుద్ది ఉంటుం దంటారు. నేను వెడితే ఆ రాక్షసుడు నన్ను 
ప్రీకదా అని చంపకుండా విడిచివేయవచ్చు. ఏమైనా నేనే వెడతాను” అని భార్య అంది. 


ఈ మాట లన్నీ విన్న కన్య - “మీరు ఎప్పటికైనా ధర్మానుసారం నన్ను మరొక 
చోటికి పంపవలసే ఉంటుంది. నేనే ఆ రాక్షసునికి ఆహారంగా వెళ్లి మిమ్ముల నందరినీ 
రక్షిస్తాను. దౌహిత్రునివల్ల కలిగే ఫలితం నేనే కొంతవరకు కలగజేస్తాను. బాలుడైన నా 
సోదరుడు మీలో ఏ ఒక్కరు మరణించినా రక్షకులు లేక మరణిస్తాడు. అప్పుడు మన 
వంశమే నిర్మూలమై పితృదేవతలకు పిండోదకక్రియలు లేకుండా పోతాయి. నేనే వెడతాను” 
అంది. 

వీళ్ల మాట లన్నీ వింటూన్న ప్రక్క నున్న బాలుడు కళ్లు విప్పారచేస్తూ వచ్చీ రాని 
మాటలతో - “మీ కేమీ భయం లేదు. నేను వెడతాను. నేను ఆ రాక్షసుణ్ణి దీనితో 
చంపివేసి వస్తాను” అని అంటూ ఒక గడ్డిపుల్ల తీసాడు. 


82 మహాభారతసారసంగ్రహము 


ఆ మాటలు వినగానే అంత దుఃఖంలోనూ ఉన్న వాళ్లు లోలోన ఆనందించారు. 


తథాపి తేషాం దుఃఖేన పరీతానాం నిశమ్య తత్‌, 
బాలస్య వాక్యమవ్యక్తం హర్షః సమభవన్మహాన్‌. (ఆదిపర్వ. 1558.23) 


ఈ మాటలన్నీ వింటూన్న కుంతి ఇదే సమయం అనుకొని వాళ్ల దగ్గరికి వెళ్లి - 
“మీ దుఃఖానికి కారణం ఏమిటి? ఏమైనా సాహాయ్యం చేయకలుగుతే చేస్తాను” అంది. 
ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు - “ఈ దుఃఖం మనుష్యమాత్రులు తీర్చదగిన దుఃఖం 
కాదు. ఈ నగరసమీపంలో మనుష్యభక్షకు డైన బకు డను రాక్షసుడు నివసిస్తూన్నాడు. 
బలవంతు డైన ఆ రాక్షసుడు కొందరు రాక్షసులతో కలిసి ఉంటూ ఈ ప్రాంతాన్నంతనీ 
పాలిస్తున్నాడు. ఆతనికి ప్రతి రోజూ వంతు చొప్పున ఇరవై పుట్ల (భారీ) బియ్యం అన్నమూ, 
రెండు దున్నపోతులూ, ఆహారంగా ఇవ్వాలి. వాటిని తీసికొనివెళ్లేవాడు కూడ వానికి 
ఆహారం కావాలి. వానినుండి తప్పించుకొనడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వానిని వాని 
కుటుంబాన్నీ అతడు నశింపచేస్తాడు. ఈ నాడు మా వంతు వచ్చినది. అందుచేత మేం 
దుఃఖార్ణవంలో మునిగి ఉన్నాం.” 


“నాకు ఐదుగురు పుత్రు లున్నారు. వాళ్లలో ఒకడు వెడతాడు భయపడకండి” 
అని కుంతి అంది. “నా ప్రాణం రక్షించుకొనడంకోసం అతిథిగా ఉన్న మరొక బ్రాహ్మణుజణ్జి 
బలి ఇవ్వడానికి నేనే మాత్రము అంగీకరించను” అని బ్రాహ్మణు డంటాడు. 


“నా పుత్రుడు చాల బలవంతుడు; ఇలాంటి దుష్టులను ఎంతమందినో పూర్వం 
చంపి ఉన్నాడు. అతడు వీర్యవంతుడు, మంత్రసిద్దుడూ కూడ. అతడు రాక్షసునికి ఆహారం 
తీసికొని వెళ్లి వానిని సంహరించి వస్తాడు” అని కుంతి చెప్పగా బ్రాహ్మణు డంగీకరించాడు. 


సాయంకాలానికి యుధిష్టిరాదులు భిక్షాన్నం తీసికొని ఇంటికి వచ్చారు. విషయం 
తెలిసికొని యుధిష్టిరుడు - “అమ్మా! నువ్వు ఇంత సాహసమైన పని చేశా వేమిటి? 
పుత్రుణ్ణి పరిత్యజించడాన్ని సాధువు లెవరైనా మెచ్చుతారా? అనేకమైన కష్టాలు అనుభవించ 
డంచేత నీ బుద్ధి వికారం చెందలేదు కద! 


కచ్చిన్న దుఃఖైర్చుద్ధిస్తే విలుప్తా గతచేతసః. (ఆదిపర్వ. 161. 11) 
అన్నాడు. 
“నాయనా! నేను బుద్ధిదౌర్భల్యంచేత ఇలా చేయడం లేదు. భీముడు పదివేల 


ఏనుగుల బలం కలవాడు. పుట్టిన వెంటనే నాచేతిలోనుండి జారి ఇతడు శిల మీద 
పడగా ఆ శిల చూర్ణమైపోయింది కాని వీని కేమీ కాలేదు. ఈతని పరాక్రమం అనేక 


ఆదిపర్వము 83 


పర్యాయాలు చూచి ఉన్నాం కదా? ఇంత కాలమూ ఈ బ్రాహ్మణుని ఇంట్లో మనం 
సుఖంగా ఉన్నాం. అందుకు ప్రత్యుపకారంగా మనం ఈ సహాయం చెయ్యాలి కదా?” 
అని అంది కుంతి. 


యుధిష్టిరుడు అంగీకరించాడు. “అయితే ఈ విషయం ఎవరికీ తెలియనీయవద్దని 
బ్రాహ్మణునికి చెప్పు” అన్నాడు తల్లితో. 

రాత్రి గడిచింది. ఉదయం కాగానే భీముడు ఆహారం తీసికొని రాక్షసు డున్న 
చోటికి వెళ్లి పేరు పెట్టి వానిని పిలిచాడు. ఈలోగా తను ఆ అన్నం తినడం ప్రారంభించాడు. 
అది చూడగానే బకుడు కోపోద్రేకంతో భీమునిమీద పడ్డాడు. భీముడు ఏ మాత్రం 
భయపడలేదు. వానిని అనాయాసంగా సంహరించి సుఖంగా ఇంటికి తిరిగి వచ్చాడు. 


బకాసురుడు మరణించగానే రాక్షసు లందరూ ఆ ప్రాంతంనుండి పారిపోయారు. 


ధృష్టద్యుమ్న - ద్రౌపదుల జన్మవృత్తాంతం 

పాండవులు ఆ బ్రాహ్మణుని ఇంట్లో ఉన్న కాలంలోనే ఒకనాడు ఒక (బ్రాహ్మణుడు 
ఆ బ్రాహ్మణుని ఇంటికి అతిథిగా వచ్చాడు. ఆ అతిథి తాను తిరిగి వచ్చిన ఆ యా 
దేశాలలో జరిగిన ఆశ్చర్యకరా లైన వృత్తాంతాలు చెపుతూ పంచాలరాజైన (ద్రుపదుని 
వృత్తాంతం కూడ ఈ విధంగా చెప్పాడు - 

“ద్రుపదుని సహాధ్యాయి మైన ద్రోణుడు తన శిష్యుల ద్వారా ద్రుపదుణ్ణి బంధింప 
చేసి విడిచిపెట్టాడు. ద్రుపదుని మనస్సులో [ద్రోణుని విషయంలో కోపం చల్లారలేదు. 
ద్రోణున్ని చంపగలిగిన పుత్రుణ్ణి సంపాదించా లను కోరికతో యజ్ఞం చేయ సంకల్పించి 
అనేకమైన బుష్యాశ్రమాలకు వెళ్లి ఎందరో బ్రాహ్మణులను అభ్యర్థించాడు. ఎవరూ 
దొరకలేదు. 


చివరికి ఒక ఆశ్రమంలో యాజుడు, ఉపయాజుడు అను ఇద్దరు (బ్రహ్మర్షులు 
కనబడ్డారు. ద్రుపదుడు ఉపయాజుని దగ్గరికి వెళ్లి - “నీకు ఎన్ని వేల గోవుల నైనా 
ఇస్తాను. నా శత్రు వైన ద్రోణున్ని చంపగల పుత్రుణ్ణి ఇచ్చే యాగం చేయించు” అని 
అడిగాడు. “నేను చేయించజాలను” అని అంటూ అతడు నిరాకరించాడు. 

తరవాత ఒక సంవత్సరం ఉపయాజునికి సేవ చేసి ద్రుపదుడు మళ్లీ ఆతనిని 
అదే విధంగా కోరాడు. ఉపయాజుడు ఇలా చెప్పాడు - “నా అన్నగారు, యాజుడు ఒక 
అరణ్యంలో తిరుగుతూ శుచి యైన ప్రదేశమా కాదా అను ఆలోచన లేకుండా నేలమీద 
పడిన ఒక పండు తీసికొన్నాడు. ఆతని వెనుకనే ఉన్న నేను అది చూచాను. “చెడ్డ 


84 మహాభారతసారసంగ్రహము 


వస్తువును తీసికొనడానికి కూడ ఇతడు వెనుదీయడు” అని అనుకొన్నాను. పండు చూడగానే 
అది శుచి యైనదా కాదా అను ఆలోచన లేనివాడు ఏ పనైనా చేయడానికి సిద్ధపడతాడు 
కదా? 

జ్యేష్టో భ్రాతా మమాగృహ్హాద్‌ విచరన్‌ గహనే వనే, 

అపరిజ్ఞాతశౌచాయాం భూమౌ నిపతితం ఫలమ్‌. (ఆదిపర్వ. 166. 15) 


విమర్శం సంకరాదానే నాయం కుర్యాత్మదాచన, 

దృష్ట్వా ఫలస్య నాపశ్యద్దోషాన్‌ పాపానుబన్థకాన్‌. 

వివినక్తి న శౌచం యః సో9_ న్యత్రాపి కథం భవేత్‌. (ఆదిపర్వ. 166. 16,17) 

అంతే కాదు; గురుకులంలో సంహితాధ్యయనం చేసే కాలంలో అప్పుడప్పుడు 
ఇతరులు తినగా మిగిలిన భిక్షాన్నం, ఏ మాత్రమూ అసహ్యం లేకుండా మాటిమాటికీ 
దాని రుచులను పొగుడుతూ తినేవాడు. 


సంహితాధ్యయనం కుర్వన్‌ వసన్‌ గురుకులే చ యః, 

ఖైక్ష్యముత్సృష్టమన్యేషాం భుజ్‌క్తే స్మచ యదా తదా, 

కీర్తయన్‌ గుణమన్నానామఘృణీ చ పునః పునః. (ఆదిపర్వ. 166. 18,19) 

రాజా! దీనినిపట్టి నా అన్నగారికి ఫలంమీదనే (ధనంమీదనే) ఎక్కువ మక్కువ 
అని నా అభిప్రాయం. అందుచేత ఆయన దగ్గరికి వెళ్లు; యజ్ఞం చేయిస్తాడు.” 


ద్రుపదుడు యాజునివద్దకు వెల్లి ప్రాధేయపడ్డాడు. అతడు యజ్ఞం చేయించడానికి 
అంగీకరించాడు. ఉపయాజుణ్లి కూడ, ఆతని కే మాత్రమూ ఇష్టం లేకపోయినా, ఆ 
యజ్ఞకార్యంలో ప్రవేశపెట్టాడు. 

యజ్ఞం జరుగుతూన్నది. యజ్ఞకుండంలోనుంచి కవచము, శర - చాప - 
ఖడ్గాధ్యాయుధాలు, కిరీటమూ ధరించిన ఒక యువకుడు ఆవిర్భవించాడు. 


అదే కుండంనుంచి సాటి లేని సౌందర్యం గల, దేవతాసమానురా లైన ఒక 
యువతి కూడ ఆవిర్భవించింది. ఆ యువకునకు ధృష్టద్యుమ్ను డనీ, యువతికి “కృష్ణు 
అనీ నామధేయాలు చేశారు. ధృష్టద్యుమ్నుడు ద్రోణుణ్ణి వధిస్తా డనీ, కృష్ణమూలంగా 
కౌరవు లందరూ నశిస్తా రనీ ఆకాశవాణి వినబడింది. 

ద్రోణుడు ద్రుపదుని పుత్రు దైన ధృష్టద్యుమ్నుణ్ణి తన ఇంటికి తీసికొని వచ్చి 
ఆతనికి శస్తాస్తవిద్య నేర్పడం ద్వారా ఉపకారం చేశాడు. అతడు తనను చంపడానికే 


ఆదిపర్వము 85 


పుట్టా డను విషయం తెలిసి కూడ మహామతి యైన, విశాలహృదయు డైన ద్రోణుడు 
దైవనిర్ణయం మార్చడానికి అశక్యం కదా అని తలంచి, ద్వేషం లేనివాడు అను కీర్తిని 
రక్షించుకొనడంకొరకు కూడ అలా చేశాడు. 

ధృష్టద్యుమ్నం తు పాజ్బాల్యమానీయ స్వం నివేశనమ్‌, 

ఉపాకరోదస్త్రహేతోర్భారద్వాజః ప్రతాపవాన్‌. 

అమోక్షణీయం దైవం హి భావి మత్వా మహామతిః, 

తథా తత్కృతవాన్‌ [ద్రోణ ఆత్మకీర్యనురక్షణాత్‌. (ఆదిపర్వ, 166. 55,56) 


పాండవులు పంచాలదేశానికి వెళ్ల నిశ్చయించుకొనుట 


ఆ బ్రాహ్మణుడు చెప్పిన పంచాలదేశవృత్తాంతం విన్నప్పటి నుండీ ఆ దేశానికి 
వెళ్లవలె నని పాండవుల మనస్సులో తీవ్ర మైన ఉత్కంఠ బయలుదేరింది. 


కుంతి ఒక నాడు యుధిష్టిరునితో - “నాయనా! మనం ఈ ప్రదేశంలో చాల 
కాలం ఉన్నాం. ఇక్కడ ఉన్న ప్రదేశా లన్నీ చూచివేశాం. ఇక్కడ ఇప్పుడు భిక్ష కూడ 
చాలినంత దొరకడంలేదు. పంచాలదేశం సుభిక్ష మైన దేశ మనీ, యజ్ఞసేన మహారాజు 
బ్రాహ్మణధర్మపూజకు డనీ వింటున్నాం. నీకు అంగీకారయోగ్యం అయితే ఆ దేశానికి 


వెడదాం” అంది. 


“నా కంగీకారమే; తమ్ముళ్లు ఏ మంటారో మరి?” అన్నాడు యుధిష్టిరుడు. వాళ్లు 
కూడ సరే అనడంతో కుంతి కుమారులతో పంచాలదేశానికి వెళ్లడానికి నిశ్చయించుకొంది. 
వాళ్లు అక్కడ ఉండగానే ఒకనాడు వ్యాసుడు వాళ్లను చూడడానికి వచ్చాడు. అందరూ 
సభక్తికంగా ఆయనకు అభివాదనలు చేశారు. వ్యాసుడు వాళ్లను ఆశీర్వదించి ఇలా 
చెప్పాడు. 


“ఒక ఆశ్రమంలో ఒక మహర్షికి గొప్ప సౌందర్యం గల కన్య ఉండేది. దురదృష్ట 
వశంచేత అంత సౌందర్యవతియే అయినా ఆమెకు భర్త లభించలేదు. ఆమె ఉగ్ర మైన 
తపస్సు చేసి శంకరుని అనుగ్రహం సంపాదించింది. నీ కేమి కావాలో కోరుకో అన్నాడు 
శంకరుడు. సర్వగుణసంపన్ను డైన భర్త కావాలి అని ఆమె మాటి మాటికీ కోరింది. 
నీకు ఐదుగురు భర్తలు ఉంటారు”, అన్నాడు శంకరుడు. నాకు ఒక్క భర్తనే అనుగ్రహించు” 
అని కోరగా “నీవు నాకు భర్త నిమ్ము” అని అయిదు సార్లు కోరావు; అందుచేత ఐదుగురు 
భర్త లుంటారు” అని చెప్పి శంకరుడు అంతర్జాన మయ్యాడు. దేవరూపిణి యైన ఆమె 


86 మహాభారతసారసంగ్రహము 


“కృష్ణా అనుపేరుతో ద్రుపదుని ఇంట్లో పుట్టింది. మీరు అక్కడికి వెళ్లి కొన్నాళ్లు నివసించండి. 
ఆమె మీకు లభిస్తుంది; తరువాత మీరందరూ సుఖపడతారు.” 


వ్యాసుడు వెళ్లిపోయాడు. పాండవులు తల్లితో పంచాలదేశానికి బయలుదేరారు. 
ఆ బ్రాహ్మణునివద్ద సెలవు తీసికొని అనేక ప్రదేశాలు దాటుతూ గంగాతీరం చేరారు. 
రాత్రి అర్జునుడు ఒక ఉల్ముకం (మండుతూన్న కొరవి) చేతిలో పట్టుకొని ముందు 
నడుస్తున్నాడు. 

ఆ సమయంలో ఒక గంధర్వుడు స్త్రీలతో కలిసి గంగానదిలో జలక్రీడలు చేస్తున్నాడు. 
పాండవులు అటు వైపు వస్తూన్న సందడి వినగానే అతడు బైటకు వచ్చి ధనస్సు ఎక్కుపెట్టి 
పరుషంగా ఇలా అన్నాడు - “సాయంసంధ్యా ప్రారంభసమయంలో ఎనభై లవాలకు 
కొంచెం తక్కువ కాలం ముహూర్తం అంటారు. అది దాటిన తరువాత యక్షులు, 
గంధర్వులు, రాక్షసులూ సంచరించే కాలం. అంతకు ముందు, పగటిసమయంలో మాత్రమే 
మానవులు సంచరించవలసిన కాలం సంధ్యాకాలం. తరువాత సంచరించే మానవులను 
పట్టుకొంటాం. నేను అంగారపర్హు దనే గంధర్వుడను. కుబేరుని ప్రియమిత్రుడను. నేను 
గంగానదిలో విహరిస్తూన్నా ననే విషయం తెలియదా? దగ్గరకు రాకండి; దూరంగా 
పొండి.” 


అర్జును డా మాటలు విని - “దుర్శతీ! సముద్రంలోను, హిమవత్సర్వతం ప్రక్కనా, 
ఈ నదిలోను ఎవరికీ పగలు గాని, రాత్రి గాని, సంధ్యాసమయంలో కాని ఏ అడ్డంకులూ 
ఉండవు. గంగానదిని స్ప ఎ్రైలించడం విషయంలో - భోజనం చేసిన తరువాత, ముందు, 
రాత్రి, పగలూ అంటూ నియమా లేవీ లేవు. 

భుకో వాల _ప్యథవా౭ భుకో రాత్రావహని ఖేచర, 

న కాలనియమో హ్యాస్తి గజ్లాం ప్రాప్య సరిద్వరామ్‌. (ఆదిపర్వ. 169. 17) 

దుర్చలు లైన మానవులు మీకు భయపడి మిమ్మల్ని పూజిస్తూండవచ్చు. మేం 
అలాంటి వాళ్లం కాము. నువ్వు చెప్పినంతమాత్రాన గంగానదీజలం స్పృశించకుండా 
వెళ్లము” - అన్నాడు. 

దానితో వారిద్దరి మధ్యా యుద్ధం ప్రారంభం అయింది. ఆ గంధర్వునిమీద 
ఆగ్నేయాస్త్రం ప్రయోగించి అర్జునుడు వానిని పట్టుకొన్నాడు. ఆ గంధర్వుని భార్య కుంభీనసి 
వచ్చి ప్రార్థించగా యుధిష్టిరుడు వానిని విడిపింపచేశాడు. 

గంధర్వుడు అర్జునుని పరాక్రమాన్ని మెచ్చుకొంటూ - “న్సీవు నన్ను ఈనాడు 
జయించావు. ఇప్పుడు అంగారపర్గుడు (నిప్పువలె ముట్ట శక్యం కాని వాహనం కలవాడు) 


ఆదిపర్వము 87 


అను నా పేరు విడిచివేస్తున్నాను. నా చిత్రరథత్వం పోయి నే నిపుడు దగ్గరథుడను 
(రధం కాలిపోయినవాదను) అయ్యాను. ప్రాణాలతో నన్ను విడిచినందుకే నేను నీకొక 
“చాక్షుషీవిద్య' అనే విద్య ఉపదేశిస్తాను. దీని సహాయంచేత మూడు లోకాలలో ఏది 
చూడాలన్నా చూడ కలుగుతావ. మ అన్నదమ్ములు ఐదుగురికీ ఒక్కొక్కరికి వందేసి 
గంధర్వలోకంలో పుట్టిన అశ్వాలు ఇస్తాను. ఇవి మహావేగం గలవి. అలసట ఎరుగవు. 
ఇవి మీకు అన్ని విధాలా ఉపకరిస్తాయి” అన్నాడు. 


“నీవు ఈ విద్యను ప్రీతితో ఇస్తే గ్రహిస్తాను కాని, జీవితసంశయంలో ఉండడంచేత 
ఇస్తూన్న ట్లయితే నేను గ్రహించను” అన్నాడు అర్జునుడు. 

“నాకు జీవితం ఇచ్చావు గాన ప్రీతిపూర్వకంగానే నే నీ విద్యను నీ కిస్తున్నాను. 
అంతే కాదు మనం ఇప్పుడు మిత్రుల మయ్యాం. అందుచేత నీనుండి ఆగ్నేయాస్రాన్ని 
నేను గ్రహిస్తాను” అన్నాడు చిత్రరథుడు. 

ఆ విధంగా అర్జ్హున- చిత్రరథులు ఒకరినుండి ఒకరు విద్యలు గ్రహించారు. 
చిత్రరథుడు వాళ్లకు అశ్వాలు కూడ ఇచ్చాడు. 


“సరే! నువ్వు అలా అనవసరంగా మా మీదికి యుద్దానికి దూసికొని వచ్చా వెందుకు” 
అని అర్జునుడు చిత్రరథుణ్ణి అడిగాడు. 


“మీరందరూ కూడా అగ్నులు లేకుండా (అనగా అవివాహితులై), (బ్రహ్మచర్యం 
విడనాడడంవల్ల) ఆహుతులు లేకుండా, కూడా బ్రాహ్మణు డెవడూ లేకుండా వస్తున్నారు; 
అందుచేత మిమ్మల్ని నేను ఎదిరించాను. మీరు ఐదుగురు అన్నదమ్ములు, మీ తండ్రీ 
ఎంత మహాపరాక్రమవంతులో నేను విని ఉన్నాను. అయినా మిమ్మల్ని నేను ధర్షించాను. 
కారణం ఏమనగా - “బాహుబలశాలి మైన ఏ వీరుడూ కూడ స్రీల సమక్షంలో తన 
నెవరైనా చిన్నగా చూస్తే సహించడు.” 

స్రీసకాశే చ కౌరవ్య న పుమాన్‌ క్షన్తుమర్హతి, 

ధర్షణామాత్మనః పశ్యన్‌ బాహుద్రవిణమా(్రితః. (ఆదిపర్వ. 169. 68) 

మరొక కారణం ఏమనగా - రాత్రులందు మా బలం పెరుగుతుంది. అందుచేత 
భార్యలతో కలిసి ఉన్న నాకు క్రోధం కలిగింది. 

అయితే నువ్వు ఉత్తమధర్మ మైన బ్రహ్మచర్యం సంరక్షించుకొనడంచేత నన్ను 
జయించకలిగావు. అర్జునా! స్వేచ్చగా ప్రవర్తించే ఏ క్షత్రియు దైనా రాత్రి యుద్ధం చేస్తే 
అతడు జీవించడు. అయితే స్వేచ్చాప్రవృత్తి కలవాడైనా పురోహితుని సంరక్షణలో 


88 మహాభారతసారసంగ్రహము 


ఉన్నట్లయితే రాత్రించరుల నందరినీ జయించగలడు. అందుచేత రాజు సకలశాస్త్రవేత్త 
యైన ధర్మాత్ము డైన ద్విజుణ్ణి పురోహితుణ్ణిగా స్వీకరించాలి. 

లభించని దానిని పొందడానికీ, పొందినవానిని రక్షించుకొనడానికీ, రాజు ఉత్తమ 
గుణసంపన్ను డైన పురోహితుణ్ణి ఏర్పరచుకోవాలి. 

లాభం లబ్బుమలబ్ధం వాలబ్ధింవా పరిరక్షితుమ్‌, 

పురోహితం ప్రకుర్వీత రాజా గుణసమన్వితమ్‌. (ఆదిపర్వ. 169. 77) 


ఓ! తాపత్యా! కూడా బ్రాహ్మణుడు పురోహితుడుగా లేని భూపాలుడు, కేవలం 
తన శౌర్యంచేత గాని, బంధువర్గం సహాయంచేత గాని భూమిని జయింపజాలడు” 
అన్నాడు చిత్రరథుడు. 


“అంతా బాగానే ఉంది. నన్ను 'తాపత్యా అని సంబోధిస్తున్నా వేమిటి?” అని 
అడిగాడు అర్జునుడు. 


చిత్రరథుడు తపతీ - సంవరణుల కథ చెప్పడం ప్రారంభించాడు. 


సూర్యునికి తపతి అను ఒక కుమార్తె ఉన్నది. ఆమె సావిత్రికి చెల్లెలు. సాటిలేని 
సౌందర్యం గల ఆమెను వివాహం చేసికొనడానికి తగిన వరుణ్ణి గూర్చి ఎంత ఆలోచించినా 
సూర్యునికి ఎవరూ కనబడలేదు. 


ఇలా ఉండగా కురువంశానికి చెందిన బుక్షుని పుత్రు డైన సంవరణుడు సూర్యుణ్ణి 
ఆరాధిస్తూ తీవ్ర మైన తపస్సు చేశాడు. కృతజ్ఞుడు, ధర్మజ్ఞుడు, మహాసౌందర్యశాలీ అయిన 
సంవరణుడే తన కుమార్తెకు తగిన వరు డని సూర్యుడు నిశ్చయించుకొన్నాడు. 

ఒకనాడు సంవరణుడు వేటకై అరణ్యానికి వెళ్లాడు. అక్కడ ఆతనికి తపతి 
కనబడింది. ఆమె సౌందర్యానికి ముగ్దుడై తనను వివాహ మాడవలసిందిగా ఆమెను 
కోరాడు. నేను నా తండ్రి అనుమతి లేనిదే వివాహ మాడజాలను అని ఆమె అంది. 

సూర్యుని అనుగ్రహం సంపాదించుకొనడానికై సంవరణుడు వసిష్టుణ్ణి స్మరిస్తూ 
పన్నెండు దివసాలు గడిపాడు. వసిష్టుడు ప్రత్యక్షమై సంవరణుడు తపతిని కోరుచున్నా 
డని తెలిసి సూర్యునివద్దకు వెళ్లాడు. సూర్యుడు - “మహామునీ! నీకేమి కావలెనో చెప్పు” 
అన్నాడు. “విభావసూ! ధర్మాత్ము డైన సంవరణునికొరకై నీ కుమార్తె యైన తపతిని 
వరించడానికై వచ్చాను” అని వసిష్టుడు సవినయంగా సూర్యునితో అన్నాడు. సూర్యుడు 
అందుకు అంగీకరించి తపతిని వసిష్టునితో పంపాడు. వసిష్టుడు ఆమెను భూలోకానికి 
తీసి కొనివచ్చాడు. 


ఆదిపర్వము 89 


తపతీసంవరణులకు వివాహం జరిగింది. ఆమెయందు సంవరణునకు "కురువు? 
అను పుత్రుడు జనించాడు. “అర్జునా! నీ వీ విధంగా తపతివంశానికి చెందినవాడవు 
అవడంచేత నిన్ను తాపత్వ అని సంబోధించాను” అన్నాడు చిత్రరథుడు. 

వసిష్టుడు మహాతపఃశాలి యైన సాటి లేని (బ్రహ్మర్షి యని వర్ణిస్తూ చిత్రరథుడు 
ఈ విధంగా చెప్పాడు. 

“అరుంధతిపతి యైన వసిష్టుడు బ్రహ్మమానసపుత్రుడు. దేవతలచేత కూడ జయింప 
శక్యం కాని కామ - క్రోధాలు రెండూ వసిష్టుని తపస్సుచే నిర్ణితులై ఆతని పాదాలు పట్టి 
ఒత్తుతూ సేవచేస్తూంటాయి. ఇంద్రియాలను వశంలో ఉంచుకొనడంచేత ఆతనికి వసిష్టు 
డని సార్థకమైన నామధేయం ప్రసిద్ధ మైనది.” 


కాన్యకుబ్దంలో గాధి అను రాజగ్రేష్టు డుండేవాడు. అతడు కుశికుని కుమారుడు. 
గాధికుమారు డైన విశ్వామిత్రుడు సైన్యంతో వేటకు బయలుదేరి వెళ్లి ఒక మృగాన్ని 
తరుముతూ వసిష్టాశ్రమంలో ప్రవేశించాడు. తన ఆశ్రమానికి వచ్చిన ఆ విశ్వామిత్రుని 
వసిష్టుడు అతిథిమర్యాదలతో సత్మరించి తనవద్ద నున్న కామధేనుపుత్రి యైన నందినిని 
ప్రేరేపింపగా ఆ ధేనువు అనేక విధా లైన ఆహారములను, పానీయాలను సృజించి 
విశ్వామిత్రుజ్లీ, ఆతని సైన్యాన్ని సంతృప్తలను చేసింది. 

నందిని ప్రభావాన్ని చూచిన విశ్వామిత్రుడు - “నీకు కొన్ని వేల గోవులను ఇస్తాను; 
ఈ నందినిని నా కిమ్ము” అని వసిష్టుని ప్రార్ధించాడు. 


“నేను చేయవలసిన దేవ - అతిధి - పితృకార్యాలూ, యజ్ఞాలూ ఈ నందినిమీదనే 
ఆధారపడి ఉన్నాయి. దీనిని నీ కివ్వను” అన్నాడు వసిష్టుడు. 

“నేను క్షతియుణ్జి. నువ్వు తపఃస్వాధ్యాయాలు మాత్రమే సాధనములుగా గల 
విప్రడవు. ప్రశాంతు లైన బ్రాహ్మణులకు వీర్యం ఏమి ఉంటుంది? వేల కొలది గోవుల 
నిచ్చినా కూడ ఈ ధేనువును ఇవ్వనంటున్నావు. దీనిని బలాత్మారంగా లాగికొనిపోతాను” 
అని అంటూ విశ్వామిత్రుడు నందినిని కొరడాలతోను, దండంతోను కొడుతూ తీసికొని 
పోతున్నాడు. అలా కొడుతున్నా కూడ ఆ ధేనువు ఆశ్రమం విడిచి వెళ్లకుండా అరుస్తూ 
వసిష్టుని ఎదుటికి వచ్చి నిలబడింది. 


“మంగళప్రదురాలా! నీ అరుపు వింటూనే ఉన్నాను. నిన్ను విశ్వామిత్రుడు 
బలాత్మారంగా లాగికొనిపోతూన్నాడు. ఓర్పు గల బ్రాహ్మణుడను కదా నేను? ఏమి 
చేయగలను?” అన్నాడు వసిష్టుడు. 


90౦ మహాభారతసారసంగ్రహము 


“వీళ్లు కొరడాలతోను, కజ్దిలతోను కొడుతూండగా దిక్కులేనిదానను వలె ఏడుస్తూన్న 
నన్ను చూస్తూ ఎందుకు ఉపేక్షాభావంతో ఉన్నావు?” అని వసిష్టుని అడిగింది; నందిని 
ఇలా అడుగుతున్నా కూడ వసిష్టుడు ఏ మాత్రమూ చలించలేదు; వికారం చెందలేదు. 


“క్షతియులకు బలం తేజస్సు; బ్రాహ్మణుల బలం ఓర్చు. నేను ఓర్పుతో ఉన్నాను. 
నీకు ఇష్ట మైతే వీనితో వెళ్లు” అన్నాడు వసిష్టుడు. 

అప్పు డా ధేనువు - “పూజ్యుడా! నువ్వు నన్ను విడిచివేస్తున్నావా? నీవు విడవకపోతే 
వీళ్లు నన్ను తీసికొనివెళ్లజాలరు” అంది. 


“కల్యాణీ! నేను నిన్ను త్యజించడంలేదు. శక్య మైతే వెళ్లకుండా ఉండిపో. అటు 
చూడు; త్రాళ్లతో గట్టిగా బంధించి నీ లేగదూడను వాళ్లు తీసికొని పోతున్నారు” అని 
వసిష్ట దన్నాడు. 

“నువ్వు వెళ్లవద్దు, ఆగిపో” అన్న వసిష్టుని మాటలు వినగానే ఆ ధేనువు రౌద్రాకారం 
ధరించి సైనికులను చంపడం ప్రారంభించింది. ఆమె శరీరంనుండి అనేక జాతులకు 
చెందిన వేలకొలది యోధులు పుట్టి విశ్వామిత్రునిసైన్యా న్నంతనీ నశింపచేసి, కొంతమందిని 
ఆశ్రమానికి బైటకు తరిమివేసారు. 

ఇది చూచిన విశ్వామిత్రుడు ఏమీ చేయజాలక - “ఆహా! బ్రహ్మతేజస్సు ముందు 
క్షాత్రతేజస్సు నిర్వీర్యం కదా!” అని అనుకొని ఘోర మైన తపస్సు చేసి బ్రాహ్మణత్వాన్నిి 
అద్భుతమైన శక్తినీ సంపాదించాడు. 

వసిష్టుని తపఃశక్తినీ, క్షమాగుణాన్నీ గూర్చి చిత్రరథుడు ఇంకా ఇలా చెప్పాడు - 

ఇక్ష్వాకువంశానికి చెందిన కల్మాషపాదు డను ఒక రాజు ఉండేవాడు. అతనికే 
సౌదాసు డనీ, మిత్రసహు డనీ పేర్లు. అత డొకనాడు వేటాడి అలసి వస్తూండగా ఒక్క 
మనిషికి మాత్రమే చోటు ఉన్న దారిలో వసిష్ణుని జ్వేష్టపుత్రు డైన శక్తి ఎదురు బడ్డాడు. 
“పక్కకు తప్పుకొని నాకు దారి ఇయ్యి” అన్నాడు రాజు. అప్పుడు శక్తి మృదు వైన 
మాటలలో - “రాజా! ధర్మశాస్త్రం ప్రకారం నువ్వే నాకు దారి ఇవ్వాలి” అన్నాడు. వారిద్దరికీ 
జరిగిన వివాదంలో ఆ రాజు కోపంతో ఆ మునిని కొరడాతో కొట్టాడు. అప్పుడు శక్తి 
కోపంతో - “రాజాధమా! రాక్షసుడవువలె మునిని కొరడాతో కొట్టావు. నువ్వు పచ్చి 
మాంసం తినే రాక్షసుడవు అయిపోదువు గాక” అని ఆ రాజును శపించాడు. 


వాస్తవంలో శక్తికీ, రాజుకీ మధ్య ఈ వివాదాన్ని విశ్వామిత్రుడు తన తపఃశక్తిచేత 


ఆదిపర్వము 91 


కలిగించాడు. ఇతడు వసిష్టునితో సమాను డైన, వసిష్టపుత్రుడు శక్తి అను విషయం ఆ 
రాజుకు తరవాత తెలిసింది. 


విశ్వామిత్రుడు అక్కడనే ఎవరికీ కనబడకుండా ఉండి ఆ రాజునూ శక్తినీ కూడ 
వంచించడానికి ప్రయత్నించాడు. తన కిచ్చిన శాపం ఉపసంహరించ మని అంటూ 
రాజు శక్తిని శరణు జొచ్చాడు. ఆ రాజు అభిప్రాయం తెలిసిన విశ్వామిత్రుడు ప్రేరేపింపగా 
కింకరు దను రాక్షసుడు, శక్తి రాజున కిచ్చిన శాపంచేతా, విశ్వామిత్రుని ఆజ్ఞచేతా ఆ 
రాజును ఆవహించాడు. 


రాక్షసుడు రాజును ఆవహించాడు అని తెలిసికొని విశ్వామిత్రుడు అక్కడినుండి 
వెళ్లిపోయాడు. 


రాక్షసుడు ఆవహించడంచేత ఆ రాజు చాల క్లేశం అనుభవిస్తూ ఏమీ తెలియని 
స్థితిలో ఉన్నాడు. అత డొకనాడు అరణ్యానికి వెళ్లాడు, అక్కడ ఒక బ్రాహ్మణుడు - 
“రాజా! నేను ఆకలితో చాల బాధపడుతున్నాను. నాకు మాంసం ఉన్న ఆహారం పెట్టించు” 
అని కోరాడు. 


“నువ్వు ఇక్కడనే ఉండు; నీకు ఆహారం పంపుతాను” అని చెప్పి అంతఃపురానికి 
వెళ్లిపోయిన రాజుకు అర్ధరాత్రివేళ ఆ విషయం జ్ఞాపకం వచ్చింది. వెంటనే అతడు 
వంటవానిని పిలచి - “అరణ్యంలో ఆకలితో బాధపడుతూన్న బ్రాహ్మణు డొకడున్నాడు. 
ఆతనికి మాంసంతో కూడిన భోజనం ఇచ్చి రా” అని ఆజ్ఞాపించాడు. 


వంటవాడు మరణశిక్ష విధించినవారిని చంపే వాళ్లున్న (ప్రదేశానికి వెళ్లి, 
నరమాంసం తీసికొని, అది వండి, అరణ్యంలో ఉన్న ఆ బ్రాహ్మణునికి పెట్టాడు. అతడు 
దివ్యదృష్టిచేత అది తినకూడని మాంసం అని తెలిసికొని - “నా కిలాంటి ఆహారం 
ఇచ్చినందులకు శక్తి శపించిన విధంగా రాక్షసుడవై తిరిగెదవు గాక” అని ఆ రాజును 
శపించాడు. 


రెండు శాపాలూ కలవడంతో ఆ రాజు పూర్తిగా బుద్ధి మారిపోయి రాక్షసుడుగా 
ప్రవర్తిస్తూ ముందుగా తనకు శాపం ఇచ్చిన శక్తిని చంపి భక్షించివేశాడు. విశ్వామిత్రుడు 
రహస్యంగా (్రేరేపిస్తూనే ఉండడంచేత వసిష్టుని కుమారులను వందమందినీ కూడ 
చంపివేశాడు. ఇలా ఆ రాక్షసుడు తన నూర్గురు కుమారులను చంపడానికి విశ్వామిత్రుడే 
కారణం అని తెలిసి కూడా వసిష్టుడు ఆతనికి ప్రత్యపకారం చేయడానికి పూన్మానకుండా 
తానే మరణించా లని నిశ్చయించుకొని పర్వతశిఖరంనుండి క్రిందికి దుమకడం, అగ్నిలో 
పడడం, సముద్రంలో మునగడం మొదలైన పను లన్నీ చేశాడు. అయినా మరణించలేదు. 


92 మహాభారతసారసంగ్రహము 


చివరికి వసిష్టుడు తన ఆశ్రమానికి వెళ్లాడు. పుత్రులు లేని ఆ ఆశ్రమంలో ఉండలేక 
మళ్లీ బైటకు వచ్చి, తన శరీరం అంతా పాశాలతో బంధించుకొని ఒక మహానది 
(ప్రవాహంలో పడ్డాడు ఆ నది ఆతని పాశా లన్నీ ఛేదించి అతనిని మళ్లీ గట్టుమీద 
పడవేసింది. ఈ విధంగా వసిష్టుని పాశాలను ఛేదించడంచేత ఆ నదికి “విపాశు అను 
పేరు వచ్చింది. 

మళ్లీ అతడు పెద్ద పెద్ద మొసళ్లు ఉన్న ఒక పెద్ద నదిలో పడ్డాడు. అగ్నితో 
సమానమైన ఆతడు తనలో పడగానే ఆ నది నూరు పాయలుగా విడిపోయింది. అందుచేత 
దానికి “శత[ద్రు అను పేరు వచ్చింది. వసిష్టుడు మాత్రం మరణించలేదు. 


మరణించడానికి శక్యం కాదని తెలిసికొని వసిష్టుడు మళ్లీ తన ఆశ్రమానికి వెళ్లాడు. 
అతడు నడచివెడుతూండగా ఆతని వెనుకనే అదృశ్యన్తి అను స్రీ నడచివస్తూన్నది. 
వెనుకనుంచి వేదఘోష వినబడింది. అతడు వెనుకకు తిరిగి చూచి - “ఎవ రది; నా 
వెనుకనే వస్తూన్నారు?” అని అడిగాడు. 


అప్పు డామె - “మహానుభావా! నేను శక్తి భార్యను. నేను నా గర్భంలో పన్నెండు 
సంవత్సరాలుగా ఒక శిశువును మోస్తున్నాను. వేదాధ్యయనం చేస్తూన్నది ఆ శిశువే” 
అని చెప్పింది. వసిష్టుడు - అయితే నా వంశం నిలబడింది కదా అని సంతోషిస్తూ ఆ 
కోడలితో కలిసి తిరిగి వస్తూండగా దారిలో కల్మాషపాదుడు కనబడ్డాడు. 


అతడు వాళ్లిద్దరినీ చంపడానికి వచ్చాడు. కోడలు భయపడింది. వసిష్టుడు చూచి 
- “భయపడకు; ఇతడు రాక్షసుడు కాదు; కల్మాషపాదు డను రాజు. శాపంచేత ఇలా 
అయ్యాడు” అని ఆమెతో అంటూ మీదికి వస్తూన్న ఆతనిని చూచి “హుం” అని గట్టిగా 
అనగానే అతడు ముందుకు రాలేకపోయాడు. 


తరువాత వసిష్టుడు మంత్రోదకం ఆతనిమీద చల్లగానే అతడు శాపవిముక్తుడై. 
వసిష్టునకు నమస్కరించి - “మహానుభావా! నేను నీ యాజ్యుడ నైన సౌదాసుడను” అని 
అంటూ “నేను నీకేమి చేయగలను” అని అడిగాడు. 

“రాజా! జరిగిన దేదో జరిగిపోయింది. మళ్లీ నీ రాజ్యం నీవు పాలించుకో. ఎన్నడూ 
ఏ బ్రాహ్మణునీ అవమానించకు” అన్నాడు వసిష్టుడు. 

ఆ రాజు మళ్లీ రాజ్యంలో ప్రతిష్టితు డయ్యాడు. ఆతడు వసిష్ణుని ప్రార్థింపగా 
వసిష్టుడు ఆతని భార్యయైన మదయంతికి పుత్రుణ్ణి అనుగ్రహించాడు. ఆమె గర్భాన్ని 
పన్నెండు సంవత్సరాలు మోసి అలసిపోయి, రాతితో ఉదరం కొట్టుకొని గర్భస్రావం 


ఆదిపర్వము 93 


చేసికొనడంచేత ఆ పిల్లవానికి అశ్శకు డను పేరు వచ్చింది. అతడు 'పొదన్యం” అను 
నగరం నెలకొల్పాడు. 


అదృశ్యన్తి కన్న పుత్రునకు, వసిష్టుడు, తాను అసువులను (ప్రాణాలను) విడవా 
లనుకొంటూన్నప్పుడు పుట్టి వాటిని నిలపడంచేత 'పరాశరుడు” అను పేరు పెట్టాడు. 

పరాశరుడు పెద్దవా డైన పిమ్మట తన తండ్రిని రాక్షసుడు చంపివేసినా డను 
విషయం తల్లి ద్వారా విన్నాడు. అప్పుడు అతడు సమస్తలోకాలను నశింపచెయ్యా లని 
నిర్ణయించుకొన్నాడు. 

వసిష్టు డాతనిని ఆ ప్రయత్నంనుండి వారిస్తూ ఆ సందర్భంలో బెర్వుని కధ 
చెప్పాడు. 


బౌర్వుని కథ 

పూర్వం కృతవీర్యు డనే భూపతి ఉండేవాడు. ఆతడు భృగువంశీయుల యాజ్యుడు. 
తన పురోహితు లైన భృగువంశీయులకు ఆ రాజు అత్యధికంగా ధనధాన్యాదు లిచ్చి 
వాళ్లను సుసంపన్నులను చేశాడు. 

కృతవీర్యుడు స్వర్గస్థు డయ్యాడు. ఆతని వంశానికి చెందినవారికి ఒకప్పుడు ధనం 
అవసర మయింది. వాళ్లు వెళ్లి భృగువంశీయులను యాచించారు. అప్పటికే చాలమంది 
భృగువంశీయులు తమ ధనాన్ని ఇతరులకు దానం చేసివేశారు. కొందరు అత్యధిక మైన 
ధనాన్ని భూమిలో పాతిపెట్టారు. ఏదో పనిమీద భూమి తవ్వుతూండగా భృగువంశీయుల 
ఆ ధనం అంతా బైటపడింది. 


దానితో క్రోధోద్రిక్తు లైన ఆ రాజవంశీయులు భృగువంశీయుల నందరినీ, గర్భస్థ 
శిశువులతో సహా చంపడం ప్రారంభించారు. వారిలో ఒక భృగువంశీయుని భార్య వంశాన్ని 
రక్షించుకొనడంకోసం గర్భాన్ని తన తొడలో (ఊరువులో) దాచుకొని నూరు సంవత్సరాలు 
కాపాడింది. 


ఒకనాడు రాజవంశీయులు పర్వతాలమీద నివసిస్తూన్న భృగువంశీయస్రీలను 
వెదకికొంటూ అక్కడికి వెళ్లారు. భయపడిన ఒక బ్రాహ్మణి చెప్పగా వాళ్లు ఊరువులో 
గర్భం ధరించి ఉన్న ప్రీ గర్భాన్ని నశింపచేయడంకోసం ఆమె దగ్గరికి వెళ్లారు. 

ఆమె ఊరువునుండి సూర్యతేజస్సుతో ఒక పిల్లవాడు పుట్టాడు. ఆతని తేజస్సుతో 
రాజవంశీయుల దృష్టి నశించింది. వాళ్లు బ్రాహ్మణిని ప్రార్థించగా ఆమె - “నాకు మీ 


94 మహాభారతసారసంగ్రహము 


విషయంలో ద్వేషభావం ఏదీ లేదు. అందుచేత మీ దృష్టి పోవడానికి నేను కారణంకాదు. 
ఈ పిల్లవాని వంశానికి చెందినవాళ్లను మీరు చంపివేయడంచేత ఆ క్రోధంలో ఇతడు 
మిమ్ముల నందరినీ నశింపచేయదలచి ఉన్నాడు. ఆతనినే వేడుకొనండి” అని చెప్పింది. 


వాళ్లు ఆ పిల్లవానిని ప్రార్థించగా అతడు వాళ్లకు మళ్లీ దృష్టిని ప్రసాదించాడు. 


ఊరువునుండి జనించడంచేత ఆ పిల్లవానికి బెర్వు డను పేరు ప్రసిద్ధిలోనికి 
వచ్చింది. 


భృగువంశీయులకు జరిగిన ఆ అన్యాయానికి ప్రతిక్రియగా అన్ని లోకాలను నశింప 
చెయ్యా లను తీవ్రమైన క్రోధావేశంతో జెర్వుడు తీవ్ర మైన తపస్సు ప్రారంభించాడు. 

ఈ విషయం గమనించిన ఆతని పూర్వపురుషు లందరూ ఆతని దగ్గరికి వచ్చి ఈ 
విధంగా లోకసంహారం కొరకు ప్రయత్నించవద్దు అని చెపుతూ ఇలా అన్నారు - 


“ఆ క్షత్రియు లందరూ మమ్మల్ని చంపుతూన్నప్పుడు మేం అశక్తులమై ఊరుకోలేదు. 
మా ఆయుర్దాయాలు మూడి ఏదో విధంగా (ప్రాణాలు విడవాలను అభిప్రాయంతోనే 
మేం ధనం భూమిలో పాతిపెట్టడం వంటి పను లన్నీ చేశాం. వాళ్లు హింసిస్తున్నా 
సహించాం. అందుచేత లోకక్షయప్రయత్నంనుండి విరమించు” అని బోధించారు. 

వాళ్లు ఇలా ఉపదేశించినా కూడ జెర్వుడు శాంతించలేదు. “నా తీవ్రమైన క్రోధమూ 
ప్రతిజ్ఞా వ్యర్థం అవడానికి వీలులేదు. పాపం జరుగుతూన్నప్పుడు సామర్ధ్యం ఉండి ఆ 
పాపాన్ని అద్దుకొననివాడు మహాపాపాత్ము డవుతాడు. 


జానన్నపి చ యః పాపం శక్తిమాన్‌ న నియచ్చతి, 

ఈశ సన్‌ సో౭ పి తేనైవ కర్మణా సంప్రయుజ్యతే. (ఆదిపర్వ. 179. 11) 

నా కోపంనుండి పుట్టిన, సమస్తలోకాలనూ కాల్చివేయ నున్న ఈ అగ్నిని నేను 
నాతేజస్సుచేత అణచిపెడితే అది నన్నే కాల్చివేస్తుంది. 

యశ్చాయం మన్యుజో మే౭_గ్నిర్లోకానాదాతుమిచ్చతి, 

దహేదేష చ మామేవ నిగ్భృహీతః స్వతేజసా. (ఆదిపర్వ. 179. 15) 

మీరు సర్వలోకాలకు హితం కోరుతున్నా రని నాకు తెలుసు. అందుచేత ఉపాయం 
ఏమో చెప్పండి” అన్నాడు జెర్వుడు. 

అప్పు డా పూర్వపురుషులు - “ఉదకం సర్వలోకాలకీ ఆధారం. అందుచేత నీ 
క్రోధాగ్నిని సముద్రోదకంలో విడిచిపెట్టు” అని అన్నారు. 


ఆదిపర్వము 95 


ఆ విధంగా అతడు తన కోపాగ్నిని సముద్రంలో విడచాడు. అదే అశ్వముఖం 
ఆకారంలో జ్వాలలు చిమ్ముతూ సముద్రజలాన్నంతనీ హరించివేస్తూంటుంది. “అందుచేత 
నువ్వు కూడ లోకవినాశప్రయత్నంనుండి విరమించు” అని వసిష్టుడు పరాశరునికి 
బోధించాడు. 


పరాశరుడు లోకవినాశప్రయత్నంనుండి విరమించాడు కాని రాక్షసుల నందరినీ 
నశింపచేస్తా నంటూ యాగం ప్రారంభించాడు. వసిష్టుడు నివారించలేదు. 

ఆ యజ్ఞాగ్ని ప్రజ్వరిల్లుతూండగా అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, 
మహాక్రతువు మొదలైన మహర్షు లందరూ వచ్చి ఆతనిని ఆ ప్రయత్నంనుంచి విర 
మించే టట్లు చేశారు. 


అక్కడ వ్రేల్చిన ఆ అగ్నిని అతడు హిమవత్పర్వతానికి ఉత్తరపార్వంలో వదిలాడు. 
ఇప్పటికి కూడ ఆ అగ్ని పర్వదినాలలో విజృంభించి వనాలను, శిలాతలాలను 
కాల్చివేస్తూంటుంది.” 

“మాకు తగిన పురోహితు దెవరు? అని అర్జునుడు చిత్రరథుణ్ణి అడిగాడు. “దేవలుని 
తమ్ముడైన ధౌమ్యు డను ముని ఈ వనంలోనే, ఉత్కోచకం అనే తీర్ధంలో తపస్సు 
చేసికొంటున్నాడు. మీకు నచ్చితే ఆయనను పురోహితునిగా వరించండి” అని చెప్పి 
గంధర్వుడు వెళ్లిపోయాడు. 

పాండవులు ఉత్మోచకానికి వెళ్లి ధౌమ్యుణ్ణి - “మాకు పురోహితుడవుగా ఉండుము” 
అని ప్రార్థించగా ఆయన అంగీకరించాడు. మన కొక మంచి రక్షణ దొరికినది అని 
పాండవులు సంతోషించారు. 


పాండవులు పంచాలదేశం చేరుట 
పాండవులు తల్లితో పంచాలదేశానికి బయలుదేరారు. దారిలో వారికి జట్టు 
జట్టులుగా వెడుతూన్న కొందరు బ్రాహ్మణులు కనబడ్డారు. వాళ్లు కూడ స్వయంవర 
మహోత్సవం తిలకించడానికీ, అక్కడ పంచాలరాజు ఇచ్చే దానాలు తీసికొనడానికీ 
వెడుతున్నారు. 


వాళ్లు మీ రెవరు, ఎక్కడినుండి వస్తున్నారు అని పాండవులను అడుగగా - “మేం 
ఏకచక్రపురంనుండి తల్లితో కలిసి పంచాలదేశం వెడుతున్నాం. అన్నదమ్ములం” అని 
యుధిష్టిరుడు చెప్పాడు. 


96 మహాభారతసారసంగ్రహము 


“మీరు అందరూ దేవతలలా ఉన్నారు. మీలో ఒకరిని (ద్రౌపది వరించవచ్చును. 
మహాబాహు లైన ఈ మీ సోదరుడు చాలా ధనం సంపాదించి మిమ్ములను ఆనందింప 
చేస్తాడు” అన్నారు ఆ బ్రాహ్మణులు, అర్జునుణ్ణి చూపుతూ. 

దర్శనీయాంశ్చ వః సర్వాన్‌ దేవరూపానవస్థితాన్‌, 

సమీక్ష్య కృష్ణా వరయేత్‌ సంగత్యైకతమం వరమ్‌. 

అయం భ్రాతా తవ శ్రీమాన్‌ దర్శనీయో మహాభుజః, 

నియుజ్యమానో విజయే సంగత్యా ద్రవిణం బహు, 

ఆహరిష్యన్నయం నూనం ప్రీతిం వో వర్థయిష్యతి. (ఆదిపర్వ. 183. 18, 19) 


మార్గమధ్యంలో వారికి వ్యాసుడు కనబడ్డాడు. వ్యాసుని ఆశీస్సులు తీసికొని 
పాండవులు ద్రుపదుని రాజధాని చేరి అక్కడ ఒక కులాలుని (కుమ్మరివాని) ఇంట్లో 
నివాసం ఏర్పరచుకొన్నారు. భిక్షాన్నంతో కాలక్షేపం చేస్తున్నారు. వాళ్లను ఎవ్వరూ కూడ 
గుర్తించలేదు. 


ద్రౌపదిని అర్జునున కిచ్చి వివాహం చేయవలె నని ద్రుపదుని తీవ్ర మైన ఆకాంక్ష 
అయితే అది ఎవరికీ తెలియనీయలేదు. 


ద్రౌపదీస్వయంవరం, వివాహం 


స్వయంవరానికి సంబంధించిన ఉత్సవాలు ప్రారంభం అయాయి. వివిధదేశాల 
నుండి ద్రౌపదిని వివాహ మాడా లనే కోరికతో ఎందరో రాజపుత్రులు వచ్చారు. ఆ 
ఉత్సవాలు పదిహేను రోజులు జరిగాయి. పదహారవ రోజున ద్రౌపది చక్కగా అలంకరించు 
కొని బంగారుమాల చేత ధరించి రంగంమీదకు వచ్చింది. పురోహితుడు స్వస్తివచనాలు 
చేయించి హోమాలు చేశాడు. వాద్యాలు మోగుతున్నాయి. 

ఇంతలో ధృష్టద్యుమ్నుడు కృష్ణతో రంగమధ్యంలో నిలబడి వాద్యాల (మోత నిలిపి 
వేయించి, మేఘగంభీర మైన కంఠస్వరంతో అక్కడ వారివారి స్థానాలలో ఆసీనులై ఉన్న 
రాజపుత్రుల నుద్దేశించి ఇలా అన్నాడు - 

“రాజకుమారులారా! వినండి. ఇదిగో ధనుస్సు. ఇవిగో బాణాలు. ఆకాశం మీద 
తిరుగుతూన్న ఈ యంత్రం మధ్య నున్న ఛిద్రం ద్వారా ఐదు బాణాలు ఒక్కసారిగా 
ప్రయోగించి దానిపైన ఆకాశంలో ఉన్న లక్ష్యాన్ని ఏ వీరుడు కొడతాడో ఆ సత్ముల 
ప్రసూతుడు, రూపవంతుడూ, బలవంతుడూ అయిన వీరుణ్ణి నా సోదరి వరిస్తుంది.” 


ఇలా చెప్పి అక్కడికి వచ్చి ఉన్న రాజపుత్రు లందరిని గూర్చి తన సోదరికి తెలిపాడు. 


ఆదిపర్వము 97 


ఆ సభలో దుర్యోధనాదులు, కర్ణుడు, శకుని, జరాసంధుడు, శిశుపాలుడు, కృష్ణుడు, 
బలరాముడు మొద లైన రాజపుత్రు లందరూ ఉన్నారు. అందరి దృష్టీ ద్రౌపదిమీద 
కేంద్రీకృతమై ఉంది. 


నివురు కప్పిన నిప్పు వలె బ్రాహ్మణుల మధ్య కూర్చొని ఉన్న పాండవులను 
ఐదుగురినీ కృష్ణుడు గుర్తించి ప్రక్కనే ఉన్న బలరామునికి రహస్యంగా చెప్పాడు. ఇద్దరూ 
నవ్వుకొన్నారు. 

ఒకరి తరువాత ఒకరు రాజపుత్రు లందరూ ఆ లక్ష్యాన్ని కొట్టడానికి ప్రయత్నించి 
విఫలప్రయత్ను లయ్యారు. 

కర్గుడు ప్రయత్నిస్తూండగా కృష్ణ - “నేను సూతపుత్రుణ్ణి వివాహమాడను” అని 
బిగ్గరగా పలికింది. అది విని కర్ణుడు వెనుకకు వెళ్లిపోయాడు. రాజపుత్రు లందరూ 
హతాశులై కూర్చున్నారు. ఏం జరుగుతుందో అని జనం అంతా చూస్తున్నారు. 


ఇంతలో బ్రాహ్మణుల మధ్య కూర్చొని ఉన్న అర్జునుడు లేచాడు. ఆతనిని చూడగానే 
కొందరు బ్రాహ్మణులు సంతోషించారు. కొందరు వైమనస్యం చూపుతూ “మహావీరు 
లెవరూ చేయజాలని పని దుర్చలుడైన ఈ వటువు చేయగలడా? ఇలాంటి పనులు చేస్తే 
బ్రాహ్మణు లందరూ నవ్వుల పాలవుతారు” అంటున్నారు. కొందరు - “మనలో మాత్రం 
గొప్పవాళ్లు లేరా, పరశురాముడు క్షత్రియవంశా లన్నీ నిర్మూలించాడు; అగస్య్వుడు సముద్రం 
బెపాసన పట్టాడు. బక్కచిక్కి ఉన్నా తపోబలం ఉన్నవాళ్లు మన బ్రాహ్మణులలో మాత్రం 
లేరా?” అంటున్నారు. 

వీళ్లందరూ ఇలా అంటూండగానే అర్జునుడు సింహం వలె నడుచుకొంటూ వెళ్లి 
ధనుస్సు అవలీలగా ఎక్కుపెట్టి, ఐదు బాణాలు ప్రయోగించి ఆకాశంలో మహావేగంగా 
తిరుగుతూన్న యంత్రం మధ్య నున్న రంధ్రం ద్వారా పైన ఉన్న లక్ష్యాన్ని కొట్టాడు. 
బ్రాహ్మణు లందరూ అంగవస్తాలూ, కృష్ణాజినాలూ ఎగరవేస్తూ తమ ఆనందాతిశయాన్ని 
ప్రకటిస్తున్నారు. 

అర్జునుణ్ణి చూచి ద్రుపదుడు చాల సంతోషించాడు. అతడు అర్జునుడే అని బహుశా 
ఆతడు గుర్తించి ఉంటాడు. అక్కడికి చేరిన రాజులవద్దనుండి ఏదైన అపాయం రావచ్చు 
నను కొన్నాడో ఏమో ఆ పార్టుని సాహాయ్యం కూడ కోరాడు. 


అర్జునుడు ఆ లక్ష్యాన్ని కొట్టడం చూచిన కృష్ణ, ఆనందించి, తెల్లని ఆ వరమాలను 
చేత ధరించి ఆతనిని సమీపించింది. 


98 మహాభారతసారసంగ్రహము 


అర్జునుడు లక్ష్యం ఛేదించడం చూచిన యుధిష్టిరుడు ఆ కోలాహలంలో, నకుల 
సహదేవులతో కలిసి నివాసస్థానానికి వెళ్లిపోయాడు. 


దుర్యోధనాదులు ద్రుపదరాజుమీదికి యుద్దానికి వచ్చారు. భీముడు విజృంభించి 
ఒక వృక్షం ఊడబెరికి, దానితో అనేకులను సంహరించాడు. కర్ణాదులు అర్జునునితోను, 
శల్యాదులు భీమునితోను యుద్ధం చేసి నిలవజాలకపోయారు. 


కృష్ణుడు కలగజేసికొని, - “స్వయంవరకార్యక్రమం అంతా ధర్మసంమతంగానే 
జరిగింది కదా? మీరు శాంతించండి” అని వారి నందరినీ శమింపచేశాడు. 


భీమార్జునులు నివాసం చేరేసరికి చాల రాత్రి అయింది. అప్పటికే కుంతి వాళ్లను 
గూర్చి పరి పరి విధాల వాపోతూ కూర్చుంది. “ధృతరాషుని పుత్రులు, ఇతరులూ నా 
కుమారులను హతమార్చి ఉంటారు; వ్యాసుని మాట కూడ వమ్మెపోయింది. 


విపరీతం మతం జాతం వ్యాసస్యాపి మహాత్మనః. (ఆదిపర్వ. 189. 45) 


అనుకొంటూ ఆమె విచారిస్తూండగా భీమార్జునులు ఇంట్లో ప్రవేశించారు. కృష్ణ 
కూడ వారిద్దరి వెనుకనే అచటికి వెళ్లింది. 

ఇంట్లో ప్రవేశించి భీమార్జునులు కృష్ణను నిర్దేశిస్తూ - “అమ్మా భిక్ష తీసుకొని 
వచ్చాం” అన్నారు. లోపల ఉన్న ఆమె కృష్ణను చూడకుండా అక్కడినుండే - “సమంగా 
స్వీకరించండి” అంది. కృష్ణను చూచి వెంటనే ఆమె “అయ్యో! నేను అధర్మం చేసినదానను 
అయ్యానే” అని నొచ్చుకుంటూ, కృష్ణ చేయి పట్టుకొని యుధిష్టిరుని దగ్గరికి వెళ్లి “యుధిప్టిరా! 
నీ తమ్ముళ్లు ఈమెను భిక్ష అంటూ నాతో అన్నారు. నేను అలవాటు ప్రకారం “అందరూ 
సమంగా స్వీకరించండి” అన్నాను. నా మాట ఎలా అసత్యం కాకుండా ఉంటుందో, 
ఈమెకు ఏ విధంగా అధర్మం అంటదో ఆలోచించి చెప్పు” అంది. 

యుధిష్టిరుడు - “ఏమీ భయం లేదులే” అని తల్లికి చెప్పి అర్జునునితో - “అర్జునా! 
నీవే ఈమెను జయించావు. నీవే ఈమెను వివాహం ఆడాలి” అన్నాడు. 

అర్జునుడు అందుకు అంగీకరించక - “నరేంధ్రా! నాకు అధర్మం కలిగే టట్లు 
చేయకు. ముందు నీకు, తరువాత భీమసేనునికి వివాహం అయిన తరువాతనే నేను 
వివాహం చేసికోవాలి. నా తరువాత నకులుడు, తరువాత సహదేవుడూ చేసికోవాలి. 
అందుచేత ఏమి చేస్తే బాగుంటుందో నువ్వే బాగా ఆలోచించి చెప్పు. మేం అంతా నీ 
మాట వినాలి” అన్నాడు. 


ఆదిపర్వము 99 


అర్జునుని మాట విన్న ఆ సోదరులు కృష్ణను చూచారు. అందరి మనస్సులూ 
చలించాయి. విషయం [గ్రహించిన యుధిష్టిరుడు వ్యాసు డన్న మాటలు గుర్తుకు రాగా 
- “ఈ ద్రౌపది మన అందరికీ భార్య అవుతుంది” అన్నాడు. 


వాళ్లందరి మనస్సులోనూ ఈ విషయమే మెదులుతూన్నది. ఇంతలో పాండవులను 
చూడడానికై కృష్ణ - బలరాములు ఆ ఇంటికి వచ్చారు. పరస్పరం అభివాదన ప్రత్యభి 
వాదనలు, కుశలప్రశ్నాదులు అయిన తరువాత యుధిష్టిరుడు - “కృష్ణా! ఇక్కడ రహస్యంగా 
ఉంటూన్న మమ్ములను గూర్చి నీ కెలా తెలిసింది?” అని అడిగాడు. 


కృష్ణుడు నవ్వి - “రాజా! దాచితే మాత్రం అగ్ని దాగుతుందా? పాండవులు తప్ప 
ఇంతటి ఘనకార్యం ఎవరు చెయ్యగలరు? మీరు అగ్నిభయంనుండి బైటపడి అదృష్టవశం 
చేత జీవించి ఉన్నారు. జాగరూకతతో ఉండండి; మేం మా విడిదికి వెడతాం” అని 
పలికి అన్నగారితో కలిసి వెళ్లిపోయాడు. 

ధృష్టద్యుమ్నుడు భీమార్జునులను గూర్చి అన్ని విషయాలూ తెలిసికొనడం కోసం 
వాళ్ల వెనుకనే రహస్యంగా, నగరం వెలుపల ఉన్న కులాలుని ఇంటికి వెళ్లాడు. ఆ ఇంటి 
చుట్టూ భటులను నిలిపి తాను రహస్యంగా ఆ ఇంట్లో ఒక మూల దాగి ఉండి వాళ్ల 
చేష్టలూ, మాటలూ అన్నీ గమనించాడు. 


భీముడు మొదలైన నలుగురు అన్నదమ్ములూ భిక్షకై వెళ్లి, తీసికొని వచ్చిన భిక్షను 
యుధిష్టిరుని కిచ్చారు. కుంతి కాబోయే కోడలితో ఇలా అంది - “ఈ భిక్షాన్నం నుంచి 
కొంత ముందుగా భూతబలి ఇమ్ము. తరవాత బ్రాహ్మణునకు భిక్ష పెట్టు. అన్నం కావాలని 
కోరే చుట్టుప్రక్కల ఉన్నవాళ్లకి కూడ పెట్టు. మిగిలినదానిలో సగం ఈతనికి (భీమునికి) 
పెట్టు. మిగిలినది ఆరు భాగాలు చెయ్యి, మనం ఆరుగురమూ తిందాం” అని చెప్పింది. 


కృష్ణ ఆ విధంగా చేసింది. భోజనా లైన తరువాత సహదేవుడు నేల మీద దర్భలు 
పరిచాడు. వాటిమీద అందరూ తమ తమ అజినాలు పరచుకొని దక్షిణదిక్కు వైపు 
తలలు పెట్టుకొని పండుకొన్నారు. కుంతి తూర్పు దిక్కు వైపు శయనించగా ద్రౌపది వాళ్ల 
పాదాల వైపు శయనించింది. 

ద్రౌపది మనస్సులో ఏ మాత్రమూ దుఃఖం కాని వాళ్ల విషయంలో తేలికభావం 
గాని కలగలేదు. 


అన్నదమ్ములు నలుగురూ శయనించి సైన్యవిన్యాసాలకీ, వివిధాయుధాలకీ 
దివ్యాస్తాలకూ, రథ - గజతురగాదులకూ సంబంధించిన విషయాలు చెప్పుకొంటున్నారు. 


100 మహాభారతసారసంగ్రహము 


కృష్ణ అక్కడనే కూర్చొని ఉంది. ఇదంతా ధృష్టద్యుమ్నుడూ ఆతనితో వచ్చినవాళ్లూ కూడ 
చూచారు. 

రాత్రి తాను చూచిన విషయా లన్నీ తండ్రికి చెప్పడంకోసమై ధృష్టద్యుమ్నుడు 
తొందరగా ఆతని దగ్గరికి వెళ్లాడు. అక్కడ తాను చూచిన దంతా తండ్రికి చెప్పాడు. 

“ఆ ఇద్దరు వీరులూ కృష్ణను తమతో తీసికొని వెళ్లారు గదా. వాళ్లు ముగ్గురూ 
నివాసగ్భహం చేరారు. అక్కడ అగ్నిజ్వాల వలె దేదీప్యమానంగా ఒక ప్రీ ఉంది. ఆమె 
వాళ్ల తల్లి అయి ఉంటుం దని నా ఊహ. ఆమె ప్రక్కనే స్ఫురద్రూపు లైన, అగ్ని వలె 
ప్రకాశిస్తూన్న ముగ్గురు నరప్రవీరులు కూర్చొని ఉన్నారు. లోపలికి వెళ్లగానే వాళ్లిద్దరూ 
ఆమెకు పాదాభివాదనం చేసి కృష్ణచేత కూడ పాదాభివాదనం చేయించారు. 

వాళ్లు అన్నీ క్షత్రియవీరులు మాటలాడుకొనే మాటలే మాట్లాడుకొన్నారు గాని 
బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులూ మాటలాడుకొనే మాటలు మాటలాడుకొనలేదు. 


నిిసంశయంగా వాళ్లు క్షత్రియపుంగవులే. అంతే కాదు; పాండవులు అగ్నిదాహం 
నుండి తప్పించుకొన్నా రని విన్నాం కదా? వీళ్లు ఆ పాండవులే అయి ఉంటారు. లక్ష్యం 
కొట్టినవాడు అర్జునుడే అయి ఉంటాడు. మన ఆశ ఫలించి నట్లే.” 


ఆ మాటలు విన్న ద్రుపదుడు చాల సంతోషించి వాళ్లను గూర్చి పూర్తిగా తెలిసికొన 
డానికై పురోహితుణ్ణి పంపాడు. 

పురోహితుడు యుధిష్టిరుని వద్దకు - “నేను ద్రుపదమహారాజు పంపగా వచ్చాను. 
ఇతడు లక్ష్యాన్ని కొట్టినందుకు మా మహారాజు చాల సంతోషించాడు. మిమ్ములను గూర్చి 
తెలిసికోవా లని అనుకొంటున్నాడు. పాండురాజు ఆతనికి ప్రాణస్నేహితుడు. తన 
కుమార్తెను అర్జునున కిచ్చి వివాహం చెయ్యా లని ఆతనికి తీవ్ర మైన అభిలాష” అని 
అన్నాడు. 

ఆ మాటలు విన్న యుధిష్టిరుడు ప్రక్కనే ఉన్న భీమునితో - “ద్రుపదమహారాజు 
వద్దనుండి వచ్చిన ఈతడు మనకు పూజ్యుడు. ఈయనను అర్హ్యపాద్యాదులతో 
సత్మరించుము” అని ఆదేశించాడు. భీము డా విధంగా చేశాడు. 

యుధిష్టిరుడు పురోహితునితో - “పాంచాలరాజు స్వధర్మాన్ని అనుసరించి తన 
కన్య విషయంలో ఒక శుల్మం నిర్ణయించాడు. అందులో వర్గానికి గాని, శీలానికి గాని, 
కులానికి గాని, గోత్రానికి గాని వివక్ష ఏదీ లేదు కదా? రాజసంఘం మధ్య ఈ వీరుడు 
ఆ శుల్మం ప్రకారం కృష్ణను గెలుచుకొన్నాడు. అలాం టప్పుడు మీ రాజు ఈ విషయంలో 


ఆదిపర్వము 101 


సంతాపం చెంద నవసరం లేదు. ఏ మైనా మీ రాజు ఈ విషయంలో నిరాశ పడవలసిన 
పని లేదు” అన్నాడు. 


ఇలా వీరిద్దరి మధ్యా సంభాషణ జరుగుతూండగానే ద్రుపదుడు పంపిన మరొక 
దూత వచ్చి - “వివాహం నిమిత్తం ద్రుపదమహారాజు భోజనాదులు ఏర్పాటు చేశాడు. 
వాహనాలు కూడ పంపాడు. మీరందరూ వాహనా లెక్కి రండి” అని చెప్పాడు. 


సోదరులు ఐదుగురూ, పురోపొతుని ముందుగా పంపివేసి, తాము ఒక 
వాహనంలోనూ, కుంతీ కృష్ణలు మరొకవాహనంలోను రాజప్రాసాదానికి వెళ్లారు. 


పురోహితుని మాటలు విన్న ద్రుపదుడు వాళ్లను గూర్చి ఇంకా స్పష్టంగా 
తెలిసికొనడానికై అక్కడ అనేక మైన వస్తువులు ఉంచాడు. వేరు వేరు మనుష్యుల 
అభిరుచులకు తగిన వస్తువులను వేరువేరు స్థానాలలో ఏర్పాటు చేయించాడు. 


కుంతి కృష్ణతో అంతఃపురంలోనికి వెళ్లింది. అక్కడ అందరూ ఆమెకు ఆదర 


సత్మారాలు ఘనంగా చేశారు. 


ఆ రాజపుత్రుల తేజస్సు, ఆకారాలు, రీవి చూచి అందరూ చాల సంతోషించారు. 
ఆ సోదరులు అత్యుత్తమములైన ఆసనాలమీద వాటి వైశిష్ట్యాన్ని గూర్చి ఏమీ ఆశ్చర్యాదులు 
(ప్రకటించకుండా, తథా మహార్తేషు న విస్మయన్తః - మామూలుగా, అలవాటుప్రకారం 
కూర్చున్నట్లు వయఃక్రమంలో కూర్చున్నారు. బంగారు పాత్రలలోను, వెండిపాత్రలలోను 
దాస - దాసీజనం వడ్డించిన పదార్థాలు, తమకు ఇష్టమైనవి భుజించారు. అక్కడ ఉన్న 
ఇతరము లైన వస్తువు లన్నీ దాటి వెళ్లి యుద్దోపకరణాదులను పరిశీలించారు. ఇదంతా 
చూస్తూన్న రాజూ, ఆతని పుత్రుడు, మంత్రులు, ఇతరులూ కూడ వీళ్లు పాండవులే అని 
నిశ్చయించుకొన్నారు. 

(ద్రుపదుడు యుధిష్టిరునితో - “మీరు క్షత్రియులా, బ్రాహ్మణులా, వైశ్యులా, శూద్రులా 
లేక మాయచేత మనుప్యవేషం ధరించిన దేవతాపురుషులా? ఈ సంశయం తొలగించి 
మా మనస్సు కుదుటపడే టట్లు చెయ్యి” అని అన్నాడు. 


“మహారాజా! మనస్సులోని దుఃఖం విడిచిపెట్టుము. మేం క్షతియులం; 
పాండవులము. కృష్ణ ఎవరి దగ్గర ఉన్నదో ఆమె మా తల్లి కుంతి. నేను సత్యం చెపుతున్నాను. 
నువ్వు మా అందరికీ పూజ్యుడవు; పెద్ద దిక్కూ కూడ” అన్నాడు యుధిష్టిరుడు. 

ద్రుపదుడు ఆనందం పట్టలేకపోయాడు. నేత్రాలు ఆనందాశువులతో నిండి 
పోయాయి. క్షణం పాటు యుధిష్టిరునికి సమాధానం ఏమీ చెప్పలేకపోయాడు. 


102 మహాభారతసారసంగ్రహము 


తతః స ద్రుపదో రాజా హర్షవ్యాకులలోచనః, 

ప్రతివక్తుం ముదా యుక్తో నాశకత్‌ తం యుధిష్టిరమ్‌. (ఆదిపర్వ. 194. 13) 

పాందవులు పడ్డ కష్టా లన్నీ యుధిష్టిరుడు చెప్పగా విని అతడు ధృతరాషుణ్ణి 
నిందిస్తూ - “మీ రాజ్యం మీకు వచ్చే టట్లు సహాయం చేస్తాను” అని ప్రతిజ్ఞ చేశాడు. 

“శుభముహూర్తాన అర్జునునకు కృష్ణకు వివాహం జరుపుదాం” అని కూడ అన్నాడు 


“నేను కూడ వివాహం చేసికోవాలి కదా?” అన్నాడు యుధిష్టిరుడు. “అయితే 
నీవే ఈమెను వివాహం చేసికో. లేదా మీలో ఎవరు చేసికోవా లని అనుకొంటారో వారికి 
చెయ్యి” అని ద్రుపదు డన్నాడు. 

భవాన్‌ వా విధివత్‌ పాణిం గృహ్హాతు దుహితుర్మమ, 

యస్య వా మన్యసే వీర తస్య కృమ్ణాముపాదిశ. (ఆదిపర్వ. 194 22) 


అప్పుడు యుధిష్టిరుడు తామూ, తల్లీ చెసిన నిర్ణయాన్ని ద్రుపదునికి తెలిపాడు. 
“ఇది ధర్మసంమతం కాదు కదా?” అన్నాడు (ద్రుపదుడు. 

అప్పుడు యుధిష్టిరుడు - “మహారాజా! ధర్మగతి చాల సూక్ష్మ మైనది. పూర్వులు 
నడచిన మార్గాన్నే మనం అనుసరిద్దాం. నా నోటంపట అసత్య మైన మాట రావడానికి 
అవకాశం లేదు. మా అమ్మగారి అభిప్రాయము నా అభిప్రాయమూ కూడ ఇదే” అన్నాడు. 

“సరే! రేపు నువ్వూ, నేనూ, నా పుత్రుడు ధృష్టద్యుమ్నుడూ కలిసి మళ్లీ ఆలోచిద్దాం” 
అన్నాడు ద్రుపదుడు. 

మరునాడు వాళ్లు కూర్చొని చర్చిస్తున్నారు. ఇంతలో వ్యాసు దక్కడికే వచ్చాడు. 
ఆయనకు అందరూ ఆదరసత్యారాదులు చేశారు. “ఒక ప్రీ అనేకులకు భార్య అవడం 
ఎలా యుక్తం అవుతుంది?” అని వ్యాసుణ్ణి ప్రశ్నించాడు ద్రుపదుడు. 

“మీ రందరూ మీ మీ అభిప్రాయాలు చెప్పండి” అన్నాడు వ్యాసుడు. ద్రుపదుడు, 
ధృష్టద్యుమ్నుడు అయుక్తం అంటే, కుంతీ - యుధిష్టిరుడూ యుక్తమే అన్నారు. 

వ్యాసుడు - “యుధిష్టిరుడు చెప్పినది ధర్మసంమతమే” అని అంటూ, “ఈ విషయం 
గూర్చి నీకు చెపుతాను” అని [ద్రుపదుణ్ణి చేతితో చేయి పట్టుకొని రాజగృహంలోనికి 
తీసికొనివెళ్లాడు. మిగిలిన ముగ్గురూ అక్కడనే నిరీక్షిస్తూ కూర్చున్నారు. 


ఆదిపర్వము 103 


వ్యాసుడు ద్రుపదుని కొక కథ చెప్పాడు. “పూర్వం దేవతలు కూడా నైమిషారణ్యంలో 
దీర్భ మైన సత్రం (దీర్గయాగం) చేశారు. యముడు శామిత్రయాగంలో దీక్ష వహించి 
కూర్చున్నాడు. అందుచేత మరణం లేక మానవులు కూడ అమరులై పోయారు. అప్పుడు 
ఇంద్రాదులు పితామహునివద్దకు వెళ్లి మానవులకు మరణం లేకుండా అయింది. నీవే 
మైనా ఉపాయం చెయ్యాలి” అని ప్రార్థించారు. 


“మీరు ఎలాగా అమరులే కదా; మీకు దీనివల్ల ఏమి నష్టం వచ్చింది?” అని 
అడిగాడు ప్రజాపతి. “మానవులు కూడ అమరు లైతే మాకు వాళ్లకంటె విశేషం ఏమీ 
లేకుండా పోయింది కదా?” అన్నారు దేవతలు - 

మర్యా అమర్యాః సంవృత్తాః న విశేషో9 స్తి కశ్చన, 

అవిశేషాదుద్విజన్లో విశేషార్థమిహాగతాః, (ఆదిపర్వ 196. 6) 

“యముడు యాగంలో దీక్ష వహించి కూర్చున్నాడు; అది పూర్తి అయిన తరువాత 
మానవులు యథాపూర్వంగా మరణిస్తారు లెండి” అన్నాడు పితామహుడు. 


ఆ మాట విని దేవతలు యజ్ఞం జరుగుతూన్న ప్రదేశానికి వెళ్లారు. అక్కడ ఇంద్రునికి 
గంగానదిలో అద్భుత మైన సువర్ణపద్మం కనబడింది. ఒక ప్రీ అక్కడ ఏడుస్తూ, నీళ్లకోసం 
గంగలో ప్రవేశించింది. గంగాజలంలో పడిన ఆమె కన్నీటి బిందువు సువర్ణపద్మంగా 
మారింది. 


“నీవు ఎందుకు ఏడుస్తున్నావు?” అని ఆమెను ఇంద్రు డడిగాడు. “నా వెనుకనే 
రా నే నెందుకు ఏడుస్తున్నానో కారణం అక్కడ తెలుస్తుంది” అంది ఆ స్ర్తీ ఇంద్రునితో. 
అతడు ఆమె వెనకనే వెళ్లాడు అక్కడ పర్వతశిఖరంమీద ఒక యువతితో క్రీడిస్తూన్న ఒక 
సుందరు డైన యువకుడైన దేవుడు (రుద్రుడు) కనబడ్డాడు. 

అతనిని చూడగానే ఇంద్రుడు కోపంతో - “నేనీ త్రిభువనాలకీ ప్రభువును; ఎవరు 
నువ్వు - ఇలా క్రీడిస్తూన్నావు ఇక్కడ” అన్నాడు. 

ఆ దేవుడు నవ్వి ఇంద్రునివైపు మెల్లగా చూచాడు. అతడు శిలవలె కదలలేకుండా 
అయిపోయాడు. క్రీడ పూర్తి యైన తరవాత ఆ దేవుడు ఏడుస్తూన్న ఆ దేవతాప్రీతో - 
“వీనిని నా దగ్గరికి తీసికొని రా; వీనికి మళ్లీ ఇలా దర్పం కలగకూడదు” అన్నాడు. 


ఆమె స్పృశించగానే ఇంద్రుని అవయవా లన్నీ శిథిలం అయిపోయాయి. నేల 
మీద కూలాడు. 


104 మహాభారతసారసంగ్రహము 


“మరెప్పుడూ ఇలా ప్రవర్తించకు. నువ్వు మహాబలవంతుడవు కదా? ఈ పర్వతాన్ని 
పక్కకి తప్పించి అక్కడ ఒక బిలం ఉంటుంది. దానిలో ప్రవేశించిచూడు; అక్కడ నీవంటి 
తేజోవంతు లుంటారు” అన్నాడు ఆ దేవుడు. 


అలా చేయగా ఇంద్రునికి ఆ బిలంలో తనవంటివాళ్లే నలుగురు కనబడ్డారు. 
తనకు కూడ ఇదే గతి పట్టదు కదా అనుకొంటూ ఇంద్రుడు భయంతో వణికిపోతూ 
క్షమింపు మని ఆ దేవుణ్ణి ప్రార్ధించాడు. “నీవంటివాళ్లు క్షమింపదగినవాళ్లు కారు. మీ 
రందరూ భూలోకంలో జనించి అక్కడ అద్భుత మైన కార్యాలు చేసి, దుష్టులను సంహరించి 
తిరిగి స్వర్గలోకం చేరండి” అన్నాడు ఆ దేవుడు. 


ఆ మాట విన్న ఇంద్రుడు నేను నా వీర్యంచేత నీవు చెప్పిన కార్యాలు నిర్వహించ 
డానికై ఒకనిని జనింపచేస్తాను. అతడు వీళ్లకు ఐదవవాడవుతాడు. నేను మాత్రం ఇక్కడనే 
ఉంటాను” అని రుద్రుణ్ణి ప్రార్థించాడు; దయాళు వవడంచేత రుద్రుడు అంగీకరించాడు. 


అక్కడ ఇంద్రునకు కనబడిన నలుగురూ - భూలోకంలో పుణ్యకర్మలు చేసి కొంత 
కాలం ఇంద్రపదవిలో ఉండి, రుద్రునికి ఆగ్రహం కలిగించడంచేత ఆ బిలంలో పడి 
ఉన్న విశ్వభుక్‌, భూతధామ, శిబి, శాంతి అను చక్రవర్తులు. వెనుకటి ఇంధ్రులు. ఇప్పుడు 
ఇంద్రునివల్ల జనించువాడు తేజస్వి; ఐదవవాడు. 


ఆ స్రీ స్వర్గలక్ష్మి. “మీ రందరూ భూలోకంలో ఉన్నప్పుడు ఈమె మీ అందరికీ 
భార్య అవుతుంది” అన్నాడు రుద్రుడు. 


వాళ్లను వెంట బెట్టుకొని రుద్రుడు నారాయణుని దగ్గరికి వెళ్లాడు. నారాయణుడు 
రుద్రుడు చెప్పిన విధంగా వాళ్లందరూ ధర్మ - వాయు - ఇంద్ర - అశ్వినీ దేవతల 
ద్వారా మాతృగర్భంలో జనించే టట్లు చేశాడు. 

నారాయణుడు తన రెండు తల వెంట్రుకలు తీసి ఇచ్చాడు. వాటిలో తెల్లనిది 
రోహిణియందు బలరాముడుగాను, నల్లనిది దేవకియందు కృష్ణుడుగాను జనించింది. 

“రాజా! పూర్వం ఇంద్రులుగా ఉన్నవాళ్లే ఇప్పుడు నలుగురు పాండవులుగాను, 
ఇంద్రాంశ అర్జునుడుగాను, వాళ్లందరికీ చెందిన స్వర్గలక్ష్మి ద్రౌపదిగాను జనించారు” 
అని చెప్పి వ్యాసుడు ద్రుపదునికి దివ్యదృష్టి ఇచ్చాడు. 

ఆ దివ్యదృష్టితో ద్రుపదుడు ఆ పూర్వేంద్రులను, స్వర్గలక్ష్మినీ ప్రత్యక్షంగా 
చూడగలిగాడు. 


ఆదిపర్వము 105 


పిమ్మట బుషికన్య ఈశ్వరుని గూర్చి తపస్సు చేసి “నీకు ఐదుగురు భర్తలు రాబోవు 
జన్మలో ఉంటారు” అని వరం పొందిన వృత్తాంతం కూడ వ్యాసుడు ద్రుపదునికి 
చెప్పాడు. 

వ్యాసుని ద్వారా ఈ విషయా లన్నీ విని, ప్రత్యక్షంగా కూడ చూచిన ద్రుపదుడు 
ద్రౌపదికి ఐదుగురు పాండవులతో వివాహం చేయడానికి నిశ్చయించుకొన్నాడు. 


మహావైభవంతో వివాహం జరిగింది. ద్రుపదుడు అల్లుళ్లకూ, కుమార్తెకూ కూడ 
అనేకవిధా లైన ధనమూ, గజాశ్వరథాదులూ ప్రీత్యుపహారంగా ఇచ్చాడు. 


పాండవులతో సంబంధం ఏర్పడడంతో, దేవతలు కూడ మనల్ని ఏమీ చేయజాల 
రన్న ధైర్యం కలిగింది ద్రుపదునికి. 


శ్రీకృష్ణుడు పాండవులకు ధనరూపంలోను, వస్తువాహనాదిరూపంలోను అనేకవిధా 
లైన కానుకలు పంపాడు. 


పాండవులు ద్రౌపదిని వివాహ మాడి నట్లు చారుల ద్వారా అందరికీ తెలిసి 
పోయింది. పాండవుల విషయంలో క్రూరంగా ప్రవర్తించినందుకు దేశంలోని రాజు 
లందరూ భీష్ముణ్ణీ, ధృతరాష్రుల్లీ నిందిస్తూ పాండవులు బ్రతికి బట్టకట్టినందుకు చాల 
సంతోషించారు. 

దుర్యోధనుడు, సోదరులూ ఈ విషయం తెలియగానే చింతాక్రాంతు లయ్యారు. 
అశ్వత్థామతోను, శకునితోను, కర్ణునితోను, కృపునితోని కలిసి మంతనాలు ప్రారంభించారు. 


పాండవులు ద్రౌపదిని వివాహ మాడి నట్లు, ధృతరాష్టకుమారు లందరు గర్వం 
అణగి చింతాక్రాంతు లైనట్లు విని విదురుడు చాల సంతోషించాడు. అతడు ధృతరాష్రుని 
దగ్గరికి వెళ్లి - “అదృష్టవశంచేత కౌరవులు వృద్ధి పొందుతున్నారు” అన్నాడు. 

ధృతరాష్రుడు చాల సంతోషిస్తూ “అదృష్టం కొలది”, “అదృష్టం కొలది” అని 
చాలమాట్లు అనడం ప్రారంభించాడు. పాపం ఆ జన్మాంధుడు తన జ్యేష్టపుత్రు డైన 
దుర్యోధనుణ్ణి ద్రౌపది వరించినది అను అభిప్రాయంతో ఉన్నాడు; అందుచేత అతడు 
ద్రౌపదికొరకై అనేకవిధా లైన ఆభరణాలు చేయించవలె నని ఆజ్ఞ ఇచ్చి ద్రౌపదిని తీసికొని 
రమ్మని దుర్యోధనునితో అన్నాడు. 


అప్పుడు విదురుడు ద్రౌపది పాండవులను వరించిన దనీ, వీరు లైన పాండవు 
లందరూ క్షేమంగా ఉన్నా రనీ, [ద్రుపదునితో సంబంధం ఏర్పడడంచేత ఎంతోమంది 
రాజులు పాండవుల వైపు చేరారనీ ఆతనికి చెప్పాడు. 


106 మహాభారతసారసంగ్రహము 


“పాండవులు పాండువుకు ఎంత ఇష్టమైనవారో నాకు కూడా అంత ఇష్ట మైన 
వారే. వాళ్లందరూ క్షేమంగా, అనేకు లైన రాజులతో మైత్రి కలవారైనా రంటే నాకూ 
చాల సంతోషంగానే ఉంది. ద్రుపదునితో సంబంధానికి సంతోషించనివా రెవ రైనా 
ఉంటారా” అన్నాడు ధృతరాష్రుడు. 

“రాజా! నీ బుద్ధి నూరేళ్లకూ ఇలాగే ఉండుగాక - నిత్యం భవతు తే బుద్ధిరేషా 
రాజన్‌ శతం సమాః అని విదురుడు తన ఇంటికి వెళ్లిపోయాడు. 


ఇంతలో దుర్యోధనుడు, కర్ణుడూ ధృతరాషుని దగ్గరకి వచ్చి - “విదురుని సమక్షంలో 
చెప్పడానికి సంకోచించాం. నీవు ఏమి చేయదలచుచున్నావు? శత్రువుల వృద్ధినా వృద్ధియే 
అనడంలో నీ అభిప్రాయం ఏమిటి? మహారాజా! ఒకటి చేయడానికి బదులు మరొకటి 
చేస్తున్నావు. వాళ్లు మమ్మల్ని మింగివేయకుండా చూసుకొనే ఉపాయం ఆలోచిస్తున్నాం” 
అన్నారు ఆ ధృతరాషునితో. 


శత్రువినాశానికై దుర్యోధనుడు చెప్పిన ఉపాయాలు 
కర్ణదుర్యోధనుల మాటలు విని ధృతరాష్రు డిలా అన్నాడు. “నేను కూడ మీరు 
అనుకొన్నట్లే అనుకొంటున్నాను. అయితే విదురునికి నా అభిప్రాయం తెలపడం యుక్తం 
కాదు గాన అతనితో అలా అన్నాను. సుయోధనా! వాళ్లను నశింపచేయడానికి నీవు 
అనుకొనే ఉపాయా లేమిటి?” 


దుర్యోధనుడు చాలా ఉపాయాలు ఏకరవుపెట్టాడు. “(1) తెలి వైన కొందరు 
బ్రాహ్మణులను పంపి కుంతీపుత్రులకీ, మాద్రీపుత్రులకీ మధ్య విభేదాలు సృష్టిద్దాం. (2) 
లేదా - పాండవులకు ద్రుపదుడు, వాని పుత్రులు) అమాత్యాదులు దూరం అయే టట్లు 
వాళ్ల నందరినీ అత్యధిక మైన ధనంచేత ప్రలోభపెట్టాలి. (3) లేదా పాండవులు ఇక్కడికి 
వచ్చి నివసించడం వాళ్లకు మంచిది కాదను అభిప్రాయం వాళ్లందరిలోను, వేరు వేరుగా 
కలిగింపచేసి వాళ్లు అక్కడనే ఉండే టట్లు చెయ్యాలి. (4) లేదా నేర్చు గల ఉపాయజ్ఞులను 
పంపి వాళ్ల మధ్య పరస్పరము భేదభావం సృష్టించాలి. (5) లేదా ద్రౌపది వాళ్లకి ఎదురు 
తిరిగే టట్లు చెయ్యాలి, ఎందుచేత నంటె వాళ్లు చాలామంది ఉండడం చేత అలా చేయడం 
సులభం. (6) లేదా పాండవులకు ఆమె మీద ద్వేషభావమూ, ఆమెకు వాళ్లమీద 
ద్వేషభావమూ కలిగే టట్లు చెయ్యాలి. (7) లేదా వాళ్లలో మహాబలవంతుడైన భీమసేనుణ్ణి 
ఏదో విధంగా, ఉపాయాలు తెలిసినవాళ్లచేత చంపించి వెయ్యాలి; భీముడు మరణిస్తే 
వాళ్లు రాజ్యంకోసం ప్రయత్నించరు. భీముడు వెనకనుండి సంరక్షణం కల్పిస్తూ 


ఆదిపర్వము 107 


న్నంతకాలమూ అర్జునుణ్ణి ఎవరూ జయించజాలరు. అతడు మరణించాడా, అర్జునుడు 
కర్ణుడి పాదానికి కూడ సరి కాడు. (8) లేదా వాళ్లు ఇక్కడికి వచ్చి నీ ఆజ్ఞ ప్రకారం 
మసులుకొంటూంటే వాళ్లను నీతిశాస్త్రప్రయోగంతో చంపివేయవచ్చును. (9) లేదా మంచి 
సౌందర్యం గల ప్రీలతో వాళ్లలో ఒక్క రొక్కరిని ప్రలోభపెట్టి వాళ్లందరిమీదా ద్రౌపదికి 
వైముఖ్యం కలిగే టట్లు చెయ్యాలి. (10) కర్షుడే వెళ్లి వాళ్లను ఇక్కడికి తీసికొని వస్తే 
తరువాత ఏవో ఉపాయాలచేత వాళ్లనందరినీ పరిమార్చవచ్చును. 

అందుచేత, ఈ ఉపాయాలలో ఏది మంచిదో నిర్ణయించి, కాలం గడచిపోకుండా, 


(ద్రుపదునికి వాళ్లమీద పూర్తి విశ్వాసం కుదరక ముందే, ఆ ఉపాయం ప్రకారం వాళ్లను 
లొంగదీయాలి అని నా అభిప్రాయం. కర్ణా! నువ్వేమంటావు?” 

కర్ణు డిలా అన్నాడు - “దుర్యోధనా! నీ అభిప్రాయం సరిగా లేదని నా అభిప్రాయం. 
పాండవులను ఉపాయాలచేత అణచివేయడం శక్యం కాదు. పూర్వమే నువ్వు అనేకమైన 
రహస్యోపాయాలు వాళ్లమీద ప్రయోగించావు. ఏమీ చేయలేకపోయావు. 

రాజా! రెక్కలు పుట్టకుండా వాళ్లు ఇక్కడ ఉన్న రోజులలోనే నువ్వు వాళ్ల నేమీ 
చేయలేకపోయావు. ఇప్పుడు రెక్కలు వచ్చి, విదేశాలలో ఉంటూ బలం పుంజుకొన్న 
వాళ్లను నువ్వేమి చేయగలవు? ఉపాయాలచేత వాళ్ల నేమీ చేయలేవు. 


వాళ్లకు ఏ విధ మైన కష్టాలూ కలిగించ జాలవు. తమ తండ్రితాతలనాటి రాజ్యం 
మళ్లీ సంపాదించా లనే పట్టుదలతో ఉన్నారు వాళ్లు. 

వాళ్లలో పరస్పరభేదం పుట్టించడం కూడ శక్యం కాదు. ఒకే భార్యయందు ఆసక్తు 
లైన వాళ్లు భేదింపబడడానికి శక్య మైనవాళ్లు కాదు. 

ద్రౌపదికి కూడ ఎవరూ వాళ్లమీద వైముఖ్యం కలిగింప జాలరు. అన్ని విధాలా 
బక్క చిక్కిన పరిస్థితులలో ఉన్నవాళ్లనే ఆమె కోరిం దంటే ఇప్పుడు బలం సంపాదించుకొని 
ఐశ్వర్య వంతు లైన వాళ్లను ఆమె ఎలా పరిత్యజిస్తుంది? 

మరొక విషయం ఏ మనగా స్ర్తీ చాలమంది భర్త లుంటే బాగుండు నని అనుకొంటూ 
ఉంటుంది. అంతమంది లభించిన తరువాత ఆమెను విడదీయడం శక్యం కాదు. 

ఈప్పితశ్చ గుణః స్తీణామేకస్యా బహుభర్తృతా. (ఆదిపర్వ 201.7) 

పంచాలరాజు ఉత్తమ మైన నియమాలు పాటించేవాడు. ధనప్రియుడు కాడు. 
మీరు రాజ్యా లిచ్చినా అతడు పాండవులను విడిచిపెట్టడు. అదే విధంగా ఆతని పుత్రుడు 


108 మహాభారతసారసంగ్రహము 


ధృష్టద్యుమ్నుడు కూడ గుణవంతుడు; పాండవులమీద స్నేహభావం ఉన్నవాడు. అందుచేత 
వాళ్ల నెవరినీ ఉపాయాలచే వశం చేసికొనజాలం. 

అందుచేత నా అభిప్రాయం ఏ మనగా - ప్రస్తుతం మనం అన్ని విధాలా బలంగా 
ఉన్నాం. వాళ్లు బలం సంపాదించే లోగా వాళ్లపై యుద్దానికి వెళ్లి వాళ్ల నందరిని పరాక్రమం 
చేత నశింపచేయడం మంచి దని నా అభిప్రాయం.” 

ఈ మాట లన్నీ విన్న ధృతరాష్టుడు కర్గుణ్ణి మెచ్చుకొన్నాడు. “ఏమైనా, మనకు 
మున్ముందు తప్పక సుఖం కలిగించే ఉపాయం ఏదైనా ఆలోచించాలి. అందుకు మీ 
ఇద్దరూ, భీష్మ - ద్రోణ - విదురులూ కలిసి కూర్చొని ఆలోచించడం మంచిది” అన్నాడు. 


ధృతరాష్ట్రుడు వాళ్ల నందరినీ పిలిపించి మంతనాలు చేశాడు. 


పాండవులకు అర్ధరాజ్యమిమ్మని భీష్ముని ఉపదేశం 

“ధృతరాష్టా! మీరు పాండుపుత్రులతో విరోధంపెట్టుకొనడం నా కిష్టంలేదు. నాకు 
నువ్వెంతో పాండురాజూ అంతే; నీ పుత్రులు ఎంతో పాండవులూ అంతే. వాళ్లకు అర్థరాజ్యం 
ఇచ్చివేయుము. 

కురువంశీయుల ఈ రాజ్యం పాండవుల ప్రపితామహులకు, తండ్రికీ చెందినది.” 

తేషామపీదం ప్రపితామహానాం 

రాజ్యం పితుశ్చెవ కురూత్తమానామ్‌. (ఆదిపర్వ 202. 4) 

దుర్యోధనా! నీవు ఈ రాజ్యాన్ని ఏ విధంగా చూస్తున్నావో అదే విధంగా “ఇది మా 
తండ్రి సొత్తు అని వాళ్లూ చూస్తున్నారు!” పాండవులకు ఇది చెందకపోతే ఇది నీకు 
మాత్రం ఎలా చెందుతుంది? భరతవంశీయు డైన ఎవనికి మాత్రం చెందుతుంది?” 

దుర్యోధన యథా రాజ్యం త్వమిదం తాత! పశ్యసి, 

మమ పైతృకమిత్యేవం తేర పి పశ్యన్తి పాణ్దవాః. 

యది రాజ్యం న తే ప్రాప్తాః పాణ్ణవేయా యశస్వినః, 

కుత ఏవ తవాపీదం, భారతస్యాపి కస్యచిత్‌. (ఆదిపర్వ. 202. 6,7) 

రాజా! నీ వీ రాజ్యాన్ని అధర్మపూర్వకంగా పొందావు. వాళ్లెతే దీనిని ముందుగానే 
పొందా రని నా నిశ్చయం. 

అధర్మేణ చ రాజ్యం త్వం ప్రాప్తవాన్‌ భరతర్షభ, 

తేర పి రాజ్యమనుప్రాప్తాః: పూర్వమేవేతి మే మతిః. (ఆదిపర్వ. 202.7) 


ఆదిపర్వము 109 


నువ్వు మంచిగా వాళ్ల రాజ్యంలో అర్థభాగం ఇచ్చివేయుము. అలా చేయకపోతే 
నీకు గొప్ప అపకీర్తి కలుగుతుంది. ఇప్పటికే పురోచనుడు చేసిన పనికి నీకు గొప్ప 
అపకీర్తి వచ్చింది. లోకులు నిన్ను దూషిస్తారు కాని పురోచనుణ్ణి దూషించరు. ఆ పనికి 
నేను ప్రజల ముఖాలు చూడలేకుండా ఉన్నాను. 


వాళ్లకు అర్ధరాజ్య మైనా ఇచ్చి ఆ అపకీర్తి తొలగించుకో. మహావీరు లైన వాళ్లు 
జీవించి ఉండగా ఇంద్రుడు కూడ వాళ్ల రాజ్యభాగం హరించజాలడు. నీవు ధర్మం 
చేయదలచుకుంటే, నాకు ప్రియ మైన పని చేయదలచుకొంటే, క్షేమం చేయదలచుకొంటే 
వాళ్లకు అర్ధరాజ్యం ఇచ్చివేయుము.” 

ద్రోణుడు భీష్ముని మాటలను సమర్థిస్తూ - “నీవు సైన్యంతో దుఃశాసనుణ్జీ, వికర్ణుజ్ణీ 
(ద్రుపదుని రాజధానికి పంపి, సగౌరవంగా కుంతినీ పాండవులను ఇక్కడికి రప్పించుము” 
అని ఉపదేశించాడు. 


ఆ మాటలు విన్న కర్లుడు - “నీవల్ల ఇంత గౌరవం పొందుతూన్న వీళ్లిద్దరూ నీ 
శ్రేయస్సును కోరక చెడ్డ ఉపదేశం చేస్తున్నారు. పాండవులకు అర్ధరాజ్యం ఇవ్వవలసిన 
పని లేదు. ఈ రాజ్యం అంతా నీవే పాలించాలి” అన్నాడు. 

ద్రోణుడు కర్ణుణ్ణి దూషిస్తూ - “మేం చెప్పినదానికి విరుద్దంగా చేస్తే అచిరకాలంలోనే 
కౌరవు లందరూ నశిస్తారు” అన్నాడు. 

విదురుడు భీష్మద్రోణుల మాటలను సమర్థిస్తూ - “వీ రిద్దరూ ఎల్లప్పుడూ నీ 
హితమును కోరి మాత్రమే చెపుతారు కాని వక్రబుద్ధితో చెప్పరు. మహావీరు లైన 
పాండవులను ఎవరు జయించగలరు? అంతే కాక మహాపరాక్రమశాలి యెన ద్రుపదుడు, 
వాని కుమారులు పాండవపక్షాన ఉన్నారు. ఆ ద్రుపదునితో సత్సంబంధాలతో ఉండడం 
నీకు కూడ శ్రేయస్మరమే. 


కృష్ణునితో యాదవు లందరూ కూడ పాండవులపక్షంలోనే ఉంటాడు. కృష్ణు డెటు 
ఉంటే అటే జయం ఉంటుంది. 

యతః కృష్ణస్తతః సర్వే యతః కృష్ణస్తతో జయః. (ఆదిపర్వ. 204. 26) 

పాండవులు జీవించియే ఉన్నా రని తెలిసికొని మన రాజ్యంలోని పౌరజానపదులు 
వాళ్లని ఎప్పుడు చూస్తామా అని తహతహలాడు తున్నారు. వాళ్లకు ప్రియ మైన పని 
చెయ్యి. 


110 మహాభారతసారసంగ్రహము 


దుర్యోధనుడు, కర్టుడు, శకుని వీళ్లందరూ అధర్మాత్ములు. చెడ్డ బుద్ధి కలవారు. 
ఆలోచన లేనివాళ్లు. వీళ్లు చెప్పిన మాటలు వినకు. 

దుర్యోధనశ్చ కర్ణశ్చ శకునిశ్చాపి సౌబలః, 

అధర్మయుక్తా దుష్ప్రజ్ఞా బాలా మైషాం వచః కృథాః. (ఆదిపర్వ. 204 29) 

రాజా! గుణవంతుడ వైన నీకు నేనిదివరకే చెప్పాను. దుర్యోధనుడు చేసే ఈ 
అపరాధానికి ప్రజ లందరూ నశిస్తారు. 


ధృతరాష్రుడు భీష్మాదుల మాటలు అంగీకరించాడు. “నీవు మన బంధువులకు 
తగిన ధనకనకవస్తువాహనాదులు పారితోషికంగా తీసికొని ద్రుపదుని రాజ్యానికి వెళ్లి 
సత్మారపూర్వకంగా పాండవులను, కుంతిని, దేవతారూపిణి యైన ద్రౌపదినీ తీసికొనిరా” 
అని ఆజ్ఞాపించి విదురుణ్ణి పంపాడు. 


విదురుడు పంచాలదేశం వెళ్లాడు. సాదరసత్మారాలు అందికొని తాను వచ్చిన 
పని ద్రుపదునికి నివేదించాడు. అప్పటికి బలరామకృష్ణులు అక్కడనే ఉన్నారు. వాళ్లందరినీ 
కలిసి విదురుడు కుంతిదగ్గరకు వెళ్లి పాదాభివందనం చేశాడు. 


విదురుణ్ణి చూడగానే కుంతి పొంగివస్తూన్న దుఃఖం ఆపుకొనలేకపోయింది. 
“నాయనా! నువ్వే నా పుత్రులను బ్రతికించావు. లాక్షాగ్భహంనుంచి ప్రాణాలతో బయట 
పడ్డాం. 

తాబేలు తనపిల్లలు ఎక్కడ నున్నా వాటిని గూర్చి తలుస్తూ ఉంటుం దట; అవి 
పెరుగుతాయట. ఆ విధంగా పుత్రులను పెంచావు.” 


కూర్మశ్చిన్రయతే పుత్రాన్‌ యత్ర వా తత్ర వా గతాన్‌, 

చిన్తయా వర్ధయేత్పుత్రాన్‌ యథా కుశలినస్తథా, 

తవ పుత్రాస్తు జీవన్తి త్వం త్రాతా భరతర్షభ! (ఆదిపర్వ. 206. 12) 

ద్రుపదుని అనుమతి తీసికొని పాండవులు, కృష్ణబలరాములు, విదురుడు, ద్రౌపదిని, 
కుంతిని తీసికొని బయలుదేరి సుఖంగా ప్రయాణం చేసి హస్తినపురం చేరారు. 

వాళ్ల రాకతెలిసిన ధృతరాష్రుడు వాళ్లకు స్వాగతం చెప్పి నగరంలో ప్రవేశ పెట్టడానికై 
వికర్ణుణ్ణి, చిత్రసేనుని, ద్రోణుని, కృపుని, ఇంకా ఎందరో మహావీరులనూ పంపాడు. 

వారు మెల్ల మెల్లగా నగరంలో ప్రవేశించారు. పౌరు లందరూ హర్చాత్రిరేకంతో 
వాళ్లను స్తుతిస్తూ జయజయధ్వానాలు చేశారు. రాజప్రాసాదంలో ప్రవేశించి భీష్మ 
ధృతరాష్టులకు పాండవులు పాదాభివందనాలు చేశారు. 


ఆదిపర్వము 111 


పాండవులు కొంత కాలం విశ్రమించిన తరువాత ఒకనాడు ధృతరాష్ట్రుడు వాళ్లను 
పిలిచి - “యుధిష్టిరా! మీ మధ్య మళ్లీ విరోధా లేవీ కలగకూడదు. అందుచేత నీవు 
అర్ధరాజ్యం తీసికొని సోదరులతో కలిసి ఖాండవ ప్రస్థంలో నివసించు” అని చెప్పాడు. 


పాండవులు ధృతరాషుని ఆజ్ఞ ప్రకారం అర్జరాజ్యం తీసికొని, కృష్ణునితో కలిసి 
వెళ్లి ఖాండవ టప్రస్థాన్ని మరొక స్వర్గం వలె నిర్మించుకొన్నారు. ఆ నగరం ధనధాన్యాదులతో 
సమృద్ధంగా, రక్షణకు సంబంధించిన ఏర్పాట్లతో శత్రువులకు అభేద్యంగా ఉంది. 


వేదవేదాంగవేత్త లైన అనేకులు బ్రాహ్మణులు, అనేకభాషలలో నేర్పు గల వర్తకులు 
అనేకదేశాలనుంచి అక్కడ నివసించడానికై వచ్చారు. అన్ని విధాల శిల్పాలలో నిపుణు 
లైన శిల్పులు కూడ అక్కడ నివాసాలు ఏర్పరచుకొన్నారు. నగరం అంతా అక్క దక్కడ 
విశాల మైన ఉద్యానాలతో ఆనందకరంగా ఉంది. వాళ్లందరూ ఆ నగరంలో సుఖంగా 
నివసించే టట్లు చూచి కృష్ణుడు వాళ్లవద్ద సెలవుతీసికొని, అన్నగారితో ద్వారకకు 
వెళ్లిపోయాడు. 


నారదుడు పాండవులకు నీతి ఉపదేశించుట 

పాండవు లందరూ ఇంద్రప్రస్థంలో సుఖంగా ఉన్న కాలంలో ఒకనాడు నారదుడు 
వారి దగ్గరికి వచ్చాడు. నారదుణ్ణి చూడగానే యుధిష్టిరుడు లేచి ఆతనిని స్వాగతసత్మారాలతో 
పూజించాడు. నారదుడు పూజ లన్నీ స్వీకరించి, వాళ్లను ఆశీర్వదించాడు. 

యుధిష్టిరుడు నారదుడు వచ్చా డని వార్త పంపగా ద్రౌపది, పవిత్రురాలై ఆ 
పాండవు లందరూ ఉన్న చోటికి వచ్చింది. ఆమె నారదునకు పాదాభివందనాదులు చేసి 
సవినయంగా నిలబడింది. నారదుడు (ఆమెను) ఆశీర్వదించి - “నువ్వు అంతఃపురంలోనికి 
వెళ్లు” అని అంటూ ఆమెను పంపివేశాడు. 


ఇంక ఇతరు లెవరూ లేని ఆ ప్రదేశంలో నారదుడు పాండవులతో ఇలా అన్నాడు 
- “మీ అందరికీ యశస్విని యైన పాంచాలి ధర్మపత్నిగా ఉంది. ఈమెను గూర్చి మీలో 
మీకు భేదభావా లేవీ కలగకూడ దను ఉద్దేశంతో చెపుతున్నాను.” 


సుందోపసుందుల కథ 
“మీకొక కథ చెపుతాను; వినండి. పూర్వం సుందుడు ఉపసుందుడు అను ఇద్దరు 
సోదరు లుండేవారు. వాళ్లిద్దరూ హిరణ్యకశిపుని వంశానికి చెందిన నికుంభు డను 
దైత్యరాజు కుమారులు. వాళ్లు చాల క్రూరమైన స్వభావం కలవారు. అయితే వాళ్లీద్దరు 


112 మహాభారతసారసంగ్రహము 


ఒకే మనిషి రెండు దేహాలు ధరించాడా అన్నట్లు, ఒకే ఇంట్లో నివసిస్తూ, ఒకే శయనంమీద 
శయనిస్తూ, ఒకే మాటతో, ఒకే ఆలోచనతో ఎంతో ప్రేమతో ఉండేవారు. 

వాళ్లు బ్రహ్మనుగూర్చి తీవ్ర మైన తపస్సు చేశారు. ఇంద్రాదులు ఆ తపస్సుకు 
భంగం కలిగించడంకొరకై అనేకవిధాల ప్రయత్నించారు. వాళ్లు చలించలేదు. చివరికి 
(బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకొండన్నాడు. 

“మాకు అన్ని మాయలూ తెలియాలి; అన్ని అస్తాలూ లభించాలి. ఏ రూపం 
అనుకొంటే ఆ రూపం ధరించే శక్తి కలగాలి. మా ఇద్దరికీ కూడ మరణం ఉండకూడదు” 
అని కోరారు. 


(బ్రహ్మదేవుడు - “మీకు కోరిన వరా లన్నీ ఇస్తున్నాను. ఒక్క అమరత్వం మాత్రం 
ఇవ్వడం కుదరదు. దానికి బదులు మరొకటి ఏదైనా కోరుకొనండి” అన్నాడు. 


“అయితే - మా ఇద్దరిలో ఒకరినుండి ఒకరికి తప్ప మూడు లోకాలలోను 
చరాచరాల నుండి వేటినుండీ మాకు భయం కలగకూడదు” అని కోరారు. బ్రహ్మ ఆ 
వరం కూడ ఇచ్చాడు. 


వాళ్లు సంతోషంతో నగరానికి వచ్చారు. నగరాన్నంతా అన్ని విధాలా సుఖమయంగా 
ఉండే టట్లు చేశారు. ఏ ఇంట్లో చూచినా - “తినండి, అనుభవించండి, ఇచ్చుకొండి, 
క్రీడించండి, పాడండి, త్రాగండి” అనే మాటలే వినవస్తూందేవి. 


భక్ష్యతాం భుజ్యతాం నిత్యం దీయతాం రమ్యతామితి, 
గీయతాం పీయతాం చేతి శబ్దశ్చాసీద్ధహే గృహే. (ఆదిపర్వ. 228. ౩1) 


మూడు లోకాలను జయించా లనే ఉద్దేశంతో పెద్ద సైన్యంతో బయలుదేరి ముందుగా 
స్వర్గాన్ని ముట్టడించారు. దేవత లందరూ బ్రహ్మలోకానికి పారిపోయారు. నాగలోకం 
జయించి, మ్లేచ్చరాజ్యాలతో సహా భూలోకం అంతా వశం చేసికొన్నారు. 


బ్రాహ్మణులు యజ్ఞయాగాదులు చేసి దేవతల బలం వృద్ధిపొందిస్తూంటారు; ముందు 
వాళ్లని నశింపచెయ్యాలి అని నిశ్చయించుకొన్నారు. సైనికులు వాళ్ల ఆశ్రమాలను, 
యజ్ఞవాటికలనూ ధ్వంసంచేశారు. బ్రాహ్మణులిచ్చిన శాపా లేవీ, వరబలంచేత, వాళ్లమీద 
ఏమీ పని చేయలేదు. 


తమ కర్మ లన్నీ విడచివేసి, పారిపోయి అక్కడక్కడ దాగికొన్న బ్రాహ్మణులను 
కూడ ఆ దైత్యులు సింహము, వ్యాఘ్రము మొద లైన అనేకరూపాలతో వెళ్లి చంపివేశారు. 


ఆదిపర్వము 113 


అప్పుడు దేవతలు, బుషులు, సిద్దులు మొదలైనవా రందరూ (బ్రహ్మదేవుని వద్దకు 
వెళ్లి ఈ ఆపదనుండి లోకాలను రక్షించు మని ప్రార్థించారు. బ్రహ్మ విశ్వకర్మను పిలిచి 
అతిసౌందర్యవతి యైన స్త్రీని ఒకదానిని సృష్టింపు మని ఆదేశించాడు. 

విశ్వకర్మ ముల్లోకాలలో ఉన్న రత్నాల నన్నింటినీ, అత్యుత్తమ మైన పదార్థా లన్నీ 
చేర్చి అద్భుతసౌందర్యవతి యైన స్త్రీని సృష్టించాడు. రత్నాలను తిలం తిలం (నువ్వు 
గింజ) చొప్పున ఏరికొని వచ్చి నిర్మించడంచేత ఆమె తిలోత్తమ అయినది. 


ఆమె బ్రహ్మదేవునికి నమస్మరించి “ఏమి ఆజ్ఞ అని సవినయంగా అడిగింది. 
“నీవు సుంద - ఉపసుందుల దగ్గరికి వెళ్లి నీ నిమిత్తమై వాళ్లిద్దరి మధ్యా వైరం కలిగే 
టట్లు చెయ్యాలి” అని ఆజ్ఞాపించాడు. 

సుందోపసుందులు మూడు లోకాలు జయించి తమ కేమీ అడ్డు లేదను ధైర్యంతో 
సుఖంగా అనేకవిధా లైన భోగాలు అనుభవించారు. ఒకనాడు వాళ్లు పరివారంతోను, 
స్రీగణంతోను కలిసి వింధ్యపర్వత ప్రాంతంలో నృత్య-గీత-పానాదులతో విహరిస్తూండగా 
కొంత దూరంలో పుష్పాలు కోస్తూన్న తిలోత్తమ కనబడింది. వాళ్లిద్దరి మనస్సులు ఆమెను 
చూడగానే చలించాయి. 


మద్యపానంచేత పూర్తిగా మత్తెక్కిన వాళ్లిద్దరూ ఆసనాలమీదనుండి లేచి ఆమె 
దగ్గరికి వెళ్లారు. సుందుడు ఆమె కుడి చెయ్యి పట్టుకొన్నాడు. ఉపసుందుడు ఎడమ 
చెయ్యి పట్టు కొన్నాడు. “ఈమె నా భార్య; నీకు పూజ్యురాలు” అని సుందు డన్నాడు 
“ఈమె నా భార్య, నీకు కోడలు” అన్నాడు ఉపసుందుడు. 

ఆనాటివరకు అంత స్నేహంతో మెలగిన ఆ సోదరు లిద్దరూ గదాయుద్దానికి 
దిగి, ఒకరి నొకరు కొట్టి, ఇద్దరూ ఒకే సమయంలో మరణించారు. దైత్యు లందరూ 
పాతాళానికి పారిపోయారు. 


బ్రహ్మదేవుడు సంతోషించి తిలోత్తమకు - “నీవు ఆదిత్యుడు సంచరించే లోకాలలో 
సంచరిస్తావు. గొప్ప తేజస్సు ఆవరించి ఉండడంచేత నిన్నెవ్వరూ చూడజాలరు అని 
వరం ఇచ్చాడు.” 

నారదుడు పాండవులకు ఈ కథ చెప్పి - “మీరు పాంచాలి విషయంలో పరస్పరం 
ద్వేషం రాకుండా జాగర్తపడాలి” అని బోధించాడు. 


114 మహాభారతసారసంగ్రహము 


పాండవులు నారదుని సమక్షంలోనే - “మాలో ఎవ రైనా ద్రౌపదితో కూర్చొని 
ఉన్నప్పుడు మరొకడు చూస్తే ఆ చూచినవాడు బ్రహ్మచర్యం పాటిస్తూ పన్నెండు సంవత్సరాలు 
అరణ్యంలో తిరగాలొ అని నియమం చేసికొన్నారు. 

నారదుడు సంతోషించి వెళ్లిపోయాడు. అందుచేత పాండవుల మధ్య పాంచాలి 
నిమిత్తంగా ఎన్నడూ విరోధం కలగలేదు. 


బ్రాహ్మణుని గోవులను రక్షించడానికై అర్జునుడు వెళ్లుట 
పాండవులు రాజ్యపాలనం ధర్మానుసారంగా చక్కగా జరుపుతున్నారు. 
ఒకనాడు ఒక బ్రాహ్మణుని గోవులను చోరులు అపహరించగా ఆ (బ్రాహ్మణుడు 
శోకంతో - “రాజ్యంలో చోరభయాన్ని తొలగింపజాలని రాజును నిందిస్తూ - ప్రజల 
ఆదాయంలోని ఆరవవంతు పన్నుగా తీసికొంటూ ప్రజలను రక్షించని రాజుకు ప్రజల 
పాపా లన్నీ చుట్టుకొంటాయి. 


అరక్షితారం రాజానం బలిషడ్భాగహారిణమ్‌, 

తమాహుః సర్వలోకస్య సమగ్రం పాపచారిణమ్‌.” (ఆదిపర్వ 217. 9) 
అని అంటూ రాజద్వారంలో గొడవపెట్టాడు. 

అది విన్న అర్జునుడు వానికి ధైర్యం చెప్పి ఆ చోరులను సంహరించడానికై 
ఆయుధాలకోసం ఆయుధాగారానికి వెళ్లాడు. అక్కడ యుధిష్టిరుడు ద్రౌపది ఉన్నట్లు 
తెలియగా మొదట సంశయించినా - “ఆర్తరక్షణం అనేది తప్పక చేయవలసిన ధర్మం. 
అవసర మైతే అరణ్యవాసానికి వెడదాం” అని నిశ్చయించుకొన్నాడు. యుధిష్టిరుని 
అనుమతితో ఆయుధాలు తీసికొని వెళ్లి చోరులను దండించి ఆవులను బ్రాహ్మణునకు 
ఇచ్చాడు. 

అయితే తాను అనుకొన్న నియమం ప్రకారం పన్నెండు సంవత్సరాల పాటు 
అరణ్యానికి వెడతా నని యుధిష్టిరునితో అన్నాడు. 

యుధిష్టిరుడు - “ఇలాంటి ఆపత్సమయాలలో అంతగా ఆ నియమాన్ని 
పాటించవలసిన పని లేదు” అని అన్నాడు. అందుకు అంగీకరించక అర్జునుడు సోదరుని 
అనుమతి తీసికొని వనవాసానికి బయలుదేరాడు. 

అర్జునుని వెంటనే అనేకవిద్యలలో ప్రవీణు లైన చాలమంది బ్రాహ్మణాదులు, 
మరికొందరు అనుచరులూ కూడ వనానికి వెళ్లారు. 


ఆదిపర్వము 115 


వాళ్లందరూ గంగాద్వారం చేరారు. అక్కడ వాళ్లు విడిది చేసి గంగాస్నానం చేసి 
అగ్నిహోత్రాలు చేసికొన్నారు. అర్జునుడు కూడ గంగలో స్నానం చేయడానికై దానిలో 
దిగాడు. ఇంతలో ఉలూచి అను నాగకన్య ఆతనిని పట్టి నాగలోకానికి తీసికొనిపోయినది. 


అర్జునుడు ఉలూచిని వివాహమాడుట 

అక్కడ అర్జునునకు కౌరవ్యుని ఇంటిలో అగ్ని కనబడింది. దానిలో అగ్నికార్యం 

చేసికొని అర్జునుడు ఏ మాత్రము భయపడక - “నన్నీ విధంగా సాహసించి ఎందుకు 
తీసుకొనివచ్చావు” అని ఆ నాగకన్యను అడిగాడు. 


“నేను ఐరావతు డను నాగుని కులంలో జనించిన కౌరవ్యు డను నాగుని కుమార్తెను. 
నా పేరు ఉలూచి. నీవు గంగలో దిగుతూన్నప్పుడు చూడగానే నాకు నీపై తీవ్ర మైన 
పేమ కలిగింది. నన్ను స్వీకరించు” అంది ఆ నాగకన్య, 

“నేను బ్రహ్మచర్యవ్రతంలో ఉన్నాను” అన్నాడు అర్జునుడు. “నీవు నన్ను 
గ్రహించకపోతే నేను ప్రాణాలు విడుస్తాను. ఆర్తరక్షణం చేయడం (ప్రధానధర్మం. అది 
చేయడంవల్ల నీ ధర్మాని కేమీ లోపం రాదు. 

కృత్వా మమ పరిత్రాణం తవ ధర్మో న లుష్యతే, 

యది వాష్యస్య ధర్మస్య సూక్ష్యో౭-పి స్యాద్వ్యతిక్రమః, 

సచతే ధర్మ ఏవ స్యాత్‌ దత్త్వా ప్రాణాన్‌ మమార్జున. 
అని ఇంకా అనేకవిధాల ఆతనిని ప్రేమపూర్వకంగా నిర్భంధించింది. 


అర్జునుడు అంగీకరించి ఆ రాత్రి ఆమెతో గడిపాడు. మరునాడు ఆమె ఆతనిని 
గంగాద్వారం దగ్గర చేర్చి - “నీకు ఏ జలచరాలవల్లా ఎన్నడూ భయం ఉండదని” 
చెప్పింది. ఆమెకు ఇరావంతు డను మహాబలశాలి యైన పుత్రుడు జనించాడు. 


అర్జునుడు జరిగిన వృత్తాంతం బ్రాహ్మణులకు చెప్పాడు. అక్కడినుండి బయలుదేరి 


వాళ్లందరూ అనేక పుణ్యతీర్థాలు సందర్శించారు. కలింగరాష్ట్రం ద్వారం చేరగానే బ్రాహ్మణు 
లందరూ ఆతని అనుజ్ఞ తీసికొని వెనుకకు వెళ్లిపోయారు. 


అర్జునుడు చిత్రాంగదను వివాహమాడుట 
అక్కడినుండి అర్జునుడు చాల తక్కువ పరివారంతో తీర్థయాత్రకు బయలుదేరాడు. 
కలింగదేశం దాటి సముద్రతీరంలో ఉన్న మణిపూరం చేరాడు. మణిపూరానికి రాజు 
చిత్రవాహనుడు. ఆతని కుమార్తె చిత్రాంగద. అర్జునుడు అధికసౌందర్యవతి యైన 
చిత్రాంగదను చూచాడు. ఆమెను మోహించాడు. 


116 మహాభారతసారసంగ్రహము 


అర్జునుడు చిత్రవాహనుని దగ్గరకు వెళ్లి - “నీ కుమార్తె చిత్రాంగదను నా కిచ్చి 
వివాహం చేయుము” అని కోరాడు. అతడు పాండురాజపుత్రు డైన అర్జును డని తెలిసికొని 
ఆ రాజు - “అర్జునా! నీవు ఒక సమయానికి (షరతుకు) అంగీకరిస్తే నా కుమార్తె 
నిస్తాను. మా కులంలో ప్రభంజను డను రాజు ఉండేవాడు. ఆతడు పుత్రులకొరకై తపస్సు 
చేశాడు. దేవదేవు డైన పినాకపాణి సంతోషించి - “మీ వంశంలోనివాళ్లకి ఒక్కొక్క 
సంతానం మాత్రమే కలుగుతుంది” అని వరం ఇచ్చాడు. నా పూర్వు లందరికీ ఒక్కొక్క 
పుత్రుడు కలిగాడు. నాకు మాత్రం ఈ పుత్రిక ఒక్కతియే కలిగింది. ఈమెను నేను 
పుత్రునిగా పెంచుకొంటున్నాను. ఈమెకు పుట్టిన పుత్రుణ్ణి నాకు పుత్రుడుగా ఇస్తా నంటే 
నీకు ఈమెను ఇస్తాను” అన్నాడు. 


అర్జునుడు అందుకు అంగీకరించాడు. ఆమెను వివాహ మాడి ఆ నగరంలో 
మూడు సంవత్సరాలు నివసించాడు. పుత్రుడు కలిగాడు. అర్జునుడు ఆమెను పరిష్వజించి, 
ఆ రాజు సెలవు తీసికొని తీర్థయాత్రకు బయల్దెరాడు. 


వర్గ అను అప్సరసను, ఆమె సఖులను అర్జునుడు 
మొసలిజన్మనుంచి ఉద్దరించుట 


అర్జునుడు, దక్షిణసముద్రతీరమునం దున్న తీర్థాలను దర్శించాడు. అక్కడ నున్న 
ఐదు తీర్థాలను బుషులు వర్ణించారు. అలా వాటిని వర్దించడానికి కారణమే మని 
అర్జునుడు వాళ్ల నడుగగా వాటిలో భయంకరములైన మొసళ్లు ఉన్నాయి అని వాళ్లు 
చెప్పారు. అ వేవో చూద్దాం అను కొన్నాడు అర్జునుడు. సౌభద్రతీర్థానికి వెళ్లి స్నానం 
చేస్తున్నాడు. అంతలో ఒక పెద్ద మొసలి వానిని పాదం పట్టుకొని లాగింది. అర్జునుడు 
దానిని బలంగా బైటకు లాగాడు. 


పైకి లాగగానే ఆ మొసలి సుందరస్త్రీరూపం దాల్చింది. నీ వెవ్వర వని అర్జును 
డడిగాడు - “నేను కుబేరునకు ఇష్టురా లైన వర్గ అను అప్సరసను. నాకు చాల అంద 
మైన నలుగురు సఖురాండ్రున్నారు. ఒకనాడు మాకు సుందరరూపశాలి యైన ఒక 
బ్రాహ్మణుడు అధ్యయనం చేస్తూ తపస్సు చేసికొంటూ కనబడ్డాడు. 

అద్భుత మైన ఆతని రూపాన్ని చూచి ఆతని తపస్సుకు విఘ్నం చెయ్యా లను 
అభిప్రాయంతో నేను, సౌరభేయి, సమీచి, బుద్భ్బుద, లత - మేం అందరము కలిసి 
ఆతని దగ్గర నవ్వుతూ, గానం చేస్తూ లోభింపచేశాం. 


ఆదిపర్వము 117 


“మీ రందరూ మొసకళ్లె శతవత్సరాలు నీళ్లలో ఉందురు గాక” అని ఆతడు శపించాడు. 
“మేం ఆతనిని శరణు పొంది “రూపంచేత, యౌవనంచేత, మన్మథునిచేత మేం అలా 
చేశాం; క్షమించు” అని వేడుకొన్నాం. అతడు అనుగ్రహించి - “శత, శతసహస్రః 
అంటే ఈ పదాలు చాలా” అను అర్థాన్ని బోధిస్తాయి. నేను అన్న ఈ 'శతం” ఏదో 
పరిమాణమే కాని అక్షయం అను అర్థాన్ని బోధించదు. 

శతం శతసహస్రం తు సర్వమక్షయ్యవాచకమ్‌, 

పరిమాణం శతం త్వేతత్‌, నేదమక్షయ్యవాచకమ్‌. (ఆదిపర్వ 216. 8) 
అని అంటూ- “ఒక పురుషశ్రేష్టుని పాదం పట్టుకొన్నప్పుడు అతడు మిమ్ములను పైకి 
లాగుతాడు. అప్పుడు శాపవిమోచనం అవుతుంది అని అతడు మా ఐదుగురికీ 
శాపవిమోచనం చెప్పాడు” అని చెపుతూ ఆ ప్రీ- 


“ఈ విధంగా నా కీనాడు శాపవిమోచనం అయింది. నా సఖురాం(డ్రకు కూడ 
శాపవిమోచనం అయే టట్లు చెయ్యి” అని కోరింది. 


అర్జునుడు ఆ నలుగురినీ కూడ శాపవిముక్తులను చేశాడు. 


తరువాత అర్జునుడు చిత్రాంగదను చూడడానికై మళ్లీ మణిపురం వెళ్లాడు. ఆతనికి 
ఆమె యందు బభ్రువాహను డను పుత్రుడు పుట్టాడు. 


అర్జునుడు చిత్రవాహనునితో - “రాజా! ఈ పుత్రుణ్ణి నీవు స్వీకరించుము. వీనిని 
నీకిచ్చి నేను బుణవిముక్తుడ నయ్యాను” అన్నాడు. 


అతడు చిత్రాంగదతో - “ఈ పిల్లవానిని పెంచి పెద్దవానిని చేస్తూ కొంతకాలం 
ఇక్కడనే ఉండుము. మా అన్నగారు భూమండలా న్నంతనీ జయించి రాజసూయయాగం 
చేస్తాడు. అప్పుడు రాజు లందరూ ఆయనకు పారితోషికాలు తీసికొని ఇంద్రప్రస్థానికి 
వస్తారు. నీవు కూడ మీ తండ్రితో వచ్చి మన బంధువుల నందరినీ చూడవచ్చును. 

ఈ బభ్రువాహనుడు నాకు ప్రాణం వంటివాడు. మీ తండ్రికి వంశవర్ధనుడు. 
ధర్మానుసారం పురువంశీయుడు; పాండవుల ప్రియపుత్రుడు. వీనిని చూచుకొనుము” 
అన్నాడు. 

చిత్రాంగదతో ఈ విధంగా చెప్పి అర్జునుడు బయలుదేరి గోకర్ణాదిక్షేత్రాలను 
చూచుచు పశ్చిమసముద్రతీరాన ఉన్న తీర్చా లన్నీ పర్యటించాడు. ప్రభాసదేశం పవిత్ర 
మైనదని అక్కడికి కూడ వెళ్లాడు. 


118 మహాభారతసారసంగ్రహము 


అర్జునుడు సుభద్రను వివాహమాడుట 


అర్జునుడు ప్రభాసక్షేత్రంలో ఉన్నా డని తెలిసి కృష్ణు దకృడికి వెళ్లి అర్జునుని కలిశాడు. 
అర్జునుడు తన దీర్హయాత్రను గూర్చి కృష్ణునకు చెప్పాడు. 


వారిద్దరూ కొన్నాళ్లు రైవతకపర్వతంమీద నివసించి ద్వారక చేరారు. అర్జునుడు 


ద్వారకలో ఉన్న కాలంలో యాదవు లందరూ రైవతకపర్వతంమీద గొప్ప ఉత్సవం చేసి 
కొనుటకై అక్కడ చేరారు. 


అక్కడ అర్జునుడు కృష్ణుని సోదరి యైన సుభద్రను చూచాడు. ఆమెపై గాఢ మైన 
అనురాగం కలిగింది. ఇది కనిపెట్టిన కృష్ణుడు - “వనంలో తిరిగేవానికి ఈ చేష్ట లన్నీ 
ఏమిటి” అని ఆతనిని పరిహసించాడు. 

అబ్రవీత్‌ పురుషవ్యాఘ్రః ప్రహసన్నివ భారత, 

వనేచరస్య కిమిదం కామేనాలోడ్యతే మనః. (ఆదిపర్వ. 218. 16) 

“ఈమె మరెవరో కాదులే; నా చెల్లెలు. మా తండ్రిగారికి ఈమె ముద్దుల కూతురు. 
ఈమెను వివాహం చేసికొంటావా? చెప్పు; మా నాన్నగారితో మాట్లాడతాను” అని కూడా 
అన్నాడు కృష్ణుడు. 

“ఇంతకంటేనా? అందుకు ఉపాయం ఏమో చెప్పు” అన్నాడు అర్జునుడు. 
“క్షతియులకు స్వయంవరం ధర్మసంమతమే కాని ఫలితం మనకు అనుకూలంగా ఉంటుం 
దనే నమ్మకం ఏముంది? ఎవరి స్వభావం ఎలాంటిదో తెలియదుకదా? శూరులు కన్యను 
బలాత్మారంగా అపహరించుకొనివెళ్లి పెండ్లిచేసికొనడం ప్రశంసించదగినది. అందుచేత 
నీవు నా సోదరిని బలం ఉపయోగించి తీసికొనిపో” అన్నాడు కృష్ణుడు. 

వెంటనే వాళ్లు ఈ విషయము దూతల ద్వారా ఇంద్రప్రస్థంలో ఉన్న యుధిష్టిరునకు 
తెలిపి ఆతని అనుమతి కోరారు. ఆయన అనుమతించాడు. 

కృష్ణుడు అర్జునునికి మంచి రథం ఏర్పాటు చేశాడు. అర్జునుడు శస్తాస్తాదులతో 
రథం ఎక్కి సిద్ధంగా ఉన్నాడు. ఇంతలో సుభద్ర రైవతకపర్వతానికి పూజలు చేసి దానికి 
ప్రదక్షిణం చేస్తూన్నది. అదను చూచి అర్జునుడు ఆమెను రథం ఎక్కించుకొని వెళ్లిపోయాడు. 


అది చూచి సైనికు లందరూ ద్వారక వైపు పరుగెత్తి వెళ్లి సభాపాలునికి ఆ విషయం 
చెప్పారు. వెంటనే సభాపాలుడు యుద్ధసంనాహసూచకంగా భేరి మోగించాడు. ఆ శబ్దం 
వినగానే భోజులు, వృష్ణులు, అంధకులూ అందరూ కూడ పానభోజనాదులు విడిచి 
సభకు వచ్చి కూర్చొన్నారు. 


ఆదిపర్వము 119 


విషయం తెలియగానే వాళ్లందరూ క్రోధావేశంతో అర్జునుణ్ణి వెంబడించి పట్టుకోవా 
లన్నారు. బలరాముడు - “మీరందరూ ఇంత కోలాహలం చేస్తున్నారా! కృష్ణు డేమీ 
మాటలాడకుండా కూర్చున్నాడు! అతని అభిప్రాయం తెలిసికొనకుండా మనం ఇంతగా 
గర్జిస్తే ప్రయోజనం ఏమిటి” అని అంటూనే- “అర్జునుడు నాకు పెద్ద అవమానం చేశాడు. 
వానికి తగిన శాస్తి చేస్తాను” అన్నాడు. 

కృష్ణుడు అందరినీ శాంతపరుస్తూ అన్నాడు - “అర్జునుడు చేసిన ఈ పనిని 
గూర్చి మనకు అవమానం జరిగిం దని అనుకొనవలసిన పని లేదు. ఇది మన విషయంలో 
అతడు చేసిన అధిక మైన సంమానమే. మీకు ధనం ఇచ్చి కన్యను తీసికోవా లని 
అర్జునుడు అనుకోలేదు. ఎందుచేత ననగా - సాత్వతులు ధనలోభం ఉన్నవాళ్లు కాదని 
ఆతనికి తెలుసు. స్వయంవరంలో కన్య లభిస్తుం దను నమ్మకం ఉండ దను విషయం 
కూడ అతడు ఆలోచించి ఉంటాడు. 


ఏదో పశువును దానం చేసి నట్లు కన్యను దానం చేస్తే మానవంతు డెవ డైనా 
తీసికొంటాడా? ఎవడైనా సంతానాన్ని అమ్ముకొంటాడా? 


ప్రదానమపి కన్యాయాః పశువత్‌ కోత _నుమన్యతే, 

విక్రయం చాప్యపత్యస్య కః కుర్యాత్పురుషో భువి. (ఆదిపర్వ 220. 4) 
ఇవన్నీ ఆలోచించే అర్జునుడు ధర్మసంమత మైన ఈ పద్ధతి అవలంబించా డని నా 
అభిప్రాయం. అర్జునుడు సుభద్రను వివాహం ఆడడం మనం అందరమూ ఆనందించ 
వలసిన విషయమే. భరతవంశంలో పుట్టినవాడూ కుంతీపుత్రుడూ అయిన అర్జునునితో 
సంబంధాన్ని అంగీకరించని వా శ్లైవ రైనా ఉంటారా? అంతే కాదు; త్రినేత్రుడు తప్ప 
అర్జునుని ఎదుట నిలచి యుద్ధం చేయగలవా రెవరూ లేరు. అందుచేత పరుగెత్తి వెళ్లి 
సగౌరవంగా అర్జునుణ్ణి వెనుకకు తీసికొని వచ్చి సుభద్ర నివ్వడం మంచిది. మిమ్మల్ని 
జయించి అర్జునుడు సుభద్రను తీసికొని వెళ్లిపోతే మీ రందరూ అపకీర్తి పా లవవలసి 
వస్తుంది.” 

కృష్ణుడు చెప్పినట్లుగా అర్జునుణ్ణి వెనుకకు రప్పించి ద్వారకలో సుభద్రార్జునుల 
వివాహం మహావైభవంగా జరిపించేశారు. 

అర్జునుడు ఒక సంవత్సరం ద్వారకలో ఉండి, మిగిలిన కాలం పుష్మరక్షేత్రంలో 
గడిపి ఇంద్రప్రస్థం చేరాడు. బంధువు లందరూ సంతోషంతో ఉత్సవం జరుపుకొన్నారు. 


120 మహాభారతసారసంగ్రహము 


సుభద్రను వివాహ మాడినందుకు కినుక వహించిన (ద్రౌపదిని అర్జునుడు 
అనేకవిధాల (బ్రతిమాలి ఆమె కోపం శమింపచేశాడు. 


సుభద్ర కూడ ఇంద్రప్రస్థం చేరి కుంతికి పాదాభివందనం చేసి ద్రౌపదికి కూడ 
“నేను నీ దాసురాలను అంటూ అభివాదనం చేసింది. 


కృష్ణుడు సోదరికి హరణంగా అనేక మైన అమూల్య మైన వస్తువులూ దాసదాసీ 
జనము వేలకొలది అశ్వరథగజాదులు తీసికొని బలరామునితోను, ఇతరబంధుజనముతోను 
ఇంద్రప్రస్థం వచ్చాడు. కొన్నాళ్లు ఉండి ఇతరబంధువు లందరూ తిరిగి వెళ్లిపోయారు. 
కృష్ణుడు మాత్రం మరి కొంత కాలం అక్కడనే ఉండిపోయాడు. 


సుభద్రకు పుత్రుడు జనించాడు. ఆతడు భయంలేనివాడు (అభి), మన్యువు (కోపం, 
పౌరుషం) కలవాడు అవడంచేత అభిమన్యువు అను పేరు పెట్టారు. అతడు తండ్రినుండియే 
శస్తాస్త్రవిద్య లన్నీ అభ్యసించాడు. శౌర్యంలోను, వీర్యంలోను, ఆకృతిలోను, తనతో 
సమానంగా ఉన్న ఆతనిని చూచుకొని అర్జునుడు చాల సంతోషించాడు. 

దౌాపదియందు యుధిష్టిరునకు ప్రతివింధ్యు దను పుత్రుడు, భీమునకు 
సుతసోముడు, అర్జునునకు శ్రుతకర్మ, నకులునికి శతానీకుడు, సహదేవునకు శ్రుతసేనుడు 
ఏడాది ఏడాది వ్యవధానంతో జనించారు. ధౌమ్యుడు వీళ్లందరికీ యథాశాస్త్రంగా 
జాతకర్మాది సంస్కారాలు చేయించాడు. అందరూ కూడ అర్జునునినుండియే అస్త్రవిద్య 
అభ్యసించారు. 


భండవదహన వృత్తాంతం 

ఒక గ్రీష్మదివసంలో కృష్ణార్ణునులు అంతఃపురస్రీలతోను, పరివారంతోను కలిసి 
యమునానదీతీరానికి విహారయాత్రకై వెళ్లారు. కృష్ణార్జునులు ఒక విశ్రాంతి గృహంలో 
కూర్చొని సంభాషించుకొంటూండగా ఒక (బ్రాహ్మణుడు వాళ్ల దగ్గరికి వచ్చాడు. అతడు 
మహాప్రభావశాలిగా కనబడుచున్నాడు. ఆతనిని చూడగానే వాళ్లిద్దరూ ఆసనాలనుండి 
లేచి నిలబడ్డారు. 

వాళ్లను ఆ బ్రాహ్మణుడు - “నేను అత్యధికమైన ఆహారం భుజించే బ్రాహ్మణుడను. 
మీరు నాకు ఒక మారు పూర్తిగా తృప్తి కలిగే ఆహారం ఇవ్వాలి” అని కోరాడు. “నీ కే 
అన్నం కావాలో చెప్పు అది ఇవ్వడానికి ప్రయత్నిస్తాం” అన్నారు కృష్ణార్ణునులు. 

“నేను అగ్నిని. మామూలు అన్నం తినేవాడను కాను. నాకు ఏది తగిన ఆహారమో 
అది ఇవ్వండి. ఈ ఖాండవవనంలో ఇంద్రుని మిత్రుడైన తక్షకుడు సకుటుంబంగా 


ఆదిపర్వము 121 


నివసిస్తున్నాడు. అందుచేత దీనిని ఇంద్రుడు రక్షిస్తున్నాడు. ఆ కారణాన ఈ వనాన్ని 
గాని, దీనిలో నివసించే జంతువులను గాని నేను భక్షించజాలకున్నాను. నేను 
ప్రయత్నించినప్పు డల్లా ఇంద్రుడు మేఘజలాలచేత నన్ను శాంతింపచేస్తున్నాడు. మీరు 
మీ అస్తబలంతో ఆ ఉదకధారలను వారించాలి. దీనిలోని ప్రాణులు కూడ ఎటూ 
పారిపోకుండా చెయ్యాలి” అన్నాడు బ్రాహ్మణుడు. 

కథ వింటూన్న జనమేజయుడు “ఖాండవవనాన్ని దహించా లని అగ్నిదేవునకు 
కోరిక ఎందుకు కలిగింది?” అని అడుగగా వైశంపాయనుడు శ్వేతకిమహారాజు కథ 
చెప్పడం ప్రారంభించాడు. 


“పూర్వం గొప్ప బలపరాక్రమాలు గల శ్వేతకి అను రాజు ఉండేవాడు. అతడు 
నిరంతరంగా అనేకయజ్ఞాలు చేశాడు. ఆ యజ్ఞాల ధూమాన్ని భరించ జాలక కొంత 
కాలానికి ఆతనికి, యజ్ఞం చేయించడానికి బుత్విక్కు లెవ్వరూ దొరకలేదు. ఆ రాజు 
ఎంత ప్రార్థించినా వాళ్లు అంగీకరించక - “కావలిస్తే నువ్వు రుద్రునిచేత యజ్ఞం 
చేయించుకో” అన్నారు. 

ఆ రాజు రుద్రునికొరకై ఘోర మైన తపస్సు చేశాడు. రుద్రుడు ప్రత్యక్ష మయ్యాడు. 
రాజు- “నాచేత యజ్ఞం చేయించుము” అని రుద్రుణ్జి కోరాడు. “యజ్ఞం చేయించడం 
మా పని కాదు. నువ్వు పన్నెండు సంవత్సరాలపాటు ఏకధారగా అగ్నిలో ఆజ్యం హోమం 
చేస్తే నేను సంతోషిస్తాను, నీకు కావలసిన వరం ఇస్తాను” అన్నాడు రుద్రుడు. 


“యజ్ఞం చేయించడం బ్రాహ్మణుల పని. నేను చేయించను. నా అంశతో పుట్టిన 
దుర్వాసుడు చేయిస్తాడు” అని కూడ చెప్పి రుద్రుడు దుర్వాసుణ్ణి - “ఈ రాజుచేత 
యజ్ఞం చేయింపుము” అని ఆదేశించాడు. దుర్వాసుడు యజ్ఞం చేయించాడు. 
కొంతకాలానికి ఆ రాజు స్వర్గం చేరాడు. 


పన్నెండు సంవత్సరాలు నిరంతరమూ ఆజ్యధారను తాగడంచేత అగ్నిదేవుడు 
రంగు మారిపోయి తెల్లబడిపోయాడు. అందుచేత (అజీర్ణంచేత) ఇతరులు ఇచ్చిన 
హవిస్సును గ్రహింపజాలని స్థితిలో ఉన్నాడు. అప్పు డతడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి 
ప్రార్థింపగా అగ్నిదేవు డా విధంగా అవడానికి కారణం చెప్పి బ్రహ్మదేవుడు - “పూర్వం 
నీవు దేవతలు కోరగా కాల్చివేసిన దేవశత్రువుల నివాస మైన ఖాండవవనాన్ని దానిలోని 
ప్రాణు లన్నింటితో సహా కాల్చివేయుము. ఆ ప్రాణుల వసచేత నీకు స్వాస్థ్రం లభిస్తుంది” 
అని చెప్పాడు. 


122 మహాభారతసారసంగ్రహము 


అగ్నిదేవుడు అందుకు ప్రయత్నించగా ఆ వనంలోని ప్రాణు లన్నీ నీటితో అగ్నిని 
ఆర్పివేశాయి. ఈ విధంగా ఏడు పర్యాయాలూ జరిగింది. 

అప్పుడు నిరాశ చెంది అగ్ని మళ్లీ బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు. “నర - నారాయణులు 
అర్జున - వాసుదేవులుగా భూలోకంలో అవతరిస్తారు. వాళ్ల సహాయంతో నీవు వనాన్ని 
కాల్చగలవు” అని బ్రహ్మదేవుడు చెప్పాడు. ఈ విధంగా బ్రహ్మవాక్యానుసారం అగ్ని 
కృష్ణార్ణునుల దగ్గరికి వెళ్లి వాళ్లను ప్రార్థించాడు.” అంటూ వైశంపాయనుడు శ్వేతకి 
వృత్తాంతం చెప్పడం ముగించాడు. 


అగ్నిదేవుని మాటలు విని అర్జును డిలా అన్నాడు - “నా దగ్గర అనేక మైన 
ఉత్తమాస్రాలు ఉన్నాయి. అయితే నా వేగాన్ని సహింప గల ధనుస్సు లేదు. నాకు అక్షయము 
లైన తూణీరాలు కావాలి. దివ్య మైన రథమూ, తెల్లని దివ్యము లైన అశ్వాలూ కూడ 
కావాలి. కృష్ణుని వీర్యంతో సమాన మైన ఆయుధం మరొక టేదీ లేనే లేదు. తల పెట్టిన 
పని సిద్ధించడానికి తగిన ఉపాయం కూడ కృష్ణుడు చెప్పగలడు. అప్పుడు నేను వర్షిస్తూన్న 
ఇంద్రుణ్ణి నివారింపకలుగుతాను.” 


అప్పుడు అగ్ని వరుణదేవుని స్మరింపగా అతడు కనబడ్డాడు. “నాకు అర్జునుడు 
సహాయం చేయ నున్నాడు. పూర్వం రాజైన సోముడు నీవద్ద నుంచిన ధనస్సును, అంబుల 
పొదులను, కపిధ్వజం గల రథాన్నీ ఇమ్ము. వాసుదేవుడు చక్రంతో నాకు గొప్ప సహాయం 
చేయవలసి ఉంది. అది కూడ ఇమ్ము” - అని అగ్ని ఆతనిని కోరాడు. 

వరుణుడు అత్యద్భుత మైన ధనస్సూ, అక్షయాలైన (ఎన్ని బాణాలు తీసినా తరగని) 
రెండు అంబులపొదులు, దివ్యము లైన తెల్లని గుజ్జాలు కట్టిన, అన్ని ఉపకరణాలూ 
ఉన్న దివ్య మైన రథాన్నీ ఇచ్చాడు. దాని ధ్వజాలమీద దివ్య డైన వానరు డున్నాడు. ఆ 
వానరునికి సింహము, శార్దూలము చిహ్నాలుగా ఉన్నాయి. అనేక మైన భూతాలు కూడ 
ఆ ధ్వజంమీద ఉన్నాయి. అవి ఒక్క సారి గర్జించగానే శత్రుసైన్యాలు నశిస్తాయి. 


అర్జునుడు ఆ రథానికి ప్రదక్షిణం చేసి, దేవతలకు నమస్కరించి కవచమూ ఖడ్డమూ, 
పూర్వం (బ్రహ్మచే నిర్మింపబడిన గాందీవధనుస్సూ గ్రహించి, రథం ఎక్కాడు. 

అగ్ని కృష్ణునకు చక్రం ఇస్తూ - “మధుసూదనా! ఈ చక్రానికి అద్దు ఏదీ ఉండదు. 
దీనిని ప్రయోగించిన వెంటనే ఇది లక్ష్యాన్ని ఛేదించి తిరిగి నీ చేతిలోనికి వచ్చి చేరుతుంది” 
అని చెప్పాడు. కౌమోదకి అను గదను కూడ కృష్ణున కిచ్చాడు. 


ఆదిపర్వము 123 


“ఈ ఆయుధాలతో మే మిద్దరమూ సమస్తలోకాలను జయించగలం. దేవేంద్రు 
డొక లెక్కా నీవు నిర్భయంగా ఖాండవవనాన్ని దహించివేయుము” అని అర్జునుడు 
అగ్నితో అన్నాడు. అప్పుడు ఆ అగ్ని తేజోరూపం ధరించి నలుదిక్కులనుండి ఆక్రమించి 
ఆ ఖాండవవనాన్ని దహించడం ప్రారంభించారు. 

ఆ అగ్నినుండి తప్పించుకొని పారిపోవడానికి యత్నించిన సమస్తప్రాణులను 
కృష్ణార్జునులు అద్దుకొని అక్కడనే చంపివేశారు. అన్నీ అక్కడనే మరణించాయి. 

దేవేంద్రుడు అది చూచి మేఘాలను పంపి ధారావర్షం కురిపించాడు. ఆ జలధారలు 
అగ్నిలో పడకుండా ఆకాశంలోనే హరించిపోయాయి. 


అర్జునుడు ఆ వనా న్నంతనీ బాణపంజరంతో కప్పి వేశాడు. ఆ వనం దహింపబడే 
సమయానికి తక్షకు డక్కడ లేడు; కురుక్షేత్రానికి వెళ్లాడు. తక్షకుని కుమారు డైన అశ్వసేనుడు 
తప్పించుకొనడానికి ప్రయత్నం చేశాడు. అర్జునుడు బాణవర్షం కురిపించడంతో అతడు 
బైటపడలేకపోయాడు. ఆతని తల్లి ఆతనిని మింగి పైకి ఎగిరింది. అది చూచి అర్జును 
డామె శిరస్సు ఖండించాడు. ఇది చూచి ఇంద్రుడు పెద్ద గాలివాన సృజించి అర్జునునికి 
మోహం కలిగించి అశ్వసేనుణ్ణి విడిపించాడు. 


ఇంద్రుడు చేసిన మాయను గుర్తించి అర్జునుడు పైకి వచ్చిన ప్రతీప్రాణినీ రెండు 
మూడు ముక్కలుగా నరికివేశాడు. పక్షులు, సర్పాలు, అసురులు, యక్షులు, గంధర్వులు 
మొదలైన సకలప్రాణులూ కూడ అగ్నిలో పడి నశించారు. 

ఇతరదేవతలు తమ తమ ఆయుధాలతో వచ్చి కృష్ణార్ణునులను ఎదిరించారు. 
కాని అందరూ పరాజితులై పారిపోయారు. 


ఇంతలో - “ఇంద్రా! నీ మిత్రుడు తక్షకు డిక్కడ లేడు. కురుక్షేత్రానికి వెళ్లాడు. ఈ 
కృష్ణార్ణునులను ఎవ్వరూ జయింపజాలరు. నీ ప్రయత్నం మానుకో” అని ఆకాశవాణి 
వినబడింది. అది విని ఇంద్రుడు సైన్యంతో వెనుకకు వెళ్లిపోయాడు. ఇంద్రుడు వెళ్లిపోగానే 
ఇంక ఏ అడ్డంకులూ లేక అగ్ని ఆ వనా న్నంతనీ అందులో ఉన్న అన్ని ప్రాణులనూ 
కాల్చివేశాడు. 

ఇంతలో మయు డనే అసురుడు తక్షకుని ఇంట్లో నుంచి బైటకు వచ్చి 
పారిపోవడానికి ప్రయత్నిస్తూండగా కృష్ణుడు చంపబోయాడు. అతడు అర్జునుణ్ణి 
శరణువేడాడు. అర్జునుడు ఆతనికి శరణం ఇచ్చాడు. అది చూచి కృష్ణుడు వానిని చంపలేదు; 
అగ్ని కాల్చలేదు. 


124 మహాభారతసారసంగ్రహము 


ఈ విధంగా కృష్ణార్జునుల రక్షణచేత అగ్ని పదిహేను దినాలలో ఖాండవ వనాన్ని, 
దానిలో నివసించే సకలప్రాణులనీ దహించివేశాడు. అశ్వసేనుడు, మయుడు, నాలుగు 
శాంరకములు ఈ ఆరుగురు ప్రాణులను మాత్రం దహించలేదు. 


శాంర్లకుల కథ 
పూర్వం ధర్మజ్ఞులలో శ్రేష్టుడు, మహాతపఃశాలీ అయిన మందపాలు డను బుషి 
ఉండేవాడు. అతడు గొప్ప తపస్సు చేసి మరణానంతరం పితృలోకానికి వెళ్లాడు. కాని 
అక్కడ ఆతనికి పితృలోకం వెళ్లిన ఫలం లభించలేదు. అందుకు కారణం ఏమని యముని 
దగ్గర ఉన్న దేవతలను అడిగాడు. 


“సంతానం లేనివాళ్లకు పితృలోకఫలం లభించదు” అని వాళ్లు చెప్పారు. అయితే 
శీఘ్రంగా అధికసంతానం పొందే ఉపాయం ఆలోచించి అతడు శాంగ్లికపక్షిగా అయి 
జరిత అను పేరు గల ఆడ శాంగ్లికపక్షిని పొంది దానియందు బ్రహ్మవాదు లైన నలుగురు 
పుత్రులను జనింపచేశాడు. 


ఆ పుత్రులు అండాలలో ఉండగానే అక్కడ విడిచివేసి “లపితి అను మరొక పక్షిని 
పొందాడు. జరిత అండంనుండి బైటకు వచ్చిన బుషులైన ఆ పుత్రులను ప్రేమతో 


పెంచింది. 


లపితతో తిరుగుతూన్న మందపాలుడు ఖాండవవనంలో ఉన్న తన పుత్రులను 
కాల్చి వేయకుండడానికై అగ్నిని స్తుతించాడు. అగ్ని సంతోషించి “నీ పుత్రులను దహించను” 
అని ఆతనికి అభయం ఇచ్చాడు. 


అగ్ని ప్రజ్వలిస్తూండడం చూచి ఆ శాంర్గకులు చాల భయపడ్డాయి. తల్లి 
దుఃఖిస్తూ - “ఇప్పుడు మిమ్మల్ని ఎలా రక్షించాలో నాకు తెలియడం లేదు. మీ తండ్రి - 
“జ్యేష్ట డైన జరితారిమీద కులం నిలబడి ఉంటుంది. సారిసృక్కుడు కులవర్ధను డవుతాడు. 
స్తంబమి(త్రుడు తపస్సు చేస్తాడు. ద్రోణుడు బ్రహ్మవేత్తలలో (శ్రేష్ట డవుతాడు అని చెప్పి 
మిమ్మ ల్నందరినీ దయావిహీనుడై విడిచి వెళ్లిపోయాడు.” అంది. “నీవు ఏదో విధంగా 
తప్పించుకొని వెళ్లిపో. నీకు మళ్లీ సంతానం కలిగితే మన వంశం నిలబడుతుంది. మేం 
మరణించినా ఏమీ నష్టం లేదు” అని ఆ పుత్రు లన్నారు. 


“మీరు చెట్టుక్రింద ఉన్న ఈ ఎలుక కన్నంలో దూరి ప్రాణాలు కాపాడుకొండి. 
నేను పై నుండి మట్టి కప్పివేస్తాను” అంది తల్లి, 


ఆదిపర్వము 125 


“ఎలుక మమ్మల్ని తినేస్తుంది. మేం దాని కన్నంలోకి వెళ్లం” అన్నాయి పిల్లలు. 
“ఎలుకను డేగ తన్నుకొనిపోతూండగా చూచాను. అందుచేత మీరు కన్నంలో ఉండండి” 
అంది తల్లి. “మరొక ఎలుక ఉండవచ్చును కదా కన్నంలో. ఏమైనా ఎలుక వాతబడి 
చావడంకంటె అగ్నిలో పడి చావడం మంచిది. నువ్వు పారిపో అని పిల్ల లన్నాయి. 
చేసేది లేక తల్లి ఎగిరిపోయింది. 

ఇంతలో అగ్ని చుట్టుముట్టింది. ఆ నలుగురూ అగ్నిని స్తుతించగా అగ్ని వాళ్ల 
తండ్రి కిచ్చిన మాట ప్రకారం వాళ్లను కాల్చలేదు. అగ్ని శాంతించిన పిమ్మట జరిత 
పుత్రుల దగ్గరికి వచ్చింది. మందపాలుడు కూడ వచ్చాడు. అందరూ మరొకచోటికి వెళ్లి 
పోయారు. 

అగ్ని ఖాండవవనాన్ని దహించి సంతృప్తి చెంది - “మీ ఇద్దరి సాహాయ్యం చేత 
నాకు పూర్తిగా తృప్తి కలిగింది” అని కృష్ణార్ణునులతో అంటూ తన సంతోషాన్ని 
ప్రకటించాడు. “మీ రెక్కడికి వెళ్లాలంటే అక్కడికి వెళ్లగలరు” అను వరం వారిద్దరికీ 
ఇచ్చాడు. 

దేవేంద్రుడు దిగి వచ్చి - “మీరు ఎవరూ చేయజాలని పని చేశారు” అని అంటూ 
కృష్ణార్ణునులను ప్రశంసించి - “మీ కేమి కావాలో కోరుకొనండి” అన్నాడు. “నాకు అస్తా 
లన్నీ ఇమ్ము” అని అర్జునుడు కోరాడు. “మహాదేవుడు నీయందు ప్రసన్నుడైన తరువాత 
ఆ అస్తా లన్నీ ఇస్తాను” అన్నాడు ఇంద్రుడు. 

ఇంధ్రాగ్నులు వెళ్లిపోయిన పిదప కృష్ణార్జునులు, మయుడు యమునానదీతీరాన 
ఒక సుందరమైన ప్రదేశంలో కూర్చున్నారు. 


ఆదిపర్వం సమాప్తం. 


శ్రీః 
ఓం స్వస్తి శ్రీగణేశాయ నమః 
సభాపర్వము 

వాసుదేవుని సమక్షంలో మయుడు అర్జునునకు నమస్కరించి - “అర్జునా! ఈ 
కృష్ణుని నుండీ, అగ్నినుండీ నన్ను రక్షించావు. నీ కేమి సేవ చేయవలెనో చెప్పుము” 
అన్నాడు. 

అర్జునుడు - “మహాసురా! నువ్వు నా విషయంలో స్నేహభావంతో ఉంటే చాలు. 
అంతకంటె ఏమీ చేయ నవసరం లేదు” అన్నాడు. 

“పురుషశ్రేష్టా! నీవు ఇలా అంటున్నావంటే అది యుక్తమే. కాని ప్రేమపూర్వకంగా 
నీ కేమైన చెయ్యా లను కోరిక నా కున్నది. నేను దానవుల విశ్వకర్మను. నీ నిమిత్తం 
కూడ ఏమైన చెయ్యా లని నా అభిలాష” అన్నాడు మయుడు. 


“నిన్ను నేను ప్రాణాపాయస్థితినుండి కాపాడా నని అంటున్నావు. అందువల్ల నీచేత 
ఏ పనీ చేయించుకొనడం నా కిష్టం లేదు కాని నీ సంకల్పం వ్యర్థం చేయడం కూడ నా 
కిష్టం కాదు. అందుచేత కృష్ణుని కేదైన పని చేసి పెట్టుము” అన్నాడు అర్జునుడు. 

మయుడు కృష్ణుణ్ణి అడిగాదు. కృష్ణుడు కొన్ని క్షణాలు ఆలోచించి - “శిల్ప 
వంతులలో గ్రేష్టుడ వైన మయుడా! ధర్మరాజుకొరకు ఒక అద్భుత మైన సభను నిర్మించుము. 
అలాంటి సభ మానవు లెవ్వరూ నిర్మించడానికి శక్య మైనది కాకూడదు. దానిని చూచి 
మానవు లందరూ ఆశ్చర్యపడాలి. ఆ సభలో దివ్యము లైన అభిప్రాయాలు (డిజైన్లు), 
మనుప్యలోకానికి సంబంధించిన అభిప్రాయాలు, ఆసురాభిప్రాయాలూ కూడ ఉండాలి.” 

యత్ర దివ్యానభిప్రాయాన్‌ పశ్యేమ హి కృతాంస్త్వయా, 

ఆసురాన్‌ మానుషాంశ్చెవ సభాం తాం కురు వై మయ. (సభాపర్వ. 1.13) 
అన్నాడు. మయుడు అట్లే నిర్మిస్తా నన్నాడు. 

కృష్ణార్జునులు మయుణ్ణి యుధిష్టిరునికి పరిచయం చేశారు. యుధిష్టిరుడు ఆతనిని 
ఆదరించాడు. మయుడు బాగా ఆలోచించి వారందరి అభిప్రాయాలకీ అనుగుణ మైన 
సభను నిర్మించడానికి సంకల్పించి నలు వైపుల పదివేల కిష్ముల (కిష్ము అనగా సుమారు 
ఒక గజం) ప్రమాణం గల సభకు కొలతలు వేయించాడు. 

కృష్ణుడు ఖాండవదహనానంతరం కొంత కాలం ఇంద్రప్రస్థంలో ఉండి ద్వారకకు 
బయలుదేరి వెళ్లాడు. 


సభాపర్వము 127 


మయుడు అర్జునునితో - “అర్జునా! కైలాసపర్వతానికి ఉత్తరాన ఉన్న మైనాకపర్వతం 
దగ్గర దానవులు పూర్వం యజ్ఞం చేయ సంకల్పం చేసినప్పుడు, బిందుసరఃప్రాంతంలో 
మణిమయ మైన విచిత్ర మైన పదార్థసముదాయం ఉంది. దానితోనే వృషపర్వుని సభ 
నిర్మించాను. అది అక్కడనే ఉండి ఉంటుంది. దానిని తీసికొని వచ్చి మీకు సభ నిర్మిస్తాను. 
అక్కడనే ఒక లక్ష మణుగుల బరువైన గద ఉన్నది. నీకు గాండీవ మెట్లో అది భీమునికి 
అట్లు తగి ఉంటుంది. దేవదత్త మనే వరుణు డిచ్చిన శంఖం ఉన్నది. ఇవన్నీ మీకొరకు 
తీసికొని వస్తాను” అని చెప్పి వెళ్లాడు. 


మయసభా నిర్మాణం 

ఆ విధంగా వెళ్లి మయుడు ఆ వస్తువు లన్నింటినీ తీసికొనివచ్చి అత్యద్భుత మైన 
సభను నిర్మించాడు. గదను భీమునికీ, దేవదత్త మను శంఖమును అర్జునునికి ఇచ్చాడు. 
మయనిర్మిత మైన అత్యద్భుతమూ, అతివిశాలమూ అయిన ఆ సభను ఎనిమిదివేలమంది 
కింకరు లను రాక్షసులు రక్షిస్తూంటారు. పదివేల గజాల పొడవు, పదివేలగజాల వెడల్పూ 
గల చతురస్రాకార మైన ఆ సభలో ఒక చోట సాటి లేని పద్మసరస్సు ఉన్నది. అది 
వైదూర్యపత్రాలతో కప్పబడి, మాణిక్యాలు తామరతూడు లున్న బంగారు పద్మాలతో, 
అనేకవిధా లైన జలపక్షులతో, బంగారు మత్స్య-కూర్మాలతో నిండి ఉంది. చిత్ర మైన 
సృటికమాణిక్యాల వికార మైన మెట్లు కట్టి ఉన్నాయి. బురద లేని శుభ్ర మైన నీటితో 
నిండి ఉన్నది. దాని చుట్టూ మాణిక్యశిలలతో అరుగులు అమర్చబడి ఉన్నాయి. పద్మాల 
సుగంధం నలు దిక్కులా వ్యాపిస్తూన్నది. ఆ సభాభవనం చుట్టూ నిత్యము పుష్పాలతో 
నిండి సుగంధం నలుమూలలా వ్యాపింపచేసే వృక్షా లున్నాయి. 

మయు డిట్టి అద్భుత మైన సభాభవనమును దాదాపు పద్నాలుగు మాసాలకాలంలో 
నిర్మించి యుధిష్టిరునికి సమర్పించాడు. 

యుధిష్టిరుడు వివిధదేవతాపూజలు చేయించి వేలకొలది (బ్రాహ్మణాదులకు 
సమృద్ధముగా భోజనాలు పెట్టించి మహర్షులను, రాజర్షులను పెద్దలను ముందుంచుకొని 
సభాభవనంలో ప్రవేశించాడు. 


నారదుడు యుధిష్టిరుని వద్దకు వెళ్లుట 
ఒకనాడు ధర్మరాజు మయసభలో కొలువు తీరి ఉండగా నారదు డక్కడికి వచ్చాడు. 
స్వాగతసత్మారాదు లందికొని అతడు యుధిష్టిరుని కుశలప్రశ్నలు వేస్తూ రాజ్యపాలనం 
చేసే రాజు ఆచరించవలసిన ధర్మాలను సూచించాడు. (ఇది రామాయణంలో శ్రీరాముడు 
భరతునకు కుశలప్రశ్నల నెపాన రాజనీతిని బోధించిన కచ్చిత్సర్గవంటిది. దీనిలో 110 
శ్లోకా లున్నాయి). 


128 మహాభారతసారసంగ్రహము 


కాన్ని నీతులు - 


వేలకొలది మూర్భులకు బదులు ఒక పండితుణ్ణి ఆదరిస్తున్నావా? ఎందుచేత ననగా 


ఏదైన క్లిష్టసమస్య ఏర్పడి నపుడు పండితుడు మాత్రమే గొప్ప అభివృద్ధిని కలిగించ 
గలడు. 


కచ్చిత్సహ(సైర్మూర్థాణామేకం క్రీణాసి పణ్జితమ్‌, 
స 


పణ్లితో హ్యర్థకృచ్చేషు కుర్యాన్నిఃశ్రేయ అ పరమ్‌, (సభాపర్వ 5. 85) 


ముఖ్యులకు పెద్ద పనులు, మధ్యములకు మధ్యరకం పనులు, అధములకు తక్కువ 
రకం పనులు అప్పచెపుతున్నావు గదా? 


కచ్చిన్ముఖ్యా మహత్వ్వేవ మధ్యమేషు చ మధ్యమాః, 


జఘన్వాశ్చ జఘన్యేషు భృత్యాః కర్మసు యోజితాః. (సభాపర్వ, 5.43) 


నీకోసం మరణించినవాళ్ల భార్యలను, కష్టాలలో ఉన్నవాళ్ల భార్యలనూ పోషిస్తున్నావు 
కద? 


కచ్చిద్దారాన్మనుష్యాణాం తవార్థే మృత్యుమీయుషామ్‌, 


వ్యసనం చాభ్యుపేతానాం బిభర్ని భరతర్షభ. (సభాపర్వ. 5. 55) 


నీ వ్యయం ఆదాయంలో సగం గాని, నాల్గవ వంతు గాని నాలుగు వంతులలో 
మూడు వంతులుగాని ఉంటూన్నది కద? 


కచ్చిదాయస్య చార్ధేన చతుర్భాగేన వా పునః, 


పాదభాగైస్రిభిర్వాపి వ్యయః సంశుధ్యతే తవ. (సభాపర్వ,. 5.71) 


కష్టాలలో ఉన్న జ్ఞాతులను గురువులను, వృద్ధులను, వర్తకులను, శిల్పులను, 
ఆ(శ్రయించినవాళ్లను ధనధాన్యాదు లిచ్చి చక్కగా ఆదుకొంటున్నావు కద? 
కచ్చిద్‌ జ్ఞాతీన్‌ గురూన్‌ వృద్దాన్‌ వణిజః శిల్పినః శ్రితాన్‌, 


అభీక్ష్యమనుగృహ్హాసి ధనధాన్యేన దుర్గతాన్‌. (సభాపర్వ. 5. 72) 


చోరులు గాని, ధనాశ కలవారు గాని, కుమారులు గాని, ప్రీల బలం గాని, 
నువ్వు గాని రాష్ట్రాన్ని పీడించడంలేదు కద? వ్యవసాయదారులు ఆనందంగా ఉంటున్నారా? 
కచ్చిన్న చౌరైర్లుబ్దైర్వా కుమారైః ప్రీబలేన వా, 


త్వయావా పీడ్యతే రాష్ట్రం కచ్చిత్‌ తుష్టాః కృషీవలాః. (సభాపర్వ 5.77) 


సభాపర్వము 129 


రాష్ట్రంలోని వివిధప్రాంతాలలో నీటితో నిండిన పెద్ద పెద్ద చెరువులు ఏర్పరుప 
బడ్దాయా? వ్యవసాయం వర్షాలమీద మాత్రమే ఆధారపడలేదు కదా? 

కచ్చిద్రాష్టే తడాకాని పూర్ణాని చ బృహస్తి చ, 

భాగశో వినివిష్టాని న కృషిర్దేవమాత్భకా. (సభాపర్వ 5. 78) 

వ్యవసాయదారుడు అన్నమూ, విత్తనాలూ లేక బాధ పడడంలేదు కద? వ్యవసాయ 
దారులకు నూటికి ఒకటి చొప్పున వడ్డీతో, అనుగ్రహం (5151౮) గా, అప్పు ఇస్తున్నావు 
కద? 

కచ్చిన్న భక్తం బీజం చ కర్షకస్యావసీదతి, 

ప్రత్యేకం చ శతం వృద్ధా దదాస్ట్రణమను[గ్రహమ్‌. (సభాపర్వ, 5.79) 

నీ రాజ్యంలో వ్యవసాయమూ, వర్తకము, పశుపాలనము మంచివాళ్ల చేతిలోనే 
ఉన్నది కదా? ఎందువల్లననగా పై మూడు బాగుంటేనే లోకం సుఖంగా వృద్ధిలో ఉంటుంది. 

కచ్చిత్స్వనుష్టితా తాత వార్తా తే సాధుఖిర్దనైః, 

వారాయాం సండ్రితస్తాత లోకోతల యం సుఖమేధతే. (సభాపర్వ. 5.80) 

వేదాల ఫలం అగ్నిహోత్రం. దానమూ, అనుభవించడమూ ధనానికి ఫలం. భార్య 
ఉన్నందుకు ప్రయోజనం రతీ, సంతానమూను. విద్యకు ఫలం శీలమూ, మంచి నడవడిక. 

అగ్నిహోత్రఫలా వేదాః దత్తభుక్తఫలం ధనమ్‌, 

రతిపుత్రఫలా దారాః శీలవృత్తఫలం (శుతమ్‌. (సభాపర్వ 5. 113) 

లాభాలు సంపాదించుకొనడం కోసం దూరదేశాలనుండి వచ్చిన వర్తకులనుండి, 
పన్నుమీద బ్రతికేవాళ్లు (పన్ను (గ్రహించే అధికారులు) నియమం ప్రకారం విధించిన 
పన్నే వసూలు చేస్తూన్నారు కద? 

కచ్చిదభ్యాగతా దూరాద్వణిజో లాభకారణాత్‌, 

యథోక్తమవహార్యన్తే శుల్కం శుల్కోపజీవిఖిః. (సభాపర్వ. 115) 

శిల్బు లందరికీ, నాలుగు మాసాలకు అవసరమైనదానికి తగ్గకుండా, వస్తువులు, 
శిల్పసాధనాలూ, బాగుగా, తప్పనిసరిగా ఇస్తున్నావు కదా? 

ద్రవ్యోపకరణం కించిత్‌ సర్వదా సర్వశిల్పినామ్‌, 

చాతుర్మాస్యావరం సమ్యక్‌ నియతం సంప్రయచ్చసి. (సభాపర్వ 5. 119) 


130 మహాభారతసారసంగ్రహము 


ఇతరులు చేసిన ఉపకారాన్ని మరవకుండా ఉన్నావు కద? చేసినవానిని సత్పురుషుల 
మధ్య ప్రశంసిస్తున్నావు కద? వానిని సత్మరిస్తున్నావు కద? 

కచ్చిత్‌ కృతం విజానీషే కర్తారం చ ప్రశంససి, 

సతాం మధ్యే మహారాజ, సత్మరోషి చ పూజయన్‌. (సభాపర్వ 5. 120) 

గ్రుడ్జివారినీ, మూగవారినీ, కుంటివారినీ అవయవవైకల్యం ఉన్నవాళ్లనీ, బంధువులు 
లేనివారినీ, సంన్యాసులను తండ్రివలె రక్షిస్తున్నావు కద? 

కచ్చిదన్గాంశ్చ మూకాంశ్చ పజ్లూన్‌ వ్యజ్ఞానబాన్థవాన్‌, 

పితేవ పాసి ధర్మజ్ఞ తథా ప్రవ్రజితానపి. (సభాపర్వ 5. 125) 

యుధిష్టిరుడు నారదుని మాటలు విని - “పూజ్యుడా! నేను యథాశక్తిగా, 
న్యాయానుసారంగా నా విధులను నిర్వహిస్తున్నాను. నియమాలను చక్కగా పాటించే 
పూర్వకాలపు రాజులు ఎట్టి ధర్మమార్గాన్ని అవలంబించారో ఆ మార్గంలో నడవా లని 
అనుకొన్నా కూడా మేం అలా నడవలేకపోవచ్చును” అన్నాడు. 

“దేవర్షీ! నీవు అనేకలోకాలలో సంచరిస్తూంటావు కదా? ఇలాంటి సభను ఎక్కడ 
నైనా చూచావా?” అని కూడ అడిగాడు ధర్మరాజు. 

“రాజా! ఇలాంటి సభను మనుష్యలోకంలో ఎక్కడా చూడలేదు. అయితే - యముని 
సభ, వరుణుని సభ, ఇంద్రుని సభ, కైలాసనాథుని సభ, బ్రహ్మసభ ఎలా ఉంటాయో 
చెపుతాను” అన్నాడు నారదుడు. 

“అయితే - ఆ సభలను ఏ వస్తువులతో నిర్మించారో, ఎంత వైశాల్యం కలవో, ఆ 
సభలలో బ్రహ్మాదులను ఎవరు సేవిస్తారో - ఈ విషయం కూడ మాకు చెప్పు” అని 
యుధిష్టిరుడు అడిగాడు. 

అప్పుడు నారదుడు ఆ యా దేవతల సభలను గూర్చీ, వాటిలో ఉండే ఆ యా 
దేవతలను సేవించే వారిని గూర్చీ సవిస్తరంగా చెప్పాడు. 

“దేవర్శీ! చాలమంది రాజర్ను లందరూ యమసభలో ఉన్నా రని చెప్పావు. అయితే 
ఇంద్రుని సభలో, ఒక్క రాజర్షి హరిశ్చంద్రుడు మాత్రమే ఉన్నా డన్నావు. ఆతడు ఏ 
మహాకార్యాలు చేశాడు? పితృలోకంలో మా తండ్రి యైన పాండురాజును చూచా నని 
చెప్పావు కదా? ఆయన నాకే మైనా చెప్ప మని అన్నాడా?” అని యుధిష్టిరుడు అడిగాడు. 

“యుధిష్టిరా! హరిశ్చంద్రుని గూర్చి చెపుతాను విను. ఆతడు ఇక్ష్వాకువంశీయు 
డైన త్రిశంకువు కుమారుడు. చాల ధర్మాత్ముడు. భూమండలా న్నంతనీ జయించి రాజుల 


సభాపర్వము 131 


నందరినీ వశంలో ఉంచుకొన్నాడు. రాజసూయయాగం చేశాడు. అనేకదానాలు చేశాడు. 
వేలకొలది బ్రాహ్మణాదులకు ఆతడు ఇచ్చిన భోజనంలో రాజు లందరూ వడ్డనలు చేశారు. 
ఇంతటి మహాపుణ్యకార్యాలు చేయడంచేతనే హరిశ్చంద్రుడు దేవసభకు వెళ్లాడు. 
హరిశ్చంద్రుని వలె పుణ్యాత్ము లైన మరికొందరు రాజర్నులు కూడ దేవలోకానికి వెళ్లి 
అనేకసుఖాలు అనుభవిస్తున్నారు.” 


“హరిశ్చంద్రుని మావాత్యమును చూచి ఆశ్చర్యపడిన నీ తండ్రి పాండుమహారాజు 
నేను మనుష్యలోకానికి వచ్చుచున్నట్లు తెలిసి, “నీకు రాజసూయయాగము చేయు సామర్థ్య 
మున్నది, అందుచేత ఆ యాగము చేయుము” అని నీతో చెప్ప మని నాతో అన్నాడు. 
“నీవు రాజసూయం చేస్తే తాను స్వర్గంలో సంతోషించవచ్చును” అని కూడ అన్నాడు. 


“అందుచేత, యుధిష్టిరా! మీ తండ్రికోరికను నెరవేర్చడానికై రాజసూయయాగం 
చేయుము” అని చెప్పి నారదుడు వెళ్లిపోయాడు. 


యుధిష్టిరుని రాజసూయసంకల్పం 
నారదుని మాటలు విన్న యుధిష్టిరునికి రాజసూయయాగం చెయ్యా లను కోరిక 


కలిగింది. సోదరులను మంత్రులను బంధువులను, మిత్రులను పిలచి తన కోరిక వాళ్లకు 
తెలిపాడు. అందరూ కూడ సంతోషపూర్వకంగా చేయు మని ప్రోత్సహించారు. 


“కేవలం మనం నిశ్చయించుకొంటే సరిపోదు, కృష్ణుని అభిప్రాయం తెలుసుకొని 
ముందుకు వెళ్లాలి” అనుకొని యుధిష్టిరుడు కృష్ణుని ఇంద్రప్రస్థాని కొకసారి రావలసిందిగా 
కోరుతూ దూతను పంపాడు. కృష్ణుడు ఇంద్రప్రస్థం చేరి బంధువు లందరినీ కలిసి 
ఆనందించాడు. 

యుధిష్టిరుడు తన మనస్సులోని కోరిక కృష్ణునికి తెలిపి - “కృష్ణా! నీవు నాకీ 
విషయంలో తగిన సలహా ఇవ్వాలి. సాధారణంగా ఎవరి నడిగినా కొందరు స్నేహభావం 
చేత దోషం ఉన్నా చెప్పరు. కొందరు ఏదో స్వప్రయోజనం దృష్టిలో ఉంచుకొని ప్రియంగానే 
మాటలాడతారు. కొందరు ప్రియమునే కోరుతూ తమకు హిత మైనది చెపుతారు. 

కేచిద్ధి సౌహృదాదేవ న దోషం పరిచక్షతే, 

స్వార్థహేతోస్తథా చాన్యే ప్రియమేవ వదన్వుత. 

ప్రియమేవ పరీప్పన్తే కేచిదాత్మని యద్ధితమ్‌. (సభాపర్వ. 18. 49,50) 


132 మహాభారతసారసంగ్రహము 


అయితే నువ్వు అలా చేయవు. పైన చెప్పిన హేతువులను పరిహరించి, కామ - 
క్రోధాలకు అతీతుడవై ఏమి చెయ్యాలో చెప్పుము” అన్నాడు. 

“మహారాజా! నువ్వు రాజసూయయాగం చెయ్యడానికి అన్ని విధాలా అర్హుడవు” 
అని అంటూ కృష్ణుడు అప్పుడు వివిధదేశాలను పాలిస్తూన్న రాజుల బలాబలాలను గూర్చి, 
వాళ్లమధ్య ఉన్న సంబంధాలను గూర్చీ విశదంగా తెలిపాడు. ప్రస్తుతం జరాసంధుడు 
మధ్యదేశాన్ని ఆక్రమించుకొని సమ్రాట్టుగా ఉన్నాడు. ప్రతాపవంతు డైన శిశుపాలుడు 
ఆతనికి సేనాపతియై ఆతనిని ఆశ్రయించుకొని ఉన్నాడు. కరూషదేశాధిపతి యైన, 
మాయాయుద్ధం చేయగల వక్రుడు, మహాబలశాలు లైన హంస - డింభకు లనేవాళ్లూ 
కూడ జరాసంధుణ్ణి ఆశ్రయించుకొని ఉన్నారు. 

నీ తండ్రికి మిత్రు దైన వృద్దు డైన భగదత్తుడు కూడ మనస్సులో నీ వైపే ఉన్నా 
మాటలలోను పనులలోను వానికే లొంగి ఉన్నాడు. 

నీ మేనమామ మైన కుంతిభోజు డొక్కడే నీ పక్షాన ఉన్నాడు. 


తానే పురుషోత్తముడ నని చెప్పుకొంటూ, నా చిహ్నా లన్నీ ధరించి ఉంటూన్న 
పౌండ్రకవాసుదేవుడు ఆతని పక్షంలోనే ఉన్నాడు. 

భీష్మకమహారాజు మాకు బంధువై ఉండి కూడ, మేం ఆయన విషయంలో 
వినయంతో ఉన్నా కూడ మమ్మల్ని కాదని వాని పక్షంలోనే ఉంటున్నాడు. 


ఉత్తరదిశకు చెందిన భోజు లందరూ జరాసంధునికి భయపడి పశ్చిమదిక్కుకు 
వెళ్లి అక్కడ నివసిస్తున్నారు. ఇంకా చాలామంది రాజులు వానికి భయపడి దక్షిణదేశానికి 
వెళ్లి అక్కడ ఉంటున్నారు. 

దుష్టు డైన కంసుడు యాదవులను అందరినీ పీడించినవాడు; అతడు జరాసంధుని 
అస్తి, ప్రాప్తి అను కుమార్తె లిద్దరిని వివాహం చేసికొన్నాడు. వాని బలం చూచుకొని 
కంసుడు జ్ఞాతుల నందరినీ బాధించాడు. నేను కంసుణ్ణి సంహరించాను. 

కంసుని భార్య మాటి మాటికి తండ్రిని పేరేపించడంచేత అతడు మామీదికి 
దండెత్తి రాగా మేం పారిపోయి వచ్చి పశ్చిమదిక్కున రైవతకపర్వతం దగ్గర కుశస్థలీపురం 
నిర్మించుకొని అక్కడ సుఖంగా ఉంటున్నాం. 

అక్కడ మేం ఎలాంటి దుర్గం నిర్మించుకొన్నాం అనగా అక్కడ ఉన్న ప్రీలు కూడ 
యుద్ధం చేస్తారు, ఇంక మహారథు లైన యాదవుల మాట చెప్పాలా? 


సభాపర్వము 133 


స్రియమోం పి యస్యాం యుధ్యేయుః కిము వృష్టిమహారథాః. 
(సభాపర్వ 14. 51) 
మహారాజా! నువ్వు తప్పక సమ్రట్టువు అవాలి. కాని జరాసంధుడు జీవించి 
ఉండగా నీవు రాజసూయక్రతువు చేయజాల వని నా అభిప్రాయం. 
జరాసంధుడు ఉగ్ర మైన తపస్సు చేసి, ఈశ్వరుని అనుగ్రహంచేత అనేక మైన 
అస్త్రాలు సంపాదించి రాజుల నందరినీ జయించాడు. వాళ్ల నందరినీ కారాగారాలలో 
బంధించాడు. మేం వానికి భయపడి మథుర విడచి ద్వారవతీపురిలో ఉంటున్నాం. 


నీకు ఈ యజ్ఞం చెయ్యా లను అభిలాష ఉంటే ముందుగా జరాసంధుల్జి జయించి 
ఆ రాజుల నందరినీ విడిపించడానికి ప్రయత్నం చెయ్యి. అలా చేయనంతవరకూ నీ 
యాగప్రయత్నం సఫలం కాదు.” 

కృష్ణుని మాటలకు యుధిష్టిరుడు చాల సంతోషించి ఆతనిని (ప్రశంసించాడు. 
“జరాసంధుని విషయంలో నీకే ఆశంక ఉన్నప్పుడు ఆతనిని మేం ఏమి చేయగలము?” 
అన్నాడు. 

ఆ మాటలు విని భీముడు - “జరాసంధుణ్ణి ఎలా గైనా జయిద్దాం. కృష్ణుని నీతి, 
నా బలమూ, అర్జునుని జయమూ ఈ మూడింటితో మూడు అగ్నులతో యాగం సాధిం 
చినట్లు జరాసంధునిపై విజయం సాధిద్దాం” అన్నాడు. 


యుధిష్టిరుడు అంగీకరించలేదు. “అంత బలం గల శత్రువుమీదికి యుద్దానికై 
మీ ముగ్గురినీ పంపజాలను. రాజసూయం చెయ్యా లనే నా కోరిక సాధించడం అశక్యమే 
అని నా అభిప్రాయం. మనం ఈ ఆలోచన విడిచిపెట్టడం మంచిది” అన్నాడు. 

సంన్యాసం రోచయే సాధు కార్యస్యాస్య జనార్దన, 

ప్రతిహన్తి మనో మే9 ద్య రాజసూయో దురాహరః. (సభాపర్వ. 16. 5) 

అప్పుడు అర్జునుడు ముందుకు వచ్చి - “రాజా! యజ్ఞం చేయడంకోసం జరాసంధుణ్ణి 
వధించి, ఆతడు బంధించిన రాజుల నందరినీ విడిపించడంకంటె మంచి పని ఏదీ 
లేదు. 


పని చేయకుండా కూర్చుంటే ఏ లాభమూ లేకపోవడం నిశ్చితం. సంశయం లేని 
గుణాన్ని ప్రయత్నాన్ని విడిచి, నిర్గుణ మైన “పని చేయకపోవడాన్ని' ఎందుకు కోరు 
కొంటున్నావు? 


134 మహాభారతసారసంగ్రహము 


అనారమ్మే హి నియతో భవేదగుణనిశ్చయః, 

గుణాన్నిస్సంశయాద్రాజన్‌ నైర్గుణ్యం మన్యసే కథమ్‌? (సభాపర్వ 16. 16) 

మనం శాంతి కోరుతూ మునులమై కూర్చున్నప్పుడు కాషాయవస్తాలు ధరించ 
వచ్చును. ఇప్పుడు శత్రువులతో యుద్ధం చేసి సామ్రాజ్యం సంపాదిద్దాం. 

“కాషాయం సులభం పశ్చాన్మునీనాం శమమిచ్చతామ్‌, 

సామ్రాజ్యం తు భవేచ్చక్యం వయం యోత్స్యామహే పరాన్‌.” (సభాపర్వ. 16. 17) 

కృష్ణుడు కూడ అర్జునుని మాటలను సమర్థించాడు. అప్పుడు యుధిష్టిరుడు - 
“ఈ జరాసంధు డెవరు? ఎట్టి పరాక్రమం గలవాడు? నీచేతిలో కూడ అతడు మరణించ 
లేదంటే అతడు మహావీరుడై యుండాలి” అని కృష్ణునితో అన్నాడు. 


జరాసంధుని కథ 

కృష్ణుడు జరాసంధుని వృత్తాంతం చెప్పాడు - “మహాబలశాలి యైన బృహద్రథు 
డనే మగధరా జుండేవాడు. అతడు కవల లైన కాశిరాజు పుత్రికలను ఇద్దరిని వివాహం 
చేసికొన్నాడు. 

ఆతనికి సంతానం కలగలేదు. అనేకపుణ్యకార్యాలు, వ్రతాలూ ఆచరించినా ఫలం 
లేకపోయింది. ఒకనాడు చండకౌశళికు డను ఒక మహాముని బృహద్రథుని నగరానికి 
సమీపంలో ఒక వృక్షం క్రింద ఆసీనుడై ఉన్నాడు. ఆయనను గూర్చి విన్న ఆ రాజు 
పత్నీసమేతుడై ఆయనకు అనేకమైన శ్రేష్టవస్తువులు సమర్పించాడు. 

ఆ ముని సంతోషించి ఇష్ట మైన వరం కోరుకొమ్మన్నాడు. “మహామునీ! పుత్రులు 
కలగక వైరాగ్యంతో అరణ్యానికి వెడుతున్నాను” అన్నాడు రాజు. ఆ ముని ధ్యానముద్రలోనికి 
వెళ్లాడు. ఇంతలో చెట్టునుండి ఒక మామిడిపండు ఆ ముని చేతిలోనికి రాలింది. 


ఆ పండు రాజు కిస్తూ - “రాజా! నీ కోరిక తీరింది. ఇంటికి వెళ్లుము” అన్నాడు 
ముని. రాజు ఇంటికి తిరిగి వెళ్లి ఆ పండు భార్య లిద్దరికీ ఇచ్చాడు. వాళ్లు దానిని రెండు 
ముక్కలుగా చేసి భక్షించారు. గర్భవతులయ్యారు. 


వారిద్దరికి నిలువుగా శిశువు చీలికలు రెండు పుట్టాయి. అక్క చెల్లెళ్లు ఇద్దరూ 
చాల దుఃఖించి పరిచారికులచేత ఆ శిశుఖండాలను బైట పారవేయించారు. 

మాంసాహారప్రియ మైన జర అను ఒక రాక్షసి ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఆ 
రెండు శకలాలను తీసికొని తనకు తెలిసిన విద్యచేత ఆ రెండింటినీ అతికి వేసింది. 
అద్భుతమైన ఒక శిశువు ఏర్పడ్డాడు. 


సభాపర్వము 135 


వజంవంటి సారం గల ఆ పిల్లవానిని జర మోయలేకపోయింది. ఆ పిల్లవాడు 
పిడికిలి నోట్లో పెట్టుకొని బిగ్గరగా ఏడ్చాడు. అది ఉరుముల ధ్వని వలె ఉంది. 


ఆ ఏడ్చు వినగానే అంతఃపురంలోనివా ళ్లందరూ, రాజూ, రాజభార్యలూ బైటకు 
వచ్చి చూచారు. పుత్రుడు కావా లను మిక్కుట మైన ఆశతో ఉన్న ఆ రాజును, 
రాజభార్యలనూ చూచిన ఆ రాక్షసి “ధార్మికు డైన ఈ రాజు రాజ్యంలో నివసిస్తూ ఇతని 
పుత్రుణ్ణి చంపడం న్యాయం కాదు” అనుకొని, ఆ బాలుణ్ణి బృహద్రథునికి అప్పగిస్తూ 
జరిగిన విషయం అంతా చెప్పింది. 

మనుష్యరూపంలో ఉన్న ఆ రాక్షసిని చూచి రాజు చాల సంతోషంతో “నీ వెవరవు” 
అని అడిగాడు. 


“నేను ఇష్టం వచ్చిన రూపం ధరించగలిగిన జర అను రాక్షసిని. బ్రహ్మ నన్ను 
పూర్వం గృహదేవతనుగా దానవవినాశంకొరకు సృష్టించాడు. నేను ప్రతీ గృహంలోను 
నివసిస్తూంటాను. నన్ను సపుత్రయైన యువతినిగా గోడమీద చిత్రించి పూజించేవాళ్ల 
ఇల్లు ఎల్లప్పుడు అభివృద్ధిలో ఉంటుంది. మీ యింట్లో చాల కాలంనుండి నన్ను ఆ 
విధంగా గంధ - పుష్ప - మాల్యాదులు సమర్పించుచు పూజిస్తున్నారు. నీ కేమి 
ప్రత్యుపకారం చేయగలనా అని నిత్యమూ ఆలోచిస్తూంటాను. దైవవశంచేత ఈ పిల్లవానిని 
ఈ విధంగా ఇవ్వకలిగాను” అని ఆమె చెప్పింది. 


రాజు సంతోషించి మగధదేశం అంతా జర పేరిట ఉత్సవాలు చేయించాడు. 
ఆమె చేత సంధింపబడడంచేత పుత్రునికి జరాసంధు డని పేరు పెట్టాడు. 

కొంత కాలం తరువాత చండకౌశికుడు మళ్లీ మగధదేశానికి వచ్చాడు. అప్పుడు 
బృహద్రథుడు భార్యలతోను, పుత్రునితోను కలిసి వెళ్లి ఆ మునిని అనేకవిధాల పూజించాడు. 

“ఈతడు మహావీరు డవుతాడు. ఎవరూ ఇతనిని జయింపజాలరు. సమస్త మైన 
రాజులూ కూడ వీనికి లొంగి ఉంటారు” అని ఆ ముని జరాసంధుని గూర్చి రాజుకు 
చెప్పాడు. 

బృహద్రథుడు జరాసంధుని రాజ్యాభిషిక్తుని చేసి, భార్యాసమేతుడై అరణ్యానికి 
వెళ్లి గొప్ప తపస్సు చేసి స్వర్గస్థు డయ్యాడు. 

నేను కంసుణ్ణి వధించడంతో నాతో జరాసంధునకు గొప్ప వైరం ఏర్పడింది. 
జరాసంధుడు తొంభైతొమ్మిది సార్లు పెద్ద గదను విసరగా అది 99 యోజనాల దూరంలో 


136 మహాభారతసారసంగ్రహము 


ఉన్న మథురానగరంలో పడింది. మథుర దగ్గర ఉన్న ఆ ప్రదేశానికి 'గదావసానంి అను 
పేరు వచ్చినది. 


జరాసంధుని మిత్రులైన హంసడింభకులు, పరివారంతో సహా మరణించారు గాన 
ఇప్పుడు జరాసంధుణ్ణి వధించడానికి తగిన సమయం. ఇతనిని బాహుయుద్ధంచేత మాత్రమే 
జయించవచ్చును అని వింటున్నాం. అందుచేత నాకు భీమార్జునులను కొన్నాళ్లపాటు 
న్యాసంగా (దాచిన వస్తువుగా) ఇమ్ము. 


యుధిష్టిరుడు కృష్ణుని మాటలు విని వారు ముగ్గురూ మగధదేశానికి వెళ్లడానికి 
అంగీకరించాడు. 

వాళ్లు ముగ్గురు గొప్ప తేజస్సు గల స్నాతకులైన (వేదాధ్యయనం పూర్తిచేసిన) 
బ్రాహ్మణుల వేషాలు ధరించి బయలుదేరారు. అనేకవనాలు, పర్వతాలు చూస్తూ గిరి వ్రజ 
పురం చేరారు. 


పూర్వం ఒకప్పుడు ఒక రాక్షసుడు వృషభరూపం ధరించి ఆ నగరం దగ్గరికి 
రాగా వానిని సంహరించి బృహద్రథుడు ఆ వృషభచర్మంతో మూడు భేరీలు నిర్మింప 
చేశాడు. వాటిని కోట ద్వారం బురుజుమీద ఉంచాడు. క్రొత్తవాళ్లు రాగానే అవి 
మోగుతాయి. కృష్ణభీమార్డునులు ఆ మూడు భేరీలను బ్రద్దలుకొట్టి అవి మైోగకుండా 
చేశారు. 


వారు ప్రధానద్వారంనుండి కాక చైత్యాన్ని (రాళ్లతో కట్టిన కట్టడాన్ని) బద్దలుకొట్టి 
దానిగుండా నగరంలో ప్రవేశించారు. 

ఆ రోజులలోనే జరాసంధునికి అపాయాన్ని సూచించే కొన్ని ఉత్సాతాలు (చెడ్డ 
శకునాలు) కనబడడంచేత ఆతని పురోహితు లైన (బ్రాహ్మణులు శాంతికర్మలు 
నిర్వర్తిస్తున్నారు. జరాసంధుడు దీక్ష వహించి ఉపవాసంలో ఉన్నాడు. 

కృష్ణఫీమధనంజయులు రాజవీథిలో ఉన్న పుష్పమాలలు అమ్మే ఆపణంలో 
బలాత్కారంగా కొన్ని మాలలు తీసికాని వాటిని ధరించి జనులతో నిండిన మూడు 
వాకిళ్లు దాటి రాజు ఉన్న చోటికి చేరారు. 

రాజు వాళ్లను యథావిధిగా అర్థ్యపాద్యాదులతో సత్మరించి వాళ్లకు స్వాగతం 
పలికాడు. భీమార్జును లప్పుడు మౌనవ్రతం పాటిస్తున్నారు. 

“రాజా! వీళ్లిద్దరూ మౌనవ్రతంలో ఉన్నారు - అర్ధరాత్రికి పూర్వం మాటలాడరు. 


సభాపర్వము 137 


తరవాత మాట్లాడతారు” అని శ్రీకృష్ణుడు జరాసంధునితో అన్నాడు. వాళ్లను యజ్ఞాగారంలో 
ఉంచి అతడు రాజగ్భహానికి వెళ్లిపోయాడు. అర్ధరాత్రి తరువాత తిరిగి ఆ బ్రాహ్మణు 
లున్న చోటికి వచ్చాడు. 


జరాసంధుడు తనను చూడవచ్చిన స్నాతకు లైన బ్రాహ్మణులను ప్రతీ దినము 
నందూ కూడ అర్ధరాత్రి తరువాత వచ్చి కలిసి ఆదరిస్తూండేవాడు. ఇది అందరికీ ఆ 
కాలంలో తెలిసిన విషయమే. 


ఆసనాలమీద కూర్చుండుడు అని ఆ కపట (బ్రాహ్మణులను కూర్చుండబెట్టి 
జరాసంధుడు - “మీరు స్నాతకవ్రతు లైన (బ్రాహ్మణులులాగ కనబడడంలేదు. స్నాతక 
వ్రతులు మైపూత పూసికొని పుష్పాలు ధరించరుకదా? మీ చేతులమీద నారికాయలు 
కూడ కనబడుతున్నాయి. మీలో క్షత్రియతేజస్సు కనబడుతూన్నది; కాని బ్రాహ్మణులం 
అంటున్నారు. మీ రెవరో నిజంగా చెప్పండి” అన్నాడు. 

“మీరు ఏ మాత్రమూ భయపడకుండా చైత్యం బురుజు (బద్దలుకొట్టి రహస్యంగా 
లోనికి వచ్చారు. మేం ఇచ్చిన పూజను సరిగా స్వీకరించలేదు. మా దగ్గరికి ఎందుకు 
వచ్చారు?” అని కూడ జరాసంధుడు వాళ్ల నడిగాడు. 

కృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు - “రాజా! మేం స్నాతకవ్రతంలో ఉన్న 
బ్రాహ్మణులము. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులూ కూడ స్నాతకవ్రతంలో ఉండవచ్చు. 
అయితే వాళ్లకు కొన్ని సాధారణనియమా లుంటాయి; కొన్ని విశేషనియమా లుంటాయి. 
పుష్పాలు లక్ష్మీప్రదాలు. అందుచేత మేం పుష్పాలు ధరించాం. 

పుష్పవత్సు (ధ్రువా శ్రీశ్చ పుష్పవన్తస్తతో వయమ్‌. (సభాపర్వ 21-50) 

బ్రాహ్మణులు మాటల్లో మాత్రమే వీర్యం (ప్రదర్శిస్తారు. క్షత్రియునకు బ్రహ్మదేవుడు 
వీర్యం బాహువుల్లో ఉంచాడు. రాజా! నీకు ఆ బాహువీర్యం చూడా లని ఉంటే ఇప్పుడు 
చూడవచ్చు. శత్రుగ్భహంలోనికి ద్వారం కాని ప్రదేశం నుంచి ప్రవేశిస్తారు. అందుచేత 
మేం ఆ విధంగా వచ్చాం. మేం శత్రువు నుండి సత్మారాలు తీసికొనం. ఇది మా నియమం” 

కృష్ణుని మాటలు విని జరాసంధుడు - “మీతో నా కెన్నడూ వైరం ఏర్పడి నట్లు 
నాకు జ్ఞాపకం లేదు. నేను పూర్తిగా రాజధర్మాన్ని అనుసరిస్తూ రాజ్యపాలనం చేస్తున్నాను. 
అలాంటి నన్ను అపరాధం చేసావని ఎలా అంటున్నారు?” అని అడిగాడు. 


“ప్రతీ కాలానికి కర్తవ్యం అనేది ఒక టుంటుంది. కులాన్ని నిలబెట్ట గలవాడు ఆ 
కర్తవ్యాన్ని చేబడతాడు. ఆ కర్తవ్యం |ప్రేరేపింపగా మేం ఇక్కడికి వచ్చాం. నీవు అతిభయంకర 


138 మహాభారతసారసంగ్రహము 


మైన అపరాధం చేసి కూడా ఏ అపరాధము చేయలే దంటున్నావు! ఏ రాజైనా 
సాధువర్తనులైన రాజులను హింసిస్తాడా? నువ్వు ఎంతో మంది రాజులను బంధించి 
వాళ్లను రుద్రునకు బలి ఇవ్వాలి అని సంకల్పించావు. మేం ఉపేక్షిస్తే, నీవు చేసే ఆ 
పాపం మాకు కూడ చుట్టుకొంటుంది. ఎందు వల్లననగా - ధర్మమార్గంలో సంచరించే 
మేం ధర్మాన్ని రక్షించడంలో సమర్భులం. 

మనుష్యులను యజ్ఞపశువులనుగా చేయడం ఎపుడైనా విన్నామా? అలాంటప్పుడు 
మనుష్యులను బలిగా ఇచ్చి శంకరుణ్ణి పూజించా లని ఎలా అనుకొంటున్నావు? 

మనుష్యాణాం సమాలమ్మో న చ దృష్టు కదాచన, 

స కథం మాను షైర్దైవం యష్టుమిచ్చసి శంకరమ్‌. (సభాపర్వ. 22. 11) 

జరాసంధా! చెడు బుద్ధిగల నీవలె ఎవ డైన తన జాతివాళ్లను పశువులుగా చేసి 
బలి ఇవ్వడానికి ప్రయత్సిస్తాడా? 

ఎవడు ఏయే అవస్థలో ఏ యే పని చేస్తాడో వాడు ఆ అవస్థలో దాని ఫలాన్ని 
తప్పక అనుభవించవలసి ఉంటుంది. 

యస్యాం యస్యామవస్థాయాం యద్యత్మర్మ కరోతి యః, 

తస్యాం తస్యామవస్థాయాం తత్ఫలం సమవాప్నుయాత్‌. (సభాపర్వ 22. 13) 

నువ్వు జ్ఞాతుల నందరినీ చంపడానికి పూనుకొన్నావు. ఆర్హులను రక్షించడం ధర్మంగా 
భావించే వాళ్లం మేం. అందుచేత నిన్ను సంహరించి జ్ఞాతుల్ని రక్షించడం కోసం వచ్చాం. 

రాజా! ఎవరినీ చులకన చేయకు. ప్రతీ నరునిలోను నీతో సమాన మైన, అంతకంటె 
అధిక మైన వీర్యమూ, తేజస్స్ఫూ కూడ ఉంటాయి. 

మావమంస్నాః పరాన్‌ రాజన్నస్తి వీర్యం నరే నరే, 

సమం తేజస్త్వ్వయా చైవ విశిష్టం వా నరేశ్వర. (సభాపర్వ, 22. 21) 

మెం నీతో యుద్ధం చేయడానికి వచ్చాం. బ్రాహ్మణులం కాము. వీళ్లిద్దరూ 
భీమార్జునులు, నేను వీళ్ల మేనత్త కుమారుడను; నీ శత్రు వైన కృష్ణుడను. నీవు బంధించిన 
రాజుల నందరినీ విడిచిపెట్టు; లేదా మాతో యుద్దానికి నిలబడి యమలోకానికి వెళ్లు.” 


కృష్ణుని మాటలు విని జరాసంధుడు - “నా బాహుబలంచేత జయించి బంధించిన 
వారి విషయంలో నా ఇష్టం వచ్చిన విధంగా ప్రవర్తించే అధికారం నా కున్నది. అందుచేత 


సభాపర్వము 139 


రాజులను విడిచే ప్రసక్తి లేదు. సరే; సైన్యాలతో యుద్ధం చేద్దామా, నేను మీలో ఒకరితో 
యుద్దం చెయ్యాలా, ఇద్దరితో చెయ్యాలా, ముగ్గురితోనూ చెయ్యాలా చెప్పు” అన్నాడు. 
థి © ౧ 


“మాలో ఎవరితో యుద్ధం చెయ్యా లనుకొంటావో వానితో చెయ్యి” అన్నాడు 
కృష్ణుడు. భీమా! నీతో యుద్ధం చేస్తాను. గట్టివాని చేతిలో ఓడిపోయినా మంచిదే. 


ఉవాచ మతిమాన్‌ రాజా భీమం భీమపరాక్రమః, 
భీమ యోత్స్యే త్వయా సార్ధం (శ్రేయసా నిర్జితం వరమ్‌. (సభాపర్వ. 238.7) 


మల్ల యుద్ధం ప్రారంభ మైనది. ఆ యుద్ధం చూడడానికి పౌరు లందరూ వచ్చారు. 


కార్తికమాసం ప్రథమదివసాన ప్రారంభ మైన ఆ మల్లయుద్ధం, ఆహారం కూడ 
లేకుండా రాత్రింబగళ్లు నడిచింది. చతుర్దశినాడు రాత్రి జరాసంధుడు అలసిపోయాడు. 
ఇదే తగిన సమయం వీనిని వధించడానికి అని కృష్ణుడు ప్రోత్సహించగా భీముడు తన 
పరాక్రమం అంతా చూపుతూ విజృంభించి అతనిని నూరు సార్లు త్రిప్పి నేలపై పడవేసి 
మోకాలితో అతని నడుము విరిచాడు. తరువాత చేతితో పట్టి రెండు ముక్కలుగా 
చీల్చివేశాడు. 


జరాసంధుని శరీరాన్ని వాని ఇంటి ముందు విడచి ఆ ముగ్గురూ అతని రథమే 
ఎక్కి వెళ్లి బందీలుగా ఉన్న బంధువుల నందరినీ విడిపించారు. 


జరాసంధుని రథానికి ఎక్కడా అద్దు ఉండదు. వసు వను రాజునకు ఆ రథం 
ఇంద్రుని నుండి లభించినది. వాని నుండి బృహద్రథునికి, వాని నుండి జరాసంధునికీ 
లభించినది. దాని నధిష్టించి ముగ్గురూ కూడ గిరివ్రజ నగరం బైటకు రాగానే అక్కడి 
పౌరులందరూ వారిని సత్కరించారు. 


బంధవిముక్తు లైన రాజు లందరూ కృష్ణుణ్ణి స్తుతించారు. మే మేమి చేయవలెనో 
ఆజ్ఞాపింపుము అని వేడుకొన్నారు. “యుధిష్టిరుడు రాజసూయ యాగం చేయబోతున్నాడు. 
దానిలో మీరందరూ సహాయులుగా ఉండాలి” అని వారితో కృష్ణు డన్నాడు. 


భీమసేనునితో యుద్దానికి దిగడానికి ముందుగా జరాసంధుడు తన కుమారు 
డైన సహదేవుణ్ణి రాజ్యాభిషిక్తుణ్లి చేయవలసిందిగా సేనాధిపతులను ఆజ్ఞాపించాడు. 
సహదేవుడు పురోహితుని ముందుంచుకొని పరివారసమేతుడై గిరివ్రజపురం బైటకు వచ్చి 
వారికి నమస్కరించి అనేక మైన కానుకలు సమర్పించాడు. 

కృష్ణుడు అమూల్యము లైన ఆ కానుక లన్నీ స్వీకరించి, భయపడుతూన్న అతనికి 
అభయం ఇచ్చి ఆతనిని అక్కడనే రాజ్యాభిషిక్తుణ్ణి చేశాడు. బంధవిముక్తు లైన రాజు 


140 మహాభారతసారసంగ్రహము 


లందరూ వెంట రాగా భీమార్జునులతో కలిసి ఇంద్రప్రస్థం చేరి యుధిష్టిరునితో - “భీముడు 
జరాసంధుణ్ణి సంహరించాడు. భాగ్యవశంచేత నీ సోదరు లిద్దరూ కుశలంగా వచ్చారు” 
అని అన్నాడు. యుధిష్టిరుడు ఆనందాతిశయముతో ఆ ముగ్గురినీ అభినందించాడు. 
వచ్చిన రాజులను వారి వారి అర్హతలకు తగునట్లుగా గౌరవించి వారి రాజ్యాలకు 
పంపివేశాడు. 

కృష్ణుడు యుధిష్టిరుని అనుమతి తీసికొని, పెద్ద లందరికీ అభివాదనం చేసి 
భీమార్జునాదులను ఆమంత్రించి (వెళ్లివస్తా నని వాళ్లతో చెప్పి) ద్వారకకు తిరిగి వెళ్లాడు. 
పాండవులు సుఖంగా రాజ్యపాలనకార్యంలో వ్యగ్రు లయ్యారు. 


అర్జునాదుల దిగ్విజయయాత్ర 
ఒకనాడు అర్జునుడు యుధిష్టిరునితో “రాజా! మనం రాజ్యం సంపాదించాం. 
ఇంక రాజుల నందరినీ జయించి వాళ్లను మనకు పన్నులు కట్టే వాళ్లనుగా చేసికొని 
మన కోశాన్ని నింపుకొనవలసి ఉన్నది. నాకు దివ్యాస్తా లన్నీ లభించినవి కదా? నేను 
జైత్రయాత్రకై ఉత్తర దిక్కునకు వెడతాను” అన్నాడు; యుధిష్టిరుడు అంగీకరించాడు. 
యుధిష్టిరునకు నమస్కరించి భీమాదులు నలుగురు నాలుగు దిక్కులకు బయలుదేరి 
వెళ్లారు. 


ఉత్తర దిక్కునకు బయలుదేరిన అర్జునుడు ముందుగా కుళింద దేశాన్ని ఎక్కువ 
(శ్రమ లేకుండగనే జయించాడు. అక్కడ ఆనర్హులను, కాలకూటులను, సుమండలాన్ని 
జయించి తరువాత వాళ్లతో కలిసి వెళ్లి శాకలద్వీపాన్ని ప్రతివింధ్యుణ్ణి జయించాడు. 
సప్తద్వీపాలలో ఉన్న రాజులతో తీవ్ర మైన యుద్ధం జరిగింది. పిదప వాళ్లందరితో కలిసి 
ప్రాగ్భోతిషపురానికి వెళ్లి భగదత్తునితో యుద్ధం చేశాడు. భగదత్తునికి చుట్టుప్రక్కల కిరాతులు, 
చీనులు ఉన్నారు. ఎనిమిది రోజుల పాటు యుద్ధం జరిగిన తరువాత భగదత్తుడు తన 
ఓటమిని అంగీకరించాడు. “నీకు ఏమి చేయను?” అని అతడు అడగగా అర్జునుడు 
“రాజా! నీవు మా తండ్రికి మిత్రుడవు. నా విషయంలో కూడ స్నేహభావం ఉన్నవాడవు. 
నా జ్యేష్టసోదరుడు యుధిష్టిరుడు రాజసూయయాగం సంకల్పించాడు. అందుచేత నీవు 
అతనికి సామంతుడవు (పన్ను కట్టే రాజువు) కావాలి” అన్నాడు. అతడు అంగీకరించాడు. 


పిమ్మట అర్జునుడు ఇంకా ఉత్తరానికి వెళ్లి పర్వతం మీదా, పర్వతం దగ్గరా, 
పర్వతం బైటా కూడా రాజుల నందరినీ జయించాడు. తరవాత ఉలూకదేశంలో నివసిస్తూన్న 
బృహంతుణ్ణి జయించి, వానితో కలిసి వెళ్లి సేనాబిందురాజును రాజ్యభ్రష్టుని చేశాడు. 


సభాపర్వము 141 


ఉలూకదేశానికి ఉత్తరంగా ఉన్న దేశాలను పాలించే మోదాపుర - వామదేవ - సుదామ 


- సుసంకులులను జయించాడు. 


అక్కడనే ఉండి అర్జునుడు తన సైనికులను పంపి పంచగణదేశాలను జయించాడు. 
సేనాబిందువు పురమైన దేవప్రస్థానికి వెళ్లి అక్కడ సైన్యంతో విడిదిచేశాడు. 


వాళ్లతో కలిసి వెళ్లి అన్ని వైపులా అశ్వసైన్యం గల పౌరవరాజుతో యుద్ధం 
చేయడానికి వెళ్లాడు. పర్వతప్రాంతాలకి చెందిన శూరుల నందరినీ ఓడించి సేనా 
సహాయంతో పౌరవుని పాలనలో ఉన్న నగరాన్ని జయించాడు. పౌరవుణ్ణి జయించి 
పర్వతప్రాంతాలలో నివసించే దస్యువులను (బందిపోటు దొంగలను), ఉత్సవసంకేతు 
లనే ఏడు గణాలను, కాళ్ళీరదేశంలోని క్షత్రియులను జయించి పిమ్మట పది మండలాలతో 
సహా లోహితప్రాంతాన్ని జయించాడు. అప్పుడు త్రిగర్హులు, దార్వులు, కోకనరాలు ఇంకా 
అనేక క్షత్రియులు అర్జునుణ్ణి కలిశారు. తరువాత అర్జునుడు రమ్య మైన అభిసారాన్ని 
జయించి, ఉరగానివాసి మైన రోచమానుణ్లీ జయించాడు. సింహపురాన్ని క్షోభింపచేసి 
సుహ్మదేశాన్ని, చోలదేశాన్ని కూడ వశం చేసుకొన్నాడు. తరువాత బాహ్లీకదేశాన్ని 
ఆక్రమించి, అక్కడినుండి సారవంత మైన సైన్యాన్ని తీసికొని దరదదేశాన్ని, కాంబోజదేశాన్నీ 
జయించాడు. పళ్చిమోత్తరదిక్రాంతంలో నివసించే దస్యువుల నందరినీ అణచివేశాడు. 
అక్కడ లోహులు పరమకాంబోజులు, ఉత్తర ఉషికులు- ఈ దస్యువుల నందరినీ 
జయించాడు. అర్జునుడు బుషిక దేశీయులతో ఘోర మైన సంగ్రామం చేసి వాళ్లను 
జయించి వారినుండి చిలుకపొట్ట రంగు గల ఎనిమిది అశ్వాలను, నెమలిరంగు గల 
అశ్వాలను, ఇంకా ఉత్తమము లైన అశ్వాలను పన్నుగా తీసికొన్నాడు. 


తరవాత హిమవత్సర్వతాన్ని దాని చుట్టు ప్రక్కల ప్రాంతాలను జయించి, 
శ్వేతపర్వతం చేరి అక్కడ విడిది చేశాడు. 

శ్వేతపర్వతం దాటి ద్రుమపుత్రుడు రక్షిస్తూన్న కింపురుషుల ఆవాసాన్ని జయించి 
అతడు పన్ను కట్టే టట్లు చేశాడు. అక్కడి నుండి యక్షులు రక్షిస్తూన్న హాటకదేశం చేరి 
వాళ్లను సాంత్వం చేత వశం చేసికొని ఆ ప్రాంతంలో ఉన్న మానససరస్సు, బుషికుల్యలు 
(బుషుల కాలవలు) అన్నింటినీ చూచాడు. తరవాత గంధర్వుల రక్షణలో ఉన్న దేశాన్ని 
జయించి వాళ్లనుండి తిత్తిరిపక్షుల వలె చిత్రవర్ణము లైన మండూకా లనే గుజ్టాలను 
తీసికొని వాళ్లు యుధిష్టిరునికి పన్ను కట్టేటట్లు చేశాడు. 


142 మహాభారతసారసంగ్రహము 


అచటినుండి అర్జునుడు ఉత్తరకురు (హరి) వర్షం చేరి ఆ దేశం జయించా 
లనుకొన్నాడు. అక్కడ నున్న ద్వారపాలులు అర్జునునితో - “పార్థా! ఈ పురాన్ని నీవు ఏ 
విధంగానూ కూడ జయించజాలవు. ఇక్కడ ప్రవేశించిన నరు డెవ్వడూ ప్రాణాలతో 
తిరిగి వెళ్లడు. ఇది ఉత్తరకురుదేశం. ఇక్కడ యుద్ధం జరగదు. దీనిలో ప్రవేశించినా 
కూడ నీ కేమీ ఇక్కడ కనబడదు. మనుష్యదేహంతో ఇక్కడ ప్రవేశింప శక్యం కాదు. 
ఇంతటితో నీ విజయయాత్ర ముగించుకో. నీకేమైనా మేం చేయకలిగితే చేస్తాం; చెప్పు” 
అన్నారు. 

అర్జునుడు నవ్వుతూ ఇలా అన్నాడు. “యుధిష్టిరుడు పార్థివుడు (సార్వభౌముడు) 
అవాలి. మనుష్యు లెవరూ ప్రవేశించకూడదు అంటే మీ దేశంలోనికి ప్రవేశించను. 
యుధిష్టిరునికి పన్నుగా ఏదైనా సమర్పించండి” 

వాళ్లు దివ్యము లైన వస్త్రాలు, ఆభరణాలు ఇచ్చారు. 

ఈ విధంగా అర్జునుడు ఉత్తరదిక్కునందున్న క్షత్రియు లందరినీ, దస్యువులనూ, 
ఆటవికులనూ జయించి వాళ్లనుండి పన్నుగా అనేక ధనకనక వస్తువాహనాదులను తీసికొని, 
ఇంద్రప్రస్థం చేరి, తాను సంపాదించిన వాటి నన్నింటినీ యుధిష్టిరునికి సమర్పించి తన 
గృహానికి వెళ్లాడు. 

దిగ్విజయానికై తూర్పు దిక్కుకు వెళ్లిన భీముడు ముందుగా పాంచాలదేశం వెళ్లి 
అక్కడివాళ్లను అనేక మైన ఉపాయాలచేత సంతోషపెట్టాడు. తరవాత అతడు చాల 
తక్కువ సమయంలోనే గండకదేశాన్నీ విదేహదేశాన్నీ దశార్ణదేశాన్నీ జయించాడు. 
దశార్ణదేశరా జైన సుధర్మ భీమసేనునితో తీవ్రంగా పోరాడాడు. అందుచేత అతడు వానిని 
జయించిన పిమ్మట తన ప్రధాన సేనాపతినిగా నియమించాడు. 


తరువాత అశ్వమేధరాజును జయించాడు. ఏమీ శ్రమపడకుండానే పూర్వదేశాలను 
జయించిన భీమసేనుడు దక్షిణం వైపు వెళ్లి పుళిందనగరం చేరి అక్కడ సుకుమారుణ్జీ, 
సుమిత్రుజ్లీ వశం చేసికొన్నాడు. 

ధర్మరాజు ఆదేశం ప్రకారం భీమసేనుడు అక్కడినుండి చేదిదేశరా జైన శిశుపాలుని 
రాజ్యానికి వెళ్లాడు. శిశుపాలుడు నగరం నుండి బైటకు వచ్చి భీమసేనునికి 
ఆదరపూర్వకంగా ఎదురు వెళ్లాడు. పరస్పర కుశల ప్రశ్నల తరువాత భీమసేనుడు 
ధర్మరాజు చేయతలచిన యాగాన్ని గూర్చి శిశుపాలునికి చెప్పాడు. అతడు అందుకు 
సంతసించాడు. భీమసేనుడు శిశుపాలుని సత్మారాలు అందుకొంటూ ఒక మాసం అక్కడనే 


ఉన్నాడు. 


సభాపర్వము 143 


భీమసేనుడు తూర్పుదేశాలలోని ఇంకా ఎందరో రాజులను జయించాడు. 
జరాసంధుని కుమారుని ఓదార్చి, వానిని కూడ పన్ను కట్టే సామంతరాజునుగా చేసి, 
కర్ణుణ్ణి కూడ యుద్ధంలో ఓడించాడు. సముద్రప్రాంతాలలో ఉన్న అనేకమ్లేచ్భులను 
జయించాడు. ఈ విధంగా అత్యల్ప మైన కాలంలో, ఎక్కువ (శ్రమపడకుండగానే 
అనేకరాజులను జయించి, వాళ్ల నందరినీ సామంతులను చేశాడు. ధనరాశులతో 
ఇంద్రప్రస్థం చేరి యుధిష్టిరునకు అప్పచెప్పాడు. 

పెద్ద సైన్యంతో దక్షిణదిగ్విజయానికి బయలుదేరిన సహదేవుడు ముందుగా శూరసేన 
దేశాన్ని జయించి, మత్స్యరాజును వశం చేసికొని, దంతవక్రుణ్ణి కూడ జయించాడు. 
ఇంకా కొందరు రాజులను జయిస్తూ కుంతిభోజుని దగ్గరికి వెళ్లాడు. అతడు ప్రీతిపూర్వకంగా 
అతని శాససాన్ని అంగీకరించాడు. అనేక రాజులను, ఆటవికులను, పులిందులను 
వశవర్తులనుగా చేసికొని, కిష్మింధలో వానరరాజు లైన మైందద్వివిదులతో ఏడు రోజులు 
యుద్ధం చేసినా వాళ్లేమీ వికారం చెందలేదు. అప్పుడు వాళ్లు ప్రీతిపూర్వకంగా - “ఓ 
పాండవ ్రేష్టా! ఈ రత్నాలు తీసికొనివెళ్లు. ధర్మరాజు తలబెట్టిన కార్యం నిర్విఘ్నం అగుగాక” 
అన్నారు. 

అక్కడి నుండి మాహిష్మతీనగరికి వెళ్లి దాని పాలకుడైన నలునితో యుద్ధం చేశాడు. 
అయితే ఆ రాజునకు అగ్ని సాహాయ్యంగా చేరడం చేత సహదేవుని సైన్యాల కవచాలు, 
ఏనుగులు, అశ్వాలూ అగ్నికి దగ్ధమైపోవడం జరిగింది. అది చూచి ఏమి చెయ్యాలో 
తెలియని స్థితిలో పడ్డాడు సహదేవుడు. 

“ఆ రాజుకు అగ్ని సాహాయ్యం ఎందుకు చేశాడు” అని జనమేజయు డడుగగా 
వైశంపాయను డిలా చెప్పాడు- 


“మాహిష్మతీ రాజైన నీలునికి అతిలోకసుందరియైన కన్య ఉంది. ఒకనా డామె 
తండ్రిని మేల్కొల్పడానికై అగ్నిని ప్రజ్వలింప చేయడానికి ప్రయత్నించింది. విసనకజ్జలతో 
ఎంత విసిరినా అగ్ని ప్రజ్వలించలేదు. ఆమె చక్కని ముఖంతో ఊదగానే ప్రజ్వలించాడు. 
ఆ అగ్ని ఆ కన్యయందు ఆసక్తుడై బ్రాహ్మణరూపంలో ఆమెను (గ్రహించాడు. ఇలాగే 
అందరి ఇళ్లల్లోనూ చేశాడు. ఈ విషయం రాజుకు తెలిసి ధర్మానుసారం ఆ బ్రాహ్మణుణ్ణి 
శిక్షించాడు. కోపంతో అగ్ని ప్రజ్వలించాడు. రాజు భయపడి అగ్నికి నమస్కరించి కుమార్తెను 
అతని కిచ్చి వివాహం చేశాడు. 


అందుకు సంతోషించి వరం కోరుకొమ్మనగా ఆ రాజు - “నాపై ఎవరు యుద్దానికి 
వచ్చినా వాళ్ల సైన్యాన్ని నశింపచెయ్యాలి” అని కోరాడు. 


144 మహాభారతసారసంగ్రహము 


ఆ కాలంలో ఆ రాజ్యంలోని ప్రీలందరూ స్వెరిణులుగా ఉండేవారు. అగ్నికి భయపడి 
వాళ్ల నెవరూ వివాహ మాడడానికి వచ్చేవారు కాదు. ఈ విధంగా సహదేవుని సైన్యానికి 
అగ్నిభయం కలిగింది. 

అయితే తన సైన్యం అగ్నికి భయపడుతున్నా కూడ సహదేవుడు ఏ మాత్రము 
అధైర్యం చెందలేదు. 

ఆచమనం చేసి, పవిత్రుడై అగ్ని నిలా ప్రార్థించాడు. (సహదేవుడు అగ్నిని స్తుతించిన 
తొమ్మిది శ్లోకాలతో అగ్నిని స్తుతిస్తూ హోమం చేస్తే సర్వెశ్వర్యాలూ లభిస్తాయి. సభాపర్వ 
31 అధ్యాయం 41-49 శ్లోకాలు) 

ఇత్యేవం మన్రమాగ్నేయం పఠన్‌ యో జుహుయాద్విభుమ్‌, 

బుద్ధిమాన్‌ సతతం దాన్న సర్వపాపైః ప్రముచ్యతే. (సభాపర్వ 31. 50) 

“మేం చేస్తూన్న ప్రయత్నం అంతా నిన్ను ఆరాధించడానికే. అందుచేత మేం 
తలబెట్టిన యజ్ఞానికి విఘ్నం చేయవద్దు” అని ప్రార్థింపగా అగ్ని సంతోషించి - 
“పాండవులకు సామంతుడవు కమ్ము” అని ఆ రాజును ఆదేశించాడు. ఆ విధంగా 
నీలమహారాజును వశం చేసికొని సహదేవుడు దక్షిణం వైపు వెళ్లాడు. 

త్రిపురరాజును, పౌరవరాజును, సురాష్ట్రదేశాధిపతినీ జయించాడు. కృష్ణునితో 
సంబంధం ఉండడం చేత భీష్మకరాజు సహదేవుని ఎదిరించ కుండగా వారికి సామంతు 
డయ్యాడు. తరువాత దండకప్రాంతాలను జయించి సాగరద్వీపాలలో రాజ్యాలు పాలిస్తూన్న 
మ్లేచ్చులకు పుట్టిన రాజులను వశం చేసికొన్నాడు. 

మనుష్యులను తినేవాళ్లు, చెవులు కప్పుకునేవాళ్లూ అయిన నిషాదులను, నరులకు 
రాక్షసులకు పుట్టిన సంకర జాతివాళ్లెన కాలముఖు లనేవాళ్లను జయించి పూర్తిగా కోలగిరినీ, 
సురభీపత్తనాన్నీ తామద్వీపాన్నీ రామక పర్వతాన్నీ తిమింగిలు డనే రాజునూ వశం 
చేసికొన్నాడు. 

వనాలలో నివసిస్తూ ఒంటి కాలిమీద నడిచే కేరళ దేశీయులను, సంజయంతీ 
నగరాన్స్నీ కరహాటకం అనే పాషండనివాసాన్నీ దూతలను పంపి వశంచేసుకొన్నాడు. 


అట్లే పాండ్యులను, (దవిడులను, ఓండ్రులను, కేరళులను, ఆంధ్రులను, 
తాలవనాలతో నిండిన కలింగదేశాన్నీ ఒంటె చెవుల వంటి చెవులు గల జాతులవాళ్లను 
ఆటవికులు నివసించే సుందరమైన నగరినీ, యవనుల పురాన్నీ దూతలను పంపి భయపెట్టి 
సామంతులనుగా చేసికొన్నాడు. 


సభాపర్వము 145 


అక్కడి నుండి సహదేవుడు సముద్రతీరం చేరి లంకాధిపతి యైన విభీషణునికి 
దూతల ద్వారా వార్త పంపాడు. 


“ఇదంతా కాలంవల్ల ఏర్పడినది కదా” అని అనుకొని విభీషణుడు అతని శాసనాన్ని 
ప్రీతిపూర్వకంగా అంగీకరించాడు. పారితోషికాలు పంపాడు. 

స చాస్య ప్రతిజగ్రాహ శాసనం ప్రీతిపూర్వకమ్‌, 

తచ్చ కాలకృతం ధీమానభ్యమన్యత స ప్రభుః. (సభాపర్వ. 31.74) 

సహదేవుడు ఈ విధంగా కొందరిని బలప్రయోగం చేత, కొందరిని సాంత్వ 
ప్రయోగంచేతా జయించి, ఇంద్రప్రస్థం తిరిగి వచ్చి అదంతా ధర్మరాజుకు తెలిపాడు. 

నకులుడు గొప్ప సైన్యంతో పశ్చిమ దిక్కునకు బయలుదేరి కుమారస్వామికి ఇష్టమైన 
రోహీతక పర్వతము వైపు వెళ్లాడు. అక్కడ మత్తమయూరకు లను రాజులతో తీవ్రమైన 
యుద్ధం జరిగింది. అక్కడ ఉన్న మరుభూమిని, అధిక సస్యాధఢ్యమైన శరాషకమును 
మహోత్సమునూ వశం చేసికొన్నాడు. 


ఆక్రోశు దనే రాజర్షితో యుద్దం చేసి దశార్ణదేశం జయించాడు. అక్కడి నుంది 
బయలుదేరి వెళ్లి త్రిగర్త - అంబష్ట - మాలవ - పంచకర్చట దేశాలను జయించి, 
మాధ్యమికదేశంలోను, వటధాన దేశంలోను ఉండే (బ్రాహ్మణులను జయించాడు. 


అక్కడి నుండి వెనుకకు మరలి పుష్మరారణ్యంలో నివసించే ఉత్సవసంకేత గణాలను 
జయించాడు. సింధునదీతీరవాసు లైన మహాబలవంతు లైన గ్రామణీయులను, సరస్వతీ 
నదీతీరం ఆశ్రయించి ఉన్న శూద్రుల, ఆభీరుల గణాలను, పర్వతాల మీద నివసిస్తూండే 
మత్స్యజీవులను పూర్తి పంచనదటప్రదేశాన్నీ అమరపర్వతాన్నీ ఉత్తరజ్యోతిషపురాన్నీ, దివ్య 
కటపురాన్నీ ద్వారపాలపురాన్నీ వశం చేసికొన్నాడు. పశ్చిమదేశాలలో పాలకులుగా ఉన్న 
రామరులను, హారులను, హూణులను కూడ వశంచేసికొన్నాడు. 


అక్కడనే వాసుదేవునికి వార్త పంపగా అతడు వాని శాసనాన్ని అంగీకరించాడు. 
అక్కడినుండి మద్రదేశరాజధాని యైన శాకలం వెళ్లి మేనమామ యైన శల్యుణ్ణి ప్రీతి 
పూర్వకంగా సామంతుణ్ణి చేసికొన్నాడు. 

తరువాత సాగరమధ్యభాగంలో ఉన్న చాల దారుణ మైన స్వభావం గల పహ్హవులను, 
బర్భరులను, కిరాతులను, యవనులను, శకులను జయించి, వారినుండి రత్నాలు (గ్రహించి 
తిరిగి వచ్చాడు. 


146 మహాభారతసారసంగ్రహము 


చిత్రమార్గంలో నేర్పరి యైన నకులుడు సంపాదించిన ధనాన్ని పది వేల గాడిదలు 
అతికష్టంగా మోసికొని వచ్చాయి. 


నకులుడు ఇంద్రప్రస్థంలో ఉన్న యుధిష్టిరునికి దీని నంతనీ సమర్పించాడు. 


యుధిష్టరుడు రాజసూయదీక్ష గ్రహించుట 

ధర్మబద్ధ మైన ప్రజాపాలనం సాగిస్తూన్న యుధిస్టిరుని సంపద వందల కొలది 
సంవత్సరాలు వ్యయం చేసినా తరగ నంతగా పెరిగింది. 

అప్పు డాతడు రాజసూయయాగం చేసి ఈ ధనం అంతా సద్వినియోగం చెయ్యా 
లని అనుకొంటున్నాడు. ఇంతలో చతురంగబలంతోను, అత్యధిక మైన ధనంతోను 
శ్రీకృష్ణుడు వచ్చాడు. 

కృష్ణుణ్ణి చూడగానే పాండవులు చాల సంతసించారు. యుధిష్టిరుడు కృష్ణునకు 
తన మనస్సులోని కోరిక నివేదించాడు. 


“నీవు అన్ని విధాలా రాజసూయయాగం చేయడానికి తగినవాడవు. తప్పక 
చేయుము. ఈ యజ్ఞంలో నీవు ఏ పని చేయ మంటే ఆ పని చేస్తాను” అన్నాడు కృష్ణుడు. 


కృష్ణుని అనుజ్ఞ పొంది యుధిష్టిరుడు యాగానికి కావలసిన ఏర్పా ట్లన్నీ 
చేయవలసినదిగా సహదేవుని ఆదేశించాడు. 

సర్వసమర్భు లైన బుత్విక్కులతో వ్యాసుడు వచ్చి తాను బ్రహ్మస్థానం అలంకరించాడు. 
సుసామమహర్షి బెద్దాత్రం వహించాడు. యాజ్ఞవల్క్యుడు ఆధ్వర్యవం చేశాడు. వసుపుత్రు 
డైన పైలుడు, ధౌమ్యుడు హోతృత్వం వహించారు. వాళ్ల పుత్రులు, శిష్యులు ఇతర మైన 
హోత్రాదులు నడిపించారు. 

సుదూరదేశాలకు దూతలను పంపి రాజులను, నాలుగు వర్ణాల ప్రజలను 
ఆహ్వానించారు. వేలకొలది జనులు భోజనాలు చేసి ఆనందిస్తున్నారు. 

హస్తినాపురానికి వెళ్లి భీష్మజ్లీ, ధృతరా హ్రుల్లీ, భ్రాతలను, ఇతరబంధువులను తీసికొని 
రావలసినదిగా యుధిష్టిరుడు నకులుని ఆదేశించాడు. 

భారతదేశంలోని సమస్తరాజులు, బంధువులూ వచ్చారు. వారందరికీ రాజగ్భహాల 
వంటి గృహాలలో నివాసాలు ఏర్పరచారు. ఈ విధంగా ఆ నగరం అంతా దేవతలతో 
నిండిన స్వర్గం వలె ప్రకాశించింది. 


సభాపర్వము 147 


యుధిష్టిరుడు పితామహునికీ, గురువునకూ ఎదురేగి అభివాదం చేసి, భీష్మ - 
ద్రోణ - కృప - అశ్వత్థామ వ దుర్యోధనులతో - “ఈ యజ్ఞంలో మీ రందరూ అన్ని 
విధాల నన్ను అనుగ్రహించాలి. గొప్ప దైన ఈ ధనం అంతా మీదే. మీ రందరూ మీ 
కిష్టం వచ్చిన విధంగా నన్ను నడిపించండి” అన్నాడు. 


యుధిష్టిరుడు యజ్ఞదీక్ష స్వీకరించబోతూ తగు విధంగా అందరికీ కొన్ని అధికారాలు 
ఇచ్చాడు. దుఃశాసనునికి భక్ష్యభోజ్యాల విషయంలో అధికారం ఇచ్చాడు. బ్రాహ్మణులను 
తగు విధంగా సత్మరించడాన్ని అశ్వత్థామకు అప్పగించాడు. రాజు లందరినీ చూచుకొనడం 
సంజయునికి అప్పచెప్పాడు. ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అను విషయాన్ని (లేదా 
జరిగిన పనులను జరగవలసిన పనులను) గూర్చి ఆలోచించడాన్ని భీష్మద్రోణులకు 
అప్పగించాడు. కృపాచార్యునికి బంగారమూ రత్నాలు మొదలైనవాటినీ దక్షిణలను గూర్చి 
చూచుకొనడం అప్పగించాడు. అట్లే మరి కొందరు పురుషశ్రేష్టులను ఆ యా పనులు 
పర్యవేక్షించడానికై నియోగించాడు. నకులుడు స్వయంగా వెళ్లి తీసికొనివచ్చిన శల్యుడు, 
ధృతరాష్ట్రుడు, సోమదత్తుడు, జయద్రథుడు అక్కడ ఇంటి యజమానుల వలె ప్రవర్తించారు. 
ధర్మవేత్త యైన విదురుడు వ్యయాన్ని పర్యవేక్షించాడు. దుర్యోధనుడు అందరూ తీసికొని 
వచ్చిన కానుకలను తీసికొన్నాడు. బ్రాహ్మణుల పాదప్రక్షాళన విషయాన్ని స్వయంగా 
కృష్ణుడు చూచుకొన్నాడు. 

ధర్మరాజైన యుధిష్టిరుణ్ణి చూడడానికి వచ్చినవాళ్లలో ఒక్కడూకూడ వెయ్యికి తక్కువ 
పారితోషికంగా తీసికొనిరాలేదు. 


నే నిచ్చిన రత్నాలు యుధిష్టిరునికి ఏ విధంగా ఉపకరిస్తాయా అని ఒకరితో 
ఒకరు పోటీపడుతూ రాజు లందరూ బహుమతులు తీసికొనివచ్చారు. 


ఆ యజ్ఞప్రదేశం గొప్ప శోభతో కళకళలాడింది. అన్ని వర్గాలవాళ్లూ కూడ పూర్తిగా 
తృప్తిచెందారు. 


(బ్రాహ్మణులు రాజులతో కూడ వేది సమీపం చేరారు. రాజర్నులతో కలిసి అక్కడ 
ఆసీను లైన మహర్షులు, నారదాదిదేవర్షులు ఆ సభను శోభింపచేశారు. 


యజ్ఞకర్మ జరుగుచుండగా దగ్గరనే కూర్చొని ఉన్న విద్యావంతు లైన బ్రాహ్మణులు 
- “ఇది ఇలా చెయ్యాలి, ఇలా కాదు”, “ఇలాగే చెయ్యాలి; మరొక విధంగా కాదు” అని 
పరస్పరము వాదాలు చేస్తున్నారు. ఏవైన అంశాలు లోపిస్తే వాటిని కొందరు పూరిస్తున్నారు. 
అధికంగా జరుగుతున్న వానిని ఏ వేవో శాస్త్రప్రమాణాలు చూపుతూ కొందరు తగ్గిస్తున్నారు. 
కొందరు మేధావులు చెప్పిన దానిని మరి కొందరు మేధావులు అలా కాదంటున్నారు. 


148 మహాభారతసారసంగ్రహము 


ఆ బ్రాహ్మణులలో కొందరు ధర్మ అర్థాలలో కుశలులు. కొందరు గొప్ప గొప్ప 
వ్రతాలు (నియమాలు) ఆచరించినవారు. అన్ని భాష్యాలలోను పండితులైనవారు అనేక 
విషయాలు చర్చిస్తూ విహరించారు. 


ఆ వైభవా న్నంతా చూస్తూన్న నారదుడు అంశావతారం సందర్భంలో పూర్వం 
బ్రహ్మలోకంలో జరిగిన సభను నారాయణునీ స్మరించాడు. “ఆహా! ఆ నారాయణుడే 
దేవతల నందరినీ, అంశలతో భూలోకంలో జనింపచేశాడు కదా! తాను వృష్టివంశంలో 
పుట్టి మనుష్యుడు వలె ప్రవర్తిస్తున్నాడు కదా! మళ్లీ ఈ క్షత్రియుల నందరినీ 
నశింపచేయబోతున్నాడు కదా!” ఈ విధమైన ఆలోచనలతో నారదుడు అదంతా 
చూస్తున్నాడు. 

ఆ మహాయాగంలో, ధర్మవేత్తలలో (శ్రేష్ణుడైన భీష్ముడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. 
యుధిష్టిరా! ఇక్కడికి వచ్చిన రాజు లందరికీ యోగ్యతానుసారంగా సత్మారము చేయుము. 
ఆచార్యుడు, బుత్విక్కు సంబంధి (మామ వంటివాడు), స్నాతకుడు, ప్రియమిత్రుడు, 
రాజు - ఈ ఆరుగురూ అర్హ్యం ఇవ్వడానికి తగినవారు అని అంటారు. అట్లే ఇంటికి 
వచ్చి సంవత్సరం పాటు ఉన్నవాళ్లకు కూడ అర్థం ఇవ్వాలి అని అంటారు. వీళ్లందరూ 
చాల కాలం క్రితమే మన దగ్గరకు వచ్చి ఉన్నారు. అందుచేత వీరందరికీ అర్థ్యం ఇయ్యి. 


వీళ్లందరిలో ్రేష్టుడైన సమర్ధునికి ముందుగా అర్హ్యం ఇవ్వాలి. 

“పితామహా! ముందుగా అర్థం ఇవ్వడానికి తగినవా రెవరో చెప్పు” అన్నాడు 
యుధిష్టిరుడు. 

అప్పుడు భీష్ముడు ఆలోచించి, “భూలోకంలో కృష్ణు డొక్కడే ముందుగా అర్హ్యం 
తీసికొనడానికి ఎక్కువ తగినవాడు” అన్నాడు. 

భీష్ముని అనుజ్ఞ పొంది సహదేవుడు అర్థ్యం సమర్పించాడు. కృష్ణుడు శాస్త్రానుసారం 
దానిని స్వీకరించాడు. 


శిశుపాలుడు కృష్ణుణ్ణి నిందించుట 
చేదిరాజైన శిశుపాలుడు ఆ విధంగా కృష్ణునికి అగ్రపూజ చేయడాన్ని నిరసిస్తూ 
అందుకు కారణభూతు లైనవారి నందరినీ తీవ్రంగా దూషిస్తూ ఇలా అన్నాడు - యుధిష్టిరా! 
భీష్ముడు ముసలితనం మూలాన బుద్ధి సరిగా పని చేయక అలా చెప్పినంత మాత్రాన 
కృష్ణునికి అగ్రపూజ చేయడం యుక్తం కాదు. ఇంతమంది మహారాజులు, వయోవృద్దులూ, 


సభాపర్వము 149 


ఆచార్యులూ, వీరులూ ఉండగా రాజు కాని యాదవునికి పూజ చేయడం ద్వారా నీవు 
వీరి నందరినీ అవమానించావు. 


కృష్ణునికే పూజలు చెయ్యా లను భావం నీ కుంటే ఈ మహారాజుల నందరినీ 
ఎందుకు ఆహ్వానించావు? 


ఈ కుంతీకుమారునకు మేం పన్ను కడుతున్నా మంటే ఇతనికి భయపడి కట్టడం 
లేదు. ధర్మాత్ముడు కదా అని కడుతున్నాం. 


యాదవులలో పుట్టిన ఈ కృష్ణుడు మహారా జైన జరాసంధుణ్ణి కపటోపాయంతో 
చంపిన దుర్మార్గుడు. వీనికి అగ్రపూజ చేసిన యుధిష్టిరుడు ఎంతటి ధర్మాత్ముడో ఈనాడు 
తెలిసిపోయింది. 


కృష్ణా! తెలివితక్కువతనం చేత, దీను లైన ఈ పాండవులు పూజార్హత లేని నీకు 
పూజ చేస్తే మాత్రం నువ్వెలా అంగీకరించావు? యజ్ఞంలోని హవిస్సు తిని శునకం 
ఆనందించి నట్లు ఈ పూజ అందికొని ఆనందిస్తున్నావు. 


ఇది, నిజానికి, రాజులకు జరిగిన అవమానం కాదు; నీకే అవమానం. ఎందుచేత 
నంటే - అర్హత లేని నీకు పూజ చేయడం నపుంసకునికి వివాహం చేసి అవమానించడం 
వంటిది. గ్రుడ్డి వానికి అందం చూచుకో మని అద్దం చూపడం వంటిది. 

న త్వయం పార్ట్థివేన్హాణామవమానః ప్రయుజ్యతే, 

థి దం 

త్వామేవ కురవో వ్యక్తం ప్రలంభన్తే జనార్దన, 

క్లీబే దారక్రియా తాద్భగన్ధే వా రూపదర్శనమ్‌, 

అరాజ్ఞో రాజవత్‌ పూజా తథా తే మధుసూదన. (సభాపర్వ.37. 28,29) 
ఇప్పుడు యుధిష్టిరుని నిజస్వరూపం ఏమో, భీష్ముని నిజస్వరూపం ఏమో, కృష్ణుని 
నిజస్వరూపం ఏమో తెలిసిపోయింది. 

ఇలా శిశుపాలుడు వాళ్ల నందరినీ నిందిస్తూ తన ఆసనం నుండి లేచి బైటకు 
వెళ్లిపోయాడు. అతనితో కొందరు రాజులు కూడ వెళ్లిపోయారు. 


యుధిష్టిరుడు శిశుపాలుని వెనుకనే పరుగెత్తి - “శిశుపాలా! నువ్వు ఇలా అనడం 
యుక్తం కాదు. కృష్ణు డెంతటివాడో భీష్మునికి తెలుసు; నీకు తెలియదు. ఆయన చెప్పినట్లుగా 
కృష్ణునకు చేసిన పూజను నీ కంటె ఎంతో వృద్దు లైన రాజు లందరూ అభినందిస్తున్నారు, 
చూడు” అని అంటూ బ్రతిమాలాడు. 


150 మహాభారతసారసంగ్రహము 


భీష్ముడు యుధిష్టిరుణ్ణి నివారిస్తూ - అన్ని లోకాలకు ఆరాధ్యు డైన కృష్ణునికి 
జరిగిన పూజని అభినందించని వీనిని అనునయించవలసిన పని లేదు. 

ఏ క్షత్రియుడు మరొక క్షత్రియుణ్ణి యుద్ధంలో జయించి వానిని ప్రాణాలతో 
విడిచిపెట్టి రక్షిస్తాడో అతడు అతనికి పూజ్యుడు. కృష్ణుని చేతిలో పరాజితుడై అతనిచేత 
విడవబడని ఒక్క రాజు కూడ ఈ భూమండలంలో లేడు. అందుచేత కృష్ణుడు రాజు 
లందరికీ కూడ గురువు; ఆరాధ్యుడు. 


చేదిరాజా! దేశంలోనివా ళ్లందరూ వేనోళ్లతో ఈతనిని స్తుతిస్తూంటే విని దానిని 
పట్టి వీనిని పూజిస్తున్నాం కాని బాంధవ్యాన్ని పట్టి కాదు. ఇక్కడ ఉన్నవారిలో బాలులను 
కూడ మేం బాగా పరీక్షించాం. వయోవృద్దులను కూడ కాదని గుణాలను బట్టి కృష్ణుణ్ణి 
అర్చించాం. బ్రాహ్మణులలో జ్ఞానం చేత వృద్దు డైనవానినీ, క్షత్రియులలో బలంచేత 
వృద్దు డైనవానినీ, వైశ్యులలో ధనధాన్యాలచేత వృద్దు డైనవానినీ, శూద్రులలో వయస్సు 
చేత వృద్దు డైనవానినీ పూజించాలి. గోవిందునిలో పూజించడానికి కావలసిన రెండు 
గుణా లున్నాయి. ఇతడు వేదవేదాంగ పారంగతుడు. బలంచేత క్షత్రియులలో అందరికంటె 
అధికుడు - 

జ్ఞానవృద్దో ద్విజాతీనాం క్షత్రియాణాం బలాధికః, 

వైశ్యానాం ధాన్యధనవాన్‌ శూద్రాణామేవ జన్మతః. 

పూజ్యతాయాం చ గోవినే హేతూ ద్వావపి సంస్థితౌ, 

వేదవేదాజ్ఞవిజ్ఞానం బలం చాభ్యధికం తథా. (సభాపర్వ. 38. 17,18) 
అన్ని లోకాలకీ మూలకారణ మైనవాడు కృష్ణుడు. ఆతనియందే లోకా లన్నీ లీనం 
అవుతాయి. కృష్ణుణ్ణి పూజిస్తే మూడు లోకాలనూ పూజించినట్లే. 

కృష్ణ ఏవ హి లోకానాముత్పత్తిరపి చాప్యయః, 

కృష్ణస్య హి కృతే విశ్వమిదం భూతం చరాచరమ్‌. (సభాపర్వ 38.23) 

మూర్చు డైన ఈ శిశుపాలునికి కృష్ణు డెట్టివాడో తెలియదు. అందుచేతనే ఇలా 
మాట్లాడుతున్నాడు. 

మేం చేసిన పని చెడ్డ దని వీని అభిప్రాయ మైతే, ఈతనికీ విషయంలో ఏది 
న్యాయ మని తోస్తే అది చేయవచ్చు” అన్నాడు. 

భీష్ముని మాటలు పూర్తి అవగానే సహదేవుడు సభామధ్యంలో లేచి - “ఓ! నృపులారా! 
ఇప్పుడు నేను కృష్ణుణ్ణి అ(గపూజతో పూజిస్తున్నాను; మీలో ఎవరు దీనిని సహించరో 


సభాపర్వము 151 


వాళ్ల అందరి శిరస్సుల మీదా ఇదిగో నా పాదం ఉంచుతున్నాను. అలాంటివా డెవడైనా 
నాకు వధ్యుడు”- అన్నాడు. ఎవ్వరూ లేవలేదు. ఇంతలో నారదుడు - “కమలపత్రాక్షు 
డైన కృష్ణుణ్ణి అర్చించని నరులు జీవన్మృతులు. వాళ్లతో మాటలాడడం కూడ పాపహేతువు 
అని సభామధ్యం నుండి స్పష్టంగా అన్నాడు - 

కృష్ణం కమలపత్రాక్షం నార్చయిష్య్తి యే నరాః, 

జీవన్మ ఎతౌస్తు తే జ్జేయాః న సంభాష్యాః కదాచన. (సభాపర్వ 39. 9) 

తరువాత సహదేవుడు పూజారుల నందరినీ యథావిధిగా సత్మరించి ఆ కార్యక్రమం 
పూర్తి చేశాడు. 


శిశుపాలుడు తన మిత్రరాజులతో కలిసి పాండవాదులతో యుద్దానికి సన్నద్దు 
డయ్యాడు. అది చూచి యుధిష్టిరుడు ఇప్పు డేమి చెయ్యాలో చెప్పు మని భీష్ముణ్ణి కోరాడు. 
“నీ వేమీ భయపడకు. సింహం నిద్రపోతూన్నప్పుడు దాని చుట్టూ చేరి కుక్కలు మొరిగినట్లు 
ఈ రాజు లందరూ కృష్ణు డేమీ అనకుండా ఉండడం చేత ఇలా మాటలాడుతున్నారు” 
అన్నాడు భీష్ముడు. 

శిశుపాలుడు భీష్ముని మాటలు విని అతనిని అనేక విధాల దూషించాడు. భీష్ముని 
విషయంలో శిశుపాలుడు పలికిన అతితీవ్ర మైన దుర్వచనాలను విని భీముడు 
క్రోధావేశంతో వానిని చంపడానికి ఉద్యుక్తుడయ్యాడు. భీష్ముడాతనిని వారిస్తూ ఇలా 
అన్నాడు - 

“ఈ శిశుపాలుడు నాలుగు చేతులతో మూడు నేత్రాలతో చేదిరాజకులంలో పుట్టాడు. 
గాడిద వలె అరిచాడు. అదంతా చూచి ఇలాంటి వికారాలతో పుట్టిన ఆ పిల్లవానిని 
విడచి వెయ్యా లనుకొంటూండగా - “రాజా! ఇతడు మహాబలవంతు డవుతాడు. వీనిని 
గూర్చి ఏమీ భయపడవద్దు. వీనికి ఇంకా మరణకాలం రాలేదు. వీనిని చంపగలవాడు 
పుట్టి ఉన్నాడు” అని ఆకాశవాణి వినబడింది. 

పుత్రస్నేహం చేత వ్యాకుల మైన మనస్సుతో ఆ పిల్లవాని తల్లి - “ఏ భూతం ఈ 
వాక్కు పలికిందో ఆ భూతాన్ని ఎవని వల్ల ఈ పిల్లవానికి మృత్యువు కలుగుతుందో అత 
డెవరో నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను” అని ప్రార్థించింది. “ఎవరు ఈ పిల్లవానిని 
తన ఒడిలో ఎత్తుకోగానే వీని అధికంగా ఉన్న రెండు చేతులూ క్రింద పడిపోతాయో, 
మూడవ కన్ను మాయ మైపోతుందో వాని చేతిలో వీనికి మరణం కలుగుతుంది” అని 
మళ్లీ భూతం పలికింది. 


152 మహాభారతసారసంగ్రహము 


ఆ విధమైన అపూర్వశిశువును చూడడానికై అనేక రాజులు వచ్చేవారు. వాళ్లందరి 
ఒడిలో ఆ పిల్లవానిని కూర్చోపెట్టేవారు. ఒక నాడు బలరామకృష్ణులు ద్వారవతి నుండి 
చేదిపురం తమ మేనత్త యైన శిశుపాలుని తల్లి ఇంటికి వెళ్లారు. 


కృష్ణుడు ఆ పిల్లవానిని ఒడిలో ఎత్తుకొనగానే వాని అధిక మైన రెండు చేతులు 
రాలిపోయాయి. మూడవ కన్ను అంతర్జిత మైనది. వెంటనే మేనత్త భయపడుచూ 
శిశుపాలుని అపరాధాలు క్షమింపు మని కృష్ణుణ్ణి వేడినది. “భయపడకు, ఇతడు నూరు 
అపరాధాలు చేసినా క్షమిస్తాను” అని కృష్ణుడు మేనత్తకు మాట ఇచ్చాడు. ఇప్పు డితడు 
మిమ్మల్ని యుద్దానికి పిలుస్తున్నాడు.” 

శిశుపాలుడు భీష్ముని మాటలు విని కోపోద్రిక్తుడై అతనిని నిందించాడు - “భీష్మా! 
వందిమాగధుల వలె ఇతరులను పరులను స్తుతించడం నీకు ఇష్టం అయి నట్లు 
కనబడుతున్నది. అందుచేతనే కృష్ణుణ్ణి ఈ విధంగా స్తుతిస్తూ ఉన్నావు. ఏ సద్గుణాలూ 
లేని వీనిని స్తుతించడం కంటె, ఇక్కడ ఎంతోమంది మహారాజులూ, వీరులూ ఉన్నారు 
కదా! వాళ్లని స్తుతించడం మంచిది” అని అంటూ శిశుపాలుడు అక్కడ ఉన్న అనేకవీరుల 
పేర్లు చెప్పాడు. ఇంకా ఇలా అన్నాడు - “భీష్మా! ఈ రాజు లందరూ ఎందుకులే అని 
ఊరుకొంటున్నారు. అందుచేతనే నీ వింకా జీవించి ఉన్నావు. లోకంలో అందరిచేత 
నిందింపదగిన కర్మలు చేసేవాడు నీ వంటివాడు మరొకడు లేడు”. 


భీష్ముడు శిశుపాలుడు పలికిన అతిపరుషము లైన మాటలు విని క్రోధావేశంతో 
- “రాజు లందరూ నన్ను వధించా లని అనుకొంటున్నా కరుణించడం చేత నేను 
జీవించి ఉన్నా నని కదా అంటున్నావు! ఈ రాజుల నందరినీ గడ్డిపరకగా కూడ 
పరిగణించను” అన్నాడు. 


భీష్ముని మాటలు వినగానే కొందరు రాజులు క్రోధావిష్టు లయ్యారు. కొందరు 
సంతోషించారు. కొందరు అతనిని నిందించారు. పాపాత్ము డైన ఈ ముసలివాడు గర్వించి 
ఉన్నాడు. వీనిని క్షమించకూడదు. పశువును చంపి నట్లు వీనిని చంపివేయాలి; అందరము 
కలిసి వీనిని పిడకనిప్పులో కాల్చివేద్దాం” అన్నారు. 

భీష్ముడు - “రాజులారా! మాట పై మాట అంటూంటే దానికి అంతం ఉండదు. 
చెపుతున్నాను వినండి. నన్ను పశువును చంపి నట్లు చంపుతా మనీ, పిడకల నిప్పులో 
పడేసి కాలుస్తా మనీ అంటున్నారు కదా! అలాగే చెయ్యండి. ఇదిగో మీ అందరి తలల 
మీద నా పాదం పెడుతున్నాను. ఇదిగో; మా పూజ లందికొన్న గోవిందుడు యుద్దానికి 


సభాపర్వము 153 


సిద్ధంగా ఉన్నాడు. మీలో చావాలని ఎవరికి తొందరగా ఉందో వాళ్లు ముందుకు రావచ్చు; 
మరణించి ఈతని దేహంలో లీనం అయిపోవచ్చు” అన్నాడు. 

శిశుపాలుడు మళ్లీ కృష్ణుణ్జీ, పాండవులనూ తీవ్రంగా నిందిస్తూ యుద్దానికి సిద్ధం 
అయ్యాడు. అప్పుడు కృష్ణుడు ఏ మాత్రము ఆవేశం చెందకుండా ఇలా అన్నాడు- 
“రాజులారా! సాత్వతి పుత్రు దైన ఇతడు మా శత్రువు. అనేక మైన అపరాధాలు చేసి 
ఉన్నాడు. మా మేనత్త కొడుకై ఉండి కూడ మే మందరమూ ప్రాగ్యోతిషపురానికి వెళ్లినప్పుడు 
ద్వారకాపురాన్ని కాల్చివేశాడు. భోజరాజు రైవతకపర్వతం మీద విహరిస్తూండగా వాళ్లలో 
కొందరిని చంపి కొందరిని బంధించి తన పురానికి తీసికొనిపోయాడు. అశ్వమేధయాగం 
నిమిత్తం మా తండ్రి విడచిన అశ్వాన్ని అపహరించాడు. బభ్రుడు సౌవీరదేశానికి 
వెళ్ళినప్పుడు అతని భార్యను అపహరించాడు. కరూషుని కోసమై మేనమామకు అపకారం 
చేస్తూ వాని కుమార్తె యైన భద్రను రహస్యంగా అపహరించాడు. 

వీటి నన్నింటినీ మా మేనత్త ముఖం చూచి నేను సహించాను. ఇప్పుడు మీ 
సమక్షంలోనే నన్ను ఇతడు ఏ విధంగా నిందిస్తున్నాడో చూస్తున్నారు కదా? ఇంక వీని 
అపరాధాన్ని సహించను. 

మళ్లీ శిశుపాలుడు రెచ్చిపోయి కృష్ణుణ్ణి దుర్భరమైన పదజాలంతో దూషించడం 
ప్రారంభించాడు. అప్పుడు కృష్ణుడు - “రాజులారా! నేను వీనిని ఇంతవరకు ఎందుకు 
క్షమించానో వినండి. నేను మా మేనత్తకు మాట ఇచ్చి ఉండడం చేత నూరు అపరాధాలు 
క్షమించాను. ఇప్పుడు అవి పూర్తి అయి పోయాయి” అని అంటూ స్మరించగానే చేతిలోనికి 
వచ్చిన చక్రంతో శిశుపాలుని శిరస్సు ఖండించాడు. వాని దేహం నేలమీద కూలింది. ఆ 
దేహం నుండి గొప్ప తేజస్సు బయలుదేరి, కృష్ణునికి నమస్మరించి, కృష్ణునిలో లీనమై 
పోయింది. అందరూ ఆశ్చర్యంతో చూచారు. 

రాజసూయయాగం పూర్తి అయింది. ధర్మరాజాదులు సంతోషించారు. వచ్చిన 
వారి నందరినీ పారితోషికాదులతో తగు విధంగా సత్కరించారు. రాజు లందరూ 
పాండవులను అభినందించి, యుధిష్టిరుని అనుజ్ఞ తీసికొని తమ తమ రాజ్యాలకు 
వెళ్లిపోయారు. 


కృష్ణుడు కూడ సపరివారంగా బయలుదేరి ద్వారకకు వెళ్లాడు. అయితే దుర్యోధనుడు, 
శకుని - వీరిద్దరు మాత్రమే దివ్య మైన ఆ సభలో కొన్నాళ్లున్నారు. 


154 మహాభారతసారసంగ్రహము 


వ్యాసుడు ధర్మరాజును అభినందించి ఆశీర్వదించాడు. వెళ్ల నున్న వ్యాసునితో 
యుధిష్టిరుడు -“ఓ మహామునీ! నా మనస్సులోని సంశయాన్ని తీర్చగలవాడవు నీ 
వొక్కడవే. నారదుడు దివ్యములు (పిడుగులు పడడం మొద లైనవి), అంతరిక్షములు 
(తోకచుక్క కనబడడం మొదలైనవి), పార్థివములు (భూకంపాలు మొదలైనవి) అని మూడు 
విధాల ఉత్సాతాలను (రాబోయే వినాశాన్ని సూచించే దుఃశకునాలను) గూర్చి చెప్పాడు. 
శిశుపాలుని మరణంతో అవన్నీ సమసిపోయినట్లేనా?” అని అడిగాడు. 


యుధిష్టిరా! ఈ ఉత్సాతాల ఫలితం పదమూడు సంవత్సరాలపాటు ఉంటుంది. 
నీ మూలాన సమస్త క్షత్రియ వంశాలు నశింప నున్నాయి. దుర్యోధనుని అపరాధమూ, 
భీమార్జునుల బలమూ దీనికి కారణం అవుతాయి. తెల్లవారు జామున స్వప్నంలో నీకు 
వృషభారూఢుడై దక్షిణ దిక్కు వైపు చూస్తూ త్రినేత్రుడు కనబడతాడు. దానిని గూర్చి ఏమీ 
ఆలోచించకు. కాలాన్ని ఎవరూ దాటలేరు కదా! 


మా తత్కృతే హ్యనుధ్యాహి కాలో హి దురతిక్రమః _ (సభాపర్వ. 46. 16) 


అప్రమత్తుడవుగా ఉంటూ రాజ్యం పాలించుకో. నీకు క్షేమం కలుగుగాక. నేను కైలాస 
పర్వతానికి వెళ్ళిపోతూన్నాను” అని చెప్పి వ్యాసుడు వెళ్లిపోయాడు. 

యుధిష్టిరుని మనస్సు చాల కలత చెందింది. అతడు సోదరులకు ఆ విషయం 
అంతా చెప్పి - “నేను ఇటుపై చాల జాగరూకతతో మెలగాలి. సోదరులను గాని ఇతర 
రాజులను గాని పరుషంగా మాటలాడను. జ్ఞాతులు చెప్పి నట్లు చేస్తూ కాలక్షేపం చేస్తాను. 
భేదాలు ఏర్పడితే కదా విరోధాలు వస్తాయి. భేదాలు రాకుండా చూచుకొంటాను” అన్నాడు. 


సోదరు లందరూ అన్నగారి మాటకు అంగీకరించారు. 


అక్కడనే ఆగిపోయిన దుర్యోధనుడు శకునితో కలిసి, మెల్ల మెల్లగా, ఆ సభలోని 
విశేషా లన్నీ వరసగా పరిశీలించడం ప్రారంభించాడు. అలాంటి విచిత్రా లేవీ అతడు 
పూర్వం ఎన్నడూ చూచి ఉండలేదు. 


ఆ సభాభవనంలో తిరుగుతూ దుర్యోధనుడు అక్క డున్నవాళ్ల అపహాస్యానికి 
పాలయ్యాడు. నీళ్లు లేని చోట నీళ్లున్నా యని భ్రాంతిచేత బట్ట మోకాలి పైకి తీసికొన్నాడు. 
నీళ్లున్న చోట తెలియక నీళ్లలో పడి బట్టలు తడుపుకొన్నాడు. ఎదురుగా తలుపు లున్నట్లు 
తెలియక వేగంగా నడిచి నుదుటికి దెబ్బ తగిలించుకొన్నాడు. మెట్లు లేని చోట మెట్లున్నా 
యనుకొని అడుగు పైకి వేయబోయాడు. 


సభాపర్వము 155 


ఇదంతా చూచిన అక్కడ ఉండే పరిచారకులు, భీముడు, అర్జునుడు, నకుల 
సహదేవులు నవ్వారు. దుర్యోధనుడు మనస్సులో పుట్టిన కోపాన్ని, అసూయను ఏదో 
విధంగా దిగ(మింగుకున్నాడు. 

పాండవులవద్ద సెలవు తీసికొని స్వనగరానికి వెల్లిన దుర్యోధనుడు వాళ్ల 
ఐశ్వర్యాదులను స్మరించీ స్మరించి అసూయతో, ఆహారం సహించక, నిద్ర లేక 
చింతాక్రాంతుడై ఉన్నాడు. 


దుర్యోధనుని దురాలోచనలు 

ఆతని స్థితిని చూచిన శకుని కారణం అడగగా తన మనస్సులోని భావాన్ని స్పష్టంగా 
ఆతనికి చెప్పి - “శత్రువులు ఇంతగా వృద్ధిలో ఉంటే, తాను అన్ని విధాలా హీను డై 
పోతే మానవంతుడు ఎవ డైనా సహించగలడా? నేను స్త్రీనా, స్రీ కానా, పురుషుణ్ణా, 
పురుషుడు కానా - నా కేమీ తెలియడంలేదు. ఆ నాడు ఆ సభలో నన్ను చూచి అక్కడ 
ఉన్న కాపాలా కాచేవాళ్లు నవ్విన నవ్వులు స్మరిస్తూంటే అగ్నిలో పడినట్లు తాపం 
కలుగుతూన్నది” అన్నాడు. 

కో హి నామ పుమాన్‌ లోకే మర్షయిష్యతి సత్త్వవాన్‌, 

సపత్నానృద్ధతో దృష్ట్వా హీనమాత్మానమేవ చ. 

సోత హం న స్రీ న చాప్యప్తీ న పుమాన్నాపుమానపి, 

యోల_ హం తాం మర్షయామ్యద్య తాదృశీం బ్రియమాగతామ్‌. 

(సభాపర్వ 47. 33,34) 


సో౭హం శ్రియం చ తాం దృష్ట్వా సభాం తాం చ తథావిధామ్‌, 

రక్షిభిశ్చావహాసం తం పరితప్యే యథాగ్నినా. (సభాపర్వ. 47.39) 

ఆ మాటలు విని శకుని - “నీవు అనేకపర్యాయాలు పాండవులను నశింపచేయడం 
కోసం ప్రయత్నించావు. దైవం అనుకూలంగా ఉండడంచేత వాళ్లు ఆపదలన్నీ దాటి 
చాల అభివృద్ధిలో నికి వచ్చారు. ఆ విషయంలో నీవు చింతించవలసిన పని లేదు. 

నాకు సహాయు లెవరూ లేరని అంటున్నావు కాని నీకు ఎంతో సహాయసంపద 
ఉన్నది. నీ సోదరులున్నారు. ద్రోణుడు, అశ్వత్థామ, కృపాచార్యులూ, కర్ణుడూ ఉన్నారు. 
నేనున్నాను. సోమదత్తుని పుత్రు డున్నాడు. వీళ్లందరి సాహాయ్యంతో నీవు కూడ భూ 
మండలాన్ని జయించవచ్చు” అని అన్నాడు. 


156 మహాభారతసారసంగ్రహము 


“అయితే మీ అందరి సాహాయ్యంతో పాండవులనే జయిస్తాను” అన్నాడు 
దుర్యోధనుడు. “యుద్ధంలో పాండవులను దేవతలు కూడ జయించజాలరు” అని అంటూ 
శకుని - 


“అయితే వాళ్లని అనాయాసంగా జయించే ఉపాయం చెపుతాను విను. 
యుధిష్టిరునికి జూదం ఆడడం అంటే చాల ఇష్టం; కాని ఎలా ఆడాలో వానికి తెలియదు. 
నాకు జూదంలో మంచి నేర్చు ఉంది. జూదంలో నేను వాళ్లందరినీ, వాళ్ల రాజ్యాన్నీ, 
ఐశ్వర్యాన్నీ కూడ జయించి నీకు ఇవ్వగలను. నీ తండ్రి అనుమతి సంపాదించు” అన్నాడు. 


“ఆయన్ని ఎలా ఒప్పించాలో నాకు తెలియదు, నువ్వే ఆయనకు చెప్పు” అన్నాడు 
దుర్యోధనుడు. 

శకుని ధృతరాషుని దగ్గరకి వెళ్లి - “రాజా! నీ జ్యేష్టపుత్రు డైన దుర్యోధనుడు 
లోలోపల కుంగిపోతూ, చిక్కిపోయాడు. తెల్లబారిపోయాడు. నీవు వానిని గూర్చి ఏమీ 
పట్టించుకొనడం లేదు” అని అన్నాడు. 


నీ శోకానికి కారణమే మని ధృతరాష్టుడు అడగగా దుర్యోధనుడు తనకు పాండవుల 
విషయంలో కలిగిన అసూయకు కారణం చెపుతూ వాళ్ల ఐశ్వర్యాన్ని సుదీర్హంగా వర్ణించాడు. 
యుధిష్టిరుడు అనేకరాజులనుండి లభించిన వేలకొలది గజాలు, అశ్వాలు, సువర్ణరాసులు, 
రత్నరాసులు మొదలైనవాటిని గూర్చి విస్తృతంగా వర్ణించి చెప్పాడు. “ఒక లక్షమంది 
(బ్రాహ్మణులు భోజనాలు చేయగానే శంఖం మోగేది. ఆ విధంగా శంఖం నిరంతరమూ 
మోగుతూంటే విని నా ఒళ్లు గగుర్పొడిచింది. 

పూర్ణే శతసహసేే తు విప్రాణాం పరివిష్యతామ్‌, 

స్థాపితా తత్ర సంజ్ఞాభూత్‌ శంఖో ధ్మాయతి నిత్యశః, 

ముహుర్ముహుః ప్రణదతః తస్య శంఖస్య భారత, 

అనిశం శబ్దమ[శ్రౌషం తతో రోమాణి మే౭_హృషన్‌. (సభాపర్వ. 49. 31,32) 

ఎంతోమంది రాజులు రత్నాలు తీసికొని వచ్చి ఇచ్చి వైశ్యుల వలె యుధిష్టిరుని 
యజ్ఞంలో వడ్డనలు చేశారు. ఇదంతా చూసి వచ్చిన నాకు మనస్సులో ఏ మాత్రమూ 
శాంతి లేదు. నిద్ర పట్టడం లేదు. 


“మహారాజా! యుధిష్టిరుణ్ణి జూదంలో ఓడించి వాని ఐశ్వర్యం అంతా అపహరించ 
వచ్చునని శకుని అంటున్నాడు. అందుకు నీవు అనుమతించాలి.” 


సభాపర్వము 157 


దుర్యోధనుని మాటలు విని ధృతరాష్ట్రుడు - “నేను మహాబుద్ధిశాలి యైన విదురుడు 
ఎలా చెపితే అలా చేస్తూంటాను. అతడు రెండు పక్షాలవాళ్లకీ హితమైన, ధర్మసంమత 
మైన మాట చెపుతాడు” అన్నాడు. 

“నువ్వు విదురుణ్జి అడిగితే ఇలా చేయకూడ దని అతడు అంటాడు. అప్పుడు 
నేను తప్పక ఆత్మహత్య చేసికొంటాను. నువ్వూ విదురుడూ సుఖంగా ఉండవచ్చును” 
అన్నాడు దుర్యోధనుడు. 


అయినా కూడ ధృతరాష్టుడు విదురుణ్ణి పిలిపించి జూదం విషయం చెప్పాడు. 
“దానివల్ల కలహాలు వస్తాయి; అది మంచిది కాదు” అని విదురుడు చెప్పినా కూడ - 
“మరేమీ భయం లేదు; మనం అందరమూ ఉన్నాం కదా?” అన్నాడు ధృతరాటష్రుడు. 
విదురుడు - “ఇదేదో వినాశానికే దారితీస్తుంది” అనుకొంటూ భీష్మునివద్దకు వెళ్లాడు. 

ధృతరాషుడు విదురుని అభిప్రాయం దుర్యోధనునికి చెప్పగా మళ్లీ అతడు 
పాండవులకు పట్టిన ఐశ్వర్యాన్ని గూర్చి వర్ణించి చెప్పాడు. 

తింటున్నాం కదా; బట్ట కడుతున్నాం కదా, అనుకొని సంతృప్తి చెంది శత్రువుల 
విషయంలో అమర్షం చూపనివాడు అధముడు. 

అశ్నామ్యాచ్భాదయామీతి ప్రపశ్యన్‌ పాపపూరుషః, 

నామర్శ్షం కురుతే యస్తు పురుషః సో౭ ధమః స్మృతః. (సభాపర్వ. 50.17) 

కుటుంబంలో పెద్దవాడను కదా అని నన్ను సత్మరించి యుధిష్టిరుడు రాజులు 
తీసికొనివచ్చిన పారితోషికా లన్నీ తీసికొనడానికై నన్ను వినియోగించాడు. ఆ 
పారితోషికాలకు అంతం లేదు. అవి తీసికొనడానికి నా చేతికి బలం చాల లేదు. నేను 
అలిసిపోయినప్పుడు వాళ్లు కొంత సేపు నిరీక్షించవలసివచ్చింది. 

నమే హస్తః సమభవత్‌ వస్తు తత్‌ ప్రతిగృహ్హతః, 

అతిష్టన్త మయి శ్రాన్తే గృహ్య దూరాహృతం వసు. (సభాపర్వ, 5.24) 

మహారాజు లందరూ యుధిష్టిరుణ్ణి రత్నసింహాసనంమీద కూర్చుండబెట్టి అభిషేకం 
చేశారు. ఆ ఉత్సవం ఎవరూ ఎన్నడూ కనీ వినీ ఎరుగని విధంగా జరిగింది. 


దుర్యోధనుడు తనకు జరిగిన పరాభవం కూడ తండ్రికి చెప్పుకొన్నాడు. “ఒక 
చోట సరస్సు అనుకొని నేను బట్టలు మోకాలు పైకి తీసికొన్నాను. అది చూచి భీముడు 
నవ్వాడు. మరొకచోట సరస్సు అని తెలియక నీళ్లలో పడిపోయాను. అప్పుడు నన్ను 
చూచి కృష్ణుడు అర్జునుడు, ద్రౌపది, కొందరు స్త్రీలు పకపకా నవ్వారు. 


158 మహాభారతసారసంగ్రహము 


తత్ర మాం ప్రాహసత్‌ కృష్ణః పార్థేన సహ సుస్వరమ్‌, 

ద్రౌపదీ చ సహ స్ర్త్రీభిర్యుథయన్తీ మనో మమ. (సభాపర్వ. 50. 30) 

కింకరులచేత క్రొత్త బట్టలు తెప్పించి నా కిచ్చారు. మరొక చోట ద్వారం వలె 
కనబడిన ప్రదేశంనుండి వెళ్లడంకోసం ప్రయత్నించగా నుదుటిమీద దెబ్బ తగిలింది. 
అప్పుడు నకులసహదేవులు చింతిస్తూ నన్ను పట్టుకొన్నారు. సహదేవు డైతే నవ్వుతున్నట్లుగా 
“రాజా! అలా కాదు; ఇలా వెళ్లు” అన్నాడు. భీముడు “ధృతరాష్టాత్మజా” అని నన్ను 
సంబోధిస్తూ, నవ్వుతూ - “ఈ ద్వారం నుంచి వెళ్లు” అన్నాడు. 

అక్కడ నేను చూచిన రత్నాల పేర్లు కూడ నే నెన్నడూ వినలేదు. అందువల్ల కూడ 
నా మనస్సు దహించుకొనిపోతూన్నది. 


నామధేయాని రత్నానాం పురస్తాన్న (శ్రుతాని మే, 

యాని దృష్టాని మే తస్యాం మనస్తపతి తచ్చ మే. (సభాపర్వ 50. 36) 

దుర్యోధనుని మాటలు విని ధృతరాష్టుడు పాండవుల విషయంలో ఆ విధంగా 
అసూయాద్వేషాలు పెంచుకొనడం మంచిదికాదని చెపుతూ నీవు కూడ యజ్ఞాదులు చేసి 
సంపదలు సంపాదించవచ్చును” అని అనేకవిధాల బోధించాడు. 

దుర్యోధనునికి ఆ బోధ లేవీ తల కెక్కలేదు. తండ్రితో అధిక్షేపపూర్వకంగా ఇలా 
అన్నాడు - “ఎంతగా అన్ని శాస్త్రాలూ చదువుకొన్నా స్వయంగా ఆలోచించే శక్తి లేనివానికి 
గరిటెకు వంటల రుచి తెలియ నట్లు శాస్ర్రరహస్యం తెలియదు.” 

యస్య నాస్తి సయంప్రజ్ఞా కేవలం తు బహు[శుతః, 

న స జానాతి శాస్త్రార్ధం దర్వీ పాకరసానివ. (సభాపర్వ 55. 1) 

నీకు అన్నీ తెలిసి కూడ నన్ను మోసం చేస్తున్నావా? నీ పని విషయంలో నీకే శ్రద్ధ 
లేకుండా ఉన్నావా? లేదా నన్ను ద్వేషిస్తున్నావా? 

లోకం నీతి వేరు, రాజనీతి వేరు అని బృహస్పతి చెప్పాడు. రాజు ఎల్లప్పుడు, ఏ 
మాత్రమూ ఏమరిపాటు లేకుండా స్వప్రయోజనాన్ని గూర్చిమాత్రమే ఆలోచించాలి. 

లోకవృత్తాద్రాజవృత్తమన్యదాహ బృహస్పతిః, 

తస్మాద్రాజ్ఞాప్రమత్తేన స్వార్థశ్చిన్యః సదైవ హి. (సభాపర్వ 55. 6) 

శత్రువులతో విరోధం పెట్టుకొనని రాజునీ, దేశసంచారం చేయని బ్రాహ్మణుణ్ణ్లీ - 
ఈ ఇద్దరినీ సర్పం ఎలుకలను మింగివేసి నట్లు, భూమి మింగివేస్తుంది. 


సభాపర్వము 159 


ద్వావేతౌ గ్రసతే భూమిః సర్ఫో బిలశయానివ, 
రాజానం చావిరోద్ధారం బ్రాహ్మణం చాప్రవాసినమ్‌. సభాపర్వ 50. 14) 


ఏది ఏమైనా సరే! నేను పాండవులను జయించనైనా జయించాలి, లేదా యుద్ధంలో 
మరణించనైనా మరణించాలి. 


ప్రక్కనే ఉన్న శకుని - “యుద్ధంతో పని లేకుండా జూదంలో యుధిస్టిరుణ్ణి ఓడించి 
రాజ్యం లాగికొనవచ్చు. నాకు పాచికలు ఆడే బల్లయే రథం; పందాలే ధనస్సు; పాచికలే 
బాణాలు, పాచికల రహస్యమే నారి” అన్నాడు - 


గ్రహాన్‌ ధనూంషి మే విద్ధి శరానక్షాంశ్చ భారత, 
అక్షాణాం హృదయం మే జ్యాం రథం విద్ధి మమాస్తరమ్‌. (సభాపర్వ. 56. 4) 


వాళ్లను నివారించడానికై ధృతరాష్ట్రుడు చాల ప్రయత్నించాడు. వాళ్లు వినలేదు. చివరికి 
ధృతరాష్రుడు ఒక అందమైన సభాభవనాన్ని నిర్మింపచేశాడు. విదురుణ్ణి పిలిచి - “నీవు 
యుధిష్టిరునివద్దకు వెళ్లి - క్రొత్తగా నిర్మించిన సభను చూడడానికీ, అక్కడ సుహృద్దూతం 
(కేవలం స్నేహపూర్వకంగా ఆదే జూదం) ఆడడానికీ రమ్మని నా మాటగా చెప్పుము” 
అని ఆదేశించాడు. విదురుడు ఎంత కాదని చెప్పినా ప్రయోజనం లేకపోయింది. 


విదురుడు ఇంద్రప్రస్థం వెళ్లాడు. పరస్పరకుశల(ప్రశ్నానంతరం విదురుడు 
యుధిష్టిరునికి ధృతరాషుని సందేశం తెలిపాడు. “జూదం అనేక మైన అనర్థాలకు మూల 
మని నేను ధృతరాష్ట్రునికి చెప్పాను. అయినా అతడు నన్ను నీవద్దకు పంవాడు.. ఏది 
యుక్తమో అది చెయ్యి” అని కూడ విదురు డన్నాడు. “ధృతరాష్ట్రపుత్రులు కాక ఇంకా 
అక్కడ జూదంలో ఎవరు పాల్గొంటారు” అని యుధిష్టిరు డడిగాడు. 

“గాంధారరా జైన శకుని, వివింశతి, చిత్రసేనుడు, సత్యవ్రతుడు, పురుమిత్రుడు, 
జయుడూ కూడ పాల్గొంటారు” అని విదురుడు చెప్పాడు. 

“అయితే మాయావులే పాల్గొంటా రన్న మాట. ఈ జగద్వ్యవహారం అంతా 
బ్రహ్మదేవుడు ఎలా నడిపితే అలా నడుస్తుంది. రాజైన ధృతరాషముని ఆజ్ఞ ప్రకారం నేను 
తప్పక రావలసి ఉంటుంది. శకునితో జూదం ఆడా లని నాకు కోరిక లేదు. అయితే 
అతడు పిలిస్తేమాత్రం ఆడతాను” అన్నాడు యుధిష్టిరుడు. 


ద్యూతక్రీడకై యుధిష్టిరుడు హాస్తినపురం చేరుట 


మరునాడు యుధిష్టిరుడు పరివారంతోను, ద్రౌపది మొదలైన అంతఃపురకాంతల 
తోను హాస్తినపురానికి బయలుదేరాడు. “నేత్రం మీద పడుతూన్న తీక్ష్య మైన తేజస్సు 


160 మహాభారతసారసంగ్రహము 


దృష్టిని అపహరించి నట్లు దైవం ప్రజ్ఞను (విచారణాశక్తిని) అపహరించేస్తుంది. దానితో 
మానవుడు పాశాలచేత కట్టుబట్టాడా అన్నట్లు బ్రహ్మకు వశుడైపోతాడు.” 

దైవం హి ప్రజ్ఞాం ముష్టాతి చక్షుస్తేజ ఇవాపతత్‌, 

ధాతుశ్చ వశమన్వేతి పాశైరివ నరః సితః. (సభాపర్వ 58. 18) 

పాండవులు, ధృతరాష్రుని భవనం చేరారు. పెద్ద లందరికీ అభివాదనం చేసి 
సమవయస్ములైన దుర్యోధనాదులను కలుసుకొన్నారు. అందరూ పాండవులను చూచి 
సంతోషించారు. 


పాండవులు, చుట్టూ కోడళ్లు ఉన్న గాంధారివద్దకు వెళ్లి నమస్కరించారు. ఆమె 
ఆశీర్వదించింది. 

అయితే ద్రౌపది అత్యధిక మైన సమృద్ధితో ప్రకాశిస్తూండడం చూచిన ధృతరాష్ట్రుని 
కోడళ్లు అంతగా సంతోషించలేదు. 

యాజ్ఞసేన్యాః పరామృద్ధిం దృష్ట్వా ప్రజ్వలితామివ, 

స్నుషాస్తా ధృతరాష్ట్రస్య నాతిప్రమనసో9_భవన్‌. (సభాపర్వ 58. 33) 

పాండవు లందరూ ఆ రాత్రికి విశ్రాంతి తీసికొని మరునాడు సభాభవనంలో 
ప్రవేశించారు. ఎందరో రాజులు, ధృతరాష్టాదులూ కూడ వచ్చి తమ తమ ఆసనాలమీద 
కూర్చొన్నారు. 

శకుని లేచి యుధిష్టిరునితో - “సభ్యు లందరూ నీకొరకు నిరీక్షిస్తున్నారు. ఇంక 
అక్షక్రీడ ప్రారంభిద్దాం” అన్నాడు. యుధిష్టిరు డా మాటలు విని - “నీ వెందుకు మోసంతో 
కూడిన ద్యూతాన్ని ప్రశంసిస్తూ దానికోసం ఆహ్వానిస్తున్నావు? కపటపూర్ణ మైన ద్యూతంకంటె 
ధర్మసంమతంగా యుద్ధం చేయడం మంచిది” అన్నాడు. 

“ద్యూతంలో మాత్రం కపటం గానీ నీచత్వం గాని ఏ మున్నది? పాచిక లాడడంలో 
ఎవనికి నేర్చున్నతో అతడు ఒడ్డిన సొత్తు గెలుచుకొంటాడు. అసలు కొంచెమో గొప్పో 
కపటమూ, నీచ మైన ఆలోచనా లేని వ్యవహారం ఏముంది? (శ్రోత్రియుడు ఏదో విధంగా 
జయించాలను దురుద్దేశంతోనే మరొక (శ్రోత్రియునితో పోటీపడతాడు. విద్వాంసుడు 
అవిద్వాంసుణ్ణి ఎదుర్కొంటాడు. దీని నెవరూ కపటం అనరుకదా? బాగా అస్త్రాలు 
నేర్చినవాడు అలా నేర్వనివానిని ఎదుర్కొంటాడు. బలవంతుడు దుర్భలుణ్ణి ఎదుర్కొంటాడు. 
అదే విధంగా ద్యూతం బాగా ఆడ నేర్చినవాడు మరొకనిని ఎదుర్కొంటాడు. దీనిలో 


సభాపర్వము 161 


నికృతి (మోసం) ఏమున్నది? నువ్వు నన్ను ఎదిరించకూడదు అనుకొంటే ద్యూతం ఆడకు; 
వెనుకకు వెళ్లిపో” అన్నాడు శకుని. 


“ద్యూతానికి రమ్మని పిలిచిన తరవాత వెను కంజ వేసే ప్రసక్తి లేదు. నే నిపుడు 
ఎవరితో ఆడాలి. నాతో ఎదురొడ్డేవారు ఎవరు?” అని యుధిష్టిరు డన్నాడు. 


“నా బదులు శకుని ఆడతాడు; నేను పందెం ఒద్దుతాను” అని దుర్యోధను డన్నాడు. 
“ఒకరికి బదులు మరొకరు ఆడడం విషమం అని, న్యాయం కాదని నా అభిప్రాయం; 
సర్వే కానీ” అన్నాడు యుధిష్టిరుడు. 


జూదంలో యుధిష్టిరుడు ఓడిపోవుట 
జూదం ప్రారంభం అయింది. “ఇదిగో అమూల్య మైన నా ఈ మణిహారాన్ని 
పణం వేస్తున్నాను; నువ్వేమి వేస్తావు?” అన్నాడు యుధిష్టిరుడు. “నేనూ నా వద్ద నున్న 
మణులు పణం వేస్తున్నాను జయించుకో” అని దుర్యోధను డన్నాడు. 
పాచికలు నడిపించి శకుని నేనే గెలిచాను” అన్నాడు. 


అప్పటికే ద్యూతావేశం బాగా తలకెక్కిన యుధిష్టిరుడు వరుసగా తన ధనకోశాన్ని 
ఉత్తమ మైన రథాన్సీ వేల కొలది ఏనుగులను, వేలకొలది రథాలను, వేలకొలది అశ్వాలను, 
అనేకమైన లోహాలతో నిండిన నిధులను పణంగా ఒడ్డాడు. వాటి నన్నింటినీ శకుని 
గెల్బుకొన్నాడు. 

ఇదంతా చూస్తూన్న విదురుడు ధృతరాషునితో - “మహారాజా! నేను చెప్పే మాటలు 
మరణించ నున్న వానికి బెషధం ఇష్టం కా నట్లు నీకు నచ్చకపోవచ్చును. పాపాత్ము డైన 
దుర్యోధనుడు పుట్టిన వెంటనే నక్కస్వరంతో గట్టిగా ఏడ్చాడు. వీడు నీ యింట్లో ప్రవేశించిన 
నక్క ఎంత చెప్పినా నీ కర్ణం అవడం లేదు. ఇప్పటి కైనా నువ్వు వీనిని విడిచిపెట్టి 
మిగిలిన కౌరవులనందరినీ రక్షించుకో. మహారథు లైన ఈ పాండవుల చేతిలో నీ వంశం 
అంతా నశించడం తప్పదు. పర్వతప్రాంతీయు డైన ఈ శకుని మహాకపటి. వీనిని 
ఎక్కడినుండి వచ్చాడో అక్కడికి పంపివెయ్యి. ద్యూతం నిలిపివెయ్యి” అన్నాడు. 

ఈ మాటలు విన్న దుర్యోధనుడు విదురుణ్ణి అనరాని మాటలు అంటూ 
దూషించాడు. విదురుడు దుర్యోధనుని మూర్ధత్వాన్ని మళ్లీ తీవ్రంగా నిందించాడు. 


జూదం నడుస్తూనే ఉంది. “యుధిష్టిరా! నీ కున్న సంపద అంతా ఓడిపోయావు. 
ఇంక ఏమి మిగిలిందో చెప్పు” అన్నాడు శకుని. “నాకింకా కోట్లకొలది ధనం ఉంది. 


162 మహాభారతసారసంగ్రహము 


అది ఒడ్డుతున్నాను” అని యుధిష్టిరు డన్నాడు. “ఇదిగో - అదీ ఓడిపోయావు అన్నాడు 
శకుని. తరవాత తన రాజ్యాన్నంతనీ, తన శరీరంమీద ఉన్న ఆభరణాలనీ పణంగా 
యుధిష్టిరు డొడ్డాడు. అదంతా శకుని జయించాడు. 

యుధిష్టిరుడు వరుసగా - నకులుణ్లీ, సహదేవుణ్ణీ, అర్జునుణ్లీ, భీముణ్జీ కూడ ఒడ్డి 
ఓడిపోయాడు. చివరికి తననే పణంగా ఒడ్డి ఓడిపోయాడు. 

“నీ ధనం ఇంకా మిగిలి ఉండగా నువ్వు నిన్నే పణంగా ఒడ్డడం ద్వారా గొప్ప 


పాపకార్యం చేశావు. నీ ధనం ద్రౌపది ఉంది కదా? ఆమెను కూడ పణంగా ఒడ్డి నీవు 
నెగ్గితే, నిన్ను విడిపించుకొనవచ్చును” అని శకుని అన్నాడు. 


అయితే ద్రౌపదిని కూడ పణంగా ఒద్దుతున్నా నన్నాడు యుధిస్టిరుడు. ఆ మాటలు 
వినగానే సభలో ఉన్న సత్సురుషు లందరూ హాహాకారాలు చేశారు. విదురుడు తల 
వంచుకొని, తలపట్టుకొని సర్పం వలె నిట్టూరుస్తూ ఆలోచిస్తున్నాడు. భీష్మ - ద్రోణ - 
కృపాదులకు చెమట పట్టింది. ధృతరాష్లు డైతే తన సంతోషాన్ని దాచు కొనడంకోస 
మైనా ప్రయత్నించకుండా - “నెగ్గారా? నెగ్గారా?” అని అడుగుతున్నాడు. 


“ద్రౌపదిని కూడ ఓడిపోయావు” అని శకుని ఉద్దోషించాడు. 


“ఐతే ద్రౌపది నా దాసి అయింది. ఆమెను తీసుకొని రా. మా ఇల్లు తుడిపించండి” 
అని విదురునితో అన్నాడు దుర్యోధనుడు. విదురుడు - “ఇదంతా కౌరవుల వినాశనానికే 
వచ్చింది” అని అంటూ దుర్యోధనుళ్లీ, ధృతరాషునీ కూడ తీవ్రంగా నిందించాడు. 


దుర్యోధనుడు విదురుణ్ణి “ఛీ కొడుతూ ప్రాతికామి అనువానిని పిలిచి, “ఈ క్షత్ర 
(విదురుడు) భయపడి ఇలా వివాదం చేస్తూనే ఉంటాడు; మేం వృద్ధిలో నికి రావడం 
వీనికి ఇష్టం లేదు. నీ కేమీ పాండవులవల్ల భయం లేదు. లోపలికి వెళ్లి ద్రౌపదిని 
తీసికొనిరా” అని ఆజ్ఞాపించాడు. 


ద్రౌపదీమానభంగం 
ప్రాతికామి అంతఃపురంలోనికి వెళ్లి ద్రౌపదితో - “యుధిష్టిరుడు ద్యూతమదంతో 
మత్తుడై ఉన్నాడు. దుర్యోధనుడు నిన్ను జయించుకొన్నాడు. అందుచేత నువ్వు పనులు 
చేయడానికి ధృతరాష్ల్రుని ఇంట్లోనికి రావాలి” అన్నాడు. “ప్రాతికామీ! ఏ మంటున్నావు 
నువ్వు? రాజపుత్రు డెవడైనా భార్యను జూదంలో పణంపెడతాడా? రాజు ద్యూతమదంలో 
ఉన్నాడు. అంతే కాని నిజంగా ఆతనిలో కితవత్వం (జూదగాడి తనం) లేదు” అంది 
ద్రౌపది. 


సభాపర్వము 163 


“రాజపుత్రీ! పణం ఒడ్డడానికి ఏమీ మిగలకపోవడంచేత ద్యూతమత్తు డైన 
అజాతశత్రువు తన సోదరులనూ, తననూ కూడ పణంగా ఒడ్డి తరువాత నిన్ను కూడ 
ఒడ్డాడు” అని ప్రాతికామ్యుడన్నాడు. 

అప్పుడు ద్రౌపది - నీవు సభకి వెళ్లి ఆ జూదగాడిని - “నువ్వు ముందుగా నిన్ను 
పణంగా పెట్టి ఓడిపోయి తరువాత నన్ను పణంగా పెట్టావా లేక నన్నే ముందుగా 


పణంగా పెట్టావా” అని నేనడిగా నని అడిగి రా” అని వానిని పంపింది. 


అతడు అక్కడికి వెళ్లి ఆ మాటలు చెప్పాడు. యుధిష్టిరు డేమీ జవాబు చెప్పలేదు. 
“పాంచాలిని సభకు వచ్చి సభలోనే ఆ ప్రశ్న అడగ మనుము. ఆమె ఏమి అడుగుతుందో 
ఇత డేమి సమాధానం చెపుతాడో అందరూ వింటారు” అన్నాడు దుర్యోధనుడు. 


ప్రాతికామి మళ్లీ వెల్లి - “రాజపుత్రీ! కౌరవులకు వినాశకాలం మూడిం 
దనుకొంటాను. నువ్వే సభలో ఈ ప్రశ్న లడగా లని దుర్యోధనుడు నన్ను పంపాడు” అని 
చెప్పాడు. 

“ధర్మాత్ము లైన సభ్యు లందరూ ఏ మంటారో ఆ ప్రకారం చేస్తాను” అని ద్రౌపది 
అంది. ఆ మాట మళ్లీ అతడు వెళ్లి సభాసదులకు చెప్పగా వారందరూ మౌనంగా తలలు 
వాల్చుకొని కూర్చొన్నారు. 

దుర్యోధనుడు చేయ దలచుకొన్నది చూచి యుధిష్టిరుడు - “ద్రౌపది! రజస్వల 
వైన నీవు అధోవస్రాన్ని మాత్రమే ధరించి ఉన్నా కూడ ఏడుస్తూ వచ్చి మామగారి ఎదుట 
నిలబడు. సభ్యు లందరూ నిన్ను చూచి ధృతరాషష్టకుమారుణ్ణి నిందిస్తారు” అని చెప్పమని 
ద్రౌపది దగ్గరికి వెళ్లడానికి తగినవానిని ఒకనిని పంపాడు. అతడు వెళ్లాడు. 

సభ్యుల ముఖాలు చూచి సంతోషిస్తూ దుర్యోధనుడు - “సూతా! నువ్వే వెల్లి 
ఆమెను తీసికొనిరా” అన్నాడు ప్రాతికామితో. దుర్యోధనుని వశంలో వాడైనా అతడు 
“ద్రౌపది ఏమంటుందో” అని భయపడుతూ - “ద్రౌపదితో నేను ఏమి చెప్పాలి?” అని 
సభ్యులను మళ్లీ అడిగాడు. 

అప్పుడు దుర్యోధనుడు దుశ్శాసనునితో - “ఈ సూతపుత్రుడు భీమునికి భయ 
పడుతున్నాడు; నువ్వు వెళ్లి ద్రౌపదిని పట్టుకొని తీసికొనిరా” అని పంపాడు. దుఃశాసనుడు 
లోనికి వెళ్లి - “పాంచాలీ! నువ్విప్పుడు దాసివి. సిగ్గు గొగ్గూ ఏమీ పడకుండా దుర్యోధనుని 
చూడు. కౌరవులను సేవించు. సభకు రా” అన్నాడు. 


164 మహాభారతసారసంగ్రహము 


ద్రౌపది భయపడి, చేతులతో ముఖం కప్పుకొంటూ ధృతరాష్లుని స్రీలు ఉన్నచోటికి 
పరుగెత్తింది. దుఃశాసనుడు ఆమెను వెంబడించి, జుట్టు పట్టుకొని సభలోనికి లాగికొని 
వచ్చాడు. అప్పుడు ఆమె శరీరం వంచుకొని - “మందబుద్ది! రజస్వలనై ఏకవస్త్రం ధరించి 
ఉన్న నన్ను ఇలా లాగికొనివెళ్లవద్దు” అని మెల్లగా అంది. 

“నువ్వు ఇప్పు డొక దాసీవి. రజస్వలవైనా, ఏకవస్త్రవైనా, వివస్తవైనా ఏమీ నష్టం 
లేదు” అంటూ అతడు లాగికొనిపోయాడు. 

సభలో ఉన్న భీష్మాదుల పేర్లు ఒక్కొక్కటిగా చెపుతూ - “ఈ పెద్ద లందరూ ధర్మ 
విరుద్ధ మైన ఈ పనిని చూస్తూ ఎలా ఊరుకొంటున్నారు?” అని ద్రౌపది ఆక్రోశించింది. 
భర్తలకేసి దీనంగా చూస్తున్న ఆమెను దుఃశాసనుడు అనేకపర్యాయాలు దాసీ, దాసీ అని 
అంటూంటే విని, చూస్తూ కర్ణుడు, శకునీ నవ్వారు. సభలో ఉన్నవా ళ్లందరూ చాల దుః 
ఖించారు. 


= సందర్భంలో నేను పూర్తిగా ఓడిపోయా నని ధర్మజ్ఞుడైన యుధిష్టిరుడే స్వయంగా 
అంగీకరిస్తున్నప్పుడు, ఏది ధర్మమో మేం చెప్పజాలకున్నాం” అన్నాడు భీష్ముడు. 

ఇదంతా చూస్తూన్న భీమసేనుడు కోపం పట్టలేకపోయాడు. యుధిష్టిరునితో ఇలా 
అన్నాడు - “జూదగాళ్ల ఇళ్లల్లో స్వైరిణీప్రీలు ఉంటారు; వాళ్లమీద పందాలు కడుతూంటారు. 
నువ్వు నీ సంపదల నన్నింటినీ పణం వేసినా నా కేమీబాధ కలగలేదు. నీ మూలాన 
ఈమె కౌరవుల చేతిలో ఇంత బాధ పడుతూంటే నేను సహించ లేకుండా ఉన్నాను. 
రాజా! ఈమె కోసమై నేను నీ బాహువులు కాల్చివేస్తాను. సహదేవా నిప్పు తీసుకొనిరా.” 

అస్యాః కృతే మన్యురయం త్వయి రాజన్నిపాత్యతే, 

బాహూ తే సంప్రధక్ష్యామి సహదేవాగ్నిమానయ. (సభాపర్వ, 68. 6) 

అర్జునుడు భీముని కోపం శాంతింపచేస్తూ - “భీమసేనా! నీవు పూర్వం ఎన్నడూ 
ఇలాంటి మాటలు పలకలేదు. ఈ క్రూరులు నీకుండే ధర్మగారవాన్ని నశింపచేశారు. 
మనం ఇలా ప్రవర్తిస్తే పరుల కోరిక తీర్చినవాళ్లం అవుతాం. ఉత్తమ మైన ధర్మమార్గాన్నే 
అనుసరించుము. శత్రువులు ద్యూతానికి పిలవగా క్షాత్రధర్మాన్ని అనుసరించుకొని మన 
అన్నగారు ద్యూతం ఆడారు. దీనివల్ల మన కీర్తియే వృద్ధిపొందుతుంది” అన్నాడు. 


ఆ మాటలు విని భీముడు - “అర్జునా! ఇది ఈ విధంగా జరిగింది కనుకనే నేను 
ఏమీ చేయడంలేదు. అలా కాకపోతే వీని బాహువులు కాల్చివేసి ఉండేవాణ్ణి” అన్నాడు- 


సభాపర్వము 165 


ఏవమస్మిన్‌ కృతం విద్యాం యది నాహం ధనంజయ, 
దీప్తేల గ్నా సహితా బాహూ నిర్దహేయం బలాదివ. (సభాపర్వ. 68. 10) 


ద్రౌపదిని అలా ఈడ్చుకొని వస్తూండగా పాండవుల దుఃఖాన్ని చూచిన 
ధృతరాష్టకుమారు డైన వికర్ణుడు - “రాజులారా! మీరందరూ, భీష్మాదు లైన పెద్దలూ 
కూడ ద్రౌపది ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నా రేమి? బాగా ఆలోచించి 
సమాధానం చెప్పండి. జూదగాళ్లు జూదం ఆడడానికి పిలవగా చేసేది ఏమీ లేక 
యుధిష్టిరుడు ద్రౌపదిని పణంగా ఒడ్డాడు. ఈమె పాండవు లందరికీ కూడ భార్య. 
యుధిష్టిరుడు తనను కూడ పణంగా ఒడ్డి ఓడిపోయి, తరువాత ఈ శకుని (ప్రేరేపించడంచేత 
ఈమెను ఒడ్డాడు. అందుచేత జాగర్తగా ఆలోచిస్తే ఈమె జయింపబడలే దని నా 
అభిప్రాయం. ఈ విషయం అందరూ బాగా ఆలోచించండి” అన్నాడు. 


వికర్ణుడి మాటలు విని సభ్యు లందరూ ఆతనిని అభినందిస్తూ శకునిని దూషిస్తూ 
కోలాహలం చేశారు. 


వికర్ణుని మాటలు వినగానే కర్ణుడు కోపోద్రిక్తుడై - వికర్ణా! నీవు బాలుడవు. నీ 
కేమీ తెలియదు. ఇక్కడున్నవా ళ్లందరూ, పాండవులూ కూడ ద్రౌపది జయింపబడినది 
అని అంగీకరించి మౌనంగా ఉండగా ధర్మం తెలిసినవాడవు వలె ఇలా మాటలాడుతున్నావు! 
అధర్మం అంటున్నావు కదా? చెపుతున్నాను విను. ఒక స్త్రీకి ఒకే భర్త ఉండా లని 
దేవతలు విధించిన ధర్మం. అనేకులు భర్త లున్నది స్వైరిణియే అవుతుంది. 

ఏకో భర్తా స్రియా దేవైర్విహితః కురునన్దన, 

ఇయం త్వనేకవశగా బన్థకీతి వినిశ్చితా. 

శకుని వీళ్లనీ, వీళ్ల భార్యనీ, వీళ్ల రాజ్య సంపదనూ అన్నింటినీ ధర్మసంమతంగానే 
జయించాడు. దుఃశాసనా! ఇతడు మహాబుద్ధిమంతుడు వలె మాటలాడుతున్నాడు! 
పాండవుల వస్ర్తాలను, ద్రౌపది వస్తాలనూ కూడా లాగివేయుము అన్నాడు. 


ఆ మాటలు విన్న వెంటనే పాండవులు తమ ఉత్తరీయ వస్తా లన్నీ తీసి సభలో 
పడవేశారు. దుఃశాసనుడు ద్రౌపది వస్త్రాలను లాగడానికి ప్రారంభించాడు. ఆమె కృష్ణుణ్ణి 
ధ్యానిస్తూ - “కౌరవులు ఈ విధంగా నన్ను అవమానిస్తున్నారు! ఓ విశ్వస్వరూపా! నన్ను 
రక్షించు” అని కృష్ణునికి మొరపెట్టుకొన్నది. 

దుఃశాసనుడు ద్రౌపది వస్తాలను లాగినకొలదీ వందల కొలది చిత్ర విచిత్ర వర్ణా 
లైన వస్తాలు పుట్టుకొని వచ్చాయి. ఆ ఆశ్చర్యం చూడగానే ద్రౌపదిని స్తుతిస్తూ, దుః 
శాసనుని నిందిస్తూ సభ్యులు గట్టిగా కలకల ధ్వానాలు చేశారు. 


166 మహాభారతసారసంగ్రహము 


అప్పుడు భీముడు సభామధ్యంలో - చేయిలో చేయి వేసి నలుపుతూ కోధావేశంతో 
- “యుద్దంలో, దుర్చుద్ది యైన ఈ పాపాత్ముని వక్షస్థలం బలాత్మారంగా బ్రద్దలుకొట్టి 

® mg మం టి యట 
నేను వీని రక్తం త్రాగకుంటే నా పితామహులకు లభించిన ఉత్తమగతులు నాకు 
లభించకుండుగాక” అని గంభీరస్వనంతో ప్రతిజ్ఞ చేశాడు. 


పితామహానాం పూర్వేషాం నాహం గతిమవాప్నుయామ్‌, 

అస్య పాపస్య దుర్చుద్ధే ర్భారతాపసదస్య చ, 

న పిబేయం బలాద్వక్షో భిత్త్వా చేద్రుధిరం యుధి. (సభాపర్వ. 68. 52,53) 
సభాసదు లందరూ భీముణ్ణి మెచ్చుకొంటూ గట్టిగా ధ్వనులు చేశారు. 

ద్రౌపది వస్త్రాలు పెద్ద రాశిగా సభలో పడి ఉన్నాయి. దుఃశాసనుడు అలసిపోయి 
సిగ్గుతో కూర్చుండిపోయాడు. 

విదురుడు లేచి సభ్యులను - “ద్రౌపది అడిగిన ప్రశ్నలకు సరి యైన సమాధానం 
చెప్పకుండా అలా కూర్చున్నా రేమి?” అని అడిగాడు. రాజు లెవ్వరూ ఏమీ మాటాడలేదు. 


“దాసి యైన ఈ ద్రౌపదిని ఇంటికి తీసికొనివెళ్లు” అని కర్ణు డనగానే దుఃశాసనుడు 
ఆమెను లాగాడు. 


అత డా విధంగా అవమానం చేస్తూండగా వ్యాకులు రాలై ద్రౌపది - 


“ఈ కురుసభలో ఉన్న కురు వంశీయు లందరికీ నమస్కరిస్తున్నాను. నా అపరాధం 
ఏమీ లేకుండా ఇతడు నన్ను పీడిస్తున్నాడు. నేను జయింపబడ్డానా జయింపబడలేదా - 
చెప్పండి. దానిని పట్టి నేను చేస్తాను” అంది. 


అప్పుడు భీష్ముడు - “ఇది చాలా సూక్ష్మ మైన ధర్మం. అచిరకాలంలోనే కురువంశం 
నశించబోతున్నది. ఈ కౌరవు లందరూ లోభానికీ మోహానికీ వశులై ఉన్నారు. కల్యాణీ! 
ఇప్పుడు కూడ నీవు ధర్మసంమత మైన మార్గం నుండి చలించడంలే దంటే అది నీకు 
తగి ఉన్నది. ద్రోణుడు మొద లైన ధర్మవేత్త లైన ఈ వృద్దులు కూడ ఏమి చెప్పాలో 
తెలియక, ప్రాణాలు పోయినవాళ్లు వలె, శూన్యము లైన శరీరాలతో ఉన్నారు. ఈ ప్రశ్నకు 
సమాధానం చెప్పదగినవాడు యుధిష్టిరుడే. అతడే చెప్పు గాక” 

యుధిష్టిరస్తు ప్రశ్నే౭_స్మిన్‌ ప్రమాణమితి మే మతిః, 

అజితాం వా జితాం వా త్వాం స్వయం వ్యాహర్హుమర్హతి. (సభాపర్వ. 66. 21) 

ద్రౌపది ఆ విధంగా ఆర్తనాదాలు చేస్తున్నా అక్కడ ఉన్నవాళ్లలో ఎవరూ కూడా 
దుర్యోధనునికి భయపడి ఏమీ అనలేకపోయారు. 


సభాపర్వము 167 


దుర్యోధనుడు నవ్వుతూ - “నీ ప్రశ్న అడగవలసింది సభాసదులను కాదు, న్‌ భర్త 
లైన భీమ-అర్జున -నకుల-సహదేవులను అడుగు. నీ విషయంలో ధర్మరాజుకు ఏమీ 
అధికారం లేదు; అతడు చెప్పినది అసత్యం అని వాళ్లు అంటే నిన్ను దాసీత్వం నుండి 
విడిచిపెడతాం; తనకు నీ విషయంలో అధికారం ఉందో లేదో మహాత్ముడైన ఈ ధర్మసుతుడే 
చెప్పవచ్చును. ఈ సభలో ఉన్నవా ళ్లందరూ నీ దుఃఖాస్సీ నీ భర్తల దౌర్భాగ్యాన్నీ చూచి 
ఏమీ చెప్పలేకుండా ఉన్నారు. వీళ్లంతా మంచి స్వభావం కలవారు” అన్నాడు. 

ఆ మాటలకు అక్కడ ఉన్నవా ళ్లందరూ దుర్యోధనుణ్ణి ప్రశంసిస్తూ, పాండవులు 
ఏమి సమాధానం చెపుతారో అని ఉత్కంఠతో నిరీక్షిస్తున్నారు. 

భీమసేను డిలా అన్నాడు - “గొప్ప మనస్సు గల ఈ ధర్మరాజు మాకు పూజ్యుడు 
కాక పోతే, ఈ కులానికి ప్రభువు కాకపోతే మేం ఈ విధంగా సహించేవాళ్లం కాదు. 

మా పుణ్యాలకు, తపస్సులకూ, ప్రాణాలకూ కూడ ఈశ్వరు డైన ఈతడు తాను 
జయింపబడ లేదు అని అంటే మేం కూడ జయింపబడని వాళ్లమే. పాంచాలి జుట్టు 
ముట్టుకొన్నవాడు బ్రతికి బైటపడడు. నేను ధర్మపాశంచేత కట్టబడి ఉన్నాను. అన్నగారిమీద 
గౌరవమూ, అర్జునుని మాటలూ నన్ను అడ్డు కొంటున్నాయి. అన్నగారు అనుజ్ఞ ఇస్తే 
చాలు సింహం నీచ మృగాలను నలిపివేసి నట్లు ఈ ధృతరాష్ట్రకుమారుల నందరినీ 
నలిపివేస్తాను.” 


కర్గుడు ద్రౌపదితో - “ఓ! రాజపుత్రీ! నీ భర్త లందరూ దాసు లయ్యారు. అందుచేత 
నీవు కూడ దాసి వయ్యావు. ఇపు డింక నీ ప్రభువులు ధృతరాష్ట్రకుమారులు కాని పాండవులు 
కారు. ధృతరాష్ట్రపుత్రులలో ఎవరి నైనా భర్తగా ఎన్నుకో; దాస్యం నుండి విముక్తురాలవు 
అవుతావు” అన్నాడు. 

“యుధిష్టిరా! భీమార్జుననకులసహదేవులు నీ శాసనానికి లొంగి ఉన్నట్లు చెప్పారు. 
నీ అభిప్రాయం ప్రకారం ద్రౌపది జయింపబడిందా లేదా; చెప్పు” అని యుధిష్టిరునితో 
అంటూ దుర్యోధనుడు ఐశ్వర్యమదమోహితుడై వస్త్రం తొలగించి తన ఎడమ తొడను 
ద్రౌపదికి చూపించాడు. 


అది చూచిన భీముడు కోపంతో మండిపడుతూ “మహాయుద్ధంలో ఈ తొడను 
గదతో ఛేదించకపోతే నాకు సద్దతులు లేకపోవుగాక” అని ప్రతిజ్ఞ చేశాడు. 

అప్పుడు విదురుడు కలగజేసుకొని - “ఓ! ధృతరాష్ట్ర పుత్రులారా! భీమసేనునినుండి 
మీ కెలాంటి భయం రానున్నదో తెలిసికొండి. మీరు సభలో స్త్రీని గూర్చి వివాదం చేస్తూ 


168 మహాభారతసారసంగ్రహము 


ద్యూతానికి సంబంధం లేని పని చేస్తున్నారు. ఇలాంటి పాపపు ఆలోచనలు చేసే మీ 
యోగక్షేమాలకు భంగం వాటిల్లుతుంది. ధర్మానికి లోపం కలిగితే ఆ పాపం అంతా 
పరిషత్తుకు చెందుతుంది. 


ఈ జూదరి (ధర్మరాజు) తనను తాను పణంగా చేసి ఓడిపోవడానికి ముందు 
ఈమెను పణంగా ఒడ్డి ఉంటే ఈమెపై అతనికి అధికారం ఉండి ఉండేది. తాను తనకు 
ఓడిపోయిన తరువాత శకుని మాటలు విని ఈమెను ఒడ్డి ఓడిపోవడం స్వప్నధనం 
ఓడిపోవడం వంటిది. (అనగా ఈమెను పణంగా పెట్టడమూ ఓడిపోవడమూ కూడ 
స్వప్నంలో జరిగిన వ్యవహారం వంటిది. అందుచేత ఈమె దాసి కాదని అర్థం). కౌరవులారా! 
ఈ ధర్మం నుండి తొలగకండి” అన్నాడు. 


“యాజ్ఞసేనీ! ధర్మరాజుకు మామీద అధికారం లేదని భీమ-అర్జున-నకుల- 
సహదేవులను చెప్పమను. అప్పుడు నిన్ను దాస్యం నుండి విముక్తురాలిని చేస్తాను” అని 
దుర్యోధను డన్నాడు. 

అప్పుడు అర్జునుడు - “మహాత్ము డైన ధర్మరాజు మమ్ములను పందెంలో ఒడ్దినప్పుడు 
మా విషయంలో అధికారం కలవాడుగానే ఉన్నాడు. తానే ఓడిపోయిన తరువాత ఈయనకు 
ఎవరి మీద అధికారం ఉంటుందో, కౌరవులారా! మీరే తెలుసుకొండి” అన్నాడు. 


ద్యూతసభలో ఇలా వివాదం జరుగుతున్న సమయంలోనే ధృతరాషుని 
అగ్నిహోత్రగ్భృహంలో నక్క బిగ్గరగా ఓలపెట్టింది. అది వినగానే నలుమూలల నుండి 
గాడిదలూ, భయంకరమైన పక్షులూ, దానికి జవాబుగా ధ్వని చేయడం ప్రారంభించాయి. 

ఆ ధ్వని వినగానే విదురుడు, గాంధారి, భీష్ముడు, ద్రోణుడు, కృపుడు గట్టిగా 
“స్వస్తి స్వస్తి” అన్నారు. భయంకర మైన ఆ ఉత్పాతాన్ని గూర్చి ధృతరాట్రునికి చెప్పారు. 

ధృతరాష్ట్రుడు, ద్రాపదిని ఆ విధంగా అవమానించినందుకు దుర్యోధనుణ్ణి తీవ్రంగా 
నిందించి, పాంచాలిని ఓదారుస్తూ - “పాంచాలీ! నీవు నా కోడళ్లలో ఉత్తమురాలవు. 
ధర్మాత్మురాల వైన పతివ్రతవు. నీకు ఏమి వరం కావాలో కోరుకో” అన్నాడు. 

ద్రౌపది - “ధర్మాత్ము డైన యుధిష్టిరుడు దాస్యవిముక్తుడు కావాలి” అని ఒక 
వరం కోరుకుంది. అట్లే అగుగాకి అని పలికి ధృతరాష్ట్రుడు మరొక వరం కూడ 
కోరుకో” అన్నాడు. “భీమ-అర్జున-నకుల-సహదేవులు కూడ దాస్యవిముక్తు లగుదురుగాక” 
అని ద్రౌపది కోరింది. 

ధృతరాష్రుడు ఆ వరం కూడ ఇచ్చాడు. 


సభాపర్వము 169 


ఇదంతా చూచి కర్ణుడు- “లోకంలో ఎంతోమంది మహాసౌందర్యవతు లైన స్తీ 
లున్నా రని విన్నాం కాని ఏ స్రీ కూడ ఇలాంటి పని చేసి నట్లు వినలేదు. పాండవు 
లందరూ క్రోధావిష్ణులై ఉండగా, ధృతరాష్ట్రకుమారులు చాలా క్రోధావిష్ణులై ఉండగా 
నావ లేని నీళ్లలో మునిగిపోతూన్న పాండవులకు పాంచాలి నావగా అయి రక్షించింది” 
అన్నాడు. 

అది విన్న భీముడు - “పురుషునికి సంతానము, కర్మ, విద్య అనేవి మూడు 
జ్యోతిస్సు లని దేవలుడు చెప్పాడు. మరణానంతరం పురుషునికి ఉపయోగించేవి ఈ 
మూడే. ధనంజయా! ద్రౌపదిని పరులు స్పృశించడంచేత మన అపత్యం (సంతానం) 
అనే జ్యోతిస్సు చెడిపోయినది కదా?” అన్నాడు. 


“భీమసేనా! నీచు లెవరైనా పరుష మైన మాటలు పలికినా పైకి పలకకపోయినా 
వాటికి ఉత్తమపురుషులు బదులు చెప్పరు. స్వయంగా లోకంలో కీర్తి సంపాదించుకొన్న 
సత్పురుషులు ఇతరులు చేసిన మంచి పనులే స్మరిస్తారు కాని వాళ్ల వైరాలను స్మరించరు” 


న చైవోక్తా న చానుక్తా హీనతః పరుషా గిరః, 


భారత ప్రతిజల్పన్సి సదా తూత్తమపూరుషాః. (సభాపర్వ 77.8) 

స్మరన్తి సుకృతాన్యేవ న వైరాణి కృతాన్యపి, 

సన్తః ప్రతివిజాననో లబ్దసంభావనాః స్వయమ్‌. (సభాపర్వ 77.9) 
అన్నాడు అర్జునుడు. 


ఏ మైనా నే నిప్పుడే ఈ ధార్తరాష్టు లందరినీ సంహరిస్తాను అంటూ భీముడు 
గర్జించాడు. యుధిష్టిరార్డునులు ఆతనిని శాంతింపచేశారు. 

యుధిష్టిరుడు ధార్తరాష్రునివద్దకు వెళ్లి - “మహారాజా! ఇప్పుడు మేం ఏమి 
చేయవలెనో ఆజ్ఞాపించుము” అని సవినయంగా అడిగాడు. ధృతరాష్ట్రుడు అతనితో - 
“యుధిష్టిరా! మీరు మీ ధనాలతో మీ రాజ్యం పాలించుకొండి. మీ నగరానికి క్షేమంగా 
వెళ్లండి. వైరాలను మరచిపొండి”అని ఉపదేశించాడు. 


పాండవు లా విధంగా తమ ధనంతో తిరిగి వెళ్లడం చూచి దుఃశాసనుడు వెంటనే 
దుర్యోధనుని వద్దకు వెళ్లి - “మనం ఎంతో కష్టపడి సంపాదించిన ధనం అంతా ఈ 
ముసలివాడు నశింపచేస్తున్నాడు. శత్రువులకు ఇచ్చివేస్తున్నాడు. మేల్కొనండి” అని అన్నాడు. 


అప్పుడు దుర్యోధనుడు, కర్గుడు, శకునీ కలిసి ఆలోచించుకొని తొందరగా 
ధృతరాష్టుని వద్దకు వెళ్లి మధురంగా ఇలా అన్నారు - “రాజా! శత్రువు లెప్పటి కైనా 


170 మహాభారతసారసంగ్రహము 


మనపై దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తారు. ఆ పాండవులు ఇక్కడి నుండి వెళ్ళిన తీరు 
చూడగా వాళ్లు మనస్సులో పగ నింపుకొని వెళ్లి నట్లు కనబడ్డారు. అన్ని ఉపాయాలూ 
ప్రయోగించి శత్రువును నశింపచెయ్యా లని బృహస్పతి చెప్పాడు కదా?” 


మరొక మారు వాళ్లతో జూదం ఆడదాం. ఓడిపోయినవాళ్లు పన్నెండు సంవత్సరాలు 
అరణ్యాలలో ఉండి, పదమూడవ సంవత్సరం ఎవరికీ తెలియకుండా ఉండాలి. తిరిగి 
వస్తే వాళ్లకు రాజ్యం ఇవ్వబడుతుంది అను పణంతో జూదం ఆడితే తప్పక వాళ్లు శకుని 
చేతిలో ఓడిపోతారు. వాళ్లు పదమూడు సంవత్సరాల తరవాత తిరిగి రావడం కష్టమే. 
వచ్చినా కూడ మనం ఆ పదమూడు సంవత్సరాల కాలంలో రాజ్యంలో బాగా నిలద్రొక్కుకొని 
వాళ్లను అనాయాసంగా ఓడించివేయవచ్చును. నువ్వు ఇందుకు అంగీకరించాలి.” 


ధృతరాష్టుడు అందుకు అంగీకరించి - “వెంటనే వెళ్లి వాళ్లు మార్గమధ్యంలో 
ఉన్నా కూడ వెనుకకు మరల్చి తీసికొని రండి. ద్యూతం జరుగుతుంది” అన్నాడు. ఈ 
విషయం తెలిసిన ద్రోణుడు, సోమదత్తుడు, కృపుడు, విదురుడు, అశ్వత్థామ, వికర్ణుడు 
మొదలైనవాళ్లు మళ్లీ ఆ పని చేయవద్దని నివారించారు. అయినా కూడ ధృతరాష్టుడు 
పుత్రప్రేమచేత వాళ్ల మాట వినలేదు. 


గాంధారి ధృతరాష్తునితో ద్యూతం వలదని చెప్పుట 

గాంధారి ధృతరాషుని వద్దకు వచ్చి - “మహారాజా! దుర్యోధనుడు పుట్టగానే 
నక్క వలె చాల బిగ్గరగా ఓలపెట్టడం చూచి ఆనాడే విదురుడు వానిని త్యజింపుమని 
చెప్పాడు. నువ్వు అలా చేయలేదు. ఇప్పుడైనా వానిని విడిచివేయుము. దుర్చుద్దు లైన 
దుర్యోధనాదుల మాట విని మళ్లీ జూదం ఆడించకుము. శాంతించిన పాండవులను 
మళ్లీ కోపింపచేయడం కట్టిన సేతువును భగ్నం చేయడం వంటిది. శాంతించిన అగ్నిని 
రగుల్కొల్పడం వంటిది. కులపాంసను డైన వీనిని విడిచివెయ్యి” అని బ్రతిమాలింది. ఆ 
మాటలు విని ధృతరాష్ట్రుడు - “కులం అంతా నశిస్తే నశించనీ. వీళ్ల మాట కాదనలేను. 
పాండవులు తిరిగి రాగానే వాళ్లతో ద్యూతం ఆడవలసిందే”- 


అన్తః కామం కులస్యాస్తు న శక్నోమి నివారితుమ్‌, 
యథేచ్చన్ని తథైవాస్తు ప్రత్యాగచ్చన్తు పాబ్దవాః. 
పునర్వ్యూతం చ కుర్వన్తు మామకాః పాబ్దవైః సహ. (సభాపర్వ. 75. 11,12) 


సభాపర్వము 171 


మళ్లీ ద్యూతక్రీడ 
ప్రాతికామి వెళ్లి ద్యూతం విషయం చెప్పి పాండవులను మార్గమధ్యంనుండి వెనుకకు 
తీసికొని వచ్చాడు. అందరూ సభాగృహంలో ప్రవేశించారు. శకుని వనవాసమూ, 
అజ్ఞాతవాసమూ మొద లైన పందెం చెప్పాడు. ఆ విధంగా జూదం ఆడగా యుధిష్టిరుడు 
ఓడిపోయాడు. పాండవులు వనవాసానికి సిద్ధం అయ్యారు. 


దుఃశాసనుడు వాళ్లు ధరించవలసిన వేషాదులను పేర్కొంటూ పరిహాసం చేశాడు. 
అంతటితో ఆగకుండా ద్రౌపది నుద్దేశించి - “నపుంసకు లైన ఈ భర్తలతో ఏం 
సుఖపడతావు? కౌరవులలో ఎవరి నైనా చేరు. ఈ వనవాసదుఃఖం తప్పుతుంది” అన్నాడు. 


ఈ మాటలు విన్న భీముడు కోపోద్రేకంతో - “క్రూరుడా! పాపాత్ములు మాటాడే 
మాటలు మాటలాడుతున్నావు. నీవు ఈ నాడు పలికిన ఒక్కొక్క మాట గుర్హు చేస్తూ, స్‌ 
మర్మాలు కోసి చిత్రవధ చేస్తాను. నిన్ను రక్షించడానికి వచ్చివాళ్లను కూడ అదే విధంగా 
సంహరిస్తాను” అన్నాడు. 

కృష్ణాజినాదులు ధరించి ఇలా అంటూన్న భీముని చుట్టూ తిరుగుతూ, దుఃశాసనుడు, 
ఆ కౌరవు లందరూ చూస్తుండగా “ఎద్దు ఎద్దు” అని అరుస్తూ నాట్యం చేశాడు. 


నీ వక్షస్థలం ఛేదించి నీ రక్తం త్రాగుతా నని భీముడు ప్రతిజ్ఞ చేశాడు. 


దుర్యోధనుడు భీముని నడకను అనుకరిస్తూ ఆతనిని పరిహసించాడు. భీముడు 
కోపోద్రిక్తుడై ఇలా అన్నాడు - “నేను దుర్యోధనుణ్ణి వధిస్తాను. కర్ణుణ్ణి ధనంజయుడు 
వధిస్తాడు. ఈ శకునిని సహదేవుడు వధిస్తాడు. మళ్లీ చెపుతున్నాను, వినండి - యుద్ధంలో 
ఈ దుర్యోధనుణ్ణి గదతో చంపి వీని శిరస్సు నేలమీద పడవేసి తన్నుతాను. దుఃశాసనుని 
వక్షస్థలం ఛేదించి రక్తం త్రాగుతాను.” 


యుద్ధంలో కర్ణుణ్ణి వాని పరివారాన్నీ వధిస్తా నని అర్జునుడు, శకునిని చంపుతా 
నని సహదేవుడూ, ద్రౌపదిని చెడ్డ మాట లాడిన ధృతరాష్టకుమారులను చంపుతా నని 
నకులుడు ప్రతిజ్ఞలు చేశారు. 

పాండవులు పెద్దవారి కందరికీ నమస్మరించి బయలుదేరారు. “మీరు వచ్చేవరకు 
మీ తల్లి కుంతి మా ఇంట్లో ఉంటుంది. ఆమె వృద్దురా లైంది కదా?” అని విదురు 
డనగా పాండవులు అందుకు అంగీకరించారు. విదురుడు యుధిష్టిరునికి అనేక విధాల 
ఉపదేశించి వాళ్ల నందరినీ ఆశీర్వదించాడు. 


172 మహాభారతసారసంగ్రహము 


ద్రౌపది కుంతికి నమస్కరించింది. ఆమెకు కుంతి కర్తవ్యోపదేశం చేసి శోకపీడిత 
మైన మనస్సుతో విదురుని ఇంటిలో ప్రవేశించింది. పౌరు లందరూ దుఃఖార్తులై పాండవుల 
సుగుణాలను స్తుతిస్తూ ధృతరాష్టాదులను నిందిస్తున్నారు. 

పాండవు లా విధంగా వెళ్లిపోతున్నట్లు విన్న ధృతరాష్ట్రుని మనస్సు చాల వైకల్యం 
చెందినది. వెంటనే విదురుని పిలిపించి - “విదురా! పాండవులు అరణ్యానికి వెడుతూ, 
ఏమి చేశారు, ఏమన్నారు?” అని అడిగాడు. 


“యుధిష్టిరుడు వస్త్రంతో ముఖం కప్పికొని వెళ్లాడు. భీముడు జబ్బలు చూచుకొంటూ 
వెళ్లాడు. అర్జునుడు నలు మూలలా ఇసుక చల్లుతూ వెళ్లాడు. సహదేవుడు ముఖానికి 
రంగు పూసికొని వెళ్లాడు. నకులుడు ఒళ్లంతా బూడిద పూసికొని వెళ్లాడు. ద్రౌపది 
పొడవైన జట్టుతో ముఖం కప్పికొని వెళ్లింది. ధౌమ్యుడు యమదేవతాకము లైన, 
భయంకరము లైన సామలు గానంచేస్తూ. దారిలో ఉన్న కుశలు తెంపుకొంటూ వెళ్లాడు” 
అని విదురుడు చెప్పాడు. 


వాళ్లు అలా ఎందుకు వెళ్లారు అని ధృతరాష్టు డడగగా విదురుడు వాళ్ల 
మనోభావాలను విశదీకరించాడు. నీ పుత్రులు మోసగించి రాజ్యం అపహరించినా 
ధర్మరాజు ధర్మం నుండి చలించలేదు. అయితే కోపం చేత క్రూరమైన నా చూపులు 
ఎవరినీ దహించకూడదు అను అభిప్రాయంలో యుధిష్టిరుడు ముఖం వస్త్రంతో 
కప్పుకొన్నాడు. నా బాహుబలంతో సమానమైన బాహుబలం ఉన్నవాడు ఎవ్వడూ లేడు. 
దీనితో నేను శత్రుసంహారం చేస్తాను అనుకొంటూ భీముడు వెళ్లాడు. ఇసుక వర్షం వలె 
శరవర్షం కురిపించి శత్రుసంహారం చేస్తాను అని అర్జునుడు ఇసుక చల్లుతూ వెళ్లాడు. 
ఇప్పుడు నా ముఖం ఎవరూ చూడకూడ దని సహదేవుడు, నన్ను చూచి ఏ స్ర్తీ కూడ 
మోహించకూడదు అని నకులుడు ఆ విధంగా వెళ్లారు. శత్రుప్తీ లందరూ భర్తలు చనిపోగా 
ఈ విధంగా జట్టులు విరబోసికొని హాస్తినపురంలో ప్రవేశిస్తారు అని సూచిస్తూ ద్రౌపది 
ఆ విధంగా వెళ్లింది. కౌరవులు మరణించిన తరవాత వాళ్ల గురువులు ఈ యమదేవతాకము 
లైన సామలు గానం చేస్తారు అని ధౌమ్యుడు అలా వెళ్లాడు.” 


“పాండవులు వెళ్లిపోతూన్నప్పుడు భరతవంశీయుల వినాశాన్ని సూచిస్తూ అనేక 
దుఃశకునాలు బయలుదేరాయి. మేఘం లేకుండా మెరుపులు మెరిసాయి. భూమి 
కంపించింది. పర్వదినం కాకపోయినా రాహువు సూర్యుణ్ణి మింగివేసింది. హాస్తినపురానికి 
అప్రదక్షిణంగా తిరుగుతూ ఉల్మపడింది. మాంసం తినే (గ్రద్దలూ, నక్కలూ, కాకులు 
మాంసం ముక్కలు తెచ్చి దేవాలయాలమీద, చైత్యాలమీదా, ప్రాకారాల మీద 


సభాపర్వము 173 


బురుజులమీదా పడవేస్తున్నాయి. ఇవన్నీ నీ దురాలోచన వల్ల రాబోయే వినాశాన్ని 
సూచిస్తున్నాయి.” 

ధృతరాష్టుడు విదురుడూ ఈ విధంగా మాట్లాడుకొంటూండగానే నారదుడు 
కౌరవసభామధ్యంలో దిగి, “ఇప్పటినుండి పద్నాల్లవ సంవత్సరంలో, కారవు లందరూ 
దుర్యోధనుని అపరాధం చేతా, భీమార్డునుల బలంచేత నశిస్తారు” అని చెప్పి వెళ్లిపోయాడు. 


తరువాత దుర్యోధనుడు, కర్ణుడు, శకుని ద్రోణుడే తమకు ఆశయం అనుకొంటూ 
ఆతనికి తమ రాజ్యం అప్పచెప్పారు. ద్రోణు డిలా అన్నాడు “పాండవులు అవధ్యు లంటారు. 
మీ రందరూ నా రక్షను కోరి వచ్చారు గాన నేను మిమ్ములను విడిచిపెట్టను. పాండవులు 
పదమూడు సంవత్సరాలు అయిన తరువాత తమ పగ తీర్చుకొంటారు. ద్రుపదుని కుమారు 
డైన ధృష్టద్యుమ్నుని నుండి మాత్రమే నాకు ప్రాణభయం. ఎందువల్ల ననగా అతడు 
నన్ను వధించడం కొరకే పుట్టాడు. మీరు మంచి యజ్ఞాలు చెయ్యండి.” 

పాండవులు వనానికి వెళ్లగానే ధృతరాష్టుని మనస్సులో తీవ్ర మైన చింత 
ప్రవేశించింది. అప్పుడు సంజయు డాతని వద్దకు వచ్చి - “రాజా! శత్రుబాధ ఏదీ లేని 
విశాల మైన సామ్రాజ్యాన్ని సంపాదించావు కదా? ఇంక ఇలా విచారిస్తున్నా వెందుకు?” 
అని ప్రశ్నించాడు. 


“బలవంతులు, మహారథులు అయిన పాండవులతో విరోధం తెచ్చుకొన్నాను; 
విచారం లేకుండా ఎలా ఉంటుంది?” అన్నాడు ధృతరాషుడు. 

మహారాజా! ఇది స్వయంగా తెచ్చి పెట్టుకొన్న వైరం. భీష్మద్రోణాదులు వద్దంటున్నా 
కూడ నీ పుత్రుడు సిగ్గు లేనివాడై వెళ్లిపోతూన్న పాండవులను వెనుకకు రప్పించాడు. 

దేవతలు ఎవనికి పరాభవం చెయ్యా లని అనుకొంటారో వాని బుద్ధిని పక్కన 
లాగేస్తారు. దానితో వాడు విషయా లన్నీ తలక్రిందుగా చూస్తాడు. 

యస్మె దేవాః ప్రయచ్చన్తి పురుషాయ పరాభవమ్‌, 

బుద్ధిం తస్యాపకర్షన్తి సో౭.వాచీనాని పశ్యతి. (సభాపర్వ 81.8) 
బుద్ధి కలుషం అయిపోవడంతో, వినాశం సమీపించగా, అనయం నయం వలె (నీతి 
కానిది నీతి వలె) కనబడుతుంది; అదే హృదయంలో నాటుకొని పోతుంది.” 

బుద్దా కలుషభూతాయాం వినాశే సముపస్థితే, 

అనయో నయసంకాశో హృదయాన్నాపసర్చతి. (సభాపర్వ 81.9) 


174 మహాభారతసారసంగ్రహము 


అనర్థం మంచి విషయం లాగ, మంచి విషయం అనర్థం లాగ కనబడుతుంది. అదే 
వానికి ఇష్టం అవుతుంది. చివరికి నాశం కలిగిస్తుంది. 

అనర్జాశ్చార్దరూపేణ అర్జాశ్చానర్దరూపిణ:, 

ఇ అథ ఇ థ్‌ 

ఉత్తిష్టన్తి వినాశాయ నూనం తచ్చాస్య రోచతే. (సభాపర్వ 81. 10) 
కాలం దండం ఎత్తి ఎవరి శిరస్ఫూ ఖండించదు. కాలం బలం ఏమనగా - విషయాలను 
విపరీతంగా చూపిస్తుంది. 

న కాలో దజ్ఞముద్యమ్య శిరః కృన్తతి కస్యచిత్‌, 

కాలస్య బలమేతావత్‌ విపరీతార్థదర్శనమ్‌. (సభాపర్వ 81. 11) 
ఆనాడు పాంచాలిని సభలోనికి ఈడ్పుకొనివచ్చారు. ఏకవస్త్ర యైన ఆమె పాండవులను 
దీనము లైన చూపులతో చూచింది. అలాంటి స్థితిలో ఉన్న ఆమెను కర్టుడు, దుర్యోధనుడు 
ఎన్నో దుర్చాష లాడారు. రాజా! ఇదంతా నాకు ఆకులంగా కనబడుతూన్నది.” అన్నాడు 
సంజయుడు. ధృతరాష్టుడు - “సంజయా! దీన మైన ఆమె చూపులు పడితే భూమండలం 
భగ్గు మంటుంది. నా పుత్రు లెవరైనా మిగులుతా రంటావా. 

ఆమెను సభలో అవమానిస్తూన్నప్పుడు గాంధారితో సహా స్రీ లందరూ బిగ్గరగా 
ఏడ్చారు. సాయంకాలం అగ్నిహోత్రాలు జరగలేదు. ద్రౌపదిని అలా లాగడం వల్ల బ్రాహ్మణు 
లందరూ కోపావిష్ణు లయ్యారు. ఇంకా అనేక మైన ఉత్పాతాలు కనబడ్డాయి. అప్పుడు 
విదురుడు నాతో - “ఈనాడు ద్రౌపదిని సభకు లాగికొని వచ్చారు. దీనితో భరతవంశానికి 
అంతం” అన్నాడు. 

అధథాటబ్రవీన్మహా ప్రాజ్ఞో విదురః సర్వధర్మవిత్‌, 

ఏతదన్లాస్తు భరతాః యద్వః కృష్ణా సభాం గతా. (సభాపర్వ. 81. 29) 

విదురుడు ఇంకా అనేక విధాల బోధిస్తూ పాండవులతో మైత్రి పెంచుకో మన్నాడు. 
కాని నేను పుత్రుల కోరికను కాదనలేక అతని మాటలు వినలేదు.” అన్నాడు. 


సభాపర్వం సమాప్తం. 


శ్రీః 
ఓం స్వస్తి గణేశాయ నమః 


వనపర్వం (అరణ్యపర్వము) 
పాండవులు వనానికి వెళ్లుట 


ఆ విధంగా ద్యూతంలో కపటోపాయాలచేత ఓడింపబడిన పాండవులు వాస్తినపురం 
నుండి బయలుదేరి, ఆయుధాలు ధరించి ద్రౌపదితో ఉత్తరాభిముఖంగా వెళ్లారు. దాదాపు 
పద్నాలుగురు భృత్యులు ఇంద్రసేనాదులు తమ ప్రీలతో రథా లెక్కి ఆ పాండవుల వెనుక 
వెళ్లారు. 

పౌరు లందరూ దుఃఖాక్రాంతులై వాళ్ల వెనుకనే వెళ్లడానికి బయలుదేరారు. 
వాళ్లందరూ యుధిష్టిరునితో - “సత్సురుషులతో స్నేహం అభ్యుదయం కలిగిస్తుంది. 
మీవంటి సత్పురుషు లెవ్వరూ లేరు. అందుచేత మేం కూడ మీతో కలిసి వనాలకు 
వస్తాం” అన్నారు. 

యుధిష్టిరుడు వాళ్లను బ్రతిమాలి వెనుకకు పంపడానికి ప్రయత్నం చేశాడు. మీకు 
ఏమీ (శ్రమ కలగకుండా మా ఆహారాదులు మేమే సంపాదించుకొని మీ వెంట ఉంటా 
మని ఆ బ్రాహ్మణు లన్నారు. తాను వాళ్లను పోషించే స్థితిలో లేనందుకు చింతిస్తూ, 
యుధిష్టిరుడు నేలమీద కూర్చుండిపోయాడు. 


అప్పుడు శౌనకు డను ఒక మహాపండితుడు అతని కిలా బోధించాడు. 


ప్రతీరోజూ, మూఢునికి అడుగడుగునా దుఃఖహేతువులే ఎదురౌతుంటాయి. వాటికి 
పండితుడు భయపడడు. 


శోకస్థానసహస్రాణి భయస్థానశతాని చ, 
దివసే దివసే మూఢమావిశన్తి న పణ్జితమ్‌. (వనపర్వం. 2. 16) 


ఏవైన కష్టాలు వచ్చి నప్పుడు సాధారణంగా మానవులు శారీరదుఃఖాలతోను, 
మానసక్షేశాలతోను క్రుంగిపోతారు. వాటి నుండి బైటపడే ఉపాయం జనకుడు చెప్పి 
ఉన్నాడు. 

వ్యాధి, ఇష్టం కానిదానితో సంబంధం ఏర్పడడం, శ్రమ, ఇష్ట మైనది దూరం 
అవడం - ఈ నాలుగూ శారీర మైన దుఃఖానికి కారణాలు. వీటి నివారణకు రెండే 
ఉపాయాలు - ఒకటి బెషధాదుల సేవ; రెండు వాటిని గూర్చి ఎక్కువగా ఆలోచించకుండా 
ఉందదము. 


176 మహాభారతసారసంగ్రహము 


అందుచేతనే బుద్ధిమంతు లైన వైద్యులు మంచి మాటలు చెప్పడం, సుఖసాధనాలు 
సమకూర్చడం ద్వారా మానసశాంతిని కలిగించడానికి ప్రయత్నిస్తూంటారు. 


బాగా కాలిన ఇనుపగుండు వేస్తే కుండలోని నీళ్లు వేడెక్కి నట్లు మానసదుఃఖం 
చేత శరీరానికి చాల బాధ కలుగుతుంది. 

నీళ్లు చల్లి నిప్పు శాంతింపచేసి నట్లు జ్ఞానంచేత మానసికదుఃఖాన్ని శాంతింప 
చేసుకోవాలి. మానసికదుఃఖం శాంతిస్తే శారీరదుఃఖం అదే శాంతిస్తుంది. 

మానసదుఃఖా లన్నింటికీ మూలం స్నేహం. స్నేహం వల్ల మానవునికి ఆసక్తి 
పెరుగుతుంది. దానితో దుఃఖం కలుగుతుంది. 

దుఃఖాలకి గాని, భయాలకు గాని, శోక-హర్న్షాలకు గాని ఆయాసానికి గాని 
అన్నింటికీ మూలం స్నేహమే. 

స్నేహమూలాని దుఃఖాని స్నేహజాని భయాని చ, 

శోకహర్నా తథాయాసః సర్వం స్నేహాత్‌ ప్రవర్తతే. (వనపర్వం. 2. 28) 


“దురాశ చాల పాపిష్టిది. ఎల్లప్పుడు మానసక్లేశం కలిగిస్తుంది. అధర్మం చేయిస్తుంది. 
భయంకర మైనది. పాపాల పుట్ట. దుర్మతులు దానిని విడిచిపెట్టలేరు. మనిషి జీర్ణిస్తూన్నా 
అది జీర్ణించదు (తగ్గదు). ప్రాణా లున్నంత కాలమూ బాధించే రోగం అది. ఆ తృష్టనీ 
విడచిన వాడే పరమసుఖవంతుడు.” 

తృష్ణా హి సర్వపాపిష్టా నిత్యోద్వేగకరీ స్మృతా, 

అధర్మబహులా చైవ ఘోరా పాపానుబనినీ. 

యా దుస్యజా దుర్శతిభిర్యా న జీర్యతి జీర్యతః, 

యోం సౌ ప్రాణాన్తికో రోగస్తాం తృష్టాం త్యజతః సుఖమ్‌. (వనపర్వం. 2. 35,36) 

దాహానికి (ధనతృష్టకు) అంతం లేదు. సంతోషమే పరమసుఖం. పండితులు 
ఎల్లప్పుడూ సంతోషాన్నే సంతృప్తినే కోరుకొంటారు. 

అనో నాస్తి పిపాసాయాః సంతోషః పరమం సుఖమ్‌, 

తస్మాత్సంతోషమేవేహ పరం పశ్యన్తి పణ్ణితాః, (వనపర్వం. 2. 46) 

కొంతమందికి ధర్మకార్యాలు చేయడంకోసం ధనం సంపాదించా లనే కోరిక 


ఉండవచ్చును. కాని ఏ కోరికా లేకపోవడమే మంచిది. బురద కడుగుకొనడం కంటే ఆ 
బురదను ముట్టుకొనకుండా దూరంగా ఉండడమే మంచిది కదా? 


వనపర్వము 177 


ధర్మార్థం యస్య విత్తేహా వరం తస్య విమోహితా, 

ప్రక్షాళనాద్ధి పంకస్య దూరాదస్పర్శనం వరమ్‌. (వనపర్వం. 2.49) 

శౌనకుని మాటలు విని యుధిష్టిరుడు - “నేను భోగా లనుభవించడంకొరకై 
ధనం కావా లని కోరుకొనడం లేదు. గృహస్థధర్మ మైన అతిధిపూజ చేయడంకోసం 
కోరుతున్నాను” అన్నాడు. 

యుధిష్టిరుడన్న మాట అంగీకరిస్తూనే శౌనకు డింకా ఇలా అన్నాడు- 


“ఆహా! జగత్తు పోకడ ఎంత విపరీతంగా ఉంది! సత్పురుషుడు దేని కైతే 
సిగ్గుపడతాడో దానితోనే అసత్సురుషుడు సంతోషిస్తూంటాడు. వివేకవిహీను డైన మానవుడు 
మోహానికి రాగానికీ లొంగిపోయి ఇంద్రియార్థాలనే (వివిధభోగాలనే కోరుతూ) 
పొట్టకోసము, సంభోగం కోసమూ చాలా పాపం చేస్తూంటాడు. 


అహో!బత! మహతృష్టం! విపరీతమిదం జగత్‌, 

యేనాపత్రపతే సాధురసాధుస్తేన తుష్యతి. 

శిశ్నోదరకృతే9_ ప్రాజ్ఞః కరోతి విఘసం బహు, 

మోహరాగవశాక్రాన్తః ఇస్టియార్థవశానుగః. (వనపర్వం. 2. 64,65) 

తెలివితక్కువవాళ్లు ఎల్లప్పుడూ భోగపరాయణులై ఉంటుంటే వివేకవంతులు 
ధర్మాచరణమీద దృష్టి నిలుపుతారు. 

యజ్ఞం (దేవతాపూజ), అధ్యయనం, దానం, తపస్సు, సత్యం, ఓర్పు, ఇంద్రియాలను 
అదుపులో పెట్టుకొనడం, లోభం లేకపోవడం- ఇవి ఎనిమిది విధా లైన ధర్మమార్గాలు. 

ఇజ్యాధ్యయనదానాని తపః సత్యం క్షమా దమః, 

అలోభ ఇతి మార్లోతల యం ధర్మస్యాష్టవిధః స్మృతః. (వనపర్వం. 2. 75) 

వేదం కర్మలు చెయ్య మంటుంది, కర్మలు త్యజించ మంటుంది. అందుచేత ఈ 


ధర్మా లన్నీ చెయ్యాలి. అయితే అభిమానంతో, నేను చేస్తున్నాను అను అహంకారంతో 
చేయకూడదు. 


తదిదం వేదవచనం కురు కర్మ త్యజేతి చ, 

తస్మాద్ధర్మానిమాన్‌ సర్వాన్‌ నాభిమానాత్‌ సమాచరేత్‌. (వనపర్వం. 74) 

పైన చెప్పిన ఎనిమిది ధర్మమార్గాలలో మొదటి నాలుగూ (యజ్ఞ-అధ్యయన- 
దాన- తపస్సులు) పితృయాణానికి చెందినవి. వీటిని ఆచరించి పితృలోకానికి వెడతాడు. 


178 మహాభారతసారసంగ్రహము 


చివరి నాలుగు మార్గాలు (సత్య-క్షమా- దమ- అలోభాలు). దేవయానానికి 
సంబంధించినవి. వీటిని అనుసరించినవాడు దేవలోకానికి వెడతాడు. వీటిని 
అష్టాంగమార్గానుసరణం చేత పరిశుద్ధమైన అంతఃకరణం కలవాడై ఆచరించాలి. 

మంచి సంకల్పము, చక్కగా ఇం[ద్రియనిగ్రహం చేసికొనడం, ఉత్తమ మైన 
నియమాల పాలనము, ఉత్తమగురుసేవనము, శుద్ధ మైన ఆహారం సేవించడము, పవిత్రము 
లైన (మంచివిషయాలు బోధించే) గ్రంథాల అధ్యయనము, మంచి కర్మల అనుష్టానము, 
చిత్తమును బాగుగా నిరోధించుకొనడము అనునవి అష్టాంగమార్గాలు - 

సమ్యక్సంకల్పసంబన్నాత్‌ సమ్యక్చేన్దియని[గ్రహాత్‌, 

సమ్య(గ్వతవి శేషాచ్చ సమ్యక్చ గురుసేవనాత్‌. 

సమ్యగాహారయోగాచ్చ సమ్యక్సాధ్యయనాగమాత్‌, 

సమ్యక్కరో. పసంన్యాసాత్‌ సమ్యక్సిత్తనిరోధనాత్‌. (వనపర్వం. 2. 78, 79) 

యుధిష్టిరా! (బ్రాహ్మణులను పోషించాలని ఉంటే నీవు తపస్సు చేసి సిద్ధిని 
సంపాదించడానికి ప్రయత్నం చెయ్యాలి. 


తపసా సిద్ధిమన్విచ్చ ద్విజానాం భరణాయ వై. (వనపర్వం. 2. 83) 
యుధిష్టిరుడు సూర్యుణ్ణి ఉపాసించుట 


శౌనకుని మాటలు విని యుధిష్టిరుడు, సోదరులతో ధౌమ్యుని వద్దకు వెళ్లి 
“పూజ్యుడా! నా వెంట బ్రాహ్మణులు చాలమంది వచ్చారు. వాళ్లని పోషించడానికి నాకు 
శక్తి లేదు. వాళ్లను నేను విడువజాలను కూడ. ఉపాయ మేమైనా చెప్పుము” అని అడిగాడు. 
“అందరికీ ఆహారం ఇచ్చి పోషించేవాడు సూర్యుడు. ఆ సూర్యుని ఆరాధించుము” అని 
ధౌమ్యుడు చెప్పాడు. ఆతనికి సూర్యుని అష్టోత్తరశతనామాలు కూడ ఉపదేశించాడు. 

యుధిష్టిరుడు ఈ అష్టోత్తరశతనామస్తోత్రం పఠిస్తూ మరొక స్తోత్రంతో కూడ 
సూర్యుణ్ణి స్తుతిస్తూ తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై యుధిష్టిరున కొక రాగి పాత్ర 
ఇచ్చి - “ద్రౌపది చతుర్విధాన్నములను కొంచెం కొంచెం వండి ఈ రాగి పాత్రలో ఉంచి 
వడ్డన ప్రారంభించిన తరువాత ఆ అన్నం అక్షయంగా వస్తూనే ఉంటుంది. ఇప్పటినుండి 
పద్నాలుగు సంవత్సరాలలో నీ రాజ్యం నీకు లభిస్తుంది.” అని చెప్పి అంతర్థానం చెందాడు. 

(ఈ అష్టోత్తరశతనామాలూ, స్తోత్రమూ కూడ సూర్యానుగ్రహప్రదాలు. వనపర్వం 
3వ అధ్యాయంలో ఉన్నాయి). 


వనపర్వము 179 


ఆనాటినుండి ప్రతిదివసమునందూ కూడ ద్రౌపది వండి పాత్రలో ఉంచిన అత్యల్ప 
మైన చతుర్విధాన్నం అక్షయ్యంగా ఉండేది. ముందు అతిథులకు, అనుజులకు భోజనములు 
పెట్టి తరువాత యుధిష్టిరుడు భోజనం చేసేవాడు. అందరికంటె చివర ద్రౌపది భోజనం 
చేసేది. ఆమె భోజనం చేసిన తరువాత అన్నం సమాప్తం అయ్యేది. 


కొంత కాలం తరువాత పాండవులు ధౌమ్యునితోను, బ్రాహ్మణులతోను కలిసి 
అక్కడి నుండి కామ్యకవనం చేరారు. 


విదురుడు ధృతరాష్తునకు మంచి మాటలు చెప్పగా అతడు 
కోపించి ఇంట్లోనికి వెళ్లిపోవుట 
పాండవులు అరణ్యాలకి వెళ్లిపోయిన పిమ్మట ఒకనాడు ధృతరాషుడు - “మనకు 
ప్రజ లందరూ ఎలా అనుకూలంగా ఉంటారు? మనలను సమూలంగా పెరికివేయకుండా 
ఎలా ఉంటారు?” అని విదురుణ్ణి అడిగాడు. 


“మనకు క్షేమం కలగా లంటే ధర్మాన్ని కాపాడుకోవాలి. ఆనాడు సభలో 
పాండవులను, పాంచాలినీ ఆ విధంగా అవమానించి నీవు, నీ కుమారుడు, వాని మిత్రులూ 
గొప్ప ధర్మవ్యతి క్రమం చేశారు. అందుకు ఫలంగా కౌరవుల వినాశం తప్పదు. 

అయితే నీవు నీ పెద్ద కుమారుణ్ణి దేశం నుండి వెడలగొట్టి పాండవుల రాజ్యం 
వాళ్ల కిస్తే క్షేమం కలగవచ్చు. లేదా నీ కుమారులు వాళ్లకు రాజ్యం ఇచ్చివేసి సభలో 
పాండవులకు, పాంచాలికి క్షమాపణ చెప్పి వాళ్లకి లొంగి ఉన్నా క్షేమం కలుగుతుంది 
అని విదురుడు ఉపదేశించాడు. 


ఆ మాటలు వినగానే ధృతరాష్టునకు చాల కోపం కలిగింది. “నీవు పాండవ 
పక్షపాతంతో ఎల్లప్పుడూ మా అహితాన్నే కోరుతున్నావు. వక్రస్వభావుడ వైన నీమీద నా 
కిపుడు ఏ మాత్రమూ గౌరవభావం లేదు. నీవు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్లిపోయినా 
సరే, ఉన్నా సరే” అని పరుషంగా పలికి లోపలికి వెళ్లిపోయాడు. 

విదురుడు వెంటనే ఆ నగరం విడచి పాండవు లుంటూన్న కామ్యకవనానికి 
వెళ్లిపోయాడు. యుధిష్టిరుడు దూరం నుండియే విదురుణ్ణి చూచి ప్రక్కనున్న సోదరులతో 
- “మీ ఆయుధాలను పణంగా పెట్టి ద్యూతం ఆడడానికి రండి. అని మళ్లీ మనల్ని 
పిలవడానికై ఈయనను పంపలేదు కదా! మనం ఆయుధాలు కూడ కోల్పోతే యుద్ధంలో 
గెలవడం ఎలా?” అని అంటున్నాడు. 


180 మహాభారతసారసంగ్రహము 


విదురుడు దగ్గరకు రాగానే అభ్యుత్థానాదులతో అతనిని సత్మరించి పాండవులు 
కుశలప్రశ్నలు వేశారు. విదురుడు జరిగిన దంతా చెప్పాడు. “ధృతరాష్ట్రుడు నన్ను 
విడిచివేయగా మిమ్మొకసారి చూచి నాలుగు మంచి మాటలు చెప్పి వెడదా మని ఇక్కడికి 
వచ్చాను. నేను నీ కానాడు సభలో చెప్పిన విషయాలు గుర్తుంచుకొని ఆ విధంగా 
ప్రవర్తించుము. ఏ సహాయులతో ధనైశ్వర్యాదులు పంచుకొంటారో ఆ సహాయులే ఆపదలు 
కూడ పంచుకొంటారు. చివరికి ఆ సహాయుల సాహాయ్యంతో రాజ్యం తిరిగి 
సంపాదించుకొనవచ్చును. అందుచేత ఓర్పుతో కష్టా లన్నీ సహించుము” అని విదురుడు 
ఉపదేశించాడు. అలాగే ప్రవర్తిస్తా నని యుధిష్టిరు డన్నాడు. 


విదురుడు నగరాన్ని విడచి వెళ్లిపోయిన కొన్నినాళ్లకు ధృతరాష్రుడు తీవ్ర మైన 
పశ్చాత్తాపంతో బాధపడుతూ అతనిని తీసికొని రావడానికై సంజయుణ్ణి పంపాడు. 
సంజయుడు వెళ్లి విదురుని తీసికొని వచ్చాడు. సోదరు లిద్దరూ సంతోషించారు. 


వనంలో ఉన్న పాండవులను పరిమార్లవలె నని కర్ణాదుల ఆలోచన 


వెళ్లిపోయిన విదురుడు మళ్లీ రావడం చూచిన దుర్యోధనుడు కర్ణ-దుఃశాసన - 
శకునులను పిలిపించి - “ఈ విదురుడు రాజుకు ఏదో చెప్పి మరల పాండవులను 
రప్పించవచ్చును. అలా జరగకుండా మనం వాళ్లని అరణ్యంలోనే హతమార్చడం మంచి 
దని నా అభిప్రాయం” అని వాళ్లతో చెప్పాడు. కొంచెం తర్ణనభర్ణన లైన తరువాత 
అందరూ అంగీకరించారు. 

దివ్యదృష్టితో ఈ విషయం కనుగొని వ్యాసుడు ధృతరాటష్టుని వద్దకు వచ్చి - 
“దుర్యోధనుని ఈ దురాలోచననుండి మరల్బుము; అలా కాకపోతే కురువంశవినాశం 
ఇప్పుడే జరిగిపోతుంది” అని హెచ్చరించాడు. “మహామునీ! నీవు చెప్పినది సత్యమే. 
నీవు కౌరవుల అభ్యుదయాన్ని కోరేవాడవు గాన నీవే స్వయంగా దుర్యోధనునికి 
బోధించుము” అని ధృతరాషుడు కోరాడు. 


ఇంతలో పూజ్యుడైన మైత్రేయుడు అటు వస్తూండగా చూచి వ్యాసుడు - “మైత్రేయ 
మహర్షి పాండవులను వెదకికొంటూ వెళ్లి మనలను చూడడానికి ఇటు వైపు వస్తున్నాడు. 
అతనిచే నీ కుమారునికి బోధింపచేయుము. అత డెలా చెపితే అలా చెయ్యండి. అలా 
చేయకపోతే అతడు శపిస్తాడు.” అని చెప్పి వెళ్లిపోయాడు. 


వనపర్వము వ 


ఇంతలో మైత్రేయుడు వచ్చాడు. ధృతరాష్ట్రుడు ఆతని పుత్రులూ ఆయనను 
యథావిధిగా అర్హృపాద్యాదులతో సత్కరించారు. పరస్పరకుశలప్రశ్నానంతరం మైత్రేయుడు 
ధృతరాష్టునితో ఇలా చెప్పాడు - 

తీర్ధయాత్రలు చేస్తూ దైవవశంచేత నేను కామ్యకవనంలో ధర్మరాజును చూడడం 
జరిగింది. మునివృత్తితో ఉన్న ఆ మహాత్ముణ్ణి చూడడానికై ఎందరో మునులు వచ్చారు. 
ద్యూతంలో మోసగించి పాండవుల రాజ్యం నీ పుత్రులు హరించా రని విన్నాను. భీష్ముడు, 
నువ్వూ జీవించి ఉండగా ఇలాటి అధర్మకార్యం జరగడం మంచిది కాదు. నీవు దీనిని 
ఎలా సహించావు? సభలో జరిగిన వ్యవహారం అంతా దస్యువుల (దోపిడీ దొంగల) 
వ్యవహారం వలె ఉంది. అందుచేత మునిసమాజంలో నిన్ను గూర్చి మంచిగా చెప్పుకొనడం 
లేదు. 


దస్యూనామివ యద్వృత్తం సభాయాం కురునన్దన, 

తేనన బ్రాజసే రాజంస్తాపసానాం సమాగమే. (వనపర్వం. 10. 17) 

ఇలా ధృతరాష్లునితో పలికి మైత్రేయమహర్షి దుర్యోధనుని వైపు తిరిగి మృదు 
వైన మాటలతో ఇలా అన్నాడు. 

“దుర్యోధనా! మహావీరు లైన పాండవులతో విరోధం పెట్టుకొనకు. వాళ్లు రాక్షసులను 
చంపినవాళ్లు. ఈ మధ్యనే భీముడు కిర్మీరు డను రాక్షసుణ్ణి సంహరించాడు. అంత 
మహాబలవంతు డైన జరాసంధుణ్ణి కూడ భీముడు ఎలా చంపాడో చూచావు కదా? 
వాళ్లతో నీవు శాంతితో ఉండు.” 


మైత్రేయుడు ఇలా చెపుతూండగా దుర్యోధనుడు తన తొడ చేతితో చరిచాడు. 
ఏమీ మాట్లాడకుండా చిరునవ్వు నవ్వుతూ తల కొంచెం వంచి పాదంతో నేలరాస్తున్నాడు. 
అది చూడగానే మైత్రేయుడు క్రోధావిష్టుడై - “నా మాట మీద ఇంత అనాదరం 
చూపుతున్నందుకు నీ అపరాధం వల్ల జరగబోయే యుద్ధంలో భీముడు గదతో నీ తొడ 
విరగగొడతాడు” అని శపించాడు. 


ధృతరాష్రుడు బ్రతిమాలగా - “నీ పుత్రుడు శాంతిని పొందుతే నా శాపం తగలదు” 
అన్నాడు. 

“ఏదో కిర్మీరవధను గూర్చి చెప్పావు కదా? భీముడు వానిని ఎలా చంపాడు?” 
అని ధృతరాష్టుడు అడిగాడు. “నేను చెప్పను. నీ పుత్రునికి నా మాట వినా లని లేదు. 
నేను వెళ్లిన తరవాత విదురుణ్ణి అడుగు; చెపుతాడు” అని అంటూ ఆ మహర్షి వెళ్లిపోయాడు. 


182 మహాభారతసారసంగ్రహము 


కిర్మీర వధ 


ధృతరాష్రుడు అడుగగా విదురుడు కిర్మీరవధను గూర్చి చాల అద్భుతంగా వర్ణించి 
చెప్పాడు. నేను వాళ్లతో మాటలాడి నప్పుడు చాల సార్లు విన్నాను. చెపుతాను విను. 
పాండవులు అర్ధరాత్రి వేళ కామ్యకవనం చేరారు. ఆ వనంలో వాళ్లు ప్రవేశిస్తూండగా 
భయంకరమైన ఆకారంతో, మండుతూన్న కొరవులు పట్టుకొని ఉన్న పర్వతం వంటి 
రాక్షసుడు కనబడ్డాడు. 


వనంలో (ప్రవేశిస్తూన్న పాండవులను చూచి అతడు మైనాకపర్వతం వలె 
వనద్వారానికి అడ్డంగా నిలబడ్డాడు. వానిని చూడగానే ద్రౌపది చాల భయపడి కళ్లు 
మూసుకొంది. ఇంతలో అతడు అనేకమాయలు సృష్టించడం ప్రారంభించాడు. ఆ మాయ 
లన్నింటినీ ధౌమ్యుడు రక్షోఘ్నమంత్రాలు యథావిధిగా పఠించి శాంతింపచేశాడు. 

మాయ లన్నీ వ్యర్థమవడంతో ఆ రాక్షసుడు స్పష్టంగా కనబడుతున్నాడు. “నీ 
వెవ్వరవు?” అని యుధిష్టిరుడు వానిని అడిగాడు. “నేను బకాసురుని సోదరుణ్ణి, నా 
పేరు కిర్మీరుడు. ఈ వనంలో ఉన్నవారినీ, యిక్కడికి వచ్చిన వాళ్లనీ చంపి తింటూంటాను” 
అని చెప్పి ఆ రాక్షసుడు “మీ రెవరు” అని యుధిష్టిరుణ్ణి అడిగాడు. యుధిష్టిరుడు తమ 
గోత్రనామాదు లన్నీ చెప్పాడు. 

ఆమాట విన్న రాక్షసుడు - “చాల కాలానికి నా కోరిక ఈడేరింది. నేను ఈ 
భీమసేనుణ్ణి చంపడంకోసమే చూస్తున్నాను. ఈనాటి కీతడు కనబడ్డాడు. ఇతడు నా 
సోదరుడైన బకుణ్ణి చంపాడు. నా మిత్రుడు హిడింబుణ్సి చంపి అతని సోదరిని 
అపహరించాడు. ఈ రాక్షసకంటకుణ్ణి చంపి నేను శాంతి పొందుతాను. మిమ్ముల నందరినీ 
భక్షిస్తాను” అన్నాడు. 

వెంటనే భీముడు ఒక మహావృక్షం పెకిలించి, దాని ఆకు లన్నీ దులిపివేసి, దానిని 
పట్టుకొని నిలబడ్డాడు. అర్జునుడు గాండీవం తీయబోగా అతనిని వారించి రాక్షసునితో 
యుద్దానికి తలబడ్డాడు. మొదట వృక్షాలతోను, శిలలతోను యుద్ధం జరిగింది. తరువాత 
మల్లయుద్ధం ప్రారంభమైంది. 

దుర్యోధనుడు చేసిన అవమానంవల్లా, సహజమైన బాహువీర్యం వల్లా దృప్తు డైన 
ఆ భీముడు అక్కడనే నిలచి ద్రౌపది చూస్తుండడంచేత తీవ్రంగా విజృంభించాడు - 

దుర్యోధననికారాచ్చ బాహువీర్యాచ్చ దర్చితః, 

కృష్ణానయనదృష్టశ్చ వ్యవర్థత వృకోదరః. (వనపర్వం. 11. 55) 


వనపర్వము 183 


రాక్షసుని బలం క్షీణించింది. భీముడు వానిని నడుము విరిచి పశువును చంపినట్లు 
చంపివేశాడు. సోదరులు, ద్రౌపది సంతోషంతో భీముణ్ణి అభినందించారు. నేను ఆ 
వనానికి వెళ్లి నప్పుడు భీముడు చంపి దూరంగా విసిరివేసిన ఆ రాక్షసుని మహాకాయాన్ని 
చూచాను. ఈ విషయం అంతా అక్కడికి చేరిన బ్రాహ్మణులు చెప్పుకొంటూండగా విన్నాను. 


ఈ వృత్తాంతం వినగానే ధృతరాష్రుని గుండెలో రాయి పడ్డట్లయింది. ఆలోచిస్తూ 
కూర్చుండిపోయాడు. 


కృష్ణుడు పాండవులను చూడడానికి కామ్యకవనానికి ఎళ్లుట 

పాండవులు జూదంలో వంచితులై అరణ్యానికి వెళ్లా రను విషయం తెలిసి క్రోధా 
మర్షాలతో నిధడిన హృదయాలతో భోజులు, వృష్టులు, అంధకులు, పాంచాలరాజ 
కుమారుడైన ధృష్టద్యుమ్నుడు, చేదిరాజైన ధృష్టకేతువు, మహాపరాక్రమ శాలులైన 
కేకయదేశరాజులు వనంలో ఉన్న పాండవులను చూడడానికై వచ్చారు. కౌరవులను 
నిందిస్తూ మేం ఏమి చేయవలెనో చెప్పండి అని అడుగుతూ, కృష్ణుణ్ణి ముందుంచుకొని 
ధర్మరాజు చుట్టూ కూర్చున్నారు. 


కృష్ణుడు ధర్మరాజుకు నమన్మరించి, దుఃఖంతో ఇలా అన్నాడు - “మేం 
దుర్యోధనాదులను, వాళ్ల పరివారమునూ జయించి ధర్మరాజును రాజ్యాభిషిక్తుణ్ణి చేస్తాం. 
మోసం చేస్తూ దగ్గర తిరిగే వానిని వధించాలి అనేది సనాతనధర్మం. 


నికృత్యోపచరన్‌ వధ్య ఏష ధర్మః సనాతనః. (వనపర్వం. 12.7) 


తమపై ఉన్న స్నేహభావంచేత ఆ విధంగా కోపించి ప్రజ లందరినీ కాల్చివేయ 
నున్నాడా అన్నట్లున్న కృష్ణుణ్ణి శాంతింపచేస్తూ అర్జునుడు ఆ లోకనాథుని పూర్వశరీరాలలో 
(జన్మలలో) చేసిన పనులను వర్ణించాడు. 

“కృష్ణా! నీవు పూర్వం సాయంకాలం మాత్రమే ఇల్లు చేరే మునివై పదివేల 
సంవత్సరాలు గంధమాదనపర్వతం మీద సంచరించావు. పదకొండువేల సంవత్సరాలు 
నీళ్లుమాత్రమే భక్షిస్తూ పుష్మరక్షేత్రంలో నివసించావు. బదరీక్షేత్రంలో వాయువును మాత్రమే 
భక్షిస్తూ, చేతులు పైకెత్తి ఒంటికాలిమీద నూరు సంవత్సరాలు నిలబడ్డావు. సరస్వతీ 
నదీతీరంలో పన్నెండు సంవత్సరాల సత్రంలో, ఉత్తరీయం కూడ లేకుండా, నాడు లన్నీ 
పైకి కనబడే టట్లు కృశించి ఉన్నావు. ప్రభాసతీర్థంలో అదే విధంగా వెయ్యి దివ్యవర్షాల 
పాటు ఒంటికాలుపై నిలిచి ఉన్నావు. 


184 


లోకాలను నడిపేవాడవు నీవే, సకల భూతాల ఆదీ అంతమూ నీవే, అన్ని 
భూతాలలోని జీవుడు నీవే అని వ్యాసుడు నాకు చెప్పి ఉన్నాడు. నరకాసురుణ్ణి సంహరించి 
మణికుండలాలు తెచ్చావు. దైత్యులను దానవులను సంహరించావు. ఇంద్రునికి 
సర్వాధిపత్యం ఇచ్చి నీవు మనుష్యలోకంలో జన్మించావు. నారాయణుడుగా ఉన్న నీవే 
హరివి. బ్రహ్మాదిదేవత లందరూ నువ్వే, కాలము, ఆకాశము, దిక్కులు, పృథివీ కూడ 
నీవే. అన్ని యజ్ఞాల అధిపతివి నీవే. నీవు అదితికి పుత్రుడుగా జనించి ఉపేంద్రుడ 
వయ్యావు. త్రివిక్రము డైనావు. శిశుపాల - జరాసంధాదులను వధించావు. యుగాది 
యందు నీ నాభిపద్మంనుండి బ్రహ్మదేవుడు జనించాడు. లలాటంనుండి శివుడు జనించాడు. 
నీవు చేసిన పనులు ఎవ్వరూ కూడ చేయజాలరు”. అర్జునుని మాటలు విని కృష్ణుడు - 
“నువ్వే నేను, నేనే నువ్వు మన ఇద్దరమూ నర నారాయణు లను బుషులుగా ఉండేవాళ్లం. 
అన్నాడు. 

పాంచాలి, ధృష్టద్యుమ్నుడు మొదలైన సోదరులు చుట్టూ ఉండగా కృష్ణుని వద్దకు 
వెళ్లి శరణు వేడుతూ ఇలా అంది. 


నీవే సకలజగత్తును సృష్టించినవాడవని బుషులు చెపుతున్నారు. నీవై సర్వ 
దేవతాస్వరూపుడవు. బాలుడు ఆటవస్తువులతో ఆడుకొన్నట్లు నీవు బ్రహ్మ - శంకర - 
ఇంద్రాదులతో ఆడుకొంటూంటావు. సకలజగత్స్వరూపుడవు. ధర్మాత్ము లందరికీ ఉత్తమగతి 
నీవే. 


నేను నా దుఃఖాన్ని నీ ఎదుట వెళ్లబోసుకొంటున్నాను. కృష్ణా! పాండవుల భార్యనూ, 
నీ సఖినీ, ధృష్టద్యుమ్నుని సోదరినీ అయిన నాకు ఆనాడు సభలో అట్టి పరిస్థితులలో 
అంత అవమానం ఎందుకు జరిగింది? నన్ను వాళ్లు బలాత్కారంగా దాసీని ఎలా చేశారు? 
నాకు అంత అవమానం జరుగుతూండగా సమర్గులై యుండి కూడ నా భర్తలు నన్ను 
ఎందుకు రక్షించలేదు? ఛీ! వీళ్ల బలం అంతా ఎందుకు! 

కౌరవులు వీళ్లను పరిమార్చడానికై అనేకపర్యాయాలు ప్రయత్నించారు. ఏమీ 
చేయలేకపోయారు. భీముడు హిండింబుణ్ణి వధించాడు. అర్జునుడు ఎవ్వరూ చేయజాలని 
లక్ష్యవేధనం చేసి స్వయంవరంలో నన్ను జయించాడు. ఇంతటి మహావీరులై ఉండి 
వీళ్లు నన్ను ఎందుకు రక్షించలేదు? 


ఈ విధంగా తనకు జరిగిన అవమానా న్నంతనీ కృష్ణునకు చెప్పుకొని ద్రౌపది 
ఏడ్చింది. 


185 


కృష్ణుడు ఆమెకు ధైర్యం చెపుతూ ద్రౌపదీ! నీకు ఎవరిపై ఈ విధంగా కోపం 
కలిగిందో వాళ్ల అందరి స్త్రీలూ కూడ ఈ విధంగా ఏడుస్తారు. అర్జునుడు బాణాలతో 
రక్తనదులు పారే టట్లు చేస్తాడు. నీవు మహారాణి వౌతావు. 

ద్యులోకం నేలమీద కూలవచ్చు; హిమవత్సర్వతం బ్రద్దలైపోవచ్చు. భూమి ముక్కలై 
పోవచ్చు, సముద్రం ఎండిపోవచ్చు. ద్రౌపదీ! నా మాట వ్యర్థం అవడానికి వీలు లేదు. 


పతేద్దాః హిమవాన్‌ శీర్యేత్‌ పృథివీ శకలీభవేత్‌, 
శుష్యేత్‌ తోయనిధిః కృష్ణే! న మే మోఘం వచో భవేత్‌. 
(వనపర్వ12. 131) 

అర్జునుడు, ధృష్టద్యుమ్నుడూ కూడ శత్రువులను నిర్దాక్షిణ్యంగా సంహరిస్తా మని 
ప్రతిజ్ఞ చేశారు. 

శ్రీకృష్ణుడు యుధిష్టిరునితో - “రాజా! ఆ సమయంలో నేను ద్వారకలో ఉండి 
ఉంటే నన్ను ద్యూతానికి పిలవకపోయినా వాళ్లందరికీ నచ్చచెప్పి ద్యూతం నిలిపివేసి 
ఉండేవాడిని. వాళ్లు వినకపోతే దండోపాయంచేత నిలిపేవాడిని ఆ సమయంలో నేను 
లేకపోవడంచేత మీకు ఈ ఆపద కలిగింది” అన్నాడు. 


సౌభవిధ్వంసవృత్తాంతం 
తాను ద్వారకలో లేకపోవడానికి కారణం శ్రీకృష్ణుడు సవిస్తరంగా చెప్పాడు. 


“యుధిష్టిరా! నీవు రాజసూయయాగం చేసినప్పుడు నేను శిశుపాలుణ్ణి వధించాను 
కదా? అది విని శాల్వుడు ద్వారవతీపురిని నాలుగు వైపులనుండీ ముట్టడించాడు. 
ఆకాశమార్గాన్ని ఆకాశంమీద సంచరించే 'సౌభంి” అను పురంతో కప్పివేసి యుద్ధం 
చేశాడు.” 


ద్వారకావతిలో అప్పుడు చాల కట్టుదిట్ట మైన రక్షణానికి సంబంధించిన అన్ని 
ఏర్పాట్లూ చేయబడి ఉన్నాయి. ఆ నగరాన్ని రక్షిస్తూన్న ఉగ్రసేన - ఉద్ధవాదులు నగరంలో 
ఎవ్వరూ కూడ మద్యం సేవించకూడదు అని చాటించారు. ఎందువల్ల ననగా ఆ మద్యం 
మత్తులో ఉన్నవాళ్లపై శత్రువు అనాయాసంగా దాడిచేసి కొట్టివేయవచ్చును కదా?” 

ఆఘోషితం చ నగరే న పాతవ్యా సురేతి వై, 

ప్రమాదం పరిరక్షద్భిరు గ్రసేనోద్ధవాదిభిః, 

ప్రమత్తేష్వభిఘాతం హి కుర్యాచ్చాల్వో నరాధిపః.  (వనపర్వ. 15. 12,18) 


186 మహాభారతసారసంగ్రహము 


“నటనర్తకగాయకాదు లందరినీ నగరంనుండి బైటకు పంపివేశారు. వంతెన లన్నీ 
విరగకొట్టించారు. నావల సంచారం నిషేధించారు. పరిఖలు లోతుగా తవ్వించారు. 
చుట్టూ కోశుడు దూరం భూమి అంతా గోతులూ కొవ్వలూ తవ్వించారు. ఈ విధంగా 
అనేక రక్షణోపాయాలు చేసి రాజముద్ర వేసిన అనుమతిపత్రం లేకుండా నగరంలోనికి 
జనుల రాకపోకలను నిషేధించారు. 

న చాముద్రో వినిర్యాతి న చాముద్రః ప్రవేశ్యతే, 

వృష్ణ్రన్థకపురే రాజన్‌ తదా సౌభసమాగమే. (వనపర్వ. 15. 19) 

చారుదేష్టుడు, సాంబుడు, ప్రద్యుమ్నుడు గొప్ప సైన్యాన్ని తీసికొని నగరంనుండి 
బయల్వెడలి శాల్వుని సైన్యాన్ని ఎదిరించారు. (జాంబవతిపుత్రుడైన) సాంబుడు క్షేమవృద్ధి 
అను సేనానాయకుణ్ణి తరిమికొట్టి తనపైకి వచ్చిన వేగవంతు డను దైత్యుణ్ణి సంహరించాడు. 
చారుదేష్టుడు (రుక్మిణి కుమారుడు) వివింధ్యు డను దానవుణ్ణి సంహరించాడు. శాల్వుడు 
ఇష్టం వచ్చినట్లు నడిచే ఆ సౌభాన్ని ఎక్కి తిరిగి యుద్ధభూమికి వచ్చాడు. ద్వారకలో ఉన్న 
సైన్యం అంతా చెల్లాచెదరైపోయింది. అప్పుడు ప్రద్యుమ్నుడు శాల్వుణ్లి ఎదుర్కొన్నాడు. 
శాల్వుని బాణఘాతానికి ప్రద్యుమ్నుడు మూర్చపోయాడు. 

సారథి ప్రద్యుమ్నుని రథాన్ని రణరంగంనుండి దూరంగా తీసికొనిపోయాడు. 
ఇంతలో ప్రద్యుమ్నుడు స్ప బ్రహలోనికి వచ్చి సూతుణ్ణి నిందించాడు. నిన్ను రక్షించడంకొరకై 
అలా చేశానని అతడు చెప్పినా అతనికి తృప్తి కలగలేదు. మళ్లీ యుద్ధరంగంలో 
ప్రవేశించాడు. శాల్వునితో యుద్ధం చేసి వానిని సంహరించడానికై అమోఘ మైన అస్త్రం 
ప్రయోగించడానికి సిద్ధ మయ్యాడు. ఇంతలో దేవతలు పంపగా నారదుడు వచ్చి 
ప్రద్యుమ్నునితో - “ఇప్పుడు నీవు వీనిని చంపకూడదు; ఇతడు కృష్ణుని చేతిలో 
మరణించవలసి ఉన్నది. ఈ అస్త్రం ఉపసంహరింపుము” అని చెప్పగా ప్రద్యుమ్నుడా 
అస్త్రాన్ని సంహరించాడు. 

ప్రద్యుమ్నుని చేతిలో పరాజితు డైన శాల్వుడు సౌభం ఎక్కి సైనికులతో కలిసి 
ద్వారకను విడిచి వెళ్లిపోయాడు. 

నీ రాజసూయయాగం పూర్తి అయి నేను ద్వారకకు తిరిగి వచ్చేసరికి ఆ నగరం 
అంతా శోభావిహీనంగా ఉంది. విషయం తెలిసికొని నేను వెంటనే శాల్యుణ్ణి 
సంహరించడానికి మార్తకావతం చేరాను. శాల్వుడు సౌభం ఎక్కి సాగరసమీపానికి వెళ్లా 
డని తెలిసి వానిని వెంబడించాను. 


వనపర్వము 187 


శాల్వుడు సౌభం ఎక్కి సముద్రకుక్షిలో ఉన్నాడు. నన్ను చూడగానే యుద్దానికి 
తలబడ్డాడు. మాయాప్రయోగాన్ని మాయాప్రయోగంచేతనే త్రిప్పికొట్టి నేను అనేకదైత్యులను 
సంహరించి సౌభంనుండి సముద్రంలో పడవేశాను. అయితే శాల్వుడు విజృంభించి 
మాయా ప్రయోగంతో అనేకవిధా లైన ఆయుధాలను ప్రయోగించాడు. 


నా సారథి దారుకుడు - “ఏదో విధంగా ఉండాలి కదా అని నిలిచి ఉన్నాను. 
నేను ఇంక నిలబడలేను” అన్నాడు. ఆతని శరీరం అంతా బాణాల దెబ్బలతో తూట్లు 
పడి ఉంది. నేను ఆతనికి ధైర్యం చెపుతున్నాను. 


ఇంతలో ద్వారకనుండి ఒక పురుషుడు వచ్చి - “నేను ఆహుకుడు పంపగా 
వచ్చాను. నువ్వు ఇక్కడ ఈ యుద్ధంలో ఉండగా శాల్వుడు ద్వారకకు వచ్చి నీ తండ్రి 
వసుదేవుణ్ణి వధించాడు. నీవు వెంటనే వచ్చి ద్వారకను రక్షించుకోవాలి అని ఆహుకుడు 
నీతో చెప్పమన్నాడు” అని ఆ పురుషుడు నాతో దుఃఖిస్తూ చెప్పాడు. 

అది వినగానే నా కేమి చెయ్యాలో తెలియలేదు. సాత్యకినీ, బలరాముణ్ణీ, 
ప్రద్యుమ్నుణ్ణీ మనస్సులో నిందించాను. వీళ్లందరూ జీవించి ఉండగా నా తండ్రిని ఎవరూ 
చంపజాలరు కదా; వీళ్లు కూడా వధింపబడ్డా రేమో అను సంశయం నా మనస్సులో 
కలిగింది. సర్వవినాశం జరిగి ఉంటుంది అని అనుకుంటూనే నేను శాల్వునితో యుద్ధం 
కొనసాగించాను. 


అప్పుడు సౌభంనుంచి మా తండ్రి క్రిందికి పడిపోతూన్నట్లు కనబడ్డాడు. ఆతని 
జుట్టూ, వ(స్తాలూ చెదిరి ఉన్నాయి. అది చూడగానే శార్‌జ్ఞధనుస్సు నా చేతిలోనుండి 
జారిపోయింది. నేను రథం మధ్య కూర్చుండిపోయాను. అలా ఉన్న నన్ను చూడగానే 
నా సైన్యంలో హాహాకారాలు బయలుదేరాయి. రెక్కలు తెగిన పక్షి పడిపోతూన్నట్లు నా 
తండ్రి పడిపోతూంటే ప్రక్కనున్నవాళ్లు అనేక మైన ఆయుధాలతో ఆతనిని కొడుతున్నారు. 


ఇంతలో నాకు స్పృహ వచ్చింది. ఎదుట చూచేసరికి అక్కడ సౌభంగాని, శత్రువు 
కాని, నా తండ్రి కాని కనబడలేదు. అప్పుడు ఇదంతా మాయ కదా అని గ్రహించి నేను 
మళ్లీ బాణవర్షం కురిపించాను. 


శాల్వుడు మాయాబలప్రయోగం చేశాడు. నా సైనికు లందరూ భయపడి 
పారిపోతున్నారు.” అప్పుడు దారుకుడు - “దురాత్ము డైన వీనిని ఉపేక్షించవద్దు. శీఘ్రంగా 
వీనిని; “వీని సౌభాన్నీ నశింపచెయ్యి” అని నన్ను ప్రోత్సహించాడు. అప్పుడు నేను 
ఆగ్నేయాస్త్రం మేళవించి సుదర్శనచక్రాన్ని ప్రయోగించాను. రుద్రుని బాణంచేత 


188 మహాభారతసారసంగ్రహము 


ఛేదింపబడిన టత్రిపురాల వలె సౌభం మధ్యకు బద్దలై క్రింద పడింది. దానిలోని దానవు 
లందరూ మరణించారు. గద ప్రయోగించి శాల్వుణ్ణి సంహరించాను. 


ద్వారకకు తిరిగి వచ్చి బంధువుల నందరినీ ఆనందింపచేశాను. 


ఆ విధంగా నేను దూరంగా ఉండడంచేత మీ ద్యూతవృత్తాంతం నాకు తెలియలేదు. 
తెలిసినట్లయితే నేను వచ్చి ద్యూతం నిలిపివేసేవాడిని, లేదా దుర్యోధనుని పరిమార్చేవాడిని. 


శ్రీకృష్ణు డీ విధంగా పాండవులకు ధైర్యం చెప్పి వాళ్ల అనుమతి తీసికొని, సుభద్రను, 
అభిమన్యుణ్ణీ రథంమీద కూర్చుండబెట్టుకొని ద్వారకకు తిరిగి వెళ్లాడు. ధృష్టద్యుమ్నుడు 
ద్రౌపదీపుత్రులను ఐదుగురినీ తీసికొని తన నగరానికి వెళ్లాడు. చెదిదేశరా జైన ధృతకేతువు 
(శిశుపాలుని కుమారుడు) సోదరిని (నకులుని భార్య యైన కరేణుమతిని) తీసికొని తన 
నగరమైన శక్తిమతికి వెళ్లాడు. కేకయదేశరాజులు (సహదేవుని బావమరదులు) తమ 
దేశానికి వెళ్లారు. 


అయితే బ్రాహ్మణులూ దేశవాసులైన ఇతరప్రజలూ పాండవులను విడిచి వెళ్లడానికి 
ఇష్టపడలేదు. 

పాండవులు కామ్యకవనంనుండి ద్వైతవనానికి వెళ్లడానికై రథాలు సమాయత్తం 
చేశారు. తమతో ఉన్న ధనం అంతా అక్కడ నున్నవారికి పంచిపెట్టారు. ఇరవైమంది 
ప్రేష్యులు (నౌకర్లు) శస్తాస్తాలు తీసికొని ద్వారకకు వెళ్లిపోయారు. ఇంద్రసేనుడు సుభద్రకు 
సంబంధించిన వస్తువు లన్నీ తీసికొని రథంమీద ద్వారకకు వెళ్లాడు. 

అక్కడ నున్న ప్రజ లందరూ ఇష్టం లేకపోయినా యుధిష్టిరుని ప్రార్థనను మన్నించి 
తమ స్థానాలకు వెళ్లిపోయారు. 

యుధిష్టిరుడు - “మనం నిర్జన మైన అరణ్యంలో పన్నెండు సంవత్సరాలు గడపవలసి 
ఉంది. ఏ వనం బాగుంటుందో ఆలోచించి చెప్పండి” అని సోదరులను అడిగాడు. 
ద్వైతవనం మన నివాసానికి అనుకూలంగా ఉంటుం దని అర్జునుడు అన్నాడు. పాండవు 
లందరూ కొందరు బ్రాహ్మణులు వెంట రాగా ద్వైతవనం చేరి అక్కడ నివసించారు. 


మార్కండేయుడు పాండవులకు ధర్మాలు ఉపదేశించుట 
ఒకనాడు మార్మండేయుడు ద్వైతవనంలో పాండవులు నివసిస్తూన్న ఆశ్రమానికి 
వచ్చాడు. యుధిష్టిరుని ఆతిథ్యం స్వీకరించి ఆ మహర్షి ద్రౌపదినీ, పాండవులనూ చూడగానే 
రామునివృత్తాంతం జ్ఞాపకం వచ్చి నవ్వాడు. అప్పుడు ధర్మరాజు కొంచెం విమనస్స్ముడై - 


వనపర్వము 189 


“మహర్షీ! ఇక్కడ కూర్చున్న మును లందరూ సిగ్గుపడుతున్నారు; నన్ను చూచి నువ్వు 
సంతోషిస్తూ నవ్వుతున్నా వేమిటి!”అని ప్రశ్నించాడు. 

నాయనా! నేను సంతోషించడం లేదు; ఆశ్చర్యం చెందడంలేదు. ఆనందంవల్ల 
నా కేమీ దర్పం కలగలేదు. ఇప్పుడు సీ వున్న ఆపద చూడగానే దశరథకుమారు డైన 
రాముడు మనస్సులో స్ఫురించాడు. తండ్రి ఆజ్ఞచేత లక్ష్మణునితో కలిసి అరణ్యంలో 
తిరుగుతూన్న ఆతనిని నేను పూర్వం బుష్యమూకపర్వతంమీద చూచాను. మహానుభావు 
డైన ఆతనిని కూడ యుద్ధంలో ఎవరూ జయింపజాలరు. దేవేంద్రునివంటి ప్రభావం 
కలవాడు. అన్ని భోగాలు విడచి అరణ్యాలలో తిరిగాడు. ఎవ్వడు కూడ నాకు బలం 
ఉంది, సర్వసమర్థుడను అనుకొంటూ అధర్మం ఆచరించకూడదు. 

నేశే బలస్యేతి చరేదధర్మమ్‌. (వనపర్వం 26. 11) 

ఇంకా ఎంతో మంది మహారాజులు, మహాపురుషులూ ధర్మంకోసం అన్ని సుఖాలూ 
విడచి అనేకకష్టా లనుభవించారు. నీవు కూడ ఈనాడు ధర్మబద్భుడవై కష్టాలు 
అనుభవిస్తున్నావు. నీవు తప్పక స్తీ రాజ్యం పొందుతావు” అని యుధిష్టిరునితో చెప్పి 
మార్మందేయుడు ఉత్తరదిక్కు వైపు వెళ్లిపోయాడు. 

ద్వైతవనంలో ఉన్న ధర్మరాజు దగ్గరకు ఎందరో బ్రాహ్మణులు వచ్చి చేరారు. ఆ 
వనం అంతా సర్వకాలసర్వావస్థలయందు వేదఘోషలతో ప్రతిధ్వనించింది. దానితో పాటు 
పాండవులు ధనుస్సులు లాగినప్పుడు కలిగే జ్యాఘోషతోకూడ ఆ వనం మారు 
(మోగుతున్నది. 

ఇదంతా చూచి సంతోషపరవశు డైన దాల్భ్యవంశీయు డైన బకు డను బ్రాహ్మణుడు 
ధర్మరాజుతో - మహారాజా! క్షత్రతేజస్సుతో (బ్రహ్మతేజస్సు, (బ్రహ్మతేజస్సుతో క్షత్ర తేజస్సు 
కలిస్తే అవి శత్రువులను, అగ్ని వాయువు కలిసి వనాన్ని కాల్చివేసి నట్లు కాల్చివేస్తాయి. 

బ్రహ్మ క్షత్రేణ సంసృష్టం క్షత్రం చ బ్రహ్మణా సహ, 

ఉదీర్లే దహతః శత్రూన్‌ వనానీవాగ్నిమారుతే. (వనపర్వం. 26. 11) 


నీ దగ్గర ఆ బ్రహ్మక్షత్రసంయోగం కనబడుతూన్నది అన్నాడు. ఆ మాటలు విని 
అక్కడ ఉన్నవా రందరూ బకమునిని స్తుతించారు. 


ద్రౌపది పాండవుల ఎదుట తన దుఃఖాన్ని వ్యక్తీకరించుట 
ఒకనాడు సాయంకాలం అన్నదమ్ము లందరూ ఒక చోట కూర్చొని ఉండగా 
ద్రౌపది వారికి తను అనుభవించిన అవమానాలను, ఆ అన్నదమ్ములు అనుభవిస్తూన్న 


190 మహాభారతసారసంగ్రహము 


కష్టాలను ఏకరువుపెట్టి దుఃఖించసాగింది. యుధిష్టిరునితో ఇలా అంది - “మన కిన్ని 
కష్టాలు కల్పించిన ఆ ధార్తరాష్ర్టుడు ఎంత పాపాత్ముడు! నువ్వు నారచీరలు, అజినాలూ 
ధరించి అరణ్యానికి బయలుదేరి నప్పుడు దుర్యోధన - దుఃశాసన - కర్ణ - శకునులు 
నలుగురూ తప్ప ఉన్నవాళ్లందరూ కన్నీళ్లు కార్పారు. అలాంటి రాజభోగాలు అనుభవించిన 
మీరందరూ ఈనాడు ఇన్ని కష్టా లనుభవిస్తూంటే నేను చూడలేకుండా ఉన్నాను. నీ 
తమ్ముళ్లందరూ మహావీరులై ఉండి కూడ పామరుల వలె ఇన్ని కష్టాలు పడుతూండగా 
ఎలా చూడకలుగుతున్నావు? శత్రువులమీద నీకు కోపం రావడంలేదా? ద్రుపదుని 
వంశంలో పుట్టాను; పాండుమహారాజు కోడలిని; ధృష్టద్యుమ్నుని సోదరిని; వీరపల్నిని; 
ఏనాడూ కష్టా లేవీ ఎరుగనిదానిని - అలాంటి నన్ను చూస్తూ కూడ నీకు శత్రువుల 
విషయంలో ఈ ఓర్చు ఏమిటి! రాజా! బహుశా నీకు పౌరుషం లేదు. అందుచేతనే 
మమ్ముల నందరినీ ఇలాంటి స్థితిలో చూస్తున్నాకూడ నీ మనస్సులో ఏ మాత్రమూ బాధ 
కలగడంలేదు.” 


సమయం వచ్చినప్పుడు ఏ క్షత్రియుడు తన తేజస్సు చూపడో వానిని అందరూ 
తిరస్కరిస్తారు. 

యో న దర్శయతే తేజః క్షత్రియః కాల ఆగతే, 

సర్వభూతాని తం పార్థ సదా పరిభవన్యుత, (వనపర్వం. 27. 388) 


పూర్వం ఒకప్పుడు ప్రహ్లోదునికీ ఆతని పౌత్రుడైన బలికీ మధ్య సంవాదం జరిగిం 
దని అంటారు - అది చెపుతాను విను. “క్షమ మంచిదా లేక తేజస్సు (బలం 
ప్రయోగించడం) మంచిదా?” అని బలి ప్రహ్లోదుణ్ణి అడిగా డట. దానికి సమాధానం 
చెపుతూ ప్రహ్లోదు డిలా అన్నాడట. నాయనా! ఎల్లప్పుడు తేజస్సే చూపడం కాని, ఎల్లప్పుడూ 
క్షమయే (ఓర్పే) గాని మంచిది కాదు. 

న శ్రేయః సతతం తేజో న నిత్యం శ్రేయసీ క్షమా, 

ఇతి తాత విజానీహి ద్వయమేతదసంశయమ్‌. (వనపర్వం. 28. 6) 

క్షమ, క్షమ అంటూ కూర్చున్నవానిని అందరూ లోకువకడతారు. నౌకర్లు, పుత్రులు, 
భృత్యులూ కూడ కటువుగా మాట్లాడుతారు. భార్యలు కూడ స్వేచ్చగా ప్రవర్తిస్తారు. 
ప్రభువువైనవాడు దండించకపోతే అందరూ యథేచ్చగా దుష్కార్యాలు చేస్తారు. క్షమావంతుణ్ణి 
అందరూ అనాదరంతో చూస్తారు. అనాదరం మరణంకంటె కూడ చెడ్డది. 


అవజ్ఞానం హి లోకే౭_స్మిన్‌ మరణాదపి గర్జితమ్‌.  (వనపర్వం. 28. 12) 


వనపర్వము 454 


అలా అని ఎల్లప్పుడు తేజస్సే చూపిస్తే మిత్రులు కూడ శత్రువు లవుతారు. నీతి 
విరుద్ధంగా దండం విధించేవాడు స్వజనానికి కూడ దూరం అవుతాడు, ప్రాణాపాయం 
కూడ పొందుతాడు. అందుచేత తేజస్సునూ అతిగా చూపకూడదు; నిత్యమూ మృదువు 
గానే కూడ ఉండకూడదు. సమయానుసారంగా మృదువుగా ఉండాలి, తీక్ష్య ౦గా కూడ 
ఉండాలి. సమయాన్ని పట్టి మృదువుగాను, దారుణంగాను ఉందేవాడు ఇహలోకం లోను 
పరలోకం లోనూ కూడ సుఖవంతు డవుతాడు - 

తస్మాన్నాత్యుత్సృజేత్తేజో న చ నిత్యం మృదుర్భవేక్‌, 

కాలే కాలే తు సంప్రాప్తే మృదుస్తీక్షో ౨ పి వా భవేత్‌. 

కాలే మృదుర్యో భవతి కాలే భవతి దారుణః, 

స వై సుఖమవాప్పోతి లోకే౭_ముష్మిన్నిహైవ చ. (వనపర్వం. 28. 23,24) 


అయితే ఎవరి విషయంలో క్షమ చూపాలో చెపుతాను; విను. నీ కెవడైనా పూర్వం 
మంచి ఉపకారం చేసి ఉంటే అత డిపుడు పెద్ద అపరాధం చేసినా వానిని వెనుక చేసిన 
ఉపకారాన్ని పట్టి క్షమించాలి. 

పూర్వోపకారీ యస్తే స్యాదపరాధే గరీయసి, 

ఉపకారేణ తత్తస్య క్షన్తవ్యమపరాధినః. (వనపర్వం. 28. 26) 

ఎవరైనా సరిగా ఆలోచించకపోవడంచేత అపరాధం చేసినా వాళ్లని క్షమించాలి. 
లోకంలో అందరికీ పాండిత్యం (ఆలోచనాశక్తి) ఉండదు కదా? 

అబుద్ధిమాశ్రితానాం తు క్షన్తవ్యమపరాధినామ్‌, 

న హి సర్వత్ర పాణ్ణిత్యం సులభం పురుషేణ వై. (వనపర్వం. 28.27) 

అదే విధంగా అజ్ఞానంచేత అపరాధం చేసినవాళ్లని కూడ బాగా పరీక్షించి 
క్షమించాలి. 

అజానతా భవేత్‌ కశ్చిదపరాధః కృతో యది, 

క్షన్రవ్యమేవ తస్యాహుః సుపరీక్ష్య పరీక్షయా. (వనపర్వం. 28. 80) 

కావా లని అపరాధం చేసి, ఆలోచించకుండా చేశాను అని చెప్పే కపట 
స్వభావులను, వాళ్ల అపరాధం స్వల్పమే అయినా శిక్షించాలి. 

అథ చేద్చుద్ధిజం కృత్వా బ్రూయుస్తే తదబుద్ధిజమ్‌, 

పాపాన్‌ స్వల్చే౭_పి తాన్‌ హన్యాదపరాధే తథానృజూన్‌. (వనపర్వం. 28. 28) 


192 మహాభారతసారసంగ్రహము 


ఎవరి నైనా ఒక్క అపరాధానికి క్షమించవచ్చును. అదే అపరాధం రెండవమాటు 
చేస్తే అది అల్పమే అయినా, వానిని వధించాలి. 

సర్వస్యైకోపరాధస్తే క్షన్తవ్యః ప్రాణినో భవేత్‌, 

ద్వితీయే సతి వధ్యస్తు స్వల్చే౭_ ప్యపకృతే భవేత్‌. (వనపర్వం. 28. 29) 

దేశకాలాలను, తన బలాబలాలనూ కూడ బాగా పరీక్షించి అపరాధిని క్షమించాలి. 
ఒక్కొక్కపుడు లోకానికి భయపడి కూడ అపరాధిని క్షమించాలి. 

ఇదీ ప్రహ్లాదుడు బలికి చేసిన ఉపదేశం. రాజా! నిరంతరము అపకారాలే చేస్తూన్న 
కౌరవుల విషయంలో క్షమ చూపవలసిన పని లేదు. ఇది నీ తేజస్సును చూపవలసిన 
కాలం. తేజస్సు చూపించు. 


యుధిష్టిరుడు క్రోధాన్ని నిందిస్తూ క్షమను ప్రశంసించుట 

ద్రౌపది మాటలు విన్న యుధిష్టిరుడు ఆమె కోపావేశాన్ని శమింపచేయడానికి 
ప్రయత్నిస్తూ ఇలా అన్నాడు. “పాంచాలీ! కోపం చాలా చెడ్డది. దానిని అణచుకొనలేని 
వాడు ఎలాంటి పాపాని కైనా ఒడికడతాడు. గురువును కూడ చంపుతాడు. కోపించినవాడు 
పరుషమైన మాటలతో పెద్దవాళ్లను కూడ అవమానిస్తాడు. 

క్రుద్ధః పాపం నరః కుర్యాత్‌ క్రుడ్లో హన్యాద్గురూనపి, 

క్రుద్ధః పరుషయా వాచా (్రేయసో9_ప్యవమన్యతే. (వనపర్వం. 29. 4) 

కోపావేశంలో ఉన్నవాడు ఏది మాట్లాడవచ్చునో ఏది మాటలాడకూడదో 
తెలిసికొనడు. వానికి చేయకూడని పని ఉండదు; పలకకూడని మాట ఉండదు. 

వాచ్యావాచ్యే హి కుపితో న ప్రజానాతి కర్షిచిత్‌, 

నాకార్యమస్తి క్రుద్ధస్య నావాచ్యం విద్యతే తథా. (వనపర్వం. 29. 5) 

ప్రతి ఒక్కడూ శమం అలవరచుకోవాలి. శమం లేకపోతే పుత్రులు తండ్రులను 
చంపుతారు, తండ్రులు పుత్రులను చంపుతారు. భర్తలను భార్యలు చంపుతారు. భార్యలను 
భర్తలు చంపుతారు. 

హన్యుర్ణి పితరః పుత్రాన్‌ పుత్రాశ్చాపి తథా పిత్యాన్‌, 

హన్యుశ్చ పతయో భార్యాః పతీన్‌ భార్యాస్తథైవ చ. (వనపర్వం. 29. 28) 

ఎన్ని ఆపదలు వచ్చినా ఓర్పు వహించాలి. క్షమ పుణ్యహేతువు. 


వనపర్వము 193 


పితామహు డైన భీష్ముడు, కృష్ణుడు, ఆచార్యుడు, విదురుడు, కృపుడు, సంజయుడు, 
మా పితామహు డైన వ్యాసుడు అందరూ కూడ శమమే కోరతారు. వీళ్లందరూ బోధించగా 
బోధించగా ధృతరాషుడు మన రాజ్యం మన కీయవచ్చును అని నేను అనుకొంటున్నాను. 
లోభంచేత ఇవ్వకపోతే నశిస్తాడు. భరతవంశీయులకు నశించే కాలం మూడింది. 


సుయోధనునికి రాజ్యం పొందే అధికారం లేదు. అందుచేతనే అతడు ఓర్పు 
లేకుండా ఉన్నాడు. నాకు రాజ్యంమీద అధికారం ఉంది. అందుచేతనే నేను ఓర్పుతో 
ఉన్నాను. 

సుయోధనో నార్హత్రీతి క్షమామేవం న వినతి, 

అర్హస్తత్రాహమిత్యేవం తస్మాన్మాం విన్దతే క్షమా. (వనపర్వం 29.50) 

యుధిష్టిరుడు “క్షమా, క్షమా” అంటూంటే బహుశా ద్రౌపది కోపం పట్టలేక 
పోయింది- “తాతముత్తాతలు నడచిన మార్గంలో నడవవలసిన నీ బుద్ధిని మరొక విధంగా 
మార్చివేసి మోహం కలిగే టట్లు చేసిన ఆ ధాతకీ విధాతకీ నమస్మారం! ప్రాణులు తమ 
తమ కర్మలను పట్టి మాత్రమే వేరు వేరు మార్గాలలో వెడుతూంటారు. అందుచేత కర్మలే 
నిత్య మైనవి. వాటినుండి ఎవ రైనా మోక్షం కోరుకొంటే అది లోభం మాత్రమే. ధర్మంచేత 
గాని, మంచితనంచేత గాని, ఓర్పుచేత గాని, బుజుత్వంచేత గాని, దయ చూపడంచేత 
గాని ఎవ్వరూ ఎక్కడా కూడ సంపదలు పొందజాలరు. ముందు నీ విషయమే చూడు. 
ఇన్ని ధర్మాలూ చేస్తూ, ఇన్ని యజ్ఞాలు చేస్తూ, వేలమందికి భోజనాలు పెడుతూ కాలం 
గడుపుతూన్న నీకు ఏమి సుఖం లభించింది? ఇంత ధర్మాత్ముడ వైన నీకు ఈ ద్యూతవ్యసనం 
ఎలా వచ్చింది. దీనితో మాతో సహా సర్వస్వమూ పోగొట్టుకొన్నావుకదా! 

ప్రాణులకు సుఖదుఃఖాలను ఇచ్చేది (బ్రహ్మదేవుడే. ధర్మంవల్ల ఏమీ ప్రయోజనం 
లేదు. “ధర్మో రక్షతి రక్షిత” అంటూంటారు కదా; నిన్ను ధర్మం ఏం రక్షించింది? తత్త్వదర్శు 
లైన వాళ్లు చెప్పిన దొకటి జరిగే దొకటి! దేవు డన్నీ మార్చేస్తూంటాడు. ఒక ప్రాణితో 
మరొక ప్రాణిని హింసిస్తాడు. ప్రాణుల విషయంలో దేవుడు తలిదండ్రులు ప్రవర్తించి 
నట్లు ప్రవర్తించడు. తన ఇష్టం వచ్చి నట్లు, ద్వేషంతో ప్రవర్తించి నట్లు ప్రవర్తిస్తాడు. 

శీలవంతులు, సిగ్గూ విడియమూ ఉన్న ఆర్యులు (మంచివాళ్లు) తిండి కూడ లేక 
బాధపడుతూంటే చెడ్డవా ళ్లందరూ సుఖంగా ఉండడం చూచి నా మనస్సు క్షోభ 
చెందుతుంది. 


ఆర్యాన్‌ శీలవతో దృష్ట్వా హ్రీమతో వృత్తికర్శితాన్‌, 
అనార్యాన్‌ సుఖినశ్చెవ విహ్వలామీవ చిన్తయా. (వనపర్వం. 30.39) 


194 మహాభారతసారసంగ్రహము 


నీకు ఆపదలు రావడాన్ని సుయోధనునికి సమృద్ధి కలగడాన్ని చూచి - ఈ 
విధంగా విషమంగా చూచే దేవుణ్ణే నిందిస్తాను. అలాంటి పాపాత్మునికి ఐశ్వర్యం ఇచ్చిన 
దేవునికి ఏమి ప్రయోజనం కలుగుతుంది? 


చేసిన కర్మ కర్తకే చెందుతుంది, మరొకరికి చెందదు అని అంటే - (దుర్యోధనాదులు 
చేసిన పాపకర్శకు ఫలం అనుభవించడంలేదుగాన) పాపకర్మ దేవునికే చెందు తుందని 
అంగీకరించాలి. పాపకర్మ కర్తను బాధించదు” అని అంటే (అందుచేతనే దుర్యోధనాదులు 
కష్టాలు అనుభవించడంలేదు అంటే) అప్పుడు సుఖదుఃఖాలు కలిగేది కర్మవల్ల కాదు, 
బలాబలాలను పట్టి మాత్రమే అని చెప్పిన ట్లయింది. అట్టెతే దుర్చలుల విషయంలో 
నాకు జాలి కలుగుతూన్నది. (ఎందుచేత ననగా బలవంతుడిదే రాజ్యం అని చెప్పిన 
ట్లయింది). 

కర్మ చేత్తృతమన్వేతి కర్తారం నాన్యమృచ్చతి, 

కర్మణా తేన పాపేన లిష్యతే నూనమీశ్వరః. 

అథ కర్మ కృతం పాపం న చేత్‌ కర్తారమృచ్చతి, 

కారణం బలమేవేహ, జనాన్‌ శోచామి దుర్చలాన్‌. (వనపర్వం. 30. 42,43) 


యుధిష్టిరుడు ద్రౌపది ఆక్షేపాలకు సమాధానం చెప్పుట 

“యాజ్ఞసేనీ! నువ్వు చాల మధురంగా, మృదువుగా, అందంగా మాట్లాడావు; 
మేం అందరం విన్నాం. కాని నాస్తిక్యం మాట్లాడుతున్నావు. రాజపుత్రీ! నేను ఫలం కావా 
లని కోరుకొంటూ కర్మ చేయడంలేదు. “ఇవ్వాలి” అని ఇస్తున్నాను, 'యజ్ఞం చెయ్యాలి” 
అని యజ్ఞాలు చేస్తున్నాను. చేసిన కర్మవల్ల ఫలం కలిగినా కలగకపోయినా గృహస్థు 
డైనవాడు కర్మ చేసితీరాలి. ఆ దృష్టితోనే నేను యథాశక్తిగా కర్మ చేస్తున్నాను; ధర్మం 
ఆచరిస్తున్నాను; ధర్మఫలంకోసం మాత్రం కాదు. శాస్త్రాలు చెపుతున్నాయి; సత్పురుషు 
లాచరిస్తున్నారు. నేను ధర్మం ఆచరించడానికి కారణం ఇదే. నా మనస్సు సహజంగానే 
ధర్మంమీద ఆసక్తమై ఉంటుంది.” 


ధర్మంతో వాణిజ్యం చేసేవాడు ధర్మవాదులలో అతినీచుడు. ధర్మాన్నుంచి పాలు 
పిండుకోవా లనుకొనేవానికి ధర్మఫలం లభించదు. 

ధర్మవాణిజ్యకో హీనో జఘన్యో ధర్మవాదినామ్‌, 

న ధర్మఫలమాప్పోతి యో ధర్మం దోగ్భమిచ్చతి. (వనపర్వం. 31. 6) 


వనపర్వము 195 


ధర్మం కాపాడుకొనడంచేత దివ్యమైన ఉన్నతస్థితిని పొందిన, శాపానుగ్రహసమర్థు 
లైన మార్మండేయుడు, వ్యాసుడు, వసిష్టుడు, మైత్రేయుడు, నారదుడు, లోమశుడు, శుకుడు 
మొదలైన ఎందరో బుషులను గూర్చి వింటున్నాం; ప్రత్యక్షంగా చూస్తున్నాం. వేదాల్ని 
ప్రత్యక్షాన్నీ కూడ నమ్మిన ఈ మహాపురుషు లందరూ అన్నిటికంటె ధర్మమే ప్రధాన మని 
బోధిస్తున్నారు. అందుచేత నువ్వీవిధంగా ధర్మాన్నీ ధర్మఫలా న్నిచ్చే ధాతనూ నిందించడం 
యుక్తం కాదు. శాస్త్రం విషయంలో దృఢ మైన నమ్మకంతో ధర్మం ఆచరించేవా శ్లందరూ 
మూఢులనీ, పిచ్చివా ళ్లనీ బాలుడు, తెలివితక్కువవాడు అవహేళన చేస్తూంటాడు. 
అలాంటివానికి తన కేది తోస్తే అదే ప్రమాణం. ఉద్ధతుడై శ్రేయోమార్గాన్ని అవమాని 
స్తుంటాడు. ఈ లోకంలో తన ఇంద్రియాలకు ప్రీతి కలిగించేదే ఉత్తమమైన దని 
అనుకొంటూంటాడు. 


ఆర్షప్రమాణాన్ని నిందించినవానికి ఉత్తరగతు లుండవు. ధర్మదృష్టి లేనివాళ్లు 
పశువుల వలె జీవిస్తారు. 

తపో - యజ్ఞ - బ్రహ్మచర్య - దాన - ఆర్జవాదులు నిష్టలములే అయితే ఇంత 
సుదీర్ణకాలంనుండి ఇందరు మహాపురుషులు ఇవన్నీ ఆచరించేవారు కాదు. 

ధర్మానికి కాని అధర్మానికి కాని ఫలం లేకపోవడం అనేది లేదు. విద్యలకు, 
తపస్సు లకు ఫలాలు ప్రత్యక్షంగా కనబడుతూనే ఉన్నాయి. 

ద్రౌపదీ! న్‌ వెక్కడికో వెళ్ల నవసరం లేదు. నీవు ఎలా జన్మించావో, ధృష్టద్యుమ్నుడు 
ఎలా జన్మించాడో నీవు వినే ఉన్నావు కదా! 

త్వమాత్మనో విజానీహి జన్మ కృష్ణే యథా [(శ్రుతమ్‌, 

వేత్థ చాపి యథా జాతో ధృష్టద్యుమ్నః ప్రతాపవాన్‌. 

ఏతావదేవ పర్యాప్తముపమానం శుచిస్మితే. (వనపర్వం. 31.32) 

ఓ! ఆలోచనాశక్తి ఉన్నదానా! పుణ్యపాపాలఫలమూ, కర్మలఫలమూ, ఉత్పత్తి 
వినాశాలూ - ఇవన్నీ దేవరహస్యాలు. 

కర్మణాం శ్రుతపుణ్యానాం పాపానాం చ ఫలోదయః, 

ప్రభవశ్చాత్యయశ్చెవ దేవగుహ్యాని భావిని. (వనపర్వం. 31. 35) 

ఫలం కనబడనంతమా(త్రాన ధర్మాన్ని కాని, దేవతలను కాని శంకించకూడదు. 
ప్రయత్నపూర్వకంగా యజ్ఞాలు చెయ్యాలి, అసూయ లేకుండా దానాలు చెయ్యాలి.” 


196 మహాభారతసారసంగ్రహము 


న ఫలాదర్భనాద్ధర్మః శజ్మితవ్యో న దేవతాః, 

యష్టవ్యం చ ప్రయత్నేన దాతవ్యం చానసూయయా. (వనపర్వం. 31.38) 

కర్మలకు ఫలం ఉన్నది అని, వేదశాసనం. బ్రహ్మ పుత్రులకు చెప్పాడు. ఈ విషయం 
కశ్యపమహర్షికి తెలుసు. 

అందుచేత, పాంచాలీ! ఈ నాస్తిక్యబుద్ధి విడిచిపెట్టు. 

సమస్తభూతాలమీద పరిపూర్ణ మైన ఆధిపత్యంతో వాళ్లను పోషించే ఈశ్వరుణ్ణి 
ధాతను, నిందించకు. విషయం అర్థం చేసికో. ఈయనకు నమస్మారం చెయ్యి. నీ కిలాంటి 
ఆలోచన లుండడం మంచిది కాదు. 


భక్తు డైన మర్వుడు కూడ ఎవని అనుగ్రహంచేత అమర్యత్వాన్ని పొందుతాడో 
అలాంటి ఉత్తమదేవతను ఎన్నడూ అవమానించకు. 

ఈశ్వరం చాపి భూతానాం ధాతారం మా చ బై క్షిప, 

శిక్షస్వైనం నమస్వైనం మా తే భూద్చుద్ధిరీదృశీ. 

యస్య ప్రసాదాత్‌ తద్భక్తో మర్త్యో గచ్చత్యమర్యతామ్‌, 

ఉత్తమాం దేవతాం కృష్ణే మావమంస్మాః కథంచన. (వనపర్వం. 31.41,42) 

యుధిష్టిరుని మాటలు విని ద్రౌపది ఇలా అంది - “మహారాజా! నేను ధర్మాన్ని 
నిందించడంలేదు. అవమానించడంలేదు. ప్రజాపతి యైన ఈశ్వరుణ్ణి మాత్రం నేను 
ఎందుకు అవమానిస్తాను? నా మనస్సులోని బాధలు ఇమడ్చుకోలేక ఇలా 
మాట్లాడుతున్నాను. ఓ! శత్రుసంహారకుడా! జ్ఞానం ఉన్నవాడు ప్రతీవాడూ కర్మ (పని) 
చెయ్యాలి. ఏ పనీ చేయకుండా ఉండేవి చెట్లూ చేమలూ మొదలైన స్థావరాలే. ఇతరప్రాణు 
లేవీ ఏదో ఒక పని చేయకుండా ఉండవు. సాధారణమైన పశ్వాదిజంతువులు కూడ తల్లి 
పాలు త్రాగడం, ఎండగా ఉంటే నీడ ఉన్న చోటికి వెళ్లడం వంటి పనులు చేస్తూనే 
ఉంటాయి. 


జంగమాలలో మానవు లైతే పనులు చేసి ఇహలోకంలోను పరలోకంలోను మనుగడ 
సాధించడానికి ప్రయత్నిస్తారు. 

ఉత్ధానం చెయ్యాలి (ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి) అను విషయం ప్రాణు 
లన్నింటికీ తెలుసును. పనుల ఫలితం ప్రత్యక్షంగా చూస్తున్నాయి కదా? 

ఉత్థానమభిజానన్తి సర్వభూతాని భారత, 

ప్రత్యక్షం ఫలమశ్చన్తి కర్మణాం లోకసాక్షికమ్‌. (వనపర్వం. 32. 7) 


వనపర్వము 197 


ప్రతీప్రాణి జీవనమూ కూడ దాని కర్మ (పని) మీదనే ఆధారపడి ఉంది. చివరికి 
పని చేయకుండా నీటి దగ్గర ధ్యానం చేస్తూన్నట్లు కూర్చున్న కొంగ కూడ పని చేస్తూనే 
ఉంది. 

నీవు చేయవలసిన పని చేస్తూనే ఉండాలి; అలిసిపోవద్దు. ఏదో పనితో 
సర్వసంనద్దుడవై (దంశితః) ఉండాలి. ఒకడు చేసిన పనిని గుర్తించేవాడు వెయ్యిమందిలో 
ఒక్క డుండవచ్చును. ఉండకపోవచ్చును కూడ.” “ఏది ఏమైనా, కర్మచేత సంపాదించిన 
దానిని పెంచుకొనడానికీ, రక్షించుకొనడానికీ ఇంకా పని చేస్తూనే ఉండాలి. క్రొత్త సంపాదన 
ఏమీ లేకుండా ఉన్నది తినేస్తూంటే హిమవత్సర్వతం కూడ కరిగిపోతుంది. 

స్వకర్మ కురు మా గ్లాసీః కర్మణా భవ దంశితః, 

కృతం హి యో౭ భిజానాతి సహ(స్రే సోత స్తి నాస్తి చ. 

తస్య చాపి భవేత్మార్యం వివృద్దా రక్షణే తథా 

భక్ష్యమాణో హ్యనాదానాత్‌ క్షీయేత హిమవానపి. (వనపర్వం. 32. 10) 

ఈ లోకంలో జనులు పనులు చేయకపోతే నశించిపోతారు. చేసిన పనికి ఫలం 
లేకపోతే వీళ్లకు ఎదుగుదల ఉండదు. 


పూర్తిగా దైవంమీదనే ఆధారపడి కేవలం దేవతాపూజాదులు చేసేవాడూ, వచ్చేది 
హఠాత్తుగా ఎప్పుడో వస్తుందిలే అనే హఠవాదీ - వీళ్లిద్దరూ కూడ శరులే (మూర్చులే): 
కర్మ చేయడంలో ఆసక్తి ఉన్నవాడే ప్రశంసింపదగినవాడు. 

యశ్చ దిష్టపరో లోకే యశ్చాపి హఠవాదికః, 

ఉభావపి శఠావేతౌ కర్మబుద్ధిః ప్రశస్యతే, (వనపర్వం. 32. 13) 

దైవంమీదనే ఆధారపడి ఏ పనీ చేయకుండా సుఖంగా శయనించే దుర్చుద్ధి నీళ్లలో 
ముంచిన పచ్చికుండ వలె నశిస్తాడు. 

అదే విధంగా - పనులు చేసే శక్తి ఉన్నా కూడ హఠబుద్ధియె, పనులు చేయకుండా 
కూర్చుండే మూఢుడు కూడ, దుర్చలు డైన అనాథుడు వలె, చిరకాలం జీవించడు. 

యో హి దిష్టముపాసీనో నిర్విచేష్టః సుఖం శయేత్‌, 

అవసీదేత్‌ స దుర్చుద్ధిః ఆమో ఘట ఇవోదకే. 

తథైవ హఠదుర్చుద్ధిః శక్తః కర్మణ్యకర్మకృత్‌, 

ఆసీత న చిరం జీవేదనాథ ఇవ దుర్చలః. (వనపర్వం. 32. 14,15) 


198 మహాభారతసారసంగ్రహము 


ఎవని కైనా అకస్మాత్తుగా ఏదైనా ఫలం లభిస్తే అది హఠం అంటారు. ఎందువల్ల 
ననగా అది ఎవరూ ప్రయత్నించగా రాలేదు. 


దైవవశాత్తు వచ్చినదానిని దైవం అంటారు. తాను ప్రయత్నపూర్వకంగా చేసిన 
పనికి ఫలంగా లభిస్తే దానిని పౌరుషం అంటారు. ఇది లోకంలో ప్రత్యక్షంగా కనబడుతూనే 
ఉంది. 


కారణం ఏమీ లేకుండా దానంతట అదిగా వచ్చిన ఫలాన్ని స్వాభావికఫలం 
అంటారు. ఈ విధంగా ఒక ఫలం హఠంవల్ల వచ్చినా, దైవంవల్ల వచ్చినా, స్వభావంవల్ల 
వచ్చినా, కర్మవల్ల (పురుషప్రయత్నంవల్ల) వచ్చినా - అది పూర్వకర్మల ఫలితమే. ఒకడు 
పూర్వం చేసిన కర్మల ఫలితాలనే దేవుడు, ఎక్కడి కక్కడ విభజించి, పైన చెప్పిన ఏదో 
ఒక విధానంలో, వానికి ఇస్తుంటాడు. 


మహారాజా! మహేశ్వరుడే, ప్రతీవానిచేతా, వాని కిష్ట మైనా కాకపోయినా, ఆ 
యా పనులు చేయిస్తూంటాడు. 

తేషు తేషు హి కృత్యేషు వినియోక్తా మహేశ్వరః, 

సర్వభూతాని కౌన్తేయ కారయత్యవశాన్యపి. (వనపర్వం. 32.24) 

మానవుడు కొన్ని విషయాలను మనస్సుతో నిశ్చయించి తరవాత పనిచేత బుద్ధి 
పూర్వకంగా వాటిని సాధిస్తాడు. అలా సాధించడానికి కారణం ఆ పురుషుడే. 

మనసార్ధాన్‌ వినిశ్చిత్య పశ్చాత్‌ ప్రాప్నోతి కర్మణా, 

బుద్ధిపూర్వం స్వయం వీర పురుషస్తత్ర కారణమ్‌. (వనపర్వం. 82. 25) 

పనులు ఎన్ని విధాలు ఉంటాయో లెక్కపెట్టి చెప్పడానికి శక్యం కాదు. ఇన్ని 
గృహాలూ, నగరాలూ ఏర్పడుతున్నా యంటే అందుకు కారణం పురుషుడే, పురుష 
ప్రయత్నమే. 

సంఖ్యాతుం నైవ శక్యాని కర్మాణి పురుషర్షభ, 

అగారనగరాణాం హి సిద్ధిః పురుషహైతుకీ. (వనపర్వం. 32.26) 

మానవుడు తిలలో తైలం ఉందనీ, ఆవులో పాలున్నా యనీ, కట్టలో అగ్ని ఉన్న 
దనీ ముందుగా తన బుద్ధిబలంచేత తెలుసుకొంటాడు. అవి సంపాదించడానికి ఉపాయం 
కనిపెడతాడు. తరవాత పని చేసి సాధిస్తాడు. ఆ విధంగా పనులు చేసి సాధించినవాటి 
మీదనే ప్రాణు లందరూ ఆధారపడి జీవిస్తారు. 


వనపర్వము 199 


ఫలంలో కనబడే విశేషాన్ని బట్టి ఈ పని నేర్పు ఉన్నవాడు చేశాడు, ఇది అంతగా 
నేర్పు లేని వాడు చేశాడు అని తెలుస్తుంది. 


ఏ పనైనా పురుషుడు చః స్తేనే జరుగుతుంది; అది ఫలిస్తుంది. కర్మచేత 
సాధించవలసినవాటి విషయంలో పురుషుడు కారణం కాదు అని అంటే ఇష్టాపూర్తాదులు 
(యజ్ఞయాగాదులు ఇష్టములు. నూతులు, చెరువులు తవ్వించడం మొదలైనవి 
అపూర్తములు) లేవు వాటి ఫలమూ లేదు. శిష్యుడూ లేడు గురువూ లేడు. పురుషుని 
కర్తృత్వం ఉంది కనకనే ఒక పని సిద్ధిస్తే పురుషుణ్ణి ప్రశంసిస్తారు, సిద్ధించకపోతే నిందిస్తారు. 

మానవుడు పని చేస్తూనే ఉండా లనేది మనువు చేసిన నిశ్చయం. కోరికలు 
లేనివాడు పరాభవం చెందుతాడు. 


మానవుడు ఎన్నడూ తనను తాను కించపరచుకోకూడదు. తనను తానే 
నిందించుకొనే వానికి అభివృద్ధియే కలగదు. 


న త్వేవాత్మావమన్తవ్యః పురుషేణ కదాచన, 
న హ్యాత్మపరిభూ తస్య భూతిర్భవతి శోభనా. (వనపర్వం. 32. 58) 


యుద్ధం చెయ్యాలని భీముడు యుధిష్టిరుణ్ణి ప్రోత్సహించుట 
ద్రౌపది మాట లన్నీ వింటూన్న భీముడు యుధిష్టిరునితో ఇలా అన్నాడు. “రాజా! 
మనం ఈ విధంగా ధర్మార్థకామాలకు దూరమై అరణ్యంలో నివసించడం బాగాలేదు. నీ 
అజాగర్తచేత మనం చూస్తూండగానే శత్రువులు అన్యాయంగా మన రాజ్యం 
అపహరించారు. నీ మూలాన మే మందరము ఈ విధంగా ధర్మం ధర్మం అంటూ ఓర్పు 
చూపిస్తూంటే శత్రువులు మనల్ని చేతకానివా ళ్లనుకొంటున్నారు. 


ప్‌ ధర్మం తనకూ, మిత్రులకూ బాధాకరంగా ఉంటుందో అది ఒక దుర్వ్యసనం; 
ఆ ధర్మం కుధర్మం. 

కర్శనార్జో హి యో ధర్మ మిత్రాణామాత్మనస్తథా, 

వ్యసనం నామ తద్రాజన్‌ న ధర్మః స కుధర్మ తత్‌. (వనపర్వం. 383. 21) 

బుద్ధిమంతుడు ధర్మ - అర్థ - కామాలను వేరు వేరుగా విభజించి దేనికి ఏది 
తగిన కాలమో దానిని ఆ కాలంలో సేవించాలి. 


ధర్మం చార్థం చ కామం చ యథావద్వదతాం వర, 
విభజ్య కాలే కాలజ్ఞః సర్వాన్‌ సేవేత పణ్జితః, (వనపర్వం. 383. 42) 


200 మహాభారతసారసంగ్రహము 


బాహుబలం చూపడం క్షత్రియధర్మం. బ్రాహ్మణునికి చెప్పిన భిక్షాటనం కాని, 
వైశ్యశూద్రుల వృత్తి కాని రాజధర్మం కాదు. నీ స్వధర్మాన్ని అవలంబించి శత్రువులను 
నశింపచెయ్యి. 

క్షత్రియునకు రాజ్యపాలనమే మహాతపస్సు అని శాస్త్రం చెపుతూన్నది. మన పూర్వులు 
చేసిన ఆ తపస్సు చెయ్యి. 

రాజు రాజ్యంకోసం ఏదైనా చిన్న పాపం చేసినా కూడ దానిని యజ్ఞదానాదుల 
చేత తొలగించుకొనవచ్చును. మనం వెంటనే బయలుదేరి వెళ్లి శత్రువులతో యుద్ధం 


చేసి వాళ్లను సంహరిద్దాం. 


యుధిష్టిరుడు తాను ధర్మబద్దుడనై ఉంటా నని చెప్పుట 
భీమసేనుని మాటలు విని యుధిష్టిరు డిలా అన్నాడు. “భీమసేనా! నీ మాట లనే 
శల్యాలతో నన్ను బాగా పీడిస్తున్నావు. అందుకు నేను నిన్ను తప్పుపట్టను. ఎందువల్ల 
ననగా నా దుర్నీతివల్లనే మీ కందరికీ కష్టాలు వచ్చాయి. 
దుర్యోధనునినుండి మన రాజ్యం తిరిగి లాగికొనవచ్చును కదా అని నేను ద్యూతానికి 
దిగాను. అయితే వాని బదులు శకుని ఆడడంచేత, అతడు మోసం చేయడంచేత 
ఓడిపోయాను. 


శకుని ఆ విధంగా కపటంగా ఆడుతూ పందా లన్నీ తనకు అనుకూలంగా 
వేసికొంటున్నప్పుడు నేను వెనుకకు తగ్గి ఉంటే బాగుండేది. కాని ఆ సమయంలో కోపమూ, 
పారుషమూ నన్ను అలా చేయనీయలేదు. 


నువ్వు నన్ను నిందిస్తూన్నందుకు నా కేమీ కోపం లేదు. అది అలా జరగవలిసి 
ఉంది; జరిగిపోయింది. 


రాజ్యం కోసం దుర్యోధనుడు మనల్ని వ్యసనాలలో పడవేశాడు; దాసులను కూడ 
చేశాడు. మనకు ద్రౌపది శరణం అయింది; మనల్ని దాస్యవిముక్తుల్ని చేసింది. 
సనో రాజా ధృతరాష్ట్రస్య పుత్రో 
న్యపాతయద్వ్యసనే రాజ్యమిచ్చన్‌, 
దాస్యం చ నోర గమయద్‌ భీమసేన 
యత్రాభవత్‌ శరణం (ద్రౌపదీ నః. (వనపర్వం. ౩4 7) 


వనపర్వము 201 


రెండవ మారు ఆడిన ద్యూతంలో అత డేమి పందెం వేశాడో ఏమి జరిగిందో మీ 
కందరికీ తెలిసినదే కదా? 


అంతమంది సత్పురుషుల మధ్య ఆ విధంగా వనానికి వెడతా నని ప్రతిజ్ఞ చేసి 
రాజ్యం కోసమై ఎవడైనా ఇప్పుడు దానిని విడిచిపెడతాడా? ధర్మాన్ని విడిచి రాజ్యం 
పాలించడం అనేది ఆర్యునికి మరణంకంటె చెడ్డది. నేను వాళ్ల పందానికి ఒప్పుకొనడానికి 
ముందే నీవు నన్నెందుకు నివారించలేదు? ఇప్పుడు నన్ను నిందిస్తే ఏమి ప్రయోజనం? 


ఇప్పుడు కాలంకొరకు నిరీక్షించడం తప్ప మనం చేయగలిగినది ఏదీ లేదు. నా 
ప్రతిజ్ఞ సత్య మైనది అని తెలుసుకో. అమృతంకంటె జీవితంకంటె ధర్మమునే నేను 
ఎక్కువగా కోరుకుంటాను. రాజ్యం గాని, పుత్రులు గాని, యశస్సు గాని, ధనం కాని 
సత్యంలో పదహారో వంతుకు కూడ సరితూగవు. 
మమ ప్రతిజ్ఞాం చ నిబోధ సత్యాం 
వృణే ధర్మమమృతాజ్జీవితాచ్చ, 
రాజ్యం చ పుత్రాశ్చ యశో ధనం చ 
సర్వం న సత్యస్య కలాముపైతి. (వనపర్వం. 34.22) 


యుధిష్టిరుని మాటలు విని భీమసేనుడు యుద్ధమే కర్తవ్య మని బోధిస్తూ ఇలా 
అన్నాడు - మహారాజా! కాలం మహావేగంతో ప్రవహించిపోతుంది. పదమూడేళ్లు పూర్తి 
అయేసరికి మనం జీవించి ఉంటామో మరణిస్తామో తెలియదు. 


అనువాకాలు వల్లించీ వల్లించి మొద్దుబారిన (శ్రోత్రియుని బుద్ధి వలె అపండితుడ 
వైన నీ బుద్ధి యథార్దాన్ని గుర్తించలేకుండా ఉంది. 

శ్రోతియస్వేవ తే రాజన్‌ మన్దకస్యావిపశ్చితః, 

అనువాకహతా బుద్ధిర్నైషా తత్వ్వార్థదర్శినీ. (వనపర్వం. 35. 19) 

ఇంత జాలి గల నువ్వు బ్రాహ్మణుడిలా ఉన్నావు! క్షత్రియులలో ఎలా పుట్టావు? 
కూరులూ దురాత్ములూ అయిన ఆ కౌరవులను ఎందుకు క్షమిస్తున్నావు? అజ్ఞాతవాసం 
చేయవలసివచ్చినప్పుడు మనలను దాచి ఉంచుకొనడంకోసం ప్రయత్నిస్తున్నావు. ఇలా 
అనుకొనడం పిడికెడు గడ్డితో హిమవత్పర్వతాన్ని కప్పడంకోసం ప్రయత్నించడం వంటిది. 


తృణానాం ముష్టినైకేన హిమవన్తం చ పర్వతమ్‌, 
ఛన్నమిచ్చసి కౌన్తేయ యో౭_స్మాన్‌ సంవర్తుమిచ్చసి. _ (వనపర్వం. 85.28) 


202 మహాభారతసారసంగ్రహము 


ఎవరికీ కనబడకుండా సూర్యుడు ఆకాశంమీద తిరగడం ఎలా అసంభవమో, 
నువ్వు అజ్ఞాతంగా ఉండడం అంత అసంభవం. మా నలుగురినీ, ద్రౌపదినీ నువ్వు ఎలా 
దాచగలవు? 


పూర్వం మనవల్ల అపకారం పొందిన రాజులు దుర్యోధనుని పక్షానికి చేరి మన 
జాడ వానికి తెలిపివేస్తారు. 


మనం ఇప్పటికి పదమూడు మాసాల వనవాసం పూర్తి చేశాం. మాసం 
సంవత్సరానికి ప్రతినిధి అని పండితులు చెపుతారు. యజ్ఞంలో సోమం దొరక్కపోతే 
పూతికను ప్రతినిధిగా పెట్టినట్లు ఒక మాసం ఒక సంవత్సరానికి ప్రతినిధిగా చూచుకొంటే 
మనం వాళ్లిచ్చిన గడువు పూర్తి చేసినట్లే. 

అస్మాభిరుషితాః సమ్యగ్వనే మాసాస్త్రయోదశ, 

పరిమాణేన తాన్‌ పశ్య తావతః పరివత్సరాన్‌. 

అస్తి మాసః ప్రతినిధిర్యథా ప్రాహుర్మనీషిణః, 

పూతికామివ సోమస్య తథేదం క్రియతామితి. (వనపర్వం. 35. 82,38) 

లేదా ఒక మంచి ఎద్దుకు బాగా తినిపిస్తే ఈ చిన్న అసత్యభాషణం అనే పాపానికి 
ప్రాయశ్చిత్తం అయిపోతుంది. అలా చెయ్యి. 


రాజుకు యుద్ధం చేయడాన్ని మించిన ధర్మం లేదు. అందుచేత శత్రువధ చేస్తా 
నని నిశ్చయం చేసికో. 


భీముని మాటలు విన్న యుధిష్టిరుడు నిట్టూర్చి కొంత సేపు ఆలోచనలో పడ్డాడు. 
“నేను రాజధర్మాలు, వర్ణధర్మాలు అన్నీ పెద్దలనుండి విన్నాను. ధర్మం బాగా తెలిసిన 
నేను ఆ ధర్మాన్ని ఎలా బాధించగలను?” అన్నాడు భీమునితో. 


మళ్లీ క్షణకాలం ఆలోచించి, తాను ఏమి చెయ్యాలో నిర్ణయించుకొని ఇలా అన్నాడు. 
“భీమసేనా! నువ్వు అన్నది నిజమే. ఐతే నేను చెప్పేది కూడ విని ఆలోచించు”. సాహసించి 
చేసిన మహాపాపాలు చాల బాధ కలిగిస్తాయి. బాగా ఆలోచించి చేసిన పనులు సఫలం 
అవుతాయి. 

నువ్వు బలగర్వంతో ఏమేమో ఆలోచిస్తున్నావు! దుర్యోధనుని పక్షంలో ఉన్న 
భూరిశవుడు, శల్యుడు, జలసంధుడు, భీష్ముడు, ద్రోణుడు, కర్టుడు, అశ్వత్థామ ఇతర 
ధృతరాష్ట్రపుత్రులు - వీళ్లంతా మహావీరులు, సర్వాస్త్రనిపుణులు. పూర్వం మనచే 
ఓడింపబడిన రాజు లందరూ దుర్యోధనుని పక్షంలో ఉన్నారు. ధనమానాదులచేత 


వనపర్వము 203 


దుర్యోధనుడు వాళ్ల నందరినీ వశం చేసికొన్నాడు. దుర్యోధనుని కోసం వాళ్లందరూ 
ప్రాణాలు త్యజించడానికి కూడ వెనుదీయ రని నా అభిప్రాయం. భీష్మ - ద్రోణ - 
కృపులకు మన విషయంలోనూ కౌరవుల విషయంలోను సమాన మైన ప్రవృత్తి ఉన్నా 
కూడ వాళ్లు తప్పక తమకు అన్నం పెట్టినవానినే సమర్ధిస్తారు. కర్ణుడు ఎంతటి మహావీరుడో 
అందరికీ తెలిసినదే. ఆతని మాట జ్ఞాపకం వచ్చి నప్పు డల్లా నాకు రాత్రులు నిద్ర 
పట్టదు. వీళ్ల నందరినీ జయించకుండా నువ్వు యుద్ధంలో దుర్యోధనుని చంప 
కలుగుతావా?” ఆ మాటలు విని భీముడు మౌనంగా ఉండిపోయాడు. 


యుధిష్టిరుడు - భీమాదులు ఈ విధంగా మాటలాడుకొంటూండగా వ్యాసుడు 
అచటికి వచ్చాడు. పాండవులు చేసిన పూజ లందికొని ఆయన యుధిష్టిరునితో - 
“రాజా! నీ మనస్సులోని భయం తెలిసికొని దానిని తొలగించడానికై వచ్చాను. ధనుర్ధరు 
డైన అర్జునుడు యుద్ధంలో శత్రువులను పరిమార్చే కాలం ఆసన్నం అవుతూన్నది.” 
ఇలా చెప్పి ధర్మరాజును రహస్యప్రదేశానికి తీసికొనివెళ్లి, ఇలా అన్నాడు. 

నీకు “ప్రతిస్మ ఎత అను విద్య ఉపదేశిస్తాను. దీనిని గ్రహించి అర్జునుడు ఇంద్ర - 
రుద్ర - వరుణ - కుబేర - యమధర్శ్మరాజులవద్దకు వెళ్లి అస్త్రాలు సంపాదిస్తాడు. 
ఇతడు నారాయణునితో కూడా ఉందే నరుడు. దేవత లందరి దగ్గరికీ వెళ్లగలడు. వాళ్లనుండి 
అస్త్రాలు గ్రహించిన తరువాత ఇతడు గొప్ప కార్యం సాధిస్తాడు. 

మీరు చాల కాలం ఒకే చోట ఉండడం మంచిది కాదు. ఒకే చోట చాలకాలం 
ఉంటే మీకు ఆనందకరంగా ఉండదు; ఇక్కడ నివసించే మునులకు ఇబ్బంది కూడ 
కలుగుతుంది. నువ్వు వేదవేదాంగపారగు లైన చాలమంది బ్రాహ్మణులను పోషిస్తున్నావు. 
ఇంతమంది ఒక చోట నివసిస్తే చెట్లూ మొక్కలూ క్షీణించిపోతాయి. అందుచేత నువ్వు 
మరొక వనానికి వెళ్లి అక్కడ నివసించడం మంచిది అని చెప్పాడు. 


శుచియై వచ్చిన యుధిష్టిరునకు వ్యాసుడు ఆ విద్య ఉపదేశించి అంతర్థానం 
చెందాడు. ఆయన వెళ్లగానే పాండవులు మరల సరస్వతీతీరంలో ఉన్న కామ్యకవనానికి 
మిత్రపరివారాదులతో కలిసి వెళ్లి అక్కడ కొంత కాలం నివసించారు. 

కొంత కాలానికి యుధిష్టిరుడు వ్యాసుడు చెప్పిన మాటలు స్మరించి రహస్యంగా 
అర్జునునితో ఇలా అన్నాడు. 

“ధనుర్వేదం అంతా, నాలుగు పాదాలా కూడ భీష్మ - ద్రోణ - కృప - అశ్వత్థామ 
లయందు నిక్షిప్తమై ఉంది. వాళ్లందరూ దుర్యోధనుని పక్షంలో ఉన్నారు. సమయం 


204 మహాభారతసారసంగ్రహము 


వచ్చినప్పుడు వాళ్లు తమ శక్తి నంతా వానికే ధారపోస్తారు. ప్రస్తుతం ఈ భూమి అంతా 
దుర్యోధనుని వశంలో ఉంది. 


కృష్ణద్వైపాయనుడు నా కొక విద్య ఉపదేశించాడు. అది నేను నీకు ఉపదేశిస్తాను. 
దానిని సరిగా వినియోగించుకొంటే ఈ జగత్స్వరూపం అంతా స్పష్టంగా తెలుస్తుంది. 
నీవు ఉత్తరదిశకు వెళ్లి ఇంద్రుని అనుగ్రహం సంపాదించి ఆయన నుండి అస్తా లన్నీ 
పొందాలి. వృత్రాసురసంహారకాలంలో దేవత లందరూ తమ అందరి శక్తినీ ఆతని 
కిచ్చారు. దీక్ష వహించి ఇప్పుడు బయలు దేరి వెళ్లు. ఇలా చెప్పి యుధిష్టిరుడు ఆ 
విద్యను అర్జునునకు ఉపదేశించాడు. 


అర్జునుడు ఆయుధా లన్నీ ధరించి బయలుదేరాడు. ఆతనిని చూచి (బ్రాహ్మణులు, 
సిద్దులు, ఇతరు లైన మహాపురుషులూ కూడ జన ప్రయత్నం సఫలం అగుగాక” అని 
మనస్సులలోనే ఆశీర్వదించారు. 

ప్రయాణమై వెడుతూన్న అర్జునుని చూచి ద్రౌపది - “మహాబాహూ! నీకు కార్యసిద్ధి 
అగుగాక. మనవాళ్లలో ఎవరూ ఇటుపైన క్షత్రియకులంలో పుట్టకుందురు గాక. భైక్షంతో 
హాయిగా జీవించే బ్రాహ్మణులకు నమస్మారం. 

మాస్మాకం క్షతియకులే జన్మ కశ్చిదవాప్నుయాత్‌, 

బ్రాహ్మణేభ్యో నమో నిత్యం యేషాం భైక్ష్యేణ జీవికా. _(వనపర్వం. 37.26) 

ఆనాడు రాజసభలో దుర్యోధనుడు నన్ను పరిహసిస్తూ “గాః గౌకి అన్న మాట 
నన్ను ఎల్ల వేళల మనస్సులో వేధిస్తూన్నది. 

నువ్వే మా అందరికీ రక్షకుడవు. నీవు తిరిగి వచ్చేవరకు మేం అందరము నీ 
మాటలే చెప్పుకొంటూ కాలక్షేపం చెయ్యాలి. సకలదేవతలు నీకు క్షేమం చేయుదురు 


గాక” అంది. 


అర్జునుడు పెద్ద లందరికీ అభివాదనం చేసి హిమాలయం వైపు బయలుదేరాడు. 
ఇంద్రయోగంతో దేదీప్యమానంగా వెలిగిపోతూన్న ఆతనికి ఏ అడ్డంకులూ కలగలేదు. 
ఒక్క రోజులో అతడు హిమాలయం చేరాడు. మనోజవంతో హిమాలయం దాటి, 
రాత్రింబగళ్లు ప్రయాణం చేస్తూ గంధమాదనపర్వతమూ, అనేకమైన దుర్గారణ్యాలూ 
దాటాడు. 


వనపర్వము 205 


ఇంద్రకీల పర్వతం చేరే సరికి “అర్జునా! ఆగు” అను మాట ఆతనికి వినబడింది. 
అతడు నలు మూలలా దృష్టి సారించి చూచాడు. ఒక చెట్టుక్రింద (బ్రహ్మవర్చస్సుతో 
వెలిగిపోతూన్న జటాధారి యైన బ్రాహ్మణుడు కనబడ్డాడు. 

“నాయనా! ధనుర్చాణాదులు ధరించి క్షతియవేషంతో వస్తున్నావు; ను వ్వెవరవు? 
ఇది క్రోధహర్నాలు విడచి, శాంతులై తపస్సు చేసికొనే బ్రాహ్మణులు నివసించే ప్రదేశం. 
ఇక్కడ ధనస్సుతో పని లేదు. యుద్దాలు జరిగే చోటు కాదు ఇది. ధనస్సు దూరంగా 
పారవేయి” అని ఆ తాపసుడు అర్జునునితో అన్నాడు. 

అర్జును దేమాత్రమూ చలించలేదు. అప్పుడా బ్రాహ్మణుడు నవ్వుతూ - “నను 
ఇంద్రుణ్ణి; ఏమి కావాలో కోరుకో” అన్నాడు. అర్జునుడు నమస్మరిస్తూ - “పూజ్యుడా! 
నీనుంచి అస్తా లన్నీ పొందా లని కోరుతున్నాను” అన్నాడు. 

మహేంద్రుడు సంతోషించి నవ్వుతూ - “ధనంజయా! ఇక్కడికి చేరిన తరువాత 
నీకు అస్త్రాలతో ఏమి పని! ఉత్తమ మైన స్థానాన్ని పొంది ఉన్నావు. ఉత్తమలోకాలను 
కోరుకో” అన్నాడు. 

“నా అన్నదమ్ములను ఇతరబంధువులను అక్కడ విడిచి వచ్చిన నాకు త్రిలోకాధి 
పత్యంతో కూడ పని లేదు. నాకు అస్తాలే కావాలి” అన్నాడు అర్జునుడు. 

ఇంద్రుడు అర్జునునకు ధైర్యం చెపుతూ - “నువ్వు భూతేశుడు, త్రినేత్రుడు, 
శూలధరుడు, అయిన శివుణ్ణి ప్రత్యక్షం చేసికో; తరువాత నీకు అన్ని అస్తాలూ ఇస్తాను” 
అని పలికి అంతర్ధానం చెందాడు. 

అక్కడ అర్జునుడు ఘోర మైన తపస్సు చేశాడు. దానితో ముల్లోకాలలో తాపం 
బయల్దేరింది. మహర్షు లందరూ ఈశ్వరుని వద్దకు వెళ్లి అర్జునుడు తీవ్రమైన తపస్సు 
చేస్తున్నాడు. ఆతనిని నివారింపు మని ప్రారంభించారు. 

“మీ రేమీ విషాదం చెందకండి. ఆతని కోరిక ఏమో నాకు తెలుసు. అతడు 
స్వర్గం కాని, ఐశ్వర్యం కాని, దీర్చాయుర్దాయం కాని కోరి తపస్సు చేయడం లేదు” అని 
చెప్పి శివుడు వాళ్లను పంపివేశాడు. 


కిరాతవేషంలో శివుడు అర్జునునితో యుద్దం చేయుట 
శివుడు కిరాతవేషంతో, అదే వేషంలో ఉన్న పార్వతీ, గణాలూ వెంట రాగా అర్జునుడు 
తపస్సు చేస్తూన్న వనానికి వెళ్లాడు. ఆ సమయంలో దనువు పుత్రు డైన మూకుడు 
వరాహరూపంతో వచ్చి అర్జునుణ్ణి వధించడానికై నిరీక్షిస్తున్నాడు. వానిని సంహరించడానికై 


206 మహాభారతసారసంగ్రహము 


అర్జునుడు బాణం ఎక్కు బెట్టటోతూండగా కిరాతరూపంలో ఉన్న శివుడు - “నేను ముందుగా 
దీనిని నా బాణానికి లక్ష్యం చేయ దలచాను. నువ్వు కొట్ట వద్దు” అన్నాడు. అది 
పట్టించుకొనకుండా అర్జునుడు ఆ వరాహంమీద బాణం ప్రయోగించాడు. అదే 
సమయంలో శివుడు బాణం ప్రయోగించాడు. రెండు బాణాలూ ఒకే సారి ఆ వరాహం 
శరీరంమీద పడ్డాయి. అది మరణించింది. 


అర్జునుడు కిరాతవేషంలో ఉన్న శివునితో - “ఈ రాక్షసుడు వరాహరూపంతో 
నన్ను చంపడానికి వస్తూండగా నేను దీనిపై బాణాలు ప్రయోగిస్తూన్నప్పుడు నీవు కూడ 
బాణ(ప్రయాగం చేయడం మృగయా (వేట) ధర్మం కాదు. ను వ్వెవ్వరు?” అన్నాడు. 

ఆ విషయంలో ఇద్దరికీ వివాదం జరిగి యుద్దానికి దారి తీసింది. అర్జునుడు 
బాణవర్షం కురిపించాడు. అదంతా శివునిమీద వ్యర్థం అయిపోయింది. ఆతని అక్షయ 
తూణీరాలు శూన్య మైపోయాయి. ఆతడు అగ్ని ఇచ్చిన తూణీరాలు శూన్యం అయినందుకు 
ఆశ్చర్యపడుతూ గాండీవంతో శివుని తలమీద కొట్టాడు. అది కూడ పనిచేయలేదు. 
మల్లయుద్దానికి తలబడ్డారు. చివరికి అర్జునుడు ఏమీ చేయజాలక - మట్టితో శివలింగం 
చేసి దానికి పూజ చేసి శివుణ్ణి ప్రార్థించాడు. ఆ లింగంమీద సమర్పించిన పుష్పమాల 
ఎదురుగా ఉన్న కిరాతుని శిరస్సుమీద కనబడింది. 


వెంటనే అర్జునుడు గ్రహించి శివుణ్ణి స్తుతించాడు. 


శివాయ విష్ణురూపాయ విష్ణవే శివరూపిణే, 
దక్షయజ్ఞవినాశాయ హరిరుద్రాయ వై నమః (వనపర్వం. 39. 76) 


ఇత్యాది మంత్రసదృశము లైన శ్లోకాలతో స్తుతించి తెలియక తాను చేసిన 
అపరాధానికి క్షమింప మని కోరాడు. 


శివుడు అర్జునునకు పాశుపతాస్త్రం ఇచ్చుట 

శివుడు సంతోషించి ఆతనిని కౌగిలించుకొని ఇలా అన్నాడు - సీను. సీ 
పూర్వజన్మలో నారాయణుని సహాయు డైన నరుడవు. బదరిలో అనేకసహ(స్రసంవత్సరాల 
పాటు ఉగ్ర మైన తపస్సు చేశావు. నీయందు, పురుషోత్తమునియందూ ఉన్న తేజస్సు 
చేతనే మూడు లోకాలు నిలిచి ఉన్నాయి. ఇంద్రుని అభిషకసమయంలో నీవు, కృష్ణుడూ 
ఈ మహాధనుస్సుతో దానవులను సంహరించారు. ఇది ఆ గాండీవమే. నేను మాయాబలం 
చేత ఈ గాండీవాన్ని అక్షయతూణీరాలను మరుగుపరిచాను. ఇవిగో అవి. నీ కేమి వరం 
కావలెనో కోరుకో.” 


వనపర్వము 207 


పాశుపతాస్త్రం ప్రసాదింపు మని అర్జునుడు కోరగా శివుడు ఆ అస్త్రం ఇస్తూ, దాని 
ప్రభావం వర్ణించి చెప్పి “దీనిని దుర్భలుల మీద ప్రయోగించకూడదు. అలా ప్రయోగిస్తే 
త్రిలోకాలను దగ్ధం చేస్తుంది” అన్నాడు. అర్జునుడు సవినయంగా స్వీకరించాడు. ఈశ్వరుని 
శరీరస్పర్భచే అర్జునుని శరీరం పూర్తిగా స్వాస్థ్రృం చెంది రెట్టింపు బలంతో ప్రకాశించింది. 
శివుడు అంతర్జానం చెందాడు. 


దిక్సాలకు లందరు అర్జునుని వద్దకు వచ్చుట 


సాక్షాత్తు మహేశ్వరుణ్ణే చూచాను కదా అని అర్జునుడు హర్షాతిరేకంతో ఉప్పొంగి 
పోయాడు. 


ఇంతలో జలేశ్వరు డైన వరుణుడు, ధనేశ్వరు డైన కుబేరుడు, యమధర్మరాజు, 
సురేశ్వరు డైన ఇంద్రుడు, వారి వారి పరివారాలతో అర్జునుని దగ్గరకు వచ్చారు. వారందరూ 
అర్జునునకు అమోఘము లైన అనేకమైన అస్త్రాలు ఇచ్చి వీటి సాహాయ్యంతో శత్రువుల 
నందరినీ జయించగల వని అనుగ్రహించారు. 


ఇంద్రుడు అర్జునునితో - “అర్జునా! మాతలి తీసికొని వచ్చిన రథం అధిరోహించి 
స్వర్గానికి రమ్ము. అక్కడ అనేకమైన దివ్యాస్తాలు ఇస్తాను” అన్నాడు. 


అర్జునుడు స్వర్గలోకానికి వెళ్లుట 
మాతలి తీసికొని వచ్చిన అత్యద్భుత మైన రథం ఎక్కి అర్జునుడు ఇం[ద్రదర్శనార్థమై 
స్వర్గలోకం చేరాడు. అక్కడ ఆతడు అద్భుత మైన రూపాలు గల వేలకొలది విమానాలను 
చూచాడు. పుణ్యఫలంగా స్వర్గం అధిరోహించి అనేకభోగాలు అనుభవిస్తూన్న రాజర్షులను, 
సిద్దులను, గంధర్వులను, అప్పరసలను, బుషులను చూచాడు. ద్వారందగ్గర నాలుగు 
దంతాల ఐరావతం అను మహాగజం కైలాసం వలె నిలబడి ఉంది. 


ఇంద్రుని పుర మైన అమరావతి చేరాడు. దారిలో ఎందరో సురవరుల సత్మారాలంది 
కొంటూ, వాళ్లందరికి అభివాదనములు చేస్తూ అర్జునుడు దేవేంద్రుని దగ్గరకు వెళ్లాడు. 
శిరస్సు వంచి నమస్మరించాడు. ఇంద్రుడు సాదరముగా ఆతనిని తన బాహువులతో 
లేవదీసి తన ప్రక్కనే ఆసనంమీద కూర్చుండబెట్టుకున్నాడు. ప్రేమపూర్వకంగా అర్జునుని 
శరీరం నిమిరాడు. తుంబురుడు మొదలైన గంధర్వులు గానం చేశారు. ఘృతాచి మొదలైన 
అప్సరస్త్రీలు నృత్యం చేశారు. 


208 మహాభారతసారసంగ్రహము 


ఇంద్రుని అభిప్రాయం గుర్తించి గంధర్వులు, దేవతలు అర్భ్యాదులతో అర్జునుణ్ణి 
సత్మరించారు. ఆ విధంగా పూజ లందుకొంటూ అర్జునుడు తండ్రి యైన ఇంద్రునినుండి 
అనేకమైన దివ్యాస్తాలను గ్రహించాడు. ఇంద్రుని ఆజ్ఞ ప్రకారం ఐదు సంవత్సరాలు 
అక్కడ ఉన్నాడు. 

అర్జునుని అస్త్రగ్రహణం పూర్తి యెన తరువాత ఇంద్రుడు గంధర్వరాజైన చిత్ర సేనుణ్జి 
“అర్జునునకు మనుష్యలోకంలో అలభ్యము లైన నృత్యము, గీతము, వాదిత్రము - ఇవన్నీ 
నేర్చు” అని ఆదేశించగా ఆతడు అర్జునునకు ఆ విద్య లన్నీ నేర్పాడు. 


ఈ విధంగా స్వర్గంలో సుఖంగా ఉంటున్నా కూడ అర్జునుని మనస్సులో 
దుర్యోధనాదులు చేసిన అవమానం మెదులుతూనే ఉంది. సోదరులు, ద్రౌపది, తల్లీ 
మాటిమాటికీ గుర్తు వచ్చారు. 


అర్జునుని దృష్టి ఊర్వశిమీద లగ్న మైనట్లు చూచిన ఇంద్రుడు చిత్రసేనునితో 
రహస్యంగా - “అర్జునుడు అన్ని అస్త్రవిద్యలూ, నృత్త - గీత - వాద్యాదులూ కూడ 
నేర్చినాడు కదా. ఈతనిని ప్రీసంగ విశారదుణ్ణిగా కూడ చెయ్యాలి. నువ్వు ఊర్వశిదగ్గరకు 
వెళ్లి అర్జునునకు ఆనందం కలిగించవలె నని ఆమెతో, నా మాటగా చెప్పు” అని 
ఆదేశించాడు. చిత్రసేనుడు ఊర్వశి గృహమునకు వెళ్లి అర్జునుని గొప్పతనాన్ని ఆమెకు 
వర్ణించి చెప్పి ఇంద్రుని ఆజ్ఞను ఆమెకు తెలిపాడు. 


అంతకు పూర్వమే అర్జునునియందు ఆసక్తచిత్తురా లైన ఊర్వశి అంగీకరించింది. 
అర్ధరాత్రి చక్కగా అలంకరించుకొని అర్జునుని నివాసగ్భహానికి వెళ్లి తలుపు తట్టింది. 
ఆమెను చూడగానే - “ఈమె ఈ విధంగా ఈ సమయంలో ఎందుకు వచ్చినదా” 
అనుకొంటూ అర్జునుడు ఆమెకు పూజ్యురా లైన ప్రీకి చేయవలసినట్లుగా అభివాదనం 
చేశాడు. “ఏమి ఆజ్ఞ?” అని అడిగాడు. అర్జునుని ప్రవర్తన చూడగానే ఆమె విస్తుపోయింది. 
తాను చిత్రసేనుడు చెప్పగా, ఇంద్రుని ఆజ్ఞను అనుసరించి వచ్చా ననీ, కామపరవశురాలనై 
ఉన్నా ననీ చెప్పింది. 

ఆమె మాటలు విని అర్జునుడు సిగ్గు పడ్డాడు. రెండు చేతులతో చెవులు మూసికొని 
“అమ్మా! మా కురువంశీయు డైన పురూరవుని ప్రియురాల వైన నీవు నాకు 
తల్లివంటిదానవు. ఇలా మాటలాడకూడదు” అన్నాడు. “మాకు అలాంటి నిబంధన లేవీ 
లేవు. నేను మనసారా నిన్ను కోరి వచ్చాను” అని ఆమె బ్రతిమాలినా అర్జునుడు 
నిరాకరించాడు. 


వనపర్వము 209 


బహుశా అర్జునుడు - “ఈమె మన పూర్వపురుషుని ప్రియురాలు కదా” అనియే 
ఆమె వైపు సభలో ఆ విధంగా చూచిఉంటాడు. ఇంద్రుడు మరొకవిధంగా అర్థం చేసికొనడం 
మూలాన ఇదంతా జరిగింది. 

హతాశురా లైన ఊర్వశి కోపోద్రిక్తయై - “నీవు నపుంసకుడవు వలె స్త్రీలకు నృత్య 
- సంగీతాదులు నేర్పుతూ - స్ర్తీల మధ్య తిరుగుతావు” అని శపించి వెళ్లిపోయింది. 

అర్జునుడు జరిగిన దంతా చిత్రసేనునికి చెప్పగా అతడు ఇంద్రునితో చెప్పాడు. 
“విచారించకు; మీరు అజ్ఞాతవాసం చేయవలసివస్తుంది. అప్పు డొక సంవత్సరం నీవు 
ఊర్వశి శపించినట్లుగా ఉండి తరవాత శాపవిముక్తుడ వవుతావు” అని ఇంద్రుడు 
అర్జునునికి చెప్పాడు. 

అర్జునుని ఇంద్రియనిగ్రహాన్ని గూర్చి విన్న సుఖభోగం కోసం స్వర్ణం చేరిన రాజర్ను 
లందరూ మద - దంభ - రాగాలు తొలగి భోగాలనుండి విరమించారు. 


లోమశమహర్షి ఇంద్రసభలో అర్జునుని చూచుట 

మహాప్రభావశాలి యైన లోమశమహర్షి లోకాటనం చేస్తూ ఒక నాడు ఇంద్రుని 
దర్శనం చేసి, ఆతడు చూపిన ఉచితాసనంమీద కూర్చొన్నాడు; ఇంద్రుని ప్రక్కనే 
అర్భాసనంమీద కూర్చొని ఉన్న అర్జునుణ్ణి చూచి - “ఇత డేమి పుణ్యాలు చేశాడా - 
ఇంతటి గౌరవం పొందుతున్నాడు” అని మనస్సులో అనుకొన్నాడు. 

ఇంద్రు డాతని మనస్సులోని భావం గ్రహించి - “మహర్షీ! ఇతడు సామాన్య 
మానవుడు కాడు. నా పుత్రుడు. కుంతియందు జన్మించినవాడు. నరనారాయణు లను 
పురాతనమునులలో నరుడు ఇతడే. ఇపుడు వీరిద్దరూ కృష్ణార్దునులుగా భూలోకంలో 
ఉన్నారు. ఈ జిష్టు - విష్ణువులు పూర్వం బదరీక్షేత్రంలో తపస్సు చేశారు. గంగ ఆ 
బదరీక్షేత్రంలోనే ఆవిర్భవించింది. వీరిద్దరూ నా ఆదేశంచేత భూభారం తొలగించడానికై 
భూమిమీద అవతరించారు. 

తౌ మన్నియోగాద్రహ్నర్నే క్షితౌ జాతౌ మహాద్యుతీ, 

భూమేర్భారావతరణం మహావీర్యౌ కరిష్యతః. (వనపర్వం. 74. 14) 

నివాతకవచు లను పాతాళవాసు లైన అసురులు లోకాలను బాధిస్తున్నారు. 
వరాలచేత దృప్తులైన వాళ్లను మేం కూడ ఏమీ చేయజాలకున్నాం. 


భగవంతుడైన హరి కపిలరూపంలో పాతాళంలో ఉన్నప్పుడు దృష్టిమాత్రంచేతనే 
సగరపుత్రుల నందరినీ భస్మంచేశాడు కదా. ఆతడు వీళ్ల నందరినీ క్షణంలో నశింప 


210 మహాభారతసారసంగ్రహము 


చేయగలడు. అయినా కూడ మేం ఆతనిని ఆ పనికై వేడుటలేదు. ఎందువల్ల ననగా - 
ఆ మహాతేజస్సు ఒక్క మారు విజృంభిస్తే అన్ని లోకాలూ దగ్ధం అయిపోతాయి. 


ఆ అసురులను నశింపచేసే సామర్థ్యం ఈ అర్జునున కున్నది. వాళ్లని సంహరించిన 
పిదప ఇతడు తిరిగి మనుష్యలోకానికి వెడతాడు. 


నీవు నా ఆదేశాన్ని అనుసరించి కామ్యకవనంలో ఉన్న యుధిష్టిరుని దగ్గరకు వెళ్లి 
“అర్జునుడు అస్తా లన్నీ సంపాదించి క్షేమంగా శీఘ్రంగా రానున్నాడు” అని నేను 
చెప్పినట్లుగా చెప్పు. అట్లే “ఈ లోగా నీవు సోదరులతో కలిసి తీర్థయాత్రలు చెయ్యి; 
నువ్వు సుఖంగా రాజ్యం అనుభవిస్తావు” అని కూడ అతనితో చెప్పు. 

యుధిష్టిరాదులు తీర్థయాత్రలు చేస్తూన్నప్పుడు నీవు వాళ్లకు ఏ ఆపదలూ కలగకుండా 
చూచుకో అని ఆ మునితో చెప్పాడు. 

అర్జునుడు కూడ ఆ మహర్షికి నమస్కరించి - “మహామునీ! తీర్ధసంచారం 
చేస్తూన్నప్పుడు మా అన్నగారు క్షేమంగా ఉండే టట్లూ, దానాదులు చేసే టట్లూ చూస్తూ 
నువ్వు రక్షించాలి” అని ప్రార్థించాడు. 

ఇంధ్రాజ్ఞానుసారం లోమశుడు కామ్యకవనంలో సోదరులతోను, ఇతరులతోను 
కలిసి కూర్చొని ఉన్న యుధిష్టిరుని దగ్గరకు వెళ్లాడు. 


ధృతరాప్తుని ఆరాటం 
ఇక్కడ - ధృతరాష్ట్రునికి అర్జునుడు తపస్సుకు వెళ్లినట్లు వ్యాసుని ద్వారా తెలిసింది. 
సారథి యైన సంజయుణ్లి పిలిపించి వానితో తన మనస్సులోని దుఃఖం అంతా 
చెప్పుకొన్నాడు. పాండవులు దినదినమూ వాళ్ల బలం పెంచుకొంటున్నారు. మన పక్షంలో 
కూడ మహావీరు లున్నారు కాని వాళ్లు మనకు జయం సంపాదించిపెడతా రని నాకు 
నమ్మకం లేదు. పాండవులు కాని, అర్జునుడు కాని మరణిస్తేనే శాంతి లభిస్తుంది. కాని 
అర్జునుణ్ణి చంపగలిగినవా డెవడూ కనబడడం లేదు. 


వధే నూనం భవేచ్చాన్తిరేతేషాం ఫల్లునస్య వా, 
న తు హన్హార్డునస్యాస్తి జేతా వాస్య న విద్యతే. (వనపర్వం. 48. 12) 


భారతసేన చీలిపోయి నట్లు కనబడుతూన్నది. 


ఈ మాటలు విని సంజయుడు - “ఆనాడు నిండు సభలో పాండవులకు, ముఖ్యంగా 
ద్రౌపదికి జరిగిన అవమానానికి ఫలం నీ కొడుకులు అనుభవించక తప్పదు” అని 


వనపర్వము 544 


అంటూ - అర్జునుడు మహేశ్వరుని ప్రత్యక్షం చేసికొని పాశుపతాస్త్రం సంపాదించడం, 
దిక్సాలకులే స్వయంగా అర్జునునివద్దకు రావడం మొదలైన విషయాలూ కూడ ఆతనికి 
తెలిపి ఆతని శోకాగ్నికి ఆజ్యం పోశాడు. ధృతరాష్టుడు - తన కుమారులు తనను 
నిర్లక్ష్యంచేస్తూ తన మాట వినడంలే దనీ, కర్ణుడు, శకుని మొదలైన వాళ్లు తన కుమారుని 
బుద్ధిని పాడుచేస్తూన్నా రనీ అంటూ తన నిస్సహాయస్థితికి వాపోయాడు. 


కృష్ణుడు మొదలైనవారు కామ్యకవనంలో పాండవులను కలిసి, వాళ్ల కష్టాలన్నీ 
విని కౌరవుల నందరినీ సపరివారంగా హతమారుస్తా మని చేసిన ప్రతిజ్ఞను గూర్చి 
కూడ సంజయుడు ధృతరాష్టునికి చెప్పాడు. అదంతా విని ధృతరాష్ట్రుడు - “ద్యూతం 
జరుగుతూన్నప్పుడు విదురుడు చెప్పి నట్లు సర్వనాశం అయే టట్లు కనబడుతూన్నది” 
అంటూ దుఃఖించాడు. 


నలోపాఖ్యానం 

“అస్త్రాలు సంపాదించడం కోసం అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్లి నప్పుడు 
యుధిష్టిరాదులు ఏమి చేశారు?” అని జనమేజయు డడిగాడు. వైశంపాయనుడు ఇలా 
చెప్పాడు. 

“ఒకనాడు దుఃఖార్తు లైన పాండవులు - ద్రౌపదీ ఒక వివిక్తస్థానంలో ఒక పచ్చిగడ్డి 
బీడులో కూర్చున్నారు. ధనంజయుడు దూరంగా వెళ్లడంచేత, రాజ్యం పోవడంచేత వాళ్లు 
చాల దుఃఖంతో ఉన్నారు. 

భీముడు యుధిష్టిరునితో - “మనకు ప్రాణసమాను డైన అర్జునుణ్ణి దూరదేశం 
పంపివేశావు. నీ మూలాన మనకు ఇన్ని కష్టాలు వచ్చాయి. క్షత్రియునకు ఉత్తమధర్మం 
రాజ్యమే, వనం ఆశ్రయించడం కాదు. అందుచేత పన్నెండు సంవత్సరాలు దాటక ముందే 
ధార్తరాష్టులను చంపివెయ్యాలి. వనంనుంచి అర్జునుణ్ణి వెనుకకు తీసుకొనివస్తాను. కృష్ణుణ్ణి 
కూడ తీసుకొనివస్తాను. వాళ్లతో కలిసి వెళ్లి నేను ఎదిరించినవాళ్ల నందరినీ సంహరించి 
రాజ్యం జయిస్తాను. ఈ విధంగా నేను అంతా శమింపచేసిన తరవాత నువ్వు వనంనుండి 
నగరానికి రావచ్చును. ఇలా చేస్తే దోషం ఏమీ ఉండదు. ఏదైనా చిన్న పాపం ఉందనుకొంటే 
యజ్ఞాలు యాగాలు చేసి దానిని పోగొట్టుకొనవచ్చును. 


మోసం చేసినవాళ్లని మోసంతోనే చంపాలి. దానివల్ల పాపం ఏమీ రాదు. 
నికృత్యా నికృతిప్రజ్ఞా హన్తవ్యా ఇతి నిశ్చయః, 
నహి నైకృతికం హత్వా నికృత్యా పాపముచ్యతే. (వనపర్వం. 52. 22) 


212 మహాభారతసారసంగ్రహము 


మహారాజా! ఒక అహోరాత్రం (పగలూ రాత్రీ కలిసి) ఒక సంవత్సరం అని వేదం 
చెపుతూన్నది. ఒకరోజు కృచ్చవ్రతం చేస్తే కూడ సంవత్సరం పూర్తి అయి నట్లే. అందుచేత 
పదమూడు సంవత్సరాల కాలం పూర్తి అయినట్లు పరిగణించాలి. అందుచేత ఇది 
దుర్యోధనుణ్ణి పరిమార్చడానికి తగిన కాలమే. 


అహోరాత్రం మహారాజ తుల్యం సంవత్సరేణ హ, 
తథైవ వేదవచనం శ్రూయతే నిత్యదా విభో. 


సంవత్సరో మహారాజ పూర్ణో భవతి కృద్భతః, 

యది వేదాః ప్రమాణాస్తే దివసాదూర్థ్వమచ్యుత. 

త్రయోదశ సమాః కాలో జ్ఞాయతాం పరినిష్టితః, 

కాలో దుర్యోధనం హన్తుం సానుబన్ధమరిందమ. (వనపర్వం. 52. 23-25 

అందుచేత, మహారాజా! నాకు నువ్వు అనుజ్ఞ ఇస్తే చాలు. వెళ్లి దుర్యోధనుణ్ణి 
సపరివారంగా వధించి వస్తాను” అన్నాడు. 


భీముని మాటలు విని యుధిష్టిరుడు ఆతనిని బుజ్జగిస్తూ - “నువ్వు ఇది కాలం 
అంటున్నావు; కాని అసత్యం ఆడడం నా కిష్టం లేదు. కంగారుపడకు; పదమూడు 
సంవత్సరాలూ పూర్తి కానీ; దుర్యోధనుణ్ణి వధింతువు గాని” అన్నాడు. 

వారి మధ్య ఈ విధంగా సంభాషణ జరుగుతూండగా బృహదశ్వు డను మహర్షి 
అక్కడకు వచ్చాడు. ధర్మరాజు ఆయనను యథావిధిగా ఆదరించాడు. ఆయన విశ్రాంతి 
తీసికాన్న పిమ్మట యుధిష్టిరుడు తమకు వచ్చిన కష్టా లన్నీ ఆయనకు తెలిపి నావంటి 
అల్పభాగ్యు డైన రా జెవరూ ఉండి ఉండ డని అన్నాడు. 


“రాజా! నీకంటె కూడ ఎక్కువ కష్టా లనుభవించిన రాజు ఉన్నాడు. వినా లని 
ఉంటే చెపుతాను” అని అంటూ ఆ మహర్షి నలుని వృత్తాంతం చెప్పాడు - “మహారాజా! 
నిషధదేశంలో వీరసేను డను ధర్మాత్ము డైన రాజుందేవాడు. ఆతని కుమారుడైన 
నలమహారాజును పుష్మరు డనువాడు ద్యూతంలో ఓడించగా ఆ రాజు దుఃఖార్తుడై భార్యతో 
వనవాసం చేశాడు. ఆతనికి దాసులు కాని, రథం కాని, సోదరుడు కాని, బంధువులు 
కాని, ఎవ్వరూ లేరు. నీవు దేవతాసమాను లైన సోదరులతోను, బ్రహ్మకల్పు లైన 
బ్రాహ్మణులతోను కలిసి వనంలో నివసిస్తున్నావు. అందుచేత నీవు విచారించకుము.” 


మహర్షి నలుణ్జి గూర్చి సవిస్తరంగా చెప్పాడు - “నలమహారాజు చాల సౌందర్య 
వంతుడు. అశ్వశాస్త్రంలో నిపుణుడు. అయితే జూదం అంటే ఆతనికి చాల ఇష్టం. 


వనపర్వము 213 


విదర్భదేశంలో భీము డను ధర్మాత్ము డైన మరొక రాజు ఉండేవాడు. ఆతడు 
సంతానంకోసం పరితపిస్తూండగా దమను డను మహర్షి వచ్చి, ఆతడు చేసిన 
సత్మారాదులకు సంతోషించి దమయంతి అను కన్యారత్నమును, దముడు, దాంతుడు, 
దమనుడు అను ముగ్గురు కుమారులను వరంగా ఇచ్చాడు. 


దమయంతి తేజస్సుచేత, సౌందర్యంచేత విశ్వవిఖ్యాతి చెందింది. “వారిద్దరినీ 
చూచినవాళ్లు నలునివద్ద దమయంతినీ, దమయంతివద్ద నలుణ్లీ ప్రశంసించారు. దానితో 
పరస్పరమూ చూడకుండానే వా రిద్దరి మధ్యా ప్రేమ ఏర్పడింది. 


ఒకనాడు నలుడు విహారంకోసం ఉద్యానవనానికి వెళ్లాడు. అక్కడ బంగారు రెక్కలు 
గల హంస లాతనికి కనబడ్డాయి. వాటిలో ఒక హంసను అతడు పట్టుకొన్నాడు. అప్పు 
డా హంస - “రాజా! నన్ను హింసించవద్దు. నేను దమయంతి దగ్గరకు వెళ్లి - ఆమె 
నిన్ను తప్ప మరెవ్వరినీ వరించని విధంగా, నిన్ను గూర్చి వర్ణించి చెపుతాను. నన్ను 
విడిచిపెట్టు” అంది. రాజు ఆ హంసను విడిచిపెట్టివేశాడు. 

ఆ హంస లన్నీ విదర్భనగరికి వెళ్లి, అక్కడ ఉద్యానంలో సఖీగణంతో కలిసి క్రీడిస్తూన్న 
దమయంతి దగ్గర వాలాయి. అపుడు దమయంతి వాటిని చూచి సంతోషించి, వాటిని 
పట్టుకొనడంకోసం ప్రయత్నించింది. హంస లన్నీ ఇటూ అటూ ఎగిరిపోయాయి. ఒక్కొక్క 
హంస వెంట ఒక్కొక్క కన్య పరుగెత్తింది. 

దమయంతి వెంబడించిన హంస మనుష్యవాక్కుతో ఆమెకు నలుని గూర్చి వర్ణించి 
చెప్పి - “నీవు ఆయనకు భార్య వైతే ధన్యజీవనురాలవు అవుతావు” అంది. “మేం 
మూడు లోకాలలోను తిరుగుతుంటాం. ఎక్కడా కూడ నలునివంటి సుందరుణ్లీ, నీవంటి 
సౌందర్యవతినీ చూడలేదు. మీ రిద్దరూ భార్యాభర్తలుగా కలిస్తే చాల బాగుంటుంది - 


విశిష్టయా విశిష్టేన సంగమో గుణవాన్‌ భవేత్‌. (వనపర్వం. 53. 31) 
అంది. 

“నువ్వు నలుని గూర్చి నాతో చెప్పి నట్లే నన్ను గూర్చి నలునితో కూడ చెప్పు” 
అంది దమయంతి. హంస మళ్లీ నిషధదేశానికి వెళ్లి జరిగిన దంతా నలునికి చెప్పింది. 

నలుని గూర్చి హంస ద్వారా విన్నది మొదలు దమయంతి తీవ్రమైన ఉత్కంఠతో 
సరిగా అన్నపానాదులు కూడ చేయక కృశించిపోయింది. “దమయంతి ఈ మధ్య 
అస్వస్థురాలుగా ఉన్నది” అని సఖురాళ్లు రాజుకు నివేదించారు. ఆతడు ఆలోచించి, 


214 మహాభారతసారసంగ్రహము 


ఆమె యౌవనంలో ప్రవేశించిన దని గుర్తించి ఆమెకు స్వయంవరం ప్రకటించాడు. 
ఎందరో భూపాలులు భీముని నగరం చేరారు. 


లోకసంచారం చేస్తూన్న నారద - పర్వతులు దేవేంద్రుని ఇంటికి వెళ్లగా ఆయన 
“లోకాల విశేషా లేమి” అని ప్రశ్నించాడు. 


“భూలోకంలో రాజు లందరూ కుశలంగా ఉన్నారు” అని వాళ్లు సమాధానం 
చెప్పారు. “యుద్దాలలో వెనుకకు తిరగకుండా ప్రాణాలు త్యజించిన, శూరులైన రాజులు, 
నావలెనే, అక్షయము లైన లోకాలలో అన్ని భోగాలూ అనుభవిస్తారు. ఈ మధ్య అలాంటివా 
శ్లైవరూ మా స్వర్గానికి రావడం లేదేమి?” అని ప్రశ్నించాడు ఇంద్రుడు. 


“దమయంతి అనే విదర్భరాజపుత్రి ఉంది. ఆమెను పోలిన సౌందర్యవతి పృథివిలో 
లేదు. ఆమె స్వయంవరం అచిరకాలంలో జరగ నున్నది. రాజు లందరూ ఆ 
స్వయంవరానికి వెడుతున్నారు. అందుచేత యుద్దాలు లేవు” అని నారదుడు చెప్పాడు. 


“ఆ సంభాషణ జరుగుతూన్న సమయంలో అగ్నిదేవునితో సహా లోకపాలురు 
ఇంద్రుని వద్దకు వచ్చారు. నారదుని మాటలు విని వారందరూ మనం కూడ 
స్వయంవరానికి వెడదాం” అని నిశ్చయించుకొని తమ పరివారంతో విమానాలమీద 
బయలుదేరారు. దమయంతియందు తీవ్ర మైన ఇచ్చతో నలుడుకూడ బయల్దేరి వస్తున్నాడు. 
దేవతలు దారిలో నలుణ్ణి చూచి వాని సౌందర్యానికి ఆశ్చర్యచకితు లయ్యారు. దమయంతి 
విషయంలో ఆశ వదులుకొన్నారు. 


విమానాలు ఆకాశంమీద ఆపి క్రిందకి దిగి వచ్చి, “నిషధరాజేంద్రా! నీవు 
సత్యసంధుడవు. మాకొక సాహాయ్యం చెయ్యాలి. మాకు దూతగా పని చెయ్యాలి” అని 
కోరారు. 


నలుడు “అలాగే చేస్తాను” అని మాట ఇచ్చి - “మీ రెవరు? నేను ఎవరి దగ్గరకు 
మీ దూతగా వెళ్లాలి? నేను చేయవలసిన పని ఏమిటి? చెప్పండి” అన్నాడు. ఇంద్రుడు 
- “నేను ఇంద్రుదను. ఇతడు అగ్ని ఇతడు వరుణుడు, ఇతడు యముడు. నీవు దమయంతి 
దగ్గరికి వెళ్లి మాలో ఒకరిని వరించ మని చెప్పాలి” అన్నాడు. “నేను కూడ ఆమె కోసమే 
వెడుతున్నాను. మిమ్ములను వరింపు మని నే నామెతో ఎలా చెప్పగలను? క్షమించండి” 
అన్నాడు నలుడు. “నైషధా! మాట ఇచ్చి వెనుకకు వెళ్లడం యుక్తం కాదు. నువ్వు ఈ పని 
చెయ్యాలి” అని దేవత లన్నారు. 


వనపర్వము 215 


“మంచి రక్షణవిధానంలో ఉన్న అంతఃపురంలోనికి నే నెలా వెళ్లగలను?” అని 
నలుడు అడగగా - “వెళ్లగలవు, వెళ్లు” అని ఇంద్రు డన్నాడు. 


నలుడు కన్యాంతపురంలో ప్రవేశించాడు. ఆతనిని చూచేసరికి అక్కడ ఉన్న కన్య 
లందరూ ఆతని సౌందర్యానికి ముగ్గ లైపోయి, ఏమీ మాటలాడలేక మనస్సులలోనే 
ఆతనిని పూజించారు - 


న చైనమభ్యభాషన్త మనోభిస్త్వభ్యపూజయన్‌. 


దమయంతి కూడ అదే స్థితిలో ఉన్నా ధైర్యం తెచ్చుకొని - “నీ వెవరవు? ఇంత 
సురక్షిత మైన స్థానంలోనికి ఎలా రాగలిగావు?” అని అడిగింది. 


WwW 6 


నలుడు తాను దేవతల దూతగా వచ్చిన సంగతి చెప్పాడు. 


“నేను నిన్ను వివాహంచేసికోవా లని ఎంతో కాలంనుండి కోరుకొంటున్నాను. 
ఇతరులను వివాహం చేసికొనే ప్రసక్తియే లేదు” అంది దమయంతి. 


“లోకపాలులను కాదని సామన్యమానవుణ్ణి ఎలా వివాహ మాడతావు? నేను వాళ్ల 
కాలి ధూలికి కూడ పోలను.” అని నలు డన్నాడు. “దేవత లందరికీ నమస్మారం. నేను 
మాత్రం నిన్నే వరిస్తాను” అంది దమయంతి. “అదెలా కుదురుతుంది? నేను దేవతలకు 
మాట ఇచ్చి వచ్చి నిన్ను ఎలా పరిణయం చేసికొన గలను?” అన్నాడు నలుడు. 


“అయితే ఒక పని చెయ్యి. వాళ్లు స్వయంవరానికి వస్తారు కదా? వాళ్లతో పాటు 
నువ్వు కూడ రా; నేను వాళ్ల సమక్షంలోనే నిన్ను వరిస్తాను. అప్పుడు నీకు అధర్మం చేసిన 
దోషం ఉండదు” అని దమయంతి అంది. 


నలుడు దేవతల దగ్గరికి వెళ్లి జరిగిన దంతా వాళ్లకు చెప్పాడు. ఒక శుభముహూర్తాన 
స్వయంవరం జరిగింది. రాజపుత్రు లందరూ తమ తమ ఆసనాలను అలంకరించారు. 
స్వయంవరమండపంలో ప్రవేశించిన దమయంతి ఒక్కొక్క రాజకుమారుణ్ణి గూర్చి సఖి 
చెపుతూండగా వింటూ ముందుకు వెళ్లింది. ఒక చోట ఒకే ఆకారం గల ఐదుగురు 
నలులు కనబడ్డారు. నిజమైన నలుణ్ణి గుర్తించజాలక ఆమె తనకు (ప్రేమపాత్రు డైన 
నిజమైన నలుణ్ణి చూప మని ఆ దేవతలనే సవినయంగా ప్రార్థించింది. దేవత లామె 
సత్యవ్రతానికి సంతోషించి తమ యథార్థరూపాలను చూపారు. ఆమె నలుడి కంఠంలో 
పుష్పమాల వేసింది. అందరూ సాధు సాధు అని ప్రశంసిస్తూ బిగ్గరగా ధ్వనులు చేశారు. 


216 మహాభారతసారసంగ్రహము 


నలదమయంతు లిద్దరూ సంతోషంగా అక్కడనే ఉన్న నలుగురు దిక్పాలకులను 
మనోవాక్కాయాలతో శరణు పొందారు. దేవత లందరూ సంతోషించి నలునికి ఎనిమిది 
వరా లిచ్చారు. 

యజ్ఞసమయాలలో ఆహ్వానించి నప్పుడు తాను ప్రత్యక్షంగా కనబడతా నని ఇంద్రుడు 
వరం ఇచ్చాడు. ఉత్తమగతిని కూడ ్రసాదిస్తా నన్నాడు. 

నలు డెప్పుడు కావాలనుకొంటే అప్పుడు తాను పుడతా ననీ, తన కాంతి వంటి 
కాంతి గల లోకాలు నలునికి లభిస్తా యనీ అగ్ని వరం ఇచ్చాడు. 

చాల మధుర మైన అన్నాన్స్నీ ధర్మముపై స్థిర మైన మనస్సును యముడు 
అనుగ్రహించాడు. 

ఎక్కడ కావాలనుకుంటే అక్కడ జలాన్నీ ఉత్తమ మైన గంధం గల పుష్పమాలలను 
వరుణుడు వరంగా ఇచ్చాడు. 

దేవతలూ, వచ్చినరాజులూ కూడ సంతోషంతో తమ తమ స్థానాలకు వెళ్లిపోయారు. 
వివాహానంతరం నలుడు కొంతకాలం అక్కడనే ఉండి దమయంతితో తన నగరానికి 
వెళ్లాడు. ఆమెతో సుఖంగా ఉంటూ రాజ్యం పాలిస్తూ అనేక యజ్ఞాలు చేశాడు. 

ఆ దంపతులకు ఇంద్రసేను డను పుత్రుడు, ఇంద్రసేన అను పుత్రి జనించారు. 


కలికి నలునిమీద కోపం 
దేవతలు స్వయంవరంనుంచి స్వర్గానికి వెడుతూండగా ద్వాపరునితో కలిసి వస్తూన్న 
కలి వాళ్లకు దారిలో ఎదురుపడ్డాడు. “ఎక్కడికి వెడుతున్నారు?” అని ఇంద్రు డడగగా - 
“దమయంతి స్వయంవరానికి వెడుతున్నాం” అన్నాడు కలి. “అదెప్పుడో అయిపోయింది. 
ఆమె నలుణ్ణి వరించింది” అని చెప్పాడు ఇంద్రుడు. “దేవతలను కాదని మానవుణ్ణి 
వరించిందా దమయంతి! వాళ్లను బాధలకు గురి చేస్తాను” అని కలి అన్నాడు. 


“నలుడు చాల ధర్మాత్ముడు. మా అనుజ్ఞ పొందియే దమయంతి నలుణ్ణి వరించింది.” 
అని ఇంద్రుడు చెప్పినా కూడ - కలి వాళ్లకు అపకారం చెయ్యా లని నిశ్చయించుకొని 
- “నేను నలునిలో ప్రవేశిస్తాను; నువ్వు పాచికలలో ప్రవేశించి ఆతడు ద్యూతంలో 
ఓడిపోయే టట్లు చెయ్యాలి” అని ద్వాపరునితో అన్నాడు. 

ద్వాపరునితో ఇలా చెప్పి కలి సమయంకోసం వేచి చూస్తూ పన్నెండు సంవత్సరాలు 
నిరీక్షించాడు. ఒకనాడు నలుడు మూత్రోత్సర్జ్దనం చేసి పొరబాటున, పాదప్రక్షాళణనం 


వనపర్వము 217 


చేసికొనకుండగా, ఆచమనం చేసి సంధ్యావందనం చేసికొన్నాడు. ఇదే సమయ మని 
కలి నలునిలో ప్రవేశించాడు. 


తరువాత పుష్మరుని వద్దకు వెళ్లి - “నువ్వు నీ భ్రాత యైన నలునితో జూదం ఆడి 
వాని రాజ్యం అంతా అపహరించు. నువ్వు తప్పక గెలుస్తావు” అని చెప్పాడు. 


పుష్కరుడు దమయంతి ఎదురుగానే నలుజ్జి జూదానికి ఆహ్వానించాడు. నలుడు 
అత డలా పిలుస్తున్నప్పుడు వెళ్లకపోవడం అవమానంగా భావించి ద్యూతానికి వెళ్లాడు. 
మంత్రులూ, మిత్రులూ నివారిస్తున్నా మానలేదు. వరసగా అన్నీ ఓడిపోయాడు. 


పౌరులూ, మంత్రులూ మొదలైనవా ళ్లందరూ వచ్చి నలుణ్ణి చూడడంకోసం ద్వారం 
దగ్గర నిలచారు. దమయంతి అశ్రుపూర్ణనెత్రాలతో నలుని దగ్గరకు వెళ్లి ఎంత బ్రతిమాలినా 
అతడు వచ్చి వాళ్లను చూడలేదు. “ఇంక ఇతడు మనకు లేదులే” అనుకొంటూ వాళ్లందరూ 
దుఃఖార్తులై ఇళ్లకు వెళ్లిపోయారు. 

తతస్తే మన్రిణః సర్వే తే చైవ పురవాసినః, 

నాయమస్తీతి దుఃఖార్తా వ్రీడితా జగ్మురాలయాన్‌, (వనపర్వం. 59. 17) 

ఆ జూదం చాలా మాసాల పాటు నడిచింది. నలుడు వరుసగా ఓడిపోతూనే 
ఉన్నాడు. జూదంలో పిచ్చివాడులా అయిపోయిన భర్తను చూచి దమయంతి ఏదో పెద్ద 
అపాయం రానున్న దని ఆలోచించి - తన ఆంతరంగికపరిచారిక యైన బృహత్సేనను 
పిలిచి - “బృహత్సేనా! నలుని మాటగా చెప్పి అమాత్యుల నందరినీ తీసికొనిరా. ఎంత 
ధనం పోయిందో, ఎంత మిగిలిందో వాళ్లకు చెప్పు” అని పంపింది. 


వాళ్లు వచ్చారు కాని నలుడు దర్శనం ఇవ్వలేదు. అప్పుడు దమయంతి బృహత్సేనను 
నలుని మాటగా చెప్ప మని పంపి, సారథి యైన వార్‌ష్టేయుణ్ణి రప్పించి, ఆతనితో - 
“వార్‌ష్టేయా! రాజు ద్యూతంలో వరసగా అన్నీ ఓడిపోతూనే ఉన్నాడు. ఓడిపోతూన్న 
కొలదీ ఆతని పట్టుదల పెరిగిపోతూన్నది. ఏదో పెద్ద ఆపద రానున్న దని అనుకొంటు 
న్నాను. నీవు ఈ పిల్లల నిద్దరినీ, నలుని కిష్టమైన ఆ అశ్వాలు కట్టిన రథంమీద ఎక్కించుకొని 
మా తండ్రిగారి కుండిననగరానికి చేర్చు. రథాన్నీ గుజ్టాలను కూడ అక్కడనే వదిలివేసి 
నీవు కూడ ఇష్ట మైతే అక్కడనే ఉండిపోవచ్చును, లేదా ఇష్టమైన మరొక చోటికి వెళ్లవచ్చును” 
అని చెప్పింది. 

ఆ విషయం మంత్రులకు తెలిపి, సారథి వారి అనుజ్ఞ కూడ తీసికొని ఆ పిల్లలను, 
రథాన్నీ అశ్వాలను కుండినపురం చేర్చి, భీముని అనుమతితో వెల్లి, నలుళ్లే స్మరించి 
విచారిస్తూ అయోధ్యకు వెళ్లి అక్కడ బుతుపర్ణమహారాజు సారథిగా చేరాడు. 


218 మహాభారతసారసంగ్రహము 


జూదంలో విడిపోయిన నలుడు దమయంతితో 


అరణ్యాల పాలగుట 
నలుడు జూదంలో సర్వస్వమూ ఓడిపోయాడు. “ఇంక ఏమి పణం ఒద్దుతావు ? 
దమయంతిని ఒద్దుతావా? అన్నాడు పుష్మరుడు. ఆ మాట వినగానే నలుని గుండె పగిలి 
పోయిన ట్లనిపించింది. అత డేమీ మాటలాడకుండా తన శరీరంమీద ఉన్న భూషణా 
లన్నీ తీసి అక్కడ పడవేసి కట్టుబట్టతో లేచి వనానికి బయలుదేరాడు. దమయంతి కూడ 
ఒకే వస్త్రం ధరించి ఆతని వెంట వెళ్లింది. 


వాళ్లిద్దరూ మూడు రోజుల పాటు బైట ఉన్నారు. “నలునికి ఎవరు సహాయం 
చేసినా తీవ్రంగా దండింపబడతారు” అని పుష్కరుడు చాటింపు వేయించాడు. భయపడి 
నగరంలో ఒక్కరూ మంచి నీళ్లు కూడ వాళ్ల కివ్వలేదు. 


వనంలో సంచరిస్తూ ఆకలితో బాధపడుతూన్న నలునికి బంగారు పక్షులు 
కనబడ్డాయి. వీటితో ఆహారం చేసికొనవచ్చును, ధనం కూడ లభిస్తుంది అను ఉద్దేశంతో 
ఆతడు కట్టుకొన్న బట్ట తీసి వాటిమీద కప్పి వాటిని పట్టుకొనడానికి ప్రయత్నించాడు. 
అవి ఆ వస్త్రంతో సహా ఎగిరి - “నలా! మేం నీ వస్త్రం కూడ తీసికొనిపోవడానికి వచ్చిన 
అక్షములం (పాచికలం)” అంటూ ఎగిరిపోయాయి. నలుడు దిగంబరుడుగా నిలచాడు. 


తనతో పాటు కష్టా లనుభవిస్తూన్న దమయంతిని చూచి - “దమయంతీ! ద్యూతక్రీడ 
నన్నిలా చేసింది. నీకు హిత మైన మాట చెపుతున్నాను, విను. ఈ మార్గం దక్షిణాపథానికి 
వెడుతుంది. ఇది విదర్భకు వెళ్లే మార్గం. ఇది అవంతికి వెళ్లే మార్గం” అంటూ అనేక 
పర్యాయాలు చెప్పడం ప్రారంభించాడు. 


ఆతని మనస్సులోని అభిప్రాయం గుర్తించిన దమయంతి - “రాజా! నన్ను 
పంపివేయడానికి ప్రయత్నం చేయవద్దు. నేను నీతో సహాయురాలనుగా ఉంటాను”. 
ఏమి దుఃఖం కలిగినా భార్యతో సమానమైన బెషధం లేదని వైద్యు లందరూ అంగీకరించిన 
విషయం. 


న చ భార్యాసమం కించిద్‌ విద్యతే భిషజాం మతమ్‌, 
బెషధం సర్వదుఃఖేషు సత్యమేతద్‌ బ్రవీమి తే. (వనపర్వం. 61. 29) 


ఆ మాటలు విని నలుడు - “దమయంతీ! నీ వేమీ భయపడకు. నా ప్రాణా లేనా 
విడుస్తాను కాని నిన్ను విడవను అన్నాడు. 


వనపర్వము 219 


“అయితే - ఈ మార్గా లన్నీ చూపుతున్నా వెందుకు? విదర్భదేశం మార్గాన్ని 
గూర్చి మాటి మాటికీ చెపుతున్నావు! వెడితే మన మిద్దరమూ కలిసే విదర్భకు వెడదాం. 
మా తండ్రి మనల్ని చాల ఆదరిస్తాడు” అని దమయంతి అంది. 


నేను విదర్భరాజ్యానికి వెళ్లడం అసంభావ్యం. ఆ నాడు అంత సమృద్ధితో వెళ్లి 
నీకు ఆనందం కలిగించిన నేను ఈనాడు రాజ్యభ్రష్టుడనై నీకు ఇంత శోకాన్ని కలిగిస్తూ 
అచటికి ఎలా వెడతాను? 

కథం సమృద్దో గత్వాహం తవ హర్షవివర్ధనః, 

పరిచ్యుతో గమిష్యామి తవ శోకవివర్థనః. (వనపర్వం. 62. 2) 

ఈ విధంగా నలుడు దమయంతికి ధైర్యం చెప్పాడు. ఆమె ధరించిన వస్త్రమే 
మరొక కొంగు ఆతడు మొలకు చుట్టబెట్టుకొన్నాడు. ఇలా తిరుగుతూ తిరుగుతూ 
పాడుపడిపోయిన ఒక మఠం చేరారు. అలసి ఉండడంచేత ఇద్దరికీ నిద్ర పట్టింది. 


అయితే నలుడు తొందరగా మేల్మొన్నాడు. ఆమె ఆ విధంగా నేలమీద పండుకొని 
నిద్రపోతుంటే చూచి అతడు దుఃఖం పట్టలేకపోయాడు. పరి పరి విధాల ఆలోచించాడు 
- “ఇప్పుడు నేనేమి చెయ్యాలి? నేను మరణించడం మంచిదా, జనాన్ని విడిచివేయడం 
మంచిదా? ఈమె నాతో పాటు ఉంటే ఈమెకు కష్టాలే కాని సుఖం ఏమాత్రమూ ఉండదు. 
నేను విదిలేస్తే ఈమె బంధువులవద్దకు వెళ్లినా వెళ్లవచ్చును. నాతో ఉంటేమాత్రం 
దుఃఖమే. మహాపతివ్రత యైన ఈమెకు మార్గమధ్యంలో ఎవరూ ఏమీ చేయజాలరు.” 
ఈ విధంగా కలి ప్రభావంచేత వాని మనస్సులో దమయంతిని విడిచివేస్తేనే మంచి దను 
భావం ఏర్పడింది. 


అక్కడ దొరికిన ఒక పాత కత్తితో తాను చుట్టబెట్టుకొన్న వస్త్రం ముక్క ఛేదించి 
నిద్రలో ఉన్న ఆమెను విడవలేక విడవలేక విడిచి వెళ్లిపోయాడు. 


దమయంతి మేల్ఫొని, నలుణ్ణి కానక శోకిస్తూ ఆ వనం అంతా గాలించింది. 
ఇంతలో ఆకలిగొన్న ఒక కొండచిలువ ఆమెను పట్టి మింగబోయింది. ఆమె ఆర్తనాదాలు 
విన్న ఒక బోయవాడు ఖడ్గంతో ఆ అజగరాన్ని ఛేదించి దమయంతిని రక్షించాడు. 
ఒంటరిగా ఉన్న ఆమెను అతడు బాధించడానికి ప్రయత్నించగా ఆమె శపించింది. వెంటనే 
అతడు ఎండిన చెట్టు వలె నేలమీద కూలాడు. 

దమయంతి నలుణ్ణి వెదుకుతూ మహారణ్యంలో ప్రవేశించింది. చేతు లెత్తి ఆతనికై 
బిగ్గరగా విలపించింది. అక్కడ ఉన్న చెట్లనూ, పుట్లను, పర్వతాన్నీ తన భర్త జాడ తెలప 
మని కోరుతూ ఏడ్చింది. 


220 మహాభారతసారసంగ్రహము 


ఆమెకు దూరంగా ఒక బుష్యాశ్రమం కనబడింది. ఆమె అక్కడికి వెళ్లగా బుషులు 
ఆమెను ఆదరించి ఆమెను గూర్చి తెలుసుకొన్నారు. “నివు తప్పక కష్టాలనుండి గట్టెక్కుతావు” 
అని వాళ్లు, దివ్యదృష్టితో తెలిసికొని, ఆమెకు ధైర్యం చెప్పారు. 


ఆమె చూస్తుండగానే ఆ ఆ(శ్రమమూ, ఆ బుషులూ కూడ అంతర్థానం చెందారు. 
దమయంతి “ఏమది! “ఇదంతా స్వప్నమా!” అనుకొంటూ ఆశ్చర్యపడింది. 


అనేకవనాలను దాటుతూ ఆమె ముందుకు సాగింది. ఇంతలో దూరంగా ఒక 
పెద్ద వర్తకుల గుంపు కనబడగా దమయంతి వెళ్లి వాళ్లలో చేరింది. వాళ్లలో పలువురు 
ఆమెను గూర్చి పలువిధాలుగా అనుకొనసాగారు. 'మీరు ఎక్కడైనా నలుణ్ణి చూచారా” 
అని ఆమె వాళ్లను అడిగింది. “శుచి అను పేరు గల ఆ సార్థనాయకుడు అలాంటివా 
రెవరూ మాకు కనబడలేదని చెప్పాడు. 


మీ సార్ధం ఎక్కడికి వెళ్లుచున్నది అని దమయంతి అడగగా “మేం వ్యాపారం 
నిమిత్తం చేదిదేశం వెడుతున్నాం” అని చెప్పాడు. దమయంతి కూడ పతిని వెదకికొంటూ 
ఆ సార్థంతోనే ప్రయాణం చేసింది. 


చాలా కాలం ప్రయాణం చేసిన తరువాత ఒకనాడు ఆ సార్ధం ఒక భీకరారణ్యం 
ప్రవేశించింది. అక్కడ ఒక పెద్ద మనోహర మైన పద్మసరస్సు కనబడింది. ప్రయాణం 
చేసి బాగా అలసిపోయిన ఆ సార్ధం దాని చుట్టూ నివాసం ఏర్పరచుకొన్నది. 


ఆ సార్థంలో ఏనుగులు, గుజ్టాలు, ఒంటెలు మొదలైన వాహనాలూ అత్యధికమైన 
వస్తుసామగ్రీ ఉన్నాయి. 

రాత్రి అందరూ ఒడలు మరచి నిద్రపోతుండగా ఒక అడవిఏనుగుల మంద వచ్చి 
ఆ సార్థాన్నంతనీ చిందరవందర చేసి వేసింది. సార్దానికి చెందిన ఏనుగులు, ఒంటెలు 
మొదలైనవి మరణించినవి మరణించగా కొన్ని పారిపోయాయి. చాలమంది మరణించారు. 
మిగిలిన వాళ్లందరూ దుఃఖిస్తూండగా మనం మణిభద్రుని పూజ చేయకపోవడంచేత ఈ 
ఆపద వచ్చిం దని కొందరూ, శకునాలు సరిగా చూచుకోలేదని కొందరూ అంటూండగా 
కొందరు - మన సార్థంలో ఆ స్రీ వచ్చి చేరింది; అందుచేతనే ఇలా జరిగింది; ఆమెను 
రాళ్లతోను, కర్రలతోను కొట్టి చంపివేయా లని కొందరూ అనడం ప్రారంభించారు. 


ఆ మాటలు విన్న దమయంతి - కనే న్స్‌ జన్మలో వ్‌ పాపకార్యమూ చేయలేదు. 
ఇన్ని కష్టాలు రావడానికి ఏమి కారణమో తెలియదు. నేను స్వయంవరంలో వరించక 


వనపర్వము 221 


పోవడంచేత ఆ దేవతలు ఆగ్రహించారా” అని ఆలోచిస్తూ - మరణించగా మిగిలిన వేద 
పారగు లైన కొందరు బ్రాహ్మణులతో కలిసి సాయంకాలానికి సత్యదర్శి (సమదర్శి) 
మహారాజు పాలిస్తూన్న చేదిరాజు పురం చేరింది. 


సగం వస్త్రం ధరించి పిచ్చిదాని వలె ఉన్న ఆమెను కొందరు బాలులు వెంబడించారు. 
కొందరు ఆమె సౌందర్యానికి ఆశ్చర్యపడ్డారు. ఆ విధంగా ఆమె రాజప్రసాదం 
సమీపించింది. 


చుట్టూ జనంతో ఉన్న ఆమెను రాజమాత ప్రాసాదంపైనుండి చూచింది. ఆమెను 
ఇంట్లోనికి తీసికొనిరమ్మని పరిచారికను పంపింది. ఆమె కూడా ఉన్నవాళ్ల నందరినీ 
దూరంగా పంపివేసి దమయంతిని ప్రాసాదంలోనికి తీసికొనివచ్చింది. 


“ఇంత దుఃఖంతో ఉన్నా కూడ అద్భుత మైన ఆకారంతో మెరుపుతీగ వలె 
ప్రకాశిస్తున్నావు. సహాయం ఎవరూ లేకపోయినా మనుష్యులను చూచి ఏ మాత్రమూ 
భయపడడం లేదు. నీవు ఎవ్వరు?” అని రాజమాత అడిగింది. 


దమయంతి - “నేను సైరంధ్రి అను పరిచారికా జాతికి చెందినదానను. 
ఫలమూలాలు మాత్రమే తిని జీవిస్తాను. అత్యుత్తమగుణసంపన్ను డైన నా భర్తను నేను 
ఎల్లప్పుడూ నీడ వలె అనుసరించి ఉంటాను. దైవవశంచేత ఆతనికి జూదంమీద ఆసక్తి 
కలిగింది. జూదంలో ఓడిపోయి అతడు ఒంటరిగా అరణ్యానికి వెళ్లిపోయాడు. నేను 
కూడ ఆతని వెంటనే వెళ్లాను. కొన్నాళ్లకు అతడు నన్ను నిద్రిస్తూండగా విడిచి వెళ్లిపోయాడు. 
నా ప్రాణేశ్వరుణ్ణి వెదుకుతూ తిరుగుతున్నాను” అని చెప్పింది. 


కన్నీళ్లు కారుస్తూ ఆర్తస్వరంతో దమయంతి పలికిన మాటలు విని రాజమాత - 
“కల్యాణీ! నువ్వు ఇక్కడనే ఉండు. నిన్ను చూస్తే నా కెంతో ప్రీతి కలుగుతూన్నది. నా 
మనుష్యులచేత నీ భర్తను వెదికిస్తాను. లేదా దేశదేశాలు తిరుగుతూ నీ భర్త ఇక్కడికే 
వచ్చినా రావచ్చును అని అంటూ ఆమెను ఓదార్చింది.” 


అప్పుడు దమయంతి - “నే నొక సమయం (షరతు) మీద ఇక్కడ ఉంటాను. 
నేను ఉచ్చిష్టం తినను. పాదాలు కడగను. పరపురుషులతో ఎట్టి పరిస్థితిలోను మాట్లాడను. 
ఎవడైనా పురుషుడు నామీద కన్ను వేస్తే వానిని దండించాలి. ఇది నా వ్రతం. నా భర్తను 
వెదకడంకోసం నే నెవరి నైనా బ్రాహ్మణులను చూస్తాను” అని అంది. 

రాజమాత అందుకు అంగీకరించి, కుమార్తె యైన సునందను పిలచి, ఈమె 
సైరంధ్రి. నీతో సమానవయస్సురా లైన ఈమె నీకు సఖురాలుగా ఉంటుంది” అని 
చెప్పింది. ఆమె ఆదరం పొందుతూ దమయంతి సుఖంగా అక్కడ నివసించింది. 


222 మహాభారతసారసంగ్రహము 


నలమహారా జానాడు దమయంతిని విడచి వెళ్లిపోతూండగా దారిలో పెద్ద 
దావానలం కనబడింది. ఆ దావానలం మధ్యనుండి - “పుణ్యశ్లోకా నలా!” అంటూ 
ఆర్తనాదం వినబడింది. నలుడు అది విని “భయపడకు భయపడకు” అంటూ ఆ దావాగ్నిలో 
ప్రవేశించాడు. అక్కడ చుట్టచుట్టుకొని పది ఉన్న కర్కోటక నాగుడు కనబడ్డాడు. 


కర్కోటకుడు నలునికి నమస్కరిస్తూ - “రాజా! నేనొకనాడు నారదుణ్ణి మోసం 
చేయగా అతడు “నీవు కొన్నాళ్లపాటు కదలలేకుండా పడి ఉంటావు. నలుడు వచ్చి నిన్ను 
అక్కడినుండి తీసికొనివెళ్లినప్పుడు నీ శాపం తొలగిపోతుంది” అన్నాడు. నే నిపుడు అడుగు 
తీసి అడుగు వేయజాలను. నన్ను రక్షించు. నీకు శ్రేయస్సు కలుగుతుంది. నేను నీకు 
మిత్రుడుగా ఉంటాను. నీకు బరువు ఉండకుండా చేస్తాను” అని బొటనివైలి ప్రమాణం 
కలవా డయ్యాడు. 


తక్షకుణ్ణి ఎత్తికొని తీసికొని వచ్చి నలుడు అగ్ని లేనిచోట విడవబోతూండగా తక్షకుడు 
- “రాజా! నన్నిక్కడ విడవుకుము. పది అడుగులు లెక్కబెడుతూ వెళ్లి అక్కడ విడిచి పెట్టుము” 
అన్నాడు. నలుడు ఆ విధంగా “ఏకమ్‌, ద్వే ...” అంటూ అడుగులు లెక్కపెడుతూ 'దశి 
అన్నాడు. 'దశి అనగా కరువుము అని కూడా అర్థం అవడంచేత వెంటనే కర్కోటకుడు 
నలుణ్జి కరిచాడు. 


నలుని రూపం చాల వికృతంగా అయింది. అత డందుకు ఆశ్చర్యపడుతున్నాడు. 
అప్పుడు కర్కోటకుడు నిజరూపం ధరించి నలునితో - నిన్ను ఎవరూ గుర్తుపట్టకుండా 
ఉండా లని నీ రూపం ఇలా మారిపోయే టట్లు చేశాను. నిన్ను మోసం చేసి నీశరీరంలో 
ప్రవేశించిన కలి, నా విషం నీ శరీరంలో ఉన్ననాళ్లూ చాల బాధపడతాడు. రాజా! 
నిరపరాధి వైన నిన్ను అత డిలా మోసం చేశాడనే కోపంచేత నే నిలా చేసి నీకు రక్షణ 
ఏర్పరచాను. 

కోర లున్న జంతువులనుండి గాని, శత్రువులనుండి గాని నీకేభయమూ ఉండదు. 
(బ్రహ్మవేత్తలు కూడ నిన్నేమీ చేయజాలరు. నీకు విషభయం ఉండదు. యుద్ధంలో 
శత్రువులను జయిస్తావు. “నేను సారథిని; నా పేరు బాహుకుడు” అని చెప్పుకొంటూ 
అయోధ్యానగరం చేరి బుతుపర్ణమహారాజు దగ్గరికి వెళ్లు. మీ కిద్దరికి మైత్రి ఏర్పడుతుంది. 
అతడు అక్షవిద్యలో (జూదం ఆడడంలో) నిపుణుడు. నీవద్దనుండి అశ్వవిద్యగ్రహించి 
అక్షవిద్య నీ కిస్తాడు. 


వనపర్వము 223 


భార్యతోను, నీ సంతానంతోను సుఖంగా ఉంటావు. నీ రూపం నీకు కావా 
లనుకున్నప్పుడు నన్ను స్మరించు. ఈ వస్త్రాలు ధరించు. నీ రూపం తిరిగి పొందుతావు. 
అని అంటూ రెండు వస్తాలు కూడ ఇచ్చి అంతర్జానం చెందాడు. 


నలుడు బాహుకు డను పేరుతో బుతుపర్జునివద్దకు వెళ్లి తనకు అశ్వహృదయం 
బాగా తెలుసు ననీ, అన్ని శిల్పాలలో, పాకంలోనూ కూడ తనకు ప్రావీణ్యం ఉన్న దనీ 
చెప్పాడు. “నాకు శీఘ్రంగా నడిచే వాహనంమీద ప్రయాణం చేయడం అంటే చాల 
ఇష్టం. నా అశ్వాలను చూచుకో” అని అంటూ బుతుపర్షుడు బాహుకుణ్ణి అశ్వాధ్యక్షుణ్ణిగా 
నియమించి ఆతనికి సహాయకులుగా వార్‌స్టేయ - జీవలుల నిచ్చాడు. “వీళ్లతో కలిసి 
సుఖంగా నివసించు” అన్నాడు. 

నలుడు వాళ్లిద్దరితో సుఖంగా నివసించాడు. ఎల్ల వేళలా ఆతడు దమయంతిని 
స్మరిస్తూ - రోజూ సాయంకాలం - 

క్వ ను సా క్లుత్సిపాసార్తా శ్రాన్లా శేతే తపస్వినీ, 

స్మరస్తీ తస్య మన్దస్య కంవా సాద్యోపతిష్టతి. (వనపర్వం. 67. 10) 

(ఆ దీనురాలు ఆకలిదప్పులతో బాధపడుతూ, ఆ మందుణ్చి స్మరిస్తూ, అలసిపోయి 
ఎక్కడ శయనించిందో! ఇప్పుడు ఎవనిదగ్గర ఉన్నదో) 


అను ఈ శ్లోకం చదువుతూండేవాడు. “బాహుకా! నీవు రోజూ ఏ స్త్రీని గూర్చి ఇలా దుః 
ఖిస్తూంటావు” అని జీవలు డొకనాడు అడగగా నలుడు - “ఒక మందట్రజ్ఞుడు తనపై 
ఎంతో అనురక్తురా లైన భార్యను అరణ్యంలో విడిచాడు. ఆమె ఏమైనదో అని రాత్రింబగళ్లు 
ఇలా దుఃఖీస్తుంటాడు” అని చెప్పాడు. ఈ విధంగా నలుడు కొన్నాళ్లు అజ్ఞాతవాసం 
చేశాడు. 


నలదమయంతులను వెదకుటకై విదర్దరాజు 
బ్రాహ్మణులను నలుదిక్కులకు పంపుట 
రాజ్యం కోల్పోయి నలుడు భార్యాసహితుడై ఎక్కడికో వెళ్లిపోయా డని తెలిసిన 
భీమరాజు వాళ్లను అన్వేషించడానికై బ్రాహ్మణులను నాలుగు దిక్కులకూ పంపాడు. వాళ్లను 
తీసికొని వచ్చినవాళ్లకి వెయ్యి ఆవులు, అగ్రహారాలు, నగరంవంటి గ్రామమూ ఇస్తాను. 
వాళ్ల వార్తమాత్రమే తీసికొనివచ్చినా వేయి గోవు లిస్తాను” అని ప్రతిజ్ఞ చేశాడు. 


చేదిపురానికి వచ్చిన సుదేవు డను బ్రాహ్మణుడు రాజగ్భహంలో పుణ్యాహవాచనం 
జరుగుతూన్నప్పుడు సునంద ప్రక్కనే ఉన్న దమయంతిని చూచి ఆమెను గుర్తుపట్టాడు. 


224 మహాభారతసారసంగ్రహము 


(ఇక్కడ, హనుమంతుడు సీతను గుర్తుపట్టిన సందర్భంలో సుందరకాండలో ఉన్న 
సీతావర్ణన వంటి వర్ణన, బ్రాహ్మణుని అంతర్గతమూ యథాతథంగా ఉన్నాయి. వనపర్వం 
68.8-31) 


అతడు దమయంతి దగ్గరికి వెళ్లి తాను ఆమె సోదరుని మిత్రు డైన సుదేవు డను 
బ్రాహ్మణుడ నని చెప్పి అక్కడవారి అందరి క్షేమసమాచారాలు ఆమెకు తెలిపాడు. ఆమె 
కూడ సుదేవుణ్ణి గుర్తించింది. కన్నీరు కారుస్తూ కుశల ప్రశ్నాదులు వేస్తూన్నది. అది చూచిన 
సునంద - “సైరంధ్రి ఆ బ్రాహ్మణునితో మాట్లాడుతూ ఏడుస్తున్నది; ఆత డామెకు తెలిసినవా 
డేమో” అని తల్లితో చెప్పింది. 

రాజమాత సుదేవుణ్ణి పిలిపించి - “ఈమె ఎవని భార్య? ఎవరి కూతురు? వాళ్ల 
నుండి ఎలా దూరం అయింది” అని అడిగింది. 


ఆ (బ్రాహ్మణుడు దమయంతి విషయ మంతా ఆమెకు చెప్పి “ఈమె కనుబొమ్మల 
మధ్య పద్మాకార మైన పుట్టుమచ్చ ఉంది. మేఘంచేత చంద్రబింబం వలె ఆ పుట్టుమచ్చ 
మకిలి చేత కప్పబడి ఉంది. ఇది ఐశ్వర్యసూచకంగా బ్రహ్మదేవు డుంచిన చిహ్నం. 
దీనిని పట్టి నే నీమెను గుర్తు పట్టాను” అన్నాడు. 

సుదేవుని మాట వినగానే సునంద ఆ పుట్టు మచ్చను కప్పి ఉన్న మకిలిని తుడిచి 
వేయగా అది స్పష్టంగా కనబడింది. అది చూడగానే సునందా, తల్లీ కూడ అశ్రువులు 
కారుస్తూ ఆమెను కాగలించుకొన్నారు. 


కన్నీళ్లు తుడుచుకొని రాజమాత దమయంతితో - “నీవు నా సోదరి కుమార్తెవు. 
నేనూ, నీ తల్లీ దశార్ణదేశరా జైన సుదాముని కుమార్తెలము. మా తండ్రి నన్ను 
వీరబాహువుకూ, నీ తల్లిని భీమునికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ ఇల్లు నీ తల్లిగారి ఇల్లు 
వంటిదే” అంది. 


దమయంతి సంతోషంతో నమస్మరించి - “మన బాంధవ్యం తెలియకపోయినా 
కూడ నే నిక్కడ చాల సుఖంగా కాలం గడిపాను. అమ్మా! నాకు అనుజ్ఞ ఇయ్యి. నా పిల్ల 
లిద్దరూ తండ్రికీ నాకూ దూరమై అక్కడ ఉన్నారు. నన్ను ఎంత వీలైతే అంత తొందరగా 
విదర్భదేశానికి పంపించు” అంది. 


వెంటనే ఆమె పల్లకీ ఏర్పరచి పెద్ద పరివారంతో దమయంతిని విదర్భదేశానికి 
పంపింది. దమయంతి శీఘ్రంగా విదర్భదేశం చేరి, తన పిల్లలను, తలిదండ్రులను, 
ఇతరబంధువులను కలిసి చాల సంతోషించింది. 


వనపర్వము 225 


ఆ రాత్రి విశ్రాంతి తీసికొని దమయంతి మరునాడే తల్లిని సమీపించి “అమ్మా! 
నేను ప్రాణాలతో ఉండా లంటే వెంటనే నలుణ్జి వెదకి రప్పించాలి” అంది. ఏమి చెయ్యాలో 
తోచక ఆమె ఆ మాట భర్తకు చెప్పింది. భీముడు చాలమంది (బ్రాహ్మణులను నాలుగు 
దిక్కులకూ పంపాడు. 

విదర్భాధిపతి చెప్పగా ఆ బ్రాహ్మణులు దమయంతి దగ్గరికి వెళ్లి మేం వెడుతున్నాం” 
అని చెప్పారు. “మీరు ప్రతీ రాష్ట్రంలోనూ, చాలమంది జనులు కలిసిన చోట - “ఓ 
జూదరీ! అనురక్త యైన ప్రియురాలిని విడిచి, సగం వస్త్రం చింపుకొని ఎక్కడికి వెళ్లిపోయావు! 
నువ్వు ఆమెను ఏ స్థితిలో విడిచావో అదే స్థితిలో ఆమె నీకోసం దుఃఖిస్తూ వేచి ఉన్నది” 
అని అంటూండండి. ఏ నరుడైనా ఈ మాటలు విని ఏమైనా అంటే అతడు ఎలాంటి 
పరిస్థితులలో ఉన్నా నాకు వచ్చి చెప్పండి” అని దమయంతి బ్రాహ్మణులతో చెప్పింది. 
వాళ్లు అలా అంటూ అనేకరాష్టాలలో సంచరించారు. 

చాల కాలానికి పర్జాదు డను బ్రాహ్మణుడు దమయంతి వద్దకు వచ్చి “రాజపుత్రీ! 
నేను నీవు చెప్పిన మాటలు అంటూండగా బుతుపర్షుని రథసారధి యైన పొట్టి చేతులతో 
వికృతరూపంలో ఉన్న బాహుకు డనువాడు - “కష్టాలలో ఉండి, సరిగా బుద్ధి పనిచేయని 
స్థితిలో ఉన్న భర్త విషయంలో ఉత్తమస్త్రీలు కోపించరు” అని అంటూ ఇంకా ఏవేవో 
అన్నాడు. ఆ మాటలు విని నేను వెంటనే నీవద్దకు వచ్చాను” అని చెప్పాడు. 


ఆ మాట విని దమయంతి అ(శ్రుపూర్ణనేత్రాలతో తల్లి దగ్గరకు వెళ్లి రహస్యంగా 
ఇలా చెప్పింది - “అమ్మా ఈ విషయం ఏ విధంగానూ కూడ నా తండ్రికి తెలియకూడదు. 
సుదేవుడు నన్ను తీసికొనివచ్చి నట్లే అయోధ్యనుండి నలుణ్ణి తీసుకొనిరావాలి.” 


తల్లి అనుమతితో దమయంతి సుదేవుని పిలిపించి - “సుదేవా! నీవు మహా 
వేగంతో అయోధ్యాపతి యైన బుతుపర్డుని వద్దకు వెళ్లాలి “నలుడు జీవించి ఉన్నాడో 
లేదో తెలియదు. దమయంతి మళ్లీ స్వయంవరం చేసుకొంటూన్నది. రాజపుత్రు లందరూ 
వస్తున్నారు. రేపే ఆ స్వయంవరం. నువ్వు కూడ వీలైతే వెంటనే, బయలుదేరి వెళ్లు” అని 
బుతుపర్జునితో చెప్పాలి. తొందరగా వెళ్లు” అని చెప్పి ఆతనిని పంపింది. 


సుదేవుడు దయమంతి చెప్పిన విధంగా చేశాడు. 
బాహుకుణ్జి పిలిపించి బుతుపర్షు డా విషయం చెప్పి “ఒక్క రోజులో వెళ్లడం 
శక్యం అవుతుంది అంటే విదర్భదేశానికి వెళ్లా లని అనుకొంటున్నాను” అన్నాడు. 


226 మహాభారతసారసంగ్రహము 


ఆ మాట వినగానే నలుని మనస్సు పరిపరి విధాల పోయింది. “దమయంతి 
నిజంగా ఇలా అంటుందా? లేదా నా జాడ తెలిసికొనడానికి ఇది ఉపాయ మేమో! 
పాపబుద్ధి నైన నేను చేసిన పనికి ఏమీ చేయలేక, భర్తకామయై ఇలా చేస్తున్నదేమో! 
నన్ను గురించిన శోకంలో మునిగి ఉన్న ఆమె, ఇద్దరు పిల్లలు కూడ ఉన్నది, అలా 
చేయదు. ఏమైనా ఇది సత్యమో అసత్యమో వెడితేనే తెలుస్తుంది. బుతుపర్గుని పనీ 
జరుగుతుంది నా పనీ జరుగుతుంది” అనుకొన్నాడు. 

మనస్సులో ఇలా అనుకొని - “రాజా! ఒక్క రోజులో విదర్భనగరికి వెళ్లవచ్చును” 
అని సవినయంగా అన్నాడు. 

నలుడు అశ్వశాలకు వెళ్లి అశ్వాలను పరీక్షించడం ప్రారంభించాడు. ఈ లోగా 
బుతుపర్షుడు మాటిమాటికీ తొందరపెడుతున్నాడు. నలుడు మంచి లక్షణా లున్న, పైకి 
చూడడానికి చిక్కి ఉన్న అశ్వాలను తీసికొనివచ్చాడు. 


ఆ అశ్వాలను చూచి బుతుపర్షుడు కొంచెం కోపంతో - “నన్నే మైనా మోసం 
చేద్దాం అనుకొంటున్నావా? అల్పబలం గల ఈ బక్కచిక్కిన గుజ్జ్టాలు అంతదూరం ఎలా 
వెడతాయి?” అన్నాడు. 

నలుడు అశ్వలక్షణాలు కొన్ని చెప్పి “ఈ గుజ్టాలు విదర్భదేశానికి తప్పక వెడతాయి. 
వేరే గుజ్జాలు కట్టమంటే కడతాను” అన్నాడు. 


“అశ్వలక్షణాలు నీకు తెలుసుకదా? మంచి గుజ్టాలు నాలుగు తొందరగా కట్టు” 
అన్నాడు రాజు. 


రథం సిద్ధం అయిన వెంటనే బుతుపర్షుడు ఎక్కాడు. బయలుదేరిన వెంటనే అవి 
మోకాళ్లమీద పడ్డాయి. నలుడు వాటిని మచ్చిక చేశాడు. అంతే. అవి వాయువేగంతో 
పరుగెత్తాయి. 

నలుడు అశ్వాలను నడుపుతూన్న తీరు, రథఘోషమూ చూచి పూర్వం నలుని 
సారథిగా ఉన్న వార్‌స్టేయునకు “ఇతడు మారురూపంలో ఉన్న నలుడు కాదు కద! 
ఇద్దరి వయస్సూ సరిపోతూన్నది” అనుకొన్నాడు. బుతుపర్షుడు ఆశ్చర్యపడుతున్నాడు. 

రథం ఎన్నో నదులు, పర్వతాలు, వనాలు అతివేగంగా దాటేస్తూన్నది. రాజు 
ఉత్తరీయం గాలికి ఎగిరి క్రింద పడిపోయింది. “రథం ఆపు; వార్‌ష్టేయుడు వెళ్లి ఉత్తరీయం 
తీసికొనివస్తాడు” అన్నాడు రాజు. “అది పడి మనం యోజనం దూరం దాటేశాం. ఇప్పుడు 
శక్యం కాదు” అన్నాడు నలుడు. 


వనపర్వము 227 


ఇంతలో వాళ్లు చాలా ఫలాలతో నిండిన విభీతకవృక్షం దగ్గరికి వచ్చారు. 
బుతుపర్గుడు బాహుకునితో - సూతా! నాకు కూడ సంఖ్యానంలో (గణితంలో) ఎంత 
నేర్చు ఉన్నదో చూడు. 


అన్నీ అందరికి తెలియవుకదా? ఎవ్వడూ సర్వజ్ఞుడు కాడు. జ్ఞానం ఒకనిలో 
పరిపూర్ణం కాదు. 

సర్వః సర్వం న జానాతి సర్వజ్లో నాస్తి కశ్చన, 

నైకత్ర పరినిష్టాస్తి జ్ఞా జ్ఞానస్య పురుషే క్వచిత్‌. (వనపర్వం. 72. 8) 

ఈ చెట్టుమీద ఎన్ని పండ్లున్నాయో, ఎన్ని ఆకు లున్నాయో, ఎన్ని రాలిపోయాయో 
అన్నీ చెప్పగలను అని అంటూ అవన్నీ చెప్పాడు. 

బాహుకుడు - “రాజా! పరోక్షంగా (మాటలతో) చెప్పడం కాదు; మాటలలో 
బడాయి చెప్పుకొంటే ఏమి ప్రయోజనం? ప్రత్యక్షంగా లెక్కపెట్టి చూడాలి. నువ్వ చెప్పింది 
యథార్థమో కాదో నా కేమి తెలుస్తుంది? రాజా! వార్‌ ష్లేయుడు కొన్ని క్షణాలు కళ్లాలు 
పట్టుకొంటే నేను లెక్కపెడతాను” అన్నాడు. 

“ఇప్పుడు ఆలస్యం చేసే సమయం కాదులే” అన్నాడు రాజు. 

“అలా కాదు; నేను లెక్కపెట్టాలి. తొందరగా ఉంటే వార్‌ష్టేయుణ్ణి తీసికొని వెళ్లు” 
అన్నాడు బాహుకుడు. 

రాజు బాహుకుణ్ణి బ్రతిమాలుతూన్నట్లు - “నువ్వు తప్ప ఎవరు సారథ్యం 
చేయగలరు? అలాగే లెక్కపెట్టు” అన్నాడు ఇష్టం లేకపోయినా. 

వెంటనే బాహుకుడు అవన్నీ లెక్కపెట్టాడు. అన్నీ రాజు చెప్పినట్లు సరిగా ఉన్నాయి. 
“రాజా! ఇది అత్యద్భుత మైన విషయం.” అన్నాడు. రాజు వెళ్లడానికి తొందరపడుతూ - 
“నాకు అక్షహృదయంలోను (ద్యూతవిద్యలోను), సంఖ్యానంలోను మంచి ప్రావీణ్యం ఉంది” 
అన్నాడు. 

“నువ్వు అక్షవిద్య నా కిస్తే నేను అశ్వహృదయం నీ కిస్తాను” అన్నాడు బాహుకుడు. 
పని తొందరవల్లా, అశ్వహృదయంమీద ఉన్న ఆసక్తి వల్లా కూడ బుతుపర్గుడు - “సరే 
అక్షహృదయం నీకిస్తాను; అశ్వహృదయం నీదగ్గర దాచి ఉంచు; తీసుకొంటాను” అని 
అంటూ ఆతనికి ఆ విద్య ఉపదేశించాడు. 

నలుడు అక్షహృదయవిద్య ఉపదేశం పొందిన వెంటనే కలి కర్కోటకుని విషం 
నోటంపట మాటి మాటికీ కక్కుతూ ఆతని శరీరంనుండి బైటకు వచ్చాడు. అతడు చాల 


228 మహాభారతసారసంగ్రహము 


పీడ్ర అనుభవిస్తున్నాడు. దమయంతి ఇచ్చిన శాపాగ్ని వానిని ఆవరించి ఉంది. నలుడు 
ఆ కలి మూలాన చాల కాలంనుంచి బాధపడుతున్నాడు. 


విషం తొలగిపోయిన కలి తనరూపంతో నలుని ఎదుట నిలబడ్డాడు. నలుడు 
వానిని శపించా లనుకొంటున్నాడు. అతడు వణికిపోతూ - “రాజా! క్షమించు. నీకు 
గొప్ప కీర్తిని ఇస్తాను. నీవు అడవిలో విడిచివేసి నప్పుడు దమయంతి కోపంతో నన్ను 
శపించినది. అది నన్ను చాలా బాధించింది. నన్ను నాగరాజు విషం రాత్రింబగళ్లు 
కాల్చివేస్తూనే ఉంది. ఆ విధంగా నీలో అతిదుఃఖం అనుభవిస్తూ నివసించాను. నిన్ను 
శరణు వేడుతున్నాను - నన్ను శపించకుము. 


నిన్ను స్మరించినవాళ్లకు నావల్ల భయం ఉండదు” అన్నాడు. 


నలుణ్ణి ఇలా వేడుకొని కలి ఆ విభీతకవృక్షం పైకి ఎక్కేశాడు. నలునితో 
మాటలాడుతూన్నప్పుడు అతడు ఇతరులకు కనబడలేదు. 


కలి విడిచివెళ్లిపోవడంతో నలుడు వెనుకటి మనిషి అయిపోయాడు. సంతోషంతో, 
గొప్ప తేజస్సుతో ప్రకాశించాడు. రూపం మాత్రం అలాగే ఉంది. కలి ఆశ్రయించడం 
చేత విభీతకవృక్షం అ(ప్రశస్తం అయింది. 


రథంఎక్కి అందరూ శీఘ్రంగా సాయంకాలానికి విదర్భదేశం చేరారు. రథఘోష 
వినగానే ఆ నగరంలోనే ఉన్న నలుని అశ్వాలు నలుడే తమ దగ్గరికి వస్తూన్నట్లు 
సంతోషించాయి. దమయంతి ఆ రథఘోాషను గుర్తుపట్టింది. ప్రాసాదం పైకి ఎక్కి చూచింది. 
బాహుకుడు సారథిగా కనబడ్డాడు కాని నలుడు కనబడలేదు. 


బుతువర్గుడు రథం దిగి భీముణ్ణి కలుసుకొన్నాడు. ఆతడు ఆ రాజును 
సత్మరించాడు. అక్కడ స్వయంవరసన్నాహా లేమీ కనబడకపోవడంతో బుతుపర్షునికి 
ఏమీ అర్థం కాలేదు. భీముడు ఆదరపూర్వకంగా ఆగమనకారణం ప్రశ్నించగా ఏమి 
చెప్పాలో తెలియక నీకు అభివాదనం చేసి వెడదా మని వచ్చాను అన్నాడు బుతుపర్గుడు. 
ఏ పనీ లేకుండా ఇంతదూరం రావడం ఏమిటా అనుకొంటూ భీముడు - “సరే మెల్లిగా 
తెలుస్తుందిలే” అనుకొని వెళ్లిపోయాడు. 


దమయంతి బాహుకుణ్ణి అనేకవిధాల పరీక్షించింది. కేశిని అను పరిచారికను 
ఆతనితో మాట్లాడి రావలసిందిగా ఆత డున్న చోటికి పంపింది. 


ఆమె వెళ్లి “మా రాజపుత్రి దమయంతి తెలుసుకోవా లని కోరుతూన్నది. మీరు 
ఎప్పుడు బయలుదేరారు, ఎందుకు వచ్చారు?” అని బాహుకుణ్జి అడిగింది. ఆతడు తమ 


వనపర్వము 229 


రాజు వచ్చిన పని చెప్పి తాను ఆతని సారథిని అని అన్నాడు. మూడవవా దెవరు అని 
ఆమె ప్రశ్నించగా “అతడు పూర్వం నలుని సారథిగా ఉన్న వార్‌స్టేయుడు” అని చెప్పాడు. 


“మీకు నలుని జాడ ఏమైనా తెలుసునా” అని ఆమె అడిగింది. “అతడు గూఢంగా 
తిరుగుతున్నాడు” అని బాహుకుడు సమాధానం చెప్పాడు. 


అప్పుడు ఆమె అయోధ్యలో ఆ బ్రాహ్మణు డన్న మాటలే మళ్లీ వాని ముందు 
అన్నది. అతడు అదే విధంగా సమాధానం చెప్పాడు. 


కేశిని చెప్పగా ఈ విషయం అంతా విన్న దమయంతికి అతడు నలుడే అయి 
ఉంటా డను నమ్మకం దృఢం కాజొచ్చినది. ఆమె కేశినితో - “నీవు మళ్లీ ఆతని దగ్గరికి 
వెళ్లు. ఏమీ మాట్లాడవద్దు. ఆతని చేష్టలు మాత్రం పరీక్షించి రా” అని పంపింది. 

ఆమె వచ్చి దమయంతితో - “అతడు సామాన్యమానవుడు వలె కనబడడంలేదు. 
ఆతని చేష్ట లన్నీ ప్రశంసనీయంగా ఉన్నాయి. బుతుపర్గునికి వంటచేయడం కోసం 
కట్టెలు తీసికొని సూర్యునికి చూపించగా అగ్ని పుట్టింది. నీళ్లు లేని పాత్ర లోనికి అతని 
దృష్టి పడగానే జలం పుట్టింది. అతడు చేతిలో వేసికొని నలిపి వేసిన పువ్వులు మళ్లీ 
సువాసనతో యథాపూర్వకంగా అయాయి” అని చెప్పింది. 


దమయంతి ఆరాటం ఇంకా పెరిగింది. ఆతడు వండిన పదార్ధాలు కొన్ని తీసికొని 
రమ్మని మళ్లీ పంపింది. అవి రుచి చూచి ఇది నలుని వంటయే అని నిర్ధారణ చేసికుంది. 


తన పిల్లలను ఇద్దరినీ ఇచ్చి మళ్లీ పంపింది. వాళ్లను చూడగానే అతడు వాళ్ల 
దగ్గరికి వెళ్లి కౌగిలించుకొని ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు. కండ్లలో కన్నీళ్లు తిరిగాయి. 
తనను తాను నిగ్రహించుకొని - “నా ఇద్దరు పిల్లలూ కూడ ఇలాగే ఉంటారు. వీళ్లను 
చూడగానే వాళ్లు జ్ఞాపకం వచ్చారు” అన్నాడు. ఇలా అంటూ-“మంగళప్రదురాలా! నీవు 
మాటిమాటికీ నాదగ్గరకు రావడం మంచిది కాదు; మేం దేశాతిథులం కదా” అన్నాడు. 


ఇదంతా విని దమయంతి అతడు నలుడే అని నిర్దారణ చేసికొని తలిదండ్రుల 
అనుమతితో ఆ బాహుకుణ్ణి తనవద్దకు రప్పించుకొని వానితో మాట్లాడగా అతడు నలుడే 
అని తెలిసిపోయింది. అయితే ఈ ద్వితీయస్వయంవరం విషయంలో నలుడు తన కున్న 
భావాన్ని వ్యక్తపరిచాడు. ఆమె ఇదంతా తాను నలుణ్జి పొందడానికే చేసి నట్లు 
శపథపూర్వకంగా చెప్పింది. ఆకాశవాణి కూడ దమయంతి మహాపతివ్రత అని స్పష్టంగా 
పలికింది. 


230 మహాభారతసారసంగ్రహము 


నలుడు కర్మోటకుణ్ణి స్మరించగా వచ్చిన దివ్యాంబరాలు ధరించగానే పూర్వరూపం 
పొందాడు. దంపతులు కలిశారు. దమయంతి తలిదండ్రులు, ఇతరబంధువులు చాల 
సంతోషించారు. విదర్భ్శనగరంలో గొప్ప ఉత్సవం జరిపారు. 


బుతుపర్గుడు నలుని అభినందిస్తూ నావల్ల నీకేమైన అపచారం జరిగితే క్షమించు 
అని వేడుకొన్నాడు. నలుడు తమ కున్న పూర్వస్నేహాన్ని గుర్తు చేస్తూ ఆతనిపై తన కున్న 
గౌరవాన్ని ప్రకటించాడు. 

“నీవు నాదగ్గర అశ్వహృదయం దాచుకొన్నావు కదా; తీసికో” అంటూ ఆతనికి ఆ 
విద్య నుపదేశించాడు. బుతుపర్గుడు మరొక సారథిని కుదుర్చుకొని స్వనగరానికి 
వెళ్లిపోయాడు.” 


నలుడు పరిమిత మైన సైన్యంతో నిషధదేశం వెళ్లి పుష్మరునితో - “నీవు జూదం 
ఆడినా సరే; యుద్ధం చేసినా సరే; రమ్ము” అన్నాడు. పుష్కరుడు “జూదంలో నిన్ను 
ఓడించి దమయంతిని కూడ పొందుతాను” అంటూ జూదానికి దిగాడు. ఓడిపోయాడు. 

నలుడు వానిని క్షమించి వాని రాజ్యం వాని కిచ్చి పంపివేశాడు. దమయంతి 
పుత్రీపుత్రులతో నిషధదేశం చేరింది. నలమహారాజు చాల కాలం సుఖంగా రాజ్యం 
ఏలాడు. 

“కర్కోటకనాగుడు, దమయన్తి, నలుడు, బుతుపర్షుడు - ఈ నలుగురి పేర్లు 
కీర్తించిన వాళ్లకు కలిబాధ ఉండదు”. 

కర్కోటకస్య నాగస్య దమయన్వా నలస్య చ, 

బుతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనమ్‌. (వనపర్వం. 79. 10) 

బృహదశ్వుడు యుధిష్టిరునకు నలు డే విధంగా ఒంటరిగా పడరాని బాధలు 
పడ్డాడో చెప్పి - “నిన్ను మళ్లీ దుర్యోధనుడు కపటద్యూతానికి పిలవవచ్చునేమో అని 
భయపడుతున్నావు కదా; ఆ భయం వద్దు; నాకు అక్షవిద్య కూడ తెలుసును. అది నీ 
కుపదేశిస్తాను” అని చెప్పి యుధిష్టిరునకు ఆవిద్య ఉపదేశించాడు. 

బృహదశ్వుడు యుధిష్టిరునకు అశ్వవిద్య కూడ ఉపదేశించి స్నానాదులకై 
వెళ్లిపోయాడు. 

అర్జునుడు ఇతర మును లెవ్వరూ చేయజాలని తపస్సు చేస్తున్నట్లుగా యుధిష్టిరుడు 
కొందరు మునుల ద్వారా వింటూనే ఉన్నాడు. 


వనపర్వము 231 


అర్జునుణ్లే తలచుకొంటూ నలుగురు సోదరులూ, ద్రౌపదీ కూడ చాల వ్యాకులము 
లైన మనస్సులతో ఆ కామ్యకవనం విడచి మరొక వనానికి వెడితే బాగుండు నని 
అనుకొంటున్నారు. 


నారదుడు యుధిష్టిరునకు తీర్థమాహాత్యం చెప్పుట 

ఇంతలో ఒకనాడు దేవర్షి యైన నారదుడు వారి ఆశ్రమానికి వచ్చి, వా రిచ్చిన 
సపర్యల నందుకొని యుధిష్టిరునితో - “నీ కేమి సహాయం కావాలో చెప్పు; చేస్తాను” 
అన్నాడు. “దేవర్సీ! తీర్ధయాత్రలవల్ల కలిగే ఫలాన్ని నాకు తెలుపు” అని ప్రార్థించాడు. 
నారదు డిలా చెప్పాడు. 

“రాజా! చెపుతున్నాను; విను. పూర్వం భీష్ముడు గంగాతీరంలో, కొందరు మునులతో 
కలిసి పితృదేవతాప్రీతికర మైన వ్రతం చేస్తూ నివసించాడు. ఒకనాడు పులస ప్రజాపతి 
భీష్ముని వద్దకు వెళ్లాడు. భీష్ముడు ఆయనను యథావిధిగా పూజించాడు. 

పులస్యుడు భీష్ముని పితృదేవతాభక్తికీ, ధర్మనిష్టకూ సంతోషించి ఏమి కావలెనో 
కోరుకొమ్మనగా తీరయాత్రలకై పృథవీసంచారంవల్ల కలుగు ఫలాన్ని గూర్చి చెప్పు మని 
భీష్ము డాతనిని ప్రార్థించాడు. 

పులస్యుడు భీష్మునికి ఈ విధంగా చెప్పాడు - “భీష్మా! చెపుతున్నాను; విను. 
ఎవడు తన చేతులు, పాదాలు, మనస్సు అదుపులో పెట్టుకొంటాడో, విద్యను, తపస్సును, 
కీర్తిని సంపాదిస్తాడో ఆతనికి తీరయాత్రాఫలం లభిస్తుంది. 

యస్య హస్తా చ పాదౌ చ మనశ్చెవ సుసంయతమ్‌, 

విద్యా తపశ్చ కీర్తిశ్చ స తీర్థఫలమశ్ళుతే. (వనపర్వం. 82. 9) 
ఎవరి నుండీ దానం పట్టకుండా, లభించిన దానితో సంతృప్తి చెందుతూ, అహంకారం 
లేనివాడు తీర్థఫలం పొందుతాడు.” 


ప్రతిగ్రహాదపావృత్తః సంతుష్ణో యేన కేనచిక్‌, 
అహంకారనివృత్తశ్చ స తీర్థఫలమళశ్చుతే. (వనపర్వం. 82. 10) 


“పాపం చేయనివాడూ, ఏవేవో పనులు చేయడం ప్రారంభించనివాడు, లఘువుగా 
ఆహారం తీసికొనేవాడు ఇంద్రియాలను జయించినవాడూ, సర్వపాపవిముక్తుడై తీర్థఫలం 
పొందుతాడు.” 

అకల్మకో నిరారమృః లఘ్వాహారో జితేన్దియః, 

విముక్తః సర్వపాపేభ్యః స తీర్థఫలమశ్చుతే. (వనపర్వం. 82. 11) 


232 మహాభారతసారసంగ్రహము 


కోపం లేనివాడు, సత్యశీలుడు, నియమాలను తప్పక పాటించేవాడు, అన్ని 
ప్రాణులను తనతో పోల్చుకొని చూచేవాడు తీర్థఫలం పొందుతాడు. 

అక్రోధనశ్చ రాజేన సత్యశీలో దృఢప్రతః, 

ఆత్మోపమశ్చ భూతేషు స తీర్థఫలమళశ్చుతే. (వనపర్వం. 82. 12) 

దేవతలను సంతోషపెట్టడానికై ఎన్నో యాగాలు, విధానాలు బుషులు చెప్పి 
ఉన్నారు. వాటి ఫలాలు కూడ ఇహలోకంలోను పరలోకంలోనూ లభిస్తాయి. అయితే 
అలాంటి యజ్ఞాలు ధనికులూ, రాజులూ మాత్రమే చేయగలరు. అధికధనసాధ్యా లైన 
వాటిని సామాన్య మానవులు చేయజాలరు. దరిద్రులు కూడ చేయదగినది తీర్ధసేవ. 
అది యజ్హయాగాదుల కంటె కూడ ఉత్తమఫలాన్ని ఇస్తుంది. 

భూలోకంలో పుష్కరం చాల పవిత్ర మైన క్షేత్రం. అక్కడ తపస్సు చేసి ఎందరో 
గొప్ప సిద్ధి పొందారు. పులస్త్యుడు ఈ క్షేత్రంతో ప్రారంభించి దాదాపు (350) 
మూడువందలయాభఖై పుణ్యక్షేత్రాలను గూర్చి భీష్మునికి చెప్పాడు. 

ఈ తీర్థాలలో గయ మహాత్యాన్ని చెపుతూ - “మానవుడు చాలమంది పుత్రులు 
కావా లని కోరుకోవాలి. ఎందువల్ల ననగా - వాళ్లలో ఒక డైనా గయ వెళ్లవచ్చును. 
అశ్వమేధ యాగం చేయవచ్చు. నల్లని ఆబోతును విడవవచ్చును. ఆ విధంగా వంశాన్ని 
ఉద్ధరించవచ్చు” అన్నాడు. 

ఏష్టవ్యా బహవః పుత్రా యద్యేకో౭_పి గయాం వ్రజేత్‌, 

యజేత వాశ్వమేధేన నీలం వా వృషముత్సృజేత్‌. (వనపర్వం. 84.97) 

గంగను మించిన పవిత్రక్షేత్రం లేదట. కృతయుగంలో అన్నీ మహాపవిత్రక్షేశ్రాలే, 
త్రేతాయుగంలో పుష్మరం పుణ్యక్షేత్రం. ద్వాపరంలో కురుక్షేత్రం పరమపవిత్రం. 
కలియుగంలో గంగానది పరమపవిత్రం. 

సర్వం కృతయుగే పుణ్యం తేతాయాం పుష్కరం స్మ అతమ్‌, 

ద్వాపరే౭_పి కురుక్షేత్రం గజా కలియుగే స్మ లతౌం (వనపర్వం. 85. 90) 

పులస్త్యుడు చెప్పగా తీర్థాల మాహాత్యం విని భీష్ముడు తీర్థయాత్రలు చేసి గొప్ప 
పుణ్యం సంపాదించాడు. యుధిష్టిరా! నీవు కూడ తీర్ధయాత్రలు చేయుము. 

నీవద్దకు లోమశు డను మహాప్రభావవంతు డైన బుషి వస్తాడు. అతడు నిన్ను 
తీర్థయాత్రలకు తీసికొనివెడతాడు అని చెప్పి నారదుడు వెళ్లిపోయాడు. 


వనపర్వము 233 


నారదుడు చెప్పిన తీర్థమాహాత్యాన్ని విని యుధిష్టిరుడు సోదరుల అభిప్రాయం 
కూడ తెలిసికొని ధౌమ్యునితో ఇలా అన్నాడు - “మహాత్మా! మహాబలవంతు లైన భీష్మద్రోణ 
కర్ణాదులను యుద్ధంలో ఎదుర్మొనడానికి తగిన సామర్ధ్యం సంపాదించడానికై అర్జునుణ్ణి 
దూరంగా పంపివేశాను. అతడు లేని ఈ కామ్యకవనంలో నివసించడానికి అంత 
ఉత్సాహంగా లేదు. అందుచేత మనం వెళ్లి నివసించడానికి తగిన మరొక వనం ఏదైనా 
ఉంటే చెప్పు” అన్నాడు. 


వారందరూ మరొక చోటికి వెళ్లే అభిప్రాయంతో ఉన్నా రను విషయం తెలిసికొని 
ధౌమ్యుడు “అనేక మైన పుణ్యతీర్థాలు ఆశ్రమాలూ ఉన్నాయి. వాటిని గూర్చి వింటే కూడ 
పుణ్యం కలుగుతుంది. అక్కడికి వెడితే నూరు రెట్లు ఫలం లభిస్తుంది.” అని అంటూ 
నాలుగు దిక్కులలోనూ ఉన్న పవిత్రక్షేత్రాలను గూర్చి వర్ణించి చెప్పాడు - 


వారు ఆ విధంగా సంభాషించుకొంటూన్నారు. అంతలో దేవేంద్రుడు పంపగా 
యుధిష్టిరుని వద్దకు లోమశమహర్షి వచ్చి అర్జునుడి పాశుపతాస్త్ర సంపాదనమూ, 
దేవలోకగమనమూ మొదలైన విషయాలు తెలిపి అర్జునుడు శీఘ్రంగా రాగల డని చెప్పాడు. 

ఉమ్రీ తీర్థయాత్రకు సాహాయ్యం చేయ మని నన్ను అర్జునుడు అభ్యర్థించాడు; 
అందుచేత తీర్థయాత్రలకు బయల్దేరు” అని కూడ లోమశమహర్షి అన్నాడు. 

యుధిష్టిరుడు చాల ఆనందించి తీర్థయాత్రకు బయలుదేరాడు. “కూడా చాలమంది 
ఉంటే ప్రయాణం కష్టం అవుతుంది. చాలమంది పరివారాన్ని తగ్గించుకో - 


లఘుర్భవ మహారాజ లఘుః స్పెరం గమిష్యసి. (వనపర్వం. 92. 18) 


అని లోమశమహర్షి చెప్పగా యుధిష్టిరుడు తనతో ఉన్న చాలమంది పరిచారకులను, 
దీర్మప్రయాణం చేయజాలని వాళ్లను హాస్తినపురానికి పంపివేశాడు. 


యుధిష్టిరుడు తీర్థయాక్రకై బయలుదేరడం చూచి ఆ వనంలో ఉన్న బుషు లందరూ 
వచ్చి ఆతనిని ఈ విధంగా అభ్యర్థించారు. “మహారాజా! మీరందరు లోమశమహర్షితో 
కలిసి తీర్థయాత్రలకు వెడుతూన్నారు కదా; మమ్ములను కూడ మీతో తీసికొని వెళ్లు. 
క్రూరమృగాలతో నిండిన ఆ ప్రదేశాలకు సహాయంగా ఎవరూ లేకుండా మేం వెళ్లజాలం. 
మహావీరు లైన మీ అన్నదమ్ముల రక్షణలో మేం కూడ తీర్థయాత్ర చేయా లని కోరుతున్నాం.” 
యుధిష్టిరుడు అంగీకరించాడు. 


వాళ్లందరూ బయలుదేరబోతుండగా వ్యాసుడు, నారదుడు, పర్వతుడు వాళ్లకు 
ఈ విధంగా ఉపదేశించారు - “పాండవులారా! మీరు ఏ విధ మైన వక్రభావమూ లేని, 


234 మహాభారతసారసంగ్రహము 


పరిశుద్ధ మైన మనస్సులతో పుణ్యతీర్ధాలకు వెళ్ళాలి. శరీర నియమాన్ని మానుషవ్రతం 
అంటారు. మనస్సునూ, బుద్ధినీ పరిశుద్ధంగా ఉంచుకొనడం దైవవ్రతం. మనస్సులో ఏ 
దోషాలూ లేకుండడమే పరమమైన శౌచం. మీరు స్నేహభరిత మైన చిత్తంతో శుద్దులై 
తీర్థయాత్ర చెయ్యండి. దైవవ్రతాన్ని అవలంబిస్తే చెప్పిన ఫలం లభిస్తుంది.” 

పాండవులు అట్లే చేస్తా మని చెప్పి వారి ఆశీస్సులు పొంది, వారందరికీ 
పాదాభివందనం చేసి, బుషులతో కలిసి,కావలసిన వస్తువు లన్నీ తీసికొని శస్త్రధారులై 
బయలుదేరారు. ఇంద్రసేనుడు మొదలైన భృత్యులు, వంటవాళ్లు, ఇంకా మరికొందరు 
పరిచారకులు వెంట రాగా పద్నాలుగు రథాలమీద వెళ్లారు. 


లోమశుడు ధర్మాధర్మాలు సుఖదుఃఖహేతువులని బోధించుట 

ఒకనాడు యుధిష్టిరుడు లోమశుణ్ణి ఈ విధంగా ప్రశ్నించాడు - “దేవర్షిసత్తమా! 
నాలో చెడ్డ గుణా లేవీ ఉన్నాయని అనుకొనను. అయినా నేను ఇన్ని బాధలు పడుతున్నాను. 
కౌరవులు నిర్గుణులూ, ధర్మదూరులూ అయినా కూడ సుఖంగా ఉన్నారు - దీనికి కారణం 
ఏమిటి?” 

“ధర్మరాజా! నరుడు అధర్మం చేస్తున్నా సుఖాలు చూస్తాడు. శత్రువులను జయిస్తాడు. 
అయితే చివరికి సమూలంగా నశిస్తాడు. దానవులు అధర్మాత్ములైనా కూడ కొన్నాళ్లు 
వృద్ధి పొందారు. చివరికి నశించారు. ఇది నేను కృతయుగం నాటి నుంచీ చూస్తున్నాను. 
ధర్మాత్ము లైన దేవతలు తీర్థాలలో ఉంటే అసురులు అటు వైపు వెళ్లలేదు.” అని లోమశు 
డన్నాడు. 

పాండవులు అనేకతీర్ధాలు సంచరిస్తూ అక్కడ అనేక దానాలు చేశారు. కొన్ని 
తీర్జాలలో కొంత కాలం నివసించారు. క్రమంగా వారు అగస్మాశ్రమం చేరారు. అక్కడ 
యుధిష్టిరుడు అడుగగా లోమశుడు అగస్యవృత్తాంతం చెప్పాడు - “మణిమతిపురంలో 
ఇల్వలు డను దైత్యు డుండేవాడు. వాతాపి వాని తమ్ముడు. ఇల్వలుడు ఒక మహాతపః 
శాలి యైన బ్రాహ్మణుని వద్దకు వెళ్లి నాకు ఇంద్రునితో సమానుడైన పుత్రుణ్ణి 
అనుగ్రహించుము” అని కోరాడు. అతడు నిరాకరించాడు. 

అది మొదలు ఇల్వలుడు బ్రాహ్మణులమీద పగ బూని వాళ్లను చంపడం 


ప్రారంభించాడు. మాయావి యైన అతడు సోదరు డైన వాతాపిని మేకగా చేసి, దాని 
మాంసం వండి, భోజనానికి పిలిచిన (బ్రాహ్మణుడికి పెడుతూండేవాడు. అతడు తిన్న 


వనపర్వము 235 


తరువాత “వాతాపీ బైటకు రా” అనగానే వాతాపి బ్రాహ్మణుని పొట్ట చీల్చుకొని బైటకు 
వచ్చేవాడు. ఇలా ఎందరో బ్రాహ్మణులను చంపివేశాడు. 


ఆ కాలంలోనే అగస్యమహర్షికి తలక్రిందుగా వ్రేలాడుతూన్న పితృదేవతలు 
కనబడ్డారు. మీరిలా ఎందు కున్నారు అని అడుగగా - “మేం నీ పితృదేవతలం, నీకు 
సంతానం లేదు. అందుచే మన వంశం విచ్చిన్నమవ బోతున్నది. అందుచేత ఇలా 
దీనావస్థలో ఉన్నాం. నువ్వు వివాహం చేసుకొంటే మాకూ నీకూ కూడ మంచిది” అని 
వాళ్లు చెప్పారు. అగస్త్యుడు అట్లే వివాహ మాడతాను అని వాళ్లకు చెప్పాడు. 


తాను వివాహ మాడడానికి తగిన కన్య లభించపోవడంచేత అగస్త్యుడు ఆ యా 
ప్రాణుల ఉత్తమము లైన అవయవాలు సంగ్రహించి వాటితో ఒక స్త్రీని నిర్మించాడు. 
ఆమెను, సంతానం లేక బాధపడుతూన్న విదర్భరాజు కిచ్చివేశాడు. ఆమెకు లోపాముద్ర 
అని పేరు పెట్టారు. 

ఆమె అత్యద్భుత మైన సౌందర్యంతో రాజభవనంలో,వందల కొలది పరిచారికల 
సేవ లందికొంటూ పెరిగింది. ఆమె యౌవనంలో ప్రవేశించినా కూడ అగస్తునికి భయపడి 
ఎవ్వరూ కూడ ఆమెను తన కిమ్మని కోరలేదు. 


ఆమె గార్డస్థ్వానికి తగినది అని చూచి అగస్త్యుడు వెళ్లి ఆమెను తన కిచ్చి వివాహం 
చేయ మని విదర్భరాజును అడిగాడు. అతనికీ భార్యకూ కూడ మనస్సులో ఇష్టం 
లేకపోయినా పైకి చెప్పడానికి భయపడ్డారు. 

అప్పుడు లోపాముద్ర వాళ్లతో - “నాకోసమై మీరు బాధపడవద్దు; నన్ను ఆ ముని 
కిచ్చి వివాహం చెయ్యండి” అని చెప్పింది. లోపాముద్రతో అగస్యునకు వివాహం జరిగింది. 

లోపాముద్రతో అగస్త్యుడు - “మూల్యవంతము లైన ఈ వస్త్రాలు, అలంకారాలూ 
తీసివెయ్యి”అన్నాడు. ఆమె అలా చేసి, నారచీరలు ధరించి భర్తకు శుశ్రూష చేస్తూ 
ఆ(శ్రమంలో నివసించింది. 


అగస్యుడు ఆమె సౌశీల్యాదులకు సంతోషించి ఆమెయందు పుత్రులను కనవలెనని 
సంకల్పించారు. అపు డామె - “నేను రాజభవనంలో ఉన్నప్పుడు ఎలా ఉండేదాననో 
అదే విధంగా అమూల్యము లైన వస్రాభరణాదులు, శయ్య కావాలి” అని పట్టు పట్టింది. 


“నా దగ్గర ధనం లేదు కదా? అవన్నీ ఎక్కడ తేగలను?” అన్నాడు అగస్త్యుడు. 


236 మహాభారతసారసంగ్రహము 


“తపోబలం చేత సంపాదించవచ్చును కదా” అంది లోపాముద్ర. “వాటి కోసం 
వెచ్చిస్తే నా తపస్సు తగ్గిపోతుంది.” అని అగస్యు డనగా “ఏ విధముగా నైనా సరే నా 
కోరిక తీర్చాలి” అని ఆమె పట్టు పట్టింది. 

ఎవరి నైనా యాచించి ధనం తీసికొనిరావా లనుకొన్నాడు అగస్తుడు. ముందుగా 
శ్రుతర్వు డను రాజు దగ్గరికి వెళ్లగా అతడు అగస్తుని అర్థ్యాదులతో సత్మరించి “ఆర్యా! 
నీవు ఏమి పనిపై వచ్చావు?” అని సవినయంగా అడిగాడు. నాకు ధనం కావాలి. ఇతరు 
లెవరికీ బాధ కలగకుండా యథాశక్తిగా నా కేమైన ధనం ఇయ్యి. 

విత్తార్థినమనుప్రాప్తం విద్ధి మాం పృథివీపతే! 

యథాశక్ష్యవిహింస్యాన్యాన్‌ సంవిభాగం ప్రయచ్చ మే. (వనపర్వం. 98. 4) 
అని అడిగాడు. 


ఆ రాజు తన ఆయవ్యయాల లెక్కలు ఆయనకు చూపగా అతనివద్ద ఏమీ అధికమైన 
ధనం లేదని తెలిసికొని అగస్యుడు- ఇతరు లెవ్వరికీ తనవల్ల బాధ కలగ కూడదు అని 
నిశ్చయించుకొని, (శ్రుతర్వుని వెంట దీసికొని బ్రధ్నశ్వు డను రాజు దగ్గరకు వెళ్లగా 
అక్కడ కూడ అదే విధంగా జరిగింది. 

అప్పుడు ఆ ముగ్గురూ కలిసి త్రసదస్యు డను రాజు దగ్గరికి వెళ్లారు. అక్కడ కూడ 
అదే పరిస్థితి. అప్పుడు ఆ రాజు లందరూ అగస్యునితో - “బ్రాహ్మణోత్తమా! ఇప్పుడు 
భూలోకంలో అత్యధిక మైన ధనం ఉన్నవాడు ఇల్వలు డను దానవుడు. అందరమూ వెళ్లి 
అతనిని యాచిద్దాం అన్నారు. 

ఇల్వలుడు వాళ్లందరినీ సాదరంగా ఎదురేగి పూజించి, వాతాపిని మేషంగా చేసి, 
దాని మాంసం వాళ్లకు భోజనం పెట్టాడు. అది చూచిన ఆ ముగ్గురు రాజర్షులు దిగాలు 
చెందారు. “మీ కేమీ భయం లేదు, అలాగే ఉండండి” అని చెప్పి అగస్త్యుడు ఆ మాంసం 
అంతా తా నొక్కడే తినేశాడు. ఇల్వలు డెంత పిలిచినా వాతాపి బైటకు రాలేదు. “వాతాపి 
ఎక్క డున్నాడు? జీర్ణం అయిపోయాడు” అన్నాడు అగస్వుడు. 

ఇల్వలుడు భయపడుతూ నమస్మరించి - “మీ రెందుకు వచ్చారు?” అని 
సవినయంగా అడిగాడు. అగస్త్యుడు వెనుకటి వలెనే ఆతనిని కూడ ధనం ఇమ్మని అడిగాడు. 

“మీ కెంత ఇవ్వా లని నా మనస్సులో ఉందో చెపితే ఇస్తాను” అని ఇల్వలుడు 
అన్నాడు. 


వనపర్వము 237 


“అసురా! ఈ ముగ్గురు రాజులకీ, ఒక్కొక్కరికి పది వేల గోవులు, అంతే సువర్ణమూ 
ఇవ్వా లనీ, నాకు దానికి రెండు రెట్లూ, బంగారురథమూ, మనోజవంతో వెళ్లే రెండు 
గుజ్టాలూ ఇవ్వాలని అనుకొంటున్నావు” అని అగస్తుడు అన్నాడు. 

“అన్నీ సరిగానే ఉన్నాయి కాని, బంగారు రథం మాట అనుకోలేదు” అన్నాడు 
ఇల్వలుడు. “బాగా ఆలోచించు; నా మాట అసత్యం అవడానికి వీలు లేదు” అన్నాడు 
అగస్త్యుడు. చివరికి తాను అనుకొన్నది బంగారు రథమే అని తెలుసుకొని ఇల్వలుడు ఆ 
ధనమూ, ఇంకా కూడ ధనమూ ఇచ్చాడు. ఆ గుట్టాలు అతి శీఘ్రంగా ఆ ధనం అంతా 
అగస్వాశమం చేర్చాయి. 

అగస్త్యుడు లోపాముద్ర కోరిన వన్నీ సంపాదించి ఇచ్చాడు. ఆతనికి 
లోపాముద్రయందు పుట్టుకతోనే వేదవేదాంగవేత్త యైన దృఢస్యు డను పుత్రుడు కలిగాడు. 
అతడు బాల్యంలోనే తండ్రి ఆశ్రమంలో ఒక పెద్ద కట్టె మోపు మోసికొని వచ్చాడు. 
అందుచేత వానికి ఇధ్మవాహు డను పేరు కూడ ప్రసిద్ధిలోనికి వచ్చినది. ఇది ఆ అగస్త్యుని 
ఆశ్రమం” అని చెప్పి లోమశుడు, “యుధిష్టిరా! ఇక్కడ ప్రవహిస్తూన్న గంగానదిలో స్నానం 
చెయ్యి. ఇక్కడనే భృగుతీర్థం అను తీర్ధం ఉన్నది. ఇక్కడ స్నానం చేసి పరశురాముడు, 
తాను కోల్పోయిన తేజస్సును మళ్లీ పొందాడు” అని చెప్పాడు. 

“భార్గవరాముడు తన తేజస్సు ఎందుకు కోల్పోయాడు?” అని యుధిష్టిరుడు 
ప్రశ్నించగా లోమశు డిలా చెప్పాడు - “రావణుని వధించడం కోసమై విష్ణువు దశరథపుత్రు 
డైన రాముడుగా అయోధ్యలో అవతరించాడు. భార్గవరాముడు రాముని బలం పరీక్షింప 
దలచి, తాను క్షత్రియవినాశం చేసిన ధనస్సు చేత బట్టుకొని అయోధ్యకు వెళ్లాడు. 
అతడు వచ్చి నట్లు తెలిసి దశరథుడు తన కుమారు డైన రాముణ్ణి, భార్గవరామునకు 
తగు విధంగా ఆతిథ్యాదు లందజేసి పురంలోనికి తీసికొని రమ్మని పంపాడు. 

“రామా! ఈ ధనస్సు నా చేతిలో చాల కాలం పాటు నలిగిపోయింది. దీనిని 
ఎక్కుపెట్టు. నీ పరాక్రమం ఎంతటిదో చూద్దాం” అన్నాడు పరశురాముడు. 

రాముడు ఆ మాటలు విని - “పూజ్యుడా! నేను కూడ క్షత్రియధర్మంలో అధముడను 
కాను. అయితే ఇక్ష్వాకువంశీయులు బాహువీర్యం విషయంలో బడాయి చెప్పుకొనరు” 
అన్నాడు. 

“ఆ మాట లన్నీ ఎందుకులే! ముందు ఈ ధనస్సు ఎక్కుపెట్టు” అని భార్గవరాముడు 
అనగానే రాముడు కోపంతో ఆ ధనస్సు తీసికొని అవలీలగా ఎక్కుపెట్టి నారి మోగించాడు. 
“ఇంకా ఏం చేయాలి?” అని అడిగాడు. “ఈ బాణం కర్ణాంతం వరకు లాగు” అంటూ 
భార్గవరాముడు దివ్య మైన బాణం ఇచ్చాడు. 


238 మహాభారతసారసంగ్రహము 


ఆ మాట వినగానే రాముడు కోపంతో ప్రజ్వలిస్తూ - “భార్గవా! నువ్వు చాల 
దర్పంతో నిండి ఉన్నావు అని విన్నాం. అయినా క్షమించాం. (బ్రహ్మ వరంచేత 
క్షత్రియులకంటె అధిక మైన తేజస్సును పొంది ఉన్నావు; నన్ను కూడ ఆక్షేపిస్తున్నావు! 
నీకు చూపు ఇస్తున్నాను; నే నెవరో చూడు” అన్నాడు రాముడు. భార్గవరాముడు రామునిలో 
చతుర్దశభువనాలనూ చూచాడు. అప్పుడు భగవంతుడైన మహావిష్ణువు వజ్రాయుధం 
వంటి ఆ బాణాన్ని విడిచాడు. అది భార్గవరాముని తేజస్సును మాత్రం పూర్తిగా హరించివేసి 
తిరిగి రాముణ్ణి చేరింది. మనస్సు వ్యాకుల మైపోయిన భార్గవరాముడు విష్ణువుకు 
నమస్కరించి, ఆతని అనుజ్ఞ పొంది మహేంద్రపర్వతం మీదకు వెళ్లి ఒక సంవత్సరం 
అక్కడ నివసించాడు. 


ఒకనాడు పితృదేవతలు ఆతని వద్దకు వెళ్లి - “నాయనా! నీవు విష్ణువును అలా 
ఎదిరించడం మంచి పని కాదు. అతడు సకలభువనాలకూ పూజ్యుడు. నువ్వు వధూసర 
మను నదికి వెళ్లి అక్కడ నున్న తీర్థాలలో ఆచమన స్నానాదికం చేస్తే నీ తేజస్సు నీకు 
లభిస్తుంది. అది మీ వంశానికీ మూలపురుషు డైన భృగువు, కృతయుగంలో తపస్సు 
చేసిన స్థానం” అని చెప్పారు. 


భార్గవరాముడు పితరులు చెప్పి నట్లు చేసి తన తేజస్సును మళ్లీ పొందాడు. 
లోమశుడు ప్రసంగవశంచేత ఈ భార్గవరాముని వృత్తాంతం చెప్పి మళ్లీ అగస్త్యుని 
ప్రభావాన్ని చెప్పడం ప్రారంభించాడు. 


దధీచి కథ 

కృతయుగంలో క్రూరు లైన దానవు లుండేవారు. కాలకేయు లను పేరుగల ఆ 
దానవులు వృత్రాసురుని బలం చూచుకొని ఇంద్రాది దేవతలను బాధించారు. ఆ దేవత 
లందరూ బ్రహ్మదేవుని ప్రార్థింపగా- “మీరు దధీచిమహర్షి వద్దకు వెళ్లి అతని ఎముకల 
నిమ్మని ప్రార్థించండి. లోకక్షేమార్థం అతడు ఇస్తాడు. వాటితో వజ్రాయుధం నిర్మించుకొని 
వృత్రాసురుని సంహరించవచ్చును” అని (బ్రహ్మదేవుడు చెప్పగా దేవతలు నారాయణుని 
ముందు ఉంచుకొని దధీచ్యాశమానికి వెళ్లి ఆ మునిని ప్రార్థించారు. అతడు వెంటనే 
అంగీకరించి ప్రాణాలు విడవగా ఆ అస్థులతో త్వష్ట వ్రజాయుధం తయారుచేశాడు. 


ఆ వజ్రాయుధం ధరించి ఇంద్రుడు దేవతలతో కలిసి భూమ్యాకాశాలను ఆవరించి 
ఉన్న వృత్రాసురునితోను వాని సహచరులైన కాలకేయాసురులతోను యుద్ధం ప్రారం 
భించాడు. ఆ యుద్ధంలో తట్టుకొనలేక ఇంద్రుడు విష్ణువును శరణు వేడగా ఆతడు తన 


వనపర్వము 239 


బలం ఇంద్రుని కిచ్చాడు. విష్ణువు ఆ విధంగా తన తేజస్సు ఇంద్రుని కివ్వడం చూచి 
ఇతరదేవతలు, బ్రహ్మర్నులూ కూడ తమ తమ తేజస్సులను ఆతని కిచ్చారు. 

ఇంద్రుడు అత్యధిక మైన తేజస్సుతో వృత్రాసురునిపై వజ్రం ప్రయోగించగా అతడు 
హతుడై నేలమీద కూలాడు. అయితే - ఇంద్రుడు భయార్తుడై వజ్రం తన చేతినుండి 
బైటకు వెళ్లినదో లేదో తెలియక, వృత్రాసురుడు మరణించ లేదనుకొని సరస్సులో 
ప్రవేశించడానికి పరుగెత్తారు. దేవత లందరూ సంతోషంతో దైత్యులను సంహరించారు. 
అపుడా దైత్యులు భయపడి పారిపోయి దాగి కొన్నారు. 


వాళ్లందరూ కలిసి ముల్లోకాలను ఎలా నశింపచేయాలా అని ఆలోచించి ముందుగా 
భూలోకంలో యజ్ఞయాగాదులు చేసేవాళ్లనూ, చేయించేవాళ్లను, తపస్సు చేసేవాళ్లనూ 
పరిమారిస్తే జగత్తంతా దానంతట అదే నశిస్తుంది అని నిర్ణయించుకొన్నారు. 


ఆ విధంగా ఆలోచించి వాళ్లు పగలు సముద్రంలో దాగి ఉంటూ రాత్రులందు 
బైటకు వచ్చి వేలకొలది తాపసులను, బ్రాహ్మణులను చంపివేసేవారు. ఏ మౌతూన్నదో 
ఇతరుల కేమీ తెలియడం లేదు. యజ్ఞయాగాదులు ఆగిపోయాయి. 


దేవత లందరూ విష్ణువును ప్రార్థించగా విష్ణువు- “ఎవరికి తెలియకుండా 
రాత్రులందు కాలకేయులు సముద్రం నుండి పైకి వచ్చి తాపసులను చంపి వేస్తున్నారు. 
సముద్రాన్ని ఎండింపచేస్తేనే కాని వాళ్లను సంహరించడం కష్టం, అందుకు సమర్హుడు 
అగస్యుడే; అతని వద్దకు వెళ్లి ప్రార్థించండి” అని చెప్పాడు. 

దేవతలు అగస్యుని వద్దకు వెళ్లి - “నీవు మహాప్రభావశాలివి. పూర్వం నహుషుని 
నుండి దేవతలకు బాధ కలిగి నప్పుడు, వింధ్యపర్వతం సూర్యుని మార్గాన్ని 
నిరోధించినప్పుడూ నువ్వే అందరినీ రక్షించావు. ఇపుడు కాలకేయులనుండి (ప్రజలను 
రక్షించాలి” అని (ప్రార్థించారు. 


వింధ్యపర్వతం మాట విని ఆ వృత్తాంతం ఏమిటి అని యుధిష్టిరు డడగగా 
లోమశుడు ఆ వృత్తాంతం ఇలా చెప్పాడు - 


వింధ్య వృత్తాంతం 
సూర్యుడు అద్రిరా జైన మేరుపర్వతం చుట్టూ తిరుగుతూండడం చూచి - “నువ్వు 
నాకు కూడ ప్రతి దివసమూ ప్రదక్షిణం చెయ్యి” అని వింధ్యపర్వతం సూర్యునితో అంది. 
“నేను నా యిష్టం ప్రకారం మేరు ప్రదక్షిణం చేయడం లేదు. జగన్నిర్మాత యైన పరమేశ్వరుని 


240 మహాభారతసారసంగ్రహము 


ఆజ్ఞ ననుసరించి అలా చేస్తున్నాను” అని సూర్యు డన్నాడు. మేరువుతో పోటీపడి వింధ్య 
పర్వతం పెరగడం ప్రారంభించింది. 

దేవతలు ప్రార్థించగా అగస్త్యుడు భార్యతో కలిసి దక్షిణభారతానికి వెడుతూ “నాకు 
దారి ఇమ్ము” అని వింధ్యపర్వతాన్ని ఆదేశించాడు. అతడు దారి ఇచ్చాడు. నేను తిరిగి 
వచ్చేవరకు ఇలాగే ఉండు అని చెప్పి అగస్త్యుడు దక్షిణానికి వెళ్లిపోయాడు. అతడు తిరిగి 
రాలేదు. వింధ్యుడు లేవలేదు. 


అగస్తుడు సాగరతీరానికి వెళ్లుట 

ఇంక కాలకేయుల విషయ మేమనగా- దేవతల మాటలు విని అగస్త్యుడు నేను 
మీ కేమి సాహాయ్యం చేయవలెను అని అడగగా దేవతలు కాలకేయకుల విషయం చెప్పి 
- “మేం వాళ్లను సంహరించాలి. అందుచేత నీవు సముద్రజలం అంతా త్రాగి సముద్రం 
ఎండిపోయే టట్లు చేయ్యాలి” అని కోరారు. సరే అని అగస్త్యుడు దేవతలతో సముద్ర 
తీరానికి వెళ్లాడు. అక్కడ అందరూ చూస్తుండగా సముద్రజలం (మింగివేశాడు. 

అప్పుడు బైటపడ్డ కాలకేయుల నందరినీ దేవతలు సంహరించారు. కొందరు 
కాలకేయులు పారిపోయి, భూమిని చీల్చుకొని పాతాళంలో ప్రవేశించారు. 

దేవతలు అగస్యుణ్ణి స్తుతిస్తూ - “నీ మహిమవల్ల ఈ దైత్యులను సంహరింప 
కలిగాం; ఇంక సముద్రజలం విడిచిపెట్టు” అన్నారు. 

“సముద్రజలం ఎక్కడుంది? అది జీర్ణ మైపోయింది” అన్నాడు అగస్యుడు. 

దేవతలు ఆశ్చర్యపడుతూ దిగులు చెంది ఏమి చేయవలెనో తెలియక విష్ణువుతో 
కలిసి బ్రహ్మ దేవుని వద్దకు సముద్రం నింపడాన్ని గూర్చి ఆతనికి విన్నవించారు. 

బ్రహ్మదేవుడు దేవతలతో - “విబుధులారా! మీరు నిశ్చింతగా వెళ్లండి. కొంత 
కాలానికి సముద్రం నీటితో నిండుతుంది. భగీరథుడు తన జ్ఞాతులకోసం సముద్రాన్ని 
నీటితో నింపుతాడు” అన్నాడు. 

యుధిష్టిరు డడుగగా లోమశుడు భగీరథవృత్తాంతం చెప్పాడు. 


సగరచక్రనర్తి చరిత్ర 
“ఇక్ష్వాకువంశంలో సగరు దనే రాజు ఉండేవాడు. ఆతనికి ఇద్దరు భార్య లుందేవారు. 
వాళ్లిద్దరూ రూపంచేత యౌవనంచేత మంచి దర్పంతో ఉండేవాళ్లు. 


వనపర్వము ౨241 


సగరుడు పుత్రులకొరకై భార్యలతో కూడ వెళ్లి కైలాసపర్వతం మీద గొప్ప తపస్సు 
చేశాడు. శివుడు ప్రత్యక్ష మయ్యాడు. వరం కోరుకొమ్మన్నాడు. ఆతడు పుత్రులను ఇమ్మని 
కోరాడు. “నీవు అడిగిన ముహూర్తాన్ని పట్టి నీకు ఒక భార్యయందు, శూరులూ, 
పరాక్రమవంతులూ అయిన అరవైవేలమంది పుత్రులు పుడతారు. కాని వాళ్లందరూ 
కలిసి నశిస్తారు. ఒక భార్యయందు వంశం నిలిపే పుత్రుడు పుడతాడు” అని చెప్పి 
రుదు దంతర్జాన మయ్యాడు. అతని ఒక భార్య వైదర్శి ఒక ఆనపకాయ ప్రసవించింది. 
శైబ్యి అనే భార్య మంచిపుత్రుణ్ణి కన్నది. రాజు ఆ ఆనపకాయను పారవేయాలను 
కొంటూడగా “రాజా! దీనిని పారవేయకుము. దీని బీజాలు తీసి ఘృతం నింపిన వేరు 
వేరు పాత్రలలో సంరక్షించుము. అరవైవేలమంది పుత్రులు పుడతారు” అని ఆకాశవాణి 
వినబడింది. చాల కాలానికి మహా పరాక్రమవంతులు, క్రూరమైన పనులు చేసేవారు, 
ఆకాశం మీద కూడ సంచరించగలవారు అయిన అరవైవేలమంది పుత్రులు పుట్టారు. 
వాళ్లు చాలమంది ఉండడంచేత మానవులనే కాక దేవ-గంధర్వాదులను కూడ పీడించారు. 


చాలకాలం తరువాత సగరుడు అశ్వమేధానికి సంకల్పించి, ఆ పుత్రుల సంరక్షణలో 
అశ్వాన్ని విడిచిపెట్టాడు. వాళ్లు రక్షిస్తూండగానే అశ్వం కనబడకుండా పోయింది. వాళ్లు 
వచ్చి తండ్రికి చెప్పగా అన్ని దిక్కులలోను వెదకండి అని అతడాజ్ఞాపించాడు. వెదకీ 
వెదకి ఎక్కడా దొరకక వాళ్లు తిరిగి వచ్చి తండ్రికి చెప్పారు. “మీరు, ఏమైనా సరే! 
అశ్వంతోనే రావాలి” అని సగరుడు ఆదేశించాడు. 


వాళ్లు మళ్లీ వెదకడం ప్రారంభించారు. భూమిని పాతాళం దాకా తవ్వుతూ వెళ్లారు. 
అనేక ప్రాణులు నశించాయి. 


వాళ్లు పాతాళలోకంలో ఒక చోట మేస్తూన్న అశ్వాన్నీ అక్కడనే తేజోరాశివలె ఉన్న 
కపిలమహర్షినీ చూచారు. అశ్వాన్ని చూడగానే సంతోషిస్తూ వాసుదేవు డైన ఆ కపిలుణ్ణి 
లెక్కచేయకుండా అశ్వం కోసం పరుగెత్తారు. కపిలుడు క్రోధంతో చూడగా వాళ్లందరూ 
భస్మం అయిపోయారు. 


నారదుడు సగరుని దగ్గరికి వెళ్లి ఆ విషయం చెప్పాడు. అతడు శివుని మాట 
స్మరించి, తనను తానే ఓదార్చుకొని, అసమంజసుని పుత్రుడు, తన పౌత్రుడూ అయిన 
అంశుమంతుణ్లి పిలచి - “కపిలుని కోపాగ్నికి నా అరవైవేలమంది పుత్రులు నశించారు. 
పౌరుల హింతం కోరి నేను నీ తండ్రిని దేశంనుండి వెడలగొట్టాను. నీ తండ్రిని నే నలా 
ఎందుకు పంపివేశానో నీకు తెలుసు కదా? అతడు పౌరుల పిల్లల నందరినీ కంఠాలు 
పట్టుకొని నదిలోనికి పారవేస్తూండేవాడు. పౌరులందరూ మొరపెట్టుకొనగా నేనలా 


242 మహాభారతసారసంగ్రహము 


చేయవలసి వచ్చింది ఇప్పుడు వీళ్లందరూ మరణించారు. నువ్వే ఇప్పుడు వెళ్లి గుజ్జాన్ని 
తీసికొనివచ్చి నన్ను నరకం నుండి విడిపించాలి.” అన్నాడు. 


అంశుమంతుడు భూమిని సగరపుత్రులు చీల్చిన మార్గాన పాతాళలోకంలో 
ప్రవేశించి తేజోరాశి యైన కపిలునికి నమస్కరించి తాను వచ్చిన పని ఆతనికి నివేదించాడు. 
యజ్ఞం నిమిత్తం ఆ తురగాన్ని ఇవ్వ మనీ, తన పిన దండ్రుల నందరికీ ఉత్తమగతులు 
ప్రసాదింపు మనీ ఆతనిని ప్రార్ధించాడు. కపిలుడు ఆశీర్వదించి నీ పౌత్రుడు గంగానదిని 
ఇక్కడికి తీసికొని వచ్చి నీ పినతండ్రులను తరింపచేస్తాడు, నీవు అశ్వం తీసికొని వెళ్లు” 
అని అనుగ్రహించాడు. 


అశ్వం రాగానే సగరుడు యజ్ఞం పూర్తి చేశాడు. సగరుని తరువాత అంశుమంతుడు 
చాలకాలం రాజ్యం పాలించాడు. తరువాత రాజైన ఆతని పుత్రుడు దిలీపుడు గంగను 
తీసికొనిరావడానికై ప్రయత్నించాడు కాని సఫలుడు కాలేదు. దిలీపుని తరువాత ఆతని 
కుమారుడు భగీరథుడు రాజయ్యాడు. 


తమ పూర్వజుల వృత్తాంతం తెలిసిన భగీరథుడు వాళ్లను తరింపచేయడానికై 
గంగను స్వర్ణం నుండి భూలోకంలోనికి తీసికొని రావా లని సంకల్పించి గంగను 
ప్రసన్నురాలిని చేసికొనడానికి హిమవత్సర్వతం మీద తీవ్ర మైన తపస్సు చేశాడు. గంగ 
ప్రసన్నమై ఏమి కావా లని అడుగగా భగీరథుడు విషయ మంతా చెప్పి “నీవు భూలోకానికి 
రావాలి” అని కోరాడు. 

గంగ అంగీకరిస్తూ- “నేను భూమిపై పడినప్పుడు ఒక్క ఈశ్వరుడు తప్ప మరెవ్వరూ 
నా వేగానికి నిలవజాలరు. ఆయనను అనుగ్రహింపచేసికొనుము” అని చెప్పింది. తీవ్ర 
మైన తపస్సు చేయగా సంతోషించి శివుడు అంగీకరించాడు. 


భగీరథుడు గంగను స్మరించాడు. ఆమె మహావేగంతో శివుని శిరస్సుమీద పడింది. 
అక్కడి నుండి మహావేగంతో ప్రవహిస్తూ భగీరథుని వెనుకనే వెళ్లి సగరపుత్రుల 
శరీరావశేషాలను తడిపింది. వాళ్లందరు స్వర్గం అధిరోహించారు. మార్గమధ్యంలో గంగ 
సముద్రాన్ని కూడ జలంతో పూరించింది. ఈ విధంగా, అగస్త్యుడు త్రాగివేయగా నిర్ణల 
మైన సముద్రం నీటితో యథాపూర్వంగా నిండిపోయింది. 


యుధిష్టిరా! అగస్యుడు ఇంత మహాప్రభావశాలి యైన సాటి లేని బ్రహ్మర్షి 


వనపర్వము 243 


బుష్యశృంగోపాఖ్యానం 

పాండవులు నందా-అపరనందా నదులలో స్నానం చేసి హేమకూటపర్వతం 
చేరారు. ఆ ప్రాంతం వైశిష్ట్యాన్ని గూర్చి యుధిష్టిరు డడగగా లోమశుడు వర్ణించి చెప్పాడు- 
“ఇది బుషభకూటం అను పర్వతం. దీనిమీద గొప్ప తపస్సు గల బుషభు డను ముని 
ఉండేవాడు. అతడు ముక్కోపి. కొన్ని వందల సంవత్సరాలు జీవించాడు. “ఇక్కడ ఎవడైనా 
బిగ్గరగా మాటలాడితే వానిమీద రాళ్లు కురిపించు” అని అతడు పర్వతాన్ని ఆదేశించాడు. 
వాయువును పిలిచి “చప్పుడు చేయకు” అని ఆజ్ఞాపించాడు. ఎవ డైనా మాటలాడితే 
వానిని ఉరుములు నివారిస్తాయి. పూర్వం దేవతలు కూడ ఇక్కడ నివసించా రని వింటాం. 


దీనిని సామాన్యమానవులు చూడలేరు, ఎక్కలేరు. ఇక్కడ దేవతలు కూడ యజ్ఞాలు 
చేశారట. వాటి చిహ్నాలు ఇప్పటికి కూడ కనబడతాయి. 


దీని తరవాత కౌశికీనది ఉంది అక్కడనే విశ్వామిత్రాశమం ఉంది. ఇది 
కాశ్యపవంశీయు డైన విభాండకుని ఆశ్రమం. విభాండకుడు బాల్యమునందే ఒక హ్రదంలో 
ప్రవేశించి తీవ్ర మైన తపస్సు చేశాడు. ప్రమాదవశం చేత నీటిలో స్థలిత మైన అతని 
రేతస్సును ఒక ఆడలేడి (త్రాగి గర్భం ధరించి తలమీద గుప్పి కొమ్ము ఉన్న ఒక బాలుణ్జి 
కన్నది. అతడే బుప్యశ్చంగుడు. ఒక దేవకన్య “నీవు ఒక మహామునిని కన్న తరవాత 
మళ్లీ నీ రూపం ధరిస్తావు” అను బ్రహ్మదేవుని వరంచేత మృగిగా అయి ఆ పిల్లవానిని 
కన్నది. 


ఎల్లప్పుడు బ్రహ్మచర్యవ్రతం అవలంబించి ఆ(శ్రమంలోనే ఉన్న బుపష్యశ్ళంగుడు 
తన తండ్రిని తప్ప మరొక మానవుణ్ణి చూడలేదు. 


ఆ కాలంలోనే దశరథుని మిత్రు డైన లోమపాదు డను అంగదేశరాజు ఉండేవాడు. 
అతడు (బ్రాహ్మణుని కేదో ఇస్తా నని ప్రతిజ్ఞ చేసి నేను ఏమీ ఇస్తా ననలేదు అని 
బుద్ధిపూర్వంగా నిరాకరించా డని వినికిడి. అప్పుడు బ్రాహ్మణు లాతనిని విడిచి 
వెళ్లిపోయారు. 


పురోహితు డేదో అపచారం చేయడం వల్ల ఇంద్రుడు వర్షాలు కురిపించలేదు. 
(ప్రజలందరూ పీడితులయ్యారు. అప్పు డతడు ఇందుకు కారణమే మని కొందరు 
తపోవంతులైన బ్రాహ్మణులను అడిగాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు. 


244 మహాభారతసారసంగ్రహము 


“రాజా! నీకు బ్రాహ్మణుల కోపం తగిలింది. దానికి ప్రాయశ్చిత్తంగా మహాతపః 
శాలి యైన బుప్యశ్చంగుణ్ణి నీ రాజ్యానికి తీసికొని వస్తే వర్షాలు కురుస్తాయి” అని ఒక 
తాపసుడు చెప్పాడు. 

బుపష్యశ్చంగుణ్ణి తీసికొనిరావడానికి ఉపాయం మంత్రులతో ఆలోచించి ఆ రాజు 
కొంతమంది వేశ్యాప్రీలను బుష్యశ్చంగాశ్రమానికి పంపాడు. 


వేశ్యాసంఘనాయిక రాజాజ్ఞ ప్రకారం బయలుదేరింది. తన తెలివిని ఉపయోగించి 
ఒక పెద్ద పడవలో అందమైన బుష్యాశ్రమాన్ని నిర్మింపచేసింది. కృత్రిమ మైన చెట్లన్నీ 
పువ్వులతో పండ్లతో నిండి ఉన్నాయి. అక్కడ డక్కడ చక్కని పొద రిళ్లు లతలు ముచ్చట 
గొలుపుతున్నాయి. 

నానాపుష్పఫలైర్వక్షైః కృత్రిమైరుపశోభితైః, 

నానాగుల్మలతో పేతైః స్వాదుకామఫల ప్రదైః. 

అతీవ రమణీయం తదతీవ చ మనోహరమ్‌. 

చక్రే నావ్యాశ్రమం రమ్యమద్భుతోపమదర్భ్శనమ్‌. (వనపర్వం.111.2,8) 


ఆ పడవను కాశ్యపాశ్రమానికి దగ్గరగా నిలిపి గూఢచారుల ద్వారా బుప్యశ్ళంగుడు 
సంచరించే ప్రదేశాల జాడ తెలుసుకొంది. 


చాల తెలి వైన తన కూతుర్ని ఆ మహర్షి దగ్గరకు పంపింది. తండ్రి దగ్గర లేని 
సమయం చూచుకొని ఆమె బుపష్యశృ్ళంగుని వద్దకు వెళ్లి అతనితో చనువుగా కుశల 
ప్రశ్నలు వేస్తూ సంభాషణ ప్రారంభించింది. 

బుప్యశ్చంగుడు ఆమెను చూడగానే ఎవరో గొప్ప తపఃశాలి అనుకొని కృష్ణాజినం 
ఆస్తరణంగా వేసి దానిపై కూర్చుండబెట్టి “నీవు ఏ వ్రతం ఆచరిస్తున్నావు? నీ ఆశ్రమం 
ఎక్కడ” అని అడిగాడు. (ప్రీ పురుషభేదం తెలియని ఆతడు అంతటా పుంలింగశబ్దాలే 
ప్రయోగించాడు; ఆమె కూడ అలాగే మాట్లాడింది.) 


కాశ్యపపుత్రా! మా రమ్య మైన ఆశ్రమం ఆ పర్వతం అవతల మూడు యోజనాల 
దూరంలో ఉన్నది. నేను ఎవరి నుండి అభివాదనం కాని, అర్హ్యపాద్యాలు కాని గ్రహించను. 
ఇది నా వ్రతం. నేను నీకు అభివాదం చేయవచ్చును కాని నువ్వు నాకు అభివాదనం 
చేయకూడదు. మా ఆచారం ప్రకారం నేను నిన్ను కౌగలించుకోవాలి. 


భవతా నాభివాద్యోత హమభివాద్యో భవాన్‌ మయా, 
వ్రతమేతాదృశం బ్రహ్మన్‌ పరిష్వజ్యో భవాన్‌ మయా. (వనపర్వం. 111. 12) 


వనపర్వము 245 


మా ఆశ్రమంలో దొరికే ఫలాలు తిను” అంటూ చాల మధుర మైన, చూడడానికి 
కూడ చాల అందంగా ఉన్న మధురభక్ష్యాలు ఇచ్చింది. మధుర మైన పానీయాలు 
త్రాగించింది. అవయవాలతో అవయవాలు కలిసిపోయే టట్లు అనేక పర్యాయాలు 
గాధాలింగనాలు చేసింది. 


ఈ విధంగా ఆతని మనస్సులో ఒక రక మైన ఉత్కంఠను రేకెత్తింపచేసి 
“అగ్నిహోత్రానికి సమయం అయిపోయింది, వెళ్లాలి” అంటూ మెల్ల మెల్లగా వెళ్లిపోయింది. 


ఆమె వెళ్లినది మొదలు బుప్యశ్చంగుని మనస్సులో తెలియని బెంగ పట్టుకొంది. 
సాయంసంధ్యాసమయంలో చేయవలసిన పను లేవీ చేయకుండా ఆమెనే ధ్యానిస్తూ 
కూర్చున్నాడు. 


సాయంకాలానికి విభాండకుడు వచ్చి కుమారుని స్థితిని చూచి ఇలా ఉన్నావేమి? 
అని అడిగాడు. అతడు - “నా దగ్గర కొక బ్రహ్మచారి వచ్చాడు” అని చెప్పడం ప్రారంభించి 
ఆ వేశ్యాయువతి శరీరాన్ని ఆపాదమస్తకం వర్ణిస్తూ, ఆమె ధరించిన ఆభరణాలను, ఆమె 
కంఠంలోని మాధుర్యాన్ని ఆమె ఇచ్చిన ఫలాల అద్భుతమైన రుచినీ వర్ణించి చెప్పాడు. 
“ఆమె ఇచ్చిన అత్యద్భుత మైన పానీయం త్రాగగానే భూమి తిరిగి పోయిన ట్లయిపోయింది” 
అని చెప్పాడు. 

పీత్త్వైవ యాన్యభ్యధికః ప్రహర్నో మమాభవద్‌ భూశ్చలితేవ చాసీత్‌. 

(వనపర్వం. 112.15) 


“ఇవిగో ఆతడిచ్చిన పరిమళించే పుష్పమాలలు” అంటూ వాటిని చూపించాడు. 
“నేను కూడ, అతడు ఏ విధమైన వ్రతం అవలంబించి ఉన్నాడో దానినే స్వీకరిస్తాను; 
ఆతనితో ఉంటాను” అన్నాడు. 


విభాండకుడు- “రాక్షసులు అనేక రూపాలతో వచ్చి మన తపస్సుకు విఘ్నం 
కలిగించడానికి ప్రయత్నం చేస్తూంటారు. మనం జాగరూకతతో ఉండాలి” అని పుత్రునికి 
బోధించి మూడు రోజుల పాటు ఆ ప్రాంతం అంతా వెదకి చూచినా ఎవరూ కనబడలేదు. 


మూడు రోజుల తరువాత మళ్లీ ఆ వేశ్యాయువతి బుష్యశృంగుణ్ణి కలవడానికి 
వచ్చింది. మా తండ్రి రాకముందే నీ ఆశ్రమానికి వెల్లిపోదాం అంటూ బుష్యశృంగుడు 
ఆమెతో వెళ్లి పడవలోని ఆశమం చేరాడు. వెంటనే ఆ పడవను అంగదేశానికి తీసికొని 
వెళ్లారు. 


246 మహాభారతసారసంగ్రహము 


రాజు బుష్యశృంగుణ్సి సగౌరవంగా ప్రాసాదంలోనికి తీసికొని వెళ్లాడు. 
బుపష్యశ్ళంగుడు ఆ రాజ్యంలో ప్రవేశించగానే దేశం అంతా వర్షాలతో నిండిపోయింది. 
లోమపాదుడు బుప్యశ్చంగునకు తన పుత్రి యైన శాంత నిచ్చి వివాహం చేశాడు. 


అనేక మైన ఉపాయాలు చేసి విభాండకునికి కోపం రాకుండా చేసికొన్నాడు. ఆ 
ఆశ్రమం ఇదే” అని లోమశుడు ఆ వృత్తాంతం ముగించాడు. 


పాండవులు లోమశుని సాహాయ్యంతో అనేక పవిత్రతీర్థాలు చూస్తూ పరశురాముడు 
నివసించే మహేంద్రగిరి చేరారు. 


పరశురామోపాఖ్యానం 
అక్కడ యుధిష్టిరుడు పరశురాముని అనుచరు డైన అకృతవ్రణుణ్ణి- “పూజ్యూ 
డైన భార్గవరాముని దర్శనం ఎప్పుడు లభిస్తుంది?” అని అడిగాడు. “నీవు వస్తున్నట్లుగా 
ఆయనకు తెలుసును. నీ విషయంలో ఆయనకు ఆదరం ఉంది. అష్టమినాడు, చతుర్దశినాడు 
ఆయన దర్శనం ఇస్తారు. రేపు చతుర్దశి కదా? రేపు చూడవచ్చును” అని అతడు చెప్పాడు. 


యుధిష్టిరు డడగగా అతడు పరశురాముని వృత్తాంతం ఇలా చెప్పాడు - 
భృగువంశంలో జన్మించిన రాముడు హైహయరా జైన కార్తవీర్యార్డునుణ్ణి సంహరించాడు 


కార్తవీర్యార్డునునకు వెయ్యి బాహువులు లుండేవి. దత్తాత్రేయుని అనుగ్రహం చేత 
ఆతనికి బంగారు విమానము, సర్వభూతాలమీద ఆధిపత్యమూ లభించాయి. అతడు 
బలగర్వంతో దేవతలను, యక్షులను, బుషులను కూడ బాధించాడు. ఇంద్రుడు శచీదేవితో 
కలిసి విమానం మీద వెడుతుండగా ఆతనిని కూడ ప్రధర్షించాడు. 


దేవాదు లందరూ విష్ణువును ప్రార్థించారు. వాళ్ల మాట లన్నీ విని భగవంతుడు 
బదరికి వెళ్లిపోయాడు. 


ఈ కాలంలోనే కాన్యకుబ్దంలో గాధి అను రాజర్షి ఉండేవాడు. అతడు వనవాసానికి 
వెళ్లాడు. అక్కడ ఉంటూండగా ఆతనికి అప్సరఃప్రీలతో సమానమైన సౌందర్యం గల 
కన్య పుట్టింది. భృగువంశీయు డైన బుచీకుడు ఆమెను వరించాడు. గాధి ఆమెను 
ఆతని కిచ్చి వివాహం చేశాడు. ఆమె పేరు సత్యవతి. 


భృగువు కుమారుణ్ణి కోడలినీ చూచి సంతోషించి, నీకేమి కావా లని కోడలిని 
అడిగాడు. నాకూ, నా తల్లికీ కుమారులను అనుగ్రహించ మని ఆమె కోరింది. “నేను 
ప్రపంచం అంతా తిరిగి రెండు చరువులను (పరమాన్నములను) సంపాదించాను. నీ 
తల్లి అశ్వత్థవృక్షాన్నీ నువ్వు ఉదుంబరవృక్షాన్నీ ఆలింగనం చేసికొని ఈ చరువులలో 


వనపర్వము 247 


దీనిని ఆమె, దీనిని నువ్వు భక్షించాలి” అని చెప్పి వేరు వేరు చరువుల నిచ్చి అంతర్జాన 
మయ్యాడు. 

వృక్షాల విషయంలోను, చరువులు విషయంలోను వాళ్లు తారుమారు చేశారు 
కొంత కాలానికి భృగువు మళ్లీ వచ్చి - నీ తల్లి వంచించడం చేత ఇలా వృక్షాలలోను 
చరువులలోను తారుమారు చేశారు. అందుచేత నీకు క్షత్రియవృత్తి గల బ్రాహ్మణుడు 
పుడతాడు, ఆమెకు బ్రాహ్మణవృత్తి గల క్షత్రియుడు పుడతాడు అని కోడలితో అన్నాడు. 


“నా పుత్రుడు అలా కాకుండా నా పౌత్రు డయ్యే టట్లు చెయ్యి”అని ఆమె ప్రార్థించగా 
అతడు అంగీకరించాడు. కాలం గడిచింది. ఆమె జమదగ్ని అను పుత్రుణ్ణి కన్నది. అతడు 
విద్యలలోను తపస్సులోను ఇతరతాపసు లందరినీ మించి పోయాడు. 


ధనుర్వేదం అంతా ఆతనికి స్ఫురించింది. నాలుగు విధా లైన అస్త్రాలు లభించాయి. 
సూర్యతేజస్సువంటి తేజస్సుతో ప్రకాశించాడు. 

మహాతపఃశాలియై నిత్యము వేదాధ్యయనమునం దాసక్తు డైన జమదగ్ని ప్రసేనజిత్‌ 
అను రాజు దగ్గరికి వెళ్లి ఆతని కుమార్తె యైన రేణుకను వరించగా అత డామె నాతని 
కిచ్చి వివాహం చేశాడు. 


ఆతనికి ఐదుగురు కుమారులు పుట్టారు. రాముడు చివరివాడు. పుత్రులందరూ 
ఫలాలు కోసికొనిరావడానికికై వెళ్లారు. రేణుక స్నానానికై నదికి వెళ్లింది. అక్కడ చిత్రరథు 
డను రాజు స్రీలతో కలిసి జలక్రీడ లాడుచుండగా ఆతని ఐశ్వర్యాదికం చూడగానే 
రేణుక మనస్సు చలించినది. 


ఆ మానసవ్యభిచారదోషంచేత ఆమె, చైతన్యమును కోల్పోయి భయపడుతూ 
ఆ(శ్రమంలో ప్రవేశించింది. మానసధైర్యం కోల్పోయి, బ్రహృతేజోవిహీనురాలై ఉన్న ఆమెను 
చూడగానే విషయం గ్రహించిన మహర్షి ఆమెను ఛీ అని నిందించాడు. ఇంతలో అరణ్యం 
నుండి వచ్చిన రుమణ్వంతుడు, సుషేణుడు, వసువు, విశ్వావసువు అను నలుగురు 
కుమారులను వరుసగా ఆతడు తల్లిని వధింపు మని ఆదేశించాడు. వాళ్లు మౌనంగా 
ఉండిపోయారు. ఆతడు వాళ్లను శపించగా బుద్ధిరహితులై మృగపక్ష్యాదులతో సమాను 
లైపోయారు. 


చివర ఆశ్రమంలో ప్రవేశించిన రాముణ్ణి - “నీ తల్లిని వధింపుము; సందేహించ 
వద్దు” అని ఆ ముని ఆజ్ఞాపించాడు. వెంటనే అతడు పరశువుతో తల్లి శిరస్సును 
ఛేదించాడు. దానితో జమదగ్ని కోపం చల్లారింది. అతడు ప్రసన్నుడై - “పుత్రా! నా 


248 మహాభారతసారసంగ్రహము 


మాట విని నువ్వు చెయ్య శక్యం కాని పనిచేశావు. నీకు ఎన్ని కోరిక లున్నాయో అన్నీ 
కూడ కోరుకో” అన్నాడు. అప్పుడు రాముడు - “నా తల్లి మళ్లీ లేవాలి. ఈ వధను ఆమె 
స్మరించకూడదు. నాకు ఆ పాపం అంటకూడదు, నా సోదరులందరూ వెనుకటి వలెనే 
ఆయిపోవాలి; నాకు యుద్ధంలో ఎవరూ ఎదిరించేవా ళ్లుండకూడదు. నాకు దీర్హమైన 
ఆయుర్దాయం కావాలి” అని ఇన్ని వరాలు కోరాడు. జమదగ్ని అన్ని వరాలూ ఇచ్చారు. 


ఒకనాడు జమదగ్ని కుమారు లందరు బైటకు వెళ్లారు. అప్పుడు కార్తవీర్యార్డునుడు 
ఆ ఆశ్రమానికి వచ్చాడు. బుషి భార్య ఆతనిని పూజించింది. యుద్ధమదంతో మత్తుడైన 
వానికి ఆ పూజ సంతోషం కలిగించలేదు. అతడు మహావృక్షాల నన్నింటినీ విరిచివేసి 
హోమధేనువు అరుస్తూండగా దాని లేగదూడను బలాత్మారంగా లాగికొనిపోయాడు. 


ఇంటికి తిరిగి వచ్చిన రామునికి తండ్రి ఈ విషయం చెప్పాడు. ఆ ధేనువు 
దీనంగా అరుస్తూండగా చూచి రాముడు కోపం పట్టజాలకపోయాడు. వెంటనే వెళ్లి 
అతడు కార్తవీర్యుని వెయ్యి చేతులూ నరికివేసి వానిని సంహరించాడు. 


కార్తవీర్యుని పుత్రాదులు రాముడు లేని సమయం చూచి ఆశ్రమానికి వచ్చి 
ఆశ్రమంలో ఉన్న జమదగ్నిని వధించారు. వాళ్లు వెళ్లిన తరువాత రాముడు సమిధలతో 
ఆశ్రమానికి వచ్చి, మరణించి పడి ఉన్న తండ్రిని చూచి చాలా విలపించాడు. 


అతడు బాగ కోపించి క్షత్రియుల నందరినీ నశింపచేస్తా నని ప్రతిజ్ఞ చేసి వెళ్లి 
కార్తవీర్యుని పుత్రుల నందరినీ సంహరించాడు. వాళ్ల వెంట నున్న క్షత్రియుల నందరినీ 
కూడ సంహరించాడు. 

ఈ విధంగా పరశురాముడు ఇరవైఒక్క పర్యాయాలు క్షతియవధ చేసి సమంత 
పంచకంలో ఐదు రక్తపు మడుగులను నిర్మించాడు. ఆ మడుగులలో తన పితృదేవతలకు 
తర్పణా లిచ్చాడు. అక్కడ అర్బీకుడు ప్రత్యక్షమై క్షత్రియవధ చేయవద్దని రాముణ్జి 
నివారించాడు. 

తరువాత పరశురాముడు యజ్ఞాలు చేసి దేవతలను సంతోషపెట్టాడు. భూమి 
నంతనూ కశ్యపునకు దానం చేసివేసి ఇపుడు మహేంద్రపర్వతం మీద నివసిస్తున్నాడు. 

చతుర్దశినాడు పరశురాముడు అక్కడ నున్న బ్రాహ్మణులకు, పాండవులకు దర్శనం 
ఇచ్చాడు. యుధిష్టిరుడు పరశురాముణ్ణి పూజించి ఆ రాత్రి అక్కడ నివసించి మరునాడు 
దక్షిణ దిక్కువైపు వెళ్లాడు. 


వనపర్వము 249 


దక్షిణదిక్కునందున్న తీర్చా లన్నీ చూస్తూ యుధిష్టిరుడు అక్క దక్కడ అనేక దానాలు 
చేశాడు. అర్జునుని పేర వేలకొలది గోవుల దానం చేశాడు. 

ప్రభాసక్షేతం చేరి యుధిష్టిరు డక్కడ ఉగ్ర మైన తపస్సు చేశారు. 

యుధిష్టిరుడు అక్కడ తపస్సులో ఉన్నా డని తెలిసి రామకృష్ణులు పెద్ద సైన్యంతో 
అచటికి వెళ్లారు. పాండవులు పడుతూన్న కేశాలను చూచి రామకృష్ణాదులు చాల 
దుఃఖించారు. అస్తాలకోసమై అర్జునుడు వెళ్లినట్లు చెప్పగా అందరూ సంతోషించారు. 


ప్రభాసతీర్ణంలో పాండవులను చూచిన బలరామాదులు 


దుఃఖంతో పలికిన మాటలు 
పాండవుల కష్టాలను చూచి బలరాముడు దుఃఖంతో - “కృష్ణా! ధర్మంవల్ల సుఖం 
కలుగుతుం దనీ, అధర్మం వల్ల పరాభవం కలుగుతుందనీ నియమ మేదీ ఉన్నట్లు లేదు. 
చూడు, ధర్మాత్ము డైన యుధిష్టిరు డెలా కష్టా లనుభవిస్తూన్నాడో, దుర్యోధనుడు ఎలా 
సుఖంగా ఉన్నాడో! ఈ విధంగా దుర్యోధనుడు అభివృద్ధి చెందుతూందదము, యుధిష్టిరుడు 
క్లేశపీడితు డవడమూ చూచి ప్రజలకు ఏమి చెయ్యాలో తెలియడం లేదు” అంటూ, 
ఇంకా పాండవులలో ఒక్కొక్కరి పరాక్రమాన్ని వర్ణిస్తూ, వారి పరిస్థితికి విచారిస్తూ 
బలరాముడు అనేక విధాల తన దుఃఖాన్ని ప్రకటించాడు. 
సాత్యకి బలరామునితో - “రామా! ఇది విచారించే సమయం కాదు; యుధిష్టిరు 
డేమీ చెప్పకపోయినా, ఇప్పుడు ఏమి చేయవలెనో ఆలోచించి చేద్దాం; మనం అందరమూ 
ఉండగా ఈ పాండవులు అడవులలో కష్ట పడడం ఏమీ బాగాలేదు. మనమే పూనుకొని 
దుర్యోధనాదులను నశింపచేసి పాండవులను కష్టాలనుండి విముక్తులను చేద్దాం. మనలో 
ఏ ఒక్కరి ముందూ కౌరవవీరు లెవరూ నిలవలేరు” అన్నాడు. 


ఆ మాటలు విని కృష్ణుడు - “సాత్యకీ! నీవు చెప్పిన దంతా నిజమే. కాని 
యుధిష్టిరుడు కాని, భీమార్జునులు కాని, నకుల సహదేవులు కాని, ద్రౌపది కాని ధర్మమార్గం 
నుండి చలించరు” అన్నాడు. 

“కృష్ణు డన్నది నిజమే; యాదవవీరులారా! ధర్మం నుండీ, సత్యం నుండీ 
తొలగిపోకుండా మనల్ని మనం రక్షించుకొందాం” అన్నాడు యుధిష్టిరుడు. 

యాదవులందరూ పెద్ద లందరికీ ప్రణమించి స్వనగరానికి వెళ్లిపోయారు. 
యుధిష్టిరాదులు తీర్ధయాత్రలు సాగిస్తూ విదర్భరాజు సంరక్షణలో ఉన్న ఉత్తమము లైన 
తీర్థక్షేత్రాలతో పవిత్రమైన పయోష్టీ నదికి వెళ్లారు. 


250 మహాభారతసారసంగ్రహము 


నృగమహారాజు చేసిన అనేక యజ్ఞాల చేత పవిత్ర మైన ఆ ప్రదేశాన్ని చూచి 
వారు వైదూర్య పర్వతం చూచి నర్మదాస్నానం చేశారు. 


చ్యవనుని వృత్తాంతం 

లోమశు డక్కడ చ్యవనుని వృత్తాంతం పాండవులకు చెప్పాడు. “భృగుమహర్షి 
కుమారు డైన చ్యవనుడు ఈ సరస్సు దగ్గర గొప్ప తపస్సు చేశాడు. కొంత కాలానికి 
ఆతని శరీరం చుట్టూ పెద్ద చీమ పుట్టలు బయలుదేరాయి.” 

ఒకనాడు శర్యాతి అను రాజు అచటికి విహారయాత్రకై వెళ్లాడు. ఆతనికి నాలుగు 
వేలమంది భార్యలు ఒకే కన్య ఉన్నారు. ఆమె పేరు సుకన్య. ఆమె ఆ వనంలో తిరుగుతూ 
చ్యవను డున్న పుట్ట దగ్గరికి వెళ్లి ఆతని రెండు కళ్లు మాత్రం పైకి మెరుస్తూండగా వాటిని 
తృణంతో గ్రుచ్చి గాయ పరిచింది. 


దానితో ఆ రాజు సైన్యం మలమూత్రాలు బంధించిపోయాయి. దానికి కారణ 
మేమా అని రాజు విచారించగా తన కుమార్తె చేసిన అపచారం కారణ మని తెలిసికొని 
అతడు చ్యవనుని వద్దకు వెళ్లి క్షమించ మని ప్రార్థించాడు. నీ కుమార్తె నిచ్చి వివాహం 
చేస్తే క్షమిస్తా నన్నాడు ఆ ముని. 

ఆ రాజు వెంటనే కుమార్తెను ఆతని కిచ్చాడు. సైనికుల బాధ తొలగి అందరూ 
నగరానికి తిరిగి వెళ్లారు. 

సుకన్య భక్తి శ్రద్ధలతో చ్యవనమహర్షికి ఉపచారం చేస్తూ ధర్మకార్యాలలో పాల్గొంటూ 
ఆతని ఆశ్రమంలోనే ఉండిపోయింది. 

ఒకనాడు ఆమె నదిలో స్నానం చేస్తూండగా అశ్వినీ దేవతలు ఇద్దరూ ఆమె 
సౌందర్యానికి ఆశ్చర్యపడుతూ ఆమెను గూర్చి అడిగి తెలుసుకొన్నారు. “ఇంత వృద్ధుడైన 
భర్తను ఎందుకు సేవిస్తావు? మా ఇద్దరిలో ఎవరి నైనా భజించు” అన్నారు. ఆమెనా 
భర్తయే నాకు పరమదైవమని చెప్పగా వాళ్లు - “నీ భర్తకు అద్భుతమైన సౌందర్యమూ, 
యౌవనమూ కూడ ఇస్తాం; అప్పుడు నువ్వు మా ముగ్గురిలో ఒకనిని భర్తగా స్వీకరించు” 
అన్నారు. 

సుకన్య ఆ విషయం అంతా చ్యవనునికి చెప్పగా అతడు అలాగే చేయమన్నాడు. 
“నీ భర్త ఈ నీళ్లలో మునగాలి” అన్నారు అశ్వినీదేవతలు. చ్యవనుడు నీళ్లలో మునిగాడు. 
అతనితో పాటు వాళ్లిద్దరూ కూడ నీళ్లలో మునిగారు. ముగ్గురూ ఒకే విధ మైన ఆకారంతో 
పైకి లేచారు. సుకన్య బాగా ఆలోచించి తన భర్తనే వరించింది. 


వనపర్వము 251 


చవ్యనుడు తనకు సౌందర్యము, యౌవనమూ ఇచ్చి నందులకు అశ్వినీదేవతలను 
ప్రశసించి - “మీరు ఇంద్రుని సమక్షంలో సోమపానం చేసే టట్లు చేస్తాను” అని వాళ్లకు 
మాట ఇచ్చాడు. 


చ్యవనుడు రూపయౌవన సంపన్ను డయ్యా డని విని శర్యాతి చాల సంతసించి 
పెద్ద సైన్యంతోను పరివారంతోను ఆ ఆశ్రమం చేరి కుమార్తెను అల్లుణ్ణీ కలిసి కొంతకాలం 
అక్కడనే ఉన్నాడు. 


ఒకనాడు చ్యవనుడు యజ్ఞం చేయు మని రాజును కోరగా అతడు యజ్ఞం 
ప్రారంభించాడు. ఆ యజ్ఞం జరిపించిన చ్యవనుడు అశ్వినీదేవతలకు కూడ సోమం 
ఇవ్వడానికి సంకల్పించి గ్రహించాడు. అప్పుడు ఇంద్రుడు - “అశ్వినీదేవతలు దేవతల 
వైద్యులు. వీళ్లకు సోమపానార్దత లేదు. నువ్వు ఇవ్వకూడదు” అంటూ నివారించాడు. 


“ఈ దేవత లిద్దరూ నాకు రూపయౌవనాలు ప్రసాదించారు. రూపవంతులు, 
ధనవంతులు, మీ అందరికీ సోమం తీసికొనే అర్హత ఉన్నప్పుడు వీళ్లకు మాత్రం ఎందుకు 
లేదు?” అన్నాడు చ్యవనుడు. 

“వీళ్లు చికిత్సకులు కర్మచరులు. ఇష్టం వచ్చిన రూపాలు ధరించి భూలోకంలో 
తిరుగుతుంటారు. వీళ్లకు సోమార్హత లేదు” అంటూ అడ్డుకొన్నాడు ఇంద్రుడు - 

చికిత్సకౌ కర్మకరౌ కామరూపసమన్నితౌ, 

లోకే చరనౌ మర్యానాం కథం సోమమిహార్షతః. (వనపర్వం. 124. 12) 


ఇంద్రుని మాట లెక్కచేయకుండా చ్యవనుడు అశ్వినీదేవతలకు సోమం ఇవ్వబో 
యాడు. కోపంతో ఇంద్రుడు ఆతనిపై వజ్రాయుధం ప్రయోగించబోయాడు. చ్యవనుడు 
వజ్రం పట్టుకొన్న ఇంద్రుని బాహువు కదలకుండా స్తంభింపచేసి, ఆతనిని హింసించడానికి 
ఒక కృత్యను పుట్టించడానికై హోమం చేశాడు. మహాబలవంతు డైన మదుడు అను 
అసురు డావిర్భవించి ఇంద్రుని పైకి వెళ్లాడు. 


అప్పటికే బాహువు స్తంభించిపోయి ఉన్న ఇంద్రుడు భయపడిపోయి చ్యవనునితో 
- “అశ్వినులకు కూడ సోమార్హతను నేను అంగీకరిస్తున్నాను. నీ కీర్తీ, సుకన్య కీర్తీ, ఆమె 
తండ్రి కీర్తీ లోకంలో వ్యాప్తిచెందా లని మాత్రమే నే నిలా చేశాను. నన్ను అనుగ్రహించు 
నీ కిష్టం వచ్చి నట్లు చెయ్యి” అన్నాడు. 

చ్యవనుడు శాంతించి ఇంద్రుణ్ణి విడిపించాడు. ఆ మదాన్ని విభజించి మద్యపానం 
లోను, ప్రీలలోను, ద్యూతంలోను, వేటలోను ఉంచాడు - 


252 మహాభారతసారసంగ్రహము 


మదం చ వ్యభజద్‌ రాజన్‌ పానే ప్రీషు చ వీర్యవాన్‌, 

అక్షేషు మృగయాయాం చ పూర్వసృష్టం పునః పునః. (వనపర్వం. 125.8) 

తరువాత అశ్వినీదేవతలతో సహా ఇంద్రాదిదేవతల నందరినీ సోమంతో 
సంతృప్తులను చేశాడు. “యుధిష్టిరా! వాళ్లు స్నానం చేసిన హ్రదమే ఇది” అన్నాడు 
లోమశుడు. 

పాండవు లందరూ అనేక పుణ్యతీర్థాలు చూస్తూ మాంధాత యజ్ఞం చేసిన ప్రదేశ 
మైన యమునాతీరం చేరారు. మాంధాతృవృత్తాంతం లోమశు డీ విధంగా చెప్పాడు. 


మాంధాత చరిత్ర 
ఇక్ష్వాకువంశంలో యువనాశ్వు డను రాజుండేవాడు. ధర్మాత్ము డైన ఆ రాజు 
సంతానం కోసమై, రాజ్యభారాన్ని మంత్రులపై ఉంచి వనానికి వెళ్లిపోయాడు. 


ఒకనా డా రాజు ఉపవాసంచేత కృశించి దప్పికతో బాధపడుతూ భృగువు 
ఆశ్రమంలోనికి వెళ్లాడు. ఆ రాత్రియే భృగువు యువనాశ్వునికి పుత్రుడు కలగడానికి 
యాగం చేసి ఒక కలశ నిండా మంత్రపూత మైన జలం నింపి ఒక చోట ఉంచాడు. 


రాజు ఆశ్రమంలో ప్రవేశించు సమయానికి అందరూ నిద్రపోతున్నారు. దప్పికతో 
బాధపడుతూన్న ఆ రాజు ఆకలశలోని జలం అంతా త్రాగివేశాడు. ఆ విషయం తెలిసిన 
మహర్షి రాజుతో ఆ పాత్రలో ఇంద్రుణ్ణి కూడ జయింప సమర్గు డైన పుత్రుడు కలిగించే 
జలం అభిమంత్రించి ఉంచబడిన దనీ, అది అమోఘమైన దనీ, అందుచేత ఆ రాజే ఆ 
గర్భం ధరించవలసి ఉంటుం దనీ చెప్పాడు - అయితే గర్భధారణంవల్ల నీ కేమీ ఖేదం 
కలగకుండా ఉండే టట్లు ఒక ఇష్టి చేస్తాను అని కూడ చెప్పాడు. 


నూరు సంవత్సరాలు నిండాయి. ఆ రాజు గర్భాన్ని చీల్చుకొని సూర్యునివంటి 
కుమారుడై బైటకు వచ్చాడు. రాజుకు ప్రాణాపాయం కలగలేదు. “ఈ పిల్లవాడు నా 
తర్ణనిని కుడుస్తాడు” అంటూ ఇంద్రుడు వచ్చి ఆపిల్లవాని నోటిలో తర్జని (బొటన వ్రేలికి 
పక్క వ్రేలు) పెట్టగా ఆ పిల్లవాడు దానిని గ్రోలాడు - “మాం ధాస్యతి” (నన్ను గ్రోలుతాడు) 
అని ఇంద్రు డనడంచేత ఆ పిల్లవాడు మాంధాత అయ్యాడు. 

పదమూడు హస్తాల పొడగరి అయ్యాడు. అన్ని విద్యలు, ధనుర్వేదము 
అప్రయత్నంగా ఆతనికి స్ఫురించాయి. అభేద్య మైన కవచమూ, ధనుర్భాణాలు 
ఇతరాయుధాలు తలవగానే ఆతనికి లభించాయి. 


వనపర్వము 253 


ఇంద్రుడు స్వయంగా ఆతనిని రాజ్యాభిషిక్తుణ్ణి చేశాడు. త్రిలోకాలను ధర్మంచేత 
వశం చేసికొన్నాడు. అనేక యజ్ఞాలు చేశాడు. ఇంద్రుని అర్భాసనం అలంకరించాడు. 
పన్నెండు సంవత్సరాల అనావృష్టి కలిగి నప్పుడు ఇంద్రుడు చూస్తూండగా వర్షం 
కురిపించాడు. 

గాంధారదేశానికి సంబంధించి, సోమవంశీయు డైన రాజును సంహరించాడు. 
ఇది మాంధాత ఉపయోగించిన యజ్ఞభూమి అని అంటూ లోమశుడు ఆ ప్రదేశం 
చూపించాడు. 


సోమకుని కథ 
యుధిష్టిరు డడుగగా లోమశుడు సోమకుని కథ ఈ విధంగా చెప్పాడు. 


సోమకు దనే ధార్మికు డైన రా జుండేవాడు. ఆతనికి నూరుగురు భార్య లున్నా 
పుత్రులు పుట్టలేదు. అందరికీ వార్థకం వచ్చేసింది. ఒకామెకు మాత్రం చిరకాలానికి ఒక 
పుత్రుడు పుట్టాడు. వాని పేరు జంతువు. ఆ వందమంది ప్రీలూ కూడ అన్ని భోగాలు 
వదిలివేసి ఆ ఒక్క పిల్లవానిమీదే ప్రాణా లన్నీ పెట్టుకొని వానిని పెంచారు. 


ఒకనాడు ఒక చీమ ఆ పిల్లవాని వంటిమీద కుట్టింది. వాడు కెవ్వు మన్నాడు. 
అంతే - ఆ తల్లు లందరూ వాని చుట్టూ మూగి ఏమైందో ఏమైందో అంటూ పెద్ద 
కోలాహలం చేశారు. అది విన్న రాజు, మంత్రులూ లోపలికి వెళ్లి తెలుసుకొన్నారు. 
రాజు ఆ పిల్లవానిని ఊరుకో పెట్టి మంత్రులతోను, బుత్విక్కుతోను బైటకు వచ్చి కూర్చొని 
ఇలా అన్నాడు - 

“భీ! ఒక్క పుత్రు డుండడంకంటె అసలు పిల్లలు లేకపోవడమే మంచిది. ఒకే 
పుత్రు డుంటే వా డేమైపోతాడో అని క్షణక్షణమూ చింతయే. 

ధిగస్త్విహైకపుత్రత్వమపుత్రత్వం వరం భవేత్‌, 

నిత్యాతురత్వాద్భూతానాం శోక ఏవైకపుత్రతా. (వనపర్వం. 127. 12) 

కొంతమంది కైనా పుత్రులు కలగకపోతారా అని నూర్గురు భార్యలను పెండ్లాడాను. 
అతికష్టం మీద ఒకడు పుట్టాడు. నా ప్రాణాలు వీళ్ల ప్రాణాలు వీనిమీదనే ఆధారపడి 
ఉన్నాయి. నాకు నూరుగురు పుత్రులు కలిగే కర్మ ఏదైనా ఉందా? అది సులభ మైనా 
సరే కష్టసాధ్య మైనా సరే చేస్తాను” అన్నాడు. 


254 మహాభారతసారసంగ్రహము 


“ఒక కర్మ ఉంది. నువ్వు చేయగల నంటే చెపుతాను” అన్నాడు పురోహితుడు. 
“ఎలాంటి కర్మెనా సరే చేస్తాను ; చెప్పు” అన్నాడు రాజు. 

“ఈ జంతుణ్జే బలి ఇచ్చి ఆ కర్మ చెయ్యాలి. వీని వప తీసి హోమం చేయగా ఆ 
వపాగంధం వాసనచూస్తే నీ భార్య లందరూ గర్భవతు లవుతారు. నీ భార్యలలో ఏ 
భార్యకు జంతువు పుట్టాడో ఆమెకే మళ్లీ కుమారుడుగా అతడు పుడతాడు. వీని ఎదమ 
ప్రక్క బంగారు మచ్చ ఉంటుంది” అని పురోహితుడు చెప్పాడు. 


రాజు సరే అన్నాడు. భార్య లేమాత్రమూ అంగీకరించక చాల గొడవ చేశారు. 
బలాత్మారంగా పిల్లవానిని లాగికొని వాని వప హోమంచేశారు. వాళ్లు మూర్భపోయారు. 
కాని వపాగంధం వాసనచూడడంచేత గర్భవతులై నూరుగురు పుత్రులను కన్నారు. జంతువు 
పురోహితుడు చెప్పిన విధంగా జ్యేష్టపుత్రుడుగా పుట్టాడు. తల్లు లందరూ తమ పిల్లలమీద 
కంటెకూడ వానిమీదనే అత్యధిక మైన (ప్రేమతో వానిని పెంచారు. 

కొంత కాలానికి పురోహితుడు మరణించాడు. తరువాత సోమకుడు మరణించాడు. 
ఇతడు పరలోకం చేరి చూచేసరికి ఆ పురోహితుడు ఘోర మైన నరకంలో యాతన 
అనుభవిస్తున్నాడు. “నీచేత ఆ యజ్ఞం చేయించిన ఫలం ఇది” అని అత దన్నాడు. 


అప్పుడు ఆ రాజర్షి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి “నేను ఈ నరకంలో ప్రవేశిస్తాను; 
ఆ బ్రాహ్మణుని విడిచిపెట్టు” అన్నాడు. 

“రాజా! ఒకడు చేసినదాని ఫలం మరొకడు అనుభవించడం కుదరదు. ఇదిగో 
నీవు చేసిన పుణ్యాల ఫలాలు; వాటిని అనుభవించు” అన్నాడు యమధర్మరాజు. 

“నేను ఈ బ్రహ్మవాదిని విడిచి పుణ్యఫలాలు అనుభవించజాలను. పుణ్య - పాపాల 
ఫలాలు మేం ఇద్దరమూ కలిసి సమంగా అనుభవిస్తాం” అన్నాడు రాజు. 

యముడు అందుకు అంగీకరించగా ఆ ఇద్దరూ కలిసి కొంతకాలం నరకయాతన 
అనుభవించి, పాపవిశుద్దులై ఉత్తమలోకాలకు వెళ్లారు. ఆ రాజు ఉన్న పుణ్యమైన ఆశ్రమం 
ఇదే” అని లోమశుడు చెప్పాడు. 

“యుధిష్టిరా! ఈ ఆశ్రమంలోనే ప్రజాపతి 'ఇష్టీకృత్‌ అను వెయ్యి సంవత్సరాలు 
చేసే యాగం చేశాడు. ఎందరో చక్రవర్తులు అనేకయాగాలు చేశారు. ఈ విధంగా 
అనేక తీర్థాల మాహాత్యం వర్ణించి ఉశీనరుని వృత్తాంతం చెప్పాడు. 


వనపర్వము 255 


ఉశీనరవృత్తాంతం 


యమునాప్రాంతంలో ఉశీనరుడు అనేకయజ్ఞాలు చేసి ఇంద్రుణ్ణి మించిపోయాడు. 
ఆతని మాహాత్యాన్ని తెలిసికొనడానికై ఇంద్రుడు డేగగాను, అగ్ని పావురంగాను అయి 
అక్కడికి వెళ్లారు. డేగకు భయపడిన పావురం శరణు కోరుతూ రాజు తొడమీద వాలింది. 

అప్పుడు డేగ రాజును - “రాజా! నువ్వు గొప్ప ధర్మాత్ముడ వని ప్రసిద్ధి. ఆకలితో 
బాధపడుతూన్న నా ఆహార మైన ఈ పక్షిని ఎలా రక్షిస్తున్నావు?” అని అడిగింది. 

“ఈ పావురం ప్రాణాలు రక్షించ మని నన్ను ఆశ్రయించింది. దీనిని ఎలా విడిచి 


పెడతాను?” అన్నాడు రాజు. 


“నా ఆహారం నీవు అపహరిస్తే నేను ఆకలితో మరణిస్తాను. నేను మరణిస్తే నా 
కుటుంబం అంతా మరణిస్తుంది. ఏది ఎక్కువ పాపమో ఆలోచించుకో. నా ఆహారం నా 
కిచ్చి వెయ్యి” అంది డేగ. “నీవు మరొక ఆహారం ఏదైనా తినవచ్చు. శరణు జొచ్చిన 
దానిని నేను విడువజాలను” అని రా జన్నాడు. 


“నీ కీ పావురంమీద అంత (పేమ ఉంటే ఈ పావురం మాంసం అంత మాంసం 
నీ శరీరంనుండి నాకు కోసి ఇయ్యి” అంది డేగ. 

“ఆది నీవు నాకు చేసిన గొప్ప అనుగ్రహం అని నేను భావిస్తున్నాను. ఇదిగో నా 
మాంసం కోసి తక్కెడలో తూచి ఇస్తున్నాను” అంటూ మాంసం కోసి ఒక ప్రక్క వేసి 
మరొక ప్రక్క కపోతాన్ని కూర్చుండబెట్టాడు. కపోతం బరువు మాంసం బరువుకంటె 
ఎక్కువ ఉంది. ఇంకా కోసి వేశాడు. అయినా చాలలేదు - అప్పుడు తానే తక్కెడలోనికి 
ఎక్కాడు. 

అప్పుడు ఆ డేగ - “రాజా! నేను ఇంద్రుణ్జి. ఈ కపోతం అగ్ని. నీ ధర్మబుద్ధిని 
పరీక్షించడానికి ఈ విధంగా చేశాం” అని రాజుకు చెప్పింది. ఇంద్రాగ్ను లిద్దరూ స్వర్గానికి 
వెళ్లిపోయారు.” 


“యుధిష్టిరా! ఇది ఆ ఉళీనరుడు నివసించిన ఆశ్రమం” అని లోమశుడు 
చూపించాడు. 
అష్టావక్రుని వృత్తాంతం 
లోమశుడు యుధిష్టిరునకు ఒక పవిత్ర మైన ఆశ్రమం చూపుతూ ఇలా అన్నాడు. 
“యుధిష్టిరా! అది ఉద్దాలకుని పుత్రు డైన, జగత్రసిద్దు డైన శ్వేతకేతువు ఆశ్రమం. 


256 మహాభారతసారసంగ్రహము 


అతడు మనుష్యరూపంలో ఉన్న సరస్వతిని ప్రత్యక్షంగా చూచాడు. ఆ యుగంలో (బ్రహ్మ 
కృత్తులలో అత్యుత్తము లైన మేనమామా - మేనల్లుళ్లు ఉండేవారు. కహోడుని పుత్రు 
డైన అష్టావక్రుడు మాతులుడు, శ్వేతకేతువు భాగినేయుడు. వీ రిద్దరూ పూర్వం విదేహ 
రాజు యజ్ఞశాలకు వెళ్లి అక్కడ బంది అను పందితుణ్ణి నిగ్రహించారు. 


యుధిష్టిరు డడుగగా వీరి కథనే లోమశుడు సవిస్తరంగా చెప్పాడు. “ఉద్దాలకునికి 
కహోడుడనే ఒక శిష్యు డుండేవాడు. ఉద్దాలకుడు ఆతనికి సర్వవిద్యలు నేర్చి తన కుమార్తె 
సుజాత నిచ్చి వివాహం చేశాడు. ఆమె గర్భవతి యైనది. గర్భంలో ఉన్న అగ్ని సమాను 
డైన శిశువు తండ్రితో - “నువ్వు రాత్రంతా అధ్యయనం చేస్తున్నావు. ఇది సరిగా ఉన్నట్లు 
లేదు” అన్నాడు. శిష్యుల మధ్య ఉండగా ఇలా ఆక్షేపించినందుకు కోపంతో కహోడుడు 
“నువ్వు కుక్షిలో ఉండగానే నన్నాక్షేపిస్తున్నావు! ఎనిమిది వంకరలతో పుడతావు” అని 
శపించాడు. అత డలాగే పుట్టడంచేత అష్టావక్రు డయ్యాడు. ఆతని మేనమామ యైన 
శ్వేతకేతువు ఆతనితో సమానవయస్స్ముడు. 

ఆ శిశువు, అష్టావక్రుడు గర్భంలో ఉండగా పీడ అనుభవిస్తూన్న సుజాత ధనహీను 
డైన భర్తతో - “మహర్షీ! పదవ మాసం నడుస్తూన్నది. ధనం లేదు. ఈ ఆపద ఎలా 
దాటగలను?” అని అంది. 


కహోడుడు ధనం యాచించడంకోసం జనకుని వద్దకు వెళ్లాడు. అక్కడ బంది 
వాదంలో ఆతనిని ఓడించి నీటిలో ముంచివేశాడు. 


సూతు డా విధంగా కహోడుణ్ణి నీటిలో ముంచివేసి నట్లు విన్న ఉద్దాలకుడు “ఈ 
విషయం అష్ట్రావక్రునికి చెప్పవద్దు” అని సుజాతతో అన్నాడు. జనించిన తరువాత 
అష్టావక్రుడు ఉద్దాలకుదే తన తండ్రి అనీ, శ్వేతకేతువు సోదరు డనీ అనుకొనేవాడు. 


పన్నెండేళ్ల ప్రాయంలో ఉన్న అత డొకనాడు ఉద్దాలకుని ఒడిలో కూర్చొని ఉండగా 
చూచి శ్వేతకేతువు “ఇది నీ తండ్రి ఒడి కాదు.” అంటూ చెయ్యి పట్టుకొని లాగివేశాడు. 
అతడు ఏడుస్తూ తల్లి దగ్గరకు వెళ్లి “నా తండ్రి ఎక్కడికి వెళ్లాడు?” అని అడిగాడు. ఆమె 
విషయం అంతా చెప్పింది. 

అష్టావక్రుడు శ్వేతకేతువుతో - “మనం జనకమహారాజు యజ్ఞశాలకు వెడదాం. 


అక్కడ బ్రాహ్మణుల శాస్త్రవాదాలు వినవచ్చు. మనకు కూడ విద్యలో పాటవం కలుగుతుంది” 
అన్నాడు. ఇద్దరూ బయలుదేరి వెళ్లారు. 


వనపర్వము 257 


యజ్ఞశాల ద్వారాల వద్ద ద్వారపాలకులు వారిని అడ్డగించారు. “పండితులే కాని 
బాలులు లోనికి పోకూడ” దన్నాడు. “మేము కూడ పండితులమే. అందుచేత మేం 
కూడ వృద్ధులమే. తల నెరిసినంతమాత్రాన ఎవ్వడూ వృద్దుడు కాడు. జ్ఞానం కలవాడు 
బాలుడైనా వృద్దుడే.” 

న తేన స్థవిరో భవతి యేనాస్య పలితం శిరః, 

బాలోల_పి యః ప్రజానాతి తం దేవాః స్థవిరం విదుః. (వనపర్వం. 183. 11) 


గడచిన సంవత్సరాలను బట్టి గాని, తల నెరవడంచేత గాని ధనంచేత గాని, 
బంధువులచేత గాని ఒకడు గొప్పవాడు (మహాన్‌) కాడు. ఎవడు సాంగవేదాధ్యయనం 
చేసినవాడో అతడే గొప్పవాడు అని బుషులు ధర్మనిర్ణయం చేశారు. 
న హాయనైర్న పలితైర్న విత్తేన న బన్గుభిః, 
బుషయశ్చక్రిరే ధర్మం యో9౭.నూచానః స నో మహాన్‌. 
(వనపర్వం. 133.12) 


ద్వారపాలా! మేం రాజును చూడాలి. లోనికి పోనీ అన్నారు ఆ బాలులు. 


“రాజు దగ్గరనే ఉన్నాడు. ఆయనకు వినబడేటట్లు ఆయనను స్తుతించండి” ఆని 
ద్వారపాలుడు చెప్పగా ఆ బాలులు, ఏలాగో రాజును మెప్పించి లోపల ప్రవేశించారు. 
బందికీ అష్టావక్రునికీ జరిగిన వాదంలో బంది ఓడిపోయాడు. 


“ఇతడు విద్యావంతు లైన బ్రాహ్మణులను నీటిలో ముంచివేశాడు. ఇపు డితడు 
ఓడిపోయాడు గాన వీనిని నీటిలో ముంచివేయండి” అన్నాడు అష్టావక్రుడు. 


బంది ఇలా అన్నాడు. “జనకమహారాజా! నేను వరుణిని పుత్రుడను. నీ యజ్ఞం 
జరుగుతూన్న కాలంలోనే నా తండ్రి యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞంకోసం బ్రాహ్మణులను 
పంపాను. వరుణుని యజ్ఞం చూడడానికి వెళ్లిన వాళ్లందరూ ఇప్పుడు తిరిగి వస్తారు”. 
ఇంతలో వరుణుని పూజ లందికొని పూర్వం నీటిలో ముంచబడిన బ్రాహ్మణు లందరూ 
తిరిగి వచ్చారు. అష్టావక్రుడు తండ్రి యైన కహోడునికి నమస్మరించాడు. వారందరూ 
ఆగ్రమానికి వెళ్లారు. బంది నీటిలో మునిగి తండ్రి యైన వరుణుని వద్దకు వెళ్లాడు. 


ఆశ్రమానికి వెళ్లిన తరువాత కహోడుడు, అష్టావక్రుని తల్లి సమక్షంలో ఆతనితో 
- “నీవు ఈ సమంగానదిలో ప్రవేశించు” అన్నాడు. అలా ప్రవేశించిన వెంటనే అష్టావక్రుని 
శరీరంలోని వంకర లన్నీ తొలగిపోయి అతని అవయవా లన్నీ సమంగా అయాయి. 


“యుధిష్టిరా! ఆ సమంగానది ఇదే. దీనిలో స్నానం చెయ్యండి” అన్నాడు లోమశుడు. 


258 మహాభారతసారసంగ్రహము 


రైభ్య - యవక్రీతుల కథ 


లోమశుడు వినశనం మొదలైన మరి కొన్ని క్షేత్రాల మాహాత్యాన్ని చెప్పి రైభ్య - 
యవక్రీతుల కథను కూడ సవిస్తరంగా వర్ణించాడు. 


భరద్వాజుడు, రైభ్యుడూ ప్రాణమిత్రులుగా ఉండేవారు. రైభ్యునకు అర్వావసువు, 
పరావసువు అను కుమారులు, భరద్వాజునకు యవక్రీతుడు అను కుమారుడు ఉండేవారు. 
రైభ్యుడు ఆతని పుత్రులూ కూడ మంచి విద్వాంసులు. భరద్వాజుడు తపఃశాలి. రైభ్యుజ్లీ, 
ఆతని పుత్రులను విప్రలందరు ఎక్కువగా సత్మరించడమూ తన తండ్రిని సత్మరించక 
పోవడమూ చూచి యవక్రీతుని మనస్సులో అసూయ, బాధా కలిగాయి. 


అతడు వేదజ్ఞానం కోసం ఘోర మైన తపస్సు చేశాడు. ఇంద్రుడు ప్రత్యక్షం అయి 
ఏమి కావా లని అడిగాడు. “ఇంద్రా! తపస్సుచేత సమస్తజ్ఞానమూ సంపాదించా లని 
కోరుతున్నాను. ఎందువల్ల ననగా వేదాలను గురుముఖతః అధ్యయనం చెయ్యా లంటే 
చాలా కాలం పడుతుంది” అన్నాడు యవక్రీతుడు. ఇంద్రుడు - “ఇది సరి యైన మార్గం 
కాదు; నువ్వు వెళ్లి గురుముఖతః వేదాధ్యయనం చెయ్యి” అని చెప్పి వెళ్లిపోయాడు. 

యవక్రీతుడు మళ్లీ తపస్సు ప్రారంభించాడు. ఇంద్రుడు మళ్లీ వచ్చి నివారించినా 
అతడు తన పట్టు వదలకుండా ఘోర మైన తపస్సు చేస్తూనే ఉన్నాడు. 

అప్పుడు ఇంద్రుడు వీనిని తపస్సునుండి మరల్చడానికై ఒక ఉపాయం 
ఆలోచించాడు. ఒక అతివృద్దుడూ, దుర్చలుడూ అయిన బ్రాహ్మణుని రూపంలో యవకీతుని 
ఆశ్రమం దగ్గరికి వచ్చి పిడికిళ్లతో ఇసుకపోస్తూ గంగపై సేతువు నిర్మించడం 
ప్రారంభించాడు. ఆ బ్రాహ్మణుని యవక్రీతుడు “ఏమిటి చేస్తున్నా వన్నావు” అని పరిహాస 
పూర్వకంగా అడిగాడు. “మనుష్యులు గంగానదిని దాటడానికై సేతువు నిర్మిస్తున్నాను” 
అని బ్రాహ్మణు డన్నాడు. “బ్రాహ్మణా! ఈ మహాప్రవాహం అడ్డుకోవడం నీ తరం కాదు. 
మరొక మంచి పని ఏమైనా చెయ్యి” అన్నాడు యవక్రీతుడు. 

“నువ్వు వేదం స్వాధీనం చేసికొనడానికి ప్రయత్నం చేస్తున్నావు కదా! అలాగే 
నేనూ చేస్తున్నాను” అన్నాడు ఆ బ్రాహ్మణుడు. 

యవక్రీతుడు విషయం అర్థం చేసికొన్నాడు. “దేవరాజా! నీవు చేస్తూన్న ఈ ప్రయత్నం 
అంతా వ్యర్థ మైనట్లే నా ప్రయత్నం కూడ వ్యర్థ మైతే - నీకు ఏది శక్యమో అది చెయ్యి. 
నేను ఇతరులందరికంటె గొప్పవాడ నవడానికి తగిన వరా లియ్యి” అని యవక్రీతుడు 
కోరాడు. 


వనపర్వము 259 


“నీకు, నీ తండ్రికీ కూడ వేదాలు వాటంవట అవే స్ఫురిస్తాయి” అని ఇంద్రుడు 
వరం ఇస్తూ “ఇంకా ఏమి కావా లన్నా అవి లభిస్తాయి” అన్నాడు. 


యవక్రీతుడు ఆనందించి తండ్రిదగ్గరికి వెళ్లి - తండ్రీ! నేను వరాలు సంపాదించాను. 
మనిద్దరికీ వేదా లన్నీ స్ఫురిస్తాయి. ఇంకా ఏమి కావా లన్నా లభిస్తుంది” అని చెప్పాడు. 
ఆ మాట విని భరద్వాజు డిలా అన్నాడు - “నాయనా! నీకు వరాలు లభించాయి; 
బాగానే ఉంది కాని వరాలు లభించడంతో దర్పం కలుగుతుంది. దానితో నశిస్తావు. 


దర్శస్తే భవితా తాత వరాన్‌ లబ్ధ్వా యధథేప్సితాన్‌, 

స దర్పపూర్ణః కృపణః క్షిప్రమేవ వినజ్‌క్ష్యసి. (వనపర్వం. 1831.44) 

“ఈ విషయంలో పెద్దలు చెప్పే ఒక కథ చెపుతాను విను. వాలధి అను మహాముని 
ఉండేవాడు. అతడు పుత్రశోకంతో బాధపడుతూ నాకు మరణం లేని పుత్రుడు కావా 
లని దేవతలను కోరుతూ తీవ్ర మైన తపస్సు చేశాడు. 


“మర్వులకు మరణం లేకపోవడం అనేది ఉండదు” అని దేవత లన్నారు. “ఈ 
పర్వతాలు శాశ్వతంగా ఉంటున్నాయి కదా; అలా శాశ్వతంగా ఉండే పుత్రుణ్ణి ఇవ్వండి” 
అని వాలధి కోరాడు. “ఈ పర్వతాన్నే నిమిత్తంగా చేసికొని దీర్చాయుర్దాయవంతు డైన 
పుత్రుడు కలుగుతాడు” అన్నారు దేవతలు. (అనగా ఈ పర్వతం ఉన్నంతవరకు జీవిస్తాడు 
అని వాళ్ల అభిప్రాయం). 


ఆ మునికి మేధావి అను పుత్రుడు పుట్టాడు. అతడు తనకున్న వరం గూర్చి 
తెలియడంతో దృప్తుడై బుషు లందరినీ ధిక్కరించడం ప్రారంభించాడు. ఒకనాడు ధనుషాక్షు 
చను మహర్షి విషయంలో అపచారం చేయగా అతడు కోపించి “భస్మం అయిపో” అని 
శపించాడు. అయినా వాని కేమీ అవలేదు. విషయం తెలిసికొని ఆ మహర్షి వాని 
దీర్చాయుర్దాయానికి నిమిత్తమైన పర్వతాన్ని అడవిదున్నపోతులచేత పడగొట్టించాడు. వెంటనే 
మేధావి భస్మం అయిపోయాడు. 


మరణించిన పుత్రుని కోసం విలపిస్తూన్న తండ్రిని చూచి అక్కడ నున్న వేదవేత్త 
లందరూ - “మర్యుడు దైవనిర్లీత మైన విషయాన్ని దాటజాలడు. ధనుషాక్షుడు మహిషాల 
చేత పర్వతాలు పడగొట్టించాడు.” 

న దిష్టమర్థమత్యేతుమీశో మర్య్యః కథంచన 

మహిషైర్భేదయామాస ధనుషాక్షో మహీధరాన్‌. (వనపర్వం. 185. 55) 
అను గాథను చదివారు. 


260 మహాభారతసారసంగ్రహము 


“నాయనా! తెలివితక్కువవాళ్లు వరాలు పొందగానే దర్చంతో ఇలాగే అతిశీఘ్రంగా 
నశిస్తారు. అలాంటి దేదీ జరగకుండా చూచుకో. ఎన్నడూ రైభ్యుని జోలికి మాత్రం 
వెళ్లకు. అతడు ముక్కోపి” అని భారద్వాజుడు కొడుకుకి హితం చెప్పాడు. 


“నేను అలా చెయ్యను. నువ్వు ఎంతో రైభ్యుడు కూడ నాకు అంతే” అన్నాడు 
యవక్రీతుడు. అయితే ఇతరబుషు లందరినీ అవమానిస్తూ అందులో ఆనందం 
అనుభవించాడు ఆ యవక్రీతుడు. 


ఒకనా డాతడు రైభ్యుని కోడలితో చెడ్డగా ప్రవర్తించాడు. రైభ్యుడు కోపించి తన 
తలనుండి రెండు జటలు ఊడబెరికి అగ్నిలో హోమంగా చేయగా భయంకరాకారం గల 
ఒక ప్రీ, ఒక పురుషుడు ఆవిర్భవించారు. వాళ్లిద్దరూ రైభ్యుని ఆజ్ఞచేత ఆ యవక్రీతుణ్ణి 
వధించారు. భరద్వాజుడు “నా పుత్రుని మరణానికి కారణ మైన రైభ్యుణ్ణి వాని జ్యేష్టపుత్రుడే, 
ఏ అపరాధమూ లేకుండా చంపుగాక” అని శపించాడు. పుత్రశోకంతో వానికి అంత్య 
సంస్కారాలు చేసి ఆ చితిలోనే ప్రవేశించి ప్రాణాలు విడిచాడు. 

ఆ కాలంలోనే బృహద్ద్వుమ్ను డను, రైభ్యుని యాజ్యు డైన రాజు రైభ్యుని పుత్రు 
లైన అర్వావసు - పరావసువుల సహాయంతో యజ్ఞం ప్రారంభించాడు. 

ఒకనాడు పరావసువు ఒంటరిగా ఇంటికి వచ్చాడు. చీకటిగా ఉంది. అప్పుడు 
రైభ్యుడు మృగచర్మం ధరించి వనంలో తిరుగుతున్నాడు. అదేదో మృగం అనుకొని అతడు 
ఆత్మరక్షణంకోసం (దానిని) కొట్టగా రైభ్యుడు మరణించాడు. అతడు చేసిన పనికి 
దుఃఖించి తండ్రికి పప్రేతకార్యా లన్నీ చేసి మరల యజ్ఞశాలకు వెళ్లి సోదరునితో - 
“పొరబాటున నేను మన తండ్రిని వధించాను. నువ్వు ఒంటరిగా ఈ యాగకార్యం 
నిర్వహించజాలవు. నేను నిర్వహిస్తాను. నీవు వెళ్లి, నా బదులుగా - బ్రహ్మహత్యాపాపం 
తొలగించే వ్రతం ఆచరించుము” అన్నాడు. 

అర్వావసువు అందుకు అంగీకరించి వెళ్లి ఆ వ్రతం పూర్తి చేసికొని యజ్ఞశాలకు 
వచ్చాడు. వానిని చూచి పరావసువు బృహద్వుమ్ను నితో - “రాజా! ఇతడు బ్రహ్మహత్య 
చేశాడు. ఇతడు చూచినా కూడ యజ్ఞం పాడైపోతుంది” అన్నాడు. 

“ఆ పాపం చేసింది నేను కాదు; అతడే చేశాడు” అని ఎంత చెప్పినా వినక ఆ 
రాజు భృత్యులచేత అర్వావసువును బైటకు గెంటించివేశాడు. 

చేసేది ఏమీ లేక అర్వావసువు అరణ్యానికి వెళ్లి తీవ్ర మైన తపస్సుచే సూర్యమంత్రాన్ని 
కనుగొన్నాడు. సూర్యుడు ప్రత్యక్ష మయ్యాడు. దేవత లందరూ కూడ ఆతనిని శ్లాఘిస్తూ 


వనపర్వము 261 


పరావసువును నిరసించారు. అర్వావసువును “నీ కేమి కావలెనో కోరుకో” అని 
అగ్వ్యాదిదేవతలు అడగగా - “నా తండ్రి మళ్లీ జీవించాలి. తన వధను గూర్చిన స్మరణం 
ఆయనకు ఉండకూడదు. మా సోదరుడు నిరపరాధి కావాలి. భరద్వాజుడు యవక్రీతుడూ 
కూడ మరల జీవించాలి. నేను కనుగొన్న ఈ సౌరమంత్రం విశ్వవ్యాప్తం కావాలి” అను 
వరాలు కోరాడు. ఆ విధంగా అందరూ పునరుజ్జీవితు లయ్యారు. 


“నేను కూడ వేదాధ్యయనం చేశాను; వ్రతా లన్నీ ఆచరించాను. రైభ్యుడు అభిచారిక 
ప్రయోగంతో నన్నెలా చంపగలిగాడు?” అని యవక్రీతుడు దేవతలను అడిగాడు. 


“యవక్రీతా! నువ్వు గురువు లేకుండా వేదాలు సుఖంగా నేర్పావు. అతడు ఎంతో 
శ్రమతో గురుశుశ్రూష చేసి వేదాధ్యయనం చేశాడు. అదే మీ ఇద్దరిలోని భేదం” అన్నారు 
దేవతలు. 


“యుధిష్టిరా! ఇదే ఆ ఆశ్రమం” అన్నాడు లోమశుడు. ఈ విధంగా తీర్ధయాటత్రలో 
ఉన్న పాండవులు అనేకతీర్థాలను చూచి, ఎంతో జాగరూకతతో, అనేక నియమాలను 
పాటిస్తూ కైలాసం ఎక్కారు. 

యుధిష్టిరుడు భీమసేనునితో - “ఈ ప్రాంతాలలో అనేక మైన మహాబలశాలు 
లైన భూతాలు ఎవరికీ కనబడకుండా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రయాణం 
చెయ్యాలంటే అగ్నిని కూడా ఉంచుకోవాలి; గొప్ప తపోనియమాలు ఆచరించాలి. 
అందుచేత, భీమసేనా! బలం ఆశ్రయించి ఆకలిదప్పికలను నివర్తింపచేసికో. బలాన్ని 
దాక్ష్యాన్ని పెంచుకో. కైలాసం ఎక్కుతూన్న సమయంలో లోమకమహర్షి అన్న మాటలు 
విన్నావు కదా! ద్రౌపది రాగలదా - ఆలోచించు. లేదా - నువ్వూ ధౌమ్యుడు, ద్రౌపది, 
వంటివాళ్లు, ఇతపరిచారకులు, రథాలమీద అశ్వాలమీద వచ్చిన, మార్గాయాసం సహించ 
జాలని బ్రాహ్మణులూ - మీరందరూ మేం వచ్చేవరకు గంగాద్వారందగ్గర ఉండండి” 
అన్నాడు. 

ఆ మాటలు విని భీమసేనుడు - “రాజా! అర్జునుణ్ణి చూడా లని మన కందరికీ 
తీవ్ర మైన బెంగ ఉన్నది కదా. మిగిలినవా ళ్లందరూ వెనుకకు వెళ్లినా మనం ఆరుగురమూ 
లోమశునితో ముందుకు వెడదాం. రాక్షసులతో వ్యాకులంగా ఉండే ఈ ప్రదేశాలలో 
నేను నిన్ను విడవడానికి వీలులేదు. ద్రౌపది కూడ నిన్ను విడచి ఉండదు. ఈ పర్వతం 
మీద వాహనాలు వెళ్లకపోతే నడిచే వెడదాం. నువ్వేమీ భయపడవద్దు. నడవలేనిచోట 
నేను ద్రౌపదిని భుజా లెక్కించుకొని వస్తాను. సుకుమారు లైన మన సోదరులకు కూడ 
దుర్గమప్రదేశాలు దాటడంలో సహాయం చేస్తాను” అన్నాడు. 


262 మహాభారతసారసంగ్రహము 


యుధిష్టిరుడు ఆనందపూర్వకంగా సరే! “అనాడు”. “నన్ను గూర్చి భయపడకు; 
నేను నడిచి వస్తాను” అంది ద్రౌపది ఉత్సాహంతో. 

“యుధిష్టిరా! తపోబలంచేత మనం ఏడుగురమూ గంధమాదనం ఎక్కి అక్కడ 
అర్జునుణ్ణి కలుద్దాం” అని లోమశమహర్షి అన్నాడు. 

వాళ్లు ఇలా మాటలాడుకొంటూ నడుస్తూండగా పులిందులు, కిరాతులు, అధికంగా 
నివసించే సుబాహుని దేశం చూచారు. సుబాహువు వాళ్లకు ఎదురేగి ఆదరపూర్వకముగా 
తన నగరానికి తీసికొనివెళ్లాడు. మిగిలిన పరివారా న్నంతా ఆ సుబాహునివద్ద ఉంచి 
వాళ్లు నడిచి ముందుకు వెళ్లారు. 


“అర్జునుడు మనలను విడిచి దూరంగా వెళ్లి ఐదు సంవత్సరా లైనది. ఆతనిని 
ఎప్పుడు చూచెదమా అని మనస్సు కొట్టుకొంటూన్నది. అందుచేత ఎంత శ్రమ అయినా 
గంధమాదనం వెళ్లి ఆతనిని మనం చూడాలి” అని అంటూ యుధిష్టిరుడు - 
“తపోనియమాలు పాటించనివాడు ఈగల్నీ దోమల్సీ సర్పాలనీ, సింహాలనీ, వ్యాఘ్రాలనీ, 
కరిచే జంతువుల్ని చూస్తాడు - వాటిచేత బాధింపబడతాడు. నియమాలు పాటించేవానికి 
అవేవీ కనబడవు; బాధించవు. మనం నియమాలు పాటిస్తూ మితంగా భుజిస్తూ 
గంధమాదనం చేరుదాం; అక్కడ మన సోదరుణ్ణి చూద్దాం” అన్నాడు. 


మక్షికాదంశమశకాన్‌ సింహాన్‌ వ్యాఘ్రాన్‌ సరీసృపాన్‌, 

ప్రాప్నోత్యనియతః పార్థ! నియతస్తాన్‌ న పశ్యతి. 

తే వయం నియతాత్మానః పర్వతం గన్గమాదనమ్‌, 

ప్రవేక్ష్యామో మితాహారా ధనంజయదిద్భక్ష। కి (వనపర్వం. 141.27,28) 


మార్గమధ్యంలో లోమశుడు వారికి అనేకతీర్థాలను చూపుతూ అక్కడ నివసించే 
దేవతలను గూర్చి, మహర్షులను గూర్చి వర్ణించి చెప్పాడు. పర్వతం వలె పడి ఉన్న 
ఎముకల రాశిని చూపి “ఇది పూర్వం నరకు డను దానవుణ్ణి శ్రీమహావిష్ణువు చంపగా 
అక్కడక్కడ చెదిరి పడి ఉన్న అస్థిరాశి” అని చూపించాడు. 


భూతభారంచేత వందయోజనాల లోతుకు దిగిపోయిన భూమిని ఇక్కడనే వరాహ 
రూపు డైన శ్రీహరి పైకి ఉద్ధరించా డని చెప్పి ఆ ప్రదేశం కూడ చూపాడు., 


గంధమాదనపర్వతం సమీపిస్తూండగా భయంకర మైన గాలివాన రావడంతో 
వాళ్లందరూ అక్క డక్కడ చెట్ల క్రిందా, పుట్లక్రిందా అణిగి కూర్చున్నారు. భీముడు ద్రౌపదిని 
రక్షిస్తూ ఒక చెట్టు మొదలు చేరాడు. తీవ్ర మైన రుంరూమారుతము వర్షము 
శాంతించాయి. మళ్లీ వాళ్లు గంధమాదనంవైపు నడచారు. 


వనపర్వము 263 


వాళ్లు కొంచెం దూరం వెళ్లారో లేదో ద్రౌపది అలసిపోయి మూర్చపోయింది. 
ఆమెను ఆ స్థితిలో చూచి అందరూ విషణ్ణు లయ్యారు. యుధిష్టిరుడు తన దుర్విధిని 
గూర్చి చాల దుఃఖించాడు. ధౌమ్యుడు మొద లైన బ్రాహ్మణు లందరూ ఆశీర్వదిస్తూ 
రక్షోఘ్నమంత్రాలు చదివి తగు ప్రతిక్రియలు చేశారు. కొంత సేపటికి ఆమెకు స్పృహ 
వచ్చి లేచింది. 

ఇప్పు డేమి చెయ్యాలా అని అందరూ అనుకొంటూండగా భీముడు - “మీ రేమీ 
చింతించకండి. ద్రౌపదినీ, నకులసహదేవులనూ నేను నా బుజాలమీద మోసికొని వస్తాను. 
మహావీర్యవంతు డైన ఘటోత్మచుడు నువ్వు అంగీకరిస్తే మనల్నందరినీ మోస్తాడు” అన్నాడు 
యుధిష్టిరునితో. 

యధిష్టిరుడు అంగీకరించాడు. భీముడు స్మరించిన వెంటనే ఘటోత్కచుడు కొందరు 
సహచరులతో కలిసి వచ్చి “ఏమి ఆజ్ఞ?” అన్నాడు తండ్రితో. “నీ తల్లి అలిసిపోయినది; 
ఈమెకు శ్రమ కలగకుండా, మా మధ్యనే ఉంటూ ఆకాశమార్గంలో క్రిందగా తీసుకొని 
ర్వా నేను వీళ్లందరినీ ఏ సహాయం లేకుండానే మోయగలను. మీ రందరూ ఉన్నప్పుడు 
బాధ ఏముంది? మిగిలిన బ్రాహ్మణుల నందరినీ నీ మిత్రులు మోసికొనివస్తారు” అన్నాడు. 

తండ్రి ఆజ్ఞ ప్రకారం ఘటోత్మచుడు ద్రౌపదిని మెడలమీద ఎక్కించుకొన్నాడు. 
ఆతని మిత్రులు మిగిలిన అందరినీ తీసికొనివెళ్లారు. లోమశుడు అపరసూర్యుడు వలె 
యోగబలంచేత ఆకాశమార్గంలో పయనించాడు. 

మ్లేచ్చులు, ఎందరో దేవతాపురుషులు, కింనరగంధర్వాదులు, ఉన్న ప్రదేశాలను 
చూస్తూ అతివేగంగా ప్రయాణం చేశారు. 

కైలాసపర్వతమూ,దాని దగ్గరనే నరనారాయణాశ్రమమూ, అక్కడనే చాల పెద్దదైన 
బదరీవృక్షమూ చూచారు. నరనారాయణులు నివసించిన ఆశ్రమంలో దిగారు. అక్కడ 
నున్న బుషు లందరికీ యుధిష్టిరుడు అభివాదనం చేశాడు. 


భీముడు సౌగంధికపుష్పం తీసికొనివచ్చుట 
వారు అక్కడ ఆరు రోజులు నివసించారు. ఒకనాడు సుందరమూ సుగంధభరితమూ 
అయిన ఒక సహస్రదళపద్మం గాలికి ఎగిరి వచ్చి పాండవులు నివసించిన చోట పడింది. 
అది చూడగానే ద్రౌపది భీముణ్ణి - “ఈ పుష్పం ఎంత మనోహరంగా ఉంది! దీనిని 
యుధిష్టిరునికి ఇస్తాను. ఇంకా ఇలాంటి పుష్పాలు తెచ్చి పెట్టుము. కామ్యకవనానికి తీసికొని 
వెడదాం” అని కోరింది. 


264 మహాభారతసారసంగ్రహము 


అన్నగారి అనుమతితో ఆతడు ధనుర్చాణాలు ధరించి గంధమాదనపర్వతంమీదికి 
వెళ్లాడు. తనను ఎదిరించిన ఏనుగులను, సింహవ్యాఘ్రాదిమృగాలను వధిస్తూ ఆ సువాసన 
వస్తూన్న దారే పట్టుకొని ముందుకు వెళ్లాడు. అతిసుందరము లైన దృశ్యాలు చూస్తూ 
ద్రౌపది మాట లనే పాథేయంతో బలం పుంజుకొని అతిశీఘ్రంగా వెళ్లాడు. 

ద్రౌపదీవాక్యపాధేయో భీమః శీఘ్రతరం యయౌ. (వనపర్వం. 146. 86) 


అక్కడ భీమసేనుడు ఒక అతివిశాలమైన కదలీవనం చూచాడు. అడ్డు వచ్చిన 
చెట్లు పడగొడుతూ అక్కడ నున్న సరస్సులో కొంతసేపు విహరించి బైటకు వచ్చి జబ్బలు 
గట్టిగా చరుస్తూ శంఖనాదం చేశాడు. భూలోకంనుండి స్వర్గలోకం అధిరోహించే మార్గం 
వరకూ వెళ్లాడు. 


ఆ శంఖధ్వని విన్న అక్కడనే ఉన్న హనుమంతుడు అతడు తన భాతయే అని 
గుర్తించి, ఇతడు ఇంక ముందుకు వెడితే ఎవరైనా ఎదిరించవచ్చును, ఎవరైనా శపించ 
వచ్చును, ముందుకు వెళ్లనీయకూడదు అని మనస్సులో అనుకొని పర్వతంవంటి దేహంతో 
దారికి అడ్డంగా కూర్చున్నాడు. అతిదీర్హ మైన తోకను గొప్ప ధ్వని కలిగే టట్లు 
రూడిస్తున్నాడు. 

ఆ శబ్దం ఎక్కడినుండి వచ్చిందా అని వెదికికొంటూ భీముడు ఆ కదలీవనంలో 
(ప్రవేశించాడు. అక్కడ కదలీవనమధ్యంలో కూర్చొని ఉన్న, మెరపుల రాశి వలె ప్రకాశిస్తూన్న 
హనుమంతుణ్ణి చూచాడు. తన మార్గానికి అడ్డుగా ఉన్న ఆతనిని చూచి భీమసేనుడు 
ఏమీ జంకూ గొంకూ లేకుండా సింహనాదం చేశాడు. ఆ శబ్దానికి మృగాలు, పక్షులు 
భయపడి పోయాయి. 


హనుమంతుడు కళ్లు సగం తెరిచి అనాదరపూర్వకంగా - “నేను ఒంట్లో సరిగా 
లేక సుఖంగా నిద్రపోతూంటే ఎందుకు ఇలా గొడవచెస్తావు? బుద్ధిమంతు లెవ్వరూ 
ఇలా ప్రవర్తించరు. ఇటుపైన ఈ పర్వతం మీదికి సిద్దులు తప్ప సామాన్యమానవులు 
వెళ్లజాలరు. నీమీద దయ దలచి చెపుతున్నాను. ఈ పళ్లు తిని వెనుకకు వెళ్లు. అనవసరంగా 
మరణిస్తావు; ఇంతకీ నీ వెవరవు?” అన్నాడు. 


భీముడు తాను వాయుపుత్రు డైన భీమసేనుడ నని చెప్పాడు. “నేను వానరుడను; 
నీకు మార్గం ఇవ్వను. తిరిగి వెళ్లిపో; ప్రాణాలు కోల్పోకుము” అన్నాడు హనుమంతుడు. 
“దారిలో నుండి తప్పుకో; నిన్ను వధించవలసివస్తుంది” అన్నాడు భీముడు. 


వనపర్వము 265 


“నేను జబ్బుపడి ఉన్నాను. లేవలేను. కావస్తే నన్ను దాటివెళ్లు” అన్నాడు 
హనుమంతుడు. ఆ మాట విని భీమసేనుడు - “నిర్గుణుడైన పరమాత్మ దేహం అంతా 
వ్యాపించి ఉంటాడు. జ్ఞానంచేత మాత్రమే తెలియదగిన ఆ పరమాత్మ మీదినుంచి దాటి 
అవమానించను. సమస్తభూతాలలోను నివసించే ఆ పరమాత్మను గూర్చి నేను వేదాల 
ద్వారా తెలిసికొని ఉండకపోతే, హనుమంతుడు సాగరం దాటి నట్లు నిన్ను - పర్వతాన్నీ 
కూడ దాటి ఉండేవాణ్ణి” అన్నాడు భీముడు. 

నిర్గుణః పరమాత్మా తు దేహం వ్యాప్యావతిష్టతే, 

తమహం జ్ఞానవిజ్ఞేయం నావమన్యే న లజ్ఞయే, 

యద్యాగమైర్న విద్యాం చ తమహం భూతభావనమ్‌, 

క్రమేయం త్వాం గిరిం చైవ హనూమానివ సాగరమ్‌. (వనపర్వం. 147. 8,9) 


“ఆ హనుమాన్‌ ఎవరు? సాగరలంఘనం ఏమిటి?” అని ప్రశ్నించాడు 
హనుమంతుడు. 


“అతడు నా సోదరుడు. ఆతడు రామాయణంలో చాల ప్రసిద్దుడు. మహా 
బలవంతుడు. సీతకోసమై శతయోజనవిస్తీర్ణ మైన సముద్రం దాటాడు. నేను అంతటి 
పరాక్రమం కలవాడను. నా శాసనం పాటించకపోతే నిన్ను యమలోకానికి పంపివేస్తాను” 
అన్నాడు భీముడు. హనుమంతుడు లోలోన నవ్వుకుంటూ - “ఏమీ అనుకోకు. నేను 


లేవలేకుండా ఉన్నాను. ఈ తోక ప్రక్కకి తప్పించుకొని వెళ్లు” అన్నాడు. 


వీనిని తోక పట్టుకొని గిరగిరా త్రిప్పి దూరంగా పారవేయవచ్చు ననుకొని భీముడు 
అనాదరపూర్వకంగా ఎడమచేతితో తోక ఎత్తబోయాడు. తోక కదలలేదు. గట్టిగా ప్రయత్నం 
చేశాడు; కదలలేదు. ఒళ్లంతా చెమటలు పట్టాయి. 


చివరికి ఏమీ చేయజాలక భీమసేనుడు చేతులు జోడించి - “నీవు సిద్దుడవా; 
లేక ఎవ రైనా దేవతాపురుషుడవా. నన్ను క్షమించు. ను వ్వెవ్వరో చెప్పు. నేను శిష్యుడు 
వలె అడుగుతున్నాను” అన్నాడు. 

హనుమంతుడు తనను గూర్చి తెలిపి శ్రీరాముని చరిత్ర అంతా సంక్షిప్తంగా వర్ణించి 
చెప్పాడు. “నేను రాముణ్ణి 'నీ కథ లోకంలో ప్రచారంలో ఉన్నంతవరకు నేను జీవింతును 
గాకి అని ప్రార్థించగా రాముడు 'తథాస్తు అన్నాడు. ఇక్కడ ఉంటూన్న నాకు సీత్రానుగ్రహం 
చేత దివ్యభోగా లన్నీ లభిస్తూంటాయి. అప్పరసలూ, గంధర్వులూ రామకథ ఇక్కడ గానం 


266 మహాభారతసారసంగ్రహము 


చేస్తూంటే నేను విని ఆనందిస్తుంటాను. ఇటు పైన వచ్చే వన్నీ దేవభూములు. నువ్వు 
అక్కడికి వెళ్లడం మంచిది కాదని అడ్గుకొన్నాను.” అని కూడ చెప్పాడు. 


భీముడు తనకు హనుమంతుని దర్శనం అయినందుకు చాల సంతసించి - 
“నీవు ఏ రూపంతో ఆ నాడు సముద్రం దాటావో అది నాకు చూపించు” అని ప్రార్థించాడు. 
“యుగధర్మాలు మారిపోతూంటాయి. ఆ రూపం ఇప్పుడు చూపడానికి శక్యం కాదు” 
అని అంటూ హనుమంతుడు, నాలుగు యుగాల ధర్మాలను, భీము డడుగగా, 
విశదీకరించాడు. “ప్రయోజనం లేని విషయాలను తెలిసికొని ఏమి లాభము? ఇక చాలు, 
వెళ్లుము” అని కూడ అన్నాడు. 


“నీ రూపం చూస్తేనే కాని నే నిక్కడనుండి కదలను” అని భీముడు పట్టుపట్టాడు. 
హనుమంతుడు నవ్వి భీమసేనునకు సాగరలంఘనసమయంలో తాను దాల్చిన పర్వతం 
వంటి రూపాన్ని చూపించాడు. “నువ్వు ఇంతకంటె పెద్ద రూపంలో చూడలేవు. నా 


ఎదట నున్న శత్రువు బలాన్ని పట్టి నేను నా శరీరాన్ని పెంచుతాను” అన్నాడు. 


భీముడు ఆ రూపం చూడగానే ఆశ్చర్యచకితుడై - “మహావీరా! నీ రూపాన్ని 
చూడజాలకున్నాను. ఉపసంహరించుము” అని ప్రార్థించాడు. “నువ్వు ప్రక్కన ఉండగా 
రాముడు ఎందుకు రావణునితో తాను యుద్దానికి వెళ్లాడా అని నా మనస్సులో ఆశ్చర్యం 
కలుగుతూన్నది” అన్నాడు. 


“శత్రువును సంహరించి తన భార్యను తెచ్చుకొన్నా డను కీర్తి రామునకు చెందడానికి 
అలా చేయవలసివచ్చింది. లేకపోతే రావణుడు నా కొక లెక్కా” అన్నాడు హనుమంతుడు. 


హనుమంతుడు తన పెద్దదైన శరీరాన్ని తగ్గించి భీమసేనుణ్ణి ఆలింగనం 
చేసికొన్నాడు. హనుమంతుని శరీరస్పర్శ కలగగానే భీముని శ్రమ అంతా తొలగిపోయింది. 
నాతో సమాన మైన బలం కలవా డెవడూ లేడు అనే భావం భీమునికి కలిగింది. 
హనుమంతుడు స్నేహపూర్వకంగా “భీమసేనా! నే నిక్కడ ఉన్నట్లు ఎవరికీ చెప్పకు. 
కుబేరుడు పంపగా వచ్చే దేవగంధర్వప్తీలు వచ్చే వేళ అయింది. నీ విక వెళ్లు. నీ 
మూలాన నేను రాముణ్ణి స్మరించడం జరిగింది. నీ మానుషశరీరస్పర్భ కలగడంచేత 
జగత్తులోని అందరి హృదయాలను సంతోషపెట్టేవాడు సీత్రాముఖారవిందానికి సూర్యుడు, 
రావణు డను అంధకారానికి భాస్మరుడు అయిన రాము డనే పేరు గల విష్ణువును 
స్మరించాను. 

మమాపి సఫలం చక్షుః స్మారితశ్చాస్మి రాఘవమ్‌, 

రామాభిధానం విష్ణుం హి జగద్ధదయనందనమ్‌. 


వనపర్వము 267 


సీతావక్రారవిన్దార్మం దశాస్యధ్వాన్తభాస్మరమ్‌, 

మానుషం గాత్రసంస్పర్భం గత్వా భీమ త్వయా సహ. (వనపర్వం. 151.67) 

నీవు శత్రుసైన్యం ప్రవేశించి సింహనాదం చేస్తూన్నప్పుడు నేను భయంకరమైన 
నా సింహనాదాన్ని దానితో కలిపి శత్రువుల గుండెలు పగిలిపోయే టట్లు చేస్తాను. నీకు 
యుద్ధంలో విజయం లభిస్తుంది” అని చెప్పి అంతర్జాన మయ్యాడు. 


భీముడు గంధమాదనం ఎక్కి సౌగంధికవనంలో ప్రవేశించాడు. అక్కడ అనేక 
యక్ష - రాక్షస - కింనర - కింపురుషాదులచేత రక్షింపబడుతూన్న దివ్యసరస్సు కనబడింది. 

“నీ విక్కడికి ఎందుకు వచ్చావు?” అని ఆ రక్షకులు అడిగారు. భీమసేనుడు తా 
నెవరో అక్కడికి ఎందుకు వచ్చాడో చెప్పాడు. “ఇది కుబేరుని సరస్సు. దీనిలో మానవు 
లెవ్వరూ ప్రవేశింపజాలరు. కుబేరుని అనుమతి లేనిదే దీనిని ఎవరూ స్పృశింపజాలరు” 
అన్నారు ఆ సరస్సును రక్షిస్తూన్న రాక్షసులు. 

భీము డిలా అన్నాడు - “రాక్షసులారా! ఆ కుబేరుడు ఇక్కడ కనబడడం లేదు. 
కనబడినా కూడ క్షత్రియుడ నైన నేను ఎవరినీ యాచించే ప్రసక్తి లేదు. ఇంతకీ - 
సుందర మైన ఈ సరస్సు ఎక్కడో పర్వతంమీద ఆవిర్భవించింది; కుబేరుని ఇంటి పక్క 
లేదు. ఎక్కడో ఉన్నదానిమీద కుబేరుని ఆధిపత్యం ఏమిటి? ఇది కుబేరునికీ, 
సమస్తప్రాణులకీ సాధారణ మైన సొత్తు. అలాంటిదాని విషయంలో ఒకళ్లు మరొకరి 
అనుమతి కోరే ప్రశ్న ఏముంటుంది? 


ఇయం చ నలినీ రమ్యా జాతా పర్వతనిరరే 

నేయం భవనమాసాద్య కుబేరస్య మహాత్మనః, 

తుల్యా హి సర్వభూతానామియం వైశ్రవణస్య చ, 

ఏవంగతేషు ద్రవ్యేషు క కం యాచితుమర్హతి. _(వనపర్వం. 154. 11, 12) 

ఇలా అంటూ భీమసేనుడు సరస్సులో ప్రవేశించాడు. వాళ్లందరూ యుద్దానికి 
వచ్చారు. అందరినీ సంహరించాడు. నిర్భయంగా సరస్సులో దిగి పద్మాలు కావలసిన 
నన్నీ తీసికొన్నాడు. 

ఇంతలో మిగిలిన రక్షకు లందరూ కుబేరునిదగ్గరికి వెళ్లి చెప్పగా - అతడు నవ్వి 
“ఈ విషయం నాకు ముందుగానే తెలుసును. ద్రౌపదికోసం వాటిని భీముడు పట్టుకొని 
వెడుతున్నాడు, అద్దు పెట్టకండి” అన్నాడు. 


268 మహాభారతసారసంగ్రహము 


యుధిష్టిరాదులు భీముణ్ణి ఎదకుతూ వెళ్లుట 
అలా ఉండగా ఇక్కడ యుధిష్టిరునికి ఉపద్రవాన్ని సూచించే అనేక మైన ఉత్పాతాలు 
(అపశకునాలు) కనబడ్డాయి. అతడు కంగారు వడుతూ ప్రక్కన భీముడు 
కనబడకపోవడంతో “భీమసేను డెక్కడికి వెళ్లాడు?” అని అడిగాడు. ద్రౌపది ఆ పుష్పం 
కోసం వెళ్లి నట్లు చెప్పింది (గుర్తు చేసింది). యుధిష్టిరుడు భీమున కే మైనదో అని 
చింతిస్తూ, ఘటోత్మచాదుల సహాయంతో అందరినీ తెలిసికొని గంధమాదనపర్వతానికి 
వెళ్లాడు. 


అక్కడ ఆ సరస్సు, దాని మీద భీమసేనుడు కనబడ్డారు. భీమసేనుడు గదాధారియై 
కోపావేశంతో ఉన్నాడు. వాని చుట్టూ మరణించిన సరోరక్షకుల శరీరాలు పడి ఉన్నాయి. 


యుధిష్టిరుడు భీమసేనుణ్ణి చూచి సంతోషంతో ఆతనిని కౌగిలించుకొని “భీమసేనా! 
నీ వేమీ సాహసకృత్యం చేయలేదుకద. దేవతల కప్రియ మైన పను లేవీ చేయకుము” 
అంటూండగా కుబేరునిదగ్గరికి వెళ్లిన రక్షకభటులు తిరిగి వచ్చి, యుధిష్టిరాదులకు 
సవినయంగా నమస్కరించాడు. పాండవు లందరూ అక్కడ ఉన్నా రను విషయం కుబేరునకు 
తెలియడంచేత వాళ్లు నిర్భయంగా కొంతకాలం అర్జునుని రాకకై నిరీక్షిస్తూ అక్కడనే 
ఉన్నారు. 

“మీరందరూ ముందుకు వెళ్లడం శక్యం కాదు. వెనుకకు వెళ్లండి” అని ఆకాశవాణి 
ఆదేశించగా వారందరూ తిరిగి నరనారాయణా[శ్రమం చేరుకొన్నారు. 


జటాసురవధ 


జటాసురు డను ఒక అసురుడు సర్వశాస్త్రపండితుడు, సకలమంత్రవేత్త అయిన 
బ్రాహ్మణుని రూపంలో కొంత కాలంనుండి పాండవులతో కలిసి ఉండేవాడు. సమయం 
చూచుకొని పాండవుల ఆయుధాలనూ ద్రౌపదినీ అపహరించా లని చూస్తున్నాడు. 

ఒకనాడు భీమసేనుడు వేటాడుతూ దూరంగా ఉన్నాడు. ఘటోత్మచాదులు నలు 
మూలలకీ వెళ్లిపోయారు. లోమశుడు మొద లైన బుషుల స్నానాదులకు వెళారు. ఇదే 
సమయం అనుకొని జటాసురుడు తన రూపం ధరించి ముగ్గురు పాండవులను, ద్రౌపదిని, 
పాండవుల సమస్త మైన ఆయుధాలనూ తీసికొని పారిపోవడానికి ప్రయత్నించాడు. 

సహదేవుడు వానితో పెనుగులాడి ఎలాగో విడిపించుకొని భీముణ్ణి వెదుకుతూ 


పిలుస్తున్నాడు. 


వనపర్వము 269 


ఆ అసురుడు తననూ, ద్రౌపదినీ, నకులుజ్లీ ఆయుధాలనూ గట్టిగా బంధించి 
మోసికొనిపోతూనే ఉండగా యుధిష్టిరుడు వానికి ధర్మబోధ చేయడం ప్రారంభించాడు. 
అదేమీ పని చేయలేదు. దానితో అతడు తన బరువు పెంచాడు. ఆ అసురుడు బరువు 
మోయలేకుండా ఉన్నాడు. 


సహదేవుడు ప్రాణాలకి తెగించి వానితో యుద్ధం చేయడానికి నిలబడ్డాడు. దైవవశం 
చేత దారి తప్పి జటాసురుడు అక్కడక్కడనే తిరుగుతున్నాడు. ఇంతలో వచ్చిన భీముడు 
వానితో పోరాడి వానిని సంహరించాడు. 


యుధిష్టిరుడు తనతో నున్నవా రందరితో కలిసి తిరిగి నరనారాయణాశ్రమం 
చేరి కొంతకాలం అక్కడ నున్నాడు. 

తమ్ముళ్లతో యుధిష్టిరుడు - “అర్జునుడు ఐదు సంవత్సరాలు విద్యాభ్యాసం చేసి 
వస్తా నన్నాడు కదా. ఆ సమయం పూర్తి కావస్తూన్నది. మనం మరొక చోటికి వెడదాం” 
అన్నాడు. అందరూ బయలుదేరి కొంత దూరం నడిచి, కొంత దూరం ఘటోత్మచాది 
రాక్షసుల బుజా లెక్కి ఉత్తరదిశగా వెడుతూ, కైలాసము, మైనాకమూ, గంధమాదన 
సమీపప్రదేశాలు దాటుకొంటూ పదిహేడవ దివసానికి గంధమాదనపర్వతం సమీపాన 
ఉన్న వృషపర్వ అను రాజర్షి ఆ(శమం చేరారు. 

ఆ రాజర్షి పాండవులను పుత్రులను చూచి నట్లు సంతోషించి ఆదరించాడు. 
అక్కడ ఏడు రోజులుండి ఇంకా ఉత్తరదిశ వైపు ప్రయాణం సాగించారు. వెళ్లే ముందు 
తమ వద్ద ఉన్న రత్నాలు, ఆభరణాలు, యజ్ఞపాత్రలు ఆ ఆశ్రమంలో ఉంచేశారు. 


నాల్గవ రోజున పాండవులు శ్వేతపర్వతం ఎక్కారు. తరువాత గంధమాదన 
ప్రాంతారణ్యం చేరారు. ఆ ప్రాంతంలోనే వారు ఆర్‌ష్టిషేణుని ఆ(శ్రమం చూచారు. 


అందరూ ఆర్‌ష్టిషేణుని వద్దకు వెళ్లి అభివాదనం చేసి ఆయన ఆజ్ఞచే ఆయన 
చుట్టూ కూర్చున్నారు. ఆ బుషి కుశలప్రశ్నల ద్వారా యుధిష్టిరునకు ఉత్తమ మైన 
ధర్మాలు బోధించాడు. “మానవులు ఈ ప్రాంతం దాటి వెళ్లజాలరు. అవన్నీ దేవభూములు” 
అని కూడ ఆయన యుధిష్టిరునకు చెప్పి “అర్జునుడు తిరిగి వచ్చేవరకు మీరందరూ 
ఇక్కడనే సుఖంగా ఉండవచ్చును” అన్నాడు. 


పాండవులు ఆ ఆశ్రమంలో కొన్నాళ్లు నివసించారు. అవసర మైనప్పుడు వస్తా 
నని చెప్పి ఘటోత్కచుడు రాక్షసు లందరితో కలిసి వెళ్లిపోయాడు. 


270 మహాభారతసారసంగ్రహము 


ఒకనాడు ఆ మహాహ్రదంలో ఉన్న ఒక మహానాగాన్ని గరుత్మంతుడు పట్టి పైకి 
ఎగిరిపోయాడు. ఆ గాలికి పర్వశిఖరంనుండి విచిత్రవర్ణం గల సుగంధిపుష్పాలు ఎగిరి 
వచ్చి పాండవులు కూర్చొన్న చోట పడ్డాయి. అవి ద్రౌపది చూచినది. 


ఆమె తగిన సమయం చూచుకొని, వివిక్తప్రదేశంలో ప్రశాంతంగా కూర్చున్న 
భీముని దగ్గరికి వెళ్లి - “నాకు ఆ ఉన్నత మైన శిఖరాన్ని నీ సహాయంతో ఎక్కా లని 
ఉంది” అను భావం ప్రకటిస్తూ “ముందుగా నువ్వు వెళ్లి అక్కడ రాక్షసులు మొదలైన వాళ్లు 
ఎవరైనా ఉంటే వాళ్లను సంహరించి రావాలి” అని కోరింది. 


అతడు గదాద్యాయుధాలు ధరించి అనేక తాళవృక్షాల ఎత్తులో ఉన్న ఆ శిఖరం 
ఎక్కి శంఖం పూరించాడు. అనేక యక్ష- రాక్షసాదులు యుద్దానికి వచ్చారు. వాళ్లలో 
చాలమందిని సంహరించాడు. కుబేరునకు చాల సన్నిహితమి(త్రు డైన మణిమంతు డను 
బలవంతు డైన రాక్షసుని కూడ సంహరించాడు. 


పర్వతశిఖరం పైన జరుగుచున్న యుద్ధధ్వని గుహలలో ప్రతిధ్వనించి క్రిందనున్న 
యుధిష్టిరాదులకు వినబడినది. వాళ్లు భీమునికి ఏమై నదో అని భయపడుచు ద్రౌపదిని 
ఆర్‌ష్టిషేణుని వద్ద ఉంచి శిఖరం పైకి వెళ్లారు. అక్కడ భీముడు కనబడ్డాడు. 


యుధిష్టిరుడు భీమునితో “ఇలా సాహసం చేయకూడదు. ఇది దేవతల విషయంలో 
చేసిన అపరాధము. ఇలా ఇక ఎన్నడూ చేయకు” అన్నాడు. 


మరణించగా మిగిలిన రాక్షసులు కుబేరుని దగ్గరికి వెళ్లి భీముడు చేసిన పనిని 
గూర్చి చెప్పారు. కుబేరుడు క్రుద్దుడై - “ఇది భీముడు చేసిన రెండవ అపరాధము. ఇక 
క్షమించకూడదు” అంటూ రథారూఢుడై పాండవు లున్నచోటికి వెళ్లాడు. వారిని చూచి 
అతడు, ఆతనిని చూచి వాళ్లు సంతోషించారు. 


కుబేరుడు పాండవులపై మైత్రి చూపడం చూచిన యక్షగంధర్వులు ఏ వికారమూ 
లేకుండా ఉండిపోయారు. 


యుధిష్టిర - నకుల-సహదేవులు ఏదో అపరాధం చేసిన వాళ్లవలె ఆతనికి 
నమస్కరిస్తూ నిలబడ్డారు. అక్కడ ఇంతమంది రాక్షసులతో యుద్ధంచేసినా కూడ ఏ 
మాత్రము అలసట లేకుండా యుద్దానికి సిద్ధంగా నిలబడిన భీముణ్ణి చూచి కుబేరుడు- 
ధర్మరాజుతో “నాకు ఖీమునియందు ఏమీ కోపం లేదు” అని అన్నాడు. 


వనపర్వము 271 


“భీమసేనా! ద్రౌపదికోసం ఈ సాహసం చేసి, నన్ను కూడ లక్ష్యపెట్టకుండగా 
యక్షరాక్షసులను సంహరించినందుకు సంతోషించుచున్నాను, నాకు శాపవిమోచన మైనది” అన్నాడు. 


యుధిష్టిరు డడగగా తనకు అగస్యు డిచ్చిన శాపాన్ని గూర్చి చెప్పాడు. “నేనొక 
పెద్ద యక్ష-రాక్షస సైన్యంతో బయలుదేరి దేవసభకు వెడుతుండగా దారిలో ఘోరమైన 
తపస్సులో ఉన్న అగస్త్యుడు కనబడ్డాడు. అప్పుడు రాక్షసరాజు, నా మిత్రుడు అయిన 
మణిమంతుడు మూర్ధత్వం వల్లనో, అజ్ఞానంవల్లనో, దర్పంవల్లనో, మోహంవల్లనో, 
దేనివల్లనో గాని ఆయన శిరస్సుమీద ఉమ్మి వేశాడు. అపుడు అగస్వ్యుడు - “కుబేరా! 
నీవు చూస్తూండగా నీ మిత్రుడు ఈ విధంగా నన్నవమానించాడు! అందుచేత ఇతడు 
సైన్యంతో కూడ మానవుని చేతిలో మరణిస్తాడు. నీకు ఆ మానవుణ్ణి చూచిన తరువాత 
పాపం తొలగిపోతుంది” అని శపించాడు. మహారాజా! ఇపుడు భీముడు నన్ను ఆ పాపం 
నుండి విముక్తుణ్ణి చేశాడు.” 


కుబేరుడు యుధిష్టిరునకు ధర్మమార్గం ఉపదేశించి భీమసేనుడు ధర్మం 
తెలియనివాడు. గర్వంతో నిండినవాడు. బాలుని బుద్ధివంటి బుద్ధి కలవాడు. కోపశీలుడు. 
భయం లేనివాడు. వీనిని అదుపులో ఉంచుకో. 

అధర్మజ్ఞో9_వలిప్తశ్చ బాలబుద్ధిరమర్షణః, 

నిర్భయో భీమసేనోల_యం తం శాధి పురుషర్షభ. (వనపర్వం. 162. 9) 

ఇటు పైన యక్షరాక్షసాదులు మిమ్మ ల్నేమీ చెయ్యరు. మీకు అన్ని విధాల సేవలు 
అందిస్తారు. నీవు తిరిగి ఆర్‌ష్టిషేణుని ఆశ్రమానికి వెళ్లు. అచిరకాలంలో అర్జునుడు 
వస్తాడు” అని చెప్పాడు. కుబేరు డీ విధంగా యుధిష్టిరునికి ఉపదేశించి శ్వేతపర్వతం 
మీదికి వెళ్లి పోయాడు. 

పాండవులు, అర్జునుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తూ దినం సంవత్సరం 
లాగ గడుపుతుండగా ఒకనాడు అర్జునుడు దేవేంద్రుని రథము ఎక్కి వచ్చి ఆ 
గంధనమాదనపర్వతం మీద నున్న తనవారి నందరినీ కలుసుకొన్నాడు. 

అర్జునుడు ముందుగా ధౌమ్యునికీ, తరువాత యుధిష్టిరునికీ, పిదప భీమునకు 
అభివాదనం చేశాడు. నకులసహదేవులు ఆతనికి అభివాదనం చేశారు. అర్జునుడు (ద్రౌపదిని 
ఓదార్చి తాను సాధించిన అస్త్రవిద్యాదులను గూర్చి వాళ్లకు నివేదించాడు. 

మరునాడు దేవేంద్రుడు పాండవుల వద్దకు వచ్చి “అర్జునుడు సమస్తమైన అస్త్రాలను 
సంపాదించి దేవతలకు కూడ శక్యం కాని పనులు చేశాడు. మీరు ఆతని సాహాయ్యంతో 
అనతికాలంలో రాజ్యం పొందుతారు” అని యుధిష్టిరునకు చెప్పి వెళ్లాడు. 


272 మహాభారతసారసంగ్రహము 


దేవేంద్రుడు వెల్లిన పిమ్మట అర్జునుడు తనకు ఈశ్వరుడు అనుగ్రహించి 
పాశుపతాస్త్రము ఇచ్చినట్లు, దేవేంద్రాది దిక్సాలకు లందరూ అనేకాస్తము లనుగ్రహించి 
నట్లు తెలిపి నివాతకవచులను సంహరించిన వృత్తాంతం ఈ విధంగా చెప్పాడు- 


అస్త్రాలన్నీ ఇచ్చిన తరువాత ఇంద్రుడు నాతో “నా శత్రువు లైన నివాతకవచు 
లను దానవులు, మూడు కోట్లమంది, ఎవరూ ప్రవేశింపరాని సముద్రకుక్షిలో ఉంటున్నారు. 
వాళ్లని సంహరించి రమ్ము” అని చెప్పి మాతలి నడుపుతూన్న రథాన్సీ దేవదత్త మనే 
శంఖాన్ని అనేక ఆయుధాలను ఇచ్చి పంపాడు. 


నేను సముద్రప్రాంతం చేరి అక్కడ దానవులతో నిండిన ఆ దైత్యపురం చూచాను. 
అక్కడ దేవదత్తాన్ని పూరించగా దానవులందరూ అనేకవిధా లైన శస్తాలు ధరించి 
వికృతములైన వాద్యధ్వనులతో నాపై యుద్దానికి వచ్చారు. ఘోర మైన యుద్ధం జరిగింది. 
ఎంతో మంది నివాతకవచులు నా అస్రాలకు మరణించారు. 


తరువాత వాళ్లు మాయాయుద్ధం ప్రారంభించారు. రాళ్లు కురిపించారు. దానిని 
నేను నివారించాను. తరువాత జలవర్షం కురిపించారు. అగ్నివర్షం కురిపించారు. 
రుంరూమారుతం సృష్టించారు. రథాశ్వాలు వెనుకకు తిరిగాయి. మాతలి కంగారుపడ్డాడు. 
అంధకారంలో ఏమీ కనబడడం లేదు. ఆతని స్థితి చూచి నా మనస్సులో కూడ దిగులు 
పుట్టింది. వెంటనే నేను మాతలికి ధైర్యం చెప్పి అస్త్రాలు ప్రయోగించి ఆ మాయలను 
తొలగించాను. విజృంభించి వాళ్ల నందరినీ సంహరించాను. 


అప్పుడు మాతలి మా రథాన్ని ఆ దానవుల పురంలోకి ప్రవేశపెట్టాడు. ఆ పురం 
చూడగానే నాకు ఆశ్చర్యం కలిగింది. ఇంత అందమైన నగరంలో దేవతలు ఎందుకు 
నివసించడం లేదు అని నేను మాతలిని అడగగా అత డిలా చెప్పాడు- వీరుడా! పూర్వం 
ఈ పురంలో దేవతలు నివసించేవారు. నివాతకవచులు ఘోర మైన తపస్సు చేత 
బ్రహ్మదేవుని సంతోషపెట్టి ఈ నగరాన్ని సంపాదించి దేవతల వల్ల ఏమీ భయం లేకుండే 
టట్లు కూడ వరం కోరి ఈ నగరం ఆక్రమించుకొన్నారు. 

“ఈ ఆపదనుండి బయటపడేది ఎట్లు?” అని ఇంద్రుడు (బ్రహ్మదేవుణ్ణి ప్రార్థింపగా 
“ఇది దైవనిర్ణయం; నువ్వు వీళ్లను సంహరించజాలవు. ఐతే కొంత కాలం తరువాత 
నీవు నీ శక్తి నంతనీ ఒకనికి ధారపోసి అతని ద్వారా వీళ్లను సంహరించకలుగుతావు” 
అని బ్రహ్మ అనుగ్రహించాడు. అందుచేతనే ఇంద్రుడు సర్వాస్తాలూ నీ కిచ్చి నీచేత 
వీళ్లను చంపించాడు.” 


వనపర్వము 273 


నేను దానవులను సంహరించి మాతలితో దేవేంద్రనగరానికి వెళ్లాను. 
మార్గమధ్యంలో నాకు ఆకాశం మీద సంచరించే ఒక మహానగరం కనబడింది. “ఇదేమి 
నగరము?” అని నేనదగగా మాతలి ఇలా చెప్పాడు- “పూర్వం పులోమ అను ఒక 
దైత్యస్త్రీ కాలక అనే అప్పరస్త్రీ ఉండేవారు. వాళ్లు తీవ్ర మైన తపస్సుచేత (బ్రహ్మను 
సంతోషపెట్టి తమ పుత్రులను సురులు గాని, రాక్షసులు గాని, పన్నగులు గాని చంప 
సమర్థులు కాకూడ దను వరాన్నీ ఆకాశంమీద సంచరించే, సకల సౌఖ్యాలకీ నెలవైన 
ఒక మహాపురమునూ కోరారు. ఆ నగరమే ఇది. దీనికి హిరణ్యపురం అని పేరు. 
దీనిలో పౌలోములు, కాలకంజదానవులూ సుఖంగా నివసిస్తూంటారు. దేవతలు కూడ 
వీళ్లను ఏమీ చేయజాలరు. ఐతే వీళ్లకు బ్రహ్మ మానవుల చేతిలో వినాశం కలుగుతుం 
దని విధించాడు. అర్జునా! నీవు వీళ్లను కూడ సంహరించు.” 


మాతలి మాటలు విని నేను ఆ నగరం వైపు వెళ్లగా ఆ దానవులు నన్ను చూచి 
యుద్దసన్నద్దులై వచ్చారు. తీవ్ర మైన యుద్ధం జరిగింది. అమరావతిలో సమాన మైన ఆ 
పురం చాల ఆశ్చర్యకరంగా ఉంది. ఇష్టం వచ్చినట్లు ఆకాశంమీద సంచరించే ఆ పురం 
ఒక మారు నేలలో దూరిపోతుంది, పైకి లేస్తుంది, అడ్డంగా ప్రయాణం చేస్తుంది; నీళ్లలో 
మునిగిపోతూంటుంది. ఆ పురాన్ని చుట్టూ అస్త్రాలతో బంధించి వేశాను. అది నేలమీద 
పడిపోయింది. 


వందలకొలది, వేలకొలది దానవులు అనేక విధా లైన ఆయుధాలతో నన్ను చుట్టు 
ముట్టారు. నా మనస్సులో కొంచెం భయం కలిగింది. నేను అప్పుడు పాశుపతాస్త్రం 
ప్రయోగించాను. దానినుండి అనేక విధా లైన క్రూరమృగాలూ, అనేక విధాలైన శస్తాలు 
ధరించిన యోధులు బయలుదేరి ఆ దానవుల నందరినీ నశింపచేశారు. 


ఈ విధంగా దానవులను సంహరించి, హిరణ్యపురం విడిచి దేవేంద్రభవనం చేరాను. 
దేవేంద్రుడు నన్ను అభినందించి సకల దేవతల సమక్షంలో నన్ను ప్రశంసించాడు. నాడు 
ఇంద్రుడు అభేధ్యమైన కవచమూ, దేవదత్త మను శంఖమూ, గొప్పకిరీటము, దివ్యమాలలూ 
దివ్యవస్తాలూ బహూకరించాడు. ఈ విధంగా నేను ఇంద్రభవనంలో ఐదు సంవత్సరా 
లున్నాను. ఇంద్రుడు అనుమతించగా తిరిగి వచ్చాను.” 


యుధిష్టిరుడు అర్జునుని మాటిమాటికీ అభినందిస్తూ నీవు సంపాదించిన 
దివ్యాస్తాలను చూడా లని నాకో అభిలాష ఉన్నది అన్నాడు. రేపు చూపుతాను అన్నాడు 
అర్జునుడు. యుధిష్టిరుని కోరిక ప్రకారం మరునాడు అర్జునుడు అస్త్రప్రదర్శనం 


274 మహాభారతసారసంగ్రహము 


ప్రారంభించాడు. దానితో భూమి అదిరిపోయింది. పర్వతాలు కదిలిపోయాయి. అగ్ని 
ప్రజ్వలించింది. తీవ్రమైన గాలులు వీచాయి. 


ఇంతలో నారదుడు వచ్చి “ఈ విధంగా దివ్యాస్తాలను ప్రదర్శించకూడదు. 
యుధిష్టిరా! వీటి శక్తిని నీవు యుద్ధరంగంలో చూడవచ్చునులే” అని చెప్పి వెళ్లిపోయాడు. 


గంధమాదనం విడిచి పాండవుల తిరుగు ప్రయాణం 


కుబేరుని అనుగ్రహంచేత పాండవులు ఆ పర్వతం మీద సుందర మైన భవనాలలో 
నాలుగు సంవత్సరాల కాలం సుఖంగా ఒక్క రోజు గడిపి నట్లు గడిపారు. 


ఒకనాడు సోదరు లందరూ సుఖాసీనులై ఉన్నారు. భీమాదులు నలుగురూ 
అన్నగారితో సవినయంగా ఇలా అన్నారు. “కురురాజా! మనం వనవాసం ప్రారంభించి 
ఇప్పుడు పదకొండవ సంవత్సరం జరుగుతున్నది. మనం ఇక వెనుకకు వెళ్లి, ఒక 
సంవత్సరం అజ్ఞాతవాసం కూడ పూర్తిచేసికొని, యుద్ధంలో శత్రువులను నశింప చేసి 
రాజ్యం సంపాదిద్దాం.” 

యుధిష్టిరుడు అంగీకరించాడు. అందరూ బయలుదేరారు. ఆ గంధమాదన 
పర్వతానికీ, ఆ దేవతాస్థానాలకీ నమస్కరించి ఫుటోత్మచాదుల సాహాయ్యంతో 
బదరికా(శ్రమం జేరారు. లోమశమహర్షి పాండవులను ఆశీర్వదించి గంధమాదనం నుంచే 
స్వర్గలోకానికి వెళ్లిపోయాడు. బుష్యాశ్రమంలో సంచరిస్తూ వారందరూ ద్వైతవనంలో 
ప్రవేశించారు. 


భీమసేనుడు కొండచిలువ నోటిలో చిక్కుట 
ఒకనాడు భీమసేనుడు కూరమృగాలను వధించడానికై మహారణ్యంలో 
సంచరిస్తూండగా ఆతనికి భయంకరమైన ఒక మహాసర్పం (కొండచిలువ) కనబడింది. 
ఆ అజగరం హఠాత్తుగా వచ్చి మీదపడి భీముణ్ణి పట్టుకొన్నది. అది పట్టుకొనగానే దాని 
కున్న వరబలంచేత భీముడు స్పృహ కోల్పోయాడు. అంతటి దశసహస్రగజబలు డైన 
భీమసేనుడు దాని పట్టునుండి విడిపించుకొనలేకపోయాడు. దాని బలానికి ఆశ్చర్యపడుతూ 
భీమసేనుడు నీవెవ్వర వని దానిని అడిగాడు. 


తాను నహుషచక్రవర్తి ననీ, శాపంచేత ఈ రూపంలో ఉన్నా ననీ, తన నోట 
చిక్కినవాడు విడిపించుకొన జాలడనీ ఆ అజగరం చెప్పింది. 


వనపర్వము 275 


ఇంతలో అనేక మైన అపశకునాలు కనబడడంతో యుధిష్టిరుడు భీముని కోసం 
ఆరాటపడుతూ ఆతనిని వెదకికొంటూ అక్కడికి చేరారు. భీముని ద్వారా విషయం తెలిసికొని 
ఆ అజగరాన్ని - “నీకు మరేదైనా ఆహారం ఇస్తాం. మా సోదరుణ్ని విడువుము” అని 
ప్రార్థించాడు. 


అజగరం ఇలా అంది - “నా నోట చిక్కినవానిని విడిచే ప్రసక్తి లేదు. నువ్వు నా 
కంట పడ్డావుగాన రేపు నువ్వు కూడ నాకు ఆహారం అవుతావు. ఇది నాకు ముని ఇచ్చిన 
వరం” 


యుధిష్టిరుడు ఆ అజగరంతో - “అజగరమా! నేను యుధిష్టిరుణ్ణి అడుగుతున్నాను. 
సత్యం చెప్పు. నువ్వెవరవు? నా సోదరుణ్ణి ఎందుకు పట్టుకొన్నావు. ఏమి చేస్తే వానిని 
విడుస్తావు?” అన్నాడు. 

సర్పం ఇలా చెప్పింది - “రాజా! నేను నీ వంశానికే చెందిన నహుషు డనే 
రాజును. చంద్రుని నుండి ఐదవతరం వాడిని; ఆయువు పుత్రుడను. నీ పూర్వపురుషుడను. 
నేను తపస్సుచేతా, స్వాధ్యాయంచేతా, ఇంద్రియ నిగ్రహంచేతా, విక్రమంచేత 
త్రిలోకాధిపత్యం సంపాదించాను. ఐశ్వర్యం రాగానే నా మనస్సులో అధికమైన దర్పం 
ప్రవేశించింది. వెయ్యిమంది బ్రాహ్మణులచేత నా పల్లకీ మోయించుకొన్నాను. అలా 
బ్రాహ్మణులను అవమానించడం చేత అగస్త్యుడు నా క్రీ స్థితి కలిగించాడు. ఆ అగస్యుని 
అనుగ్రహం చేతనే నాకు పూర్వజన్మస్మృతి అలాగే ఉంది.” 


“ఇప్పు డీ షష్టకాలంలో (పగటి ఎనిమిది భాగాలలోని ఆరవ భాగంలో) నాకు నీ 
తమ్ముడు ఆహారంగా దొరికాడు. వీనిని విడవను. మరొక టేదీ నాకు వద్దు. అయితే నా 
ప్రశ్నలకు నీవు తగు సమాధానాలు చెప్పకలిగితే అప్పుడు వీనిని విడిచిపెడతాను.” 

ఆ మాటలు విని యుధిష్టిరుడు - “సర్పమా! నీ కిష్ట మైన ప్రశ్న లడుగుము. 
నాకు తెలిస్తే సమాధానాలు చెప్పి నీ కానందం కలిగిస్తాను. ఇంతకీ - ఈ లోకంలో 
బ్రాహ్మణునికి ఏది వేద్యమో (ఏ విషయాలు తెలుస్తాయో) అవి నీకే తెలుసు. అయినా 
అడుగు; చెపుతాను” అన్నాడు. 

“నువ్వు బ్రాహ్మణునకు వేద్యము అంటున్నావు కదా? బ్రాహ్మణు దెవరు? వేద్యం 
ఏమిటి? యుధిష్టిరా! నీ మాటలను పట్టి చూస్తే నువ్వ మంచి తెలివైనవాడ వనిపిస్తూన్నది” 
అంది సర్పం. 

బ్రాహ్మణః కో భవేద్రాజన్‌ వేద్యం కిం చ యుధిష్టిర, 

బ్రవీహ్యతిమతిం త్వాంహి వాక్యెరనుమిమీమహే. (వనపర్వం. 180. 20) 


276 మహాభారతసారసంగ్రహము 


“సత్యము, దానము, ఓర్పు, మంచి శీలము, క్రూరత్వం లేకపోవడము, తపస్సు, 
దయ ఇవి ఎవనిలో ఉంటాయో, నాగేంద్రా! అతడు బ్రాహ్మణుడు. సర్పమా! ఏది సుఖ 
దుఃఖాలకు అతీతమో, దేనిని పొందిన తరువాత శోకం ఉండదో అట్టి పరబ్రహ్మయే 
వేద్యము. నీ అభిప్రాయ మేమిటి?” 

సత్యం దానం క్షమా శీలమాన్ఫశంస్యం తపో ఘృణా, 

దృశ్యన్తే యత్ర నాగేన్ష స బ్రాహ్మణ ఇతి స్మృతః. 

వేద్యం సర్ప పరం బ్రహ్మ నిర్దుఖమసుఖం చ యత్‌, 

యత్ర గత్వా న శోచన్తి భవతః కిం వివక్షితమ్‌. (వనపర్వం. 180. 21,22) 

సర్పం అన్నది :- సత్యము, దానము, కోధం లేకపోవడము, క్రూరత్వంలేక 
పోవడము, అహింస, జాలి - ఇవన్నీ శూద్రులలో కూడ ఉండవచ్చును కదా? 

శూద్రేష్వపి చ సత్యం చ దానమక్రోధ ఏవ చ, 

ఆన్ఫశంస్యమహింసా చ ఘృణా చైవ యుధిష్టిర. (వనపర్వం. 180. 28) 

రాజా! దుఃఖం కాని సుఖం కాని లేని వేద్యము ఉన్న దన్నావు. కాని సుఖదుః 
ఖాలు లేని స్థానం ఏదీ ఉన్నట్లు నాకు కనబడడం లేదు.” 

యుధిష్టిరు డిలా అన్నాడు - “శూద్రునిలో ఏ సత్యాదిక మైన చిహ్నం (లక్షణం) 
ఉన్నదో అది బ్రాహ్మణునిలో కనబడన ట్లయితే ఆ శూద్రుడు శూద్రుడు కాదు, ఆ 
బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కాదు.” 

సర్పమా! ఎవనియందు ఈ వృత్తము ఉన్నదో అతడు బ్రాహ్మణుడు. ఎవనిలో 
ఇది లేదో అతడు శూద్రు దని చెప్పాలి. 

శూద్రేతు యద్భవేల్లక్ష్మ ద్విజే తచ్చన విద్యతే, 

న వై శూద్రో భవేచ్చూద్రో బ్రాహ్మణో న చ బ్రాహ్మణః. 

యత్రెతల్లక్ష్యతే సర్ప వృత్తం స బ్రాహ్మణః స్మృతః, 

యత్రెతన్న భవేత్సర్చ తం శూద్రమితి నిర్దిశేత్‌. (వనపర్వం. 180. 25, 26) 

సుఖదుఃఖాలు లేని వేద్యమైన పదం (స్థానం) ఏదీ లేదు అని అన్నావు కదా? 
సర్పమా! శీతానికీ ఉష్ణానికీ మధ్య ఏ విధంగా శీతత్వమూ, ఉష్ణత్వమూ ఉండదో అదే 
విధంగా సుఖదుఃఖాలు లేని పదం ఎక్కడో ఉంటుంది అని నా నిశ్చయం. ఏ మంటావు?” 

రాజా! ఒకని ప్రవృత్తిని (నడవడికను బట్టి) అతడు బ్రాహ్మణు డవుతాడు 
అన్నట్లయితే, అలాంటి ప్రవృత్తి లేనంతవరకూ జాతి వ్యర్థమే కదా? 


వనపర్వము 277 


యది తే వృత్తతో రాజన్‌ బ్రాహ్మణః ప్రసమీక్షితః, 

వృథా జాతిస్తదాయుష్మన్‌ కృతిర్యావన్న విద్యతే. (వనపర్వం. 180. 80) 
అని అదిగింది సర్పం. 

యుధిష్టిరుడు - “మహాబుద్ధిశాలి వైన సర్పమా! సమస్తవర్ణాల సంకరం జరుగుతూనే 
ఉంటుంది గాన జాతిని నిర్ధరించడం శక్యం కాదని నా అభిప్రాయం.” 

మనుష్యు లందరూ అందరి ప్రీలయందూ సంతానం పుట్టిస్తూనే ఉంటారు. వాక్కు 
మైథునము, పుట్టుక, మరణము ఇవి మానవు లందరికీ సమానమే. 

జాతిరేవ మహాసర్చ మనుష్యత్వే మహామతే, 

సంకరాత్సర్వవర్ణానాం దుష్పరీక్ష్యేతి మే మతిః. 

సర్వే సర్వాస్వపత్యాని జనయన్తి సదా నరాః, 

వాజ్మెథునమథో జన్మ మరణం చ సమం నృణామ్‌. 

(వనపర్వం. 180.31,32) 

యజ్ఞం చేస్తూన్న బ్రాహ్మణులు “మేం బ్రాహ్మణులమో కామో మాకు తెలియదు; 
యాగం మాత్రం చేస్తున్నాం” అని అంటూ “యే యజామహే” ఇత్యాదిమంత్రం 
చదువుతారు. ఈ [శ్రుతివాక్యం కూడ జాతిని నిర్ధరించడం కష్ట మని సూచిస్తూన్నది. 
అందుచేత విద్వాంసులు వృత్తం ప్రధాన మని అంటారు అన్నాడు. 

యుధిష్టిరుని సమాధానాలకు సంతోషించిన సర్పం - యుధిష్టిరా! వేద్యమును 
తెలిసికొన్న నీ వాక్యం విన్నాను. ఇంక న్‌ సోదరుణ్ణి భక్షించను అంది. 

ఇప్పుడు యుధిష్టిరుడు ఆ సర్పాన్ని ప్రశ్నించడం ప్రారంభించాడు. “సర్పమా! 
నీవు వేదవేదాంగపారగుడవుగా కనబడుతున్నావు! ఏమి చేస్తే సద్దతి కలుగుతుందో చెప్పు” 
అన్నాడు. 

“సత్సాత్రకు దానంచేస్తూ, సత్యం మాత్రమే పలుకుతూ, ప్రియంగా మాటలాడుతూ, 
అహింసానిరతుడై ఉంటే సద్దతి పొందుతాడు” అని సర్పం చెప్పింది. 

యుధిష్టిరుడు ఇలా అడిగాడు - “శరీరం విడచినవాడు కర్మల ఫలంగా స్వర్గానికి 
ఎలా వెడతాడు?” 

“రాజా! కర్మలవల్ల మనుష్యజన్మ, స్వర్గనివాసము, తిర్యగ్యోనిజన్మ (పశుపక్ష్యాది 
జన్మ) - ఈ మూడు విధా లైన గతులు కలుగుతాయి. అహింసను పాటిస్తూ దానాదులు 


278 మహాభారతసారసంగ్రహము 


చేస్తే మనుష్యలోకం నుండి స్వర్గానికి వెడతాడు. అందుకు విపరీతంగా ప్రవర్తిస్తే మనుష్యుడు 
గాను, తిర్యగ్‌జంతువుగాను పుడతాడు. ఇక్కడ ఒక విశేషం ఉంది. అదే మనగా 
కామక్రోధాలు, హింసాలోభాలు ఉన్నవాడు మనుష్యత్వం కోల్పోయి తిర్యగ్గంతు వవుతాడు. 
తరువాత తిర్యగ్‌జంతు జన్మ నుండి మనుష్యజన్మ పొందుతాడు. 

గోవులు, అశ్వాలు దేవజన్మ కూడ పొందవచ్చును” అని చెప్పింది సర్పం. 

ఆ అజగరం చెప్పిన సమాధానాలు విన్న యుధిష్టిరుడు- “సర్బమా! నీవు మహా 
బుద్ధిశాలివి వలె ఉన్నావు. అన్నీ తెలిసి ఉండి నన్ను ఎందుకు అడిగావు? సర్వజ్ఞుడవై 
స్వర్గవాసి వైన నిన్ను మోహం ఎలా ఆవహించింది? నాకు గొప్ప సంశయం కలిగింది” 
అన్నాడు. 

ఎంత బుద్ధిమంతు డైనా, ఎంత శూరు దైనా, మానవునికి సంపద మోహం 
కలిగిస్తుంది. సుఖాలలో ఉన్న ప్రతీవాడు మోహం చెందుతాడు అని నా అభిప్రాయం. 

సుప్రజ్ఞమపి చేచ్చూరమృద్ధిర్మోహయతే నరమ్‌, 

వర్తమానః సుఖే సర్వో ముహ్యతీతి మతిర్మమ. (వనపర్వం. 181.30) 

యుధిష్టిరా! పూర్వం నేనొకనాడు విమానంమీద సంచరిస్తూ ఐశ్వర్యమదంచేత 
ఎవరినీ లెక్కచేయలేదు. మూడు లోకాలలో ఉన్నవాళ్లూ నాకు లొంగి ఉండేవారు. నేను 
ఎవని వైపు చూస్తే వాని తేజస్సును లాగివేసికొనేవాణ్ణి. 

నేను వేయిమంది బ్రహ్మర్షులచేత నా పల్లకీ మోయించుకొన్నాను. అలా నా పల్లకీ 
మోస్తున్న అగస్యుజణ్ణి పాదంతో స్పృశించాను. అతడు సర్పం అయ్యెదవుగాక అని 
శపించాడు. వెంటనే సర్పరూపంతో క్రిందికి పడిపోతూ నేను అగస్యుణ్ణి ప్రార్థించగా 
“ధర్మరాజు నీ శాపాన్ని తొలగిస్తాడు” అని అనుగ్రహించాడు. ఆ తపోబలాన్ని చూచి 
నాకు చాల ఆశ్చర్యం కలిగింది. 

రాజా! సత్యము, ఇంద్రియని[గ్రహము, తపస్సు, దానము, అహింస, ధర్మమునందు 
స్థిరత్వము - ఇవే పురుషుణ్ణి ఉద్ధరించేవి. అంతే కాని జాతి కాని కులం కాని ఉద్ధరించవు. 

సత్యం దమస్తపో దానమహింసా ధర్మనిత్యతా, 

సాధకాని సదా పుంసాం న జాతిర్న కులం నృప. (వనపర్వం. 181.42) 

రాజా! భీమసేనుడు క్షేమంగా ఉన్నాడు. నేను స్వర్గానికి వెడతాను. నీకు స్వస్తి 
అగుగాక అని పలికి నహుషుడు దివ్యశరీరం దాల్చి స్వర్గలోకానికి వెళ్లిపోయాడు. 


వనపర్వము 279 


యుధిష్టిర భీమసేనులు తిరిగి సుఖంగా ఇల్లు చేరగానే అందరూ సంతోషించారు. 


గ్రీష్మర్తువు వెళ్లి వర్షర్తువు రాగానే పాండవులు పరివారంతో ద్వెతవనం విడిచి 
కామ్యకవనం చేరారు. 


పాండవులు కామ్యకవనంలో ఉంటూండగా వాళ్లను చూడడానికై కృష్ణుడు 
సత్యభామాసమేతుడై వచ్చారు. అందరూ కలిసి ఆనందిస్తూ సంభాషణలు చేసు 
కొంటూండగా అనేక సహస్రసంవత్సరాల వయస్సు గల మార్మండేయ మహర్షి వాళ్లను 
చూడడానికై అక్కడికి వచ్చారు. మార్మండేయమహర్షి రాగానే అందరూ అభివాదనాదులచే 
ఆతనిని సత్మరించారు. 


కృష్ణుడు మార్మందేయునితో - “మహామునీ! పూర్వకాలంలో జరిగిన కొన్ని 
పుణ్యకథలూ, సనాతనము లైన సదాచారాలను గూర్చీ చెప్పి మమ్ముల నందరినీ 
అనుగ్రహించుము” అని ప్రార్థించాడు. వాళ్లందరూ మాట్లాడుకొంటూండగా దేవర్షియైన 
నారదుడు కూడ అక్కడికి వచ్చాడు. అందరి అభివందన సత్మానాదులు పొంది నారదుడు 
కూడ పవిత్రమైన కథలు పాండవులకు చెప్పు మని మార్మండేయుణ్ణి ప్రేరేపించాడు. 

అప్పుడు యుధిస్టిరుడు - “మహర్షీ! మే మందరమూ ఎన్నో కష్టా లనుభవిస్తున్నాం. 
ధృతరాష్ట్రకుమారులు సుఖంగా ఉన్నారు. అందుచేత కర్మఫలాన్ని గూర్చి నా మనస్సులో 
అనేక సందేహాలు కలుగుతున్నాయి. ఈ దేహం విడిచి వెళ్లిపోయిన జీవుణ్ణి అతడు 
చేసిన పుణ్య - అపుణ్య కర్మలు వెదకికొంటూ ఎలా వెడతాయో చెప్పు” అని మార్మండేయుణ్ణి 
కోరాడు. 


మార్మండేయు డిలా అన్నాడు. “యుధిష్టిరా! ఈ విషయా లన్నీ నీకు తెలియనివి 
కావు. అయినా మర్యాదకోసం అడుగుతున్నావు. సావధానంగా విను; చెపుతాను.” 


“బ్రహ్మదేవుడు శరీరధారులకు అతిపరిశుద్ధము లైన, ధర్మప్రధానము లైన శరీరాలు 
సృష్టించాడు. వాళ్లందరూ ఏది సంకల్పిస్తే అది పొందుతూ, ఆ యా లోకాలకు వెడుతూ 
వస్తూ, దేవాదులతో కలుస్తూ ఉండేవారు. ఏ విధమైన కష్టాలూ వాళ్లకు ఉండేవి కావు. 
ఎప్పుడు కావా లంటే అప్పుడు ఆ శరీరాలను విడిచివేస్తుండేవారు. 


కొంత కాలానికి భూలోకంలో ఉన్న మానవులను కామక్రోధాలు ఆవహించాయి. 
అప్పుడు వాళ్ల పరిశుద్ధము లైన దేహాలు నశించగా, తిర్యగ్యోనులలో పుట్టడం ప్రారంభం 
అయింది. పాపాచరణం పెరిగిపోయింది. అందరూ అనేక కష్టాల పాలవడం 
మొదలయింది. రోగాలతో బాధలు ఎక్కు వయ్యాయి. ఇదంతా వాళ్లు పుణ్యకర్మలు విడిచి 
పాపకర్మలు చేసినందుకు ఫలితం. 


280 మహాభారతసారసంగ్రహము 


బ్రహ్మదేవుడు మొదట సృష్టించిన శరీరం (సూక్ష్మశరీరం) అలాగే ఉండగా, 
మానవులు మరణానంతరం, సుఖదుఃఖభోగాలకు తగిన ఇతర శరీరాలు (స్థూల శరీరాలు) 
ధరించి సుఖదుఃఖాలు అనుభవిస్తూంటారు. 

పుణ్యకర్మలు ఆచరించేవాళ్లు మాత్రం అధికంగా సుఖం మాత్రమే అనుభవిస్తూ 
జ్ఞానవంతులై స్వర్గానికి వెడుతూంటారు; తిరిగి భూలోకానికి వస్తూంటారు. 

సత్యనిష్ణలై స్వధర్మపాలనం చేసేవారు మరణించినవారిని కూడ మళ్లీ 
జీవింపచేయగలరు. ఈ సందర్భంలో మార్మండదేయుడు, ఒక రాజు పొరబాటున మృగం 
అనుకొని చంపిన తన కుమారుణ్ణి బ్రతికించుకొన్న ఒక మహాముని కథ చెప్పాడు. 
(వనపర్వం. 184 అధ్యాయం) 


అత్రి - పృథుచక్రవర్తుల వృత్తాంతం 
మహాపురుషుల చరిత్ర వర్ణించి చెపుతూ మార్మందేయు డిలా అన్నాడు- 


పృథుచక్రవర్తి అశ్వమేధయాగం చేస్తున్నా డని విని అత్రి అను ఒక ముని ఆ 
యజ్ఞానికి వెళ్లి ధనం సంపాదిస్తే బాగుంటుం దని మొదట అనుకొన్నా తర్వాత- “అలా 
ధనార్దనచేయడంవల్ల ధర్మం క్షీణించిపోతుంది; వెళ్లకూడదు” అనుకొన్నాడు. 


ధర్మపత్నిని, పుత్రులను పిలిచి “మనం అందరమూ వెళ్లి ఏ బాధలూ ఉందని 
అరణ్యంలో నివసిద్దాం” అన్నాడు. ఆతని భార్య ధర్మానుసారంగానే - “పృథుచక్రవర్తి 
యజ్ఞం చేస్తూన్నాడు కదా? ఆతనిని యాచిస్తే అధికంగా ధనం ఇస్తాడు. దీనిని నీవు 
పోషించవలసిన పుత్రాదులకు పంచి ఇచ్చి తరువాత అరణ్యానికి వెళ్లడం మంచిది. ఇది 
ధర్మాత్ములు చేసిన నిర్ణయం కదా?” అని అంది. 

భార్య మాటలు విని అత్రి - “మహాభాగ్యవంతురాలా! పృథుచక్రవర్తి ధర్మార్థాలను 
పరిరక్షించేవా డనీ, సత్యవ్రతు డనీ మహాత్ముడైన గౌతముడు నాకు చెప్పి ఉన్నాడు. 
అందుచే అయననుండి ప్రతిగ్రహం పట్టడంలో దోషం లేదు. కాని అక్కడ మనల్ని ద్వేషించే 
చాలమంది బ్రాహ్మణు లున్నా రని కూడ గౌతముడు చెప్పాడు. అందుచేత నాకు వెళ్లడానికి 
మనస్సు రావడం లేదు. ఎందుచేత ననగా ధర్మ - కామ - అర్థసంమత మైన ఏవైన 
మంచి మాటలు నేను చెప్పినా వాళ్లు విపరీతార్థాలు తీయవచ్చును.” అనిపలికి “ఏమైనా, 
నువ్వు చెప్పినది ధర్మసంమతమే గాన వెడతాను” అని అంటూ యజ్ఞశాలకు వెళ్లాడు. 


వనపర్వము 281 


అత్రి పృథుచక్రవర్తి దగ్గరికి వెళ్లి - “నీవు ధన్యుడవు. సర్వసమర్గుడవు. నీవే 
మొదటి చక్రవర్తివి. మునులందరూ నిన్ను మించిన ధర్మవేత్త లేడని స్తుతిస్తూంటారు” 
అని ఆతనిని ప్రశంసించాడు. 


ఆ మాటలు విన్న గౌతముడు - “ఇతనిని అలా ఎలా స్తుతిస్తావు? మనందరికీ 
మొట్టమొదటి పాలకుడు ఇంద్రుడు, ప్రజాపతి కదా?” అని అధిక్షేపించాడు. 


“అది దేవలోకంలో అయితే కావచ్చును. భూలోకంలో మనకు పృథుచక్రవర్తియే 
విధాత” అన్నాడు అత్రి. వాళ్లిద్దరూ వాదం చేసుకొంటూ తీర్పు చెప్ప మని సనత్మునూరుణ్ణి 
అదిగాడు. 

“ధర్మాత్ము డైన క్షత్రియు డైన పాలకుడు సర్వదేవతాస్వరూపుడు. అందుచేత అత్రి 
అన్న మాటలలో తప్పేమీ లేదు” అని అతడు తీర్పు చెప్పాడు. 

పృథుచక్రవర్తి సంతోషించి అక్రికి చాల ధన-కనకాదు లిచ్చి సత్మరించాడు. అత్రి 
ఆ ధనా న్నంతనీ పుత్రులకు పంచిపెట్టి ప్రశాంతచిత్తంతో తపస్సు చేసికొనడం కొరకు 
వనానికి వెళ్లిపోయాడు. 


వైవస్వతమనుచరిత్ర 

మాకు వైవస్వత మనువు చరిత్ర చెప్పు అని యుధిష్టిరుడు కోరగా మార్మండేయు 
డిలా ప్రారంభించి చెప్పాడు - 

“మనువు వివస్వంతుని (సూర్యుని) కుమారుడు. అతనికి వైవస్వతమనువు అని 
పేరు. అతడు బదరికాశ్రమం వెళ్లి కొన్ని వేల సంవత్సరాల పాటు తీవ్రమైన తపస్సు 
చేస్తున్నాడు. ఒకనాడు ఒక చిన్న చేప ఆతనివద్దకు వచ్చి - “పూజ్యుడా! నేనొక చిన్న 
చేపను. నేను చెరువులో ఉంటే పెద్ద చేపలు నన్ను మింగేస్తాయి. అందుచేత నువ్వ 
రక్షించాలి” అని కోరింది. అతడు జాలిపడి దానిని స్వయంగా తీసికొని వెళ్లి ఒక జలపాత్రలో 
ఉంచి పుత్రుణ్ణి పెంచి నట్లు పెంచాడు.” 


ఆ చేప పెరగడంతో ఆ పాత్ర దానికి చాలలేదు. అది మనువును కోరగా అతడు 
దానిని ఒక అతి విశాల మైన దిగుడుబావిలో ఉంచాడు. అదికూడ చాలలేదు. అప్పుడు 
ఆ మత్స్యం కోరగా మనువు దానిని గంగానదిలో విడిచిపెట్టారు. 


“ఇక్కడ కూడ నాకు చోటు చాలక కదలలేకుండా ఉన్నాను; సముద్రంలో 
ప్రవేశపెట్టు” అని ఆ మత్స్యం కోరగా రాజు అలా చేశాడు. ఎంత పెద్దగా పెరిగినా 


282 మహాభారతసారసంగ్రహము 


కూడ ఆ మత్స్యం మంచి గంధ - స్పర్శలతో మనువు మోయడానికి అనువుగా, తేలికగా 
ఉందేది. 


సముద్రంలో ప్రవేశించగానే మత్స్యం మనువుతో ఇలా అంది. “కొద్ది కాలంలో 
మహాజలప్రళయం రాబోతుంది. చరాచరరూప మైన జగత్తంతా నశిస్తుంది. మహామునీ! 
దృఢమైన విశాల మైన ఒక ఓడ చేయించు. దానిలో సప్తర్నులను కూర్చుడబెట్టుకొని 
పునఃసృష్టికి కావలసిన బీజా లన్నీ సేకరించి వేరు వేరుగా ఉంచుకో. నేను వస్తాను. 
నాకు పెద్ద కొమ్ము ఉంటుంది. అదే నాకు గుర్తు. నా సాహాయ్యం లేకుండా నీవు ఈ 
జలంలో సంచరించజాలవు, దాటజాలవు” ఇలా మనువుతో చెప్పి మత్స్యం వెళ్లిపోయింది. 


మనువు మత్స్యం చెప్పిన విధంగా అన్నీ చేశాడు. మతాన్ని స్మరించగానే అది 
పర్వతం అంత శరీరంతో పెద్ద కొమ్ముతో వచ్చింది. మనువు నావ త్రాడును దాని 
కొమ్ముకు కట్టాడు అప్పుడు మత్స్యం ఆ నావను మహావేగంగా సముద్రంలో లాగికొంటూ 
వెల్లింది. అంతా జలమయం అయిపోయింది. ఈ విధంగా ఆ నావ కొన్ని సంవత్సరాల 
పాటు మహాసముద్రంలో తేలియాడింది. 


చివరికి మత్స్యం నావను హిమవత్సర్వత శిఖరం దగ్గరికి లాగికొని వెళ్లి సప్తర్నులతో - 
“ఈ నావను ఈ శిఖరానికి కట్టండి. నేను ప్రజాపతిని. ఈ జలం నుండి మిమ్ములను 
రక్షించాను. మనువు మళ్లీ స్థావర జంగమాత్మక మైన జగత్తును సృజించ వలసి ఉంది. 
నా అనుగ్రహంచేత ఆతనికి సృష్టి విషయంలో పరిపూర్ణ మైన శక్తి లభిస్తుంది.” అని 
చెప్పి వెళ్లిపోయింది. 

అక్కడ మనువు తీవ్ర మైన తపస్సు చేసి ఆ తపోబలంచేత జగత్స్మృష్టి ప్రారంభించాడు. 


మార్కండేయుడు ప్రలయకాలంలో వటపత్రశాయిని చూచుట 
వైవస్వతమనువును గూర్చి విన్న తరువాత యుధిష్టిరుడు యుగాలు, యుగధర్మాలు 
మొదలైన విషయాలను గూర్చి చెప్ప మని అడిగాడు. మార్మండేయు డిలా చెప్పాడు - 


“వాస్తవంలో నిర్గుణుడు, సృష్ట్యాదికార్యనిర్వహణంలో సగుణుడూ అయిన జనార్దనుడే 
జగత్సృష్టికర్త. ఈ పరమాత్మకు కారణభూతు డెవ్వడూ లేదు. 

ప్రలయకాలంలో ప్రపంచకం అంతా నశించిపోయిన పిమ్మట సృష్టి ప్రారంభంలో 
వచ్చే యుగం కృతయుగం. దాని ప్రమాణం నాలుగు వేల సంవత్సరాలు. నాలుగు 


వందల సంవత్సరాలు యుగసంధి. నాలుగు వందల సంవత్సరాలు సంధ్యాంశం. తరువాత 
మూడు వేల సంవత్సరాలు త్రేతాయుగం. మూడు వందల సంవత్సరాలు యుగసంధి. 


వనపర్వము 283 


మూడు వందల సంవత్సరాలు, సంధ్యాంశం. రెండు వేల సంవత్సరాలు ద్వాపరయుగం. 
రెండువందల సంవత్సరాలు యుగసంధి. రెండు వందల సంవత్సరాలు సంధ్యాంశం. 
తరువాత వెయ్యి సంవత్సరాలు కలియుగం. తరువాత ఒక వంద సంవత్సరాలు 
యుగసంధి. ఒక వంద సంవత్సరాలు సంధ్యాంశం. 


ఈ పన్నెండు వేల సంవత్సరాలకీ పేరు యుగం. కలియుగం తరువాత మళ్లీ 
కృతయుగం ప్రారంభం అవుతుంది. కలియుగంలో ఆచారా లన్నీ అస్తవ్యస్తం 
అయిపోతాయి. కలియుగంలో నరులు సాధారణంగా అసత్యమే పలుకుతారు. 


యజ్ఞాలకీ, దానాలకీ వ్రతాలకీ ఏవేవో ప్రతినిధులు చేసికొంటూ అసలు యజ్ఞాదులు 
చెయ్యరు. బ్రాహ్మణులు శూద్రకర్మలు చేస్తారు; శూద్రులు ధనార్జన చేస్తారు; క్షత్రియవృత్తి 
అవలంబిస్తారు లేదా ఇతరవృత్తులు అవలంబిస్తారు. 

బ్రాహ్మణులు యజ్ఞాలూ, స్వాధ్యాయము విడచివేసి భక్ష్యా భక్ష్య వివేచన లేకుండా 
అన్నీ తినేస్తూంటారు. బ్రాహ్మణులు జపాలు మానేస్తే ఇతరులు జపాలు చేస్తారు. దేశం 
అంతా అనేకవిధా లైన మ్లేచ్చజాతుల వాళ్లు పాలకులుగా ఉంటారు. 


చెట్ల పుష్పాలు, ఫలాలు చాల అల్పంగా ఉంటాయి. బ్రాహ్మణులు పాపాత్ముల 
నుండి కూడా నిఃసంకోచంగా దానాలు పడతారు. డాంబికంతో అనేకవిధాలైన వేషాలు 
ధరిస్తారు. 

ఆ(శ్రమవాసు లందరూ వృథాచారులై, పానాసక్తులై, భోజనప్రియులై లౌకికమైన 
అభివృద్ధిని కోరుతుంటారు. 

వర్తకులు తూకాలలో మోసం చేస్తూ అనేక విధాల జనుల్ని మోసం చేస్తారు. 
ధర్మపరాయణులు కష్టాల పాలవుతారు; పాపాత్ములు వృద్ధిలో ఉంటారు. ధర్మం దుర్చల 
మైపోతుంది, అధర్మం బలం కల దౌతుంది. 

ధర్మిష్టాః పరిహీయనే పాపీయాన్‌ వర్ధతే జనః, 

ధర్మస్య బలహానిః స్యాత్‌ అధర్మశ్ళ్చ బలీ తథా. (వనపర్వం. 188. 54) 


మానవులు చిన్నతనంలోనే ముసలి లక్షణాలు కలవా రవుతారు. 


ఈ విధంగా అధర్మం పెరిగిపోగా చాలా సంవత్సరాలు వర్షాభావం ఏర్పడుతుంది. 
నీరు లభించక ప్రాణు లన్నీ నశిస్తాయి. అగ్నివాయువులు విజృంభించి లోకాన్నంతనీ 
కాల్చివేస్తాయి. 


284 మహాభారతసారసంగ్రహము 


తరువాత వర్షాలు ప్రారంభమై భూమి అంతా జలమయం అయిపోతుంది. ఈ 
విధంగా అనేక పర్యాయాలు జలప్రలయం వచ్చినప్పుడు, విశ్వం అంతా అదృశ్య మైపోయి 
నప్పుడు నేను మాత్రం ఒక్కడనే, తిరుగుతూ ఉంటాను. ఒక మారు నేను అలా 
తిరుగుతూండగా జలమధ్యంలో ఒక వటవృక్షం కనబడింది. దాని ఆకుమీద ఒక బాలుడు 
శయనించి ఉన్నాడు. లోకం అంతా నళించి పోయింది కదా, ఈ శిశువు ఎలా ఉన్నాడు 
అని ఎంత ఆలోచించినా నాకు ఏమీ తెలియలేదు. 


ఇంతలో ఆ శిశువు నన్ను పిలచి “మార్మండేయా! నీవు తిరిగి తిరిగి చాల 
అలసిపోయావు. ఎంతకాలం ఉండా లనుకుంటే అంత కాలం ఇక్కడ ఉంది విశ్రాంతి 
తీసికో” అని అంటూ నోరు తెరిచాడు. నేను అప్రయత్నంగా ఆ నోటిలోనికి వెళ్లిపోయి 
ఆతని ఉదరంలో ప్రవేశించాను. 


అక్కడ నాకు, సకల పర్వతవనాదులతోను, నదులతోను, వివిధ ప్రాణులతోను 
చతుర్దశభువనాలు కనబడ్డాయి. ప్రళయానికి ముందు బైట కనబడిన సకల ప్రపంచాలూ 
అక్కడ కనబడ్డాయి. 


ఆ శరీరంమధ్యలో సుమారు నూరు సంవత్సరాలు సంచరించాను. అయినా నాకు 
అంతం దొరకలేదు. 


ఒక పెద్ద గాలికి మళ్లీ బైటకు వచ్చి పడ్డాను. అదే మజ్జి చెట్టు ఆకు మీద శ్రీవత్సధారీ, 
పీతాంబరుడు అయిన శిశువు కనబడి “మార్మండేయా నా ఉదరంలో విశ్రమించావా” 
అని అడిగాడు. నేను ఆ శిశువు పాదపద్మాలను శిరస్సుతో స్పృశించి స్తుతించాను. ఈ 
మాయ అంతా ఏమో చెప్పు మహాప్రభూ! అని ప్రార్థించాను. 

అప్పుడా శిశువు- “జలానికి నారాః అని పేరు. ఎల్లపుడు నారాలలో ఉంటాను. 
అందుచేత నేను నారాయణుడను. సకలదేవతలు నా స్వరూపమే. విశ్వమంతా నా శరీరం. 
జగత్‌ సృష్టి స్థితి సంహారాలు నేనే చేస్తూంటాను” అని తన స్వరూపాన్ని గూర్చి వర్ణించి 
చెప్పి అంతర్థానం చెందాడు. 

యుధిష్టిరా! ఆ నాడు నేను చూచిన ఆ నారాయణుడే నీ బంధు వైన ఈ కృష్ణుడు. 
ఈయనను చూడగానే నాకు ఆ నాడు చూచిన విషయా లన్నీ స్మ ఎ్రతిపథంలో మెదిలాయి. 


మార్మండేయుని మాట లన్నీ విని పాండవులు, ద్రౌపది, అక్కడ ఉన్న అందరూ 
కూడ కృష్ణునకు భక్తిపూర్వకంగా నమస్కరించారు. 


వనపర్వము 285 


యుధిష్టిరు డడుగగా మార్మందేయుడు కలియుగలక్షణాలను వర్ణించి చెప్పి 
కలియుగాంతంలో సంభలగ్రామంలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో విష్ణుయశస్‌ అను, 
కల్కి అను నామాంతరం గల ద్విజుడు జన్మించి దుష్టులను సంహరించి మరల ధర్మం 
స్థాపిస్తా డనీ, అప్పుడు మళ్లీ కృతయుగప్రారంభం అవుతుం దనీ చెప్పాడు. 

నీవు ధర్మమార్గాన్నే అనుసరించి రాజ్యపాలనం చెయ్యాలి అని కూడ యుధిష్టిరునకు 
ఉపదేశించాడు. 


పరీక్షిత్‌ అను రాజు మండూకరాజు పుత్రికను వివాహ మాడుట 

తపోధనులైన బ్రాహ్మణుల మాహాత్యాన్ని వర్ణించే సందర్భంలో మార్మండేయు 
డొక కథ చెప్పాడు- 

“ఇక్ష్వాకువంశీయు డైన పరీక్షిత్‌ అను రాజు వేటకై సుదూరారణ్యానికి వెళ్లాడు. 
అతడు అలసి ఒక సరస్సులో స్నానం చేసి విశ్రాంతి తీసికొంటూండగా ఒక సంగీత 
ధ్వని వినబడినది. అది ఎక్కడినుండి వస్తూన్నదా అని ఆతడు ఇటూ అటూ చూచాడు. 
ఒక కన్య కనబడింది. “నీ వెవరవు? నిన్ను నేను వివాహమాడ కోరుతున్నాను” అని ఆ 
రాజు అన్నాడు. 


ఆమె అందుకు అంగీకరిస్తూ ఒక సమయం (షరతు) పెట్టింది. “నాకు నీ వెన్నడూ 
నీళ్లు చూపకూడదు” అంది. అందుకు అంగీకరించి ఆత డామెను పరిణయ మాడి 
నగరానికి తీసికొని వెళ్లాడు. 


ఒకనాడు ఒక ఉద్యానంలో వారిరువురూ విహరిస్తూండగా నీటితో నిండిన దిగుడు 
బావి కనబడింది. ఆమె అందులో ప్రవేశించి అద్భశ్యురా లైనది. 


రాజు ఆమెకై వెదకించి ఆమెను కానక, కప్పలు తినేసి ఉంటా యని తలచి 
కనబడిన కప్పల నన్నింటినీ చంపివేయ మని భటులను ఆజ్ఞాపించాడు. 


కప్ప లన్నీ భయపడి మండూక రాజును శరణుజొచ్చాయి. మండూక రాజు బ్రాహ్మణ 
వేషంలో వచ్చి మండూకాలనూ ఆ విధంగా చంపవద్దని ఆ రాజును కోరాడు. అపు 
డాతడు తన ప్రియురాలి మాట చెప్పగా మండూకరాజు ఆమె తన కుమార్తెయే అని 
అంటూ ఆమెను రప్పించి ఆతని కిచ్చి వివాహం చేశాడు. 


ఆమెయం దాతనికి శలుడు, దలుడు, బలుడు అను ముగ్గురు కుమారులు కలిగారు. 
పరీక్షిత్‌ శలునికి రాజ్యం ఇచ్చి తపోవనానికి వెళ్లిపోయాడు. 


286 మహాభారతసారసంగ్రహము 


ఒకనాడు శలుడు వేటకై వెళ్లి ఒక మృగాన్ని అనుసరించి చాల దూరం వెళ్లాడు. 
రథాన్ని శీఘ్రంగా తోల మని సారథిని మాటిమాటికీ తొందరబెట్టాడు. “వామదేవుని 
గుజ్టాలు కట్టినా కూడ మనకు ఆ మృగం దొరకదు” అన్నాడు సారధి. 


శలుడు ఆ మాటలు విని వామదేవుని వద్దకు వెళ్లి “ఆ రెండు అశ్వాలను నాకు 
ఇమ్ము; పని అయిపోయిన వెంటనే తిరిగి ఇస్తాను” అని చెప్పి వాటిని రథానికి కట్టించి 
ఆ మృగాన్ని పట్టుకొన కలిగాడు. కాని ఆ అశ్వాలను వామదేవునకు తిరిగి ఇవ్వడానికి 
ఇష్టపడక వాటి బదులు ఏవేవో ఇస్తా నన్నాడు. వామదేవు డంగీకరించలేదు. రాజు 
అశ్వాలను ఇవ్వక పరుషంగా మాటలాడాడు. వామదేవుడు నలుగురు రాక్షసులను 


సృజించగా వాళ్లు ఆ రాజును సంహరించారు. 


ఆతని తమ్ము డైన దలుడు రాజయ్యాడు. ఆతడు కూడ వామదేవునికి వాని అశ్వాలను 
ఇవ్వడానికి నిరాకరించగా వాని పుత్రాదులు మరణించారు. దలుడు వామదేవునిపై విషం 
పూసిన బాణం ప్రయోగించడానికి ప్రయత్నించగా చేతులు కదలకుండా అయిపోయాయి. 
అపుడు దలుని భార్య ప్రార్థింపగా వామదేవుడు వానిని క్షమించి తన అశ్వాలను తీసికొని 
వెళ్లాడు. ఇదీ వామదేవుని తపఃప్రభావం అని మార్మండేయుడు యుధిష్టిరునకు చెప్పాడు. 


బకముని శక్ర సంవాదం 


యుధిష్టిరుడు బకమహర్షిని గూర్చి ప్రశ్నించగా మార్మండేయుడు ఆతని వృత్తాంతం 
చెప్పాడు - 

త్రిలోకాధిపతి యైన ఇంద్రుడు ఐరావతం ఎక్కి అనేక ఆశ్రమాలను ఇతర 
ప్రదేశాలనూ పర్యవేక్షిస్తూ ఒక పవిత్ర మైన ఆశ్రమంలో మహాతపఃశాలియైన బకమహర్షిని 
చూచి - మహర్షీ! నీవు కొన్ని సంవత్సరాల నుండి జీవించి ఉన్నావు కదా? చిరకాలం 
జీవించేవాళ్లకు ఏ విధ మైన దుఃఖా లుంటాయో చెప్పు” అని అడిగాడు. 


అప్పుడు బకమహర్షి చిర జీవులకు కలిగే కష్టాలను గూర్చి ఇలా వివరించి చెప్పాడు- 
చిరకాలం జీవించేవాళ్లు అప్రియులతో కలిసి నివసించవలసి వస్తుంది; ప్రియులు దూరం 
అవుతారు. అసత్సురుషులతో సంబంధం ఏర్పడుతూంటుంది. ఇది చాల దుఃఖకరంగా 
ఉంటుంది. 

అప్రియైః సహ సంవాసః ప్రియైశ్చాపి వినాభవః, 

అసద్భిః సంప్రయోగశ్చ తద్దుఃఖం చిరజీవినామ్‌. (వనపర్వం. 193. 18) 


వనపర్వము 287 


పుత్రదారాదులు, జ్ఞాతులు, మిత్రులు అందరూ నశించగా ఇతరులమీద 
ఆరాధపడవలసి ఉంటుంది. ఇంతకంటె దుఃఖం ఏముంటుంది! 


పుత్రదారవినాశో9 త్ర జ్ఞాతీనాం సుహృదామపి, 

పరేష్వాయత్తతా కదం కిం ను దుఃఖతరం తతః (వనపర్వం. 198. 19) 

ధనం లేనివానిని అందరూ తిరస్కరిస్తారు. ఇంతకంటె దుఃఖం మరొకటి ఉండదు. 

సత్ములాలలో పుట్టినవాళ్లు దుష్ములాలలో పుట్టినవాళ్ల అధీనంలో ఉండవలసి 
వస్తుంది. దరిద్రులను ధనవంతులు పీడిస్తారు. ఇంతకంటె దుఃఖం ఏ ముంటుంది? 

కులే జాతాశ్చ క్తిశ్యన్తే దౌష్ములేయవశానుగాః, 

ఆధ్యెర్దరిద్రాశ్చాక్రాన్న్తాః కిం ను దుఃఖతరం తతః. (వనపర్వం. 193. 24) 

“చిరజీవుల కష్టా లన్నీ చెప్పావు; వాళ్లకి సుఖా లేవైనా ఉంటాయా?” అని అడిగాడు 
ఇంద్రుడు. 

“ఎవరినీ యాచించకుండా, ఎవరిమీదా ఆధారపడకుండా ఉన్నదానితో సంతృప్తి 
చెందేవాడు చాల సుఖంగా ఉంటాడు” అని సమాధానం ఇచ్చాడు బకమహర్షి 


శిబిసుహోత్రుల మాహాత్మ్యం 

రాజర్నుల మాహాత్యాన్ని చెపుతూ మార్మండేయు డిలా అన్నాడు - 

“కురువంశానికి చెందిన సుహోత్రు డను రాజు ఒకనాడు మహర్షులను పూజించి 
రథారూఢుడై తిరిగి ఇంటికి వెడుతూండగా రథారూఢుడైన శిబి ఎదురుగా వస్తూన్నాడు. 
ఇద్దరూ సమాన మైన వయస్సు, అధికారాదులూ ఉన్నవా శ్లవడం చేత ఎవరు ఎవరికి 
దారి విడవాలి అను విషయం తేలక ఇద్దరూ అలాగే నిలిచి ఉన్నారు. 

నారదుడు వచ్చి - “మీ రిద్దరూ ఒకరి మార్గం ఒకరు అద్దుకొని ఇలా ఎందుకు 
నిలబడి ఉన్నారు?” అని అడిగాడు. 

“పూజ్యుడా! మార్గం అద్దుకొనడంకాదు. మే మిద్దరమూ మిత్రులమే. మా మధ్య 
తారతమ్యం ఏమీ లేదు. అందుచేత ఆలోచిస్తున్నాం” అన్నారు వాళ్లిద్దరూ. 


శివి తనకు ఎవరైనా ఉపకారం చేస్తే వాళ్లకు నూరు రెట్లు ఉపకారం చేస్తాడు. 
అతడు ఎక్కువ సాధుస్వభావం కలవాడు. 


288 మహాభారతసారసంగ్రహము 


అతడు లోభిని దానంచేత వశం చేసుకొంటాడు. అసత్యవాదిని సత్యంచేత వశం 
చేసుకొంటాడు క్రూరుణ్ణి ఓర్పుచేత వశం చేసుకొంటాడు. అసాధువును సాధుత్వం చేత 
వశం చేసుకొంటాడు. 


జయేత్‌ కదర్యం దానేన సత్యేనాన్ఫతవాదినమ్‌, 
క్షమయా క్రూరకర్మాణమసాధుం సాధునా జయేత్‌. (వనపర్వం. 194. 6) 


మీ రిద్దరూ ఉదారస్వభావులే. మీ ఇద్దరూ నిర్ణయించుకొని ఏమి చేస్తే యుక్తమో 
అది చెయ్యండి అన్నాడు నారదుడు. 


ఆ మాట వినగానే సుహోత్రుడు రథం దిగి శిబికి ప్రదక్షిణ నమస్మారాలు చేసి 
మార్గం ఇచ్చాడు. 


యయాతి బౌెదార్యం 


క్షత్రియుల బెదార్యాన్ని గూర్చి చెప్పే సందర్భంలో మార్మండేయుడు యయాతికి 
సంబంధించిన ఒక విషయం చెప్పాడు. 


“యయాతి కొలువు తీరి కూర్చొని ఉండగా ఒక బ్రాహ్మణుడు గురుదక్షిణకోసం 
ధనం యాచించడం కొరకు వచ్చి “రాజా! యాచకుడు యాచించడం ద్వారా ఇతరుల 
మనస్సుకు బాధ కలిగిస్తాడు. అందుచేత ఇంత ఇమ్ము అని నేను అడగను. నువ్వే 
మనస్సులో బాధ పడకుండా ఎంతో కొంత ఇయ్యి” అని యయాతిని అడిగాడు. 


రాజు - “నేను ఇవ్వ శక్యం కాని వస్తువు ఇస్తా నని మాట ఇవ్వను. ఇవ్వకలిగింది 
ఇచ్చి సుఖంగా ఉంటాను; బాధపడను. ఇది ఇచ్చా నని చాటి చెప్పుకొనను. నీకు వేయి 
ధేనువులు ఇస్తున్నాను. అంటూ ఆ బ్రాహ్మణునకు గోసహస్రం ఇచ్చాడు. అత డది 
గురువుకు దక్షిణగా సమర్పించాడు. 

ఇది, దురాశ లేని ప్రతిగహీత సంతోష పూర్వకంగా దానం చేసే దాత - వీరి 
కథ. 


శిబి కథ 
మార్మందేయుడు, శివి తన శరీరాన్ని కూడ పావురానికి బదులు డేగకు ఇచ్చిన 
కథ చెప్పి ఆ చక్రవర్తికే సంబంధించిన మరొక కథ కూడ ఇలా చెప్పాడు- 


“విశ్వామిత్ర కుమారు డైన అష్టకుడు అశ్వమేధయాగం చేశాడు. దానికి రాజు 
లందరూ వెళ్లారు. ప్రతర్దనుడు, వసుమనస్సు, శిబి అనువారు అతని భ్రాతలు. యజ్ఞం 


వనపర్వము 289 


పూర్తి అయిన తరువాత అష్టకుడు ఆ ముగ్గురితో ఒక రథం ఎక్కి వెడుతున్నాడు. దారిలో 
నారదుడు కనబడగా - “పూజ్యుడా! రా రథం ఎక్కు” అని ఆయనను ఎక్కించుకొన్నాడు. 


వాళ్లలో ఒకడు నారదుణ్సి సవినయంగా- “దేవర్షీ! మేం నలుగురమూ కూడ 
స్వర్గానికి బయలుదేరాం. వెళ్లజాలని పక్షంలో ఎవరు ముందుగా దిగవలసి ఉంటుంది?” 
అని ప్రశ్నించాడు. 


“ముందు అష్టకుడు దిగాలి. ఎందు వల్ల ననగా నేను కొన్నాళ్లు అష్టకుని ఇంట్లో 
ఉన్నాను. ఆతనితో రథం ఎక్కి వెడుతూ రంగులను బట్టి వేరువేరుగా మందలుగా ఉన్న 
వేలకొలది ఆవులను చూచి “ఇవి ఎవరివి?” అని అడిగాను. “ఇవన్నీ నేను దానం 
ఇచ్చినవే” అని తనను తాను శ్లాఘించుకొంటూ సమాధానం చెప్పాడు. అందుచేత అతడు 
ముందు భూలోకానికి దిగుతాడు” అన్నాడు నారదుడు. 


“మిగిలిన ముగ్గురిలో ముందు ఎవరు దిగాలి” అని అడుగగా ప్రతర్దనుడు దిగాలి, 
ఒకనాడు నేనూ ఇతడూ ఒక రథం మీద ప్రయాణం చూస్తూండగా దారిలో వరుసగా 
నలుగురు బ్రాహ్మణులు వచ్చి “నాకు అశ్వం కావాలి” అని అడగగా నలుగురికీ నాలుగు 
ఇచ్చివేసి కొంచెం విసుక్కొన్నాడు. అందుచేత అతడు దిగిపోవాలి” అని నారదు డన్నాడు. 


“అయితే మిగిలిన ఇద్దరిలో ఎవరు ముందు దిగాలి” అని అడగగా- “వసుమనస్సు 
దిగాలి; నేను లోకసంచారం చేస్తూ వసుమనస్సు ఇంటికి వెళ్లాను. అక్కడ పుష్పరథానికి 
(భూమి మీద, ఆకాశంలోను, పర్వత సముద్రాదులమీద సంచరించగలిగిన రథానికి) 
బ్రాహ్మణులు స్వస్తివాచనం చేశారు. దానిని వాళ్లందరికీ చూపించారు. నేను దానిని 
ప్రశంసించగా ఇది మీదే అన్నాడు. నాకు ఒక మారు ఆ రథం అవసరమై ఆతని వద్దకు 
వెళ్లి నాకు రథం ఎరువు ఇమ్మని అడగలేదు కాని దానిని ప్రశంసించాను. నా అభిప్రాయం 
తెలిసి కూడ ఇతడు ఇవ్వలేదు. అందుచేత ఇతడు దిగాలి” అన్నాడు నారదుడు. 


“ఒకడే వెడితే ఎవరు దిగాలి?” అని అడుగగా - “శిబి ముందుకు ప్రయాణం 
సాగిస్తాడు; నేను దిగిపోవాలి. నేను శివితో సమానుడను కాను.” 


ఒక (బ్రాహ్మణుడు శిబి వద్దకు వెళ్లాడు “ఏమి చెయ్యాలో ఆజ్ఞాపించు” అని శిబి 
అన్నాడు. “నాకు నీ పుత్రుని మాంసం వండి పెట్టాలి. అన్నాడు బ్రాహ్మణుడు. శిబి ఏ 
మాత్రము సంకోచం లేకుండా పుత్రమాంసం వండి ఆ పాత్ర నెత్తిమీద పెట్టుకొని 
(బ్రాహ్మణుని దగ్గరకు వెళ్లాడు. అతడు అక్కడ లేడు. ఇంతలో కొందరు వచ్చి “ఆ బ్రాహ్మణుడు 
నీ గృహా లన్నీ కాల్చివేస్తున్నాడు” అని శిబితో చెప్పారు. అప్పుడు ఏమీ తొందరపాటు 


290 మహాభారతసారసంగ్రహము 


లేకుండా శిబి ఆ బ్రాహ్మణుని దగ్గరికి వెళ్లి “బ్రాహ్మణా! ఇదిగో ఆహారం, తిను” అన్నాడు. 
అతడు కోపంతో “నాకు వద్దు నువ్వు తిను” అన్నాడు. శిబి తినబోయాడు. ఆ (బ్రాహ్మణుడు 
శిబిని వారించి - “నేను ధాతను; నీకు ఎట్టి పరిస్థితులలోను కోపము రాదు” అను 
విషయం పరీక్షించి లోకానికి చాటడానికై వచ్చాను” అని అంటూ అంతర్థానం పొందాడు. 
శిబి పుత్రుడు దివ్యమాల్యాంబరాదులు ధరించి ఆతని ఎదుట నిలచాడు. 


“ఇలా ఎందుకు చేశావు?” అని మంత్రులు శిబిని అడిగారు. శిబి అన్నాడు- 
“నేను యశస్సు కోసం కాని, ప్రయోజనాన్ని ఉద్దేశించి కాని, భోగాభిలాషచేత గాని, 
దానం చేయను. ఇది పాపాత్ములు అనుసరించని మార్గం. ఎల్లప్పుడు సత్పురుషులు 
అనుసరించిన ప్రశస్తమైన మార్గం. అందుచేతనే నేను దీనిని అనుసరిస్తాను.” ఇది శిబిలోని 
గొప్పతనం. ఇది నాకు బాగా తెలుసు” అన్నాడు నారదుడు. 


నైవాహమేతద్‌ యశసే దదాని న చార్థహేతోర్న చ భోగతృష్టయా, 
పాపైరనాసేవిత ఏష మార్గః ఇత్యేవమేతత్‌ సకలం కరోమి. 
సద్భిః సదాధ్యాసితం తు ప్రశస్తం తస్మాత్‌ ప్రశస్తం శ్రయతే మతిర్మే, 
ఏతన్మహాభాగ్యవరం శిబేస్తు తస్మాదహం వేద యథావదేతత్‌. 

(వనపర్వం. 188.54) 


ఇంద్రద్యుమ్నుడు మొదలైన చిరజీవుల ఉపాఖ్యానం 
“నీకంటె చాలకాలం ముందు జనించిన చిరజీవు లెవరైనా ఉన్నారా?” అని 
పాండవులు మార్మందేయుణ్ణి ప్రశ్నించారు. 


మార్మండేయు డిలా చెప్పాడు- “ఇంద్రద్యుమ్ను డనే రాజున్నాడు. అతని కీర్తి 
క్షీణించిపోవడంచేత దేవతలు పంపివేయగా స్వర్ణం నుండి భూలోకానికి వచ్చాడు. అతడు 
“నన్ను గుర్తు పట్టావా” అని నన్నడిగాడు. “మేం ఒక చోట ఉండకుండా తిరుగుతూంటాం. 
మేం చేసిన పనులే మాకు గుర్తుండవు” అని నేనన్నాను. 


“అయితే హిమవత్సర్వతం మీద నా కంటె చిరజీవి యైన ప్రావారకర్ణం అనే 
గుడ్లగూబ ఉంది. అది నిన్ను గుర్తు పట్టవచ్చును” అన్నాను. 

అతడు అశ్వరూపం దాల్చి ఆ గుడ్లగూబ ఉన్న చోటికి నన్ను తీసికొని వెళ్లాడు. 
“నన్ను గుర్తుపట్టావా” అని రాజు ఆ గుడ్లగూబను అడిగాడు. “నాకు గుర్తు లేదు 
ఇంద్రద్యుమ్నం అను సరస్సులో నాడీజంఘం అను కొంగ ఉంది. అది నాకంటె ముందు 
జనించినది. అది గుర్తు పట్టవచ్చు” అంది ఉలూకం. అప్పు డా రాజు నన్నూ ఆ ఉలూకాన్ని 


వనపర్వము 291 


తీసికొని ఆ సరస్సు దగ్గరికి వెళ్ళాడు. దానిని అడుగగా - “నాకు గుర్తు లేదు. ఈ 
సరస్సులోనే అకూపారం అను తాబేలు ఉంది. అది నాకంటె చాల ముందు పుట్టింది. 
దాని నడుగు” అంది ఆ కొంగ; అలా మాతో చెప్పి కొంగ ఆ తాబేలును పిలిచింది. అది 
పైకి రాగానే మేం దానిని - “ఈతనిని గుర్తు పడతావా?” అని అడిగాం. 


అప్పు డది ముహూర్తం పాటు ఆలోచించి, బాప్పపూర్ణనయనాలలో, హృదయంలో 
ఉద్వేగంతో వణకిపోతూ, స్ప లహ తప్పిపోయిన ట్లయి, దోసిలి కట్టి - “నేను ఈయనను 
గుర్తించకపోవడం ఏమిటి! ఈ ప్రాంతంలో ఈయన కొన్ని వేలసార్లు యజ్ఞాలు చేసి 
యూపస్తంభాలు పాతాడు. అతడు విడచిన దానోదకాల చేత ఈ సరస్సు ఏర్పడింది. 
అప్పటినుండీ నేను దీనితో సుఖంగా నివసిస్తున్నాను” అంది. 


కచ్చపం ఇలా అంటూండగానే దేవలోకం నుండి విమానం వచ్చి నిలిచింది. 
“ఇంద్రద్యుమ్నా! నీవు క్రీర్తిమంతుడవే. స్వర్గంలో నీకు నీ స్థానం భద్రంగా ఉంది. సుఖంగా 
వెళ్లి అక్కడ ఉండు” అను వాక్కు వినబడింది. 


అందుచేతనే పెద్దలు ఇలా చెప్పారు- “పుణ్యకర్మలు చేసినవాని కీర్తి భూలోకస్వర్గ 
లోకాలవరకు వ్యాపించి ఉన్నంతకాలము వానిని పురుషుడు అంటారు. అకీర్తి 
ఉన్నంతవరకూ అధోలోకాలకు వెళ్లిపోతారు. అందుచేత మానవుడు పాపపు ఆలోచనలు 
విడిచిపెట్టి ధర్మం మాత్రమే ఆచరించాలి.” 


అప్పుడు రాజు - “కొంత సేపు ఆగు. నేను ఈ వృద్ధుల నిద్దరినీ వారి స్థానాలు 
చేర్చి వస్తాను” అని చెప్పి నన్నూ ఉలూకాన్నీ మా స్థానాలు చేర్చి, ఆ విమానంమీద తన 
స్థానం పొందాడు. 

ఆ వృత్తాంతం విని పాండవులు - “నీ మూలాన ఇంద్రద్యుమ్నుడు మళ్లీ స్వర్గానికి 
వెళ్లాడు. చాల మంచి పని చేశావు” అన్నారు. 

“నరకంలో పడి ఉన్న నృగుణ్ణి కృష్ణుడు ఉద్ధరించి స్వర్గానికి పంపాడు కదా?” 
అన్నాడు మార్మండేయుడు. 

ఇంద్రద్యుమ్నుని కథ విన్న యుధిష్టిరుడు - “మహామునీ! ఏ అవస్థలలో ఏ దానాలు 
చేయడంచేత మానవుడు ఇంద్రలోకానికి వెడతాడు చెప్పు” అని అడిగాడు. అప్పుడు ఆ 
ముని అనేకవిధాలైన దానాలు, వాటిని ఇవ్వడానికి తగిన ప్రతిగ్రహీతలు, ఇవ్వకూడనివారు, 
తపోవిధానాలు మొదలైన అనేక విషయాలు యుధిష్టిరునకు చెప్పాడు (వనపర్వం. 200 
అధ్యాయం) 


292 మహాభారతసారసంగ్రహము 


ధుంధుమారోపాఖ్యానం 
“మహామునీ! నీకూ తెలియని విషయం ఏదీ లేదు. ఇక్ష్వాకు వంశీయు డైన 
కువలాశ్వునికి ధుంధుమారు డను పేరు ఎందుకు వచ్చినదో విన గోరుతున్నా! ” అని 
యుధిష్టిరుడు కోరగా మార్మండేయు డిలా చెప్పాడు. 
“ఉత్తంకు డను మహర్షి మహావిష్ణువును సాక్షాత్మరించుకొనడానికై తీవ్రమైన తపస్సు 
చేశాడు. విష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. “నీ దర్శన మైనది. నా కింతే 
చాలు” అన్నాడు ఉత్తంకుడు. అలా కాదు; ఏదైన వరం కోరుకొమ్మని అన్నాడు విష్ణువు. 


“పుండరీకాక్షా! నా బుద్ధి ఎల్లప్పుడూ ధర్మమునందు, సత్యమునందు, ఇంద్రియ 
నిగ్రహమునందు స్థిరంగా నిలచే టట్లు ఎల్లప్పుడు నీయందు భక్తి ఉండే టట్లూ 
అనుగ్రహించుము అని ఉత్తంకుడు కోరాడు. 


“నీ క్రిన్నీ సిద్ధిస్తాయి. నీవు మూడు లోకాలకు గొప్ప ఉపకారం చేస్తావు. ధుంధు 
వను ఒక మహాసురుడు లోకా లన్నీ సంహరించా లను ఉద్దేశ్యంతో ఘోరమైన తపస్సు 
చేస్తూన్నాడు. ఇక్షాకువంశంలో బృహదశ్వు డను రాజు పుడతాడు. అతని కుమారుడు 
కువలాశ్వుడు, నా యోగబలాన్ని పొంది, నీ శాసనం ప్రకారం ఆ అసురుణ్ణి సంహరిస్తాడు” 
అని చెప్పి విష్ణువు అంతర్థానం చెందాడు. 


ఇక్ష్వాకువంశానికి చెందిన బృహదశ్వుడు కుమారు డైన కువలాశ్వుణ్ణి రాజ్యాభిషిక్తుని 
చేసి తపస్సు చేసికొనడానికి వనానికి బయలుదేరాడు. 


ఉత్తంకుడు ఆ రాజు దగ్గరికి వెళ్లి - “రాజా! నీవు రాజ్యపాలనం చేస్తూ ప్రజల 
నందరినీ రక్షించాలి కాని అరణ్యానికి వెళ్లకూడదు. ధుంధు అను మధుకైటభుల పుత్రు 
డైన ఒక మహాసురుడు నా ఆశ్రమం ప్రక్కనే ఉన్న విశాల మైన ఎడారిలో నేలలో దాగి 
ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. ఇసుకలో దాగి యున్న అతడు సంవత్సరాంతంలో ఒక 
సారి శ్వాస విడవగానే పెద్ద ఇసుక తుపాను వస్తూంటుంది. ఏడు రోజుల పాటు భూమి 
కంపిస్తుంది. నా తపస్సుకు భంగం కలుగుతున్నది. నీవు తప్ప మరెవ్వరూ వానిని చంపలేరు. 
అతణ్ణి సంహరించి తరువాత తపస్సుకు వెళ్లు” అన్నాడు. 

ఉత్తంకుని మాటలు విని బృహదశ్వుడు - “మహామునీ! నా కుమారు డైన 
కువలాశ్వుడు తన ఇరవైయొక్క వేల మంది పుత్రులతో కలిసి వెళ్లి వానిని సంహరిస్తాడు. 
నేను అస్త్రసంన్యాసం చేసివేశాను” అని చెప్పి తపస్సుకై వెళ్లిపోయాడు. 


వనపర్వము 293 


ఈ మాటలు వింటూ యుధిష్టిరుడు మధ్యలో ఆ ధుంధు డెవడు అని ప్రశ్నించగా 
మార్మందేయు డిలా చెప్పాడు. 


మధుకైటభ వృత్తాంతం 
“రాజా! ప్రళయకాలంలో జగత్తంతా జలమయమైపోయి నప్పుడు శ్రీమహావిష్ణువు 
ఆదిశేషునిపై, జలంలో శయనించి ఉన్నాడు. ఆతని నాభి నుండి సూర్యునితో సమానమైన 
కాంతి గల ఒక పద్మం ఆవిర్భవించింది. ఆ పద్మంలో మహాఫప్రభావశాలి యైన చతుర్ముఖ 
బ్రహ్మ ఆవిర్భవించాడు. 


కొంత కాలం తరువాత మహావీర్యవంతు లైన మధువు, కైటభుడు అను ఇద్దరు 
దానవులు విష్ణువును, ఆతని నాభికమలంలో ఉన్న (బ్రహ్మదేవుని చూచి ఆశ్చర్యము చెంది 
(బ్రహ్మదేవుణ్ణి భయపెట్టారు. బ్రహ్మ ఆ పద్మం కాడను కదిలే టట్లు చేశాడు. అప్పుడు 
యోగనిద్రలో ఉన్న కేశవుడు మేల్ళొని ఆ దానవులను చూచి “మీకు ఏమి వరం కావాలో 
కోరుకొనండి” అన్నాడు. “మేమే నీకు వరం ఇస్తాం; కోరుకో” అన్నారు ఆ దానవులు. 


విష్ణువు వాళ్లతో - “మీరు మహాపరాక్రమవంతులు; మీరు నాచేత చంపబడాలి, 
ఈ వరం ఇవ్వండి” అన్నాడు. 


మధుకైటభులు - “కేశవా! మేం ఎన్నడూ సత్యమును అతిక్రమించం. నీవు చెప్పి 
నట్లు జరుగుతుంది. మొదట అన్నట్లు నీవు కూడ మాకొక వరం ఇవ్వాలి - ఏ ఆవరణమూ 
లేని ఆకాశంలో మాకు మరణం కావాలి; మేం నీకు పుత్రులం అవాలి” అన్నారు. 


అలాగే అని విష్ణువు అనావృత మైన తన తొడమీద వాళ్లను తన చక్రంచేత 
చేదించి సంహరించాడు. 


ధుంధు వధ 
“మహారాజా! ధుంధు వనువాడు ఆ మధుకైటభుల పుత్రుడు. అతడు తీవ్ర మైన 
తపస్సు చేసి దేవ - దానవ - సర్ప - గంధర్వ - రాక్షసులనుండి మరణం లేకుండా 
బ్రహ్మనుండి వరం పొంది తన తండ్రుల వధకు ప్రతీకారంగా విష్ణువుతో సహా 
సకలదేవతాదులను బాధించడం ప్రారంభించాడు. సముద్రంలోని ఇసుకతో నిండిన 
ఉజ్టాలకం అను ప్రదేశం చేరి అక్కడ ఉత్తంకుని ఆశ్రమం దగ్గర నివసిస్తూ అందరినీ 
బాధించేవాడు. 


294 


ఉత్తంకుడు (్రేరేపింపగా కువలాశ్వుడు తన పుత్రు లందరితో కలిసి వెళ్లి, తనను 
అవహించిన విష్ణుశక్తితో ఆ ధుంధువును సంహరించాడు. అప్పటి నుండి కువలాశ్వునకు 
ధుంధుమారు డను పేరు వచ్చింది. 


పతివ్రతా మాహాత్మ్యం 

పతివ్రతల మాహాత్యమును, తల్లిదండ్రుల సేవను గూర్చి చెప్ప మని యుధిష్టిరుడు 
ప్రార్థింపగా మార్మందేయుడు ఈ విధంగా చెప్పాడు. 

సకలవేదవేదాంగవేత్త యైన కౌశికు డను ఒక బ్రాహ్మణు డుండేవాడు. అతను 
చెట్టు మొదట్లో కూర్చొని వేదాధ్యయనం చేస్తూండగా చెట్టు కొమ్మమీద ఉన్న కొంగ 
విడచిన రెట్ట అతనిపై పడింది. అతడు కోపంతో దానికేసి చూడగానే అది మరణించి 
క్రింద పడిపోయింది. “అయ్యో, కోపవశుడ నై చేయకూడని పని చేశాను కదా!” అని 
విచారిస్తూ అతడు భిక్షాటనానికై గ్రామంలోని పవిత్రమైన కుటుంబాలకు వెళ్లాడు. 


పూర్వం వెడుతున్న ఇంటికే వెళ్లి “భిక్షాం దేహి” అన్నాడు. గిన్నెలు తోముకొంటున్న 
ఆ యింటి కుటుంబిని వస్తున్నాను, నిలబడు, అంది. ఇంతలో ఆకలితో చాల 
బాధపడుతూన్న ఆమె భర్త వచ్చాడు. అప్పు డామె ఆ బ్రాహ్మణుని సంగతి చూడకుండా 
తన భర్తకు పాద్య - ఆచమనీయాదు లిచ్చి భోజనం పెట్టింది. ఆమె మనోవాక్మాయాలచే 
భర్తనే దైవతంగా భావిస్తూండేది. భర్తకు శుశ్రూష చేస్తున్న ఆమెకు బ్రాహ్మణుని మాట 
జ్ఞాపకం వచ్చింది. 

అలా మరచిపోయి ఆలస్యం చేసినందుకు ఆమె సిగ్గు పడుతూ భైక్షం తీసికొని 
వెళ్లింది. ఆమెను చూచి ఆ బ్రాహ్మణుడు - “భైక్షం ఇస్తాను, ఆగ మని చెప్పి, నన్ను 
పంపనే లేదేమిటి!” అన్నాడు. ఆ బ్రాహ్మణుడు కోధంతో మండిపడుతున్నాడు. ఆతనిని 
చూచి ఆ సాధ్వి వినయపూర్వకంగా - “విద్వాంసుడా! నన్ను క్షమించు. నాకు నా భర్త 
దేవత. ఆయన ఆకలితో ఉన్నాడు. అందుచేత ఆయనకు శుశూష చేసి వచ్చాను” 


అంది. 


“నీకు (బ్రాహ్మణులకంటె కూడ నీ భర్త గొప్పవాడా? గృహస్థధర్మంలో ఉంటూ 
బ్రాహ్మణులను అవమానిస్తున్నావు. ఇంద్రుడు కూడ బ్రాహ్మణులకు నమస్కరిస్తాడు. 
మానవులొక లెక్కా నువ్వు గర్వంతో ఉన్నావు. పెద్దల సేవ చేసినట్లు లేదు. బ్రాహ్మణు 
లంటే ఏమనుకొన్నావు; అగ్నివంటివారు. పృథివిని కూడ కాల్చివేయగలరు” అన్నాడు 
బ్రాహ్మణుడు. 


295 


అప్పు డా గృహిణి ఇలా అంది. “తపోధనా! నేను కొంగను కాను. ఈ కోపదృష్టి 
నన్నేమీ చేయజాలదు. దేవతలతో సమాను లైన విప్రులను నేనెన్నడూ అవమానించను. 
నేను చేసిన ఈ అపరాధం క్షమించు. విప్రులు ఎంత మహిమసంపన్నులో నాకు తెలుసు. 
అగస్తుడు మొద లైన మహాప్రభావశాలులను గూర్చి విన్నాను. నాకు దేవత లందరూ 
నా భర్త తరవాతనే. పతిశుశ్రూషయే పరమధర్మం అను విశ్వాసంతో నా ధర్మం 
ఆచరిస్తున్నాను.” 

ఆమె ఈ విధంగా తాను అనుసరిస్తూన్న ధర్మాన్ని గూర్చి వివరించి (బ్రాహ్మణునకు 
ఉండవలసిన లక్షణాలను వివరించి చెప్పింది - 

బ్రాహ్మణోత్తమా! మనుష్యుల శరీరాలలో దాగి ఉన్న శత్రువు కోధమే. “క్రోధ 
మోహాలను విడచినవాడే బ్రాహ్మణుడు” అని దేవత లంటారు - 

కోధః శత్రుః శరీరస్లో మనుష్యాణాం ద్విజోత్తమ, 

యః క్రోధమోహౌ త్యజతి తం దేవా బ్రాహ్మణం విదుః. 

(వనపర్వం. 206.33) 

ద్విజోత్తమా! నీవు కూడ స్వాధ్యాయనిరతుడవై శుచిగా ఉన్నావు. కాని ధర్మతత్త్వం 
నీకు సరిగా బోధపడలే దని నా అభిప్రాయం. 

మిధిలలో ధర్మవ్యాధు డున్నాడు. తల్లిదండ్రుల సేవ చేస్తూ, సత్యమే పలుకుతూ 
జితేంద్రియుడై ఉన్నాడు. ఆతని వద్దకు వెళ్లి అడిగి ధర్మాలు తెలుసుకో. నేనే మైనా 
అధికంగా మాటలాడితే క్షమించు. 


ఆ మాటలు విని బ్రాహ్మణుడు - “మంగళప్రదరాలా! నీవు చేసిన నింద నాకు 
చాల శ్రేయస్మర మైనది. నాకు చాల సంతోషజనకంగా ఉంది” అని పలికి, తనను తానే 
నిందించుకొంటూ ఇంటికి వెళ్లాడు. 


ఆ గృహిణి కొంగను గూర్చి చెప్పడంచేత, అనేక మైన ధర్మసంమత మైన విషయాలు 
బోధించడంచేత నమ్మకం కలిగి కౌశికుడు ధర్మవ్యాధుణ్ణి కలవడానికై మిథిలకు వెళ్లాడు. 
నలుగురినీ అడుగుతూ ధర్మవ్యాధుని మాంసవిక్రయశాల మూలలో నిలబడి నిరీక్షించాడు. 

ఆ ద్విజుడు వచ్చి నట్లు తెలియగానే ధర్మవ్యాధుడు తొందరగా ఆతని దగ్గరికి వెళ్లి 
“పతివ్రత పంపగా వచ్చా వని నాకు తెలుసు. ఏమి కావాలో చెప్పు” అన్నాడు. ఆ 
బ్రాహ్మణునికి ఈ మాట రెండవ ఆశ్చర్యహేతు వయినది. 


296 మహాభారతసారసంగ్రహము 


“ఇది నీవు ఉండడానికి తగిన చోటు కాదు; మా ఇంటికి వెడదాం, రా” అంటూ 
ధర్మవ్యాధుడు కౌశికుణ్ణి తన ఇంటికి తీసికొని వెల్లి అర్థ్యాసనాదుల చేత అతనిని 
సత్మరించాడు. 


“ఘోర మైన ఈ మాంసం వ్యాపారం నీకు తగినది కా దేమో అనిపిస్తున్నది” 
అన్నాడా బ్రాహ్మణుడు ధర్మవ్యాధునితో. 

“విప్రోత్తమా! ఇది నా తండ్రి తాతల నుండి వస్తూన్న కులోచిత మైన వృత్తి. దీనినే 
అనుసరిస్తూ నా ధర్మంలోనే ఉన్న నా విషయంలో తప్పుపట్టకుము” అన్నాడు వ్యాధుడు. 

కులోచితమిదం కర్మ పితృపైతామహం పరమ్‌, 

వర్తమానస్య మే ధర్మే స్వే మన్యుం మా కృథా ద్విజ. (వనపర్వం. 207.20) 

నేను వృద్దు లైన నా తల్లిదండ్రులకు శ్రద్ధతో సేవ చేస్తున్నాను. సత్యమే పలుకుతాను. 
ఎవరిమీదా నాకు అసూయ లేదు. యథాశక్తిగా దానం చేస్తాను. దేనినీ నీచంగా చూడను. 
నాకంటె ఎక్కువ బలం కలవానిని దూషించను. అని అంటూ ధర్మవ్యాధుడు 
వర్ణాశ్రమధర్మాలను బోధించాడు. 


ఇంకా తన అలవాట్లను గూర్చి - “నేను ఇతరులు చంపిన వరాహాలు, దున్నలు 
మొదలైన వాటితో వ్యాపారం చేస్తాను కాని స్వయంగా వేటినీ చంపను; మాంసం తినను. 
పగ లంతా ఉపవాసం ఉండి రాత్రిమాత్రమే భోజనం చేస్తాను” అని చెప్పాడు. 


కౌశికు డడుగగా అతడు ఇంకా అనేక ధర్మాలను జీవస్వరూపం మొదలైన 
విషయాలను, కర్మప్రాధాన్యాన్నీ, (బ్రహ్మవిద్యకు సంబంధించిన విషయాలను విస్తృతంగా 
బోధించాడు. 

కౌశికు డడుగగా త్రిగుణాల స్వరూపస్వభావాలను వర్ణించి చెపుతూ ధర్మవ్యాధుడు 
- సకల ప్రాణుల ప్రవర్తనా కూడ ఈ సత్త్వ-రజస్‌ - తమోగుణాలను అనుసరించి 
జరుగుతుంటుం దని అన్నాడు. 

“శూద్రుడు సద్దుణాలను అలవరచుకొన్న ట్లయితే వైశ్యుడు గాను, క్షత్రియుడు 
గాను కూడ కావచ్చును. బుజుస్వభావం అలవరచుకొని బ్రాహ్మణుడు కావచ్చును” 
అన్నాడు. 

శూద్రయోనౌ హి జాతస్య సద్గుణానుపతిష్టతః, 

వైశ్యత్వం లభతే బ్రహ్మన్‌ క్షత్రియత్వం తథైవ చ. 

ఆర్జవే వర్తమానస్య బ్రాహ్మణ్యమభిజాయతే. (వనపర్వం. 212. 11,12) 


వనపర్వము 297 


ధర్మవ్యాధుడు నాలుగు పురుషార్థాలకు సంబంధించిన అనేక ధర్మాలు బోధించి 
కౌశికుణ్ణి ఇంటిలోనికి తీసికొని వెళ్లి తన తలిదండ్రులను చూపించాడు. వృద్ధు లైన ఆ 
ఇరువురూ ఎంతో ఆనందంతో శుభ్రము లైన వస్త్రాలు ధరించి సుఖమైన ఆసనాలమీద 
ఆసీనులై ఉన్నారు. ధర్మవ్యాధుడు తలిదండ్రుల పాదాలకు నమస్కరించి, వాళ్ల ఆశీస్సులు 
అందుకొని, ఆ బ్రాహ్మణుని గూర్చి వాళ్లకు తెలిపాడు. వాళ్లు ఆతనిని స్వాగతంతో 
సత్కరించారు. అతడు వాళ్ల క్షేమసమాచారాలు తెలిసికొన్నాడు. 


నా కీ తలిదండ్రులే సకల దేవతా స్వరూపులు, నేను, నా భార్య, పుత్రులూ కూడ 
ఎల్లవేళల వీరి శుశ్రూష చేస్తూంటాం. 


ఎల్లప్పుడూ వీళ్లకు అనుకూలంగా ఉన్న మాటలే మాటలాడతాను. అప్రియముల 
నెన్నడూ పలకను. వీళ్లకు ప్రియమైనది ఏదైనా, అది ధర్మవిరుద్ధమైనా కూడ, అది ధర్మమే, 
అను భావనతో చేస్తాను. 


అనుకూలం తథా వచ్చి విప్రియం పరివర్ణయే, 

అధర్మేణాపి సంయుక్తం ప్రియమాభ్యాం కరోమ్యహమ్‌. 

ధర్మమేవ గురుం జ్ఞాత్వా కరోమి ద్విజసత్తమ. (వనపర్వం. 214.24,25) 

ధర్మవ్యాధు డింకా ఇలా అన్నాడు. “ఆ పతివ్రత నీయందు అనుగ్రహబుద్ధితోనే 
నా దగ్గరకు పంపి ఉంటుంది; బ్రాహ్మణోత్తమా! వేదాధ్యయనం మీద ఉన్న శ్రద్ధచేత నీవు 
వృద్ధు లైన తలిదండ్రులను అవమానించి, వాళ్ల అనుమతి లేకుండా ఇల్లు విడిచి 
వెళ్లిపోయావు. ఆ వృద్దులు నీపై బెంగ గొని, శోకంతో గ్రుడ్జివాళ్లెపోయారు. వెళ్లి వాళ్ల 
అనుగ్రహం సంపాదించు. అలా చేయక నువ్వు ఎంత తపస్సు చేసినా, ధర్మం ఆచరించినా 
అదంతా వ్యర్థం అయిపోతుంది.” 


కౌశికుడు ఆ మాటలు విని తాను మాతాపితృశు(శ్రూష చేయకుండా వచ్చినందుకు 
పశ్చాత్తాపం చెంది తనను ఆ మహాపాపం నుండి రక్షించిన ధర్మవ్యాధుణ్ణి అనేక విధాల 
ప్రశంసించాడు. అతనితో ఇలా అన్నాడు - “ఓ ధర్మపరాయణుడా! నీవు పూర్వజన్మలో 
బ్రాహ్మణుడవుగానే పుట్టి తెలియక ఒక మునిని బాణంతో కొట్టడంచేత, అతడు శపించగా 
వ్యాధజన్మ పొందినట్లు ప్రసంగవశంచేత చెప్పావు.” 


“కాని నీవు ఇప్పుడు కూడ బ్రాహ్మణుడవే అని నా నిశ్చయం. సంశయం ఏమీ 
లేదు. దాంభికుడై పాపకర్మలు చేసే బ్రాహ్మణుడు శూద్రసద్భశుడే. ఇంద్రియని[గ్రహవంతుడై, 


298 మహాభారతసారసంగ్రహము 


సత్యధర్మనిష్ట గల శూద్రుడు బ్రాహ్మణుడే అని నా అభిప్రాయం. వృత్తం చేత (పవిత్రమైన 
నడవడికచేత) కదా బ్రాహ్మణు డయ్యేది!” అన్నాడు. 

సాంప్రతం చ మతో మే౭ సి బ్రాహ్మణో నాత్ర సంశయః, 

బ్రాహ్మణః పతనీయేషు వర్తమానో వికర్మసు. 

దామ్మికో దుష్కృతః ప్రాయః శూద్రేణ సదృశో భవేత్‌, 

యస్తు శూద్రో దమే సత్యే ధర్మే చ సతతోద్ధితః 

తం బ్రాహ్మణమహం మన్యే; వృత్తేన హి భవేద్దిజః. 

(వనపర్వం. 216. 18-16) 

ఈ విధంగా కౌశికుడు ధర్మవ్యాధునివద్ద ధర్మోపదేశం పొంది, ఇంటికి తిరిగి వెళ్లి 
తలిదండ్రులకు సర్వవిధముల సేవలు చేశాడు. 


అంగిరసుని వృత్తాంతం 


యుధిష్టిరుడు అడుగగా మార్మండేయుడు అంగిరసుని వృత్తాంతము, కుమారస్వామి 
జననం మొదలైన వృత్తాంతాలు ఈ విధంగా చెప్పాడు- 

పూర్వం అంగిరస్‌ అను మహర్షి అగ్నిదేవుని ఉద్దేశించి తీవ్రమైన తపస్సు చేశాడు. 
అప్పటికి దేవతలమీద కోపించి తపస్సు చేస్తూన్త అగ్నికి అంగిరస్‌ చేసే తపస్సు చేత 
చాల తాపం కలిగింది. అప్పుడు అగ్ని - “ఇప్పుడు లోకాలకోసం బ్రహ్మదేవుడు మరొక 
అగ్నిని ఏర్పరచి ఉంటాడు. నా అగ్నిత్వం పోయినట్లే కనబడుతూన్నది. దానిని మళ్లీ 
ఎలా సంపాదించుకోవాలి!” అనుకొంటూ మెల్లగా సంకోచిస్తూ తపస్సు చేస్తూన్న అంగిరస్‌ 
దగ్గరికి వెళ్లాడు. అప్పుడు అతడు అగ్నితో- “ప్రజాపతి నిన్నే మొదటి అగ్నినిగా సృజించాడు 
కదా. నువ్వు వెంటనే అంధకారాన్ని తొలగిస్తూ అగ్నిత్వాన్ని స్వీకరించు” అన్నాడు. అప్పుడు 
అగ్ని - “జనులు నిన్నే పావకుడుగా (గ్రహిస్తారు. కాని నన్ను గ్రహించరు; నువ్వే ఇక 
పైన ప్రథమాగ్నివి కావాలి” అన్నాడు. అంగిరసుడు - “నీవే అగ్నివి. నన్ను నీ ప్రథమ 
పుత్రుణ్ణిగా చేసికో” అన్నాడు అగ్నితో. అగ్ని అందుకు అంగీకరించాడు. 


ఆ అంగిరస్‌ కుమారుడు బృహస్పతి. 


“ఇప్పుడు అగ్నిభేదాలు చెపుతాను, విను అంటూ మార్మందేయుడు అగ్నిభేదాలు, 
అంగిరసుని సంతానము, మొదలైన విషయాలు వివరించాడు. 


వనపర్వము 299 


అగ్నివృత్తాంతము, అగ్నివంశవృత్తాంతము విన్న యుధిష్టిరుడు - “కుమారస్వామి 
ఎలా జనించాడు? అతడు అగ్నిపుత్రు డెందుకు అయ్యాడు?” అని ప్రశ్నించగా 
మార్మండేయుడు ఆ వృత్తాంతం కూడ సవిస్తరంగా చెప్పాడు. (వనపర్వం. 217-232 
అధ్యాయాలు) 


ద్రౌపదీ సత్యభామల సంభాషణము 
యుధిష్టిరుడు మార్మండేయాదిమునులూ బైట కూర్చొని వాళ్లకు ఇష్టమైన అనేక 
విషయాలను గూర్చి మాట్లాడుకొంటూండగా ద్రౌపదీసత్యభామలు చాల కాలానికి మళ్లీ 
కలుసుకొన్నందుకు సంతోషిస్తూ వాళ్లకు కావలసిన విషయాలను గూర్చి వాళ్లు 
ముచ్చటించుకొన్నారు. 


సత్యభామ - “ద్రౌపదీ! నీవు మహావీరులూ, లోకపాలులతో సమానులూ ఐన 
పాండవుల నైదుగురినీ, ఒక్కరు కూడ నీ మాట జవదాటకుండా చేసి ఉంచుకొన్నావు. 
దీనికి మణి-మంత్ర - ఓషధ్యాదులు ఏమైనా ధరిస్తున్నావా? జపహోమాదులు కాని, 
పూజాదులు కాని చేస్తున్నావా? ఏమిటి ఇందులోని రహస్యం? అదేదో చెపితే అది 
ప్రయోగించి నేను కూడ కృష్ణుడు నా కట్టడిలో ఉండే టట్లు చేసుకొంటాను.” అని 
ద్రౌపదిని అడిగింది. 

“సత్యభామా! చెడ్డవా శ్లైన స్త్రీలు అనుసరించే మార్గా లేవైనా నేను అనుసరిస్తున్నానా 
అను సందేహంతో నీవు ఈ ప్రశ్నలు వేస్తున్నట్లు కనబడుతూన్నది. అలాంటి భావం నా 
విషయంలో నీ కెందుకు కలిగిందో నాకు అర్థం కావడం లేదు. నీవు చెప్పిన ఉపాయా 
లన్నీ భర్తలకు భార్యల విషయంలో వైముఖ్యాన్నే కలిగిస్తాయి కాని అనురాగాన్ని పెంచవు. 
ఇలాంటి వన్నీ చేసి కొంతమంది స్ర్తీలు భర్తలకు అనారోగ్యాలను కలిగిస్తూంటారు; వాళ్ల 
మరణానికి కూడ కారణం అవుతారు. 


నేను నా భర్తల విషయంలో పరిపూర్ణానురాగంతో, భక్తిభావంతో ఉంటూ వాళ్ల 
మనోభావాలకు అనుగుణంగా నడుచుకొంటాను. వాళ్లకు ఇష్టం కాని పను లెన్నడూ 
చెయ్యను. మా అత్తయైన కుంతీదేవిని ఎల్లపుడు గౌరవభావంతో చూచుకొంటాను. 

యుధిష్టిరుడు ఇంద్రప్రస్థంలో ఉన్నప్పుడు కొన్ని వేలమంది ముందుగా భోజనాలు 
చేసిన తరువాత ఆయన భోజనం చేసేవాడు. అమూల్యము లైన వస్తాభరణాదులు 
ధరించిన లక్షమంది యువతులు యుధిష్టిరునికి పరిచారికలుగా ఉండేవారు. కొందరు 
సంగీత నాట్యాదులలో ప్రావీణ్యం గలవారు. లక్షమంది పరిచారికలు వేలకొలది 


300 మహాభారతసారసంగ్రహము 


భోజనార్జులకు వడ్డనలు చేస్తూండేవారు. వాళ్ల అందరి పేర్లు, రూపాలు, వాళ్ల కర్తవ్యాలు, 
ఎవరు పని సరిగా చేస్తున్నారు, ఎవరు చేయడం లేదు అను విషయాలూ వాళ్ల 
వస్తభోజనాదులు అన్నీ నాకు తెలుసు. 

తాసాం నామ చ రూపం చ భోజనాచ్చాదనాని చ, 

సర్వాసామేవ వేదాహం కర్మ చైవ కృతాకృతమ్‌. (వనపర్వం. 233. 48) 

యుధిష్టిరుడు ఎక్కడి కైనా వెళ్లడానికి కదిలి నప్పుడు లక్ష గుజ్టాలు, లక్ష ఏనుగులు 
ఆనుయాత్రంగా (రెటిన్యూగా) వెళ్లేవి.” 

అంతఃపురాలలో ఉన్న భృత్యు లందరినీ గూర్చి గోపాలుడు మొదలు గొట్టెల కాపరుల 
వరకు నాకు తెలుసు. వాళ్లు ఏమి చేశారు, ఏమి చెయ్యాలి అను విషయాలు కూడ 
కనిపెడుతూ ఉండేదాన్ని. 

అన్తఃపురాణాం సర్వేషాం భృత్యానాం చైవ సర్వశః, 

ఆ గోపాలావిపాలేభ్యః సర్వం వేద కృతాకృతమ్‌. (వనపర్వం. 2383. 52) 

నా భర్తలు కుటుంబ కార్యనిర్వహణ భారం అంతా నామీద విడచి వాళ్లు కావలసిన 
వన్నీ ఏర్పరుస్తూ ఉండేవారు. 

నేను రాత్రింబగళ్లు సుఖం అనేది తెలియకుండా శ్రమపడుతూ దురాత్ములు ఎవరూ 
తల దూర్చడానికి శక్యం కాని విధంగా ఆ కార్యభారం అంతా నిర్వహిస్తూండే దానిని; 
ఇప్పటికీ అలాగే నిర్వహిస్తున్నాను. 

మయి సర్వం సమాసజ్య కుటుమృం భరతర్షభాః, 

ఉపాసనరతాః సర్వే ఘటయన్తి వరాననే. 

తమహం భారమాసక్తమనాధృష్యం దురాత్మభిః, 

సుఖం సర్వం పరిత్యజ్య రాతహాని ఘటామి వై. (వనపర్వం. 2383. 54,55) 

నా భర్తల ఆదాయ-వ్యయాలను గూర్చి నాకు పూర్తిగా తెలుసును. 

రాత్రి అనక పగలు అనక, ఆకలిదప్పికలు లెక్కచేయక వీరి ఆరాధనం చేస్తూండే 
నాకు రాత్రి పగలూ కూడ ఒకే విధంగా ఉంటాయి. 


నిత్యమూ ముందుగానే మేల్మొంటాను. చివర శయనిస్తాను. సత్యభామా! నా భర్తలను 
వశం చేసికొనడానికి నేను చేసేది (సంవననం) ఇదే. 


వనపర్వము 301 


అనిశాయాం నిశాయాం చ సహాయా క్షుత్పిపాసయోః, 

ఆరాధయన్న్వాః కౌరవ్యాంస్తుల్యా రాత్రిరహశ్చ మే. 

ప్రథమం ప్రతిబుధ్యామి చరమం సంవిశామి చ, 

నిత్యకాలమహం సత్యే! ఏతత్‌ సంవననం మమ. (వనపర్వం. 233. 57,58) 

నీవుకూడా ఈ విధంగా ప్రవర్తించి స్‌ భర్త మనస్సును ఆవర్థించడం మంచిది. 

ఒక సాధ్వి సుఖాన్ని పొందా లంటే అది సుఖంచేత లభించదు; దుఃఖంచేతనే 
లభిస్తుంది. 

సుఖం సుఖేనేహ న జాతు లభ్యం 

దుఃఖేన సాధ్వీ లభతే సుఖాని. (వనపర్వం. 234. 4) 

ద్రౌపది ఉపదేశవాక్యాలు విన్న సత్యభామ - ద్రౌపదీ! సఖురాళ్ల మధ్య ఉండే 
చనువును పట్టి నేను ఇలా అడిగాను. ఏమీ అనుకోకు. 

అభిపన్నాస్మి పాజ్బాలి యాజ్ఞసేని క్షమస్వ మే, 

కామకారః సభీనాం హి సోపహాసం ప్రభాషితమ్‌. (వనపర్వం.238.61) 

అని అంటూ ఆమెను (ప్రశంసించింది. 

ఇంతలో శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్లడానికి ప్రయాణమై - “ఇంక మన నగరానికి 
వెడదామా?” అని సత్యభామను పిలిచాడు. 

పెద్దలకు నమస్మరించి ఇతరులకు వీడ్కోలు చెప్పి సత్యభామా శ్రీకృష్ణులు ద్వారకకు 
తిరిగి వెళ్లారు. 


పాండవులు చాల కష్టపడుతున్నారని విని ధృతరాష్తుని ఖేదం 

అరణ్యాలలో తిరుగాడుతూన్న పాండవులను చూచిన ఒక బ్రాహ్మణుడు ధృతరాష్ష్రుని 
దగ్గరికి వెళ్లినప్పుడు “అతడు పాండవు లెలా ఉన్నారు?” అని అడిగాడు. వాళ్ల కష్టా లన్నీ 
ఆ బ్రాహ్మణుడు వర్ణించి చెప్పాడు. అది విని ధృతరాష్లుడు వీళ్ల కష్టా లన్నింటికీ 
మూలకారణం నేనే కదా అని అనుకొంటూ చాల దుఃఖించాడు. ఎప్పటి కైనా దీనికి 
దుష్పరిణామం కలగకుండా ఉండదు. ఈ దుర్యోధనాదులు చెట్టు పైన ఉన్న తేనెపట్టే 
చూస్తున్నారు కాని క్రిందనున్న కొండలోయ చూడడం లేదు అనుకొన్నాడు. ఆ మాటలే 
ఆ బ్రాహ్మణునితో అన్నాడు. 


302 మహాభారతసారసంగ్రహము 


ధృతరాష్రుని మాటలు విన్న శకుని ఈ విషయం రహస్యంగా దుర్యోధనునికీ, 
కర్ణునికీ చేరవేశాడు. కర్ణశకును లిద్దరూ దురోధనునితో అన్నారు - “దుర్యోధనా! నీ 
విపుడు సమస్త దేశానికి సమ్రాట్టువు. ఇంద్రప్రస్థంలో యుధిష్టిరు డానాడు ఏ విధంగా 
శ్రీమంతు డయ్యాడో అదే విధంగా ఈనాడు శ్రీమంతుడవై ఉన్నావు. ద్వైతవనంలో ఉంటూ 
దీనులై, తాపసజీవనం గడుపుతూన్న పాండవుల దగ్గరికి వెళ్లి వాళ్లకు నీ ఐశ్వర్యం అంతా 
చూపాలి. తాను అత్యున్నత స్థితిలో ఉంటూ, కష్టాలలో ఉన్న శత్రువులను, పర్వతశిఖరం 
మీద ఉన్నవాడు నేలమీద ఉన్నవానిని చూచి నట్లు, చూడడాన్ని మించిన ఆనందకర 
మైనది మరొకటి లేదు. 


సమనస్గో విషమస్గాన్‌ హి దుర్‌హృదో యో౭ _ఖివీక్షతే, 
జగతీస్థానివాద్రిస్థః కిమతః పరమం సుఖమ్‌. (వనపర్వం. 237. 18) 


నీ భార్యలు అనర్హములైన వస్తాదులు ధరించి, నారచీర కట్టుకొని ఉన్న ద్రౌపదికి 
కనబడాలి; వాళ్లని చూచి ద్రౌపది తనను తాను నిందించుకొంటూ నిర్వేదం చెందాలి. 

సువాససో హి తే భార్యాః వల్మలాజినసంవృతామ్‌, 

పశ్యన్తు దుఃఖితాం కృష్ణాం సాచ నిర్విద్యతాం పునః. (వనపర్వం. 237.21) 

వీళ్లను చూడగానే ఆమెకు, ఆనాడు సభలో కలిగిన వైమనస్యం కంటె చాల అధిక 
మైన వైమనస్యం కలగాలి. 

వాళ్ల మాటలు దుర్యోధనునికి చాల ఆనందకరంగా ఉన్నాయి. ఇలా అన్నాడు - 
“కర్ణా! సరిగా నా మనస్సులో ఉన్నదే నువ్వు చెప్పావు. కాని మా తండ్రిగారి అభిప్రాయం 
ప్రకారం పాండవులు తపఃశాలులు, గొప్ప బలవంతులు. వాళ్లని పరిమార్చడం తప్ప 
మనకు మరొక పని ఏమీ లేదు కదా? అందుచేత ఆయన అనుమతి ఇస్తాడా అని నాకో 
సందేహం. పాండవులను, పాంచాలినీ నారచీరలు కట్టుకొని ఉండగా చూడడం నాకు 
భూమండలప్రాప్తి కంటే కూడా ఆనందకరం. మీరు ముగ్గురూ ఏదైనా ఉపాయం 
ఆలోచించండి.” 


ఇలా అనుకొని ఆ నలుగురు ఇళ్లకి వెళ్లిపోయారు. మరునాడు తెల్లవారగానే 
కర్ణుడు దుర్యోధనుని ఇంటికి వెళ్లాడు. - “రాజా! మనం ద్వైతవనం వెళ్లడానికి మీ 
తండ్రి అనుమతి లభించడానికి ఉపాయం ఆలోచించాను. “ద్వెతవనంలోని ఘోషా 
లన్నీ (గొల్లపల్లె లన్నీ) రాజు రాకకై ఎదురు చూస్తున్నాయి. రాజు ఘోషయాత్ర చేస్తూండాలి 
కదా? ఈ నెపం మీద ద్వైతవనం వెడదాం” అన్నాడు. 


వనపర్వము 303 


ఇది చాల మంచి ఉపాయం అని శకుని అన్నాడు. చాలా బాగుంది అని అందరూ 
అనుకొన్నారు. బిగ్గరగా నవ్వుతూ ఒకరితో ఒకరు కరచాలనం చేశారు. (షేక్‌హాండ్‌ 
ఇచ్చుకున్నారు). 

తతః ప్రహసితాః సర్వే తే9_న్యోన్యస్య తలాన్‌ దదుః, 

(వనపర్వం. 238.24) 
వాళ్లు ధృతరాషుని దగ్గరికి వెళ్లారు. వాళ్ళు వెళ్లడానికి ముందుగానే వాళ్లు పంపిన 
సమంతు డనే గోపాలుడు ధృతరాష్ట్రుని వద్దకు వెళ్లి తనవద్ద ఉన్న గోవులను గూర్చి చెప్పి 
ఉన్నాడు. 

“మహారాజా! ఇప్పుడు సుందర మైన ప్రదేశాల్లో ఆవులమంద లన్నీ ఉన్నాయి. 
వాటి స్మారణానికి (ఎన్ని ఆవు లున్నాయి; ఏ యే జాతులకు చెందినవి మొదలైన లెక్కలు 
వ్రాసుకొనడానికి వాటికి సంబంధించిన అన్ని వివరాలు రిజస్టర్లలో ఎక్కించుకొనడానికి) 
లేగదూడలకు గుర్తులుగా ముద్రలు వేయడానికి తగిన సమయం ఇది. మీ కుమారుడు 
వేటకు వెళ్లడానికి కూడా ఇది తగిన సమయం. అందుచేత నువ్వు అనుజ్ఞ ఇవ్వాలి” అని 
కర్ణశకునులు కోరారు. 


ముందు ధృతరాష్టుడు అందుకు ఒప్పుకోలేదు. ఇలా అన్నాడు - “నాయనా! 
వేటాడడం మంచిదే; ఆవుల సమవేక్షణం కూడ మంచిదే. గోపాలులను ఏ మాత్రమూ 
నమ్మకూడదు. పాండవులు అక్కడనే ఉన్నా రని విన్నాను. మీరు అక్కడికి వెళ్లడానికి 
నేను అనుజ్ఞ ఇవ్వను. మోసం చేసి వాళ్ల రాజ్యం అపహరించిన మీ అందరిమీదా, 
ధర్మరాజుకు కోపం లేకపోయినా భీమసేనుడు మహాకోపి. పాంచాలి మాట చెప్పనే 
అక్కరలేదు. ఆమె ఒక మహాతేజస్సు. 

మీరేమైనా అపరాధం చేయవచ్చు. వాళ్లు మిమ్మల్నందరినీ నశింపచేస్తారు. లేదా 
మీ సైనికు లెవరైనా వాళ్ల విషయంలో అపరాధం చేయవచ్చు. అందుచేత ఘోషంలోని 
గోవుల స్మారణానికి మంచి వాళ్ల నెవరి నైనా పంపుతే పంపండి. అంతే కాని మీరు 
స్వయంగా వెళ్లవద్దు. 


దుర్యోధనాదులు ద్వైతవనానికి వెళ్లుట 
ఆ ముగ్గురూ ఏదేదో చెప్పి చివరికి ధృతరాషుణ్ణి ఒప్పించారు. వాళ్లు పెద్ద సైన్యంతో, 
పరివారంతో, అంతఃపురప్రీలతో బయలుదేరారు. ఎనిమిది వేల రథాలు, మూడు వేల 
ఏనుగులు, కాన్ని వేల మంది కాలిబంటులు, తొమ్మిది వేల గుజ్టాలు బయలుదేరాయి. 


304 మహాభారతసారసంగ్రహము 


ద్వైతవనం చేరి ఘోషంలోని గోవుల లెక్కలు చూడడం, ముద్రలు లేని క్రొత్త 
దూడలకు ముద్రలు వేయించడం మొదలైన ఆధికారిక మైన పను లన్నీ పూర్తి యైన 
పిమ్మట, గానం చేయడంలో నేర్పు గలవారూ, నృత్యంలో ప్రవీణులూ, వాద్యాలు 
మోగించేవాళ్లు - ఇలాంటి గోపు లందరూ దుర్యోధనుని దగ్గరికి వచ్చారు. 

అందమైన కన్యకలు చక్కగా అలంకరించుకొని ఆతని చుట్టూ చేశారు. బహుశా 
వాళ్ల వేషాలు తాను కూడ వేసికొని అతడు వాళ్లతో పాటు నృత్యాదులు చేసి ఉంటాడు. 


చాల సంతోషించి రాజు వాళ్లందరికీ ధనము, భోజ్యాలు, పానీయాలు ఇచ్చాడు. 

తతో గోపాః ప్రగాతారః కుశలా నృత్యవాదనే, 

ధార్తరాష్ట్రముపాతిష్టన్‌ కన్యాశ్చెవ స్వలంకృతాః. 

స ప్రీగణావృతో రాజా ప్రహృష్టః ప్రదదే వసు, 

తేభ్యో యథార్హమన్నాని పానాని వివిధాని చ. (వనపర్వం. 240. 8,9) 
అందరూ ఆ ప్రాంతంలో విహరిస్తూ ఆనందించారు. 

అదే సమయంలో యుధిష్టిరుడు, దైవవశంచేత, ఒక రోజులో పూర్తి అయే యాగం 
తలబెట్టి చేస్తూ ఆ సరస్సు తీరం మీద భార్యతోను, సోదరులతోను, ఇతర పరిజనంతోను 
విడిసి ఉన్నాడు. 

దుర్యోధనుడు - “సరఃప్రాంతంలో విహారనివాసాలు ఏర్పరచండి” అని ఆదేశించి 
తన ప్రేష్యులను పంపాడు. 

అప్పటికే గంధర్వరాజు అప్పరసలతోను, పరివారంతోను విహారయాత్రకై వచ్చి 
ఆ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకొని ఉన్నాడు. 

రాజపరిచారకులు వచ్చి ఆ విషయం దుర్యోధనునికి చెప్పారు. అతడు 
గర్వాతిశయంతో - “వాళ్లందరినీ బైటకు గెంటి వెయ్యండి” అని ఆజ్ఞాపించి కొంతమంది 
సైనికులను పంపాడు. 

వాళ్లు వెళ్లి - “మా రాజు దుర్యోధనుడు సపరివారంగా విహరించడానికై ఇక్కడికి 
వస్తున్నారు. దూరంగా పొండి” అని ఆ గంధర్వులను అదలించారు. 


ఆ మాటలు వినగానే గంధర్వులు గట్టిగా నవ్వుతూ - “మీ రాజుకు మతి చెడిపోయి 
నట్లుంది! లేకపోతే దేవతలను, సామాన్యమానవులను ఆజ్ఞాపించి నట్లు ఇలా ఆజ్ఞాపిస్తాడా! 


న చేతయతి వో రాజా మన్దబుద్ధిః సుయోధనః, 
యో౭_స్మానాజ్ఞాపయత్యేవం వైశ్యానివ దివౌకసః. _ (వనపర్వం. 240. 28) 


వనపర్వము 305 


వెళ్లండి; మీ రాజుతో చెప్పుకోండి. లేకపోతే మిమ్మల్నందర్నీ యమలోకానికి పంపవలసి 
వస్తుంది” అన్నారు. 


గంధర్వరాజు చేతిలో దుర్యోధనుని పరాభవం 


వాళ్లు పరుగెత్తుకొని వెళ్లి దుర్యోధనునికి చెప్పారు. “దేవత లందరితోను కలిసి 
దేవేంద్రుడు వచ్చినా సరే వానిని శిక్షించండి” అంటూ దుర్యోధనుడు సైన్యాన్ని పంపాడు. 
వాళ్లు గంధర్వుల తాకిడికి ఆగలేక పారిపోయి వచ్చారు. కర్ణ - దుర్యోధనాదులు మహా 
సైన్యంతో యుద్ధరంగంలోనికి దిగారు. చిత్రరథుడు మాయాబలంచేత కర్ణాదుల నందరినీ 
ఓడించాడు. దుర్యోధనుడు రథంమీదనుంచి పడిపోయాడు. చిత్రరథుడు వానిని సజీవంగా 
నే పట్టుకొని బంధించాడు. దుఃశాసనుణ్ణి, దుర్ముఖుణ్లీ, దుర్దయుణ్ణీ, రాజభార్యలను కూడ 
బంధించి గంధర్వులు తీసికొని పోయారు. 

మిగిలిన సైనికులు, వృద్ధామాత్యులు పాండవుల దగ్గరికి వెళ్లి - “దుర్యోధనాదులను 
గంధర్వులు బంధించి తీసికొని పోతున్నారు, రక్షించండి” అని మొరపెట్టుకొన్నారు. 

అలా మొరపెట్టుకొంటూన్న వాళ్లను చూచి భీముడు - “మేం ఎంతో ప్రయత్నంతో 
చేద్దాం అనుకొంటూన్న పని గంధర్వులు చేసివేశారు.” 

మహతా హి ప్రయత్నేన సంనహ్య గజవాజిభిః, 

అస్మాభిర్యదనుష్టేయం గన్థర్వైస్తదనుప్టితమ్‌. (వనపర్వం. 242. 15) 

“కష్టాలలో ఉన్న మమ్మల్ని చూచి సంతోషిద్దాం అని వచ్చి నందుకు వీనికి మంచి 
పరాభవం జరిగింది” అన్నాడు. 


భీమసేనుని మాటలు విన్న యుధిష్టిరుడు ఇలా అన్నాడు. “భీమసేనా! కష్టాలలో 
ఉండి మనల్ని శరణు పొందినవాళ్ల విషయంలో ఇలా ప్రవర్తించకూడదు. వృకోదరా! 
జ్ఞాతుల మధ్య భేదాలు, కలహాలు కలుగుతుంటాయి. అవిచ్చిన్నంగా వైరాలు 
సాగుతూంటాయి. అయినా కూడ కులధర్మం అనేది నశించదు. 


భవన్తి భేదా జ్ఞాతీనాం కలహాశ్చ వృకోదర, 
ప్రసక్తాని చ వైరాణి కులధర్మో న నశ్యతి. (వనపర్వం. 2483. 2) 


బైటవా డెవడైనా జ్ఞాతుల కులాన్ని పీడించి నప్పుడు సత్పురుషులు బైటవాళ్ల వలన 
జరిగిన పీడనమును చూస్తూ ఊరుకొనరు. 


బైటవాళ్ల నుండి మనకు ముప్పు వచ్చినప్పుడు మనం నూటఐదుగురం. 
మనలో మనకు విరోధం వచ్చి నప్పుడు మాత్రం మనం ఐదుగురం, వాళ్లు నూర్జురు. 


306 మహాభారతసారసంగ్రహము 


పరైః పరిభవే ప్రాప్తే వయం పజోత్తరం శతమ్‌, 
పరస్పరవిరోధే తు వయం పజ్బు చ తే శతమ్‌. (వనపర్వం. 248.) 


“కౌరవుల రథా లన్నీ సిద్ధంగా ఉన్నాయి. మీరు నలుగురూ వాటిని అధిరోహించి 
వెళ్లి గంధర్వులతో యుద్ధం చెయ్యండి. భీమా! నీ బలాన్ని నమ్ముకొని వీళ్లు శరణు 
కోరుతున్నారు. నేను ఈ యజ్ఞదీక్షలో లేకపోతే నేనే స్వయంగా వెళ్లి ఉండేవాణ్ణి. ముందు 
సామోపాయమే ఉపయోగించి సుయోధనుణ్ణి విడిపించు. అలా అంగీకరించకపోతే 
మృదుయుద్ధం చేసి ప్రయత్నించు. అలాగా గంధర్వరాజు వినకపోతే అన్ని ఉపాయాలూ 
ఉపయోగించి విడిపించు.” 


అజాతశత్రువు మాటలు విని అర్జునుడు - “సామంచేత ధార్తరాష్రులను విడిచిపెడితే 
విడిచిపెడతాడు; అలా విడవకపోతే ఆ గంధర్వరాజు రక్తాన్ని భూమి త్రాగగలదు అని 
ప్రతిజ్ఞ చేశాడు. 


అర్జునుని ప్రతిజ్ఞ వినగానే కౌరవుల ప్రాణాలు లేచివచ్చిన ట్లయింది. 


నలుగురు సోదరులూ యుద్ధసన్నద్దులై బయలుదేరడంతో కౌరవ సైన్యాలకు ఎక్కడ 
లేని ధైర్యమూ వచ్చి యుద్దానికి బయలుదేరాయి. ఘోరమైన యుద్ధం జరిగింది. గంధర్వులు 
పాండవుల ధాటికి తట్టుకొన లేకపోయారు. చిత్రరథుడు ప్రచ్చన్నయుద్ధం చేసినా కూడ 
అర్జునుని ముందు అది సఫలం కాలేదు. 


చివరికి అర్జునుని పూర్వమిత్రు డైన చిత్రరథుడు ప్రత్యక్షంగా కనబడ్డాడు. తన 
మిత్రుడు దుర్చలు డవడం చూచి అర్జునుడు ఆయుధాలు ఉపసంహరించాడు. పరస్పరం 
కుశలప్రశ్నల తరువాత ఇద్దరూ వాళ్ల వాళ్ల రథాలమీదనే కూర్చుండి మాటలాడుకొన్నారు. 

అర్జునుడు చిరునవ్వుతో చిత్రసేనుణ్ణి - “నువ్వు కౌరవులను ఎందుకు ఇలా 
నిగ్రహించావు?” అని అడిగాడు. 

“దుర్యోధనుడు మీ విషయంలో ఎలాంటి దురుద్దేశ్యంతో వచ్చాడో తెలుసుకొని 
ఇంద్రుడు “వానిని సకుటుంబంగా బంధించి తీసికొనిరా, నీ శిష్యుడు, మిత్రుడూ అయిన 
అర్జునునికి ఆతని సోదరులకూ మాత్రం ఏమీ హాని కలగనీయకు” అని నన్ను 
ఆజ్ఞాపించాడు. అందుచేత అలా చేశాను. ఈ దురాత్ముణ్ణి ఇంద్రుని శాసనం ప్రకారం 
స్వర్గానికి తీసికొనిపోతాను” అన్నాడు చిత్రసేనుడు. 


వనపర్వము 307 


“చిత్రసేనా! మా భ్రాత యైన దుర్యోధనుణ్ణి విడిచిపెట్టు. మా అన్నగారి అభిప్రాయం 
ఇది. నాకు ప్రియం చేయా లని కూడ నీవు కోరితే వీనిని విడిచిపెట్టు.” అని అర్జును 
డన్నాడు. 

“ఈతడు ఏమి చేయ దలచి ఇక్కడికి వచ్చాడో మీ అన్నగారికి తెలియదు. సరే 
ధర్మరాజు ఎలా చెపితే అలా చెయ్యి” అన్నాడు చిత్రరథుడు. 

అందరూ యుధిష్టిరుని దగ్గరికి వెళ్లారు. దుర్యోధనుని చేష్టను గూర్చి చెప్పారు. 
అయినా కూడ ధర్మరాజు తనవాళ్లను వధించనందుకు చిత్రరథునికి కృతజ్ఞతాభావం 
తెలిపి దుర్యోధనాదులను విడువు మని ప్రార్థించాడు. చిత్రరథుడు దుర్యోధనాదులను 
బంధవిముక్తులను చేసి స్వర్గలోకానికి వెళ్లిపోయాడు. 

యుధిష్టిరుడు దుర్యోధనునితో - “నాయనా! మళ్లీ ఎప్పుడూ ఇలాంటి సాహసం 
చెయ్యకు. మనస్సులో బాధపడకు. సోదరులతో సుఖంగా ఇంటికి వెళ్లు” అన్నాడు. 

దుర్యోధనుడు ధర్మరాజుకు నమస్కరించి, పిచ్చెత్తినవాడు వలె అయిపోయి, సిగ్గుతో 
రెండు ముక్కలుగా అయిపోయి నట్లు అయిపోతూ నగరం వైపు బయల్దేరాడు. 

దుర్యోధనుడు సిగ్గుతో క్రుంగిపోతూ, రాహుగ్రస్తు డైన చంద్రుడు వలె కాంతి 
విహీనుడై పర్యంకం మీద కూర్చొని ఉండగా కర్గుడు వచ్చి - “దుర్యోధనా! అదృష్టవ శం 
చేత ఆ గంధర్వు లందరినీ జయించి క్షేమంగా వచ్చావు. గంధర్వు లందరు కలిసి 
ఒక్కుమ్మడిగా విజృంభించి సైన్యా న్నంతనీ చీల్చివేస్తూ నా శరీరాన్ని బాణాలతో తీవ్రంగా 
గాయపరచగా నేను నీవు చూస్తుండగానే రణరంగంనుంచి పారిపోయి వచ్చాను. నువ్వూ 
నీ సోదరులూ గంధర్వులపై సంపాదించిన విజయం సాటి లేనిది” అని దుర్యోధనుణ్ణి 
స్తుతించడం ప్రారంభించాడు. 


దుర్యోధనుడు బాప్పపూర్ణనయనాలతో తనకు జరిగిన దంతా పూసగుచ్చినట్లు 
కర్ణునికి చెప్పాడు. “ఇప్పుడు బంధువుల మధ్య, వీరుల మధ్య తల ఎత్తుకొనలేకుండా 
ఉన్నాను. నేను ప్రాయోపవేశం చేసి ప్రాణాలు విడుస్తాను” అని కర్ణునితో అంటూ ప్రక్కనే 
ఉన్న దుఃశాసనునితో- “దుఃశ్చాసనా! ఇటు పైన నువ్వే ఈ రాజ్యాన్ని పాలించాలి. నీ కీ 
రాజ్యం ఇచ్చేస్తున్నాను. ధర్మంగా పాలించుకో” అన్నాడు. “ఎట్టి పరిస్థితులోను నేను 
రాజ్యం స్వీకరించను. నూరు సంవత్సరాలూ నువ్వే రాజువుగా ఉండాలి” అని కన్నీళ్లు 
కారుస్తూ దుఃశాసను డన్నాడు. 

అప్పుడు కర్షుడు వాళ్లిద్దరినీ ఓదారుస్తూ- “ఎందుకు మీరిద్దరూ మనోదౌర్బల్యంతో 
ఇలా దుఃఖిస్తారు? 


308 మహాభారతసారసంగ్రహము 


ఏడుస్తూనే ఉంటే శోకం ఏనాటికీ శాంతించదు. శోకం శోకించేవాని ఆపదలను 
తొలగించదు కదా? అలాంటప్పుడు మీ రిద్దరూ ఇలా శోకిస్తూ శోకంలో ఏమి సామర్ధ్యం 
ఉందని అనుకొంటున్నారు? 


న శోకః శోచమానస్య వినివర్తేత కర్షిచిత్‌, 
యదా చ శోచతః శోకో వ్యసనం నాపకర్షతి, 
సామర్థ్యం కిం తతః శోకే శోచమానే ప్రపశ్యథః. (వనపర్వం. 249. 36,37) 


ఇంతకీ- పాండవులు చేసినదానిలో ఏమి గొప్ప ఉంది? వాళ్ల కర్తవ్యం వాళ్లు 
చేశారు. నిత్యమూ రాజుకు ప్రియం చేయడం అనేది దేశంలో ఉండే ప్రజల కర్తవ్యం 
కదా? 

కర్తవ్యం హి కృతం రాజన్‌ పాణ్ణవైస్తవ మోక్షణమ్‌, 

నిత్యమేవ ప్రియం కార్యం రాజ్ఞో విషయవాసిభిః. (వనపర్వం.249.39) 


నీవు ఈ విధంగా సిగ్గుపడవలసిన పని లేదు. ప్రాయోపవేశం నుండి విరమించుము” 
అని కర్ణుడు ఎంత బోధించినా దుర్యోధనుడు వినలేదు. 


శకుని దుర్యోధనుణ్ణి ప్రాయోపవేశం నుండి మరల్బుతూ- “రాజా! ఇలా 
ప్రాయోపవేశం చేయడం యుక్తం కాదు. నీకు పాండవులు ఉపకారం చేసి ఉన్నారు. 
అందుచేత వాళ్లను పిలిచి అర్ధరాజ్యం వాళ్ల కిచ్చివెయ్యి. దానితో నీ కృతజ్ఞతాభావానికి 
లోకు లందరూ మెచ్చుకొంటారు; నీకు పాండవులతో మైత్రి కూడ ఏర్పడుతుంది” అన్నాడు. 


కర్ణ - శకునుల మాటలు దుర్యోధనుడు అంగీకరించక, పాదాలమీద పడి యున్న 
దుఃశాసనుని లేవదీసి, కౌగలించుకొని “మీ రందరూ నగరానికి వెళ్లండి. నేను నా 
నిశ్చయం నుండి వెనుదిరిగే ప్రసక్తిలేదు” అని చెప్పి దర్భలు పరచుకొని ప్రాయోపవేశం 
ప్రారంభించాడు. 


పూర్వం దేవతలచేత జయింపబడి పాతాళానికి పారిపోయి అక్కడ నివసిస్తున్న 
దైత్యులూ దానవులూ కూడ దుర్యోధనుడు ప్రాయోపవేశనం చేయడానికి ప్రారంభించగానే 
తమ పక్షం దుర్చలమైపోతూన్న దని తలచి ఒక కృత్యను (ఆభిచారిక హోమాలు చేసి 
సృజించే ఒక మహాశక్తిని) పంపి దుర్యోధనున్ని క్షణంలో పాతాళానికి తెప్పించారు. 
ఆతన్ని చూడగానే ఆ దైత్యదానవులు చాల సంతోషించి ఇలా అన్నారు. 


“దుర్యోధనా! ఇంతమంది శూరులు వీరులూ చెప్పు చేతలలో ఉన్న నీవు ఇలా 
ప్రాయోపవేశం చేయడ మేమిటి? రాజా! పూర్వం మేం తపస్సు చేసి మహేశ్వరుణ్ణి 


వనపర్వము 309 


సంతోషపెట్టి నిన్ను సంపాదించుకొన్నాం. నీ శరీరం పై భాగం శివమయం; అది వజ్రాలతో 
నిర్మించబడింది. శస్తాలచేత అభేద్యం. క్రింది శరీరం దేవీమయం; అది పుష్పాలతో 
నిర్మించినది. 


దివ్యాస్తాలు తెలిసిన వీరులు నీ శత్రువులను సంహరిస్తారు. ఆ వీరు లందరూ 
నీకు సాహాయ్యం చేయడం కోసం పుట్టిన దానవులు. 

భీష్మ- ద్రోణ, కృపాదులను కూడ అసురులు ఆవహిస్తారు. వాళ్లు మిత్రులు, 
బంధువులు, చిన్నవాళ్లు, పెద్దవాళ్లు - ఇలాంటి విచక్షణ ఏమీ లేకుండా క్రౌర్యంతో 
అందరినీ సంహరిస్తారు. 

a మనస్సులో అర్జునుణ్ణి గూర్చి భయం ఉంది కదా? దానికి కూడ మేం ఒక 
ఉపాయం చూచి ఉన్నాం. నరకుని ఆత్మ కర్ణుణ్ణి ఆవహించి కృష్ణార్ణునులను సంహరిస్తుంది. 
ఈ విషయం తెలిసి ఇంద్రుడు అర్జునుణ్ణి రక్షించడానికై కర్ణుని కవచకుండలాలు హరిస్తాడు. 
అందుచేత సంశప్తకు లను లక్షల కొలది దానవులను సిద్ధం చేసి ఉంచాం. వాళ్లు 
అర్జునుణ్ణి వధిస్తారు. నువ్వు వెళ్లు శత్రువులను జయించి నిష్మంటక మైన రాజ్యం ఏలుకో.” 

ఈ విధంగా వాళ్లు దుర్యోధనుని బుద్ధిని స్థిరంగా ఉండే టట్లు చేశారు. ఆ కృత్యయే 
నిమేషమాత్రంలో దుర్యోధనుణ్ణి పూర్వస్థానం చేర్చింది. 

ఇదంతా స్వప్నమా అనిపించింది దుర్యోధనునికి. పాండవులను జయించి తీరుతాను 
అని నిశ్చయం చేసికొన్నాడు. అయితే ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. 


తెల్లవారు జామున కర్షుడు వచ్చి మళ్లీ దుర్యోధనుణ్ణి ప్రాయోపవేశంనుంచి 
మరల్చడానికి గట్టిగా ప్రయత్నం చేశాడు. మిగిలినవాళ్లు కూడ బ్రతిమాలారు. 


ఈ కారణంచేత, దైత్యులు చేసిన ఆ బోధలచేత అతడు మనస్సును గట్టి 
పరచుకొన్నాడు. 
సపరివారంగా సైన్యంతో నగరంలో ప్రవేశించాడు. 


దుర్యోధనుడు హాస్తినపురం చేరిన తరవాత ఒకనాడు భీష్ముడు ఆతనితో - “నాయనా! 
నువ్వు వనం వెళ్లడానికి బయలుదేరినప్పుడే అలా వెళ్లడం మంచిది కాదని నేను చెప్పాను 
కదా? నిన్ను శత్రువులు బంధించారు. నువ్వు నీ సైనికు లందరూ చూస్తూండగానే 
కర్ణుడు పారిపోయాడు కదా? ఇప్పుడు నీకు పాండవులు ఎంత బలవంతులో కర్ణు డెంత 
బలవంతుడో తెలిసిపోయినది కదా? కర్ణుడు పాండవుల నాలుగో వంతుకు కూడ 


310 మహాభారతసారసంగ్రహము 


సరితూగడు. అందుచేత నువ్వు పాండవులతో సంధి చేసికొనడం మంచిది” - 
అన్నాడు. 

భీష్ము డా విధంగా చెపుతూండగానే దుర్యోధనుడు అక్కడినుండి లేచి వెళ్లిపోయాడు. 
వాని వెనుకనే కర్ణ- శకుని - దుశ్చాసనాదులు కూడ లేచి వెళ్లిపోయారు. వాళ్లు అలా 
వెళ్లిపోవడం చూచి కురువృద్దు డైన భీష్ముడు సిగ్గు చెంది ఇంటికి వెళ్లిపోయాడు. 


దుర్యోధనుడు అతడు వెళ్లిపోయిన వెంటనే మళ్లీ మంత్రులతో అదే (ప్రదేశానికి 
వెళ్లి - “ఇప్పుడు మనం చేయవలసిన పని ఏమి” అని ఆలోచించడం ప్రారంభించాడు. 

కర్ణుడు దుర్యోధనునితో ఇలా అన్నాడు - “రాజా! భీష్ముడు ఎల్లప్పుడూ మనలను 
నిందిస్తూంటాడు; పాండవులను ప్రశంసిస్తూంటాడు. నీ సమీక్షంలో నన్ను మాటి మాటికీ 
చులకన చేస్తూ మాట్లాడుతూంటాడు. 

మహారాజా! దుర్చుద్ధి యైన భీష్మునికి నా బలపరాక్రమాలు చూపిస్తాను- నే నీ 
సైన్యంతో దిగ్విజయానికి వెళ్లడానికై నాకు అనుమతి ఇమ్ము.” 

సుయోధనుడు సంతోషపూర్వకంగా అనుమతి ఇచ్చాడు. కర్గుడు సైన్యంతో 
బయలుదేరి వెళ్లి అన్నీ దేశాల రాజులను జయించి అత్యధిక మైన ధనసంపదతో 
హాస్తినపురానికి తిరిగి వచ్చాడు. దుర్యోధనుడు స్వాగతసత్మారాలతో ఎదురేగి ఆతనిని 
అభినందిస్తూ- 

భీష్మునివల్ల గాని, ద్రోణునివల్ల గాని, కృపునివల్ల గాని, శకునివల్ల గాని లభించని 
అభ్యుదయాన్ని నేను నీ వల్ల పొందాను. అందరు పాండవులూ కలిసినా నీలో పదహారవ 
వంతుకు పోలరు” అన్నాడు. 


నగరంలోని పౌరులలో ఆ మాట విన్న కొందరు ప్రశంసించారు, కొందరు 
నిందించారు. 

కర్ణుడు ధృతరాష్రుని వద్దకు గాంధారి వద్దకు వెళ్లి పుత్రుడు నమస్మరించి నట్లు 
పాదాలు స్పృశించి నమస్కరించాడు; ధృతరాటషుడు (ప్రేమపూర్వకంగా ఆతనిని 
కౌగలించుకొన్నాడు. 

కర్ణుడు - “రాజా! ఈ పృథివి అంతా ఇపుడు నీకు అధీన మైనది. దీనిని ఇంద్రుడు 
స్వర్గాన్ని పాలించి నట్లు శత్రుభయం ఏదీ లేనివాడవై పాలించు” అని దుర్యోధనునితో 
అన్నాడు. 


వనపర్వము స 


దుర్యోధనుడు వైష్టవయజ్ఞం చేయుట 

ఆ మాటలు విని దుర్యోధనుడు - “కర్ణా! నీవు సహాయుడవుగా ఉన్నప్పుడు నాకు 
సాధ్యం కాని దేదీ లేదు. యుధిష్టిరుని రాజసూయయాగం చూచినది మొదలు నాకు ఆ 
యాగం చెయ్యా లని తీవ్ర మైన వాంఛ మనస్సులో ఉన్నది. అది నీవు చేయించాలి.” 
అన్నాడు. 

“తప్పక నీవు రాజసూయయాగం చెయ్యాలి. కావలసిన ఏర్పా ట్లన్నీ చేయించుకో” 
అన్నాడు కర్షుడు. 

దుర్యోధనుడు పురోహితుణ్ణి పిలిపించి “నీవు నా చేత రాజసూయయాగం 
చేయించాలి” అని కోరాడు. అప్పు డా పురోహితుడు - “రాజా! యుధిష్టిరుడు జీవించి 
ఉండగా, మీ తండ్రి ధృతరాషుడు జీవించి యుండగా మీ కౌరవవంశంవా రెవరూ ఆ 
యాగం చేయకూడదు. రాజసూయం వంటిదే మరొక యజ్ఞం ఉంది.” 


నీకు కప్పం కట్టే రాజు లందరూ ఇచ్చిన బంగారంతో ఒక బంగారు నాగలి 
చేయించి దానితో యజ్ఞవాటాన్ని దున్నాలి. ఆ యజ్ఞవాటంలో వైష్ణవం అను యజ్ఞం 
Sy ey: యా ల్ల ఇ 

చెయ్యి. అది రాజసూయంతో పోటీపడే యజ్ఞం అన్నాడు. 


దుర్యోధనుడు తన మిత్రులతోను, మంత్రులతోను ఆలోచించి ఆ యజ్ఞం చెయ్యాలని 
నిశ్చయించుకొన్నాడు. రాజు లందరికీ ఆహ్వానాలు పంపారు. 


దుఃశ్శాసనుడు ద్వైతవనంలో ఉన్న పాండవులను ఆహ్వానించడానికై ప్రత్యేకించి 
దూతలను పంపాడు. 


వాళ్లు ధర్మరాజు దగ్గరకు వెళ్లి - “రాజా! మా మహారాజు స్వవీర్యంచేత సంపాదించిన 
సంపదలతో యజ్ఞం చేస్తున్నారు. మిమ్మల్నందరినీ ఆహ్వానించడానికై మమ్ములను పంపాడు” 
అని చెప్పారు. 


“మేము కూడ వస్తాం కాని ఇప్పుడు కాదు. పదమూడు సంవత్సరాలు పూర్తి 
అయే వరకు సమయాన్ని (షరతును) పాలించాలి కదా?” అన్నాడు యుధిష్టిరుడు. భీము 
డా మాటలు విని ఆ దూతలతో - “మీరు వెళ్లి మీ రాజుకు చెప్పండి - “పదమూడు 
సంవత్సరాల గడువు పూర్తి అయిన తరవాత జరగబోయే రణసత్రంలో, అస్రశస్తాలతో 
ప్రజ్వలిస్తూన్న అగ్నిలో వానిని పడవేసి, కౌరవులయందు క్రోధ మనే హవిస్సును 
యుధిష్టిరుడు ఏ నాడు హోమం చేస్తాడో ఆ నాడు నేను కూడ వస్తాను.” 

దుర్యోధనుడు గొప్ప అట్టహాసంతో ఆ యజ్ఞం చేశాడు. యజ్ఞం పూర్తిచేసికొని 
నగరంలో సుయోధనుడు ప్రవేశిస్తూండగా వందిమాగధులు స్తుతించారు. కొందరు “ఈ 


312 మహాభారతసారసంగ్రహము 


యజ్ఞం యుధిష్టిరుడు చేసిన రాజసూయం పదహారవవంతుకూ కూడ పోలదు” అన్నారు. 
కొందరు మిత్రులు ప్రశంసించారు. 


అందరూ సంతోషంతో ఒక చోట కూర్చొని ఉండగా కర్గుడు లేచి - “రాజా! 
దురాత్ము లైన పాండవుల రూపు మాపి, నువ్వు రాజసూయయాగం చేస్తూన్నపుడు మళ్లీ 
నీ విలాంటి అభివృద్ధిలో ఉండగా నేను చూస్తాను” - అన్నాడు. 

దుర్యోధనుడు సంతోషించి - “పాండవులను నశింపచేసి నేను రాజసూయయాగం 
ఎప్పుడు చేస్తానో కదా!” అన్నాడు. 

“మహారాజా! నేను అర్జునుణ్ణి సంహరించేవరకు పాదాలు కడిగించుకొనను. 
మద్యమాంసాలు ముట్టను. ఎవరైనా వచ్చి ఏది యాచించినా లేదని చెప్పను” అని 
కర్ణుడు ప్రతిజ్ఞ చేశాడు. 

దూత వచ్చి దుర్యోధనుని యజ్ఞం విషయం చెప్పిననాటి నుండీ కూడ దానిని 
గూర్చియే ఆలోచిస్తూ యుధిష్టిరుడు ఎక్కడా కూడ సుఖం పొందలేకపోయాడు. ఈలోగా 
చారుల ద్వారా కర్టుడు చేసిన ప్రతిజ్ఞను గూర్చి విన్న యుధిష్టిరునకు నిద్ర పట్టలేదు. 

“ఒకనాడు ద్వైతవనంలోని మృగా లన్నీ కన్నీరు కారుస్తూ యుధిస్టిరునకు స్వప్నంలో 
కనబడ్డాయి. వణికిపోతూ చేతులు కట్టుకొని నిలచి ఉన్న వాటిని చూచి యుధిష్టిరుడు - 
మీ రెవరు? ఎక్క డుంటారు? ఏమి చెప్పా లను కొంటున్నారు?” అని అడిగాడు. 


అప్పుడా మృగాలు - “మహారాజా! మేం ద్వైతవనంలో నీ సోదరులు వేటాడి 
చంపగా మిగిలిన మృగాలం. మా సంతతి పూర్తిగా తుడిచిపెట్టుకొనిపోయే టట్లున్నది. 
కేవలం విత్తనాలుగా మేం మాత్రమే మిగిలాం. మమ్ములను నువ్వు కరుణించాలి” అన్నాయి. 


దయామయహృదయు డైన యుధిష్టిరుడు “మీరు కోరి నట్లు చేస్తాను” అని వాటితో 
చెప్పి, మరునాడు తన స్వప్నవృత్తాంతం సోదరులకు తెలిపి - ఇక్కడ మనం ఒక సంవత్సరం 
ఎనిమిది మాసా లున్నాం. మళ్లీ మనం తృణబిందుసరస్సు దగ్గరికి వెడదాం అన్నారు. 
వెంటనే పాండవులు పరివారంతో బయలుదేరి వెళ్లి కామ్యకవనం చేరారు. 


వ్యాసుడు పాండవులను చూడడానికై వెళ్లుట 
ఒకనాడు వ్యాసుడు పాండవులను చూడడానికై కామ్యకవనానికి వెళ్లాడు. వాళ్ల 
అభివాదన సత్మారాదులను స్వీకరించి యుధిష్టిరునితో - “యుధిష్టిరా! తపస్సు చేస్తేనే 
కాని లోకంలో ఎవరూ మహాసుఖం పొందజాలరు.” 


వనపర్వము 313 


“తపస్సుకంటె గొప్పది మరొకటి లేదు. తపస్సుచేత గొప్ప గొప్ప విషయాలను 
కూడ సాధించవచ్చు. తపస్సుచేత సాధ్యం కానిది ఏదీ లేదని తెలుసుకో.” 

తపసో హి పరం నాస్తి తపసా విన్దతే మహత్‌, 

నాసాధ్యం తపసః కించిదితి బుద్ధ్యస్వ భారత. (వనపర్వం. 259. 16) 


సత్యము, బుజుత్వము, కోధం లేకపోవడం, దానం, దమం, శమం, అసూయ లేకపోవడం, 
అహింస, శుచిత్వము, ఇంద్రియని[గ్రహము ఇవి మానవులను పవిత్రింపచేస్తాయి. సమయం 
వచ్చినప్పుడు, సంతోషపూర్వకంగా దానం చేస్తూండాలి. సత్యం పలికేవానికి ఆయుర్దా 
యము, అనాయాసము, బుజుత్వము లభిస్తాయి. కోధము, అసూయా లేనివాడు సుఖంగా 
ఉంటాడు. 


నాయనా! ఈ పృథివిలో దానమంత కష్ట మైన పని మరేదీ లేదు. ఓ మహామతీ! 
వీరులైన నరులు ప్రియమైన ప్రాణాలను కూడ ధనం కోసం విడవడానికి వెనుదీయకుండా 
సముద్రాలలో ప్రయాణిస్తారు; అడవులలో తిరుగుతారు. కొందరు వ్యవసాయము, 
పశుపాలనాదికము చేస్తారు; కొంతమంది ఇతరులకు సేవ చేస్తారు. 

పరిత్యజ్య ప్రియాన్‌ ప్రాణాన్‌ ధనార్థం హి మహామతే, 

ప్రవిశన్తి నరా ధీరాః సముద్రమటవీం తథా, 

కృషిగోరక్ష్యమిత్యేకే ప్రతిపద్యన్తి మానవాః 

పురుషాః (ప్రేష్యతామేకే నిర్గచ్చన్తి ధనార్థినః (వనపర్వం. 259. 29,30) 

ఎంతో శ్రమపడి సంపాదించిన ధనాన్ని ఇతరులకు ఇవ్వడం అనేది చాల కష్టమైన 
పని. దానమంత చేయ శక్యం కాని పని మరొకటి లేదు. అందుచేతనే దానం చాల 
గొప్పది అని నా అభిప్రాయం. 

తస్మాద్దుఃఖార్జితస్యైవ పరిత్యాగః సుదుష్కరః, 

న దుష్మరతరం దానాత్‌ తస్మాద్దానం మతం మమ. (వనపర్వం. 259.31) 

అన్యాయంగా సంపాదించిన ధనంతో దానధర్మం చేసినవానిని ఆ దానం 
మహాభయం నుండి రక్షించజాలదు. 

అన్యాయాత్సముపాత్తేన దానధర్మో ధనేన యః, 

క్రియతే న స కర్తారం త్రాయతే మహతో భయాత్‌. (వనపర్వం. 259. 38) 


314 మహాభారతసారసంగ్రహము 


దానప్రాశస్యాన్ని వర్ణిస్తూ వ్యాసుడు ముద్దలు డను బ్రాహ్మణుని కథ చెప్పాడు. ఆ 
బ్రాహ్మణుడు ఉంఛవృత్తితో (కళ్లాలలో రాలి పడి ఉన్న ధాన్యపు గింజలు ఏరుకొని వాటితో 
మాత్రమే జీవించు విధానంతో) సకుటుంబంగా జీవిస్తూ తపస్సు చేసికొంటూండేవాడు. 
ఆతనిని పరీక్షించడానికై దుర్వాసుడు ఉన్మత్త బ్రాహ్మణవేషంతో వరసగా ఆరు దివసాలు 
వచ్చి వారి అన్నం అంతా తినేసి వెళ్లి పోయినా ముద్గలుని మనస్సులో ఏ మాత్రము 
వికారం కలగలేదు. దుర్వాసుడు ఆతనిని చాల ప్రశంసించి వెళ్లిపోయాడు. 


ఒకనాడు ఒక దేవదూత విమానం తీసికొని వచ్చి నీవు జేసిన పుణ్యాలకు స్వర్గం 
జయించావు. విమానం ఎక్కు అని చెప్పగా ముద్దలుడు “స్వర్గంలో ఉన్న విశేషా లేమిటి” 
అని వాని నడిగాడు. అతడు - “స్వర్గంలో సుఖమే కాని శారీరకంగాగాని, మానసికంగా 
గానీ దుఃఖా లేవీ ఉండవు. అక్కడ కూడ పై పైకి వెళ్లినకొలదీ కొన్ని ఉత్తమలోకా 
లుంటాయి. వాటిలో ఇంకా కొన్ని వైశిష్ట్యా లుంటాయి. ఎవరూ ఏమీ శ్రమపడవలసిన 
పని ఉండదు. 


అయితే అక్కడ కొన్ని దోషాలు కూడ లేకపోలేదు. తాము చేసిన కర్మల ఫలాన్ని 
మాత్రమే అక్కడ అనుభవిస్తారు. క్రొత్తగా కర్మ ఏదీ చేయరు. కొంత కాలానికి మూలకర్మ 
తరిగిపోతుంది. 

కృతస్య కర్మణస్తత్ర భుజ్యతే యత్‌ ఫలం దివి, 

న చాన్యత్‌ క్రియతే కర్మ మూలచ్చేదేన భుజ్యతే. (వనపర్వం. 261. 28) 

పుణ్యం అయిపోయిన తరువాత పడిపోతాను కదా అను చింత అన్నివిధాల 
స్వర్ణాలలో ఉన్నవాళ్ల మనస్సులను వేధిస్తూంటుంది. ఈ దోషాలు బ్రహ్మలోకం వరకూ 
కూడ ఉన్నాయి. అయితే ఈ విభిన్న స్వర్గలోకా లన్నింటిలోనూ మానవులకు దోషాలకంటె 
గుణాలు వేలకొలది అధికంగా ఉంటాయి.” అని చెప్పాడు. 

ఆ బ్రహ్మభువనాదేతే దోషా మౌద్గల్య దారుణాః, 

నాకలోకే సుకృతినాం గుణాస్త్వయుతశో నృణామ్‌. (వనపర్వం. 261. 32) 

“స్వర్గంలో ఉంటా యని నీవు చెప్పిన దోషాలు చిన్న వేమీ కాదు, పెద్దవే. ఈ 
దోషాలు లేని మరొక లోకం ఏదైనా ఉందా?” అని అడిగాడు మౌద్దల్యుడు. 


“బ్రహ్మలోకం పైన విష్ణులోకం ఉంది. అక్కడికి మహాయోగులు మాత్రమే 
వెళ్లకలుగుతారు.” అని దేవదూత అన్నాడు. 

దేవదూత మాటలు విన్న మౌద్దల్యుడు కొన్ని క్షణాలు ఆలోచించుకొన్నాడు. ఇలా 
అన్నాడు- “దేవదూతా! నీకు నమస్కరిస్తున్నాను. ఇన్ని మహాదోషా లున్న స్వర్గంతో కాని, 


వనపర్వము 315 


సుఖంతో కాని నాకు పని లేదు. అక్కడి నుండి పడిపోయిన వాళ్ల దుఃఖం వర్ణనాతీతం 
కదా? నేను శాశ్వతసుఖరూప మైన మరొక మార్గం అన్వేషించుకుంటాను.” 


ఈ విధంగా దేవదూతను పంపివేసి ఆ మహాముని ధ్యానయోగం అవలంబించి, 
గొప్ప జ్ఞానాన్ని సంపాదించి మోక్షం పొందాడు. 


జ్ఞానయోగేన శుద్ధేన ధ్యాననిత్యో బభూవ హ, 

ధ్యానయోగాద్బలం లబ్ధ్వా ప్రాప్య బుద్ధిమనుత్తమామ్‌, 

జగామ శాశ్వతీం సిద్ధిం పరాం నిర్వాణలక్షణామ్‌. (వనపర్వం. 261. 47) 

“యుధిష్టిరా! చక్రంలోని ఆకులు క్రిందికీ మీదికీ వెళ్లి నట్లు, మానవునికి సుఖం 
తరువాత దుఃఖమూ, దుఃఖం తరువాత సుఖమూ వస్తూంటాయి.” 

సుఖస్యానన్తరం దుఃఖం దుఃఖస్యానన్తరం సుఖమ్‌, 

పర్యాయేశోపసర్పన్తే నరం నేమిమరా ఇవ. (వనపర్వం. 261.49) 

నీవు కూడ ఈ కష్ణా లన్నీ దాటి నీ రాజ్యం నువ్వు పొందుతావు అని ధైర్యం చెప్పి 
వ్యాసమహాముని అంతర్జానం చెందాడు. 


దుర్యోధనుడు దుర్వాసుణ్ణి యుధిష్టిరుని వద్దకు పంపుట 
పాండవులు అరణ్యాలలో కూడ నగరంలోనే ఉన్నట్లు సుఖంగా ఉండడం చూచి 
దుర్యోధనాదులు వీళ్లకు ఏ విధంగా కష్టాలు కలిగించాలా అని ఆలోచిస్తూండగా మహాతపః 
శాలి మైన దుర్వాసుడు పదివేలమంది శిష్యులతో అక్కడికి వెళ్లాడు. అతడు అనేక 
విధాల అసౌకర్యాలు కలిగించినా దుర్యోధనుడు అతని శాపానికి భయపడి ఎప్పు డే 
విధంగా చేయమంటే ఆ విధంగా భోజనాది సపర్యలు చేస్తూ అతనికి శుశ్రూష చేశాడు. 


దుర్యోధనుడూ ఆతని సోదరులూ తా నే విధంగా ఇబ్బందులు కలగజేసినా ఏ 
మాత్రమూ విసుగుకొనక చాల కాలం సేవ చేసినందుకు దుర్వాసుడు సంతోషించి “ఏమి 
కావాలో కోరుకో” అన్నాడు. 


మంత్రులతో అంతకు ముందుగానే ఆలోచించి ఉన్న దుర్యోధనుడు చాల 
సంతోషించి ఆ మునికి నమస్మరించుచు “మహామునీ! నీవు ఇంతమంది శిష్యులతో మా 
ఇంట ఇంత కాలము ఏ విధంగా అతిథిగా ఉన్నావో, అదే విధంగా అరణ్యంలో నివసిస్తూన్న 
మా అన్నగారు, ధర్మాత్ము డైన యుధిష్టిరునకు అతిథిగా వెళ్లాలి. వాళ్లు అన్నదమ్ము 
లందరూ అతిథులూ, ద్రౌపదీ కూడ భోజనాలు పూర్తి చేసికొని సుఖంగా, కూర్చున్న 
సమయంలో నీవు వెళ్లాలి” అని కోరాడు. 


316 మహాభారతసారసంగ్రహము 


“తప్పకుండా అలాగే చేస్తాను” అని అంటూ దుర్వాసుడు వెళ్లిపోయాడు. కర్ణ 
దుర్యోధనులు ఎంతో సంతోషంతో కరచాలనం చేసికొన్నారు. “మనం అనుకొన్నది 
జరిగింది. పాపాత్ము లైన పాండవులు దుర్వాసుని కోపాగ్నిలో మాడిపోతారు” అన్నాడు 

ఒకనాడు దుర్వాసుడు పదివేలమంది శిష్యులతో యుధిష్టిరుని దగ్గరికి వెళ్లాడు. 
అప్పటికి అందరూ భోజనాలు చేసి మాటలు చెప్పుకొంటున్నారు. యుధిష్టిరుడు ఆ 
మునికి ఎదు రేగి ఆతిథ్యం స్వీకరించవలసిందిగా ప్రార్థించి - “స్నానాలు చేసి రండి” 
అని ఆ మునితో అన్నాడు. వాళ్లు స్నానాలకి వెళ్లారు. 

అక్షయపాత్ర శుభ్రంగా కడిగివేసిన ద్రౌపదికి వీళ్లందరికీ ఆతిథ్యం ఎలా ఇవ్వాలో 
తెలియలేదు. “ఆనాడు నిండు సభలో నా మానాన్ని సంరక్షించావు; శ్రీకృష్ణా! ఈ ఆపదనుండి 
కూడ మమ్మల్ని నువ్వే ఉద్ధరించాలి.” అని కృష్ణుణ్ణి ప్రార్ధించింది. ఆ మొర ఆలకించి 
కృష్ణుడు వెంటనే అక్కడికి వెళ్లాడు. ద్రౌపది ఆతనికి నమస్మరించి ఆతనికి దుర్వాసుని 
ఆగమనం మొదలైన విషయాలు చెప్పింది. 

“ద్రౌపదీ! నాకు చాల ఆకలి వేస్తూన్నది. ముందు నా కేమైనా ఆహారం పెట్టు; 
తరువాత ఆలోచించుకొనవచ్చును” అన్నాడు కృష్ణుడు. 

ద్రౌపది సిగ్గుపడుతూ - “భాస్మరు డిచ్చిన గిన్నెలోనుండి ఆహారం అవిచ్చిన్నంగా 
నేను భోజనం చేసేటంత వరకే వస్తుంది. నేను భోజనం చేయగానే ఆగిపోతుంది. నా 
భోజనం అయిపోయింది. ఇంక అన్నం ఏమీ లేదు” అంది. 


“ద్రౌపదీ! నేను ఈ విధంగా ఆకలితో బాధపడుతూంటే ఇది పరిహాసానికి సమయం 
కాదు. శీఘ్రంగా వెళ్లి ఆ గిన్నె ఇలా తీసికొని రా” అన్నాడు. ఆమె తీసికొని వచ్చింది. 

ఆ గిన్నె తీసికొని దాని పీకదగ్గర అంటుకొని ఉన్న ఆకు ముక్క నోట్లో వేసికాని 
కృష్ణుడు - 

“ఇది విశ్వాత్మ, యజ్ఞభోక్త అయిన దేవునకు తృప్తి కలిగించు గాక” 

విశ్వాత్మా ప్రీయతాం దేవస్తుష్టశ్చాస్వ్వితి యజ్ఞభుక్‌ అంటూ “ఇపు డా మును 
లందరినీ భోజనానికి పిలు” అని సహదేవుణ్ణి నది వద్దకు పంపాడు. 

“ఆ మునులు అఘమర్షసూక్తాలు పఠిస్తూ ఆ నదిలో మునిగి పైకి లేచేటప్పటికి 
వాళ్ల పొట్టలు అన్నాలతో నిండి అందరూ త్రేన్నారు. వాళ్లందరూ దుర్వాసుని వద్దకు వెళ్లి 


వనపర్వము 317 


- “మహాత్మా! మనం యుధిష్టిరునితో వంటలు వండించ మని చెప్పి వచ్చాం. ఇప్పుడు 
భోజనం చేసే స్థితిలో లేం. ఏమి చెయ్యాలి?” అని అడిగారు. 


అప్పుడు దుర్వాసుడు - “మనం వ్యర్థంగా వంటలు చేయించి పెద్ద అపరాధం 
చేశాం. పాండవులు ధర్మాత్ములు, కేశవభక్తులు. అంబరీషునికి నేను శ్రమ కలిగించిననాటి 
నుండీ నాకు విష్ణు భక్తులంటే చాల భయం. అందరూ ఇక్కడి నుండే పారిపోదాం. 
పాండవులు మన్ని చూస్తే వారి చూపులకు కాలిపోతాం.” అన్నాడు. అందరూ అక్కడినుండే 
వెళ్లిపోయారు. 


సహదేవుడు వచ్చి ఎంత వెదికినా ఎవరూ కనబడలేదు. తిరిగి వచ్చి 
యుధిష్టిరాదులతో చెప్పాడు. వాళ్లు ఆ మునుల కోసం నిరీక్షిస్తూ, ఏ అర్ధరాత్రి సమయంలో 
వస్తారో; ఏ మౌతుందో అని దిగులుతో ఉన్నారు. 

కృష్ణుడు విషయం అంతా విశదీకరించాడు. 


ధార్తరాష్టులు పాండవుల విషయంలో ఇలాంటి దుష్మార్యాలు ఇంకా ఎన్నో 
చేశారు. అవేమీ ఫలించలేదు. 


జయద్రథుని వృత్తాంతం 
ఒకనాడు పాండవు లైదుగురూ కూడ వేటకు వెళ్లారు. ఆశ్రమంలో ద్రౌపది, కొందరు 
పరిచారికలు, ధౌమ్యుడు మాత్రమే ఉన్నారు. 


సింధురాజైన జయ ద్రథుడు పెద్ద సైన్యంతోను, చాలమంది రాజులతోను కలిసి 
వివాహం చేసికొనడానికై శాల్వేయుల వద్దకు వెడుతూ మార్గమధ్యంలో కామ్యకవనంలో, 
ఆ(శ్రమంలో ఒంటరిగా ఉన్న ద్రౌపదిని చూచాడు. ఆమె దేవకన్యయా, దేవనిర్మితమైన 
మాయయా అనుకొంటూ అందరూ ఆమెకు దూరం నుండియే నమస్కరించారు. 


ఆమెను చూడగానే జయద్రథుడు కామమోహితుడై, “నేను ఎలాగైనా ఈమెను 
పొందాలి; ఇంక ఎవరినీ వివాహం చేసికొనను. ఈమె ఎవరో తెలిసికొనిరా” అని 
కోటికాస్యు డను రాజును ఆమె వద్దకు పంపాడు. 

అతడు వెళ్లి తనను గూర్చి, జయద్రథుణ్ణి గూర్చి, ఆతనితో ఉన్న ఇతరరాజులను 
గూర్చి (ద్రౌపదికి వర్ణించి చెప్పి, - “నీ వెవరవు? ఇంతటి ఘోరారణ్యంలో ఒక్కతివే 
ఎందు కున్నావు? నీ భర్త ఎవరు?” అని ఆమెను అడిగాడు. 


318 మహాభారతసారసంగ్రహము 


ద్రౌపది తనను గూర్చి, తన భర్తలను గూర్చి వానికి చెప్పి “అతిథి ప్రియు డైన 
ధర్మరాజు శీఘ్రంగా వస్తాడు. మీ రందరూ మా ఆతిథ్యం స్వీకరించండి” అంది. 


అత డా మాటలు జయద్రథునకు చెప్పాడు. “నేను ద్రౌపదిని చూస్తాను” అంటూ 
అతడు దుష్ట మైన భావంతో ద్రౌపది దగ్గరికి వెళ్లి కుశల ప్రశ్నలు వేశాడు. ఆమె తగు 
విధంగా సమాధానం చెప్పి, ఆతనిని కూడ కుశల ప్రశ్నలు వేసి పాద్యాసనాదులతో 
సత్కరించింది. 


జయద్రథుడు తన మనస్సులోని దురాలోచనలు వ్యక్తం చేస్తూ, దీనులై అదవుల 
పాలైన భర్తలతో ఏం సుఖపడతావు. నన్ను వివాహ మాడు; రా; రథం ఎక్కు అన్నాడు. 


ద్రౌపది జయద్రథుజణ్ణి అనేక విధాల నిందించింది. ధౌమ్యుణ్ణి పిలుస్తూ దీనంగా 
కేకలు వేసింది. జయద్రథుడు ఆమెను బలాత్మారంగా పట్టుకొని రథం మీద కూర్చుండ 
బెట్టుకొని తీసికొనిపోతూండగా ధౌమ్యుడు వానిని నివారిస్తూ కాలిబంట్లతో కలిసి నడచి 
వెళ్లాడు. 


ఇంతలో పాండవు లందరూ వేట నుండి తిరిగి వస్తున్నారు. ద్రౌపది పరిచారిక 
ఏడుస్తూ వాళ్లకు ఎదురుగా వెళ్లి - “ద్రౌపదిని జయద్రథుడు అపహరించి తీసికొని వెళ్లి 
పోతున్నాడు; శీఘ్రంగా వెళ్లి ఆమెను రక్షించండి” అని మొరపెట్టింది. 

వెంటనే పాండవు లందరూ జయధ్రథుడు వెళ్లిన మార్గాన రథాలు ఎక్కి శీఘ్రంగా 
వెళ్లారు. వారు జయద్రథుని సేన నంతను సంహరించారు. వీరు లందరూ మరణించడంతో 
భయపడి జయద్రథుడు ద్రౌపదిని విడచి రథం ఎక్కి శీఘ్రంగా పారిపోయాడు. జయద్రథుడు 
పారిపోవడం చూచి అర్జునుడు జయద్రథుని సైనికులను మర్దిస్తూన్న భీమునితో- 
“జయద్రథుడు పారిపోయాడు కదా? వీళ్లను చంపి ఏమి ప్రయోజనం? వానిని వెదుకు” 
అన్నాడు. 

భీముడు యుధిష్టిరునితో - “రాజా! శత్రుసైన్యంలోని వీరు లందరూ మరణించారు. 
జయద్రథుని విషయం నేనూ అర్జ్హునుడూ చూచుకొంటాం. మీరు ముగ్గురూ ద్రౌపదిని 
తీసికొని ఆశ్రమానికి వెళ్లండి” అన్నాడు. 


“సైంధవుడు ఎంత దుర్మార్లు దైనా, గాంధారి ముఖమూ, దుఃశల ముఖమూ 
చూచి మనం వానిని చంపకూడదు. వానిని చంపకండి” అన్నాడు యుధిష్టిరుడు. 


“అతడు ఎంత బ్రతిమాలినా విడవవద్దు. నా కింత అపకారం చేసినవానిని చంపి 
వేయండి” అంది ద్రౌపది. 


వనపర్వము 319 


వాళ్లు నలుగురూ, పురోహితుడూ ఆశ్రమానికి వెళ్లిపోయారు. 


అప్పటికే జయద్రథుడు ఒక కోశం (రెండు మైళ్లు దూరం వరకు పారిపోయాడు. 
అప్పుడు అంత దూరంలో ఉన్న అశ్వాలనూ కూడ అర్జునుడు చంపివేసి అత్యద్భుత మైన 
కార్యం చేశాడు. దివ్యాస్తసంపన్ను డైన అర్జునుడు అతిక్లిష్టసమయాలలో కూడ ఏ మాత్రమూ 
కంగారు పడడు. 

స హి దివ్వాస్త్రసంపన్నః కృదకాలే£_ ప్యసంభ్రమః. 

(వనపర్వం. 271.54) 
భీమార్జునులు వెంబడించగా జయ ద్రథుడు అరణ్యంలోనికి పరుగెత్తాడు. భీముడు 
వెళ్లి పట్టుకొన్నాడు. “వానిని చంపవద్దు” అని అర్జును డన్నాడు. 

“ద్రౌపది విషయంలో అలా ప్రవర్తించిన ఈ పాపాత్ముణ్ణి విడిచిపెట్టకూడదు. ఎప్పుడు 
చూచినా యుధిష్టిరుడు జాలి చూపుతూంటాడు. తెలివితక్కువతనంతో నువ్వు కూడ నన్ను 
అడ్డుకొంటూంటావు! నేనేం చెయ్యాలి?” అంటూ భీముడు జయద్రథుని తలమీద 
అర్ధచంద్రబాణంతో, ఐదు చోట్ల క్షౌరం చేసి - “మూఢా! నువ్వు, ప్రాణాలతో ఉండా 
లంటే 'నేను దాసుణ్ణి అని పెద్దల సమక్షంలో చెప్పాలి” అని ఆదేశించాడు. అతడు 
అలాగే చేస్తాను. అన్నాడు. 


జయద్రథుణ్ణి లాగికొంటూ తీసికొనివెళ్లి భీముడు యుధిష్టిరుని ముందు పడవేశాడు. 
రాజు వానిని చూచి నవ్వి - వీనిని విడిచివేయండి అన్నాడు. “ఇతడు ఇప్పుడు పాండవుల 
దాసుడు. ద్రౌపదికి చెప్పు” అన్నాడు భీముడు. ద్రౌపది “ఈ దాసునికి ఐదు చోట్ల క్షౌరం 
చేశారు కదా? విడిచిపెట్టివేయండి” అంది. 


వానిని విడిచివేశారు. అతడు యుధిస్టిరునికి నమస్మరించి అక్కడనే ఉన్న మునులను 
చూచి మనస్సులో వ్యాకులత చెందాడు. అప్పుడు యుధిష్టిరుడు - “ఛీ! స్రీకాముడ వై 
ఇంత నీచకౌర్యం చేశావు! క్షుద్రపరివారంతో ఉన్న క్షుద్రుడవు నీవు! నీవు చేసిన ఇలాంటి 
నీచకార్యం ఏ పురుషాధము డైనా చేస్తాడా. నిన్ను దాసత్వం నుంచి విడిచివేశాం. వెళ్లు; 
ఎప్పుడూ ఇలాంటి పనులు చేయకు” అని అంటూ వానిని పంపివేశాడు. 


జయధ్రథుడు అవమానంతో కుంగిపోయి గంగాద్వారానికి వెళ్లి అక్కడ శివుణ్ణి 
గూర్చి ఘోర మైన తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మన్నాడు. 


“నేను పాండవుల నందరినీ యుద్ధరంగంలో సంహరించాలి- అలాంటి వరం 
ప్రసాదించు” అని కోరాడు. 


320 మహాభారతసారసంగ్రహము 


శివుడు ఆతనితో - “ఒకనాటి యుద్ధంలో అర్జునుడు తప్ప మిగిలిన పాండవులను 
అద్దుకొన కలుగుతావు; అంతే కాని వాళ్లను వధింపజాలవు. అర్జునుడు సాక్షాత్తు నరుడు. 
ఆతనిని ను వ్వేమీ చేయజాలవు. 

సాక్షాత్తు మహావిష్ణువే ఇప్పుడు కృష్ణుడుగా అవతరించాడు. ఆతని సాహాయ్యం 
పూర్తిగా ఉన్న నరుణ్జి ఎవరు జయించగలరు?” అని చెప్పి అంతర్జానం చెందాడు. 

ఒక నాడు యుధిష్టిరుడు మాటల ప్రసంగంలో మార్మండేయుణ్ణి ఇలా అడిగాడు 
- “మహామునీ! అయోనిజ, అగ్నిసముద్భూత, మహాపతివ్రత అయిన ద్రౌపదిని కూడ 
దురాత్ముడైన జయద్రథుడు ఈ విధంగా హరించాడు. నేను పడుతూన్న కష్టాల వంటి 
కష్టాలు ఎవరైనా అనుభవించి ఉంటారా?” 


ఆ మాటలు విని మార్మందేయుడు యుధిష్టిరునకు రామావతరణకథ ఈ విధంగా 
చెప్పడం ప్రారంభించాడు. 


రామకథ 


“యుధిష్టిరా! పూర్వం ఇక్ష్వాకువంశంలో అజు డను రాజు కుమారు డైన దశరథు 
డను రాజు ఉండేవాడు. అతనికి రామ - లక్ష్మణ - భరత - శత్రుఘ్ను లను మహాబలశాలు 
లైన నలుగురు పుత్రు లుండేవారు. రాముని తల్లి కౌసల్య; భరతుని తల్లి కైకేయి. లక్ష్మణ 
శత్రుఘ్నులు సుమిత్ర కుమారులు. 

విదేహ రాజగు జనకుని కుమార్తె యైన సీత రాముని భార్య. 


బ్రహ్మదేవుని మానసపుత్రుడు పులస్యుడు. ఆతనికి గోవునందు వైశ్రవణు డను 
పుత్రుడు జనించాడు. అతడు తండ్రిని విడచి పితామహుని వద్దకు వెళ్లాడు. అందుకు 
కోపించి వాని తండ్రి తనను తాను రెండుగా సృజించుకొన్నాడు. రెండవ అర్ధం పేరు 
విశ్రవస్సు. 

పితామహుడు, సంతోషించి వైశ్రవణునకు మరణరాహిత్యాన్నీ, ధనాధిపతిత్వాన్నీ 
లోకపాలత్వాస్నీ, ఈశ్వరునితో సఖ్యాన్నీ నలకూబరు డను పుత్రుజ్లీ రాక్షసగణంతో నిండి 
ఉన్న లంక అను రాజధానిని, పుష్పకం అను విమానాన్నీ యక్షాధిపత్యాన్నీ, రాజరాజత్వాన్నీ 
ఇచ్చాడు. 

పులస్త్యుని కోపంవల్ల జనించిన అర్ధదేహ మైన విశ్రవసుడు వైశ్రవుని విషయంలో 
కోపంతో ఉండేవాడు. కుబేరుడేదో విధంగా ఆతనిని అనుగ్రహింప చేసికొనడానికై 


వనపర్వము 321 


ప్రయత్నిస్తూండేవాడు. అతడు లంకలో నివసిస్తూ పుష్పోత్మట, రాక, మాలిని అను ముగ్గురు 
రాక్షసప్రీలను ఆతనికి పరిచారికలనుగా నియమించాడు. 

నృత్యగీత విశాలద లైన ఆ ముగ్గురూ, ఒకరితో ఒకరు పోటీపడుతూ ఆతనిని 
సంతోషపెట్టడానికై ఎల్ల వేళలా ప్రయత్నిస్తూండేవారు. అతడు వాళ్ల విషయంలో 
సంతోషించి వాళ్ల ఇష్టాన్ని అనుసరించి పుత్రులను అనుగ్రహించాడు. పుష్పోత్మటకు 
సాటి లేని పరాక్రమం గల రావణుడు, కుంభకర్ణుడు అను పుత్రులు జన్మించారు. మాలినికి 
విభీషణు డను పుత్రుడు జనించాడు. రాకకు ఖరు డను పుత్రుడు శూర్పణఖ యను 
పుత్రి జనించారు. వాళ్లందరూ వేదవేత్తలు, శూరులూ కూడ. అందరూ తండ్రితో 
గంధమాదనపర్వతం మీద నివసించేవారు. 


ఒకనాడు వాళ్లు మహైశ్వర్యసంపన్ను డైన వైశ్రవణుని చూచి అసూయ చెంది 
(బ్రహ్మదేవుని సంతోషపెట్టడానికై తీవ్ర మైన తపస్సు చేశారు. 

రావణ, కుంభకర్ణ, విభీషణులు తపస్సు చేస్తూండగా ఖర - శూర్ప్చణఖలు వాళ్లకు 
సేవలు చేస్తూ వాళ్లను రక్షించారు. 


దశాననుడు వర్షసహస్రం పూర్తికాగానే తన ఒక శిరస్సు ఛేదించి హోమం చేశేవాడు. 
(ఇలా పదివేల సంవత్సరాలు చేశాడు) (బ్రహ్మ ప్రత్యక్షమై వరములు కోరుకొనండి అన్నాడు. 


“నాకు గంధర్వుల నుండి గాని, యక్షులనుండి గాని, రాక్షసులనుండి గాని, సర్ప 
- కింనర - భూతాలనుండి గాని ఎన్నడూ పరాభవం కలగకూడదు” అని రావణుడు 
కోరుకొన్నాడు. నరభక్షకు డైన అతడు వాళ్లను లెక్కచేయలేదు. బ్రహ్మదేవుడు అలాగే 
అవుతుంది. అని వరం ఇచ్చి, “నీవు ఛేదించిన శిరస్సు లన్నీ యథాపూర్వంగా మొలుస్తా 
యనీ, నీకు వైరూప్యం కూడ ఉండ దనీ, కామరూపం కూడ ధరించే శక్తి ఉంటుంది” 
అనీ అన్నాడు. 


తమోగుణం కప్పివేయగా, కుంభకర్ణుడు దీర్మమైన నిద్ర కావాలని కోరాడు. అతని 
కా వరం ఇచ్చి బ్రహ్మ నీ కేమి వరం కావాలి అని విభీషణుణ్ణి అడగగా “అపత్సమయంలో 
కూడ నా బుద్ధి ధర్మమార్గం నుండి తొలగకూడదు. [బ్రహ్మాస్త్రం దానంతట అదే నాకు 
స్ఫురించాలి” అను వరం కోరాడు. 

(బ్రహ్మదేవుడు ఆ వరం ఇచ్చి - “నీవు రాక్షసుడవై జన్మించి కూడ ధర్మాత్ముడవుగా 
ఉంటావు గాన నీకు మరణరాహిత్యం కూడ ఇస్తున్నాను” అన్నాడు. 


322 మహాభారతసారసంగ్రహము 


రావణుడు వరగర్వంతో ముల్లోకాలనీ బాధించడం ప్రారంభించాడు. వైశ్రవుని 
మీదికి యుద్దానికి వెళ్లి లంకను వశం చేసికొని పుష్పకవిమానం లాగికొన్నాడు. 

వైశ్రవుడు లంక విడిచి గంధర్వ - యక్ష - రక్షః - కింపురుషులతో కలిసి వెళ్లి 
గంధమాదనపర్వతం మీద నివాసం ఏర్పరచుకొన్నాడు. ధర్మాత్ము డైన విభీషణుడు 
ధనేశ్వరుని వద్దకు వెళ్లాడు. అతడు సంతోషించి ఆతనికి యక్ష-రాక్షస సేనాధిపత్యం 
ఇచ్చాడు. 

దశ(గ్రీవుడు లోకా లన్నింటినీ ఏడ్చించడం చేత రావణు దను పేరుతో 
ప్రసిద్ధుడయ్యాడు. సిద్దులు (బ్రహ్మర్షులు అగ్నిదేవుని ముందుంచుకొని బ్రహ్మదేవుని వద్దకు 
వెళ్లి- “నీ విచ్చిన వరాలచేత దృప్తు డైన రావణుడు అందరినీ పీడిస్తున్నాడు. నీవే ఏదో 
విధంగా వాని నుండి ప్రజలను రక్షించాలి” అని ప్రార్థించారు. 


“నా నియోగాన్ని అనుసరించి విష్ణువు భూలోకంలో అవతరించాడు. అతడు వానిని 
నిగ్రహిస్తాడు” అని బ్రహ్మదేవుడు వాళ్లకు అభయం ఇచ్చి (ప్రక్కనే ఉన్న ఇంద్రునితో - 
మీరందరూ మీ మీ అంశలతో బుక్ష - వానరస్రీలయందు జనించి విష్ణువునకు 
సహాయులుగా ఉండండి” అని ఆదేశించాడు. “నీవు మంథరగా పుట్టు” అని దుందుభి 
అను గంధర్వస్తీని ఆదేశించాడు. 


ఆ ప్రకారం దేవత లందరూ బుక్షవానరప్ర్రీలయందు మహాబలపరాక్రమశాలు 
లైన పుత్రులను జనింపచేశారు. 

దశరథపుత్రు లైన రామాదులు సకలాస్తాలలోను, శస్తాస్త్రవిద్యలలోను ప్రావీణ్యం 
సంపాదించి, యువకులై భార్యలతో సుఖంగా ఉన్నారు. పెద్దవా డైన రాముడు దశరథునకే 
కాక ప్రజ లందరికీ ప్రీతిపాత్రుడై దేవేంద్రునితో సమాన మైన వీర్యపరాక్రమాలతో లోకంలో 
గొప్ప యశస్సు సంపాదించాడు. 

దశరథుడు లోకాభిరాము డైన ఆ రాముణ్ణి రాజ్యాభిషిక్తుని చేయ సంకల్పించి 
మంత్రిపురోహితాదులకు ఆ విషయం చెప్పుచుండగా విని మంథర కైకేయికి ఆ విషయం 
తెలిపి, “కౌసల్య రాజమాత కాబోతూన్నది. నీవు చాల దురదృష్టవంతురాలవు 
కాబోతున్నావు” అంది. 


కైకేయి చక్కగా అలంకరించుకొని రహస్యప్రదేశంలో భర్తను కలిసి ప్రేమాతిశయాన్ని 
అభినయిస్తూ - “ఓ! సత్యప్రతిజ్ఞా! నీవు నాకొక వరం ఇచ్చి ఉన్నావు; దానిని ఇప్పుడు 
సఫలం చెయ్యాలి” అని కోరింది. 


వనపర్వము 323 


“నీ కేమి కావాలో చెప్పు; తప్పక చేస్తాను” అన్నాడు దశరథుడు. “రామునికి 
రాజ్యాభిషేకం చేయడానికి ఏర్పరచిన సంభారాలతో భరతునికి రాజ్యాభిషేకం చెయ్యాలి; 
రాముడు అరణ్యానికి వెళ్లాలి” అని కైకేయి కోరింది. 


దశరథుడు దుఃఖార్తుడై మారు మాటాడలేక పోయాడు. ఈ విషయం తెలిసి 
రాముడు వనానికి బయలుదేరాడు. లక్ష్మణుడు, సీతా కూడ ఆతని వెంట వెళ్లారు. వాళ్లు 
వనానికి వెళ్లగానే దశరథుడు ప్రాణాలు త్యజించాడు. 


కైకేయి భరతుణ్ణి రప్పించి జరిగిన విషయం అంతా ఆతనికి తెలిపి - “ఇక ఈ 
రాజ్యం నీదే, పరిపాలించుకో” అంది. 


భరతుడు అందుకు అంగీకరించలేదు. తల్లిని తీవ్రంగా దూషించి, రాముణ్ణి వెనుకకు 
తీసికొనిరావడానికై, సైన్యంతోను, మంత్రి, పురోహితాదులతోను కలిసి చిత్రకూటపర్వతానికి 
వెళ్లి అక్కడ నున్న అన్నగారిని తిరిగి రమ్మని ప్రార్థించాడు. రాముడు అంగీకరించలేదు. 
భరతుడు తిరిగి వచ్చి రామపాదుకలను ముందుంచుకొని నందిగ్రామంలో నివసిస్తూ 
రాజ్యపాలనం చేశాడు. 


రాముడు చిత్రకూటంనుండి శరభంగాశ్రమం చేరి, శరభంగమహర్షి దర్శనం 
చేసికొని దండకారణ్యంలో, గోదావరీతీరాన నివసించాడు. 


రాము డక్కడ, నివసిస్తూండగా, శూర్పణఖ మూలాన ఆతనికి జనస్థాననివాసి 
యైన ఖరునితో వైరం ఏర్పడింది. మునులను రక్షించడానికై రాముడు పద్నాలుగు వేలమంది 
రాక్షసులను, ఖర - దూషణులను సంహరించాడు. 


శూర్పణఖ లంకకు వెళ్లి రావణునకు తన ముక్కూ పెదవులూ ఛేదింపబడినట్లూ, 
జనస్థానంలోని రాక్షసులందరూ రామునిచే సంహరింపబడి నట్లూ సోదరునకు చెప్పింది. 


రావణుడు చేయ దగిన పని నిర్ణయించుకొని, ఆమెను ఓదార్చాడు. రామునికి 
భయపడి గోకర్ణంలో తపస్సు చేసుకొంటూన్న మారీచునివద్దకు వెళ్లాడు. 

మారీచునికి రాముడు చేసిన అపకారాన్ని గూర్చి చెప్పి “నీవు సువర్ణమృగరూపంతో 
రాముని పర్ణశాల దగ్గర తిరుగుతూ సీత మనస్సును ఆకర్షించాలి; ఆమె కోరగా నిన్ను 
పట్టుకొనడానికై రాముడు బైటకు వెడతాడు. అప్పుడు నేను సీతను అపహరిస్తాను. ఆమె 
కోసం బెంగతో రాముడు మరణిస్తాడు” అని అన్నాడు. 


ఎంత చెప్పినా రావణుడు వినకపోవడంతో మారీచుడు ఆతడు చెప్పి నట్లు చేశాడు. 
అనుకొన్నట్లే అన్నీ జరిగాయి. రాముడు కొంత దూరం ఆ లేడిని వెంబడించి, అతడు 


324 మహాభారతసారసంగ్రహము 


రాక్షసు దని తెలుసుకొని బాణం ప్రయోగించాడు. బాణప్రహారానికి మరణిస్తూ మారీచుడు 
రాముని స్వరంతో “హా సీతా హా లక్ష్మణా!” అని బిగ్గరగా అరిచాడు. 


అది వినగానే సీత చాల పరుషంగా కూడ మాటలాడి లక్ష్మణుణ్ణి రాముని వద్దకు 
పంపింది. రామలక్ష్మణులు లేని సమయం చూచుకొని రావణుడు సీతను తన రథం 
మీద కూర్చుండ బెట్టుకొని ఆకాశమార్గాన తీసికొనిపోతూండగా అరుణుని పుత్రుడూ, 
సంపాతి సోదరుడూ, దరశథుని మిత్రుడూ అయిన, ఆ ప్రాంతంలోనే నివసిస్తూన్న 
జటాయువు అద్దుకొన్నాడు. 


రావణుడు ఖడ్గంతో జటాయువు రెక్కలు ఛేదించగా ఆతడు నేలమీద కూలాడు. 
రావణుడు సీతను గ్రహించి ఆకాశమార్గంలో వెడుతూండగా ఆమెకు ఏదైన ఆశ్రమం 
గాని, సరస్సు గాని, నది గాని కనబడి నప్పుడు ఒక్కొక్క భూషణమే తన దేహంమీదనుండి 
తీసి క్రింద పడేసింది. ఒక పర్వతశిఖరంమీద ఐదుగురు వానరపుంగవులు కూర్చొని 
ఉండగా చూచి తన దివ్య మైన వస్త్రాన్ని వాళ్లమధ్యపడే టట్లు జార విడిచింది. రావణుడు 
సీతను లంకానగరం చేర్చాడు. 


రాముడు తిరిగి వస్తూ లక్ష్మణుని చూచి “సతను వదలి ఎలా వచ్చావు?” అని 
అతనిని నిందించాడు. “సిత తనను నిందించి నిర్భంధపూర్వకంగా పంపినది” అని 
లక్ష్మణుడు జరిగిన విషయం రామునికి చెప్పాడు. 


సీతను వెదుకుతూ ఇటూ అటూ తిరుగుతూన్న రామలక్ష్మణులకు కొన ఊపిరితో 
నేలపై పడి యున్న జటాయువు కనబడి “సీతను రావణుడు హరించాడు” అని మాత్రం 
చెప్పి ప్రాణాలు విడిచాడు. రాముడు జటాయువుకు సంస్కారం చేశాడు. 


రామలక్ష్మణులు సీతాన్వేషణ చేస్తూ తిరుగుతూండగా చాల పెద్దదైన శరీరమూ, 
దీర్హములైన బలీయములైన బాహువులూ ఉన్న కబంధు డను రాక్షసుడు వాళ్లకు కనబడ్డాడు. 
దైవవశంచేత లక్ష్మణుడు వాని చేతిలో చిక్కాడు. అప్పుడు లక్ష్మణుడు దైన్యంతో తనకు 
వచ్చిన ఆపదను గూర్చి విలపిస్తూ, రామునితో - “నీవు తిరిగి అయోధ్యకు వెళ్లి 
రాజ్యాభిషిక్తుడవై ఉండగా చూచే భాగ్యం నాకు లేకపోయింది కదా!” అంటూ దుః 
ఖించాడు. 


రాముడు ఆతనికి ధైర్యం చెప్పి నేను వీని ఎడమ బాహువు ఛేదిస్తున్నాను, నువ్వు 
కుడి బాహువు ఛేదించు” అన్నాడు. అలా చేయగా అతడు మరణించాడు. వాని దేహం 
నుండి బయలుదేరిన ఒక దేవతాపురుషుడు ఆకాశంలో కనబడ్డాడు. నీ వెవరవు? అని 


వనపర్వము 325 


రాము డడుగగా - “నేను విశ్వావసు డను గంధర్వుడను. బ్రాహ్మణశాపంచేత రాక్షసుడ 
నయ్యాను.” 

“రావణుడు హరించిన సీత లంకలో ఉన్నది. ఈ పంపాసరస్సు మీదుగా 
బుష్యమూకపర్వతానికి వెళ్లి అక్కడ నున్న సుగ్రీవునితో స్నేహం చేసికో. ఆతడు నీకు 
సాహాయ్యం చేస్తాడు” అని చెప్పి అతడు వెళ్లిపోయాడు. 

రామలక్ష్మణు లిద్దరూ పంపాసరస్సు దాటి బుష్యమూకపర్వతం చేరి పర్వతాగ్రం 
మీద నున్న అయిదుగురు వానరులను చూచారు. సుగ్రీవుడు తన సచివుడైన హనుమంతుణ్ణి 
వారి వద్దకు పంపాడు. వారు ముందుగా ఆతనితో మాటలాడి సుగ్రీవుని వద్దకు వెళ్లారు. 
రాముడు సుగ్రీవునితో సఖ్యం చేసికొన్నాడు. 

రాముని కార్యమును గూర్చి తెలిపిన తరువాత ఆ వానరులు సీత జారవిడచిన ఆ 
వస్త్రం రామునికి చూపించారు. దానితో నమ్మకం కలిగి రాముడు సుగ్రీవుణ్జి 
వానరరాజునుగా అభిషేకించాడు. వాలిని వధిస్తా నని రాముడూ; సీతను వెదికిస్తా నని 
సుగ్రీవుడూ ప్రతిజ్ఞ చేశారు. 

సుగ్రీవుడు యుద్ధసన్నద్దుడై కిష్కింధ చేరి సింహనాదం చేశాడు. అది వాలి సహించక 
యుద్దానికి బయలుదేరగా, తార ఆతనిని అడ్డుకొని - “సుగ్రీవుడు చేసే ధ్వనిని పట్టి ఇత 
డేదో ఆశ్రయం సంపాదించి బలంతో యుద్దానికి వచ్చి నట్లు కనబడుతూన్నది. అందుచేత 
నువ్వు వెళ్లవద్దు” అంది. వాలి ఆ మాటలు వినకుండా వచ్చి సుగ్రీవునితో యుద్దానికి 
తలబడ్డాడు. వాలిసుగ్రీవు లిద్దరూ ఒకే పోలికతో ఉండడంచేత రామునికి తెలియడానికై 
హనుమంతుడు ఒక పుష్పమాల సుగ్రీవుని మెడలో కట్టాడు. 


రాముడు బాణం సంధించి వాలిపై విడిచాడు. ఆ దెబ్బ తినగానే వాలి, ఎదుట 
ఉన్న రాముణ్ణి నిందిస్తూ చేతన కోల్పోయి నేలమీద ఒరిగాడు. 
సుగ్రీవుడు వానరరాజ్యాన్ని, తారనూ కూడ పొందాడు. 


రాముడు నాలుగు మాసాల కాలం మాల్యవత్సర్వతంమీద ఉన్నాడు. సుగ్రీవుడు 
కూడ దగ్గరగా ఉండేవాడు. 


రావణుడు సీతను లంకలోని అశోకవనంలో ఉంచాడు. ఆమెను రక్షించడానికై 
అనేక రాక్షసస్రీలను నియమించాడు. వాళ్లు రాత్రింబగళ్లు సీత దగ్గరే ఉంటూ మాటిమాటికీ 
ఆమెను భయపెడుతూండేవారు. 


326 మహాభారతసారసంగ్రహము 


“నేను తాటిచెట్లో ఉన్న సర్పం వలె నా శరీరాన్ని శోషింపచేస్తాను కాని పరపురుషుణ్ణి 
మాత్రం స్పృశించను. మీ కిష్టం వచ్చి నట్లు చేసికొనండి” అని సీత వాళ్లతో అంది. ఆ 
మాటలు రావణునికి చెప్పడానికై కొందరు వెళ్లారు. 


వాళ్లు వెళ్లిన తరువాత ధర్మం తెలిసిన (త్రిజట అను ఒక రాక్షసి సీతకు ధైర్యం 
చెపుతూ ఇలా అంది. “సీతా! నేను చెప్పే మాట విశ్వసించు. రాముని హితం కోరే 
వృద్దుడూ, బుద్ధిమంతుడూ అయిన రాక్షసపుంగవుడు నీకు చెప్పవలసిందిగా నాతో ఇలా 
చెప్పాడు. నీ భర్త, లక్ష్మణుడూ కూడ కుశలంగా ఉన్నారు. నీ భర్త బలవంతు డైన 
సుగ్రీవునితో సఖ్యం చేసుకొన్నాడు. నిన్ను రక్షించే ప్రయత్నంలోనే ఉన్నాడు. దుష్టబుద్ధి 
యైన రావణునినుండి నీ కేమీ భయం లేదు. ఎందువల్ల ననగా - ఇతడు కోడలైన 
రంభను బలాత్మరించబోయినప్పుడు - “ఇష్టం లేని ప్రీని బలాత్మరిస్తే మరణిస్తావు” అని 
నలకూబరుడు వీనికి శాపం ఇచ్చి ఉన్నాడు. లక్ష్మణసుగ్రీవులతో కలిసి వచ్చి నీ భర్త 
శీఘ్రంగా నిన్ను విడిపిస్తాడు. 

అంతే కాక రావణాదుల వినాశాన్ని సూచించే స్వప్నాలు నాకు వచ్చాయి. తప్పక 
రావణుడు నశిస్తాడు.” 


త్రిజట మాటలు వినగానే సీతకు కొంత ఊరట కలిగింది. 


రాక్షసగణమధ్యంలో ఉన్న సీతను చూడడానికై రావణుడు వచ్చి తన బల 
పరాక్రమాలు, ఐశ్వర్యము, సంపద మొదలైన వాటినీ రాముని దీనస్థితినీ వర్ణించి చెప్పి 
సీతను ప్రలోభపె ట్టడానికి అనేకవిధాల ప్రయత్నించాడు. సీత అచంచల మైన 
మానస స్టైర్యంతో ఏ మాత్రమ భయపడక అతిపరుష మైన మాటలతో వానిని నిందించింది. 
చేయగలిగినది ఏమీ లేక అతడు వెళ్లిపోయాడు. 


మాల్యవత్సర్వతంమీద నివసించిన రాముడు, సుగ్రీవుడు భోగలాలసుడై తన 
కర్తవ్యాలను మరచి సీతాన్వేషణ ప్రయత్నం చేయుటలేదని కోపించి ఆతనిని హెచ్చరించుటకై 
లక్ష్మణుణ్ణి కిష్మింధకు పంపాడు. లక్ష్మణుడు కోపోద్రేకంతో బయలుదేరి వెళ్లాడు. అతడు 
వస్తున్నట్లు తెలిసిన సుగ్రీవుడు ఆతనికెదురుగావెళ్లి లక్ష్మణుణ్ణి సాదరంగా సత్మరించాడు. 
రాముడు చెప్పిన మాటలు లక్ష్మణుడు సుగ్రీవునకు తెలుపగా ఆతడు “లక్ష్మణా! నేను 
దుర్మేధస్సును గాని, కృతజ్ఞత లేని వాడను గాని, జాలి లేనివాడను గాని కాను. సీతను 
అన్వేషించడానికై ఎంతో మంది వానరులను నాల్లు దిక్కులకు పంపాను. మాసం గడు 
విచ్చాను. ఆ గడువు ఐదు రోజులలో పూర్తి అవుతుంది. రాముడూ నువ్వూ ప్రియ మైన 
వార్త వింటారు” అన్నాడు. 


వనపర్వము 327 


సుగ్రీవుడు లక్ష్మణునితో కలిసి రాముని దగ్గరికి వెళ్లాడు. అనుకొన్న ప్రకారం 
దక్షిణదిక్కుకు వెళ్లినవాళ్లు తప్ప మిగిలిన మూడు దిక్కులకు వెళ్లిన వానరు లందరూ 
తిరిగి వచ్చారు. వైదేహి జాడ ఎక్కడా తెలియలే దని చెప్పారు. ఇంక రాముడు దక్షిణ 
దిక్కునకు వెళ్లిన వానరులమీదనే ఆశ పెట్టుకొని ఉన్నాడు. 


రెండు మాసాల తరవాత మధువనరక్షకు లైన వానరులు సుగ్రీవుని దగ్గరకు 
వచ్చి “హనూమదంగదాదులు మధువనంలో చొరబడి మధు వంతా త్రాగేస్తున్నారు” 
అని చెప్పాడు. 

వాళ్ల నిర్భ్మయప్రవర్తనను విన్న సుగ్రీవుడు వాళ్లు వెళ్లిన పని పూర్తి చేసికొని వచ్చి 
ఉంటా రని అనుకొని ఆ విషయం రామునికి చెప్పాడు. 

హనుమంతుడు మొదలైనవా ళ్లందరూ విశ్రమించి రాము డున్న చోటికి వచ్చారు. 
హనుమంతుడు “సీతను చూచాను” అని రామునికి చెప్పి తాము బయలుదేరినది మొదలు 
తిరిగి వచ్చి వరకు జరిగిన వృత్తాంతం సంక్షిప్తంగా వర్ణించి చెప్పాడు. 


“దక్షిణప్రాంతంలో తిరిగీ తిరిగీ అలసి పోయిన మాకు ఎన్నో వేల యోజనాల 
వైశాల్యం గల ఒక గుహ కనబడింది. చాల దూరం అంధకారంలో ప్రవేశించి వెళ్లిన 
తరువాత సూర్యకాంతి కనబడింది. అక్కడ మయుడు నిర్మించిన సుందర మైన భవనంలో 
ప్రభావతి అను ఒక స్త్రీ తపస్సు చేసికొంటూన్నది. ఆమె మా అందరికి ఆహారం ఇచ్చింది. 
ఆవిడ అనుగ్రహంచేత గుహనుండి బైటపడి సముద్రతీరం చేరాం.” 


“ఏమి చెయ్యాలా అనుకొంటూండగా ప్రసంగవశంచేత మామాటలలో జటాయువు 
విషయం వచ్చింది. జటాయువు పేరు వినగానే అక్కడనే రెక్కలు తెగి పడి ఉన్ను జటాయువు 
అన్న యైన సంపాతి మా దగ్గరికి వచ్చి జటాయువును గూర్చి తెలిసికొన్నాడు. అప్పు 
డతడు - “సీతను రావణుడు లంకలో ఉంచి ఉంటాడు. సందేహం లేదు” అన్నాడు. 


నేను నా తండ్రి మైన వాయుదేవుని స్మరించి సముద్రం లంఘించాను. అక్కడ 
లంకలో ఉపవాసాలతో చిక్కి దైన్యంతో ఉన్న సీతను చూచాను. “నేను రాముని దూతను, 
సుగ్రీవుని సచివుడను, అచిరకాలంలో రాముడు నిన్ను ఈ శోకసాగరంనుంచి ఉద్ధరిస్తాడు” 
అని నేను చెప్పగానే ఆమె - “అవింధ్యు డను రాక్షసవృద్దుడు చెప్పిన హనుమంతుడు 
నీవే అని గుర్తించాను” అని అంటూ ఈ చూడామణిని నీ కిమ్మని ఇచ్చింది. 

“నేను రాక్షసులు నన్ను బంధించే టట్లు చేసికొని, లంకను దహించి నీవద్దకు 
వచ్చాను.” 


328 మహాభారతసారసంగ్రహము 


వాళ్లందరూ అక్కడ కూర్చొని ఉండగానే, సుగ్రీవాజ్ఞచేత, అన్ని దిశలనుండి 
లక్షలకొలది కోట్ల కొలది వానరులతో వానరనాయకులు అక్కడికి వచ్చి చేరారు. 


రెండవ సముద్రం వలె ఉన్న ఆ వానరసైన్యంతో రామాదులు సముద్రతీరం చేరారు. 
సముద్రాన్ని ఎలా దాటాలా అను ఆలోచనలో ఉన్నాడు రాముడు. అప్పుడు కొందరు 
వానరులు - “ఏమీ భయం లేదు; మేం సముద్రం దుమికి దాటేస్తాం” అన్నారు. తెప్పలమీద 
వెళ్లవచ్చు నని కొందరూ, పడవలమీద వెళ్లవచ్చు నని కొందరూ అన్నారు. 

“నేను ఉపవాసం చేసి సముద్రుణ్జి సేవించి, మాకు దారి ఇమ్మని ప్రార్థిస్తాను. 
ఇవ్వకపోతే అస్త్రాలతో నీరు ఎండింపచేస్తాను” అని అంటూ రాముడు యథావిధిగా 
సముద్రుణ్ణి ధ్యానిస్తూ దర్భాసనంమీద శయనించాడు. 


సముద్రుడు ప్రత్యక్షమయ్యాడు. రాముడు తన విషయం ఆతనికి చెప్పి “మాకు 
మార్గం ఇయ్యి. ఇవ్వకపోతే నిన్ను శుష్మింపచేస్తాను” అన్నాడు. సముద్రుడు మనస్సులో 
కొంచెం వ్యథ చెంది, దోసిలి ఒగ్గి - “రామా! నీకు నేనేమీ అడ్డుగా ఉండను. నీ సైన్యానికి 
ఈనాడు దారి ఇచ్చివేస్తే ధనుస్సు చేతితో పట్టిన ప్రతివాడూ ఇతరులు కూడ నన్ను 
ఆజ్ఞాపించడం మొదలుపెడతారు.” 

యది దాస్యామి తే మార్గం సైన్యస్య వ్రజతో౭_నఘ, 

అన్యే౭_ ప్యాజ్ఞాపయిష్యన్తి మామేవం ధనుషో బలాత్‌. (వనపర్వం. 283. 40) 

నీ సైన్యంలో నలు డను వానరు డున్నాడు. అతడు సేతువును నిర్మించగలడు. 
అతనిచే సేతువును నిర్మింపచేసి నీ సైన్యమును దాటింపుము అన్నాడు. 

నలుడు వానరుల సహాయంతో పది యోజనాల వెడల్పు, వంద యోజనాల 
పొడవు ఉన్న సేతువును నిర్మించాడు. 

ఇంతలో రావణునిసోదరు డైన విభీషణుడు నలుగురు మంత్రులతో కలిసి శరణార్థి 
యై రాముని దగ్గరకు వచ్చాడు. సుగ్రీవుడు ముందు ఇతడు గూఢచారియై ఉండవచ్చును 
అని సందేహించాడు. ఆతని చేష్టలను, మాటలను బట్టి దుష్టబుద్ధితో రాలే దని రాముడు 
నిశ్చయించి ఆతనిని మిత్రునిగా అంగీకరించి లంకారాజ్యంలో అభిషేకించాడు. 


వానరసైన్యం అంతా సముద్రం దాటి లంకలో ప్రవేశించింది. రాముడు అంగదుణ్జి 
రావణునివద్దకు దూతగా పంపాడు. 


అంగదుడు రావణునివద్దకు వెళ్లి రాముని సందేశం వినిపించాడు - “రావణా! 
నీవు బలదర్పంతో అనేకపాపకార్యాలు చేశావు. వాటి ఫలం ఇపుడు అనుభవించ నున్నావు. 


వనపర్వము 329 


నిన్ను నీ సైన్యాన్నీ నీ బంధువర్గాన్నీ అందరినీ కూడ పరిమార్చడానికి వచ్చాను; సిద్ధంగా 
ఉందు.” 

ఈ మాటలు చెపుతూండగానే నలుగురు రాక్షసులు రావణుని అభిప్రాయం గ్రహించి 
అంగదుణ్లి పట్టుకొన్నారు. వాళ్లందరినీ విదల్బుకొని అంగదుడు తిరిగి వచ్చి రాముని 
దగ్గర వాలాడు. 


వానరులు లంక ప్రాకారం బ్రద్దలుకొట్టి లోపలకు ప్రవేశించారు. ఘోరమైన యుద్ధం 
ప్రారంభ మయింది. 


రామలక్ష్మణులు బాణవర్షం కురిపించాడు. కొందరు రాక్షసులు అదృశ్యులుగా 
ఉండి యుద్ధం చేయడం ప్రారంభించారు. వాళ్ల మాయ లన్నీ తెలిసిన విభీషణుడు అదే 
మాయాప్రయోగంతో వాళ్లని సంహరించాడు. 


రావణుడు పెద్ద సైన్యంతో యుద్దానికి బయలుదేరాడు. ఆతనిని చూడగానే రాముడు 
వానితో యుద్ధం ప్రారంభించాడు. లక్ష్మణుడు ఇంద్రజిత్తుతోను సుగ్రీవాదులు రాక్షససేనా 
నాయకులతోను యుద్దానికి తలబడ్డారు. 


ప్రహస్త - ధూమ్రాక్షాదులు విభీషణ - హనుమదాదుల చేతులలో మరణించారు. 
సైనిక ప్రముఖు లందరూ మరణించగా రావణుడు గాఢనిద్రలో ఉన్న కుంభకర్ణుణ్ణి నిద్ర 
నుండి లేపించి ఆతనిని యుద్ధరంగానికి పంపాడు. 


అతడు యుద్ధరంగంలో విజృంభించగానే వానరు లందరూ చెల్లాచెద రైపోయారు. 
అప్పుడు సుగ్రీవుడు కుంభకర్ణున్ని ఎదుర్మొన్నాడు. కొంతసేపు యుద్ధం జరిగిన తరువాత 
కుంభకర్ణుడు సుగ్రీవుణ్ణి పట్టుకొని లంకవైపు వెళ్లబోయాడు. అది చూచిన లక్ష్మణుడు 
కుంభకర్ణుణ్ణి అడ్డగించి వానిపై బాణవర్షం కురిపించాడు చివరికి బ్రహ్మాస్త్రం ప్రయోగించి 
లక్ష్మణుడు కుంభకర్ణుణ్ణి వధించాడు. 


రావణుడు ఇంద్రజిత్తును పంపగా అతడు వానరసైన్యాన్ని తీవ్రమైన బాణాలతో 
సంహరిస్తూండగా లక్ష్మణుడు వానిని అద్దుకొన్నాడు. అంగదుడు వాని రథాన్ని భగ్నం 
చేసి సారధిని చంపివేశాడు. 


వెంటనే ఇంద్రజిత్తు అద్భశ్యుడై రామలక్ష్మణులను శరబంధంతో బంధించి వేశాడు. 
వాళ్లిద్దరూ నేలపైకి ఒరిగారు. ఆ సంతోషవార్త తండ్రికి చెప్పడానికై ఇంద్రజిత్తు నగరంలోనికి 
వెళ్లాడు. సుగ్రీవాదులు రామలక్ష్మణుల చుట్టూ చేరి విశల్యౌషధి చేత వారిరువురినీ 
విశల్యులను చేశారు. వారు లేచారు. 


330 మహాభారతసారసంగ్రహము 


ఇంతలో విభీషణుడు వచ్చి రామునితో - “రామా! కుబేరుడు పంపగా ఒక 
యక్షుడు మంత్రపూత మైన జలం తీసికొని వచ్చాడు. దీనితో కండ్లు తుడుచుకొంటే 
అదృశ్యులు కనబడతారు” అని ఆ మం|(తోదకం రాముని కిచ్చాడు. దానితో 
రామలక్ష్మణులు, సుగ్రీవహనుమదంగదాదులు కండ్లు తుడుచుకొనగా వారందరూ 
దివ్యదృష్టితో అద్భశ్యులైన వాళ్లను చూడకలిగారు. 

ఇంద్రజిత్తు తండ్రికి - “రామలక్ష్మణులు నేలపై పడియున్నారు” అను ప్రియ 
మైన వృత్తాంతం చెప్పి వెంటనే యుద్ధరంగానికి వచ్చే సరికి రామలక్ష్మణాదు లందరూ 
సుఖంగా ఉండడం చూచాడు. యుద్ధం ప్రారంభ మైనది. 


లక్ష్మణుడు ఇంద్రజిత్తుతో పోరాడి వానిని సంహరించాడు. 


రావణుడు పుత్రశోకంతో - సీతను వధించడానికై ఖడ్గంతో బయలుదేరి 
అశోకవనానికి వెళ్లాడు. అవింధ్యు డను వృద్దు డైన అమాత్యుడు స్రీవధ యుక్తం కాదని, 
నీవంటి మహావీరుడు అసలే చేయవలసినది కాదనీ నచ్చచెప్పి ఆతనిని వెనుకకు 
పంపివేశాడు. 

రావణుడు గొప్ప సైన్యంతో యుద్ధరంగంలో ప్రవేశించి ఆ వానరులను 
వందలకొలది వధించాడు. హనుమదాదులు అతనిని అద్దుకొనగా అతడు మాయాయుద్ధం 
ప్రారంభించాడు. వేలకొలది రాక్షసులు వివిధములైన ఆయుధాలతో రావణుని శరీరం 
నుండి ఆవిర్భవించి వానరులను ఆక్రమిస్తున్నారు. రాముడు ఆ రాక్షసుల నందరినీ 
అస్త్రప్రయోగంచేత అణచివేశాడు. 


అప్పుడు రావణుడు తన శరీరంనుండి వందలకొలది ధనుర్భాణధరులైన రాములను 
లక్ష్మణులను ఆవిర్భవింపచేశాడు. అది మాయ యని గ్రహించిన లక్ష్మణుడు అన్నగారితో 
“ఆర్యా! నీ పోలికతో ఉన్న వీళ్ల నందరినీ సంహరించుము” అని చెప్పగా రాముడు వాళ్ల 
నందరినీ సంహరించాడు. 


ఇంతలో ఇంద్రుడు పంపగా మాతలి వచ్చి - “నన్ను ఇంద్రుడు పంపాడు. ఈ 
రథం ఎక్కి శత్రువుతో యుద్ధం చెయ్యి” అని రామునితో అన్నాడు. 


అది కూడ రావణమాయ యేమో అని రాముడు సంకోచంతో ఉండగా విభీషణుడు 
ఇది రావణమాయ కాదు అని రామునకు తెలిపాడు. 


వనపర్వము 331 


రాముడు ఇంద్రుడు పంపిన ఆ రథం ఎక్కి రావణుడు ప్రయోగించిన శస్తాస్తా 
లన్నీ భగ్నం చేస్తూ చివరికి బ్రవ్మాస్తం ప్రయోగించి రావణుణ్ణి సంహరించాడు. బ్రహ్మాస్త్ర 
తేజస్సు తగలగానే పంచభూతాలూ రావణుణ్ణి విడిచివేశాయి. భస్మం కూడ మిగలలేదు. 


శ్రీరామాదుల అయోధ్యాగమనం 


రావణసంహారానంతరం రామాదు లందరూ చాల సంతోషించారు. దేవత లందరూ 
వచ్చి రాముణ్ణి స్తుతించి తమ తమ స్థానాలకు వెళ్లిపోయారు. 

విభీషణుడు, అవింధ్యు డను అమాత్యుడు సీతను రథం మీద కూర్చుండబెట్టి 
రాముని వద్దకు తీసికొని వచ్చారు. ఆమె పూర్తిగా కృశించి, మలినములైన వసాలు 
ధరించి, జడలు కట్టిన జుట్టుతో శోకంచేత పీడితురాలై ఉన్నది. 

ఆమెను చూడగానే రాముడు ఈమెను మళ్లీ పరిగ్రహిస్తే ప్రజలు ఏమనుకొంటారో 
అను శంకతో, ఆమె స్వభావం పూర్తిగా తెలిసినవాడైనా కూడ ఏవేవో పరుషంగా 
మాట్లాడాడు. అక్కడ ఉన్న వాళ్లందరూ ఆ మాటలు వినగానే నిశ్చేష్టులయ్యారు. 

ఆ మాటలు విని సీత నరికిన అరటి చెట్టు వలె నేలమీద పడిపోయింది. 


ఇంతలో చతుర్ముఖుడు విమానారూఢుడై అక్కడికి వచ్చాడు. దేవేంద్రుడు, అగ్ని- 
వాయు- యమ - వరుణ - కుబేరులూ కూడ వచ్చారు. సప్తర్షులు, దివ్యాభరణములతో 
అలంకృతుడై దశరథుడూ కూడ వచ్చారు. 

వైదేహి నేలమీద నుండి లేచి రామునితో - “రాజపుత్రా! నీ విషయంలో నే నేవిధ 
మైన అపచారము చేయలేదు. నేను ఏమైనా పాపం చేసి ఉంటే ప్రాణ వాయువు, నన్ను 
వెంటనే విడిచివేయు గాక” అంది. 

అంతలో ఆకాశంలో పుణ్య మైన వాక్కు వినబడింది- వాయు - అగ్ని - వరుణులు 
సీత ఎట్టి పాపము చేసి ఎరుగ దని అన్నారు. 

“బ్రహ్మదేవుడు రావణుని వధించినందుకు రాముణ్ణి ప్రశంసిస్తూ ఏ మాత్రము 
శంక లేకుండా ఈమెను ప్రతిగ్రహించుము” అని చెప్పాడు. 

“రామా! నేను నీ తండ్రి దశరథుడను. నీ సత్యవ్రతానికి సంతోషించాను. అయోధ్యకు 
వెళ్లి సుఖంగా రాజ్యం పాలించుకో” అన్నాడు దశరథుడు. రాముడు ఆనందపూర్వకంగా 
సీతను స్వీకరించాడు. 

దేవత లందరూ రామునకు అనేక మైన వరా లిచ్చారు. రణంలో మరణించిన 
వానరు లందరూ మళ్లీ జీవించారు. 


332 మహాభారతసారసంగ్రహము 


సీత హనుమంతునితో- “పుత్రా! రాముని కీర్తి ఉన్నంతకాలము నీవు జీవించి 
ఉంటావు. నీకు నా అనుగ్రహంవల్ల దివ్యము లైన భోగాలు లభిస్తాయి.” అని వరం 
ఇచ్చింది. 


భీతా చాపి మహాభాగా వరం హనుమతే దదౌ, 

రామకీర్యా సమం పుత్ర! జీవితం తే భవిష్యతి. 

దివ్యాస్వాముపభోగాశ్చ మత్రసాదకృతాః సదా, 

ఉపస్థాస్యన్తి హనుమన్నితి స్మ హరిణేక్షణా. (వనపర్వం. 294. 44-46) 

అక్కడ ఉన్నవా ళ్లందరూ చూస్తూండగానే బ్రహ్మాదిదేవత లందరూ అంతర్థానం 
చెందారు. 


రాముడు సీతాసమేతుడై లంకలో ఉన్న ప్రధానులైన రాక్షసులతో పుష్పకవిమానం 
ఎక్కి సేతువు మార్గాన వెళ్లాడు. సేతుబంధనానికై తాను సముద్రుణ్ణి ప్రార్థిస్తూ శయనించిన 
చోట ఆ రాత్రి శయనించాడు. 


అక్కడ తనకు సహాయం చేసిన వానరుల నందరినీ తగురీతిగా రత్న- వస్తాదులతో 
సత్కరించి వారి వారి స్థానాలకు పంపివేశాడు. 

సుగ్రీవసహితు డై కిష్కింధ చేరి అక్కడ అంగదుణ్ణి యౌవరాజ్యాభిషిక్తుణ్ణి చేశాడు. 
సుగ్రీవ- విభీషణాదులతో కలిసి అయోధ్యకు బయలు దేరి భరతుని మాటలను, చేష్టలను 
బట్టి రాజ్యం విషయంలో వాని అభిప్రాయం ఏమో తెలిసికొనిరమ్మని హనుమంతుణ్ణి 
ముందుగా అయోధ్యకు పంపాడు. 


హనుమంతుడు తిరిగివచ్చి భరతుని గూర్చి రామునకు తెలిపాడు. రాముడు 
సంతోషించి నందిగ్రామం చేరి అక్కడ తన పాదుకలను ఎదుట ఉంచుకొని, వల్మలధారియై 
తాపసవేషంలో ఉన్న భరతుణ్ణి చూచాడు. భరత శత్రుఘ్నాదులు అమితానందం పొందారు. 


భరతుడు తనవద్ద న్యాసంగా ఉంచిన రాజ్యాన్ని రామునకు సమర్పించాడు. వసిష్ట 
వామదేవులు రాముని పట్టాభిషేకం శుభముహూర్తాన నిర్వర్తించారు. 

రాముడు విభీషణ సుగ్రీవులను సత్కరించి వాళ్లకు రాజ్యపాలనావిధానాదులు 
ఉపదేశించి అతికష్టంమీద వాళ్ల రాజ్యాలకి సాగనంపాడు. పుష్మకవిమానాన్ని దాని అధిపతి 
యైన వైశ్రవునకు పంపివేశాడు. 

దేవర్షులతో కూడి, గోమతీనదీతీరాన పది అశ్వమేధ యాగాలు చేశాడు. 


వనపర్వము 333 


“యుధిష్టిరా! రాము డా నాడు ఇంత ఘోర మైన వనవాసక్షేశం అనుభవించాడు. 
నువ్వు పరమాణు వంత పాపం కూడ చేయలేదు. ఏ నాటి కైనా నీవు నీ సోదరుల 
సాహాయ్యంతో ఈ ఆపద లన్నీ దాటగలవు. చూడు - ఏ సాహాయ్యమూ లేని రాముడు 
మరొక జాతికి చెందిన వానరుల సాహాయ్యంతో ఎలా భీమవిక్రము డైన దశగ్రీవుణ్ణి 
సంహరించి వైదేహిని తిరిగి తెచ్చుకొన్నాడో” అన్నాడు మార్మండేయుడు. 


సావిత్ర్యుపాఖ్యానం 
“మహామునీ! నేను జూదంలో ఓడిపోయినందుకు గాని, రాజ్యం కోల్పోయినందుకు 
గాని, అడవులలో తిరుగాడుతున్నందుకు గాని విచారించడం లేదు. మహాపతివ్రత యైన 
పాంచాలి ఈ విధంగా కష్టాలకు, అవమానాలకు గురి అగుతున్నది అనేదే నాకు విచారం. 
ఆమెయే కదా మమ్ములను దాస్యం నుండి విముక్తులను చేసింది. మా వెనుకనే అరణ్యాలలో 
తిరుగుతూ అనేక బాధలు పడుతూండగా ఇక్కడ కూడ సైంధవుడు అపహరించి 
అవమానించాడు!” 


“ద్రౌపదివంటి మహాపతివ్రత పూర్వం ఎక్క డైనా ఉండేదా?” అని యుధిష్టిరుడు 
మార్మందేయుణ్ణి ప్రశ్నించాడు. 


మార్మండేయుడు మహాపతివ్రత యైన సావిత్రి వృత్తాంతం ఇలా చెప్పాడు. 


మన దేశంలో పూర్వం అశ్వపతి అను ధర్మాత్ముడైన రాజుండేవాడు. వయస్సు 
దాటిపోయిన తరువాత అతడు సంతానంకోసం గొప్ప తపస్సు చేశాడు. వంద వేల 
సావిత్రీ హోమం చేసి ఆరవ కాలంలో (సాయంకాలం) మిత మైన ఆహారం తీసికొనేవాడు. 
ఇలా పద్దెనిమిది సంవత్సరాలు గడిచాయి. 


పద్దెనిమిదవ సంవత్సరంలో సావిత్రి అగ్నిహోత్రం నుండి ఆవిర్భవించి ఆతనికి 
ప్రత్యక్ష మైంది. వరం కోరుకొమ్మంది. 


“నాకు కులాన్ని పవిత్రింప చేసే చాలమంది పుత్రులు కావాలి” అన్నాడు రాజు. 
“రాజా! నాకు నీ అభిప్రాయం ముందుగానే తెలుసు. నీకు పుత్రుల నిమ్మని నేను 
బ్రహ్మదేవుణ్ణి అడిగాను. పుత్రులు కలగరు కాని మహాతేజఃశాలిని యైన పుత్రిక కలుగుతుంది 
అని (బ్రహ్మదేవుడు చెప్పాడు. ఇంక నీవు పైమాట ఏమీ చెప్పవద్దు” అని పలికి అంతర్థానం 
చెందింది. 


334 మహాభారతసారసంగ్రహము 


కొంత కాలానికి మాలవదేశ రాజపుత్రి యెన ఆతని మహిషికి లక్ష్మి వలె 
దేదీప్యమానంగా వెలిగిపోతూన్న కుమార్తె జన్మించింది. సావిత్రీదేవి అనుగ్రహం చేత 
పుట్టింది గాన ఆమెకు సావిత్రి అను పేరు పెట్టారు. 

ఆమె యౌవనం రాగానే తేజస్సుతో ప్రజ్వలిస్తూన్నదా అన్న ట్లున్నది. ఆమె తేజస్సుకు 
భయపడి రాజకుమారు లెవ్వరూ ఆమెను వరించడానికి రాలేదు. 

ఆమెను ఎవ్వరూ వరించకపోవడం చేత తండ్రి చాల దిగులుతో ఉన్నాడు. ఒకనాడు 
ఆ రాజు ఆమెతో “పుత్రీ! నీకు వివాహానికి తగిన వయస్సు వచ్చింది. ఏ వరుడూ నిన్ను 
కోరడంలేదు. అందుచేత నీవు ఎవనిని భర్తగా కోరుకుంటావో వానికి నిన్నిచ్చి వివాహం 
చేస్తాను.” 


కుమార్తెకు వివాహం చేయని తండ్రి నింద్యుడు. వివాహం చేసికొన్న స్త్రీని ఏలుకొనని 
భర్త నింద్యుడు. భర్త మరణించిన తల్లిని రక్షించని పుత్రుడు నింద్యుడు. 

అప్రదాతా పితా వాచ్యో వాచ్యశ్చానుపయన్‌ పతిః, 

మృతే భర్తరి పుత్రశ్చ వాచ్యో మాతురరక్షితా. (వనపర్వం. 293. 35) 

అందుచేత నీ భర్తను నువ్వే వెదికికో. 


ఈ మాటలు విన్న సావిత్రి కొంచెం సిగ్గుపడినా తండ్రి చెప్పి నట్లు భర్తను 
అన్వేషించడానికి వృద్ధ్దామాత్యులను వెంటతీసికొని రథం ఎక్కి అనేక రాజర్షుల ఆశ్రమాలు, 
తపోవనాలు చూచుకొంటూ, అనేక దానాలు చేస్తూ తిరిగింది. 


ఆమె ఆగ్రమా లన్నీ తిరిగి తిరిగి, ఒకనాడు తండ్రి నారదమహర్షితో కలిసి ఏదో 
సంభాషణలో ఉండగా వారి దగ్గరికి వెళ్లి ఇద్దరికీ అభివాదనం చేసింది. “నీ పుత్రిక 
ఎక్కడికి వెళ్లింది? ఎక్కడి నుంచి వచ్చింది? యౌవనంలో ఉన్నా కూడ ఈమెకు వివాహం 
ఎందుకు చెయ్యలేదు?” అని నారదుడు అశ్వపతిని అడిగాడు. 


“ఆ విషయం అంతా నారదులవారికి చెప్పు” అని రాజు కుమార్తెతో అన్నాడు. 
ఆమె చెప్పడం ప్రారంభించి - “శాల్వదేశంలో ద్యుమత్సేను డను ధర్మాతు డైన రాజు 
ఉన్నాడు. ఆయన కొంత కాలానికి అంధుడై పోయాడు. ఆయన పుత్రుడు చాల చిన్నవాడు. 
అప్పుడు ప్రక్కనే ఉన్న ఒక పూర్వశత్రువు ఆతని రాజ్యం అపహరించాడు. అప్పుడా 
రాజు బాలుడైన పుత్రునితోను, భార్యతోను కలిసి అరణ్యానికి వెళ్లి తపస్సు చేసికొన్నాడు. 
నగరంలో పుట్టి వనంలో పెరిగిన ఆయన కుమారు డైన సత్యవంతుణ్ణి వరుణ్ణిగా నా 
మనస్సులో నిశ్చయించుకొన్నాను.” అంది సావిత్రి. 


వనపర్వము 335 


ఆ మాటలు విని నారదుడు - “అయ్యో! పాపం సావిత్రి తొందరపడింది. 
సత్యవంతుడు సర్వసద్దుణసంపన్నుడె కాని అతడు సంవత్సరం తిరగకుండా మరణిస్తాడు” 
అన్నాడు రాజుతో నారదుడు. 


“సావిత్రీ! నారదుడు ఇలా చెపుతున్నాడు కదా! అందుచేత నువ్వు మరొక 
సద్ద్గుణవంతుణ్ణి ఎవరి నైనా వరించు” అన్నాడు రాజు. 


ఆ మాట విని సావిత్రి తండ్రితో - “వాటాలు పంచడం ఒక్కమాటే జరుగుతుంది. 
కన్యను ఒక్కమారే ఇస్తారు. “ఇస్తాను” అని ఒక్క మాటే అంటారు. ఈ మూడు కూడ 
ఒక్కమాటే జరుగుతాయి. వీటిలో రెండవ మాట ఉండదు.” 


నేను నా భర్తను ఒకే సారి వరించాను. అతడు దీర్జాయు వైనా అల్పాయు వైనా, 
గుణవంతు డైనా గుణవిహీను డైనా, ఒకనిని ఒక మాటు వరించిన తరువాత మరొకనిని 
వరించను. 


మనస్సుతో నిశ్చయం చేసికొని దానిని మాటలలో చెపుతారు. తరువాత దానినే 
కర్మచేత ఆచరిస్తారు. అందుచేత నా మనస్సే నాకు ప్రమాణం. 


సకృదంశో నిపతతి సకృత్‌ కన్యా ప్రదీయతే, 

సకృదాహ దదానీతి ప్రీణ్యేతాని సకృత్సకృత్‌. 

దీర్చాయురథవాల్పాయుః సగుణో నిర్గుణో౭_పి వా, 

సకృద్వ ఎలో మయా భర్తా న ద్వితీయం వృణోమ్యహమ్‌. 

మనసా నిశ్చయం కృత్వా తతో వాచాభిధీయతే, 

క్రియతే కర్మణా పశ్చాత్‌ ప్రమాణం మే మనస్తతః. (వనపర్వం. 294. 26-28) 


“రాజా నీ కుమార్తె దృఢసంకల్పంతో ఉన్నది. దీనిని మార్చడానికి శక్యం కాదు. 
సత్యవంతునిలో ఉన్న సద్దుణాలు ఏ ఇతర పురుషునిలోనూ లేవు. అందుచేత నీవు 
ఈమెను ఆతని కిచ్చి వివాహం చెయ్యడమే మంచి దని నేను అనుకొంటున్నాను” అని 
నారదు డన్నాడు; “అవిఘ్నమస్తు అని ఆశీర్వదించి వెళ్లిపోయాడు. 

అశ్వపతి మంత్రిపురోహితాదులతో పాదచారియై ద్యుమత్సేను డున్న ఆశ్రమానికి 
వెళ్లి నా కుమార్తెను కోడలిగా స్వీకరింపు మని ప్రార్థించాడు. 

“మా రాజ్యం పోయి అడవులలో తపస్సు చేసుకొంటున్నాం. నీ కుమార్తె 
అరణ్యవాసక్షేశం సహించజాలదు కదా? మాతో కలిసి ఎలా నివసిస్తుంది?” అన్నాడు 
ద్యుమత్సేనుడు. 


336 మహాభారతసారసంగ్రహము 


“సుఖదుఃఖా లనేవి వస్తూంటాయి పోతూంటాయి అని నా అభిప్రాయము, నా 
కుమార్తె అభిప్రాయమూ కూడ. (ప్రేమపూర్వకంగా చేసిన మా అభ్యర్థనను నీవు 
కాదనకుము” అని అశ్వపతి ఆ రాజుతో అన్నాడు. 

“నిజానికి మీ అమ్మాయిని నా పుత్రునకు చేసుకోవా లని నా మనస్సులో ఉండేది. 


రాజ్యం పోయింది కదా అని ఆ ఆలోచన వదులుకొన్నాను. నీకు అంగీకారం అయితే 
తప్పక నీ పుత్రికను నా కోడలినిగా చేసుకొంటాను” అన్నాడు ద్యుమత్సేనుడు. 


యథాశాస్త్రంగా వివాహం అయింది. అశ్వపతి తన రాజధానికి వెళ్లిపోయాడు. 
ఇక్కడ సావిత్రి తన అలంకారా లన్నీ తీసివేసి, నారబట్టలు ధరించి అత్తమామలకు 
అతి శ్రద్ధతో సేవ చేస్తూ, కోరి చేసికొన్న భర్తను సంతోషపెడుతూ కాలం గడిపింది. 

నారదుడు అన్న మాట ఎల్లప్పుడు ఆమె మనస్సులో మెదులుతూనే ఉండేది. 


ఇంక నాల్గవ రోజున సత్యవంతునికి మరణం రావలసి ఉంది. ఆమె మూడు 
రోజుల పాటు శుష్మోపవాసం చేస్తూ కఠినమైన వ్రతాన్ని ఆచరించింది. 


ఈ విషయం తెలిసి ద్యుమత్సేనుడు చాల బాధ పడుతూ “అమ్మా! ఇంత కఠోర 
మైన వ్రతం పాటిస్తున్నావు. పూర్తి చేసికొనడం చాల కష్టం కదా?” అన్నాడు. “ఆర్యా! నీ 
వేమీ చింతించకుము. దీనిని నేను పూర్తిచేస్తాను. దృఢ మైన సంకల్పంతో దీనిని 
ప్రారంభించాను. ఆ దృఢసంకల్పమే దీనిని పూర్తి చేయిస్తుంది” అంది సావిత్రి. 


వ్యవసాయకృతం హీదం వ్యవసాయశ్చ కారణమ్‌. (వనపర్వం. 296. 6) 


అనుకుంటూన్న రోజు రానే వచ్చింది. ఆమె బారెడు పొద్దెక్కే లోపలనే పూజాహోమాదులు 
చేసికొని అత్తమామలకు, వృద్దు లైన ద్విజులకు నమస్కారం చేసింది. వాళ్లందరూ 
“సౌభాగ్యవతీ భవ” అని ఆశీర్వదించారు. ఇది సర్వథా సత్యం అగుగాక అని ఆమె 
మనస్సులో అనుకొన్నది. 


“వ్రతం పూర్తి అయినది కదా? ఆహారం తీసికో” అని అత్తమామలు అన్నారు. 
“ఇప్పుడు కాదు; సూర్యాస్తమయం అయిన తరువాతనే భోజనం చేస్తాను” అంది సావిత్రి. 


వాళ్లు ఆ విధంగా సావిత్రి భోజనం గూర్చి చర్చించుకొంటూండగా సత్యవంతుడు 
గండ్రగొడ్డలి బుజానికి తగల్ప్చుకొని వనానికి బయలుదేరాడు. 

“నీవు ఒక్కడవే వెళ్లవద్దు; నీతో నేను కూడ వస్తాను” అంది సావిత్రి. “నువ్వు 
ఎన్నడూ అరణ్యం లోనికి వెళ్లలేదు కదా; నీకు శ్రమ అవుతుంది. వ్రతోపవాసాలతో 


వనపర్వము 337 


నీదసంగా ఉన్నావు కూడ” అని సత్యవంతు డనగా - “నాకు ఉపవాసం చేయడంచేత 
దౌర్బల్య మేమీ లేదు. నేను వస్తాను. నాకు అరణ్యా లెలా ఉంటాయో చూడా లని కూడ 
ఉంది” అంది సావిత్రి. అయితే పెద్దవాళ్ల అనుమతి తీసికో, అప్పుడు నా దోషం ఉండదు 
అని సత్యవంతు డన్నాడు. 


సావిత్రి అత్తమామలను ఒప్పించి సత్యవంతునితో అరణ్యానికి వెళ్లింది. 


సత్యవంతుడు పండ్లతో బుట్ట నింపుకొని గొడ్డలితో కజ్జలు కొట్టడం ప్రారంభించాడు. 
ఒళ్లంతా చెమటలు పోశాయి. తలనొప్పి బయలుదేరింది. 


“సావిత్రీ! నా అవయవా లన్నీ శిథిలమై పోతున్నాయి. నిలబడలేకుండా ఉన్నాను. 
నిద్రపోవా లనిపిస్తూన్నది” అన్నాడు సత్యవంతుడు. సావిత్రి నారదుడు చెప్పిన దివసాన్ని 
లెక్కపెట్టుకొంటూ సత్యవంతుని తల తన ఒడిలో ఉంచుకొని నేలమీద కూర్చున్నది. 

ఇంతలో ఎఖ్జిని కళ్లతో చూచేవారికి భయం కలిగించే మహాతేజఃశాలి యైన ఒక 
పురుషుడు సత్యవంతుని దగ్గర నిలబడి ఆతనికేసే చూస్తూ సావిత్రికి కనబడ్డాడు. 


ఆమె వెంటనే భర్త శిరస్సు మెల్లగా నేలమీద ఉంచి, వణికిపోతూన్న హృదయంతో 
లేచి దోసిలి కట్టి “మనుష్యులలో ఉండని ఈ నీ రూపాన్ని పట్టి నువ్వు ఎవరో 
దేవతాపురుషుడి వని అనుకొంటున్నాను. నీ వెవ్వరవు? ఏమి చేయడానికి వచ్చావు?” 
అని అడిగింది. 

ఆ పురుషుడు - “సావిత్రీ! గొప్ప తపస్సు గల పతివ్రతవు గాన నేను నీతో 
మాట్లాడుతున్నాను. నేను యముడను. నీ భర్త ఆయుర్ధాయం క్షీణించినది. ఆతనిని 
తీసికొని వెళ్లడానికై వచ్చాను” అన్నాడు. 

“పూజ్యుడా! మానవులను తీసికొని వెళ్లడంకోసం నీ దూతలు వస్తూంటా రని 
విన్నాము; నువ్వే స్వయంగా వచ్చా వెందుకు?” అని సావిత్రి అడిగింది. “ఇతడు 
గొప్పధర్మాత్ముడు. ఈతనిని నా భటులచేత నా లోకానికి తీసికొనివెళ్లడం యుక్తం కాదు; 
అందుచేత నేనే స్వయంగా వచ్చాను” అంటూ యముడు సత్యవంతుని శరీరం నుండి 
బొటనవై లంత ప్రమాణం గల పురుషుణ్ణి పాశంతో బంధించి బలంగా లాగివేశాడు. 


తతః సత్యవతః కాయాత్‌ పాశబద్ధం వశం గతమ్‌, 

అబ్లుష్టమాత్రం పురుషం నిశ్చకర్న యమో బలాత్‌. (వనపర్వం. 297. 17) 
ఆ పురుషుణ్ణి తీసికొని యముడు దక్షిణదిక్కు వైపు వెళ్లిపోతున్నాడు. సావిత్రి దుఃఖార్తు 
రాలై ఆ యముణ్ణి వెంబడించింది. 


338 మహాభారతసారసంగ్రహము 


ఆమె తన వెనుకనే రావడం చూచి యముడు - “సావిత్రీ! నువ్వు వెనుకకు వెళ్లి 
నీ భర్తకు, జెర్ద్వదేహిక క్రియలు చేయుము. నువ్వు ఎంత వరకు రాగలవో అంతవరకు 
వచ్చావు” అన్నాడు. 

నా భర్తను ఎక్కడికి తీసికొని వెడతారో, లేదా ఆతడు ఎక్కడికి వెడతాడో అక్కడికి 
నేను కూడ వెళ్లడం ధర్మం. తపస్సుచేత, గురుభక్తిచేత, భర్తృ స్నేహంచేత, వ్రతంచెతా, నీ 
అనుగ్రహంచేతా నే నెక్కడికి వెళ్లాలన్నా అడ్డు లేకుండా వెళ్లగలను. 

తపసా గురుభక్తా చ భర్తుః స్నేహాద్‌ వ్రతేన చ, 

తవ చైవ ప్రసాదేన న మే ప్రతిహతా గతిః. (వనపర్వం. 297. 22) 

ఏడు మాటలు మాట్లాడుకొంటే మైత్రి ఏర్పడుతుం దని పెద్ద లంటారు. ఆ మైత్రిని 
పురస్కరించుకొని నేను చెప్పే మాట విను - ఆత్మనిగ్రహం లేనివాళ్లు అరణ్యంలో నివసిస్తూ, 
కష్టాలు అనుభవిస్తూ ధర్మం ఆచరించ జాలరు. మే మందరమూ సత్పురుషులు ప్రశంసించే 
ఆ ధర్మమార్గాన్నే అనుసరిస్తున్నాం. రెండవ దైన అర్థాన్ని గాని మూడవ దైన కామాన్ని 
గాని ఆశ్రయించడం లేదు. ధర్మమే అన్నింటి కంటే ప్రధానమైన దని అంటారు.” అని 
సావిత్రి అంది - 


యముడు ఆ మాట విని “సావిత్రీ నువ్వు వెనుకకు వెళ్లు. నీ మాటలు విన 
సొంపుగా ఉన్నాయి. నీ భర్త జీవితం తప్ప మరేదైనా వరం కోరుకో; ఇస్తాను” అన్నాడు. 
“మా మామగారు రాజ్యం పోగొట్టుకొని అంధుడై అరణ్యంలో నివసిస్తున్నాడు. 
ఆయనకు అంధత్వం పోయి ఆరోగ్యం చేకూరే టట్లు వరం ఇమ్ము” అని సావిత్రి కోరింది. 


యముడు ఆ వరం ఇస్తూ - “సావిత్రీ ఇంక నీవు వెనుకకు వెళ్లు. శ్రమ 
కలుగుతుంది” అన్నాడు. 


“భర్త సమీపంలో నాకు (శ్రమేమిటి? నా భర్తను ఎక్కడికి తీసికొని వెడతావో అదే 
నాకు గమ్యస్థానం. మరొక విషయ మేమనగా - సురేశా! సత్సురుషులతో ఏర్పడిన 
సంబంధం నిష్టలం అవడానికి వీలుకాదు. (నీ దర్శనం నిష్టలం కాకూడదు)” అని 
సావిత్రి అంది. 


“నీ మాటలు మనస్సుకు అనుకూలంగా ఉన్నాయి. ఈతని జీవితం తప్ప మరే 
వరమైనా కోరుకో” అన్నాడు యముడు. 


“మా మామగారు పోయిన రాజ్యం మళ్లీ పొందే టట్లు అనుగ్రహించు” అని 
సావిత్రి కోరగా యముడు ఆ వరం కూడ ఇచ్చి “ఇంక వెనుకకు వెళ్లు” అన్నాడు. 


వనపర్వము 339 


“దేవా! నీవు ప్రజల నందరినీ నియమిస్తావు గాన నీకు యము డని పేరు. 
మనోవాక్కాయాలచేత ఏ భూతానికీ ద్రోహం చేయకుండా ఉండడం, అనుగ్రహము, 
దానము - ఇవి సత్పురుషులు అనాదికాలంనుంచీ పాటించే ధర్మం. మానవులు ఈ 
విధంగా (నీ చేతిలో ఉన్న నా భర్త వలె) శక్తి విహీనులు. సత్పురుషులు తమను ఆశ్రయించిన 
అమిత్రుల విషయంలో కూడ దయ చూపుతారు” అని సావిత్రి అంది. 


అప్పుడు యముడు - “దప్పిక కొన్నవానికి ఉదకం వలె నీ మాటలు హృద్యంగా 
ఉన్నాయి. సత్యవంతుని జీవితం తప్ప మరొక వరం ఏమైనా కోరుకో” అన్నాడు. 


“నా తండ్రికి పుత్రులు లేరు. ఆయనకు నూర్గురు పుత్రులను అనుగ్రహించు” 
అంది సావిత్రి. 


“అలాగే జరుగుతుంది. నువ్వు చాల దూరం వచ్చేశావు. వెనుకకు వెళ్లు” అని 
యముడన్నాడు. 


“భర్త సంనిధిలో నాకేమీ దూరం లేదు. నా మనస్సు చాల దూరం పరుగెత్తుతూన్నది. 
నువ్వు నడుస్తూనే నై చెప్పే మాట వినుము. నువ్వు ప్రజ లందరూ ధర్మమార్గంలో నడిచే 
టట్లు చేస్తావు. సత్పురుషులయందు ఎంత విశ్వాసం ఉంటుందో అంత విశ్వాసం తనమీద 
కూడ ఉండదు. సమస్తప్రాణులకూ కూడ స్నేహభావాన్ని బట్టి విశ్వాసం కలుగుతుంది. 
అందుచేత జనం సత్పురుషులను ఎక్కువగా విశ్వసిస్తారు” అంది సావిత్రి. 


“సావిత్రీ! నీవు పలికిన మాట వంటి మాట ఎవరూ పలుకగా నేను వినలేదు. 
దీనిచేత నేను సంతోషిస్తున్నాను. ఈతని జీవితం తప్ప మరొక వరం ఏదైనా నాల్గవది 
కోరుకో” అన్నాడు యముడు. 


“సత్యవంతుని బెరసు లైన నూరుగురు పుత్రులు నాకు కలగా లని కోరుతున్నాను” 
అంది సత్యవతి. 


“నీకు నూర్గురు పుత్రులు కలుగుతారు. వెనుకకు వెళ్లు” అన్నాడు యముడు. 

సావిత్రి యమునితో - “సత్పురుషులు ఎల్లప్పుడు ధర్మాన్నే అనుసరిస్తారు. 
సత్పురుషులతో సంబంధం ఏనాటికీ వ్యర్థం కాదు. సత్పురుషుల సత్యనిష్టచేతనే సూర్యుడు 
తిరుగుతున్నాడు, భూమి నిలిచి ఉంది; పరులకు ఉపకారం చేసే స్వభావం గల 
సత్పురుషులు ఇతర విషయా లేవీ పట్టించుకొనరు” అంది. 


“నువ్వు ధర్మసంమత మైన మాటలు మాట్లాడుతూన్న కొలదీ నాకు నీ యందు 
భక్తి పెరుగుతూన్నది. పతివ్రతా! సాటి లేని వరం ఏదైనా కోరుకో” అన్నాడు యముడు. 


340 మహాభారతసారసంగ్రహము 


“నా భర్తను నా కిమ్ము. నీవు నూరుగురు పుత్రులు కలుగుతా రని వరం ఇచ్చావు 
కదా? నా భర్తను జీవింపచేసి నీ విచ్చిన ఆ వరాన్ని నిలబెట్టుకో” అంది సావిత్రి. 


యముడు సత్యవంతుణ్ణి విడిచిపెట్టి - “కులనందినీ! నీ భర్తను విడిచివేశాను. 
ఇతడు పూర్ణారోగ్యంతో నాలుగు వందల సంవత్సరాలు జీవించి అనేక యజ్ఞాలు చేస్తాడు. 
రాజ్యం పాలిస్తాడు” అన్నాడు. 

సావిత్రి భర్త శరీరం పడి ఉన్న చోటికి వచ్చి ఆతని శిరస్సు ఒడిలో ఉంచుకొని 
కూర్చుంది. “నేను చాల సేపు గాఢంగా నిద్రపోయాను. నన్ను లేపకపోయావా?” అంటూ 
సత్యవంతుడు “నన్ను లాగిన ఆ నల్లటి పురుషుడెవరు?; అని అడిగాడు “యముడు 
వెళ్లిపోయాడు. నీవు నా ఒడిలో చాల సేపు నిద్రపోయావు” అంది సావిత్రి. “బాగా రాత్రి 
అయింది. నా తలిదండ్రులు కంగారు పడుతూంటారు. తొందరగా వెళ్లాలి” అన్నాడు 
సత్యవంతుడు. 


అప్పుడే ద్యుమత్సేనునికి దృష్టి వచ్చింది. కుమారుడు కోడలు రాలేదని 
కంగారుపడుతూ అతడు అక్కడ ఉన్న బుషుల నందరినీ అడిగాడు. వాళ్లు ధైర్యం చెప్పారు. 
ఇంతలో సావిత్రీ సత్యవంతులు ఆశ్రమం చేరారు. 


అక్కడ నున్న బుషులు అడుగగా సావిత్రి జరిగిన వృత్తాంతం అంతా చెప్పింది 
అందరూ ఆనందించి ఆమెను (ప్రశంసించారు. 

మరునాడు శాల్వదేశం నుండి ప్రకృతు లందరూ వచ్చి “రాజా! నీ శత్రువును నీ 
అమాత్యుడు సంహరించాడు; నీవు వచ్చి రాజ్యం ఏలుకో” అని ద్యుమత్సేనునితో చెప్పి 
ఆతనిని తీసికొని వెళ్లారు. 

సావిత్రికి నూర్గురు పుత్రులు, ఆమె తండ్రికి నూర్గురు పుత్రులు జన్మించారు. 


యక్షప్రశ్నలు 
కామ్యకవనం నుండి ద్వైతవనం వచ్చి అక్కడ నివసిస్తున్నారు పాండవులు. ఒక 
(బ్రాహ్మణుడు చెట్టు కొమ్మలకు తగల్బు కొన్న అరణి (మధించి అగ్నిని పుట్టించే కట్టలు) 
ఆ చెట్టు (క్రిందనుండి వెడుతూన్న ఒక జింక కొమ్ములలో తగుల్మ్కొంది. అది దానితో 
మహావేగంగా అరణ్యంలోనికి పరుగెత్తింది. 


నిఃస్సహాయు డైన ఆ బ్రాహ్మణుడు పాండవులను కోరగా వాళ్లు ఆ జింకను వెదకుతూ 
నాలుగు దిక్కులకూ వెళ్లి, అలసి ఒక చెట్టు క్రింద విశ్రమించారు. 


వనపర్వము 341 


అప్పుడు నకులుడు యుధిష్టిరునితో “రాజా! మనం ఎన్నడూ ధర్మం వ్యతి 
క్రమించలేదు. అలసత్వంచేత అర్థానికి కూడ ఏ లోపము చేయలేదు. ఎందుచేత మనం 
అందరం అడు గడుగునా కష్ట పడవలసి వస్తూన్నది!” అని అడిగాడు. 


“ఆపదలకు ఒక మర్యాద (హద్దు) ఉండదు. నిమిత్తం ఉండదు. కారణం కూడ 
ఉండదు. పుణ్య- పాపాల ఫలాన్ని విభజించేది ధర్మమే. 


నాపదామస్తి మర్యాదా న నిమిత్తం న కారణమ్‌, 

ధర్మస్తు విభజత్యర్థముభయోః పుణ్యపాపయోః. (వనపర్వం. 312. 2) 

అన్నాడు యుధిష్టిరుడు. 

“మనం అందరం ఇప్పుడు ఆకలి దప్పికలతో బాధపడుతున్నాం. ముందు ఉదకం 
కావాలి. ఈ చెట్టుపైకి ఎక్కి చుట్టుప్రక్కల చెరువు గాని, నీటి ప్రక్క బాగా పెరిగే చెట్లు 
గాని కనబడుతున్నా యేమో చూడు” అని యుధిష్టిరుడు నకులునితో అన్నాడు. 


అతడు ఆ విధంగా చూచి - “దూరంగా ఉదకాగిితా లైన వృక్షాలు 
కనబడుతున్నాయి; నీటి పక్షుల కూతలు వినబడుతున్నాయి” అన్నాడు. 


“అయితే వెంటనే అక్కడికి వెళ్లి దొప్పలతో జలం తీసికొనిరా” అన్నాడు 
యుధిష్టిరుడు. 

నకులుడు శీఘ్రంగా వెళ్లి నీళ్లు త్రాగబోతూండగా - “నాయనా! సాహసం చెయ్యకు 
ఇది నా సొత్తు; నే నడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పిన తరువాతనే నీవు నీళ్లు త్రాగాలి” 
అని ఆకాశవాణి వినబడింది. ఆ మాట లెక్క చేయకుండా నకులుడు నీళ్లు త్రాగి (క్రింద 
పడిపోయాడు. 


తరువాత సహదేవుడు వెళ్లి ఆ విధంగానే పడిపోయాడు. అర్జ్హునభీమసేనులు 
కూడ ఆ విధంగా ఆకాశవాణిని లెక్కచేయక నీళ్లు త్రాగి నేలమీద పడిపోయారు. 


చివరికి యుధిష్టిరుడు వెళ్లగా అతనికి కూడ అదే ఆకాశవాణి వినబడింది. “నేను 
మత్స్యాలూ నాచూ భక్షించే కొంగను” అని కూడ వాక్కు వినబడింది. 


“నీవ్పు పక్షివి అయి ఉండవు. ఎవరో దేవతాపురుషుడ వై ఉండాలి. పర్వతాల 
వంటి నా తమ్ముళ్లను నేలమీద కూల్చివేసినా వంటే నీవు సాధారణపురుషుడవు కావు. నీ 
వెవరవో చెప్పు” అన్నాడు యుధిష్టిరుడు. అప్పుడు అతిభయంకర మైన, తాటి చెట్టంత 
ఎత్తైన ఆకారంతో యక్షుడు యుధిష్టిరుని ఎదుట నిలబడి “నేను పక్షిని కాను. యక్షుడను... 


342 మహాభారతసారసంగ్రహము 


నీ సోదరులు నేను నివారిస్తున్నా కూడ వినక నీళ్లు త్రాగారు. అందుచేత వాళ్లను నేను 
ఈ విధంగా శిక్షించాను. నువ్వు కూడ అలాంటి సాహసం చేయకుండా నేను అడిగే 
ప్రశ్నలకు సమాధానాలు చెప్పు” అన్నాడు. 

“నాకు తెలిసినంతవరకు సమాధానాలు చెపుతాను, అడుగు” అన్నాడు యుధిష్టిరుడు. 
యక్షుడు ఇలా ప్రశ్నించాడు - 

సూర్యుణ్ణి ఉదయింప చేసేది ఏది? ఆదిత్యుని చుట్టూ తిరిగే వాళ్లెవరు? ఆదిత్యుని 
అస్తమింపచేసేది ఏది? ఆదిత్యుడు దేనియందు ప్రతిష్టితుడై ఉన్నాడు? 

కిం స్విదాదిత్యమున్నయతి కేచ తస్యాభితశ్చరాః, 

కశ్ళ్చెనమస్తం గమయతి కస్మింశ్చ ప్రతితిష్టతి. (వనపర్వం. 313.45) 

యుధిష్టిరు డిలా సమాధానం చెప్పాడు. 

బ్రహ్మయే ఆదిత్యుణ్ణి ఉదయింపచేస్తుంది. ఆదిత్యుని చుట్టూ దేవతలు 
సంచరిస్తూంటారు. ధర్మమే ఆదిత్యుని అస్తమింప చేస్తుంది. ఆదిత్యుడు సత్యమునందు 
నిలచి ఉన్నాడు. 

బ్రహ్మాదిత్యమున్నయతి దేవాస్తస్యాభితశ్చరాః, 

ధర్శశ్చాస్తం నయతి చ సత్యే చ ప్రతితిష్టతి. (వనపర్వం. 313. 46) 

ప్రశ్న : దేనిచేత (క్రోత్రియు డవుతాడు? దేనిచేత బ్రహ్మను పొందుతాడు? దేనిచేత 
సహాయవంతు డవుతాడు? దేనిచేత బుద్ధిమంతు డవుతాడు. 

కేన స్విచ్రోత్రియో భవతి కేనస్విద్విన్షతే మహత్‌, 

కేన స్విద్దితీయవాన్‌ భవతి రాజన్‌ కేన చ బుద్ధిమాన్‌. (వనపర్వం. 318. 47) 

సమాధానం : వేదాధ్యయనంచేత శ్రోత్రియు డవుతాడు. తపస్సుచేత (బ్రహ్మను 
పొందుతాడు. దృఢసంకల్పబలంచేత సహాయవంతు డవుతాడు. పెద్దలను సేవించడం 
చేత బుద్ధిమంతు డవుతాడు. 

శ్రుతేన శ్రోత్రియో భవతి తపసా విన్దతే మహత్‌, 

ధృత్యా ద్వితీయవాన్‌ భవతి బుద్ధిమాన్‌ వృద్ధసేవయా. (వనపర్వం. 313.48) 

ప్రశ్న: బ్రాహ్మణుల దేవత్వం ఏది? వాళ్లలో ఉండే సత్చురుషధర్మం ఏది? వాళ్లలో 
మనుష్యసాధారణ మైన ప్రవృత్తి ఏది? వాళ్లలో అసత్పురుషలక్షణం ఏది? 


వనపర్వము 343 


కిం బ్రాహ్మణానాం దేవత్వం కశ్చ ధర్మః సతామివ, 

కశ్చెషాం మానుషో భావః కిమేషామసతామివ. (వనపర్వం. 313. 49) 

సమాధానం : స్వాధ్యాయాధ్యయనమే బ్రాహ్మణులలో దేవత్వం. తపస్సు వీళ్లలోని 
సత్పురుషధర్మం. మరణం మనుష్యధర్మం. ఇతరులను ఆడిపోసుకొనడం వీళ్లలోని 
అసత్పురుషలక్షణం. 

ప్రశ్న : క్షత్రియులలోని దేవత్వం ఏది? వీళ్లలోని సత్పురుషధర్శం ఏది? వీళ్లలోని 
మనుష్యధర్మ్శ్మం ఏడా వీళ్లలోని అసత్పురుష లక్షణం పది? 

కిం క్షత్రియాణాం దేవత్వం కశ్చ ధర్మః సతామివ, 

కశ్చెషాం మానుషో భావః కిమేషామసతామివ. (వనపర్వం. 318.51) 


సమాధానం : ధనుర్విద్య క్షత్రియుల దేవత్వం. యజ్ఞం చేయడం వీల్ల 
సత్పురుషలక్షణం. భయపడడం మనుపష్యలక్షణం. కష్టాలలో ఉన్నవాళ్లని విడిచివేయడం 
అసత్పురుష లక్షణం. 

ప్రశ్న : ఇంద్రియభోగాలను అనుభవిస్తూ బుద్ధిమంతుడుగా లోకుల పూజ 
లందికొంటూ, అందరికి ఇష్టుడుగా ఉంటూ, శ్వాస పీలుస్తున్నా కూడ మరణించినవాడు 
ఎవడు? 

ఇన్టియార్థాననుభవన్‌ బుద్ధిమాన్‌ లోకపూజితః, 

సమ్మతః సర్వభూతానాముచ్చ్వసన్‌ కోన జీవతి. (వనపర్వం. 313. 57) 


సమాధానం : దేవతలకు, అతిథులకు, భృత్యులకు (పోప్యవర్షానికి), పితృదేవతలకు, 
తనకు - ఈ ఐదుగురికీ ఎవడు ఇవ్వవలసి నంతా ఇవ్వడో ఆతడు శ్వాస పీలుస్తున్నా 
మరణించి నట్లే. 

దేవతాతిథిభృత్యానాం పిత్యాణామాత్మనశ్చ యః, 

న నిర్వపతి పజ్బానాముచ్చ్వసన్‌ న స జీవతి. (వనపర్వం. 313. 58) 

ప్రశ్న : భూమికంటె కూడ గొప్పది ఏది? ఆకాశం కంటె ఉన్నతమైనది ఏది? 
వాయువుకంటె ఎక్కువ శీఘ్రంగా వెళ్లేది ఏది? గడ్డికంటె కూడ ఎక్కువగా వ్యాపించేది 
ఏది? 

కిం స్విద్గురుతరం భూమేః కిం స్విదుచ్చతరం చ ఖాత్‌, 

కిం స్విచ్చీఘ్రతరం వాయోః కిం స్విదహుతరం తృణాత్‌. 

(వనపర్వం. 313.59) 


344 మహాభారతసారసంగ్రహము 


సమాధానం : భూమికంటె ఎక్కువ గురు వైనది తల్లి. ఆకాశంకంటె ఎక్కువ 
ఉన్నతుడు తండ్రి. వాయువుకంటె శీఘ్రంగా వెళ్లేది మనస్సు. గడ్డికంటె కూడ ఎక్కువగా, 
త్రుంచినకొలదీ పెరిగేది చింత; మనోవ్యథ. 

మాతా గురుతరా భూమేః ఖాత్‌ పితోచ్చతరస్తథా, 

మనః శీఘ్రతరం వాతాచ్చిన్లా బహుతరీ తృణాత్‌. (వనపర్వం. 313. 60) 

ప్రశ్న: ప్రవాసం వెళ్లేవానికి మిత్రు డెవరు? ఇంట్లో ఉన్నవానికి మిత్రు దెవరు? 
రోగికి మిత్రు డెవరు? మరణోన్ముఖునికి మిత్రు డెవరు? 

కిం స్విత్రవసతో మిత్రం కిం స్విన్మిత్రం గృహే సతః, 

ఆతురస్య చ కిం మిత్రం కిం స్విన్మిత్రం మరిష్యతః. (వనపర్వం. 313.63) 

సమాధానం : ప్రవాసం వెళ్లేవానికి సార్ధం (సహ(ప్రయాణికుల సంఘం) మిత్రుడు 
(సహాయం). గృహంలో ఉన్నవానికి మిత్రుడు భార్య. రోగికి వైద్యుదు మిత్రుడు. మరణించ 
నున్నవానికి మిత్రుడు దానం. 

సార్థః ప్రవసతో మిత్రం భార్యా మిత్రం గృహే సతః, 

ఆతురస్య భిషజ్మిత్రం దానం మిత్రం మరిష్యతః. (వనపర్వం. 313. 64) 

ప్రశ్న : ధర్మసంబద్ధ మైన ఒకే స్థానం ఏది? యశఃకారణ మైన ఏకపదం ఏది? 
స్వర్ణహేతు వైన ఏక పదం ఏమిటి? సుఖకర మైన ఏకపదం ఏది? 

కింస్విదేకపదం ధర్యం కిం స్విదేకపదం యశః, 

కిం స్విదేకపదం స్వర్గం కిం స్విదేకపదం సుఖమ్‌. (వనపర్వం. 313. 69) 

సమాధానం : ధర్మ సంబద్ధ మైన ఏకపదం దాక్ష్యం (అందరినీ సమంగా చూడడం). 
యశోహేతు వైన ఏకపదం దానం. స్వర్గం ఇచ్చే ఏకపదం సత్యం. సుఖహేతు వైన 
ఏకపదం శీలం. 

దాక్ష్యమేకపదం ధర్యం దానమేకపదం యశః, 

సత్యమేకపదం స్వరం శీలమేకపదం సుఖమ్‌. (వనపర్వం. 313. 70) 

ప్రశ్న: మనుష్యునకు ఆత్మ ఏది? దైవం ఏర్పరచిన మిత్రుడు ఎవరు? మానవునకు 
జీవనాధారం ఏది? వీనికి ఉత్తమగతులకు కారణ మైనది ఏమిటి? 


వనపర్వము 345 


కిం స్విదాత్మా మనుష్యస్య కింస్విద్‌ దైవకృతః సఖా, 

ఉపజీవనం కిం స్విదస్వ కిం స్విదస్య పరాయణమ్‌. (వనపర్వం. 313. 71) 

సమాధానం : మానవునికి పుత్రుడే ఆత్మ. దైవం ఏర్పరచిన మిత్రుడు భార్య. 
మానవునికి జీవనాధారం మేఘం. ఉత్తరలోకాలకు కారణం దానం. 

పుత్ర ఆత్మా మనుపష్యస్య భార్యా దైవకృతః సఖా, 

ఉపజీవనం చ పర్దన్యో దానమస్య పరాయణమ్‌. (వనపర్వం. ౩13. 72) 

ప్రశ్న : ధన్యములలో (మానవునకు ధన్యత్వాన్ని ఇచ్చేవాటిలో) ఉత్తమ మైనది 
ఏది? ధనాలలో ఉత్తమ మైనది ఏది? లాభాలలో ఉత్తమ మైనది ఏది? సుఖాలలో 
ఉత్తమ మైనది ఏది? 

ధన్యానాముత్తమం కిం స్విద్ధనానాం స్యాత్మిముత్తమమ్‌, 

లాభానాముత్తమం కిం స్యాత్‌ సుఖానాం స్యాత్మిముత్తమమ్‌. 

(వనపర్వం. 313.73) 

సమాధానం : ధన్యములలో ఉత్తమ మైనది దాక్ష్యం. ధనాలలో ఉత్తమ మైనది 
శాస్తపాండిత్యం. లాభాలలో ఉత్తమ మైనది ఆరోగ్యం. సుఖాలలో ఉత్తమ మైనది సంతృప్తి. 

ధన్యానాముత్తమం దాక్ష్యం ధనానాముత్తమం [(శ్రుతమ్‌, 

లాభానాం శ్రేయ ఆరోగ్యం సుఖానాం తుష్టిరుత్తమా. (వనపర్వం. 313.74) 

ప్రశ్న: లోకంలో గొప్ప ధర్మం ఏది? ఎల్లప్పుడూ ఫలం ఇచ్చే ధర్మం ఏది? దేనిని 
నియమించుకొంటే పశ్చాత్తాపం పొందరు? ఎవరితో సంధి జీర్ణం కాదు? 

కశ్చ ధర్మః పరో లోకే కశ్చ ధర్మః సదాఫలః, 

కిం నియమ్య న శోచన్తి కైశ్చ సంధిర్న జీర్యతి. (వనపర్వం. 318.75) 

సమాధానం : క్రూరత్వం లేకపోవడమే గొప్ప ధర్మం. వేదత్రయబోధిత మైన 
ధర్మం ఎల్లప్పుడు ఫలాన్ని ఇస్తుంది. మనస్సు నియమించుకొన్నవాళ్లు విచారించరు. 
సత్పురుషులతో సంధి ఏనాటికీ, జీర్ణం కాదు. 

ఆన్ఫశంస్యం పరో ధర్మః త్రయీధర్శః సదాఫలః, 

మనో యమ్య న శోచన్తి సంధిః సద్భిర్న జీర్యతే. (వనపర్వం. 313. 76) 

ప్రశ్న : దేనిని విడిచిపెడితే అందరికీ ప్రియు డవుతాడు? దేనిని విడిచిపెడితే 
విచారించడు? దేనిని విడిస్తే ధనవంతు డవుతాడు? దేనిని విడిస్తే సుఖవంతు డవుతాడు? 


346 మహాభారతసారసంగ్రహము 


కిం ను హిత్వా ప్రియో భవతి కిం ను హిత్వా న శోచతి, 
కిం ను హిత్వార్థవాన్‌ భవతి కిం ను హిత్వా సుఖీ భవేత్‌, 
(వనపర్వం. 313.77) 


సమాధానం : అహంకారం విడిస్తే అందరికీ ప్రియు డవుతాడు. క్రోధం 
విడిచినవాడు విచారించడు. కామం (కోరిక) విడిచినవాడు ధనవంతు డవుతాడు. లోభం 
విడిచి సుఖవంతు డవుతాడు. 


మానం హిత్వా ప్రియో భవతి క్రోధం హిత్వా న శోచతి, 
కామం హిత్వార్థవాన్‌ భవతి లోభం హిత్వా సుఖీ భవేత్‌. 
(వనపర్వం. 313.78) 


ప్రశ్న: బ్రాహ్మణునికి దానం చేయడం ఎందుకు? నటనర్తకులకు దానం చేయడం 
ఎందుకు? భృత్యులకు (పోషింపదగినవాళ్లకు) దానం చెయ్యడం ఎందుకు? రాజులకు 
దానం చెయ్యడం ఎందుకు? 


కిమర్థం బ్రాహ్మణే దానం కిమర్థం నటనర్తకే, 
కిమర్థం చైవ భృత్యేషు కిమర్థం చైవ రాజసు. (వనపర్వం. 313.79) 


సమాధానం : (బ్రాహ్మణునికి దానం చేయడం ధర్మంకారకు. నటనర్తకులకు దానం 
చెయ్యడం యశస్సుకోసం. భృత్యులకు దానం చేయడం వాళ్లను పోషించడంకోసం. 
రాజులకు దానం చెయ్యడం (ధనం ఇవ్వడం) భయంకొరకు (ఇవ్వకపోతే ఏమి చేస్తాడో 
అను భయం చేత). 

ధర్మార్థం బ్రాహ్మణే దానం యశో9_ర్థం నటనర్తకే, 

భృత్యేషు భరణార్థం వై భయార్థం చైవ రాజసు. (వనపర్వం. 313.80) 

ప్రశ్న: లోకం దేనిచేత కప్పివేయబడింది? దేనిచేత ప్రకాశించడం లేదు? దేనిచేత 
మిత్రులను త్యజిస్తాడు? దేనిచేత స్వర్గానికి వెళ్లడు? 

కేన స్విదావృతో లోకః కేన స్విన్న ప్రకాశతే, 

కేన త్యజతి మిత్రాణి కేన స్వర్గం న గచ్చతి. (వనపర్వం. 313. 81) 

సమాధానం : లోకం అజ్ఞానంచేత కప్పబడిపోయింది. తమస్సుచేతనే (అజ్ఞానం 


చేతనే) ప్రకాశించకుండా పోయింది. లోభం మూలాన మిత్రులను త్యజిస్తాడు. సంగం 
వల్ల (లౌకికవిషయాసక్తివల్ల) స్వర్గానికి వెళ్లజాలకుండా ఉన్నాడు. 


వనపర్వము 347 


అజ్ఞానేనావృతో లోకస్తమసా న ప్రకాశతే, 

లోభాత్‌ త్యజతి మిత్రాణి సంగాత్‌ స్వర్గం న గచ్చతి. (వనపర్వం. 313. 82) 

ప్రశ్న: మానవుడు ఎట్లు మృతుడు (మరణించినవానితో సమానుడు) అవుతాడు? 
రాష్ట్రం ఎలా మృతం అవుతుంది. శ్రాద్ధం ఎలా మృతం అవుతుంది? ఎలా యజ్ఞం 
మృతం అవుతుంది? 

మృతః కథం స్యాత్సురుషః కథం రాష్ట్రం మృతం భవేత్‌, 

శ్రాద్ధం మృతం కథం వా స్యాత్‌ కథం యజ్ఞో మృతో భవేత్‌. 

(వనపర్వం 313.83) 

సమాధానం : దరిద్రుడైన మానవుడు మృతుడే. రాజు లేని రాష్ట్రం మృతం. 
శ్రోత్రియులు లేని శ్రాద్ధం మృతం. దక్షిణ లేని యజ్ఞం మృతం. 

మృతో దరిద్రః పురుషో మృతం రాష్ట్రమరాజకమ్‌, 

మృతమశ్రోత్రియం శ్రాద్ధం మృతో యజ్ఞస్త్వదక్షిణః. _(వనపర్వం. ౩13. 84) 

ప్రశ్న: తపస్సంటే ఏమిటి? దమం అంటే ఏమిటి? గొప్ప క్షమ ఏది? హీ (సిగ్గు) 
అంటే ఏమిటి? 

తపః కింలక్షణం ప్రోక్తం కో దమశ్చ ప్రకీర్తితః 

క్షమా చకా పరా ప్రోక్తాకా చ హ్రీః పరికీర్తితా (వనపర్వం.3183.87) 

సమాధానం : స్వధర్మాచరణమే తపస్సు. మనస్సును అదుపులో పెట్టుకొనడం 
దమం. సుఖ దుఃఖాలు, శీతోష్టాలు మొద లైన ద్వంద్వాలను సహించడమే క్షమ. 
చేయకూడని పని చేయకుండా ఉండడమే హ్రీ (సిగ్గు). 

తపః స్వధర్మవర్తిత్వం మనసో దమనం దమః, 

క్షమా ద్వన్వసహిష్టుత్వం హ్రీరకార్యనివర్తనమ్‌. (వనపర్వం. 313. 88) 

ప్రశ్న: రాజా! జ్ఞానం అని దేని నంటారు? శమం అంటే ఏమిటి! గొప్ప దయ 
ఏది? ఆర్జవం అంటే ఏమిటి? 

కిం జ్ఞానం ప్రోచ్యతే రాజన్‌ కః శమశ్చ ప్రకీర్తితః, 

దయా చకా పరా ప్రోక్తా కిం చార్ణవముదాహృతమ్‌. (వనపర్వం. 318. 89) 

సమాధానం : తత్త్వం తెలిసికొనడమే జ్ఞానం. చిత్తం ప్రశాంతంగా ఉండడం 
శమం. అందరూ సుఖంగా ఉండా లని కోరడం దయ. చిత్తంలో వంకర లేకపోవడం 
ఆర్లవం. 


348 మహాభారతసారసంగ్రహము 


జ్ఞానం తత్వ్వార్థసంబోధః శమళ్చిత్తప్రశాన్తతా, 

దయా సర్వసుఖైషిత్వమ్‌ ఆరవం సమచిత్తతా. (వనపర్వం. 313. 90) 

ప్రశ్న: మానవులకు జయింప శక్యం కాని శత్రు వెవరు? అంతం లేని వ్యాధి 
ఏది? ఎలాంటివాడు సాధువు? ఎలాంటివాడు అసాధువు? 

కః శత్రుర్దుర్ణయః పుంసాం కశ్చ వ్యాధిరనన్తకః, 

కీదృశశ్చ స్మృతః సాధురసాధుః కీదృశః స్మృతః  (వనపర్వం. 318. 91) 

సమాధానం : జయింప శక్యం కాని శత్రువు క్రోధం. అంతం లేని వ్యాధి లోభం. 
అన్ని ప్రాణులకు హితుడు సాధువు. దయ లేనివాడు అసాధువు. 

ప్రశ్న : బుషులు దేనిని స్టె్య్యం అంటారు? దేనిని ధైర్యం అంటారు? ఉత్తమ 
మైన స్నానం ఏది? ఉత్తమ మైన దానం ఏది? 

కిం స్టె్య మృషిభిః ప్రోక్తం కిం చ ధైర్యముదాహృతమ్‌, 

స్నానం చకింపరం ప్రోక్తం దానంచ కిమిహోచ్యతే. (వనపర్వం. 318. 95) 

సమాధానం : స్వధర్శంలో స్థిరంగా ఉండడం స్థైర్యం. ఇంద్రియాలను అదుపులో 
ఉంచుకొనడం ధైర్యం. మనస్సులోని మాలిన్యాన్ని తొలగించుకొనడం స్నానం. ప్రాణులను 
రక్షించడం దానం. 

స్వధర్మే స్థిరతా స్టెర్యం థైర్యమిస్టియని(గ్రహః, 

స్నానం మనోమలత్యాగో దానం వై భూతరక్షణమ్‌. (వనపర్వం. 313.96) 

ప్రశ్న: ధర్మ - అర్థ - కామాలు పరస్పర విరోధులు కదా? నిత్యవిరుద్ధము లైన 
ధర్మార్థకామాలు మూడూ ఒక చోట ఎలా కలుస్తాయి? 

ధర్మశ్చార్థశ్చ కామశ్చ పరస్పరవిరోధినః, 

ఏషాం నిత్యవిరుద్దానాం కథమేకత్ర సంగమః. (వనపర్వం. 313. 101) 

సమాధానం : ఎప్పుడు అగ్నిహోత్రాదిధర్మము, భార్యా పరస్పరము ఆనుకూల్యంతో 
ఉంటాయో, ధర్మాచరణంలో భార్య పూర్తిగా సహకరిస్తుందో, అప్పుడు ధర్మార్థకామాలు 
మూడు ఒక చోట కలిసి ఉండకలుగుతాయి. 

యదా ధర్మశ్చ భార్యా చ పరస్పరవశానుగా, 

తదా ధర్మార్థకామానాం త్రయాణామపి సంగమః. (వనపర్వం. 313.102) 


వనపర్వము 349 


ప్రశ్న : భరతర్షభా! ఎవడు అక్షయ మైన నరకంలో పడతాడు? ఈ విషయం 

అక్షయో నరకః కేన ప్రాప్యతే భరతర్షభ, 

ఏతన్నే పృచ్చతః ప్రశ్నం తచ్చీఘ్రం వక్తుమర్హసి. (వనపర్వం. 313.303) 

సమాధానం : దరిద్రుడైన యాచిస్తూన్న బ్రాహ్మణున్ని రమ్మని పిలిచి, వచ్చిన 
తరువాత లేదని ఎవ డంటాడో అతడు అక్షయమైన నరకానికి వెడతాడు. 

ఎవడు - వేదాలు, ధర్మశాస్త్రాలు, బ్రాహ్మణులు, దేవతలు, పితృదేవతల విషయంలో 
ధర్మాలు - ఇవన్నీ అసత్యములు, బూటకములు అని అంటాడో అతడు అక్షయ మైన 
నరకాన్ని పొందుతాడు. 


బాగా ధనం ఉండి కూడ ఎవడు, లోభంవల్ల దానం కాని భోగం కాని చేయడో, 
నా దగ్గర ఏమీ లేదంటాడో అతడు అక్షయ మైన నరకానికి వెడతాడు. 


బ్రాహ్మణం స్వయమాహూయ యాచమానమకించనమ్‌, 
పశ్చాన్నాస్తీతి యో బ్రూయాత్‌ సోఠ క్షయం నరకం వ్రజేత్‌. 
వేదేషు ధర్మశాస్రేషు మిథ్యా యో వై ద్విజాతిషు, 
దేవేషు పితృధర్మేషు సోత క్షయం నరకం వ్రజేత్‌. 
విద్యమానే ధనే లోభాద్‌ దానభోగవివర్ణితః, 
పశ్చాన్నాస్తీతి యో బ్రూయాత్‌ సో౭_క్షయం నరకం వ్రజేత్‌. 
(వనపర్వం. 313. 104-106) 


ప్రశ్న: రాజా! బ్రాహ్మణ్యం దేనిచేత వస్తుంది? కులంచేతనా, మంచి నడవడికచేతనా, 
స్వాధ్యాయంచేతనా, శాస్తపాండిత్యంచేతనా? ఈ విషయం బాగా నిశ్చయించి చెప్పు. 

రాజన్‌! కులేన వృత్తేన స్వాధ్యాయేన శ్రుతేన వా, 

బ్రాహ్మణ్యం కేన భవతి ప్రబ్రూహ్యేతత్‌ సునిశ్చితమ్‌. (వనపర్వం. 313. 107) 

సమాధానం : “తండ్రీ! యక్షా! చెపుతున్నాను విను. ద్విజత్వానికి (బ్రాహ్మణత్వానికి) 
కారణం ఆ కులంలో పుట్టడం కాదు, స్వాధ్యాయం కాదు; శాస్తపాండిత్యం కాదు. 
సచ్చరిత్రమే అందుకు కారణం; సంశయం లేదు. 

సచ్చరిత్రను ప్రయత్నపూర్వకంగా రక్షించుకోవాలి. విశేషించి (బ్రాహ్మణుడు 
సచ్చరితమును రక్షించుకోవాలి. ఎవని వృత్తం (సచ్చరిత్ర) క్షీణం కాదో అతదు క్షీణుడు 


350 మహాభారతసారసంగ్రహము 


డైనట్లె. 

ఎవరు నిత్యమూ చదువుతూంటారో, చదివిస్తుంటారో, శాస్త్రాలను గూర్చియే 
ఆలోచిస్తూ వాదిస్తూ ఉంటారో అలాంటివా ళ్లందరూ విద్యావ్యసనం గల మూర్చులే. 
ఎవడు తెలిసిన మంచి విషయాన్ని ఆచరణలో పెడతాడో అతదే పండితుడు. 


బ్రాహ్మణకులంలో పుట్టిన ఎవడు నాలుగు వేదాలూ చదివినా చెడ్డ నడవడిక 
కలవాడో అతడు శూద్రునికంటె కూడ తక్కువవాడు. ఎవడు అగ్నిహోత్రం చేసికొంటూ, 
ఇంద్రియనిగ్రహవంతుడై ఉంటాడో అతనినే బ్రాహ్మణు డనాలి. 


శృణు యక్ష కులం తాత న స్వాధ్యాయో న చ (శుతమ్‌, 

కారణం హి ద్విజత్వే చ వృత్తమేవ న సంశయః. 

వృత్తం యత్నేన సంరక్ష్యం బ్రాహ్మణేన విశేషతః, 

అక్షీణవృత్తో న క్షీశో వృత్తతస్తు హతో హతః. 

పఠకాః పాఠకాశ్చెవ యే చాన్యే శాస్త్రచిన్తకాః, 

సర్వే వ్యసనినో మూఢాః యః క్రియవాన్‌ స పణ్ణితః 

చతుర్వేదో9_ పి దుర్భత్తః స శూద్రాదతిరిచ్యతే, 

యో౭_గ్నిహోత్రపరో దాన్తః స బ్రాహ్మణ ఇతి స్మృతః 

(వనపర్వం. 318. 108-111) 

ఇంతవరకు యుధిష్టిరుడు చెప్పిన సమాధానాలకు సంతోషించిన యక్షుడు చివరగా 
కొన్ని ప్రశ్న లడుగుతూ - “వీటికి సమాధానాలు చెప్పి మంచినీళ్లు త్రాగు” అన్నాడు - 

కో మోదతే కిమాశ్చర్యం క పన్గాః కా చ వార్తికా, 

మమైతాంశ్చతురః ప్రశ్నాన్‌ కథయిత్వా జలం పిబ. (వనపర్వం. 3183. 114) 

ప్రశ్న: ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవా డెవడు? ఆశ్చర్యకర మైన విషయం 
ఏమి టీ లోకంలో? సరియైన మార్గం ఏది? చెప్పుకొనవలసిన వార్త (౧౭5) ఏది? 

సమాధానాలు : “కొంగను అని చెప్పుకొన్న ఓ! యక్షా! ఎవడు తన ఇంట్లో తాను 
నివసిస్తూ ఐదవ రోజున గాని ఆరవ రోజున గాని (నాలుగు రోజుల కొకసారి గాని ఐదు 
రోజుల కొక సారి గాని) కూర వండుకొంటాడో, (ఇతరదివసాలలో కూరా నారా లేకుండా 


వనపర్వము 351 


ఏదో లభించినది తింటాడో), అప్పులు లేకుండా, దేశదేశాలు తిరిగే అవసరం లేకుండా 
ఉంటాడో అతడే నిజంగా సుఖపడేవాడు. 


ప్రతీరోజూ ప్రాణులు యమలోకానికి వెడుతూనే ఉన్నాయి; (అందరూ చూస్తూనే 
ఉన్నారు). మిగిలినవాళ్లు మనం స్థిరంగా ఉంటాం అనుకొంటూంటారు. ఇంతకు మించిన 
ఆశ్చర్యం ఏముంది? 

మానవుని ఊహాగానాలకి అంతం లేదు. ఒకరు తమ బుద్ధిచేత ఊహించి ఒక 
విధంగా చెపితే మరొకరు మరొక విధంగా చెపుతారు. వేదవాక్యాలు వేరు వేరు విధాలుగా 
ధర్మాన్ని బోధిస్తున్నాయి. ఇతని మతమే ప్రమాణం అనుకొనడానికి తగిన ఒక్క బుషిలేడు. 
అందుచేత (శుతుల వలె స్మృతులు కూడ వేరువేరుగా ఉన్నాయి. ధర్మంయొక్క యథార్థ 
స్వరూపం గుహలో దాచబడి ఉంది (చాల రహస్య మైనది). అందుచేత చాలమంది 
పెద్దలు ఏ మార్గాన్ని అనుసరించి నడుచుకొన్నారో అదే సరియైన మార్గం. 

మహామోహం అనే ఈ పెద్దబాణలిలో సమస్తప్రాణులనూ పడవేసి, కాలం (కాలుడు) 
రాత్రీ పగలూ అను కట్టెలను, సూర్యు డను అగ్నిని ఉపయోగించి, మాసాలూ, బుతువులూ 
అనే గరిటెతో మధ్య మధ్య ఎనుపుతూ, నలగగొడుతూ ఉడకబెడుతూన్నాడు - ఇదే 
వార్త. 

పంచమేం హని షష్టే వా శాకం పచతి స్వే గృహే, 

అన్ఫణీ చాప్రవాసీ చ స వారిచర మోదతే. 

అహన్యహని భూతాని గచ్చస్తీహ యమాలయమ్‌, 

శేషాః న్థావరమిచ్చన్తి కిమాశ్చర్యమతః పరమ్‌. 

తర్మో౭_ ప్రతిష్ట (శ్రుతయో విభిన్నాః 

నైకో బుషిర్యస్య మతం ప్రమాణమ్‌, 
ధర్మస్య తత్త్వం నిహితం గుహాయాం 
మహాజనో యేన గతః స పన్గాః, 


అస్మిన్‌ మహామోహమయే కటాహే 
సూర్యాగ్నినా రాత్రిదినేన్గనేన, 
మాసర్తుదర్వీపరిఘట్టితేన 
భూతాని కాలః పచతీతి వార్తా. (వనపర్వం. 313. 115-118) 


352 మహాభారతసారసంగ్రహము 


“యుధిష్టిరా! నా ప్రశ్న లన్నింటికీ తగిన సమాధానాలు చెప్పావు. ఇప్పుడు రెండు 
విషయాలు కూడ చెప్పు - “పురుషుడు అని అనదగినవాడు ఎవరు? సర్వధని (సకల 
సంపదలు ఉన్నవాడు) ఎవడు?” అని అడిగాడు యక్షుడు. 

“పుణ్యకర్మలచేత కలిగిన ఎవని కీర్తి భూమినీ స్వర్గాన్నీ కూడ స్ప బ్రళిస్తుందో అతడే 
“పురుషుడు. ఎవడు ప్రియ - అప్రియములను, సుఖ - దుఃఖాలను, భూత - 
భవిష్యత్తులనూ సమంగా చూడకలుగుతాడో అతడే సర్వధని.” 

తుల్యే ప్రియాప్రియే యస్య సుఖదుఃఖే తథైవ చ, 

అతీతానాగతే చోభే స వై సర్వధనీ నరః. (వనపర్వం. 318. 121) 

యక్షుడు సంతోషించి - “నీ నలుగురు అన్నదమ్ములలో ఎవనిని బ్రతికించ 
మంటావో చెప్పు ; బ్రతికిస్తాను” అన్నాడు. 

“యక్షా! నకులుణ్ణి బ్రతికించుము” అని యుధిష్టిరుడు కోరాడు. 


“నీకు భీమసేను డంటే చాల ఇష్టం అని అందరూ అంటారు. మీ కందరికీ రక్షణ 
కల్పించదగిన వాడు అర్జునుడు. వాళ్లిద్దరినీ కాదని నకులుణ్ణి కోరుకొంటున్నా వేమి?” 
అని యక్షుడు అడిగాడు. 

యుధిష్టిరు డిలా అన్నాడు - 

ధర్మాన్ని అణగద్రొక్కితే అది వానిని అణచివేస్తుంది. ధర్మాన్ని రక్షిస్తే అది రక్షిస్తుంది. 
అందుచేత నేను ధర్మాన్ని త్యజించను. ఎందువల్ల ననగా నేను ధర్మాన్ని చంపివేస్తే అది 
నన్ను మింగివేస్తుంది. 

ధర్మ ఏవ హతో హని ధర్మో రక్షతి రక్షితః, 

తస్మాద్ధర్మం న త్యజామి మా నో ధర్మో హతోం_వధీత్‌. 

(వనపర్వం. 313.128) 
ఆన్ఫశంస్యం, అనగా భేదభావం లేకపోవడం, ఉత్తమధర్శ్మం. 

ఆన్ఫశంస్యం పరో ధర్మః. 

నేను ఆన్ఫశంస్యరూప మైన ధర్మాన్ని పాటించదలచాను. అందుచేత నకులుణ్ణి 
జీవింప చెయ్యి. 

కుంతీ, మాద్రీ - మా నాన్నగారి ఇద్దరి భార్యలు. వాళ్లిద్దరూ సపుత్రలుగా ఉండాలి. 
కుంతీపుత్రుడ నైన నేను జీవించి ఉన్నాను గాన మాద్రీపుత్రు డైన నకులుడు జీవించాలి.” 


వనపర్వము 353 


అది విని - “యుధిష్టిరా! అర్థకామాలకంటె కూడ ఆన్ఫశంస్యమే ఉత్తమము అని 
అంగీకరించావు గాన నీ నలుగురు సోదరులనూ జీవింపచేస్తాను” అని యక్షు దన్నాడు. 


యక్షు డలా అన్నాడో లేదో - ఆ నలుగురూ లేచి కూర్చున్నారు. ఆకలి కాని 
దప్పిక కాని లేకుండా సుఖంగా ఉన్నారు. 


సంతోషించిన యుధిష్టిరునితో యక్షుడు ఇలా అన్నాడు. “నాయనా నేను నీ తండ్రి, 
ధర్మదేవుణ్డి. నిన్ను చూడడానికై వచ్చాను.” 

యశస్సు, సత్యము, దమము, శౌచము, బుజుప్రవృత్తి, సిగ్గు, చపలత్వం 
లేకపోవడం, దానము, తపస్సు, బ్రహ్మచర్యము - ఇవి నా శరీరాలు. 

యశః సత్యం దమః శౌచమారవం హ్రీరచాపలమ్‌, 

దానం తపో బ్రహ్మచర్యమిత్యేతాస్తనవో మమ. (వనపర్వం. 314.7) 

అహింస, సమత్వబుద్ధి, శాంతి, అక్రూరత్వము, మాత్సర్యం లేకపోవడం - ఇవి 
నా ద్వారాలు. అదృష్టవశంచేత నీవు ఈ ఐదింటియందు ఆసక్తితో ఉన్నావు. దైవవశంచేత 
నీవు పూర్వము లైన, అనగా పుట్టుకనుండీ వచ్చే ఆకలి, దప్పిక అను రెండు పదాలను, 
మధ్యవయస్సులో వచ్చే శోక - మోహాలు అనే రెండు పదాలను, మరణసమయంలో 
వచ్చే జర, మృత్యువు అను రెండు పదాలను (ఈ ఆరు పదాలకే షడూర్శులు అని పేరు) 
జయించావు.” 

అహింసా సమతా శాన్తిరాన్సృశంస్యమమత్సరః, 

ద్వారాణ్యేతాని మే విద్ధి ప్రియో హ్యసి సదా మమ. 

దిష్ట్యా పబ్బుసు రక్తో౭సి దిష్ట్యా తే షట్పదీ జితా, 

ద్వే పూర్వే మధ్యమే ద్వే చ ద్వే చాన్తే సాంపరాయికే. (వనపర్వం. 314. 8,9) 

“బ్రాహ్మణుని అరణిని మృగం అపహరించినది కదా? ఆ (బ్రాహ్మణుని 
అగ్నిహోత్రానికి లోపం కలుగకుండు నట్లు అనుగ్రహించుము” అని కోరాడు యుధిస్టిరుడు. 


“మిమ్ములను పరీక్షించడంకోసం నెనే మృగరూపంలో అరణిని హరించాను. నీవు 
మరొకవరం కూడ కోరుకో” అని యక్షు డన్నాడు. 


మేం అరణ్యంలో పన్నెండు సంవత్సరాలు గడిపాం. పదమూడవ సంవత్సరం 
సమీపిస్తూన్నది. ఈ సంవత్సరంలో మమ్ముల నెవ్వరూ గుర్తించకుండే టట్లు వరం ఇమ్ము” 
అని యుధిష్టిరుడన్నాడు. 


354 మహాభారతసారసంగ్రహము 


“మిమ్ముల నెవ్వరూ గుర్తించజాలరు. మీకు ఏ రూపం కావా లంటే అది మీకు 
లభిస్తుంది. మీరు మీ రూపాలతో సంచరించినా కూడ ఎవరూ గుర్తించ జాలరు. మీరు 
విరాటనగరంలో రహస్యంగా ఈ సంవత్సరం గడుపగలుగుతారు. ఈ అరణిని 
బ్రాహ్మణునికి ఇవ్వండి” అని చెప్పి మరొక వరం కూడ కోరుకో అన్నాడు ధర్మదేవుడు. 

“నేను సాక్షాత్తు దేవదేవుడ వైన నిన్నే చూడకలిగాను. నేను లోభమోహాలను, 
క్రోధాన్ని జయించే టట్లు, నా మనస్సు ఎల్లప్పుడు దానమునందు, సత్వమునందు, తపస్సు 
నందు స్థిరంగా ఉండే టట్లు చెయ్యి” అన్నాడు యుధిష్టిరుడు. 

“నీలో ఇవన్నీ స్వభావసిద్ధంగానే ఉన్నాయి. నువ్వే ధర్మానివి. అయినా ఇవన్నీ 
నీకు సిద్ధించుగాక” అని పలికి ధర్మదేవుడు అంతర్థానం చెందాడు. 


పాండవులు ఆశ్రమానికి సుఖంగా తిరిగి వచ్చి ఆ అరణిని బ్రాహ్మణునికి ఇచ్చారు. 


ధర్మదేవుని వరం పొందిన పాండవులు ఆశ్రమంలోని బ్రాహ్మణుల నందరినీ కలిసి 
వారి అందరి అనుమతిని, ఆశీస్సులను పొంది అజ్ఞాతవాసానికై (ద్రౌపదితో బయలుదేరారు. 

ధౌమ్యుడు విషణ్ణు డైన యుధిష్టిరునకు, పూర్వకాలంలో అజ్ఞాతవాసంలో ఉండి 
కొన్ని ఘనకార్యాలు సాధించిన కొందరు మహాపురుషుల వృత్తాంతాలు స్మరింపచేసి, 
ధైర్యం చెప్పి పంపాడు. 

ఆ ఆరుగురూ మరునాటినుండి ప్రారంభం కావలసి యున్న అజ్ఞాతవాసానికై 
అరణ్యం విడచి ఒక క్రోశుడు దూరం వెళ్లి ఒక చోట కూర్చొని మంతనాలు ప్రారంభించారు. 


వనపర్వం సమాప్రం. 


శ్రీః 
ఓమ్‌ స్వస్తి శ్రీగణేశాయ నమః 


విరాటపర్వము 
పాండవులు అజ్ఞాతవాసాన్నిగూర్ణి ఆలోచించుట 


ద్రౌపదీసహితు లైన పాండవులు ధర్మదేవత చెప్పిన విధంగా విరాటనగరంలో 
అజ్ఞాతవాసం చెయ్యా లని నిశ్చయించుకొన్నారు. ఆ నగరంలో ప్రవేశించిన తరువాత 
ఎవ రెవరు ఏ యే పని చేయాలో కూడ నిర్ణయించుకొన్నారు. 


“నేను బ్రాహ్మణవేషంతో కంకు దను పేరుతో విరాటరాజు దగ్గర చేరి ద్యూత 
క్రీడలచేత ఆతనికి వినోదం కలిగిస్తాను. ఆత డడిగితే నేను యుధిష్టిరుని ప్రాణమిత్రుణ్ణి 
అని చెపుతాను” అని యుధిష్టిరు డన్నాడు. 


భీమసేనుడు - “నేను బల్లవు డను పేరుతో వంటవాడుగా మత్స్యుదేశరాజైన 
విరాట రాజు దగ్గరకు వెడతాను. వంగదీయడానికి శక్యం కాని ఆబోతులను ఏనుగులను 
లొంగదీస్తాను అనీ, నేను యుధిష్టిరుని దగ్గర ఈ పనులే చేస్తూండేవాడ ననీ, చెప్పి 
అతని కొలువులో ఉంటాను” అన్నాడు. 


“నేను షండుడుగా మారి నృత్యగీతాదులు రాజాంతఃపురకాంతలకు నేర్పుతూ 
విరాటుని సేవ చేస్తాను. నేను ద్రౌపదికి పరిచారికగా ఉండేదానను అని చెపుతాను” 
అన్నాడు అర్జునుడు. 


నీ వేమి చేస్తావు అని యుధిష్టిరుడు నకులుణ్ణి అడిగాడు. “నేను అశ్వశాలలో 
అశ్వాల బాగోగులు చూచుకొంటూంటాను. ఆశ్వశిక్షయందు, అశ్వచికిత్సయందు నేర్చు 
గలవాడ నవడంచేత ఆ నగరంలోని ఇతరులు కూడ నన్ను సహాయ్యార్థం (Consulta- 
tion) పిలుస్తూంటారు. ఈ విధంగా (గంధథికు డను పేరుతో విరాటనగరంలో ఉంటూ 
ఇదే పని నేను పాండవుల వద్ద చేసేవాడిని అని ఎవరైనా అడిగితే చెపుతాను” అన్నాడు 
నకులుడు. 


“నేను తంతిపాలు డను పేరుతో గోసంరక్షకుడుగా ఉంటాను. మహారాజా! నా 
కా పనిలో ఉన్న నైపుణ్యం నీకు తెలిసినదే కదా? ఏ వృషభాల మూత్రం వాసన చూసి 
నంత మాత్రంచెత గొడ్డావు కూడ చూడు కడుతుందో అలాంటి ఉత్తమ లక్షణా లున్న 
వృషభాలను కూడ నేను గుర్తించగలను.” 


356 మహాభారతసారసంగ్రహము 


వృషభానపి జానామి రాజన్‌ పూజితలక్షణాన్‌, 
యేషాం మూత్రముపాఘ్రాయ అపి వన్ఫా ప్రసూయతే. 
(విరాటపర్వం 3.12) 

అన్నాడు సహదేవుడు. 

వీళ్ల మాటలు విన్న యుధిష్టిరుడు ద్రౌపదిని గూర్చి చింతిస్తూ - “మన భార్య, 
ప్రియురాలా అయిన ఈమె మనకు ప్రాణాల కంటె కూడ గొప్పది. ఈమెను తల్లిని 
రక్షించి నట్లు రక్షించాలి. జ్యేష్ట సోదరిని వలె పూజించాలి. సామాన్య స్ర్తీలు చేసే ఏ 
పనులు చేయజాలని సుకుమారురా లైన ఈమె ఎలా ఉంటుంది?” 


“ఇయం హి నః ప్రియా భార్యా ప్రాణేభ్యో9 పి గరీయసీ, 
మాతేవ పరిపాల్యా చ పూజ్యా జ్యేష్టేవ చ స్వసా. 
కేన స్మ ద్రౌపదీ కృష్ణా కర్మణా విచరిష్యతి!” (విరాటపర్వం ౩8.14.1583) 


అన్నాడు. 
“నేను రాజభార్య యైన సుదేష్ట వద్దకు వెళ్లి నేను ద్రౌపదికి కేశాలంకరణం చేసే 
పరిచారికగా ఉండేదానిని” అని చెప్పి ఆమెవద్ద సైరంధ్రిగా ఉంటాను” అంది ద్రౌపది. 


ఆ విధంగా వాళ్లందరూ నిశ్చయించుకొన్న తరువాత యుధిష్టిరు డిలా అన్నాడు. 
“మన పురోహితుడు అగ్నిహోత్రసాధనాలను, వంటవాళ్లను తన వెంట తీసికొని వెళ్లి 
ద్రుపదుని గృహంలో మన అగ్నిహోత్రాలను రక్షిస్తాడు. ఇంద్రసేనాదులు శూన్యము లైన 
రథాలను తీసుకొనివెళ్లి ద్వారకలో నివసిస్తారు. ద్రౌపది పరిచారిక లందరూ కూడ 
పంచాలదేశానికి వెడతారు. “పాండవులు ద్వెతవనంలో మమ్ముల నందరినీ విడిచి ఎక్కడికో 
వెళ్లిపోయారు. ఎక్కడికి వెళ్లారో తెలియదు” అని వాళ్లందరూ ఇతరులతో చెప్పాలి.” 


ఈ విధంగా నిర్ణయించి యుధిష్టిరుడు ధౌమ్యుణ్ణి పిలిచి తాను అనుకొన్న పనులన్నీ 
ఆయనకి నివేదించాడు. 


ధౌమ్యుడు పాండవులతో - “మీరందరూ ద్రౌపదిని జాగరూకతతో రక్షించుకోవాలి. 
లోకవ్యవహారం మీకు తెలియ దని కాదు; అయినా సుహృత్తులు అనురాగంచేత బోధించాలి. 


విదితం వో యథా సర్వం లోకవృత్తమిదం తవ, 
విదితే చాపి వక్తవ్యం సుహృద్భిరనురాగతః. (విరాటపర్వం. 4.8.) 


విరాటపర్వము 357 


“రాజపుత్రులారా! రాజగ్భహంలో ఎలా మసలుకోవాలో నేను మీకు చెప్పడం 
విడ్డూరంగానే ఉంటుంది. అయినా చెపుతున్నాను” అని రాజగృహంలో వాళ్లు ఎలా 
ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించకూడదో సవిస్తరంగా బోధించాడు. (విరాటపర్వం 4వ 
అధ్యాయం). 


ఆ ఉపదేశా లన్నీ విని యుధిష్టిరుడు - “నీ ఉపదేశాలను సాదరంగా గ్రహిస్తున్నాము. 
మా తల్లీ విదురుడూ తప్ప ఇలా మాకు ఉపదేశించేవా రెవ రున్నారు?” అన్నాడు. 


ధౌమ్యుడు ప్రయాణ సమయంలో చేసే మంగళకార్యా లన్నీ చేశాడు. పాండవులు 
బయలుదేరి వెళ్లారు. 


వారందరూ అనేక అరణ్యాలు దాటి మత్స్యదేశప్రాంతం చేరుకున్నారు. అక్కడ 
ద్రౌపది - “మనం విరాటనగరం దగ్గరకు చేరామనుకుంటాను. నేను చాల అలసిపోయాను. 
ఈ రాత్రి ఇక్కడ విశ్రమించి రేపు విరాటనగరంలో ప్రవేశిద్దాం” అంది. 


యుధిష్టిరుడు అర్జునునితో - “అర్జునా! ఈమెను నీ భుజాలమీద ఎక్కించుకొని 
నడువుము. మనం ఈ వనం దాటివేసి ఈనాడే రాజధానిలో ప్రవేశించాలి” అన్నాడు. 


ఆ విధంగా అందరూ నగరసమీపం చేరారు. 


“ఆయుధాలు ధరించి మనం నగరంలో ప్రవేశిస్తే జనం గుర్తుపట్టేస్తారు. అందుచేత 
శ్మశానం దగ్గర ఉన్న చాల పెద్దదిగా ఉన్న ఈ శమీవృక్షం మీద మన ఆయుధాలు కట్టి 
దాచుదాం” అని యుధిష్టిరు డన్నాడు. 


అయిదుగురూ తమ తమ ఆయుధాలన్నీ ఒక కట్టగా కట్టారు. నకులుడు ఆ 
చెట్టెక్కి చాల గుబురుగా ఉన్న ప్రదేశంలో ఒక కొమ్మకు ఆ ఆయుధా లన్నీ దృఢంగా 
బంధించాడు. ఇతరు లెవరూ ఆ వృక్షం వైపు వెళ్లకుండా ఉండడానికై ఒక శవాన్ని 
దానికి కట్టాడు. ఆ ప్రాంతంలో కనబడిన వాళ్ల కందరికీ - ఇది (ఈ శవం) నూట 
ఎనభై సంవత్సరాల వయస్సు గల మా తల్లి. ఇలా చెట్టుకు కట్టడం మా కులధర్మం” 
అని చెపుతూ అందరూ ముందుకు సాగారు. 


యుధిష్టిరుడు ఐదుగురికీ - జయుడు, జయంతుడు, విజయుడు, జయత్సేనుడు, 
జయద్బలుడు అను రహస్యనామధేయాలు పెట్టాడు. అందరూ నగరంలో ప్రవేశించారు. 
విరాటనగరం ప్రవేశిస్తూ యుధిష్టిరుడు భక్తిపూర్వకంగా దుర్గాదేవిని స్తుతించాడు. దుర్గాదేవి 
ప్రత్యక్షమై - “విరాటనగరంలో మిమ్ముల నెవ్వరూ గుర్తింపజాలరు. అతిశీఘ్రకాలంలో 


358 మహాభారతసారసంగ్రహము 


నీవు శత్రువులను జయించి రాజ్యం పొందుతావు” అని వరం అనుగ్రహించింది. (వి.ప. 
6 అధ్యాయం) 


ద్రౌపదీపాండవుల విరాటరాజగ్భహప్రవేశము 
పాండవులు ముందుగా అనుకొన్న ప్రకారం ఒక్క రొక్కరు విరాటసభలో 
(ప్రవేశించారు. యుధిష్టిరుడు బ్రాహ్మణ వేషంతో, కంకు డను పేరుతో విరాటునిసభకు 
వెళ్లి తాను ద్యూత క్రీడలో మంచి నైపుణ్యం కలవాడననీ, ఆ క్రీడచేత విరాటునికి వినోదం 
కలిగించగలననీ చెప్పగా విరాటుడు ఆతని రూపానికి ఆశ్చర్యపడుతూ, అతడు సామాన్యు 
డైన బ్రాహ్మణుడై ఉండ డని మనస్సులో సందేహిస్తూనే, ఆతనిని సగౌరవంగా తన 
వినోదక్రీడామిత్రుణ్ణిగా నియోగించాడు. 


భీముడు నల్లని వస్ర్తాలు ధరించి వంటవాని వేషంలో విరాటుని సభకు వెళ్లి 
తాను యుధిష్టిరుని వంటవాడననీ సింహశార్జూలాదులతో కూడ యుద్ధం చేసి రాజుకు, 
రాజాశితులకు, పౌరులకు వినోదం కల్పించగల సామర్థ్యం కలవాడననీ చెప్పి పాకశాలలో 
ప్రధానపాచకుడుగా నియుక్తు డైనాడు. 

అత్యద్భుతసౌందర్యశాలిని యైన ద్రౌపది మాసిపోయిన వస్త్రాలు ధరించి సైరంధ్రి 
వేషంతో రాజవీథిలో నడచి వెడుతూండగా ఆమె సౌందర్యానికి ముగ్గు లైన జను లందరూ 
ఆమెను నీవెవ్వరవు అని ప్రశ్నిస్తూ వెంబడించారు. “నేను సైరంధ్రిని. నాకు అన్నవస్త్రము 
లిచ్చిన వాళ్లకు సేవ చేస్తాను” అని అంటూ ముందుకు నడిచింది. కాని ఆమె మాటలు 
ఎవ్వరూ విశ్వసించలేదు. 

విరాటుని భార్య సుదేష్ట ప్రాసాదం మీదనుండి ఆమెను చూసి, పైకి పిలిపించి 
నివ దేవతాస్త్రీవా, గంధర్వవనితవా, అప్పరసవా, ఇంద్రుని భార్యవా, ఎవ్వతెవు?” అని 
ప్రశ్నించింది. 

“నేను సైరంధ్రిని. నేను కొన్నాళ్లు ద్రౌపదికీ, కొన్నాళ్లు సత్యభామకూ సేవ చేశాను. 
ద్రౌపదియే నాకు “మాలిని” అని పేరు పెట్టింది. కేశాలంకరణం చేయగలను. విచిత్ర 
మైన పుష్పమాలలను కట్టగలను. వివిధ సుగంధ ద్రవ్యాలు తయారు చేయగలను. నీ 
విష్టపడితే నీకు సైరంధ్రిగా ఉంటాను” అంది ద్రౌపది. 

ఆ మాటలు విన్న సుదేష్ట ఇలా అంది - “నిన్ను నేను నెత్తిమీద పెట్టుకొని 
తీసుకొంటాను మూర్భ్ని త్వాం వాసయేయమ్‌. కాని నిన్ను ఇంట్లో ఉంచుకొంటే నా 
కాపురానికే ముప్పురావచ్చును. రాజభవనంలోని స్త్రీలు, నా అంతఃపురంలోని స్త్రీలు 


విరాటపర్వము 359 


కూడ నిన్ను అదే దీక్షగా చూస్తున్నారు. చెట్లు చామలూ కూడ వంగీ వంగీ నీకేసే 
చూస్తున్నాయి. నీవు రాజు కంట పడితే ఏమైనా ఉందా? 
స్త్రియో రాజకులే యాశ్చ యాశ్చేమా మమ వేళ్ళని, 
ప్రసకాస్త్వాం నిరీక్షన్తే పుమాంసం కం న మోహయేః. 
వృక్షాంశ్చావస్థితాన్‌ పశ్యయ ఇమే మమ వేళ్ళని, 
తేర పి త్వాం సంనమన్తీవ పుమాంసం కం న మోహయేః. 
(విరాటపర్వం 9.23.24) 


ఆమె మాటలు విని (ద్రౌపది - “నన్ను విరాటుడు కాని, మరెవ్వరైనా కాని 
పొందజాలరు. నా కైదుగురు పతు లున్నారు. వాళ్లు గంధర్వులు - వాళ్లు నన్ను సర్వదా 
రక్షిస్తూంటారు. నాకు ఉచ్చిష్టాన్నం పెట్టకుండా, పాదాలు కడిగించుకొనకుండా నాచేత 
సేవలు చేయించుకొనేవాళ్ల విషయంలో వాళ్లు ప్రసన్నులుగా ఉంటారు” అంది. 


సుదేష్ట ఆమెను సైరంధ్రిగా తన అంతఃపురంలో ఉంచుకొనడానికి అంగీక రించింది. 


సహదేవుడు విరాటుని సభకు వెళ్లి తనకు గోపర్యవేక్షణంలో మంచి నేర్చు ఉన్నదనీ, 
తాను అరిష్టనేమి అను వైశ్యు డనీ, పాండవుల వద్ద ఈ కార్యమే చేస్తూండేవా డననీ 
చెప్పగా విరాటుడు అతనిని గోపర్యవేక్షకునిగా నియమించాడు. 


అర్జునుడు 'పేడివాని వేషంలో విరాటుని వద్దకు వెళ్లి తనకు నృత్య - గీతాలలో 
ప్రావీణ్య మున్న దని చెప్పాడు. “నా పేరు బృహన్నల; నాకు తలిదండ్రులు లేరు” అని 
కూడ చెప్పాడు. ఆతని వర్చస్సు చూడగానే ఆతని మాటలమీద పూర్తిగా నమ్మకం 
లేకపోయినా విరాటుడు ఆతనిని రాజకన్యలకు నృత్యసంగీతవిద్యలు నేర్చడానికై 
రాజకన్యాంతఃపురానికి పంపాడు. 


నకులుడు విరాటసభకు వెళ్లి విరాటునితో - నేను అశ్వశిక్షణమునందు, అశ్వచికిత్స 
యందు నైపుణ్యం ఉన్నవాడను . యుధిష్టిరునివద్ద అశ్వశాలాధ్యక్షుడుగా ఉండేవాడను. 
ఆయన నన్ను గ్రంథికు డని పేరుతో పిలిచేవాడు. నీవద్ద అశ్వసంరక్షణ చేయడానికై 
వచ్చాను” అని చెప్పాడు. విరాటుడు - “నిన్ను చూస్తూంటే యుధిష్టిరుణ్ణి చూస్తున్నట్లు 
అనిపిస్తూన్నది. నిన్ను అశ్వశాల సర్వోన్నతాధికారిగా నియమిస్తున్నాను” అన్నాడు. 

ఈ విధంగా ద్రౌపదీ, పాండవులూ కూడ విరాటనగరంలో, అసలు వాళ్లెవరో 
ఎవరికీ తెలియని విధంగా నివసించారు. 


360 మహాభారతసారసంగ్రహము 


భీముడు జీమూతుణ్ణి చంపుట 
పాండవులు విరాటనగరంలో ప్రచ్చన్నంగా ఉంటూండగా మూడు మాసాలు 
గడచాయి. నాల్గవ మాసంలో ఆ నగరంలో (బ్రహ్మదేవోత్సవం జరిగింది. ఆ ఉత్సవంలో 
జరిగే మల్ల యుద్దాది కార్యక్రమాలలో పాల్గొనడానికి అన్ని దిక్కుల నుండి వేలకొలది 
మల్లవీరులు వచ్చారు. గొప్ప ఉత్సాహంతో అనేకవిధాల పోటీలు నిర్వహించారు. 
రాజవంశీయు లందరూ ఆనందోత్సాహాలతో ఆ ఉత్సవాలలో పాల్గొన్నారు. 


అక్కడికి వచ్చిన మల్లులలో ఒక మల్లుడు మహాబలవంతుడు. ఆతడు తనతో 
మల్లయుద్దానికి రమ్మని అక్కడ నున్న మల్లుల నందరినీ తొడకొట్టి పిలుస్తున్నాడు. అయితే 
ఆతనితో పోటీపడటానికి ఒక్క మల్లుడు కూడ ముందుకు రాలేదు. అప్పుడు విరాటరాజు 
వంటవానిని యుద్దానికి ప్రేరేపించాడు. ఇష్టం లేకపోయినా భీముడు వెళ్లి అందరూ 
ఆశ్చర్యపడే టట్లుగా ఆతనిని చిత్తుగా ఓడించేశాడు. 


అది మొదలు భీముడు ఎందరో మల్లులను, వృషభ-గజ-వ్యాఘ్రాది జంతువులను 
అనాయాసంగా ఓడించి రాజుకు, ఇతర జనులకు కూడ ఆశ్చర్యం కలిగించి సాటిలేని 
వీరు డను ప్రఖ్యాతి గడించాడు. 


అదే విధంగా అర్జునుడు నృత్యగీతాలచేత, నకులుడు అనేక మైన ఉత్తమ జాతికి 
చెందిన అశ్వాలకు శిక్షణ ఇవ్వడంచేత, సహదేవుడు వృషభాలను లొంగదీసికొనడంచేత 
రాజుకు చాల ఆనందం కలిగించి ఆతని నుండి పారితోషికంగా అత్యధికమైన ధనం 
సంపాదించారు. 


ఆ మహారథు లందరూ ఈ విధంగా కష్టపడుతూండడం చూచిన ద్రౌపది మనస్సులో 
అంతగా ఆనందం పొందక నిట్టూరుస్తూండేది. 


ద్రౌపదీ (ప్రేక్ష్య తాన్‌ సర్వాన్‌ క్రిశ్యమానాన్‌ మహారథాన్‌, 
నాతిప్రీతమనా రాజన్‌ నిఃశ్వాసపరమా౭_ భవత్‌. (విరాటపర్వం. 18. 46) 


కీచకవృత్తాంతము 


పాండవులు విరాటనగరంలో ప్రవేశించి పది మాసాలు పూర్తి అయ్యాయి. ఒకనాడు 
రాజశ్యాలుడు, సేనాపతీ అయిన కీచకుడు సుదేష్ట దగ్గర ద్రౌపదిని చూచాడు. ఆమెను 
చూడగానే అతడు ఆమె సౌందర్యానికి ముగ్దుడై కామవశు డైనాడు. 


అతడు సుదేష్ట దగ్గరికి వెళ్లి - “దేవతాస్రీవలె అతిలోకసౌందర్యవతి యైన ఈమె 


విరాటపర్వము 361 


ఎవరు?” అని అడిగాడు. ఈమె సైరంధ్రి యని ఆమె చెప్పగా - ఈమె అయుక్త మైన 
సైరంధ్రీత్వాన్ని చేస్తూన్నది. ఈమె నా గృహాన్ని శోభింప చెయ్యాలి కాని ఇలా పరిచారికగా 
ఉండదగినది కాదు” అని అంటూ సుదేష్ట అనుమతితో ద్రౌపది దగ్గరికి వెళ్లి - “నీ 
వెవ్వరవు? చూడగానే నా హృదయాన్ని ఆకర్షించివేశావు. నా దగ్గరకి రా” అన్నాడు. 


ఆమె నిరాకరిస్తూ పరదారాభిమర్శనం మహాపాపం అని బోధించింది. అత డింకా 
పట్టుపడుతూ - “నాతో సమాను డైన వీరుడు ఈ పృథివీమండలంలో లేడు. నాతో 
అనేక భోగాలను అనుభవించు” అన్నాడు. 


అప్పు డామె కోపంతో ఆతనిని నిందిస్తూ - “ఐదుగురు మహావీరు లైన గంధర్వులు 
నా పతులు; వారు నన్నెల్లప్పుడూ రక్షిస్తూంటారు. నీవు నాకే మాత్రం అవమానం తలపెట్టినా 
జీవించవు” అని భయపెట్టింది. 

కీచకుడు సుదేష్టతో - “ఈమె ఎలా గైనా నాకు వశ మయేటట్లు చెయ్యాలి” 
అన్నాడు. వాని విలాపం విని జాలికొన్న సుదేష్ట ఒక ఉపాయం ఆలోచించి, “నువ్వు 
పర్వదినాన మద్యమూ, భోజనమూ ఏర్పాటు చెయ్యి. అప్పుడు నే నీమెను నీ వద్దకు 
పంపుతాను. వివిక్త ప్రదేశంలో ఈమె నీకు లొంగుతే లొంగదీసుకో” అంది. 

ఆమె చెప్పిన విధంగా కీచకుడు రాజుకు తగిన సుర, భక్ష్యాలు, తయారు 
చేయించాడు. సుదేష్టను ఆహ్వానించాడు. 

సుదేష్ట ద్రౌపదిని - “సైరంధ్రీ! నేను దప్పికతో చాల బాధపడుతున్నాను. కీచకుని 
ఇంటికి వెళ్లి పానం తీసికొనిరా” అని ఆజ్ఞాపించింది. 

“అతను దుష్టబుద్ధి వలె ఉన్నాడు. మరొక పరిచారిక నెవరినైనా పంపు” అంది 
ద్రౌపది. 

“నిన్ను నేను పంపుతున్నాను కదా! అతడు నిన్నేమీ చెయ్యడు. నువ్వే వెళ్లాలి” 
అంటూ సుదేష్ట బంగారు పాత్ర ఇచ్చి ద్రౌపదిని పంపింది. 

ద్రౌపది వెడుతూ - “నన్నీ ఆపదనుంచి రక్షింపుము” అని ఆదిత్యుణ్ణి ప్రార్థించింది. 
ఆదిత్యుడు ఆమెను రక్షించడానికై ఒక రాక్షసుణ్ణి పంపాడు. ఆ రాక్షసుడు ఎవరికీ 
కనబడకుండా ఆమెలో దాగి ఉన్నాడు. 


ఒంటరిగా వచ్చిన ఆమెను చూచి కీచకుడు సంతోషించి స్వాగత వచనాలు 
పలుకుతూ ఆమెను స్పృశించబోయాడు. ఆమె (త్రోసివేసింది. అతడు క్రిందపడిపోయాడు. 


362 మహాభారతసారసంగ్రహము 


ద్రౌపది పరుగెత్తి రక్షణ కోరుతూ రాజసభకు వెళ్లింది. అక్కడనే యుధిష్టిరుడు, భీముడూ 
కూడ ఉన్నారు. 


కీచకుడు లేచి వచ్చి ఆమె జుట్టు పట్టి ఈడ్చి నేలమీద పడవేసి తన్నాడు. సూర్యుడు 
పంపిన రాక్షసుడు మహావేగంగా వానిని చాల దూరంలో పడే టట్లు చేశాడు. 


అది చూడగానే భీముడు క్రోధావేశంతో కీచకుణ్ణి చంపడానికి లేవబోయాడు. 
యుధిష్టిరుడు - పాచకా! వంట చెరకుకోసం ఈ చెట్టు కేసి చూస్తా వెందుకు? ఈ చెట్టు 
కాదు; బైట నున్న చెట్టు చూచుకో- 

ఆలోకయసి కిం వృక్షం సూడ దారుకృతేన వై, 

యది తే దారుభిః కృత్యం బహి ర్వృక్షాన్నిగృహ్యతామ్‌. 

(విరాటపర్వం 16.19) 

అన్నాడు. 

ఇదంతా చూడగానే ద్రౌపది కోపం ఇంకా పెరిగిపోయింది. అయితే ప్రతిజ్ఞాభంగం 
కలుగుతుం దనే భయంచేత ద్వారం దగ్గర నిలబడి భర్తల కేసి చూస్తూ ఏడ్చింది. తనకు 
ఇంత అవమానం జరుగుతున్నా ఏమీ చేయకుండా చూస్తూ కూర్చున్నందుకు రాజును 
తీవ్రంగా నిందించింది. 


ఆ నిందావాక్యా లన్నీ విన్న విరాటుడు - మీ ఇద్దరి మధ్య వివాదానికి కారణం 
ఏమో తెలిసికొనకుండా నే నేమి చేయకలుగుతాను? 


పరోక్షం నాభిజానామి విగ్రహం యువయోరహమ్‌, 

అర్థతత్త్వమవిజ్ఞాయ కింను స్యాత్‌ కౌశలం మమ. (విరాటపర్వం 16.35) 

అని ఉత్తమపరిపాలనాదక్షు డనదగిన మాట అన్నాడు! 

సభ్యు లందరూ ద్రౌపదిని ప్రశంసిస్తూ కీచకుణ్ణి నిందించారు. 

అప్పుడు యుధిష్టిరుడు ద్రౌపదితో - “సైరంధ్రీ! నీవు ఇలా ఇక్కడ నిలబడడం 
బాగు లేదు. సుదేష్ట దగ్గరకి వెళ్లు. నీ భర్తలు ఇది క్రోధం చూపే సమయం కాదని 
అనుకుంటూండవచ్చు” అన్నాడు. 

అయినా అలాగే నిలచి ఉన్న ఆమెతో కొంచెం పరుషంగా యుధిస్టిరుడు - సైరంధ్రీ! 


సమయా సమయాలు తెలియకుండా నాట్యకత్తె వలె ఏడుస్తూ, రాజసభలో మత్స్యరాజుల 
ద్యూతక్రీడకు అంతరాయం కలిగిస్తున్నావు. వెళ్లు. గంధర్వులు నీ దుఃఖం పోగొడతారు” 


అన్నాడు. 


విరాటపర్వము 363 


ద్రౌపది సుదేష్ట ఇంటిలోనికి పరుగెత్తింది. “నిన్నెవరు ఏమి చేశారు? ఎందుకు 
ఏడుస్తున్నావు? నీకు అప్రియం చేసిన ఆ దండార్డు డెవడు?” అని సుదేష్ట అడిగింది. 
ద్రౌపది కీచకునివల్ల తనకు కలిగిన పరాభవాన్ని గూర్చి చెప్పింది. 

“సైరంధ్రీ! నువ్వు దండించమంటే వానిని దండిస్తాను” అంది సుదేష్ట. “ఎవరి 
విషయంలో ఇత డీ అపరాధం చేశాడో వాళ్లే వీనిని వధిస్తారులే” అంది ద్రౌపది. 


ద్రౌపది రాత్రి భీమసేనుని గృహానికి వెళ్లి అతనిని నిద్రనుండి లేపి తనకు జరిగిన 
అవమానానికి ప్రతీకారం చేయ మని కోరుతూ ఆతని క్రోధాగ్నిని ప్రజ్వలింప చేసే 
విధంగా అనేక మైన పరుషోక్తులు పలికింది. 


మీ ఐదుగురు అన్నదమ్ములూ గడుపుతున్న ఈ అతినికృష్ణ మైన జీవితాన్ని 
చూస్తూంటే నా కడుపు తరుక్కొనిపోతూన్నది. ఆ విధంగా రాజాధిరాజుగా ఉన్న యుధిష్టిరు 
డీ నాడు ఈ మత్స్యరాజు సభలో అతని ప్రసాదాన్ని కోరుతూ కాలక్షేపం చేస్తున్నాడు! 


నువ్వు వంట అయిం దంటూ, ఒక వంటవాడుగా విరాటుణ్ణి సేవిస్తున్నావు! రాజు 
ఆనందంతో ఏనుగులతోను, వులులతోనూ, సింహాలతోనూ నీ చేత యుద్ధం 
చేయిస్తూన్నప్పుడు అంతఃపుర స్త్రీ లందరూ సంతోషంతో కేరింతలు కొడుతూంటే, ఏ 
క్షణంలో ఏ మౌతుందో అని నా మనస్సులో దిగులు కలుగుతూంటుంది. ఆ సమయంలో 
ప్రక్క నున్న స్త్రీ లందరూ నా ముఖం చూచి ఈ వంటవాడు చాల అందంగా కూడ 
ఉన్నాడు కదా? వీళ్లిద్దరికీ ఏదో సంబంధం ఉండి ఉంటుంది. వీళ్లిద్దరూ ఒక సమయంలో 
ఇక్కడికి వచ్చారు కూడ” అంటూ ఇంకా ఏమేమో సుదేష్టతో చెప్పుతూంటే ఆమె నా 
వంక అదో విధంగా చూస్తూ మందలిస్తూంటుంది. 
ప్రేక్ష్య మా మనవద్యాజ్లీం కశ్శలోపహతామివ, 
స్నేహాత్‌ సంవాసజాద్ధర్మాత్‌ సూదమేషా శుచిస్మితా, 
యోద్ధ్యమానం మహావీర్యమియం సమనుశోచతి. 
కల్యాణరూపా సైరస్ధ్రీ వల్లవశ్చాపి సున్దరః, 
ప్రీణాం చిత్తంతు దుర్‌జ్లేయం యుక్తరూపా చ మే మతే. 
(విరాటపర్వం 19,8-10) 
క్రుధ్యస్తీ మాంచ సంప్రేక్ష్య సమశజ్మత మాం త్వయి, 
తస్యాం తథా బ్రువత్యాం తు దుఃఖం మాం మహదావిశత్‌. 
(విరాటపర్వం 19,12) 


364 మహాభారతసారసంగ్రహము 


అంతఃపురంలో చాకిరీ చేసీ చేసి నా చేతులు కాయలు కాచేశాయి” నేను కుంతికి 
కాని మీకు కాని ఎన్నడూ భయపడలేదు. అలాంటిది నేను తయారు చేసిన సుగంధద్రవ్యాలు 
బాగున్నా యంటాడో బాగులే వంటాడో రాజు అని విరాటునికి కింకరినై నిత్యమూ 
భయపడుతూంటాను” అని అంటూ ద్రౌపది తన అరచేతులు భీమునికి చూపించింది. 


భీముడు కాయలు కాసిన ఆ చేతులు కళ్ల కద్దుకొని కన్నీళ్లు కార్చాడు. “నిన్ను 
కీచకుడు తన్ని నప్పుడే నేను కీచకుణ్ణి పరిమార్చి ఉండేవాణ్ణి; మత్స్యుదేశీయుల నందరినీ 
నశింపచేసి ఉండేవాణి. కాని ఆ సమయంలో యుధిష్టిరుడు నన్ను నేత్రాంతంతో 
వారించాడు. ద్రౌపదీ! ధర్మం విడువకుము. క్రోధం విడిచిపెట్టు. కొన్నాళ్లు సహించుకో” 
అన్నాడు భీముడు. 

“నేను దుఃఖం సహించలేక ఇలా అంటున్నాను కాని, యుధిప్టిరుణ్ణి తప్పుపట్టడం 
కోసం కాదు. ఏమైనా నా కింత అవమానం చేసిన కీచకుడు తెల్లవారే టప్పటికి జీవించి 
ఉండకూడదు” అంది (ద్రౌపది. 


అప్పుడు భీముడు ఒక ఉపాయం ఆలోచించి ఇలా అన్నాడు. “నర్తనశాల ఉంది 
కదా? దానిలో చాల గట్టి మంచం ఒక టున్నది. కన్యక లందరూ పగలు ఆ నృత్యశాలలో 
నృత్యం చేసి రాత్రి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోతారు. రేపు సాయంకాలం ఆ నర్తనశాలలో 
నిన్ను కలుస్తా నని వానికి చెప్పు. అక్కడ నేను వానిని సంహరిస్తాను.” 


మరునాడు కీచకుడు రాజప్రాసాదానికి వెళ్లి ద్రౌపదితో - “నిన్న రాజసమక్షంలో 
నిన్ను క్రింద పడవేసి నేను తన్నినప్పుడు ఎవరైనా నిన్ను రక్షించగలిగారా? ఈ మత్స్య 
దేశానికి విరాటుడు పేరుకు రాజు కాని అసలు రాజును నేనే. నన్ను నీ దాసుణ్ణిగా 
అంగీకరించు” అన్నాడు. 


“అయితే ఈ విషయం నీ సోదరులకు గాని, ఇతరు లెవరికీ గాని తెలియకూడదు. 
రాత్రి చీకటిలో నీవు, నర్తనశాలకు ఒంటరిగా రావాలి. ఈ నర్తనశాలను గూర్చి 
గంధర్వులకు తెలియదు. అక్కడ ఏ విధమైన అపాయాలు ఉండవు” అంది ద్రౌపది. 


ఆమె మాటలు వినగానే కీచకుడు సంతోషాతిశయంతో ఉప్పొంగిపోయాడు. ఆ 
పగటి భాగం అంతా మాసం అంత దీర్గంగా అనిపించింది వానికి. పగలంతా తనను 
చక్కగా అలంకరించుకొనడంతోనే సరిపోయింది వానికి. 


ఈ లోగా ద్రౌపది భీమునికి ఈ విషయం అంతా చెప్పింది. మన గుట్టు మాత్రం 
బైటపడకుండా వానిని సంహరించు అని హెచ్చరించింది. 


విరాటపర్వము 365 


భీముడు ముందుగానే నర్తనశాలకు వెళ్లి దాగికొని ఉన్నాడు. కీచకుడు మెల్లగా 
ప్రవేశించి శయనంమీద ఉన్నది ద్రౌపదియే అను భ్రమతో ఏ వేవో మాటలాడుతూ 
వికృతచేష్టలు ప్రారంభించాడు. మరు క్షణంలో భీముడు వానిని జుట్టు పట్టుకొని గుంజి 
నేలమీద పడవేశాడు. కొంతసేపు యుద్ధం జరిగింది. చివరికి భీముడు కీచకుణ్ణి నుగ్గు 
నుగ్గు చేసి విడిచిపెట్టాడు. వాని శరీరం అంతా అవయవాలన్నీ లోపలికి ఇముడ్చుకొన్న 
తాబేలు ఆకారంలో ఏర్పడింది. 


ద్రౌపదికి వానిని చూపి భీముడు వెళ్లిపోయాడు. ద్రౌపది నర్తనశాల పాలకులతో 
- “ఈ కీచకుణ్ణి నా భర్త లైన గంధర్వులు చంపివేశారు, చూడండి” అని చెప్పింది. 


అంతలో కీచకుని బంధువులు ఉపకీచకులు వచ్చి చూచారు. భయాశ్చర్యాలతో 
వాళ్లు కొంత సేపు స్తబ్బు లైపోయారు. అక్కడనే ఒక స్తంభం పట్టుకొని నిలబడి ఉన్న 
ద్రౌపదిని చూచి - “ఈమెయే వీని మృత్యువుకు కారణం, కొట్టండి, చంపండి అంటూ 
ఆమెను పట్టుకొన్నారు. ఈమెను ఊరికే చంపడం కాదు. వీని శరీరానికి కట్టి దహించి 
వేద్దాం” అని నిర్ణయించుకొని అందుకు అనుమతి ఇవ్వవలసిందిగా విరాటుణ్ణి కోరారు. 


ఆ ఉపకీచకు లంటే విరాటరాజుకు మహాభయం. అందుచేత అతడు అనుమతి 
ఇచ్చాడు. 

పరాక్రమం తు సూతానాం మత్వా రాజాన్వమోదత, 

సైరన్ర్యాః సూతపుత్రేణ సహ దాహం విశాంపతిః. (విరాటపర్వం. 23. 8) 


వాళ్లు ఆమెను కీచకుని శవంతో కలిపి బంధించి శృశానానికి తీసికొని పోతూండగా 
ఆమె - “జయ-జయంత-విజయ-జయత్సేన -జయద్బలులారా! రక్షించండి, రక్షించండి” 
అంటూ బిగ్గరగా అరిచింది. అది విన్న భీముడు వెంటనే ఉగ్రరూపంతో శ్మశానానికి వెళ్లి 
ఒక వృక్షం పెకలించి, దానితో ఆ నూట ఐదుగురు ఉపకీచకులను సంహరించి ద్రౌపదిని 
విడిపించి వెళ్లిపోయాడు. 

ఆశ్చర్యకర మైన ఈ విషయం చూస్తూ అక్క డున్నవా శ్లైవరూ ఏమీ మాట్లాడ 
లేకపోయారు. రాజు దగ్గరికి పరుగెత్తికొని వెళ్లి - “రాజా! గంధర్వులు కీచకుల్ని 
చంపివేశారు. సైరంధ్రి శృశానంనుండి మళ్లీ రాజగృహానికి వస్తూన్నది. ఇంకా మున్ముందు 
నీ రాజ్యానికి ముప్పు రాకుండా చూచుకో” అని చెప్పారు. 


ద్రౌపది రాజభవనానికి తిరిగి వస్తూంటే ఆమెను చూచి పురుషు లందరూ పది 
దిక్కులకు పారిపోయారు. కొందరు భయంతో కళ్లు మూసికొన్నారు. 


366 మహాభారతసారసంగ్రహము 


వంటింటి ద్వారంలో మదించిన ఏనుగ వలె నిలచి ఉన్న భీమసేనుణ్ణి చూచి 
ఆమె చిరునవ్వుతో, సంజ్ఞలు చేస్తూ - “నన్ను విడిపించిన గంధర్వరాజా! నీకు నమస్మారం” 
అంది. 

తం విస్మయన్తీ శనకైః సంజ్ఞాభిరిదమ బ్రవీత్‌, 

గన్భర్వరాజాయ నమో యేనాస్మి పరిమోచితా. (విరాటపర్వం 24. 15) 

ఆమె నర్తనాగారం వెళ్లి అక్కడ ధనంజయుణ్ణీ, కన్యలను చూచింది. ఆమె సుఖంగా 
తిరిగి వస్తూన్నందుకు కన్యలు తమ సంతోషం ప్రకటించారు. “సైరంధ్రీ! ఆ పాపాత్ముల 
నుండి నువ్వెలా విముక్తి పొందావు?” అని బృహన్నల ప్రశ్నించింది. 

“బృహన్నలా! నీ కిప్పుడు సైరంధ్రితో ఏమి పని! కన్యాంతపురంలో హాయిగా 
ఉంటున్నావు! నవ్వుతూ ఏమైన దని అడుగుతున్నావు!” అంది ద్రౌపది. 

“కల్యాణీ! బృహన్నల కూడ చాలా కష్టం అనుభవిస్తూన్నది. తిర్యగ్గంతువు రూపంలో 
ఉన్న దీనిని నువ్వు గుర్తించడం లేదు. మనం అంతా ఒకప్పుడు కలిసి ఉన్నవాళ్లమే 
కదా? నువ్వు బాధపడుతూంటే చూచి బాధపడనివా శ్లైవ రుంటారు?” అంది బృహన్నల. 

ద్రౌపది ఇంటికి చేరక మునుపే విరాటరాజు సుదేష్టతో - “ను వ్వేవిధంగా నైనా 
'సైరంధ్రిని మన ఇంటి నుంచి పంపివెయ్యి. ఇంకా మున్ముందు ఏమి ఆపదలు వస్తాయో 
ఈమె మూలాన” అని చెప్పివున్నాడు. 

ద్రౌపది ఇల్లు చేరగానే సుదేష్ట - “సైరంధ్రీ! గంధర్వులవల్ల ఇంక ఏమి పరాభవం 
కలుగనున్నదో అని రాజు భయపడుతున్నాడు. అందుచేత వెంటనే నీవు నీ ఇష్టం వచ్చిన 
చోటికివెళ్లు” అని ఆమెతో అంది. 


ఆ మాట విని ద్రౌపది - “నేను వెళ్లిపోతాను. పదమూడు దివసాలు మాత్రం 
నాకు రాజు గడువు ఇవ్వాలి. అప్పటికి గంధర్వులు కృతకృత్యు లవుతారు, అప్పుడు 
నన్ను తీసికొని వెడతారు, నీకు ప్రియం చేస్తారు” అంది. 

త్రయోదశాహమాత్రం మే రాజా క్షామ్యతు భామిని, 

కృతకృత్యా భవిష్యన్తి కరిష్యన్తి చ తే ప్రియమ్‌. (విరాటపర్వం 24 29,30) 


దుర్యోధనుని ప్రయత్నాలు 
అజ్ఞాతవాసంలో ఉన్న పాండవుల జాడ తెలిసికొనడంకోసం దుర్యోధనుడు పంపిన 
గూఢచారులు దేశం అంతా తిరిగి వచ్చి ఎక్కడా వాళ్ల జాడ తెలియలేదని చెప్పారు. 


విరాటపర్వము 367 


“అయితే ఏ కీచకుని బలంతో మత్స్యుదేశంరాజు త్రిగర్తదేశరాజును జయించాడో 
ఆ కీచకుణ్లీ, ఆతని సోదరులనూ, ఎవరికీ కనబడని గంధర్వులు రాత్రి చంపివేశారు” 
అని ఆ గూఢచారులు చెప్పారు. 


పాండవులను ఏదో విధంగా వెదకి పట్టుకొని మళ్లీ వాళ్లను వనవాసానికి పంపాలి 
అని దుర్యోధనుడు సదస్యులతో ఆలోచించి నిర్ణయించాడు. కర్ణ-దుఃశాసనులు, 
ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు కూడా ఆ నిశ్చయాన్ని సమర్థించారు. భీష్ముడు కూడ 
సమర్థిస్తూ వాళ్ల జాడ తెలియడానికి తగిన ఒక ఉపాయం సూచిస్తూ- “ధర్మాత్ము డైన 
యుధిష్టిరుడు ఎక్కడ నివసిస్తాడో అక్కడ సుభిక్షంగా ఉంటుంది. ప్రజ లందరూ 
స్వధర్మపరాయణులై ఉంటారు. ఈ చిహ్నాలనుపట్టి పాండవులు నివసించే ప్రదేశాన్ని 
గుర్తుపట్టవచ్చును” అన్నాడు. 

ఈ మాటలు విని త్రిగర్తదేశరాజూ, ఆ సమయంలో దుర్యోధనుని రథయూథానికి 
నాయకుడూ అయిన సుశర్మ ఇలా అన్నాడు. “మత్స్యదేశరాజు దుష్టు డైన కీచకుని 
బలంచూచుకొని అనేకపర్యాయాలు మా రాజ్యంమీదికి దండెత్తి వచ్చి మమ్ములను 
బాధించాడు. ఇప్పుడు కీచకుడు మరణించాడు గాన అతడు దుర్చలుదైపోయి ఉంటాడు. 
కానీ రాజ్యం ధనధాన్యాలతోను, వివిధసంపదలతోను, గోవులతోను సమృద్ధంగా ఉన్నది. 
అందుచేత మనం వాని రాజ్యంమీద దండెత్తి వెళ్లి ఆ సమస్త సంపదలనూ, గోధనాన్నీ 
కూడ లాగికొందాం. వానిని వశంచేసికొంటే మేం సుఖంగా నివసించకలుగుతాం.” 


సుశర్మ మాటలను సమర్థిస్తూ కర్ణుడు దుర్యోధనునితో - మనం విరాటుని రాజ్యాన్ని 
వశం చేసుకొందాం. అర్థమూ, బలమూ, పౌరుషమూ పూర్తిగా క్షీణించిన పాండవులను 
గూర్చి మనం అంతగా ఆలోచించవలసిన పని లేదు. వాళ్లు పూర్తిగా నశించి ఈ సరికి 
యమలోకానికి వెళ్లిపోయి ఉంటారు కూడ. 

కిం చ నః పాణ్ణవైః కార్యం హీనార్థబలపౌరుషైః, 

అత్యన్తం వా ప్రణప్టాస్తే ప్రాప్తా వాపి యమక్షయమ్‌. 

(విరాటపర్వం 30-17) 

మనం విరాటుని మీదకు యుద్దానికి వెళ్లి వాని గోవులను, వివిధ ధనాలను 

వశంచేసికొందాం అన్నాడు. 


దక్షిణ గోగ్రహణం 
దుర్యోధనునికి ఈ ఆలోచన నచ్చింది. భీష్మద్రోణాదులు కూడ అంగీకరించారు. 
సుశర్మతో- “ముందు నువ్వు పెద్ద సైన్యంతో విరాట నగరాన్ని ముట్టడించి గోవులను 


368 మహాభారతసారసంగ్రహము 


(గ్రహించడానికి వెళ్లి గోపాలకుల నుండి ధనం తీసుకో. నీకు ఆ దేశం అంతా పూర్వపరిచిత 
మైన దేశమే కదా? ఒక రోజు తరువాత మేం పెద్ద సైన్యంతో వచ్చి మరొక ప్రక్క నుండి 
ఆ రాజ్యాన్ని ముట్టడిస్తాం” అని దుర్యోధనుడన్నాడు. 

ఆ విధంగా సుశర్మ కృష్ణపక్ష సప్తమీ తిథియందు పెద్ద సైన్యంతో బైలుదేరి వెళ్లాడు. 
కౌరవు లందరూ తమ సైన్యంతో అష్టమినాడు బయలుదేరి వెళ్లారు. 

పాండవుల అజ్ఞాత వాసవర్ష మైన పదమూడవ సంవత్సరం పూర్తి యైన 
దినమునందే సుశర్మ విరాటుని గోధనాన్ని బలాత్మారంగా ఆక్రమించాడు. 

తతస్త్రయోదశస్యాన్రే తస్య వర్షస్య భారత, 

సుశర్మణా గృహీతం తత్‌ గోధనం తరసా బహు. (విరాటపర్వం 31.4) 

సుశర్మ ఆక్రమణం చేసి గోవులను అపహరించడానికి ప్రయత్నిస్తూండగా 
గోపాలనాయకుడు శీఘ్రంగా నగరంలోనికి వెళ్లి ఆ విషయం విరాటరాజుకు తెలిపాడు. 
వెంటనే విరాటుడు, ఆతని సోదరులు, ఇతరసేనా నాయకులు యుద్ధ సంసిద్దు లయ్యారు. 


అప్పుడు విరాటరాజు తన తమ్ముడైన శతానీకునితో - 'కంక - వల్లవ - గోపాల 
- దామ గ్రంథులు కూడ యుద్ధం చేయగల రనినా నమ్మకం. అందుచేత వీళ్లకు ధ్వజ 
పతాకాదులతో రథాలూ, ఆయుధాలూ, కవచాలూ ఇచ్చి యుద్దానికి బయలుదేరచేయుము” 
అన్నాడు. 

ఆ విషయం తెలుపగానే నలుగురు పాండవులు కూడ ఉత్సాహాతిశయంతో 
ఆయుధాలు ధరించి, రథాలెక్కి విరాటుని వెనుక యుద్ధరంగానికి వెళ్లారు. ఎనిమిది 


వేల రథాలు, పదివేల గజాలు, అరవైవేల అశ్వాలు బయలుదేరాయి. 
సాయంకాలానికి మత్స్యదేశీయులు త్రిగర్తదేశం సరిహద్దులకు చేరారు. 


రెండు సైన్యాల మధ్య ఘోర మైన యుద్ధం జరిగింది విరాటుడు ఒంటరిగా ఐదు 
వందల రథాలను, ఎనిమిది వందల అశ్వాలను, ఐదుగురు మహారథులను పడగొట్టి 
సుశర్మమీదికి విరుచుకొని పడ్డాడు. వారిరువురి మధ్య తీవ్ర మైన యుద్ధం జరిగింది. 

ఇంతట్లో రాత్రి అయింది. చంద్రోదయానంతరం మళ్లీ యుద్ధం ప్రారంభం 
అయింది. సుశర్మ సైన్యం విజృంభించి మత్స్యరాజ సైన్యాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఇంతలో 
సుశర్మా, ఆతని సోదరుడూ విరాటునిపై విరుచుకొని పడ్డారు. ఆతని రథం భగ్నం 
అయిపోయింది. వెంటనే సుశర్మ విరాటుణ్ణి ప్రాణాలతో పట్టుకొని తీసికొనిపోతున్నాడు. 


విరాటపర్వము 369 


అది చూచిన ధర్మరాజు భీమునితో - “భీమసేనా! విరాటరాజును విడిపించి 
సంవత్సరంపాటు మనం వాళ్ల రాజ్యంలో సుఖంగా ఉన్నందుకు బుణం తీర్చుకో” అని 
ఆదేశించాడు. 


“రాజా! ఆ పని నేను చూసుకొంటాను. నువ్వు అలా చూస్తూ ఉండు. ఈ వృక్షం 
మ్రాను చేతితో గ్రహించి దానిని గదగా ఉపయోగిస్తూ శత్రుసైన్యాన్ని సంహరిస్తాను” 
అన్నాడు భీముడు. 

“నువ్వు అలా చేస్తే భీముడ వని నిన్ను జనులు గుర్తిస్తారు. ఇతరాయుధాలతోనే 
యుద్ధం చెయ్యి. నకుల సహదేవులు నీకు రథచ[క్రరక్షకులుగా ఉంటారు” అని 
యుధిష్టిరుడన్నాడు. 

అప్పుడు భీముడు ధనస్సు ధరించి సుశర్మ మీదికి వెళ్లాడు. ఆగు ఆగు” - అను 
భీముని మాటలు విని సుశర్మ వెనుకకు తిరిగి చూసేసరికి వేలకొలది సైనికులు 
మరణిస్తూండడం కనబడింది. 


మళ్లీ ఘోర యుద్ధం ప్రారంభం అయింది. పాండవులు ఎన్నో వేల మందిని 
సంహరించారు. ఈ లోగా విరాటుడు ఈ బంధనం నుండి తప్పించుకొని గద ధరించి 
యుద్దానికి దిగాడు. 


సుశర్మ పారిపోవడానికి సిద్ధం అయ్యాడు. భీముడు వానిని పట్టుకొని నేలమీద 
పడవేసి స్పృహ కోల్పోయిన వానిని రథం ఎక్కించుకొని యుధిష్టిరుని దగ్గరికి 
తీసికొనివచ్చాడు. 

“వీనిని విడిచిపెట్టు; ఇతడు విరాటునికి దాసు డైనట్లు అంగీకరించాడు కదా” 
అని యుధిష్టిరుడు చెప్పగా భీముడు వానిని విడిచిపెట్టాడు. 

ఆ రాత్రి పాండవులు విరాటుని సైన్యాలతో యుద్ధరంగం అగ్రభూమిపై సుఖంగా 
గడిపారు. 

విరాటుడు ఆ నలుగురు పాండవులతో - “మీరే నన్ను రక్షించారు. ఈ రత్నాలు, 
సకలభోగభాగ్యాలు మీ కిస్తున్నాను. అన్నీ అనుభవించండి” అన్నాడు. వాళ్లు నలుగురూ 
సవినయంగా - “మహారాజా! నీ మాటలకు నిన్ను అభినందిస్తున్నాము. మాకు ఈ 
మాటలే చాలు; సంతోషిస్తున్నాము” అన్నారు. 

విరాటుడు యుధిష్టిరునితో - “నువ్వు మత్స్య దేశానికి రాజువు కావాలి. నిన్ను 
ఈ రాజ్యంలో రాజునుగా అభిషేకిస్తాను” అని రెండు మూడు పర్యాయాలు అన్నాడు. 


370 మహాభారతసారసంగ్రహము 


యుధిష్టిరుడు - “నేను చాల సంతోషిస్తున్నాను. నీవు ఇదే విధ మైన సత్స్వభావంతో 
చిరకాలం సుఖంగా వర్ధిల్లాలి” అని అంటూ - “ఇంక నీ దూతలను నగరానికి పంపి 
విజయోత్సవం జరుపుటకై ఆజ్ఞాపించుము” అని ప్రోత్సహించాడు. ఆ విధంగా 
విజయఘోష, ఉత్సవాలు జరుపబడ్డాయి. 


ఉత్తరగోగ్రహణం 
ఇంతలో కౌరవులు మహాసైన్యంతో వచ్చి ఉత్తర దిక్కునుండి దాడిచేసి, అడ్డం 
వచ్చిన గోపాలకులను సంహరిస్తూ అరవైవేల ఆవులను తోలుకొనిపోతున్నారు. 


గోపాలనాయకుడు నగరంలోనికి వచ్చి స్ర్తీల మధ్య నున్న రాజకుమారు డైన 
భూమింజయునితో (ఆతనికే ఉత్తరకుమారు డని కూడ పేరు) ఈ విషయం చెప్పి - “నీ 
తండ్రి నా కుమారుడు నాకు తగిన వీరుడు, శూరుడూ అయిన కుమారుడు” అని 
సభాముఖంలో శ్లాఘిస్తూండగా నేను అనేక సమయాలలో విన్నాను. వీరు లందరూ 
బైటకు వెళ్లిపోయిన ఈ నగరం రక్షణభారం నీమీద ఉంచి రాజు వెళ్లాడు కదా? నీవు 
వచ్చి కౌరవసైన్యంతో యుద్ధంచేసి ఆవులను విడిపించు” అని కోరాడు. 


వెంటనే అతడు లేచి - “ఈ కౌరవులతో యుద్ధం చేయడం అదెంత పని. నాకు 
సరియైన సారథి లేడు. ఉంటే అనాయాసంగా వాళ్లను జయించేస్తాను. ఆ మధ్య ఇరవైయెని 
మిది రోజుల పాటు ఒక మాసం పాటు జరిగిన ఘోర యుద్ధంలో నా సారధి మరణించాడు. 
మంచి సారథిని చూడండి. నేను వెళ్లి యుద్ధంలో విజృంభించా నంటే కౌరవవీరు లందరూ 
“అర్జునుడు వచ్చాడా” అనుకొంటూ భయపడి పారిపోవలసిందే” అన్నాడు. 


రాజపుత్రుని మాటలు అర్జునుడు విన్నాడు. అజ్ఞాతవాసకాలం గడిచిపోయింది 
అను విషయం గుర్తించి అతడు ద్రౌపదితో రహస్యంగా - “బృహన్నల ఒక కాలంలో 
అర్జునుని సారథిగా ఉండేవాడు. అతనిని సారథిగా తీసికొని వెళ్లు” అని రాజకుమారునితో 
చెప్పు” అన్నాడు. 

ద్రౌపది ఆ విషయం ఉత్తరునికి చెపుతూ - “నేను వాళ్ల రాజ్యంలో ఉన్న కాలంలో 
నేను అతని నేర్చు చూచి ఉన్నాను” అని అంది. 


అప్పుడు ఉత్తరుడు - “సైరంధ్రీ! అతడు నపుంసకుడు కాడని నీకు తెలుసునా? 
ఏమైనా, నాకు సారథిగా ఉండు మని నేను బృహన్నలను అడగలేను” అన్నాడు. 


“నీ సోదరిచేత అడిగించు” అంది ద్రౌపది. అన్నగారు చెప్పగా ఉత్తర బృహన్నల 
దగ్గరికి వెళ్లి మా అన్నకు సారథ్యం చేయ మని కోరింది. 


విరాటపర్వము 371 


వెంటనే బృహన్నల బయలుదేరి వచ్చింది. ఆమెను చూడగానే ఉత్తరుడు - 
“బృహన్నలా! నీవు అర్జునునికి సారథిగా ఉండే దానవట గదా? సైరంధ్రి చెప్పింది. 
ఖాండవదహనం, దిగ్విజయం మొద లైన సమయాలలో కూడ నువ్వే ఆతని సారధిగా 
ఉన్నావట. నాకు ఇప్పుడు సారథ్యం చెయ్యాలి” అన్నాడు. 

“నేను సారథ్యం చేయడం ఏమిటి? పాడ మంటే పాడతాను, నృత్యం చేయమంటే 
చేస్తాను; వాద్యాలు మోగించ మంటే మోగిస్తాను” అంది బృహన్నల. 

గీతం వా యది వా నృత్యం వాదిత్రం వా పృథగ్విధమ్‌ 

తత్మరిష్యామి, భద్రం తే, సారథ్యం తు కుతో మమ. (విరాటపర్వం 37. 21) 

“బృహన్నలా! ఆ పను లన్నీ నువ్వు తిరిగి వచ్చిన తరువాత చేయుదువుగానిలే! 
ముందు గుజ్టాల కళ్లాలు పట్టు” అంటూ ఉత్తరుడు తొందరబెట్టాడు. 


అక్కడ అర్జునుడు కావా లని హాస్యానికై కొన్ని పనులు చేశాడు. 'తొడుకో' అని 
ఇచ్చిన కవచాన్ని తలక్రిందుగా తొడుక్కోడం కోసం ప్రయత్నించాడు. అది చూచి ఆడపిల్ల 
లందరూ గొల్లున నవ్వారు. 


ఉత్తరుడు వెంటనే దానిని సరి చేసి ఆతనికి తొడిగాడు. రథానికి సింహధ్వజం 
కట్టి ఆయుధా లన్నీ రథంలో ఉంచుకొని యుద్ధరంగానికి బయలుదేరారు. 


“బృహన్నలా! యుద్ధరంగంనుంచి వచ్చేటప్పుడు భీష్మాది మహావీరుల అంద మైన 
విచిత్ర మైన వస్త్రాలు తీసికొనిరా; బొమ్మలకు అలంకరించుకొంటాం” అన్నారు ఉత్తరా 
ఇతర కన్యకలూ కూడ. 


“ఉత్తరుడు ఆ మహారథుల నందరినీ జయిస్తాడు కదా? నేను మీరు కోరి నట్లు ఆ 
వస్త్రాలు తీసికొనివస్తాను” అంది బృహన్నల. 
మంగళాశాసనాలతో రథం బయలుదేరింది. 


కౌరవసైన్యం చూడగానే ఉత్తరకుమారుడు భయభ్రాంతుడైపోయాడు. ఒళ్లు 
గగుర్పొడిచింది. బృహన్నలతో - “నా తండ్రి సైన్యా న్నంతనీ తీసికొని త్రిగర్తదేశం 
వెళ్లిపోయాడు. సైన్యం ఏమీ లేకుండా నేనొంటరిగా మహా సముద్రం వలె ఉన్న ఈ 
కౌరవసైన్యంతో యుద్ధం చేయజాలను. బృహన్నలా! రథం వెనుకకు మరల్చుము. 
నగరంలోనికి వెల్లిపోదాం” అన్నాడు. 


372 మహాభారతసారసంగ్రహము 


అర్జునుడు - “ఆడవాళ్ల ఎదుట అన్ని బీరాలు పలికి ఇప్పుడు భయపడితే ఎలా? 
నీ మాటలు విని, సైరంధ్రి ప్రశంసలు విని కౌరవులను జయించడానికి వచ్చాను. ఇప్పుడు 
వెనుకకు ఎలా వెడతాను? అందరూ నవ్వరా?” అన్నాడు. 


“ఎవరు నవ్వినా సరే! నా గోవు లన్నీ పోయినా సరే! మత్స్వదేశ సంపద అంతా 
కౌరవులు కొల్లగొట్టుకొనిపోయినా సరే! నేను మాత్రం యుద్ధం చెయ్యను” అని అంటూ 
ఉత్తర కుమారుడు రథం నుండి దుమికి పరుగెత్తాడు. 


“క్షత్రియుడవై ఉండి అలా పారిపోకూడదు” అంటూ బృహన్నల వాని వెనక్మాల 
వానిని పట్టుకొనడానికై పరుగెత్తింది. జడ పొడవుగా బ్రేలాడతూ వట్ట్జని బట్టల కొంగులు 
ప్రక్కకి ఎగురుతూ ఆతని వెనుక బృహన్నల పరుగెత్తడం చూచి కొంత మంది సైనికులు 
నవ్వుకొంటున్నారు. 


ఆమెలో అర్జునుని పోలికలు స్పష్టంగా కనబడడంచేత కొందరు “మారువేషంలో 
ఉన్న అర్జునుడు కాదుకదా!” అనుకొంటున్నారు. 


వాని వెంట పరుగెత్తి వెళ్లి వంద అడుగుల దూరంలో అర్జునుడు వానిని జుట్టు 
ముడిపట్టుకొన్నాడు. దానితో అతడు - “కల్యాణీ! బృహన్నలా! విను, నీ కేమి కావాలో 
అడుగు ఇస్తాను. నన్ను విడిచిపెట్టు” అంటూ బ్రతిమాలుకొన్నాడు. 


అలా ప్రలపిస్తున్నా కూడ వానిని గట్టిగా పట్టి అర్జునుడు రథం దగ్గరకి తీసికొని 
వచ్చాడు. “ఉత్తరకుమారా! నీకేమీ భయం లేదు. నీవు యుద్ధం చేయలేకపోతే అశ్వాలు 
నడుపు. నేను వీ ళ్లందరినీ జయిస్తాను” అంటూ వానిని రథం ఎక్కించాడు. 


కురుసైన్యంలో ఉన్న మహావీరు లందరికీ అతడు అర్జును డేమో అని భయం 
పట్టుకొంది. అక్కడ కనబడిన కొన్ని దుఃశకునాలను చూచి ద్రోణాచార్యుడు - “మహావీరు 


డైన పార్టుడు నపుంసకుని వేషంతో వచ్చాడు. సందేహం లేదు. ఎన్నో కష్టాలు అనుభవించి 
వచ్చాడు. ఇప్పుడు ఇతనిని ఎదిరించడం కౌరవసైన్యంలో ఎవరికీ శక్యం కాదు” అన్నాడు. 


“నీ వెప్పుడు చూసినా మా ఎదుట అర్జునుణ్ణి గొప్పగా పొగుడుతూంటావు. అతను 
నాకు కాని, దుర్యోధనునికి గాని పదహారవ వంతు కూడ పోలడు” అంటూ కర్షుడు 
అసూయతో ద్రోణాచార్యుణ్లి ఆక్షేపించాడు. 

దుర్యోధనుడు - “కర్ణా! ఇతడు అర్జునుడే అయితే మరీ మంచిది. గడువుకు 
ముందు బైట పడ్డాడు గాన మళ్లీ వనవాసానికి పంపుతాను. క్షీబు డెవడైనా అయితే 
నేలమీద పడగొడతాను” అన్నాడు దుర్యోధనుడు. 


విరాటపర్వము 373 


అర్జునుడా ఉత్తరకుమారుణ్ణి శమీవృక్షం దగ్గరికి తీసికొని వెళ్లి - “రాజకుమారా! 
మన దగ్గర ఉన్న ఆయుధాలు యుద్ధంలో ఆగవు. ఈ చెట్టు చివర కొమ్మకు ఐదుగురు 
పాండవుల ఆయుధాలు కట్టి ఉన్నాయి. ఆ కట్ట తీసికొనిరా” అన్నాడు. 


“ఈ చెట్టుకు ఏదో శరీరం ఉరిపోసి ఉంది అని విన్నాను. రాజపుత్రుడ నై ఉండి 
దీనిని నేను చేతితో ఎలా స్పృశిస్తాను?” అన్నాడు ఉత్తర కుమారుడు. “ఏమీ భయం 
లేదు. అక్కడ శవం ఏదీ లేదు. అవి ధనస్సులే. తీసికొనిరా” అన్నాడు అర్జునుడు. 


ఏమీ చేసేది లేక అతడు పైకి ఎక్కి ఆ కట్ట కిందికి తీసికొని వచ్చాడు. వాటిలో 
ఒక్కొక్క దానిని గూర్చి అతడు అడగగా అర్జునుడు వాటిని గూర్చి వర్ణించి చెప్పాడు. 
తాను ఉపయోగించిన ఆయుధాలను గూర్చీ, తన అన్నదమ్ముల ఆయుధాలను గూర్చి 
వివరించి చెప్పాడు. 


చివరికి తమ అందరినీ గూర్చి ఉత్తరకుమారునికి తెలిపాడు. 


“నీకు పది పేర్లు ఉన్నా యంటారు. అవేవో, అ వెందుకు వచ్చాయో చెపితే నేను 
నీ మాటలు నమ్ముతాను” అన్నాడు ఉత్తరకుమారుడు. 


చెపుతాను విను. 

అర్జునః ఫాల్లునో జిష్టుః కిరీటీ శ్వేతవాహనః, 

బీభత్సుర్విజయః కృష్ణః సవ్యసాచీ ధనంజయః. 

అనేవి నా పది పేర్లు.” 

అన్ని దేశాలు జయించి ధనం మాత్రం తీసికొన్నాను. అందుచేత ధనంజయుడను. 
యుద్దానికి వెడితే దురాత్ములను జయించకుండా రాను. అందుచేత విజయుడను. నా 
రథాశ్వాలు తెల్లగా ఉంటాయి. అందుచేత శ్వేతవాహనుడను. ఉత్తర ఫల్టున నక్షత్రంలో 
పుట్టాను, అందుచేత ఫాల్గునుడను. దానవులతో నేను యుద్ధం చేసి నప్పుడు పూర్వం 
ఇంద్రుడు స్వయంగా కిరీటం నా శిరస్సుపై పెట్టి అలంకరించాడు. అందుచేత కిరీటిని. 
యుద్ధ రంగంలో ఎన్నడూ చూచువారికి జుగుప్స కలిగే పని చెయ్యను. అందుచేత 
బీభత్సు అని పేరు పెట్టారు. గాండీవాన్ని రెండు చేతులతోను లాగగలను. అందుచేత 
సవ్యసాచిని. నా రంగు వంటి రంగు భూలోకంలో ఎక్కడా ఉండదు. అందుచేతనూ 
పరిశుద్ధ మైన కర్మయే చేయడంచేతనూ అర్జునుడను. న న్నెవ్వరూ జయించ జాలరు. 
నేనే జయిస్తాను. అందుచేత జిష్ణువును. నా వర్ణం కృష్ణభాస్వరము, చిత్తాకర్షకమూ గాన 
మా తండ్రి నాకు కృష్ణ అను పేరు పెట్టారు. 


374 మహాభారతసారసంగ్రహము 


ఉత్తర కుమారుడు అర్జునుని దగ్గరికి వెళ్లి, తన పేరు చెపుతూ అభివాదంచేసి - 
“తెలియక నే నన్న మాటలకు నన్ను క్షమించుము” అని వేడుకున్నాడు. “ఇప్పుడు నా 
భయం అంతా పూర్తిగా తొలగిపోయింది” అన్నాడు. 


అర్జునుడు యుద్ధ సంనద్దు డయ్యాడు. చేతుల నున్న కంకణా లన్నీ తీసివేసి 
హస్తత్రాణాలు తొడుగుకొన్నాడు. నల్లగా, ఉన్న ఉంగరాల జుట్టు తెల్లని వస్త్రంతో పైకికట్టి 
పవిత్రుడై తూర్పుముఖంగా తిరిగి సకలాస్తాలను ధ్యానించాడు. అవన్నీ ప్రత్యక్షమై ఎదుట 
నిలిచాయి. “అవసర మయినప్పుడు ఉపయోగించుకొనే విధంగా నా మనస్సులో సిద్ధంగా 
ఉండండి” అని వాటిని ఆజ్ఞాపించాడు. గాండీవానికి నారి కట్టి, శంఖం (మోగించాడు. 
ఆ ధ్వనికి శత్రుసైన్యం అంతా దద్దరిల్లి పోయింది. ఉత్తరకుమారుడు భయపడి రథంమీద 
కూర్చుండిపోయాడు. అర్జునుడు ఆతనికి ధైర్యం చెప్పాడు. నిజానికి అర్జునుడు 
అడుగడుగునా ఆతనికి ధైర్యం చెప్పవలసి వచ్చింది. అయితే ఉత్తరకుమారునికి సారథ్యంలో 
మంచి నైపుణ్యం మాత్రం ఉంది. 


“ఈ రథధ్వనీ, భూమి అదిరిపోవడం ఇవన్నీ చూస్తే ఇదంతా అర్జునుని సంరంభమే 
అయి ఉంటుంది. దుఃశకునాలు కూడ కనబడుతున్నాయి. గాలులు విపరీతంగా 
వీచుతున్నాయి. ఇదేదో వైపరీత్యానికే వచ్చింది” అన్నాడు ద్రోణాచార్యులు. 


దుర్యోధనునికి ఆ మాట ఏ మాత్రము నచ్చలేదు. “నేను మళ్లీ మళ్లీ చెపుతున్నాను 
వినండి. అతను అర్జునుడే అయితే పాండవుల నందరినీ మళ్లీ అరణ్యానికి పంపుతాను. 
మత్స్యరాజే వచ్చినా, అర్జునుడు వచ్చినా మనం యుద్ధం చెయ్యవలసినదే” అన్నాడు. 


కర్ణుడు ద్రోణాచార్యుణ్ణి అధిక్షేపిస్తూ - “ఈయనకు పాండవులమీద ప్రీతి ఎక్కువ. 
అడుగడుగునా ఇలాంటి మాటలే అంటూంటాడు. గుజ్టాలు సకిలించిన మాత్రాన 
భయపడిపోతామా! నిలబడి ఉన్నా నడుస్తూన్నా గుజ్టాలు సకిలిస్తూనే ఉంటాయి. గాలులు 
వీస్తూనే ఉంటాయి. వర్షం కురుస్తూనే ఉంటుంది. ఉరుములు వినబడుతూంటాయి. 
ఇవన్నీ అపశకునా లనుకొంటే ఎలా? ఆచార్యులకు జాలి ఎక్కువ. ఆపత్సమయాలలో 
వీళ్ల సలహాలు తీసికొనకూడదు. 


విచిత్రమైన ప్రాసాదాలలోను, గోష్టులలోను, ఉద్యానాలలోను, ఇలాంటి పండితులు 
చక్కగా చమత్మారంగా మాటలాడుతుంటారు. వాళ్లు అక్కడ మాత్రమే శోభిస్తారు. 

ప్రాసాదేషు విచిత్రేషు గోష్టీషాపవనేషు చ, 

కథా విచిత్రాః కుర్వాణాః పణ్జితాస్తత్ర శోభనాః. (విరాటపర్వం 47.80) 


విరాటపర్వము 375 


పదిమంది చేరిన చోట ఏవేవో ఆశ్చర్యకర మైన పనులు చేస్తూంటారు పండితులు. 
యజ్ఞయాగాదులకు సంబంధించిన పరికరాలను సర్దడంలోను, ఆ పనిలో ఎవరైనా 
పొరబాటు చేస్తే వాళ్ల దోషాలు ఎంచడంలోను, అగ్నిగుండాలు పేర్చడంలోను శోభిస్తారు. 


పరుల దోషాలు ఎన్నడంలోను, మనుష్యుల కథలు చెప్పడంలోను, గజ-అశ్వ 
రథ చర్యలయందు, గాడిదలకు, ఒంటెలకీ, మేకలకీ, గొట్టెలకీ సంస్కారం చేయడంలోను, 
గోధనంలోను, ఇంటి ముంగిట వాకిళ్లలోను, అందమైన ద్వారాల దగ్గర ఈ పండితులు 
మంచి నేర్పరులు. అక్కడ మాత్రమే శోభిస్తారు. ఈ అన్నం ఇలా సంస్కరించాలి. ఇది 
ఇలా సంస్కరిస్తే దోషం ఇది.” అంటూ ఇలాటి విషయాలలో కూడ పండితులు శోభిస్తారు. 

బహూన్యాశ్చర్యరూపాణి కుర్వాణా జనసంసది, 

ఐజ్యా స్తే చోపసంధానే పజ్లితాస్తత్ర శోభనాః. 

పరేషాం వివరజ్ఞానే మనుష్యచరితేషు చ, 

హస్త్యశ్వరథచర్యాసు ఖరో ్టాజావికర్శణి. 

గోధనేషు ప్రతోలీషు వరద్వారముఖేషు చ, 

అన్నసంస్కారదోషేషు పజ్లితాస్తత్ర శోభనాః. (విరాటపర్వం 47;30-32) 

అందుచేత ఇది ఈ పండితుల సలహాలు తీసికొనే సమయం కాదు. వీళ్లని వెనుకకు 
పెట్టి శత్రువులను సంహరించే ప్రయత్నం ప్రారంభించండి. 

మీ రందరూ అర్జునుని పేరు వినగానే భయపడుతున్నట్లున్నారు! నేనొక్కడనే వానిని 
సంహరిస్తాను. మీ రందరూ చూస్తూ నిలబడండి అని చాల తీవ్రంగా మాట్లాడాడు. 


కర్ణుడు చూపిన అవినయానికి, బెద్ధత్యానికీ తగు విధంగా సమాధానం చెపుతూ 
కృపాచార్యుడు కర్ణుణ్ణి తీవ్రంగా నిందించి - “అందరమూ కలిసి యుద్ధం చెయ్యాలి. 
నువ్వొక్కడవూ అర్జునుణ్ణి ఎదిరించడం మెడకు పెద్ద బండ్రాయి కట్టుకొని సముద్రంలో 
దూకడం వంటిది” అన్నాడు. 

తన తండ్రిని అధిక్షేపించినందుకు అశ్వత్థామ తీవ్రక్రోధావేశంతో కర్ణుణ్ణి దూషిస్తూ 
- కర్ణా! నీ పరాక్రమం చేత ఏనాడు పాండవులను ఓడించావో ఒక నిదర్శనం చూపించు. 

అర్జునుని విషయం తెలియదు కాబోలు - అతడు దేవుడు ఎదురుగా నిలబడితే 
దేవబలంతో యుద్ధం చేస్తాడు. మనుష్యునితో యుద్ధం వచ్చినప్పుడు మానుషబలంతో 
యుద్ధం చేస్తాడు. అస్త్రాన్ని అస్త్రంతో ఎదుర్కొంటాడు. అర్జునితో సమాను డెవ డున్నాడు 
- చూపు. 


376 మహాభారతసారసంగ్రహము 


దేవం దేవేన యుధ్యేత మానుషేణ చ మానుషమ్‌, 

అస్త్రం హ్యగస్తేణ యో హన్యాత్‌ కోత _ర్లునేన సమః పుమాన్‌. 

(విరాటపర్వం 50.20) 
పుత్రుని తరవాత పుత్రు డంతటివాడు శిష్యు డని ధర్మశాస్త్రవేత్తలు చెపుతారు. 
అందుచేత కూడ ద్రోణునికి అర్జునునిమీద పేమ ఎక్కువ. 

పుత్రాదనంతరం శిష్య ఇతి ధర్మవిదో విదుః, 

ఏతేనాపి నిమిత్తేన ప్రియో ద్రోణస్య పాణ్ణవః. (విరాటపర్వం 50. 21) 

నువ్వు ద్యూతం ఆదావు కదా! ఇంద్రప్రస్థం జయించావు కదా! [ద్రౌపదిని సభకు 
లాగికొని వచ్చావు కద! అలాగే ఇప్పుడు యుద్దానికి దిగు. 

“రాజధర్మ నిపుణుడు శకుని ఉన్నాడు కద! వానిని యుద్ధం చేయమను. ఇప్పుడు 
అర్జునుడు పాచికలతో పందాలు వేయడు, గాండీవం నుండి బాణవర్షం కురిపిస్తాడు!” 
(ఇవి బాల్లెట్‌ పేపర్లు కాదు; బాంబులు!) 

మీరందరూ అర్జునునితో యుద్ధం చేస్తే చెయ్యండి. నేను మాత్రం చెయ్యను. 
మనం వచ్చింది మత్స్యరాజుతో యుద్ధం చేయడానికి” అన్నాడు. 


ఇంతలో భీష్ముడు కలగచేసికొని వాళ్లను శాంతింపచేయడం కోసం ప్రయత్నిస్తూ 
ద్రోణాదుల పరాక్రమం ప్రశంసించాడు. 


ఒక ప్రక్క నాలుగు వేదాలు, మరొక ప్రక్క క్షాత్రమూ కనబడుతున్నాయి. ఇవి ఒక 
చోట ఉండడం వినము. ఇది మీ తండ్రీ కొడుకులలోనే కనబడుతుంది. 

చత్వార ఏకతో వేదాః క్షాత్రమేకత్ర దృశ్యతే, 

నైతత్‌ సమస్తముభయం కస్మింశ్చిదను శు(శ్రుమ. 

అన్యత్ర భారతాచార్యాత్‌ సపుత్రాదితి మే మతిః 

(విరాటపర్వం 51.8.9) 

దుర్యోధనుడు కూడా ద్రోణాచార్యుని క్షమింపు మని కోరాడు. 

భీష్ముని మాటలువిని అశ్వత్థామ - “పురుషశ్రేష్టా! ఈ సమయంలో మేం ఈ 
విధంగా అనడం యుక్తం కాదుకాని గురువు (మానాన్నగారు) కోపంతో ఉండడంచేత 
శత్రువు గుణాలను వర్ణించాడు. ఎందువల్లననగా - “గుణాలు శత్రువులో ఉన్నా వాటిని 
(గ్రహించాలి. గురువులో ఉన్న దోషాలనైనా ఎత్తి చూపాలి. అన్నివిధాలా కూడ పుత్రునికీ, 
శిష్యునికీ హితమైన మాటే చెప్పాలి. 


విరాటపర్వము 377 


శత్రోరపి గుణా గ్రాహ్యా దోషా వాచ్యా గురోరపి, 
సర్వథా సర్వయత్నేన పుత్రే శిష్యే హితం వదేత్‌. (విరాటపర్వం 51. 15) 


దుర్యోధనుని హితవు కోరిచెప్పిన మాటలే కాని మానాన్నగారి మాటలు వానిని 
న్యూనపరచడంకోసం పలికినవికాదు.” 


“భీష్ముని మాటలే చాలు. నాకేమీ కోపం లేదు. వనవాస సమయం పూర్తి కాకుండా 
అర్జునుడు రాడు. వచ్చాడంటే అది పూర్తి అయినదనే అర్థం. అయితే దుర్యోధనుడు గాని 
ఇతర ధార్తరాష్టులుగాని వాని బారి పడకుండా మనం చూచుకోవాలి” అన్నాడు 
ద్రోణాచార్యుడు. 


భీష్ముడు దుర్యోధనునితో ఇలా అన్నాడు - “మన సైన్యంలోని నాల్గవ వంతు 
సైన్యంతో నీవు నగరానికి వెళ్లు. రెండవ చతుర్ధభాగం గోవులను తోలుకొని నీ వెంట 
నగరం చేరుతుంది. మేం అందరమూ మిగిలిన సగం సైన్యంతో కలిసి అర్జునునితో 
యుద్ధంచేస్తాం. ఆ వచ్చినవాడు మత్స్యరా జైతే వానితో యుద్ధం చేస్తాం” ఆ మాటలు 
అందరూ అంగీకరించారు. దుర్యోధనుడు ముందు, వాని వెనుక గోధనమూ నగరం 
వైపు బయలుదేరాయి. 


భీష్ముడు సైన్యం అంతా జారగూకతతో మోహరించి యుద్ధసన్నద్దుడై నిలచాడు. 


అర్జునుడు విజ్బంభించాడు. రథఘోషమూ, శంఖధ్వనీ విని అర్జునుని ధ్వజంచూచి 
ద్రోణాచార్యులు “అదిగో అర్జునుడు” అన్నాడు. 


“ఇవిగో ఈ రెండు నమస్మార బాణాలు నా పాదాల దగ్గర పడ్డాయి. రెండు 
బాణాలు నా చెవులను దూసుకొని పోయాయి. నాకు అభివాదనం చేసి నా అనుమతి 
కోరుతున్నారు అర్జునుడు” అన్నాడు. 


అర్జునుడు ఉత్తరునితో - “ఉత్తరకుమారా! సైన్యంలో భీష్మాదులు కనబడుతున్నారు 
కాని దుర్యోధనుడు కనబడడంలేదు. బహుశా అతడు ప్రాణాలు రక్షించుకొనడం కోసం 
దక్షిణం వైపు నుండి గోవులను తీసికొని వెళ్లిపోతూంటాడు. ముందు వాని పని పట్టాలి. 
రథం అటు నడుపు. మాంసం ముక్క ఎర లేని యుద్దం ఉండదుకదా?” “నాస్తి యుద్ధం 
నిరామిషమ్‌” (వి.ప. 53. 14) అన్నాడు. 


రథం అటు వైపు కదిలింది. కృపాదులు దుర్యోధనుణ్ణి అర్జునుడు ఎక్కడ 
పట్టుకొంటాడో అని ఆతని వెనుకనే వెళ్లారు. అర్జునుని ధ్వజంమీద నున్న భూతాలు 
ఘోరమైన నాదం చేయడం ప్రారంభించాయి. గాండీవం టంకారధ్వనీ, శంఖధ్వనీ శస 
గోవు లన్నీ తోకలు పైకెత్తి అంభారవంతో వెనుకకు మళ్లాయి. 


378 మహాభారతసారసంగ్రహము 


యుద్ధం ప్రారంభ మయింది. రథం కర్చు డున్న వైపు తీసికొనివెళ్ల మన్నాడు 
అర్జునుడు. మధ్యలో వచ్చిన వికర్ణుడు ఓడి పారిపోయాడు. శత్రుంతప - సంగ్రామ 
జిత్తులను వధించి అర్జునుడు కర్గుణ్ణి యుద్ధ రంగం నుండి పారిపోయేటట్లు చేశాడు. 
వేలకొలది సైనికులు మరణించారు. 

అర్జునుడు ఉత్తరునికి కృప - [ద్రోణ - భీష్మాదుల రథాలు చూపిస్తూ ఒక్క రొక్కరి 
మీదికీ విజృంభించి అందరినీ ఓడించాడు. (విరాట పర్వంలోని 53-65 అధ్యాయాలలో 
యుద్దవర్ణనం అత్యద్భుతంగా జరిగింది). 


అర్జునుడు కౌరవ సైన్యా న్నంతనీ జయించి, కురువీరుల నందరినీ రణరంగం 
నుండి పారద్రోలి విజయలక్ష్మితో రథారూఢుడై రాజధాని వైపు మళ్లాడు. 


అర్జునుడు ఉత్తరకుమారుణ్ణి కౌగలించుకొని - “రాజకుమారా! నీ తండ్రి వద్ద 
పాండవు లందరూ ఉన్న విషయం నీకు ఇప్పుడు తెలిసిందికదా? నువ్వు మీ తండ్రి 
దగ్గరకు వెళ్లినప్పుడు పాండవులను గూర్చి ఆతనికి చెప్పకుము. ఆ మాట వింటే అతడు 
భయపడిపోయి నశించవచ్చును కూడ. అలాగే - “కౌరవులను జయించి గోవులను నీవే 
తీసికొని వచ్చి నట్లు ఆయనకు చెప్పుము” అన్నాడు. 

“నీవు చేసిన పనిని చేయగల శక్తి నాకు లేదు. అయినా - నీవు చెప్ప మనేవరకు 
నీ విషయము నా తండ్రితో చెప్పను” అన్నాడు ఉత్తరకుమారుడు. ఆయుధా లన్నీ మూటకట్టి 
మళ్లీ శమీవృక్షానికి కట్టారు. 


అర్జునుడు మళ్లీ శ్మశానం దగ్గర నున్న శమీవృక్షం వద్దకు వెళ్లి అక్కడ నిలబడ్డాడు. 
ధ్వజంమీద నున్న మహాకపి భూతాలతో ఆకాశంలోనికి ఎగిరిపోయాడు. వెనుకటి ధ్వజం 
వచ్చి రథంమీద నిలబడింది. అర్జునుడు బృహన్నలరూపం ధరించి మళ్లీ రథసారథ్యం 
చేశాడు. 

“మనం నగరంలో ప్రవేశించడానికి ముందుగానే గోపాలకుల ద్వారా నీవు 
కౌరవులను జయించి గోవులతో, విజయోత్సాహంతో తిరిగి నగరానికి వస్తూన్నట్లు వార్త 
పంపించుము అని అర్జునుడు ఆదేశించగా ఉత్తరు డా విధంగా చేశాడు. 


త్రిగర్తదేశీయులను పాండవుల సహాయంతో జయించిన విరాటుడు ఆనందోత్సాహా 
లతో నగరంలో ప్రవేశించాడు. మంత్రి సామంతాదులతో సభలో కూర్చొని విజయ 
వృత్తాంతం చెప్పుకొంటూ, “ఉత్తరకుమారు డెక్కడికి వెళ్లాడు?” అని ప్రశ్నించాడు. 


విరాటపర్వము 379 


తన కుమారుడు కౌరవులతో యుద్దానికి వెళ్ళాడని తెలియగానే విషణ్డుడై ఉన్న 
సైన్యా న్నంతనీ ఆతనికి సాహాయ్యం చేయడానికై వెళ్లమని పంపబోతున్నాడు. 


ఇంతలో ఉత్తరకుమారుడు పంపిన గోపాలులు ఆతని విజయవార్త విరాటరాజుకు 
తెలిపారు. ఆతని ఆనందానికి అవధులు లేవు. నగరం అంతా విజయోత్సవాలు 
చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు. 


“బృహన్నల సారథిగా ఉంటూండగా నీ పుత్రుడు జయించా డంటే ఇందులో 
ఆశ్చర్యం ఏమీ లేదు” అన్నాడు యుధిష్టిరుడు ఆ వార్తవినగానే. 

“ఈ విజయోత్సవంలో ఒక అంగంగా మనం ద్యూతం ఆడుకొందాం” అన్నాడు 
విరాటుడు కంకునితో. “జూదరులు ఆనందపారవశ్యంలో ఉన్నప్పుడు జూదం ఆడకూడ 
దని పెద్దలు చెప్పగా విన్నాను. అందుచేత ఇప్పుడు జూదం ఆడను. ఇంతకీ జూదం 
మంచిది కాదు. ఈ చెడ్డ వ్యసనంమూలాన్నే ఆ యుధిష్టిరుడు రాజ్యం కోల్పోయాడు” 
అన్నాడు కంకుడు. “కాదూ కూడదంటే అలాగే ఆడతాను” అన్నాడు. 


ద్యూతం ప్రారంభం అయింది. మధ్యలో విరాటుడు - “చూచావా! నా కుమారుడు 
యుద్ధంలో కౌరవులను ఎలా జయించేశాడో?” అన్నాడు. 


“బృహన్నల సారథిగా ఉంటే జయించడంలో ఆశ్చర్యం ఏముంది?” అని మళ్లీ 
అన్నాడు కంకుడు. ఆ మాట వినగానే విరాటునికి పట్టరాని కోపం వచ్చింది. “బ్రహ్మబంధూ! 
(దుష్టబ్రాహ్మణుడా!) ఆ నపుంసకునితో కలిపి నా పుత్రుణ్ణి ప్రశంసిస్తున్నావా! నీకు ఏం 
మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియడం లేదు! ఈ మాటలు క్షమిస్తున్నాను. మళ్లీ 
ఇలాంటి మాట లెన్నడూ మాటలాడకు” అన్నాడు. 


“రాజా, కౌరవవీరులే కాదు, సురాసురు లెదురు వచ్చినా బృహన్నల అనాయాసంగా 
జయించేస్తూంది. ఆ బృహన్నల ప్రక్క నున్నప్పుడు కౌరవులను నీ కుమారుడు జయించా 
డంటే ఆశ్చర్యం ఏమిటి?” అని మళ్లీ అన్నాడు కంకుడు. 


“మళ్లీ అదే మాట అంటున్నావు! నియంత లేకపోతే ఇలాగే ప్రతీవాడూ అధర్మం 
చేస్తూంటాడు” అని అంటూ విరాటుడు పాచికతో కంకుని ముఖంమీద విసిరి గట్టిగా 
కొట్టాడు. యుధిష్టిరుని ముక్కునుండి రక్తం కారింది. అది క్రింద పడకుండానే యుధిష్టిరుడు 
చేతులు అద్దు పెట్టుకున్నాడు. 

ప్రక్కనే ఉన్న ద్రౌపదికేసి చూచాడు. ఆమె ఆతని అభిప్రాయం తెలిసికొని బంగారు 
పాత్రలో నీళ్లు పోసి తీసికొని వచ్చి ఆ రక్తం దానిలో పడే టట్లు పట్టింది. 


380 మహాభారతసారసంగ్రహము 


ఇంతలో పుష్పాలూ, సుగంధద్రవ్యాలూ తనమీద అందరూ చల్లుతుండగా, 
ఉత్తరకుమారుడు ద్వారం దాకా వచ్చాడు. ద్వారపాలకులు చెప్పగా రాజు - 
“ఉత్తరకుమారుణ్ణీ, బృహన్నలనూ వెంటనే తీసికొనిరా!” అని క్షత్తను ఆజ్ఞాపించాడు. 
అప్పుడు యుధిస్టిరుడు ఆతని చెవిలో - “ఉత్తరకుమారుణ్జి ఒకృణ్ణ తీసికొనిరా, బృహన్నలను 
తీసికొనిరావద్దు. నా ముక్కునుండి రక్తం కారడం చూస్తే అతడు ఈ రాజవంశాన్నే 
రూపుమాపుతాడు. యుద్ధంలో తప్ప మరెక్కడైనా ఎవరైనా నా శరీరం మీద గాయం 
కలిగిస్తే వానిని సర్వనాశనం చేస్తా నని ఆతడు ప్రతిజ్ఞ పట్టి ఉన్నాడు” అని చెప్పాడు. 

ఉత్తర కుమారుడు వచ్చి తండ్రికి పాదాభివందనం చేశాడు. ముక్కుమీద గాయంతో 
దూరంగా కూర్చుండి, ప్రక్శనే సైరంధ్రి నిలబడి ఉన్న యుధిస్టిరుణ్ణి చూచి - “ఏ పాపాత్ముడు 
ఈయనను ఈ విధంగా కొట్టాడు?” అని తండ్రిని అడిగాడు. విరాటుడు జరిగిన విషయం 
చెప్పాడు. వెంటనే ఉత్తరుడు - “రాజా! నువ్వు చేయకూడని పనిచేశావు. వెంటనే ఈతనిని 
అనుగ్రహింపచేసుకో” అన్నాడు. 

విరాటుడు, నివురు గప్పిన నిప్పు వలె ఉన్న యుధిస్టిరుని వద్దకు వెళ్లి క్షమింపుమని 
వేడాడు. 

“రాజా! నాకు కోపం లేదు. ఈ రక్తం నేలమీద పడి ఉంటే నీ రాజ్యం అంతా 
భస్మం అయిపోయి ఉండేది” అన్నాడు యుధిష్టిరుడు. 

రక్తం కట్టింది. బృహన్నల లోపలికి వచ్చి రాజుకీ, కంకునికీ నమస్కరించాడు. 

విరాటుడు సంతోషాతిశయంతో పుత్రుణ్ణి దగ్గరికి తీసికొని, కౌరవసైన్యంలోని 
మహావీరులను పేరుపేరుతో నిర్దెశిస్తూ - “ఆతనిని ఎలా జయించావు, ఇతనిని ఎలా 
జయించావు?” అంటూ ప్రశ్న వర్షం కురిపించాడు. 

అప్పుడు ఉత్తరకుమారుడు - “నేను శత్రువులను జయించలేదు. గోవులను వెనుకకు 
తీసికొని రాలేదు. ఒక దేవపుత్రుడు ఈ పనంతా చేశాడు. నేను భయపడి పారిపోతూంటే 
అతడు నన్ను వెనుకకు తీసికొని వెళ్లి ఆత డొక్కడే ఆ మహావీరు లందరినీ జయించాడు.” 

“ఆ మహాబాహు వైన దేవపుత్రు డెక్క డున్నాడు. నాపుత్రుణ్జీ, గోవులనూ రక్షించిన 
ఆ దేవపుత్రుణ్ణి పూజించాలి” అని విరాటు డడిగాడు. 

“అతడు అంతర్థానం చెందాడు. రేపో, ఎల్లుండో మళ్లీ కనబడతాడు” అని ఉత్తరు 
డన్నాడు. 

విరాటుని అనుమతి తీసికొని పారుడు తను యుద్ధరంగంనుండి తీసికొని వచ్చిన 
రంగురంగు బట్టలు ఉత్తరకు స్వయంగా ఇచ్చాడు. ఆమె చాల సంతోషించింది. 


విరాటపర్వము 381 


మూడవ రోజున పాండవు లైదుగురు రాజార్దవేషాలు ధరించి, దేవతా పురుషుల 
వలె ప్రకాశిస్తూ, విరాటుని సభకు వెళ్లి రాజాసనాలమీద కూర్చున్నారు. 

ఇంతలో రాజకార్యపర్యవేక్షణకై వచ్చిన విరాటుడు రాజాసనాలమీద కూర్చున్న 
వాళ్లను చూడగానే క్రోధంతో మండిపడ్డాడు. 


“ఏదో పాచికలు బాగా ఆడతావు కదా అని నిన్ను సభాస్తారుణ్ణిగా చేస్తే ఈనాడు 
చక్కగా అలంకరించుకొని రాజాసనంమీద కూర్చున్నా వేమిటి!” అని కంకుణ్ణి దూషించాడు. 

అప్పుడు అర్జునుడు నవ్వుతూ, పరిహాసపూర్వకంగా - “రాజా! ఇతడు ఇక్కడ 
కాదు; ఇంద్రుని అర్జాసనంమీద కూర్చొన దగినవాడు” అని అంటూ - “ఎవరు గుమ్మం 
నుండి కదలినప్పుడు పదివేల గజాలు, ముప్ఫెవేల రథాలూ ఎనిమిది వందల మంది 
చక్కగా అలంకరించుకొన్న వందిమాగధులు ఆతని వెనుకనే వెళ్లేవారో ఆ యుధిష్టిర 
మహారాజు ఇతడు. ఇతడు రాజాసనం మీద కూర్చుండవచ్చునా కూర్చుండకూడదా - 
నువ్వే చెప్పు” అన్నాడు. 

తరువాత అర్జునుడు వరుసగా తమ అందరిని గూర్చి విరాటునికి తెలిపాడు. 
సైరంధ్రియే ద్రౌపది అని చెప్పాడు. “నీ రాజ్యంలో సుఖంగా అజ్ఞాతవాసం చేశాం” 
అన్నాడు. 

ఉత్తరుడు వాళ్లందరినీ ప్రశంసించి అర్జునుని పరాక్రమవృత్తాంతం అంతా కళ్లకు 
కట్టి నట్లు వర్ణించి చెప్పాడు. 

అప్పుడు విరాటుడు ఒక్కరాక్కరిని కాగలించి పరమాదరభావంతో సత్మరించాడు. 


పాండవుల అనుగ్రహం సంపాదింపదలచి విరాటుడు - “మన ఉత్తరను అర్జునుని 
కిచ్చి వివాహం చేస్తే వీళ్లను తగు విధంగా సత్మరించినవాళ్లం అవుతాం” అని 
ఉత్తరకుమారునితో చెప్పి యుధిష్టిరునితో - “ఈ రాజ్యం మీదే. దీనిని స్వీకరించండి. 
నా కుమార్తె ఉత్తరను అర్జునున కిచ్చి వివాహం చేస్తాను. నువ్వు అంగీకరించాలి” అన్నాడు. 


యుధిస్టిరుడు అర్జునుని వైపు చూచాడు. అర్జునుడు - “ఉత్తర నా పుత్రికవంటిది. 
ఈమెను నాకు కోడలినిగా స్వీకరిస్తాను. శ్రీకృష్ణుని మేనల్లుడు, ఆతని (ప్రేమకు పాత్రుడు 
నా కుమారుడూ అయిన అభిమన్యునికి భార్యను చేసికొంటాను” అన్నాడు. 

ద్వారకనుండి అభిమన్యువు యాదవులతో కలిసి వచ్చాడు. ఎంతోమంది 
మిత్రరాజులు సకుటుంబులై వచ్చారు. శ్రీకృష్ణబలరామాదుల సమక్షంలో మహావైభవంతో 
ఉత్తరా - అభిమన్యుల కల్యాణోత్సవం జరిగింది. 


విరాటపర్వం సమాప్తం. 


శ్రీః 
ఓమ్‌ స్వస్తి శ్రీగణేశాయ నమః 


ఉద్యోగపర్వము 
పాండవాదుల మంతనాలు 


ఉత్తరా - అభీమన్యుల వివాహం జరిగిన మరునాడు రాజు లందరూ విరాటుని 
సభలో సమావిష్టు లయ్యారు. వయోవృద్దులూ మాన్యులూ అయిన విరాట-ద్రుపదులు 
ముందుగా ఆసనాలమీద కూర్చున్నారు. వసుదేవుడు కూర్చున్నాడు. సాత్యకి, బలరాముడు 
పంచాలరాజు దగ్గరా, కృష్ణ-యుధిష్టిరులు విరాటుని దగ్గర కూర్చున్నారు. ద్రుపదుని 
కుమారు లందరూ, భీమార్జునులు, నకులసహదేవులు, ప్రద్యుమ్నుడు, సాంబుడు, విరాటుని 
పుత్రులు, అభిమన్యువు - అందరూ తమ తమ ఆసనాలను అలంకరించి ఉన్నారు. 

కొంత సేపు ఆ విషయాలూ ఈ విషయాలూ మాట్లాడుకున్న తరువాత కృష్ణు 
డేమైనా మాటలాడితే వినా లను ఉత్మంఠతో అందరూ ఆతని వైపే చూస్తున్నారు. 

కృష్ణు డిలా ప్రారంభించాడు - “శకుని మోసం చేసి యుధిష్టిరుణ్ణి ద్యూతంతో వ్‌ 
విధంగా ఓడించాడో, ఏ విధంగా యుధిష్టిరుడు రాజ్యం కోల్పోయాడో మీకందరికీ తెలిసిన 
విషయమే కదా? పరాక్రమంచేత రాజ్యం సంపాదించే సామర్థ్యం ఉన్నా కూడ ధర్మబద్దులై 
ఈ పాండవులు పడరాని కష్టాలన్నీ పడ్డారు. 

ధర్మరాజుకు ఏది హితమో, దుర్యోధనునికి ఏది హితమో ఆలోచించండి. అధర్మం 
చేత స్వర్గరాజ్యం లభించినా ధర్మరాజు అంగీకరించడు. ధర్మబద్ధ మైన ఏకగ్రామాధిపత్యం 
లభించినా అంగీకరిస్తాడు. 

ధృతరాష్షుని పుత్రులు పాండవులతో యుద్ధం చేసి రాజ్యం సంపాదించలేదు. 
అయినా కూడ ధర్మజుడు వాళ్ల క్షేమమే కోరుతున్నాడు. 


పాండుపుత్రులు దిగ్విజయం చేసి తాము సంపాదించిన రాజ్యాన్నే కోరు 
కొంటున్నారు. కౌరవు లైతే అనేక పర్యాయాలు పాండవులను చంపడంకోసం ఎలా 
ప్రయత్నించారో మీకు తెలిసినదే. అందుచేత కౌరవుల రాజ్యలోభాన్ని, ధర్మజుని ధర్మ 
తత్పరత్వాన్నీ దృష్టిలో ఉంచుకొని ఏమి చేస్తే బాగుంటుందో, మీరందరూ కలిసికట్టుగాను, 
వేరు వేరుగాను ఆలోచించండి. 


ధర్మబద్దు లైన ఈ పాండవులు సమయం పాలించి వచ్చారు. అనుకొన్న దీనికి 
విరుద్ధంగా కౌరవులు ఏమైనా చేస్తే వీళ్లు సహించరు. 


ఉద్యోగపర్వము 383 


ఇంతకీ దుర్యోధనుని ఆలోచన ఏమో తెలియదు. అది తెలియకుండా మీరు 
మాత్రం ఏమి చేస్తారు? అందుచేత ఎవరి నైన ధర్మశీలు డైన సత్పురుషుణ్ణి వాళ్ల దగ్గరికి 
పంపి రెండు పక్షాల మధ్య శాంతి నెలకొనే టట్లు చేసి, వీళ్లకు అర్ధరాజ్యం లభించే టట్లు 
చేయాలి.” 


శ్రీకృష్ణుని తరువాత బలరాము డిలా అన్నాడు - “కృష్ణుని మాటలు మీ రందరూ 
విన్నారు కదా? కౌరవులూ పాండవులూ కూడ సుఖంగా ఉండడమే మనం కోరుకొన 
దగినది. ఎవరైనా ప్రాజ్ఞుడు ధృతరాష్రుజ్జీ, భీష్మాదులను కలిపి వీరి మధ్య తగు విధంగా 
మైత్రీభావం నెలకొనే టట్లు చేయడం మంచి దని నేను కూడ అనుకుంటున్నాను. 


అయితే వాళ్లతో మాట్లాడడంకోసం వెళ్లేవాడు వాళ్లకు బాగా వంగి ఉంటూ 
వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితిలోనూ వాళ్లకు కోపం కలగనీయకూడదు. వాళ్లు చాల 
బలవంతులుగా ఉన్నారు. విషయం అంతా వాళ్ల అధీనంలో ఉంది. 

యుధిష్టిరుడు ద్యూతప్రియుడై రాజ్యం పోగొట్టుకొన్నాడు. మిత్రు లందరూ 
నివారించినా మానలేదు. ఇతడు కర్షునితో గాని, దుర్యోధనునితో కాని ఆడవచ్చును 
కదా? అలా చేయలేదు. తనకు అంత నేర్చు లేకపోయినా, ఈ విద్యలో మంచి నేర్చు 
ఉన్న శకునితో ఆడాడు. ఓడిపోయాడు. దీనిలో శకుని అపరాధం ఏముంది? అందుచేత 
అక్కడికి వెళ్లేవాడు బాగా వంగి ఉండి, సామపూర్వకంగా మాత్రమే ధృతరాషునితో 
మాట్లాడాలి. 

సంరమృమాణో విజితః ప్రసహ్య 

తత్రాపరాధః శకునేర్న కళ్చిత్‌, 

తస్మాత్‌ ప్రణమ్యైవ వచో బ్రవీతు 

వైచిత్రవీర్యం బహుసామయుక్తమ్‌. (ఉద్యోగపర్వం. 2 12) 

“కౌరవులతో విరోధం పెట్టుకొనడం మంచిది కాదు. దుర్యోధనుడితో సామ 
పూర్వకంగానే మంతనాలు జరపాలి.” 


బలరాముని మాటలు పూర్తి కాకుండానే సాత్యకి క్రోధావేశంతో చర్రున లేచి 
ఇలా అన్నాడు. 


మనిషి తన మనస్సు ఎలా ఉంటుందో అలాగే మాటలాడతాడు. నువ్వు నీ 
అంతరాత్మ ఎలా ఉందో అలాగే మాట్లాడావు! 


384 మహాభారతసారసంగ్రహము 


యాద్భశః పురుషస్యాత్మా తాదృశం సంప్రభాషతే, 

యథారూపో9_న్తరాత్మా తే! తథారూపం ప్రభాషసే. (ఉద్యోగపర్వం. 83.1.) 

లోకంలో శూరులూ ఉంటారు. దుర్మార్గులూ ఉంటారు. ఎల్లప్పుడూ రెండు పక్షాలూ 
ఉంటాయి. 

ఒకే చెట్టుకు పండ్లున్న కొమ్మ, పండ్లు లేని కొమ్మా ఉన్నట్లు, ఒకే కులంలో 
నపుంసకులు (పిరికివాళ్లు) పుడతారు, మహాబలశాలులూ పుడతారు. 

ఏకస్మిన్నేవ జాయేతే కులే క్రీబమహాబలే, 

ఫలాఫలవతీ శాఖే యధథైకస్మిన్వనస్పతోౌ. (ఉద్యోగపర్వం. 8.) 

లాంగలధ్వజా! నువ్వు ఇలా మాట్లాడుతున్నందుకు నా కేమీ బాధ లేదు. నీ మాటలు 
వింటూ ఊరుకొంటూన్న వీళ్లందరినీ చూస్తే నాకు కోపంగా ఉంది. 

ధర్మరాజును గూర్చి, ఆతనిలో ఏదో దోషం ఉన్నట్లు నువ్వు ఏ విధ మైన జంకూ 
గొంకూ లేకుండా సభలో ఎలా మాటలాడకలుగుతున్నావా అని నాకు ఆశ్చర్యంగా ఉంది. 

ఒక మహాత్ముణ్ణి జూదానికి పిలిచి, మోసం చేసి గెలిచినవాళ్ల జయం ధర్మజయం 
ఎలా అవుతుంది? 

వనవాసం పూర్తి చేసికొని వచ్చిన తరువాత కూడ “వీళ్ల జాడ గడువు పూర్తికాక 
ముందే తెలిసిపోయింది.” అనేవాళ్లు ధర్మాత్ము లెలా అవుతారు? రాజ్యాన్ని అపహరించా 
లనే దుర్చుద్ధి లేనివా రని ఎలా అంటావు? 

కథం చ ధర్మయుక్తాస్తే న చ రాజ్యం జిహీర్షవః, 

నివృత్తవాసాన్‌ కౌన్తేయాన్‌ య ఆహుర్విదితా ఇతి! (ఉద్యోగపర్వం. 3.10) 

భీష్మద్రోణ విదురాదులు చెప్పినా కూడా పాండవులకు తండ్రి ద్వారా సంక్రమించిన 
రాజ్యాన్ని వాళ్లకు ఇవ్వనంటున్న వానిని అనునయించడం అనగా ఏమిటి? 

వాళ్లందరినీ కట్టి తీసికొని వచ్చి ధర్మరాజు పాదాలమీద పడే టట్లు చేస్తాను. 
అందుకు అంగీకరించకపోతే యమలోకానికి పంపుతాను. 

ఆతతాయులైన శత్రువులను వధించడంలో అధర్మం ఏదీ లేదు. శత్రువుల దగ్గరకి 
వెళ్లి యాచించడం అధర్మహేతువు; అపకీర్తికరం. 

యుధిష్టిరుడు తన రాజ్యం తాను పొంద నైనా పొందాలి. కౌరవులు అందరూ 
పూర్తిగా సర్వనాశమైనా కావాలి. మరొక పక్షం లేదు. 


ఉద్యోగపర్వము 385 


ద్రుపదమహారాజు సాత్యకి అభిప్రాయాన్ని సమర్ధిస్తూ - దుర్యోధనుని విషయంలో 
మృదుత్వం చూపడం గాడిద విషయంలో మృదుత్వం చూపడం వంటిది అన్నాడు. 

“పాపాత్ముడు మృదువుగా మాటలాదేవాణ్ణి అసమర్థ డనుకొంటాడు. 

మృదుం వై మన్యతే పాపో భాషమాణమశక్తికమ్‌. (ఉద్యోగపర్వం 4.6) 

అందుచేత బలరాముని అభిప్రాయం నా కేమాత్రమూ అంగీకార్యం కాదు” అని 
స్పష్టంగా చెప్పాడు - 

బలదేవస్య వాక్యం తు మమ జ్ఞానే న యుజ్యతే. (ఉద్యోగపర్వం 4.8) 

అయితే ముందుగా దూత ద్వారా వాళ్ల అభిప్రాయం స్పష్టంగా తెలిసికొనడం 
అవసరమే. అందుచేత నేను మంచి బుద్ధిశాలి నెవని నైనా వాళ్ల దగ్గరికి పంపుతాను. 
ఈ లోపుగా మన మిత్రరాజు లందరికీ వార్తలు పంపి వాళ్లను కూడగట్టుకొందాం” 
అన్నాడు. 

కృష్ణుడు ద్రుపదమహారాజు మాటలను అంగీకరిస్తూ “మనం అందరమూ ఇప్పుడు 
వివాహం సందర్భంలో కదా ఇక్కడ కలుసుకొన్నాం. అందుచేత ఆ ఆనందంతో మన 
నగరాలకి తిరిగి వెడదాం” అన్నాడు. 

“ద్రుపద మహారాజా! నీవు వయస్సుచేత, విద్యచేత కూడ పెద్దవాడవు. ధృతరాషునికి 
కూడ నీమీద మంచి గౌరవ భావం ఉంది. నువ్వు ద్రోణ - కృపాచార్యుల మిత్రుడవు. 
మేం అంతా నీ శిష్యుల వలె నీవు ఎలా చెపితే అలా చేస్తాం. పాండవుల కార్యానికి 
భంగం కలగకుండా ధర్మబద్ధంగా ఎమి చెయ్యాలో అది చెయ్యి. ఆ విధంగా దూతను 
పంపు. ఎందుచేత నంటే మనకు కౌరవులతోను, పాండవులతోను సంబంధం సమానమే. 

కింతు సంబంధకం తుల్యమస్మాకం కురుపాణ్ణుషు. (ఉద్యోగపర్వం 5. 3) 

మనం చేసిన ప్రయత్నానికి ఫలంగా దుర్యోధనుడు శాంతిని కోరితే మంచిదే. 
దర్పంచేత, అజ్ఞానంచేతా మనం చెప్పినట్లు చేయకపోతే మన మిత్రరాజు లందరికీ 
సందేశాలు పంపించి మాకు కూడ వార్త పంపు.” 

అథ దర్పాన్వితో మోహాన్న కుర్యాద్ధృతరాష్ట్రజః, 

అన్యేషాం ప్రేషయిత్వా చ పశ్చాదస్మాన్‌ సమాహ్వయేః. 

(ఉద్యోగపర్వం 6.18) 
కృష్ణుడు సపరివారంగా ద్వారకకు వెళ్లాడు. 


386 మహాభారతసారసంగ్రహము 


(ద్రుపద మహారాజు పురోహితుణ్ణి పిలిచి ఆతనిని ధృతరా్లుని వద్దకు పాండవుల 
దూతనుగా పంపదలచి ఇలా అన్నాడు - 

“బ్రాహ్మణోత్తమా! భూతాలలో (చేతన-అచేతన పదార్థాలలో) ప్రాణులు (చేతనాలు) 
శ్రేష్ట మైనవి. ప్రాణులలో బుద్ధిజీవులు శ్రేష్టములు. బుద్ధిమంతులలో నరులు ్రేష్టులు. 
నరులలో ద్విజులు శ్రేష్టులు. ద్విజులలో వైద్యులు, అనగా విద్యావంతులు శ్రేష్టులు. 
వైద్యులలో నిశ్చిత మైన బుద్ధిగలవారు (సరియైన నిర్ణయాలు తీసికొనగలిగినవాళ్లు) శ్రేష్టులు. 
కృతబుద్దులలో కర్తలు (పనిచేసి చూపించేవారు) గ్రేష్ణులు. కర్తలలో బ్రహ్మవాదులు (బ్రహ్మను 
తెలిసి దానిని గూర్చి మాట్లాడగలవారు) గ్రేష్ణులు”- 

భూతానాం ప్రాణినః గ్రేష్టాః ప్రాణినాం బుద్ధిజీవినః, 

బుద్ధిమత్సు నరాః [శ్రేష్టాః నరేష్వపి ద్విజాతయః, 

ద్విజేషు వైద్యాః శ్రేయాంసో వైద్యేషు కృతబుద్ధయః, 

కృతబుద్ధిషు కర్తారః కర్శృషు బ్రహ్మవాదినః. (ఉద్యోగపర్వం 6.12) 

నీవు కృతబుద్దులలో ప్రధానుడ వని నా అభిప్రాయం. కులంచేత, వయస్సుచేత, 
విద్యచేతా కూడ విశిష్టుడవు. బుద్ధిలో శుక్ర - బృహస్పతులతో సమానుడవ. 

కౌరవులు పాండవులను మోసగించి ఎలా కష్టాల పాలు చేశారో నీకు తెలుసును 
కదా? ఈ మోసం ధృతరాష్టునకు కూడ తెలిసి చేసినదే. వాళ్లు ఎట్టి పరిస్థితిలోను 
పాండవుల రాజ్యం పాండవుల కిచ్చే అభిప్రాయంలో లేరు. 

నువ్వు ధృతరాష్ష్రుని వద్దకు వెళ్లి ధర్మయుక్తము లైన మాటలు చెపుతూ యోధుల 
మనస్సులలో మార్చు తీసికొనిరావాలి. 

విదురుడు నీ మాటలను సమర్థిస్తాడు. భీష్మద్రోణకృపాదుల ఆలోచనలలో భేదం 
కలిగిస్తాడు. అమాత్యులలో భేదాలు ఏర్పడి, యోధులలో వైముఖ్యం కలిగి నప్పుడు 
అదంతా సర్దుకొనడంలో వాళ్లు కొంత శ్రమపడవలసి వస్తుంది. 

అమాత్యేషు చ భిన్నేషు యోధేషు విముఖేషు చ, 

పునరేకత్ర కరణం తేషాం కర్మ భవిష్యతి. (ఉద్యోగపర్వం 6.10) 

ఈలోగా పాండవులు ఏకాగ్రచిత్తంతో సైన్యబలాన్నీీ వస్తుబలాన్నీ సమకూర్చు 
కొనడానికి తగిన సమయం దొరుకుతుంది. 


నువ్వు కొన్నాళ్లపాటు అక్కడనే ఉంటూ, వీళ్లని కలుస్తూ వాళ్లను కలుస్తూ ఆలస్యం 


ఉద్యోగపర్వము 387 


చేస్తూంటే వాళ్లు సేనాకర్మ ప్రారంభించరు. అందులో సందేహం లేదు. నువ్వు అక్కడికి 
వెళ్లడంలో ప్రధానప్రయోజనం ఇదే. 


ధర్మబద్ధ మైన నీ మాటలు వినడం చేత ధృతరాష్రుడు ధర్మమార్గం అవలంబించినా 
అవలంబించవచ్చును. 

సంగత్యా ధృతరాష్ట్రశ్చ కుర్యాద్ధర్యం వచస్తవ. (ఉద్యోగపర్వం 6.14) 

నీవు ధర్మయుక్తుడవై అక్కడ నున్నవాళ్లతో ధర్మబద్ధంగా వ్యవహరిస్తూ, కొంచెం 
దయాస్వభావం కలవాళ్లు అన్నవాళ్ల దగ్గర పాండవులు అనుభవించిన క్లేశా లన్నీ వర్ణించి 
చెపుతూ, వృద్ధులవద్ద పూర్వులు అనుసరించిన కులధర్మాలను గూర్చి ముచ్చటిస్తూ వాళ్ల 
అందరి మనస్సులను తప్పక భేదించగలవు. నా కే మాత్రమూ సందేహం లేదు. 

నీకు వాళ్లవల్ల భయం ఏదీ ఉండదు. ఎందువల్ల ననగా వేదవెత్త వైన బ్రాహ్మణుడవు, 
దౌత్యంమీద అక్కదికి వెళ్లినవాడవు. అన్నింటికీ మించి వయోవృద్ధుడవు. అందుచేత 
నువ్వు పుష్యమీ నక్షత్రాన, జయలగ్నంలో బయలుదేరి యుధిష్టిరుని కార్యం సాధించడానికి 
వెళ్లాలి. 

ద్రుపదు డీ విధంగా బోధించగా పురోహితుడు శిష్యసమేతుడై హస్తినపురానికి 
వెళ్లాడు. 


కృష్ణుడు దుర్యోధనార్డునులకు సాహాయ్యం 
చేయడానికి అంగీకరించడం 


ద్రుపదుని పురోహితుడు హస్తినపురానికి పాండవుల దూతగా వెళ్లిన తరువాత 
పాండవులు ఇతరరాజులకు కూడా వాళ్ల సాహాయ్యం కోరుతూ దూతలను పంపారు. 


అర్జునుడు స్వయంగానే ద్వారకకు వెళ్లాడు. అదే సమయంలో దుర్యోధనుడు 
కూడ కృష్ణుని సాహాయ్యం కోరడానికై అక్కడికి వెళ్లాడు. అప్పటికి కృష్ణుడు నిద్రపోతూన్నాడు. 
దుర్యోధనుడు కొన్ని క్షణాలు ముందుగా వెళ్లి కృష్ణుని శిరస్సు వైపున ఉన్న ఉన్నతాసనం 
మీద ఆసీను డయ్యాడు. కొంచెం ఆలస్యంగా వెళ్లిన అర్జునుడు సవినయంగా నిలబడి 
ఉన్నాడు. 

కృష్ణుడు కళ్లు తెరవగానే అర్జునుడు ముందు కనబడ్డాడు. వా రిద్దరినీ సాదరంగా 
పలకరించి కృష్ణుడు వారి రాకకు కారణం అడిగాడు. దుర్యోధనుడు - “నీకు నాతోను 
అర్జునునితోనూ కూడ సంబంధబాంధవ్యాదులు సమానమే కదా? నేను యుద్ధంలో ని 
సాహాయ్యం కోరడానికి వచ్చాను. ముందుగా కూడ వచ్చాను” అన్నాడు. 


388 మహాభారతసారసంగ్రహము 


“నువ్వు ముందుగా వచ్చిన మాట నిజమే. కాని నేను అర్జునుణ్ణి ముందుగా 
చూచాను. అందుచేత ఇద్దరికీ కూడ సాహాయ్యం చేస్తాను. నావంటి శరీరదార్యం గల 
నారాయణు లను పేరు గల ఒక అర్చుదం సైనికులు ఒకరి పక్షాన ఉంటారు. నే 
నొక్కడినే, యుద్ధం చేయకుండా ఒకరి పక్షాన ఉంటాను. పార్టుడు చిన్నవాడు గాన 
ముందు కోరుకోవాలి” అన్నాడు కృష్ణుడు. 


అప్పుడు అర్జునుడు కృష్ణుణ్ణి కోరుకోగా దుర్యోధనుడు వెయ్యివేలమంది సైనికులను 
కోరుకున్నాడు. 


తరవాత దుర్యోధనుడు బలరాముని దగ్గరికి వెళ్లి తను వచ్చిన పని చెప్పాడు. 
“విరాటుని ఇంట్లో వివాహం అయినప్పుడు నేను చెప్పిన మాటలు కృష్ణునికి నచ్చలేదు. 
కృష్ణుణ్ణి వదిలి నేనుండను. నేను నీకు గాని యుధిష్టిరునికిగాని సాహాయ్యం చేయను” 
అన్నాడు బలరాముడు. 


తరువాత అతడు కృతవర్మ వద్దకు వెళ్లాడు. అతడు వానికి ఒక అక్షౌహిణి సైన్యం 
ఇచ్చాడు. 

“యుద్ధం చేయనివానిని నన్ను ఎందుకు కోరుకొన్నావు” అని కృష్ణుడు అర్జునుణ్ణి, 
దుర్యోధనుడు వెళ్లిపోయినతరవాత అడిగాడు. 


“నువ్వు వాళ్ల నందరినీ సంహరించడానికి సమర్థుడవు. సందేహం లేదు. నేను 
కూడ ఒంటరిగా వాళ్ల నందరినీ సంహరించగలను. నీకు మొదటినుంచీ కీర్తి ఉండనే 
ఉంది. నువ్వు కూడ యుద్ధం చేస్తే ఆ కీర్తి కూడ నీకు వెళ్లిపోతుంది. నాకు కీర్తి రావాలని 
నా కోరిక. అందుచే యుద్ధం చేయని నిన్ను కోరుకొన్నాను. అయితే నీవు నాకు సారథిగా 
ఉంటే బాగుంటుం దని ఎంతో కాలం నుంచి నేను అనుకొంటున్నాను. నాకు సారథ్యం 
చెయ్యి” అన్నాడు అర్జునుడు. 

“కీర్తి విషయంలో నీవు నాతో పోటీపడుతున్నా వన్న మాట. సరే, నేను నీకు 
సారథ్యం చేస్తాను. నీ కోరిక తీరుతుంది” అన్నాడు కృష్ణుడు. 


దుర్యోధనుడు శల్యుణ్ణి వశపరచుకొనుట 
యుధిష్టిరుడు దూతలను పంపగా శల్యుడు గొప్ప సైన్యంతో, యుధిష్టిరునికి 
సాహాయ్యం చేయడానికి వస్తున్నాడు. ఈ విషయం తెలిసి దుర్యోధనుడు ఆ శల్యుడు 
ప్రయాణం చేయవలసిన సుదూరమార్గంలో అడు గడుగునా డేరాలు, క్రీడాస్థానాలు, 
భోజనపానీయాదులు ఏర్పాటు చేశాడు. వాటి నన్నింటినీ అనుభవిస్తూ శల్యుడు, అదంతా 


ఉద్యోగపర్వము 389 


యుధిష్టిరుడు ఏర్పాటు చేశా డను భావంతో “నాకు ఇంత సంతోషం కలిగించిన 
యుధిష్టిరుని మనుష్యు లెక్కడ? వాళ్లను తీసికొనిరండి. వాళ్లను తగు విధంగా సత్మరించాలి. 
యుధిష్టిరుడేమీ అనుకొనడు” అన్నాడు అక్క డున్నవాళ్లతో. 

అక్కడనే రహస్యంగా ఉన్న దుర్యోధనుడు ఎదురు వెళ్లి శల్యుణ్సి కలిశాడు. 
దుర్యోధనుని విషయంలో అత్యంత ప్రీతితో శల్యుడు - “నీ కేమి కావాలో కోరుకో” 
అన్నాడు. “నీవు నాకు సర్వసేనాయకుడవు కావాలి” అని కోరాడు దుర్యోధనుడు. శల్యుడు 
అందుకు అంగీకరించాడు. 


“దుర్యోధనా! నువ్వు నీ నగరానికి వెళ్లు. నేను యుధిష్టిరుణ్ణి కలిసి వస్తాను” అని 
శల్యుడు దుర్యోధనుణ్ణి పంపివేసి, ఉపహ్లావ్యం వెళ్లి యుధిష్టిరుని స్మంధావారంలో 
ప్రవేశించాడు. పాండవుల నుండి సపర్య లందికొని, కష్టా లన్నీ ధైర్యంతో ఎదుర్మొన్నందుకు 
వాళ్లను శ్లాఘించి, ఆశీర్వదించి, దుర్యోధనునకు తా నిచ్చిన మాటను గూర్చి చెప్పాడు. 

యుధిష్టిరుడు - “మహారాజా! నువ్వు చాల మంచి పని చేశావు. నాకు ఒక 
భద్రం చెయ్య మని కోరుతున్నాను. నీవు సారథ్యం విషయంలో వాసుదేవునితో సమానుడవు. 
కర్ణార్దునుల మధ్య యుద్ధం జరిగే టప్పుడు నివు కర్గునికి సారధిగా ఉండవలిసి ఉంటుంది. 
అప్పుడు నువ్వు అర్జునునికి ప్రాణాపాయం లేకుండా చూడాలి. అడుగడుగునా కర్ణుని 
తేజస్సు తగ్గిపోయే మాటలు పలకాలి. మాతులా! ఇది అకర్తవ్యమే అయినా నాకోసం 
చెయ్యాలి” అని కోరాడు. 


శల్యుడు అందుకు అంగీకరించాడు. “మీ రందరూ అనేకమైన కష్టాలు 
అనుభవించారు. అది మనస్సులో పెట్టుకొనకండి. అవన్నీ తీరిపోయాయి. మీ రాజ్యం 
మీకు లభిస్తుంది. ఎంతటి వాళ్లకైనా కష్టాలు తప్పవు. ఒకప్పుడు దేవేంద్రుడు ఆతని 
భార్యా కూడా ఎన్నో బాధలు పడ్డారు” అని అంటూ శల్యుడు ధైర్యం చెప్పాడు. 


యుధిష్టిరు డడుగగా అతడు ఇంద్రునికీ ఆతని భార్యకూ కలిగిన కష్టాలను ఈ 
విధంగా వర్ణించి చెప్పాడు. 


వృత్రాసుర వృత్తాంతము 
పూర్వం, మహాతపఃశాలీ, దేవతలలో శ్రేష్టుడూ అయిన త్వష్ట అను ప్రజాపతి 
ఉండేవాడు. అతడు ఇంద్రుని ద్రోహంవల్ల మూడు శిరస్సులు గల పుత్రుణ్ణి సృజించాడు. 
గొప్ప కాంతి గల ఆ విశ్వరూపుడు ఇంద్రస్థానాన్ని ఆక్రమించా లని కోరుతూ తపస్సు 
చేశాడు. సూర్య - చంద్ర - అగ్నులతో సమానమైన భయంకరములైన మూడు ముఖాలలో 


390 మహాభారతసారసంగ్రహము 


ఒక దానితో వేదాధ్యయనం చేశాడు. ఒకదానితో సుర త్రాగాడు, ఒకదానితో అన్ని 
దిక్కులనూ త్రాగేస్తున్నాడా అన్నట్లు చూచాడు. 

తన పదవి ఎక్కడ పోతుందో అని భయపడి ఇంద్రుడు ఆతని తపస్సును భగ్నం 
చేయడానికై అప్పరసలను పంపాడు కాని వాళ్లు ఆతని మనస్సును ఆకర్షింపలేకపోయారు. 


అప్పుడు ఇతనిని ఉపేక్షించకూడ దని నిశ్చయించుకొని ఇంద్రుడు వజ్రాయుధం 
ప్రయోగించగా అతడు మరణించాడు గాని ఆతని ముఖాల తేజస్సు యథాపూర్వంగానే 
ఉంది. దానితో ఇంద్రుని మనస్సులో భయం కలిగింది. 


ఒక వడ్రంగి బుజానికి గండ్రగొడ్డలి తగల్చ్బుకొని అక్కడికి వచ్చాడు. ఆతనితో 
ఇంద్రుడు - “నీవు ఈతని శిరస్సులు ఛేదించు. నీకు మానవులు యజ్ఞంలో పశు శిరస్సును 
భాగంగా ఇచ్చే టట్లు చేస్తాను” అన్నాడు. 

ఆ తక్ష ఆతని శిరస్సులు ఖండించాడు. వేదం పఠిస్తూ సోమం త్రాగే ఆతని 
శిరస్సునుండి కపింజల పక్షులు, అన్ని దిక్కులనూ త్రాగుతున్నట్లు చూచే శిరస్సునుండి 
తిత్తిరి పక్షులు, సుర త్రాగే శిరస్సునుండి కలవింకపక్షులు, డేగలు బైటకు వచ్చి 
ఎగిరిపోయాయి. 


ఇంద్రుడు తన కుమారుణ్ణి చంపినందుకు కోపించి త్వష్ట ఇంద్రుని నాశనంకొరకు 
అగ్నితో హోమం చేసి, తన తపోబలంచేత వృత్రుణ్ణి పుట్టించి “ఓ ఇంద్రశత్రూ! వృద్ధి 
పొందుము” అన్నాడు. వృత్రుడు పెరిగి పెరిగి భూమ్యాకాశాలను ఆక్రమించాడు. ఇంద్రుని 
చంపుము అని త్వష్ట ఆజ్ఞాపించగా అతడు ఇంద్రునితో యుద్ధం చేయడానికి స్వర్గలోకానికి 
వెళ్లాడు. 


ఘోర మైన యుద్ధంలో వృత్రుడు ఇంద్రుణ్ణి చిన్న ఉండగా చేసికొని మింగివేశాడు. 
అప్పుడు దేవతలందరూ కలిసి జృంభిక అను ఒక శక్తిని వృత్రాసురుణ్ణి చంపడానికై 
సృజించారు. వృత్రాసురుడు ఆవులించగా ఇంద్రుడు ఆతని ఉదరం నుంచి బైటకు వచ్చాడు. 
మళ్లీ ఇంద్ర-వృత్రుల మధ్య యుద్ధం జరిగింది. ఇంద్రుడు పారిపోయాడు. 


వృత్రుణ్ణి సంహరించే ఉపాయం తెలుప మని కోరుతూ దేవతలూ, బుషులూ 
విష్ణువు దగ్గరికి వెళ్లారు. “మీరు ఆతనితో సామోపాయపూర్వకంగా కొంత కాలం మైత్రితో 
ఉండండి.” నేను ఇంద్రుని ఆయుధంలో నా శక్తిని ప్రవేశపెట్టి ఆతనిని సంహరిస్తాను” 
అని విష్ణువు చెప్పాడు. 


ఉద్యోగపర్వము 391 


దేవాదులు వెళ్లి ఆతనిని కోరగా - “నన్నెవ్వరూ కూడ ఎండిపోయిన దానితో 
కాని, తడిగా ఉన్నదానితో కాని, రాతితో గాని, కట్టతో గాని, శస్త్రంతో గాని, అస్త్రంతో 
గాని, రాత్రి గాని, పగలు గాని చంపకూడదు. అలా వరం ఇస్తే మీతో సఖ్యంతో ఉంటాను” 
అన్నాడు వృత్రుడు. దేవాదులు అంగీకరించారు. 


అయితే ఇంద్రుడు ఆతనిని వధించడానికి అవకాశంకోసం వెదకుతూనే ఉన్నాడు. 
ఒకనాడు సంధ్యాసమయంలో ఇంద్రుడు - ఇది రాత్రి కాని పగలు కాని కాదు కదా 
అనుకొంటూ సముద్రంలో దూరంగా పర్వతాకారంలో తెల్లగా కనబడుతూన్న నురుగును 
తీసికొని, అది శుష్మం కాని ఆర్ధం కాని కాకపోవంటచేత, విష్ణువును స్మరిస్తూ దానితో 
వృత్రాసురుణ్జి కొట్టాడు. విష్ణుతేజస్సు దానిలో ప్రవేశించడంచేత అది వజసదృశమై వృత్రుణ్ణి 
చంపివేసింది. 

ఇంద్రుణ్ణి అసత్యపాపము, బ్రహ్మహత్యాపాపమూ వెన్నంటాయి. దానితో ఇంద్రుడు 
నీళ్లలో దాగికొని పామువలె కొట్టుకొంటూ పడిఉన్నాడు. ఇంద్రుడు లేకపోవడంతో 
ముల్లోకాలు అరాజకము లైపోయాయి. అంతటా ఉపద్రవాలు చెలరేగాయి. ఆ సమయంలో 
దేవేంద్ర సింహాసనాన్ని అధిష్టించడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. 


నహుషునికి ఇంద్రపదవి 
లోకత్రయము రాజవిహీన మై అనేక ఉపద్రవాలకు లోను అవడం చూచి మహర్షులు 
పుణ్యాత్ము డైన నహుష చక్రవర్తి ఈ పదం అలంకరించడానికి తగినవా డని నిర్ణయించి 
ఆతనిని కోరారు. 


“ఇంద్రు డంటే మహాబలశాలి కదా? నాకు ముల్లోకాలను పాలించే సామర్థ్యం 
లేదు” అన్నాడు నహుషుడు. 


“ఆ భయం ఏమీ లేదు. మా తపోబలం కూడ నీకు ఇస్తాం. నీ దృష్టి ఎవరిమీద 
ప్రసరిస్తే వాళ్ల శక్తి నీకు సంక్రమిస్తుంది. తప్పక త్రిభువనాన్ని పాలింపగలవు” అని చెప్పి 
బుషులు ఆతనిని ఇంద్రుణ్లిగా చేశారు. 

ఇంద్రపదవి లభించడంతోనే ఆతని తల పూర్తిగా తిరిగిపోయింది. కాలం అంతా 
అప్పరసలతోను, వివిధ భోగాలతోను గడపడం ప్రారంభించాడు. ఒకనాడు ఇంద్రుని 
భార్య యైన శచీదేవి ఆతని కంట బడింది. నేను ఇంద్రుడను కదా? ఈమె నా కెందుకు 
వశం కాలేదు? వెంటనే ఆమెను తీసికొని రండి అని ఆజ్ఞాపించాడు. 


392 మహాభారతసారసంగ్రహము 


తనను ఏదో విధంగా రక్షింపు మని శచీదేవి బృహస్పతిని శరణువెడింది. “నేను 
తగిన ఉపాయం చేస్తాను. నీ భర్తను నీవు పొందుతావు” అని బృహస్పతి ఆమెకు అభయం 
ఇచ్చాడు. 

శచీదేవికి బృహస్పతి రక్షణం కల్పించి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చా డని విని 
సహుషుడు కోపోదగ్రుడైపోయాడు. ఆతనికి అంత అత్యున్నత మైన స్థానమూ, పూర్వం 
ఏ ఇంద్రునికీ లేని శక్తులూ ఇవ్వడంచేత ఎవ్వరూ ఏమీచేయలేని పరిస్థితిలో ఉన్నారు. 


“శచీదేవిని స్వీకరించడం యుక్తం కాదు. ఆమెనుండి నీ మనస్సు మల్పుకో” అని 
కొందరు దేవతలు చెప్పగా - “పూర్వం ఇంద్రుడు అహల్యను, ఆమె భర్త జీవించి ఉండగానే, 
కోరాడు కదా? ఇంకా ఎన్నో దుష్మార్యాలు చేశాడు. ఆనాడు ఆ ఇంద్రుణ్ణి మీ రేమైనా 
నివారించడానికి ప్రయత్నించారా?” అని వాళ్లను ఎదురు ప్రశ్న వేశాడు నహుషుడు - 

అహల్యా ధర్చితా పూర్వమృషిపత్నీ యశస్వినీ, 

జీవతో భర్తురినేణ స వః కిం న నివారితః. 

బహూని చ నృశంసాని కృతానీ(న్దేణ వై వురా, 

వైధర్యాణ్యుపధాశ్చెవ సవఃకిం న నివారితః. (ఉద్యోగపర్వం 12.6,7) 

దేవగంధర్వాదులు - “ఇపు డేమి చేస్తే బాగుంటుంది” అని బృహస్పతిని అడిగారు. 
“శచీదేవియే స్వయంగా వెళ్లి నాకు కొంత సమయం ఇమ్మని నహుషుణ్ణి అడిగితే మంచిది” 
“కాలంలో ఎన్ని విఘ్నా లైనా రావచ్చును. కాలానికి కాలమే ఏదో ప్రతిక్రియ చూపుతుంది.” 

బహువిఘ్నః సురాః కాలః కాలః కాలం నయిప్యతి. 
(ఉద్యోగపర్వం 12. 26) 


అని బృహస్పతి ఉపాయం చెప్పాడు. 


శచీదేవి స్వయంగా సహుషుని దగ్గరకి వెళ్లి - “నా భర్త జాడ తెలియడంలేదు 
కదా? నాకు కొంత కాలం గడువు ఇయ్యి” అని కోరింది. అత డందుకు అంగీకరించాడు. 
ఆమె బృహస్పతి ఇంటికి వెళ్లిపోయింది. 
బృహస్పతీ, ఇతర దేవత లందరూ కలిసి విష్ణువువద్దకు వెళ్లి - దేవేశా! నీవే మా 
అందరికీ గతి. సమస్తభూతాలను రక్షించడానికై విష్ణుత్వాన్ని పొంది ఉన్నావు. 
రక్షార్థం సర్వభూతానాం విష్ణుత్వముపజగ్మివాన్‌. 
(ఉద్యోగపర్వం 13. 12) 


ఉద్యోగపర్వము 393 


నీ బలం చేతనే ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించి బ్రహ్మహత్యాపాపంతో 
బాధపడుతున్నాడు. ఆతడు కనబడకుండా వెళ్లిపోవడంచేత మేం అందరమూ కష్టాలలో 
చిక్కుకొన్నాము. నువ్వే రక్షించాలి” అని ప్రార్థించారు. 

“నన్న ఉద్దేశించి అశ్వమేధయాగం చేస్తే అతడు బ్రహ్మహత్యాపాపం నుండి విముక్తు 
డౌతాడు. మీరు కొంత కాలం ఓపిక పట్టండి. మీ కష్టా లన్నీ తీరుతాయి” అని విష్ణు 
వన్నాడు. 

వెంటనే వాళ్లు ఇంద్రుడు దాగిన చోటుకు వెళ్లి ఆతనిచేత ఆ అశ్వమేధయాగం 


చేయించగా అతడు పాపవిముక్తు డయ్యాడు కాని నహుషుణ్ణి ఎదిరించి తన స్థానం 
సంపాదించుకొనే ధైర్యం చాలక అంతర్ధానం చెంది ఎచటనో దాగుకొన్నాడు. 


శచీదేవి దుఃఖార్తురాలై రాత్రిదేవిని ఉపాసించింది. ఆమె అనుగ్రహంచేత తన 
భర్త ఉన్న స్థానం తెలుసుకొన్నది. అత దెక్కడో హిమాలయ - సముద్రాల అవతల ఒక 
సరస్సులోని పద్మనాళంలో దాగి ఉన్నాడు. అచటికి శచీదేవి వెళ్లి తనకు నహుషునివల్ల 
కలగ నున్న పరాభవాన్ని గూర్చి తెలిపింది. 


ఆ మాట విని ఇంద్రుడు - “ఇప్పు డెవ్వరూ కూడ నహుషుణ్ణి ఎదిరింపజాలరు 
కదా? నేనొక ఉపాయం చెపుతాను. అలా చెయ్యి. సహుషుని దగ్గరికి వెళ్లి - “నువ్వు 
బుషులచేత వాహనం మోయించుకొని దానిమీద నాదగ్గరికి వస్తే అంగీకరిస్తాను” అని 
చెప్పు” అని శచీదేవికి ఉపదేశించాడు. 


ఆమె నహుషుని వద్దకు వెళ్లి - “నీ విచ్చిన గడువు దాటగానే నేను నీదాన 
నవుతాను. ఇంద్రునికి రథాలు, ఏనుగులు, అశ్వాలు మాత్రమే వాహనాలుగా ఉండేవి. 
విష్ణువుకు కాని, బ్రహ్మకు గాని, శివునికి గాని లేని వాహనాన్ని అధిష్టించి నీవు నా 
వద్దకు రావాలి. బుషు లందరిచేత పల్లకీ మోయించుకొని దానిలో ఎక్కి రావాలి. నేను 
నీకు వశురాల నవుతాను. మూడు లోకాలలోనూ ఎవరూ, నువ్వేమి చేసినా, ఎదురు 
తిరగజాలరు కదా!” అంది. 


నహుషుడు చాలా సంతోషించాడు. శచీదేవి బృహస్పతి దగ్గరికి వెళ్లి జరిగిన 
దంతా చెప్పింది. నహుషుడు బుషులచేత పల్లకీ మోయించుకొని బయలుదేరాడు. 

మార్గమధ్యంలో ఈ బుషులు - “బ్రహ్మదేవుడు చెప్పిన గోప్రోక్షణ మంత్రాలు 
ప్రమాణమేనా కాదా?” అని నహుషుణ్ణి అడిగారు. అవి ప్రమాణం కాదన్నాడు నహుషుడు. 
“నువ్వు అధర్మమార్గంలో ప్రవర్తిస్తున్నావు. బుషిపోక్తా లైన ఆ మంత్రాలు మాకు 
ప్రమాణములే” అని బుషులన్నారు. 


394 మహాభారతసారసంగ్రహము 


ఇలా వాగ్వాదం జరుగుతూండగా నహుషుడు తన పాదంతో అగస్త్యుని శిరస్సు 
మీద తన్నాడు. దానితో అతడు (నహుషుడు) తేజోవిహీనుదైపోయాడు. వెంటనే ఆ 
బుషులు - “నీవు పదివేల సంవత్సరాలు సర్పంగా పడి ఉంటావు” అని శపించి, 
తరవాత స్వర్గానికి వెళ్లే టట్లు శాపవిముక్తి కూడ ప్రసాదించారు. 


అంతకు పూర్వమే దిక్సాలకు లందరూ అన్వేషించగా బైటకు వచ్చి నహుషుణ్ణి 
ఎలా పదభ్రష్టుణ్ణి చెయ్యాలా అని ఆలోచిస్తున్న ఇంద్రునకు ఈ విషయం తెలిసి అతడు 
తిరిగి తన స్థానంలో సుఖంగా ఉన్నాడు.” 

“యుధిష్టిరా! నీవు కూడ నీ రాజ్యాన్ని తప్పక పొందుతావు” అని చెప్పి శల్యుడు, 
దుర్యోధనుని సైన్యావాసంలోనికి వెళ్లిపోయాడు. 


పాండవ-కౌోరవుల సైన్యాలు 

యుధిష్టిరుడు దూతలను పంపగా ఆతని మిత్రరాజులు తమ సైన్యాలను పంపారు. 
(1) సాత్వతవీరు డైన యుయుధానుడు, (2) చేదిరాజైన ధృష్టకేతువు, (3) జరాసంధుని 
కుమారుడు, మగధరాజు అయిన జయత్సేనుడు, (4) పాండ్యదేశరాజు, (5) ద్రుపద 
మహారాజు, (6) మత్స్యదేశరాజైన విరాటుడు ఇంకా కొందరు పర్వత ప్రాంతీయ రాజులు 
పాండవపక్షాన యుద్ధం చేయడానికై సైన్యాలతో వచ్చారు. పాండవపక్షంలో మొత్తం 
ఏడు అక్షౌహిణుల సైన్యం ఉంది. 

అట్లే కౌరవులకు సాహాయ్యం చేయడానికై (1) భగదత్తుడు అక్షౌహిణి సైన్యం 
పంపాడు. వీరిలో చైనాదేశీయులు, కిరాతులు అధికసంఖ్యలో ఉండడంచేత బంగారంతో 
నిండిన ట్లున్నది ఆ సైన్యం. ఎదిరింప శక్యం కానిదిగా ఉంది. 

తస్య చీనైః కిరాతైశ్చ కాజ్బనైరివ సంవృతమ్‌, 

బభౌ బలమనాధృష్యం కర్ణికారవనం యథా. (ఉద్యోగపర్వం 19. 16) 

(2) భూరిశ్రవుడు , (3) శల్యుడు (4) కృతవర్మ, (5) సింధు-సౌవీరదేశీయు లైన 
జయద్రథుడు మొదలైనవాళ్లు వచ్చారు. (6) కాంబోజదేశరా జైన సుదక్షిణుడు 
యవనులతోను, శకులతోను వచ్చాడు. వాళ్ల సేన మిడతల గుంపు వలె ఉన్నది. 

సుదక్షిణశ్చ కామ్బోజో యవనైశ్చ శకైస్తథా. 

తస్య సేనాసమావాయః శలభానామివాబభాౌ. 

(ఉద్యోగపర్వం 19. 21, 22) 


ఉద్యోగపర్వము 395 


(7) మాహిష్మతీపురానికి చెందిన నీలుడు నీలాయుధధారులతో వచ్చాడు, (8) 
మహీపాలుడు దక్షిణదేశవాసులతో వచ్చాడు (9, 10) మహాబలుడు, సుసంవృతుడు 
అను రాజులు అవంతిదేశంనుండి వచ్చారు, (11) కేకయదేశానికి చెందిన ఐదుగురు 
సోదరులు వచ్చారు. ఇంకా ముగ్గురు రాజుల మూడు సైన్యాలు వచ్చి చేరాయి. కౌరవులు 
పక్షంలోని సైన్యాలు మొత్తం పదకొండు అక్షౌహిణులు. 

హస్తినపురంలో వీళ్లకి చోటు చాలలేదు. అందుచేత ఈ సైన్యాలు పంచనదంలోను, 
పూర్తికురుజాంగలంలోను, రోహితకారణ్యంలోను, మరుభూమిలోను, అహిచ్చత్రంలోను, 
కాలకూటంలోను, గంగాకూలంలోను పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. అలాగే అత్యధిక 
మైన ధనధాన్యసమృద్ధి గల వారణము, వాటధానము, యామునపర్వతమూ కూడ 
నిండిపోయాయి. 


పంచాలరాజు కౌరవులు దగ్గరకు పంపిన పురోహితుడు ఈ సైన్యాన్నంతనీ 
చూచాడు. 


కౌరవసభలో ద్రుపద పురోహితుని భాషణం 

ద్రుపదుని పురోహితుడు కౌరవసభలో ప్రవేశించాడు. సత్కారము, కుశల ప్రశ్నాదులు 
అయిన తరువాత సర్వసేనాప్రణేతల మధ్య అతడు ఇలా చెప్పడం ప్రారంభించాడు- 

సనాతన మైన రాజధర్మం మీ కందరికీ తెలిసినదే. భాషణం ఒక పద్ధతిలో నడవాలి 
కాబట్టి మీకు తెలిసిన విషయాలైనా మళ్లీ చెపుతున్నాను. 

వాక్యోపాదాన హేతోస్తు వక్ష్యామి విదితే సతి. (ఉద్యోగపర్వం 20. 83) 

ధృతరాష్టుడు పాండువూ కూడ ఒక తండ్రి కుమారులు. తండ్రి ఆస్తిమీద వాళ్లిద్దరికీ 
సమాన మైన అధికారం ఉంది. 

ధృతరాష్టుని పుత్రులు తండ్రి ఆస్తిని అనుభవిస్తున్నారు కదా? పాండుపుత్రులకు 
వారి తండ్రి ఆస్తి ఎందుకు లభించలేదు? ధృతరాష్రుడు ఆక్రమించడంచేత పాండవులకు 
వాళ్ల ఆస్తి వాళ్లకు దక్కలేదు అను విషయం మీ అందరికీ తెలిసినదే. 

పాండవుల ప్రాణాలు తీయడంకోసం చాలా ప్రయత్నాలు జరిగాయి. అయినా 
వాళ్ల ఆయుర్గ్ణాయాలు ఇంకా శేషించి ఉండడంచేత ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. 

ఆ మహాత్ములు తమ బాహుబలంచేత వృద్ధిపొందించుకొన్న రాజ్యాన్ని క్షుద్రులైన 
ధృతరాష్ట్రకుమారులు, శకునీ, వంచించి అపహరించారు. 


396 మహాభారతసారసంగ్రహము 


ఆ పని ఈతని (ధృతరాష్ట్రుని) అనుమతితోనే జరిగింది. ఆ వీరుల్ని భార్యనూ 
సభలో నానాహింసలూ పెట్టి పదమూడు సంవత్సరాలపాటు అరణ్యాలకి పంపారు. 


ఆ మహాత్ములు విరాటనగరంలో, పాపాత్ములు మాత్రమే అనుభవించవలసిన క్లేశా 
లన్నీ అనుభవించారు. 


అయితే- జరిగిన దంతా వెనుకకు పెట్టి ఆ పాండవులు కౌరవులతో సామమునే 
కోరుకొంటున్నారు. 


సభలో ఉన్న మిత్రు లందరూ ఆ పాండవుల చరిత్ర ఎలాంటిదో, ఈ కౌరవుల 
చరిత్ర ఎలాంటిదో గుర్తించి దుర్యోధనునికి నచ్చచెప్పండి. 


పాండవులు కౌరవులతో విరోధం పెంచుకొనా లని అనుకొనడం లేదు. లోకానికి 
వినాశం జరగకుండా తమ సొత్తు తాము పొందా లని కోరుతున్నారు. 


పాండవులు కౌరవులతో విరోధం పెట్టుకొనకపోయినా కౌరవులు వాళ్లతో విరోధం 
పెట్టుకోవా లనుకుంటున్నారేమో! వాళ్లే కౌరవుల కంటె బల మైనవాళ్లు. 

ఏడు అక్షౌహిణుల సైన్యం యుధిస్టిరుని ఆజ్ఞ కోసం ఎదురుచూస్తూ యుద్దానికి 
సిద్ధంగా ఉంది. సాత్యకి, భీమసేనుడు, నకులసహదేవులు - వీళ్లు వెయ్యి అక్షౌహిణులతో 
సమానులు. 

కౌరవుల పదమూడు అక్షౌహిణుల సైన్యం ఒక పెట్టు; అర్జునుడు ఒక పెట్టు. 
అర్జునుని వలెనే కృష్ణుడు కూడ అన్ని సైన్యాలనూ మించినవాడు. 

సేనా బాహుల్యాన్నీ అర్జునుని పరాక్రమాన్నీ కృష్ణుని బుద్ధిమత్త్వాన్నీ గుర్తించిన 
వా డెవ డైనా యుద్దానికి దిగుతాడా! అందుచేత మీ రందరూ, ధర్మానుసారంగా, 
సమయానుసారంగా (చేసికొన్న కట్టుబాటు ప్రకారం) వాళ్ల కివ్వవలసినది ఇచ్చివేయండి. 
కాలం దాటిపోకుండా చూచుకోండి.” 


భీష్ముడు ద్రుపదపురోహితుని మాట అనుమోదించుట 
పాండవులు కుశలముగా ఉన్నా రని విని సంతోషిస్తూ భీష్ముడు ఆ బ్రాహ్మణునితో 
- “నీవు చెప్పిన దంతా సత్యమే. సంశయం ఏమీ లేదు. అయితే నీవు బ్రాహ్మణుడవు 
అవడంచేత నీ మాటలలో కారం పాలు ఎక్కువగా ఉంది అనుకొంటున్నాను. 
అతితీక్టం తు తే వాక్యం బ్రాహ్మణ్యాదితి మే మతిః. 
(ఉద్యోగపర్వం 21.14) 


ఉద్యోగపర్వము 397 


కౌరవులు పాండవులకు నిజంగానే చాల క్షేశాలు కలిగించారు. వాళ్లకు తండ్రి 
రాజ్యం తప్పక లభించవలసినదే. అర్జునుణ్ణి ఎదిరించగలవా డెవ్వడూ ఈ లోకంలో 
లేడు” - ఈ విధంగా భీష్ముడు అంటూండగానే కర్ణుడు - “పాండవులు తమ సమయం 
పూర్తి చేయలేదు. అందుచేత వాళ్లకు రాజ్యం ఇచ్చే ప్రసక్తియే లేదు. కావాలనుకుంటే 
యుద్దానికి రమ్మను” అని ఏదేదో చెప్పబోయాడు. 


భీష్ముడు - “కర్ణా! మొన్నమొన్ననే అర్జుని చేతిలో ఓడిపోయిన మాట మరచినావా?” 
అంటూ ఆతనిని మందలించాడు. 

ధృతరాష్ట్రుడు భీష్ముని మాటలే సమర్థిస్తూ, కర్ణుణ్ణి మాటలాడకుండ చేసి - 
పురోహితునితో - “భీష్ముడు మాకు హిత మైన మాట చెప్పాడు. అందుచేత అందరికీ 
హిత మైన విషయం ఆలోచించి నేను సంజయుణ్ణి యుధిష్టిరుని దగ్గరకి పంపుతాను. 
నీవు తిరిగి పాండవుల దగ్గరికి వెళ్లు” అని సగౌరవంగా ఆతనిని పంపివేశాడు. 


సంజయుని ద్వారా ధృతరాప్తుడు 
పాండవులకు సందేశం పంపుట 
ద్రుపద పురోహితుడు వెళ్లిన పిమ్మట ధృతరాష్టుడు సంజయుణ్జి పిలిచి, సభా 
మధ్యంలో ఇలా అన్నాడు సంజయా! పాండవులు ఉపప్లావ్యం చేరా రని విన్నాను. నీవు 
వెళ్లి ఆజాతశత్రువును గౌరవించుము. 
ఎంత వెదకినా నాకు పాండవులలో ఒక్క దోషం కూడ కనబడడంలేదు. వాళ్లు 
శాంతికాములై ఉన్నారు. దుర్మార్గు దైన దుర్యోధనుడూ, నీచతరబుద్ధి యైన కర్ణుడూ 
తప్ప ఇక్కడ కూడ పాందవులను ద్వేషించేవా డొక్కడు కూడ లేడు. 
కృష్ణార్ణునులను యుద్ధంలో ఎదిరింపగలవా రెవరు? వాళ్ల పేరు స్మరిస్తేనే నా 
గుండె రుల్లుమంటుంది. 


నీవు పాండవుల దగ్గరకి వెళ్లి వాళ్లందరి క్షేమసమాచారాలు అడిగి తెలిసికొని 
ఉభయపక్షాల వారికీ ఏది హితమో అది ఆలోచించి వాళ్లతో మాట్లాడు.” 


సంజయుడు పాండవుల దగ్గరకు వెళ్లుట 
సంజయుడు ఉపప్లావ్యం చేరి యుధిష్టిరుణ్ణి కలిశాడు. పరస్పరము కుశల ప్రశ్నలు 
చేసికొన్న తరువాత యుధిష్టిరుడు భీష్మాదుల క్షేమం అడిగి తెలిసికొన్నాడు. 


398 మహాభారతసారసంగ్రహము 


సంజయుడు యుధిష్టిరునకు ధృతరాష్రుడు పంపిన సందేశాన్ని తెలపడానికి ఈ 
విధంగా ఉపక్రమించాడు - “యుధిష్టిరా! ధృతరాష్టాదు లందరూ క్షేమంగా ఉన్నారు. 
ధృతరాష్రుడు మీ అందరినీ ఎల్లప్పుడూ స్మరిస్తూ, మీ విషయంలో సద్భావంతో ఉన్నాడు. 
అజాతశత్రూ! కష్టాలలో ఉన్న నీవే ఆ కష్టాలు తొలగే ఉపాయం ఆలోచించాలి.” 

సంజయు డన్న మాటలు విని యుధిష్టిరుడు - “సంజయా! నా సోదరు లందరూ, 
సృంజయులూ, కృష్ణుడూ, యుయుధానుడు, విరాటుడూ అందరూ ఇక్కడనే ఉన్నారు. 
ధృతరాష్ట్రుని సందేశాన్ని వీరందరి సమక్షంలోనూ వినిపించు” అన్నాడు. 

సంజయు డిలా అన్నాడు - “ధృతరాష్ట్రుడు శాంతినే కోరుతూ నన్ను శీఘ్రంగా 
ఇక్కడికి పంపాడు. మీ రందరూ పరిశుద్ధ మైన చరిత్ర కలవారు. మీరు ఏ చిన్న తప్పిదం 
చేసినా అది తెల్లటి బట్టమీద కాటుక బొట్టు వలె కొట్టొచ్చి నట్లు కనబడుతుంది. సర్వక్షయం 
జరిగే పని చేయకూడదు. జయం లభించినా, పరాజయం కలిగినా చివరికి ఒకే విధంగా 
ఉండే పనిని తెలిసి కూడ ఎవరైనా చేస్తారా? 

కస్తత్‌ కుర్యాజ్ఞాతు కర్మ ప్రజానన్‌, 

పరాజయో యత్ర సమో జయశ్చ్ళ. (ఉద్యోగపర్వం 25. 7) 

యుద్ధంలో జ్ఞాతుల నందరినీ సంహరించి మనం సుఖంగా ఉందాం అనుకొనడం 
పొరబాటు అవుతుంది. కృష్ణుని రక్షణలో ఉన్న మిమ్మల్ని ఎవరు ఎదిరించగలరు? అదే 
విధంగా కర్ణాది మహావీరులచేత రక్షింపబడుతూన్న కౌరవులను ఎవరు జయించగలరు? 
అందుచేత సర్వనాశం అయే పనికి పూనుకోవద్దు. 


ఆ మాటలు విని యుధిష్టిరుడు - “సంజయా! నేను యుద్ధం కోరుతున్నా ననే 
అర్థం ఏమైనా వచ్చిందా నా మాటలలో - సర్వనాశం మంచిది కాదు అంటూ 
హెచ్చరిస్తున్నావు! పాండవు లెల్లప్పుడూ అందరి సుఖమూ కోరుకొంటూ లోకానికి 
హితములూ, ధర్మానికి విరుద్ధములు కానివీ అయిన పనులే చేయా లని కోరుకుంటారు. 

రాజు కావా లని చేయకూడని పను లన్నీ చేసి మీ రందరూ ప్రశాంతంగా ఉండా 
లంటూ ఇతరులకు బోధిస్తున్నాడు. అదంత మంచి పని కాదు. తనను గూర్చి ఎలా 
ఆలోచిస్తాడో ఇతరులను కూర్చి కూడ అలాగే ఆలోచించాలి. 

తన చుట్టూ చెడ్డ మంత్రులను పెట్టుకొన్న దుర్మార్గు డైన కుమారుణ్ణి సమర్ధిస్తూ, 
ఐశ్వర్యం వశం చేసుకొన్న ధృతరాషుడు ఇప్పు డెందు కిలా అర్థరహిత మైన మాటలు 
మాట్లాడుతున్నాడు? ఆనాడు విదురుడు ఎంతగా చెప్పినా రాజు ఆ మాట లన్నీ పెడచెవిని 
పెట్టాడు. 


ఉద్యోగపర్వము 399 


వీళ్లు ఎలా రాజ్యం సంపాదించారో అందరికి తెలిసిన విషయమే. అర్జునుడు 
భీముడు విజ్బంభించనంతవరకే వీళ్ల బీరా లన్నీ! 


ఇంద్రప్రస్థం నాకు అప్పగించాలి. అదొకటే శాంతికి మార్గం.” 


యుధిష్టిరుని మాటలు విని సంజయుడు ఏదో విధంగా ఆతనిని యుద్ధప్రయత్నం 
నుంచి విరమింపచెయ్యా లను అభిప్రాయంతో - “యుధిష్టిరా! పాండవులు ధర్మాత్ము 
లని లోకంలో గొప్ప యశస్సు సంపాదించారు. మీకు కౌరవులు ఏ కారణంచేత నైనా 
మీ రాజ్యం ఇవ్వకపోతే అధర్మానికి పాలుపడి యుద్ధంలో సర్వనాశనం చేయడం కంటె 
భిక్షాటనం చేసికొని బ్రతకడ మైనా మీకు యుక్తంగా ఉంటుంది. అధర్మం అన్ని జన్మలలోను 
వెంటాడుతూంటుంది. 


నిష్మంటక మైన సామ్రాజ్యాన్ని సంపాదించినా కూడ జర, మృత్యువూ ఏ నాటికైనా 
తప్పవు కదా? అందుచేత నువ్వు యుద్ధం చేయడం యుక్తంకాదు. క్రోధాన్ని దిగమింగుకొని 
సుఖంగా ఉండు” అన్నాడు. 


“సంజయా! ధర్మం చాల మంచిది అని నువ్వు చెప్పిన మాట సత్యమే; సందేహం 
లేదు. ఎప్పుడు అధర్మం కూడ ధర్మంలా కనబడుతుందో, ధర్మం అధర్మంలా కనబడుతుందో, 
ధర్మం ధర్మంగానే ఉంటుందో - ఈ విషయాలన్నీ విద్వాంసులు నిర్ణయించి చెప్పాలి. 
నేను ఎంత ఉన్నత స్థానమునైనా అధర్మంచేత సంపాదించడానికి ఎన్నడూ ఇష్టపడను. 

అన్ని ధర్మాలూ తెలిసిన కృష్ణుడిక్కడే ఉన్నాడు. నేను సామమార్గాన్ని వీడబి యుద్ధం 
చేస్తే స్వధర్మాన్ని విడచినవాడ నవుతానా అనే విషయం కృష్ణుణ్ణే చెప్ప మను. ఈతడు 
ఉభయుల క్షేమాన్నీ కోరేవాడు. ఈతడు ఎలా చెపితే అలా చేస్తాను” అన్నాడు యుధిష్టిరుడు. 

వాసుదేవుడు సంజయునితో ఇలా అన్నాడు - “సంజయా! పాండవులూ, బహుపుత్రు 
డైన ధృతరాష్రుడు కూడ సుఖంగా ఉండాలనే నా కోరిక కూడ. అయితే రాజ్యం విషయంలో 
ధృతరాష్రుడూ, ఆతని పుత్రులూ దురాశతో ఉన్నప్పుడు వీళ్ల మధ్య కలహం చెలరేగకుండా 
ఎలా ఉంటుంది? 

మారుతూ ఉండే ధర్మాన్ని గూర్చి నాకంటె, యుధిష్టిరుని కంటే నీకు ఎక్కువగా 
ఏమీ తెలియదు. తెలిస్తే - యుధిష్టిరుడు కుటుంబజీవనం గడుపుతూ (గృహస్థుడై ఉంటూ) 
తన ధర్మాన్ని ఉత్సాహంతో ఆచరిస్తూన్నప్పుడు ఆతనితో ధర్మలోపం ఉన్నది అని ఎలా 
అంటావు? 


400 మహాభారతసారసంగ్రహము 


ఈ విషయంలో, బ్రాహ్మణులలో (పండితులలో) మతఖేదా లున్నాయి. కర్మవల్లనే 
సిద్ధి కలుగుతుం దని కొంద రంటారు. విద్యచేత సిద్ధి లభిస్తుం దని కొందరంటారు. 


బ్రాహ్మణులకు (పండితులకు) కూడ కొన్ని విహితకర్మ లున్నాయి. ఎంత విద్వాంసు 
దైనా ఆహారం భుజించకపోతే, భోజనం అనే కర్మ చేయకపోతే, వానికి తృప్తి కలగదు 
కదా? 

నాభుజ్ఞూనో భక్ష్యభోజస్య తృప్యేత్‌, 

విద్వానపీహ; విహితం బ్రాహ్మణానామ్‌. (ఉద్యోగపర్వం 29. 6) 

కేవలం విద్యవల్ల ప్రయోజనం లేదు. ఏ విద్యలు కర్మ సాధించడానికి 
ఉపయోగిస్తాయో వాటి వల్లనే ఫలం ప్రత్యక్షంగా కనబడుతున్నది. ఈ విధంగా కర్మల 
ఫలం ఇక్కడే కనబడుతుంది. దప్పికొన్నవాళ్లు నీళ్లు త్రాగితేనే కదా వాని దాహం తీరేది? 

యా వై విద్యాః సాధయన్తీహ కర్మ 

తాసాం ఫలం విద్యతే నేతరాసామ్‌, 

తత్రేహ వై దృష్టఫలం తు కర్మ 

పీత్వోదకం శామ్యతి తృష్టయార్తః. (ఉద్యోగపర్వం 29. 7) 

కర్మ మంచిది కాదు, మరొక టేదో మంచిది అనే మంద బుద్ధి చేప్పే మాటలకు 
అర్థం లేదు. పంచమహాభూతాలూ, సూర్యచంద్రులూ వాటి వాటి కర్మలు అవి చేస్తున్నాయి 
కనకనే లోకవ్యవహారం నడుస్తూన్నది. 


ఏ మాత్రం అలసత్వం లేకుండా, తన సుఖాలను, మనస్సుకు ప్రియమైనవాటినీ 
కూడ త్యజించి నిరంతరము తన కర్మ (కర్తవ్యం) చేశాడు కనకనే ఇం(దుడు 
ఉన్నతపదం పొందాడు. 

బృహస్పతి బ్రహ్మచర్యం పాటిస్తూ, ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని, సుఖాలన్నీ 
విడిచివేసి ఉన్నత మైన జీవన విధానాన్ని అనుసరించాడు కావుననే అతడు దేవతలకు 
మాన్యు డైన గురు వయ్యాడు. అదే విధంగా ఇతర దిక్పాలకులు కూడ వాళ్ల వాళ్ల 
కర్మలను జాగరూకతతో నిర్వహించడంవల్లనే ఆ విధ మైన ఉన్నతస్థానాలలో ఉన్నారు. 


నాలుగు వర్ణాలవాళ్లూ వాళ్ల వాళ్ల కర్తవ్యాలను ఆచరిస్తున్నారు కావుననే 
లోకవ్యవహారం నడుస్తూన్నది. 

సంజయా! అన్ని విషయాలూ తెలిసి ఉండి కూడ, జ్ఞానవంతుడవై ఉండి కూడ 
ఈ విధంగా కౌరవులను ఎందుకు వెనకేసికొనివస్తున్నావు! 


ఉద్యోగపర్వము 401 


యుధిష్టిరుని స్వభావం ఎలాంటిదో తెలుసుకో. ఇతడు ఎల్లప్పుడు శాగస్తెకదృష్టితో 
ఉంటాడు. అశ్వమేధ - రాజసూయాదుల యందు శ్రద్ధ కలవాడు. అదే విధంగా అస్త్రశస్రాల 
ప్రయోగం చేయగల సామర్ధ్యం ఉన్నవాడు. ఇతనికి ఇతరు లెవరూ ఉపదేశించవలసిన 
పని లేదు. 


కౌరవులు తమ విషయంలో ఏ ఉపాయాలు పన్నుతున్నారో తెలిస్తే పాండవులు 
వాళ్లను సంహరించకుండా ఏదో విధంగా భీమసేనుణ్ణి ఆపుచేసి, నీవు చెప్పినట్లు పుణ్య 
మైన ధర్మరక్షణం చేసి ఉండేవారు. 

పాండవులు తమ తండ్రి అనుసరించిన మార్గంలో, క్షాత్రధర్మంలో, యధాశక్తిగా 
వాళ్ల ధర్మాన్ని నిర్వర్తిస్తూ దైవవశం చేత మరణించినా కూడ అది మంచిదే. 


నువ్వు శాంతియే మంచిది అనే పక్షంలో - రాజులు యుద్ధం చేయడం 
ధర్మసంమతమా, యుద్దం చేయకపోవడం ధర్మసంమతమా అను విషయం నువ్వే చెప్పు. 


శాస్తానుసారం అన్ని వర్ణాలవాళ్లూ వాళ్ల వాళ్ల ధర్మాలను ఆచరించాలి. వాళ్లు ఆ 
విధంగా ఆచరించే టట్లు చేస్తూ రాజు భోగతత్పరుడు కాకుండా, ప్రజ లందరినీ సమంగా 
చూచుకోవాలి. ఈ విధంగా ప్రశాంతంగా జరగవలసిన లోకవ్యవహారానికి అప్పు డప్పుడు 
భంగం కలుగుతూంటుంది. 


దైవవైపరీత్యంచేత ఎవ డైన క్రూరస్వభావుడు ఇతరుల సంపదను ఆశించి 
బలప్రయోగం చేయడానికి ప్రయత్నించి నప్పుడు రాజుల మధ్య యుద్ధం అనేది ప్రారంభం 
అయింది. అప్పుడు శస్తాలు, అస్త్రాలు, కవచాలు అవసరం అయ్యాయి. దస్యులను, 
అనగా ఇతరుల ధనాలను దోచుకొనేవాళ్లను, వధించడానికై ఇంద్రుడు ఈ శస్రాస్రాదులను 
నిర్మించాడు. దస్యువులను వధించడంచేత పుణ్యం లభిస్తుంది. 


సంజయా! ధర్మం తెలియని కౌరవులు ఈ దోషం, పరధనాపహారం అనే దోషం, 
చేశారు. అది మంచి పని కాదు. 


ధృతరాష్టుడు, వాని పుత్రులూ కూడ పాండవుల ధర్మసంమతమైన సంపదను ప్‌ 
కారణమూ లేకుండా అపహరించారు. ఆతని వంశానికి చెందిన కౌరవు లందరూ 
అతిపురాతన మైన రాజధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. 

సంజయా! ఒక చోరుడు ఎవరికీ కనబడకుండా ధనం అపహరించవచ్చును. 
ఒకడు అందరూ చూస్తూండగానే బలాత్మారంగా అపహరించవచ్చును. వీళ్లిద్దరూ నింద్యులే 
కదా? ధృతరాష్ట్రపుత్రునికీ, ఈ విధమైన చోరునికీ ఏమి భేదం (తేడా) ఉందంటావు? 


402 మహాభారతసారసంగ్రహము 


స్తేనో హరేద్యత్ర ధనం హ్యదృష్టః 

ప్రసహ్య వా తత్ర హరేత దృష్టః, 

ఉభౌ గర్‌హ్యా భవతః సంజయైతౌ 

కిం వై పృథక్త్వం ధృతరాష్ట్రస్య పుత్రే. (ఉద్యోగపర్వం 29. 33) 

ఈ దుర్యోధనుడు లోభంచేత, క్రోధంచేత తను చేసేదే ధర్మం అనుకుంటూ ప్‌ 
రాజ్యాన్ని అనుభవిస్తున్నాడో దానిలో పాండవుల భాగం కూడ ఉన్నది కదా! దానిని 
వాళ్లకు ఎందుకు ఇవ్వడం లేదు? 


ఈ విషయంలో యుద్ధం చేసి మరణించినా మాకు మంచిదే. పరులు ఇచ్చిన 
రాజ్యంకంటె తండ్రి ద్వారా సంక్రమించిన రాజ్యం చాలా శ్రేష్ట మైనది. సంజయా! 
నువ్వు వెళ్లీ అందరు రాజుల సమక్షంలో ఈ ధర్మాలు కౌరవులకు బోధించు. 

సభామధ్యలో పాండవులను, పాండవుల భార్య యైన ద్రౌపదినీ వాళ్లు ఏ విధంగా 
అవమానించారో అందరికీ తెలిసినదే కదా? 

కీర్తి గలదీ, శీలము, మంచి నడవడికా ఉన్న ద్రౌపదిని ఆ విధంగా అవమానిస్తూంటే 
భీష్ముడు మొద లైన వృద్దు లందరూ కూడ చూస్తూ ఊరుకొన్నారు. ఆ సమయంలో 
చిన్నలూ, పెద్దలూ కూడ ఆ పని జరగకుండా అద్దుకొని ఉంటే ధృతరాష్రుడు నాకు 
ప్రియ మైన పని చేసినవాడై యుండేవాడు. పుత్రులకు కూడ మేలు చేసినవాడై ఉండేవాడు. 


ఒక్క క్షత్త (విదురుడు) మాత్రమే సభామధ్యంలో ధైర్యంగా నిలబడి ఆ పనిని 
దూషించాడు. 

ఆనాడు సభలో జరిగిన దాని నంతా మరచిపోయి, నీ వీ నాడు వచ్చి పాండవనికి 
ధర్మం ఉపదేశించడానికి ప్రయత్నిస్తున్నావు! 

ఆనాడు కర్గుడు ద్రౌపదిని నిందిస్తూ పలికిన దుర్భాషలు అర్జునుని హృదయంలో 
ములుకుల వలె స్థిరంగా నాటుకొని ఉన్నాయి. 

థి 

సంజయా! పందెం ఓడిపోయి నప్పు డల్లా ధర్మరాజును ఆక్షేపిస్తూ శకుని పలికిన 
మాటలు మరచిపోయావా? 

నేనే స్వయంగా కౌరవుల వద్దకు వెళ్లి ఈ రెండు పక్షాల మధ్యా శాంతి నెలకొల్పా 


లని అనుకొంటూంటాను. కాని వాళ్లు నా ముఖం చూస్తా రని కాని, ధర్మబద్ధ మైననా 
మాటలు వింటా రని కాని నీకు నమ్మకం ఉందా? 


ఉద్యోగపర్వము 403 


పాండవులు జూదంలో ఓడిపోయినప్పుడు వాళ్లను హేళనచేస్తూ దుర్యోధను డన్న 
మాట లన్నింటినీ భీముడు, సమయం వచ్చినప్పుడు, వానికి జ్ఞాపకంచేస్తాడు. 

ఇప్పటి కైనా కౌరవులు పాండవులతో సుహృద్భావంతో ఉంటే సుఖపడతారు. 

పుత్రసహితు డైన ధృతరాష్రుడు వనం; పాండుపు(త్రులు పెద్దపులులు (సింహాలు). 
సింహాల రక్షణలో ఉన్న వనం నశించదు. వనం రక్షణలో ఉన్న సింహం నశించదు. 

వనం రాజా ధృతరాష్ట్రః సపుత్రో 

వ్యాఘ్రాస్తే వై సంజయ! పాణ్డుపుత్రాః, 

సింహాభిగుప్తం న వనం వినశ్యేత్‌ 

సింహో న నశ్యేత వనాభిగుప్తః. (ఉద్యోగపర్వం 29. 54) 

వనం లేకపోతే వ్యాఘ్రాన్ని చంపేస్తారు. వ్యాఘ్రం లేకపోతే వనం నరికేస్తారు. 
అందుచేత - వ్యాఘ్రం వనానికి రక్షణ, వనం వ్యాఘ్రానికి రక్షణ. 

నిర్వనో వధ్యతే వ్యాఘ్రో నిర్వ్యాఘ్రం ఛిద్యతే వనమ్‌, 

తస్మాద్‌ వ్యాఘో వనం రక్షేత్‌ వనం వ్యాఘ్రం చ పాలయేత్‌, 

(ఉద్యోగపర్వం 29. 55) 

సంజయా! ధార్తరాష్రులు లతలవంటి వాళ్లు. పాండవులు మహావృక్షాలు, 
మహావృక్షాల ఆశ్రయం లేకుండా లత ఎన్నడూ ఎదగజాలదు. 

లతాధర్మాః ధార్తరాష్టాః శాలాః సంజయ! పాణ్దవాః, 

న లతా వర్ధతే జాతు మహాద్రుమమనాిితా. (ఉద్యోగపర్వం 29. 56) 

పాండవులు శుశూష చేయడానికి సిద్ధంగా ఉన్నారు. శత్రువినాశకు లైన వీళ్లు 
యుద్దానికీ సిద్ధంగా ఉన్నారు. మీ మహారాజైన ధృతరాష్ట్రుడు వీళ్లచేత ఏ పని చేయించా 
లనుకొంటాడో ఆ పని చేయించుకొనమనుము. 

స్థితాః శుశ్రూషితుం పార్ధాః స్థితా యోద్భుమరిందమాః, 

యత్‌ కృత్యం ధృతరాష్ట్రస్య తత్‌ కరోతు నరాధిపః. 

ధర్మాచరణశీలు లైన పాండవులు శాంతిని కోరుతున్నారు. వీళ్లు యుద్ధం చేయడంలో 
సమర్థులు. ఈ విషయం ఉన్న దున్నట్లుగా మీవాళ్లతో చెప్పు.” 


404 మహాభారతసారసంగ్రహము 


సంజయుడు తిరిగి వెళ్లుట 


కృష్ణుని మాటలు విన్న సంజయుడు అందరికీ అభివాదనం చేస్తూ తను తిరిగి 
వెళ్లడానికి అనుమతి కోరాడు. నా మాటలలో ఏ వైనా పొరబా ట్లుంటే క్షమించంి డని 
కోరాడు. 

యుధిష్టిరుడు ఆతనిని ఎంతో గౌరవభావంతో అభినందిస్తూ - “నిన్ను చూస్తే 
విదురుణ్ణి చూచిన ఆనందం కలిగిం” దన్నాడు. “హస్తినపురంలో పెద్దలనూ పిన్నలనూ 
పరిచారకులూ, ద్వారపాలకులతో సహా అందరినీ పేరుపేరునా అడిగా నని చెప్పు” 
అన్నాడు. 

“దుర్యోధనునితో నా మాటగా చెప్పు - “రాజ్యం అంతా ఏ శత్రుబాధా లేకుండా 
నేనే పాలిస్తాను” అని నీ మనస్సులో ఉన్న కోరిక యుక్తిసంగతం కాదు. మేం ఎలా 
ఉంటే బాగుంటుం దని నువ్వు అనుకుంటున్నావో అలా ఉండేవాళ్లం కాదు మేము. ఇస్తే 
మా ఇంద్రప్రస్థం మా కియ్యి; లేదా యుద్దం చెయ్యి.” 


కౌరవులకు యుధిష్టిరుని సందేశం 

యుధిష్టిరు డింకా ఇలా అన్నాడు - “సంజయా! సత్పురుషు డైనా అసత్సురుషు 
దైనా, బాలు దైనా వృద్దు దైనా, దుర్చలు దైనా బలవంతు దైనా - ప్రతీవానినీ కూడ ధాత 
తన వశంలో ఉంచుకొంటాడు. 

ఉత సన్తమసన్తం వా బాలం వృద్ధం చ సంజయ, 

ఉతాబలం బలీయాంసం ధాతా ప్రకురుతే వశీ. (ఉద్యోగపర్వం 31. 1) 

పరమేశ్వరుడు, వాని వాని శుక్రాన్ని అనగా వాని పుట్టుకకు కారణ మైన కర్మను, 
ముందు ఉంచుకొని మూఢునికి పాండిత్యం ఇస్తాడు. పండితునికి మూర్ణత్వం ఇస్తూంటాడు 
- అన్నీ ఇస్తూంటాడు. 

ఉత బాలాయ పాణ్ణిత్యం పణ్ణితాయోత బాలతామ్‌, 

దదాతి సర్వమీశానః పురస్తాచ్చుక్రముచ్చరన్‌. (ఉద్యోగపర్వం 31. 2) 

ధృతరాష్టుడు మా బలాబలాలను తెలిసికొనడంకోసం నిన్ను పంపాడు కదా? 
అందుచేత ఆతనికి యథార్థమైన స్థితిని నివేదించు. 


వాళ్ల రాజ్యం వాళ్ల కిమ్మన్నారు పాండవులు అని చెప్పు. వాళ్లు చేసిన అపకారాలు 


ఉద్యోగపర్వము 405 


అవమానాలు అన్నీ మేం సహించాం. కౌరవులు నశించకూడదు అను అభిప్రాయంతోనే 
మేం ఇంత ఓర్పు వహించి ఉన్నాం. 


దుర్యోధనునితో నేను చెప్పినట్లుగా “మొత్తం మా రాజ్యం అంతా మాకు 
ఇవ్వకపోయినా, కొంత భాగ మైనా ఇయ్యి. అవిస్థలం, వృకస్థలం, మాకంది, వారణావతం 
అను నాలుగు గ్రామాలు, మరొక ఏదైనా ఒక గ్రామము - ఐదు గ్రామాలూ, మా 
ఐదుగురి అన్నదమ్ములకీ ఇయ్యి. శాంతితో జీవిద్దాం” అని చెప్పు. “ఎందుచేత ననగా 
మొత్తం ఈ (బ్రహ్మాండం అంతా ఇచ్చినా ఒకనికి సరిపోదు, తృప్తి కలిగించదు కదా! 

సర్వమప్యేతదేకస్య నాలం సంజయ కస్యచిత్‌, 

తాత సంహత్య జీవామో ద్విషతాం మా వశం గమః. 

(ఉద్యోగపర్వం 31. 7) 


సంజయా! నేను శమంతోనూ ఉండగలను, యుద్దమూ చేయగలను. ధర్మార్థాల 
విషయంలో సమర్థుడనై ఉండగలను. మృదువుగా ప్రవర్తించగలను, దారుణ మైన పని 
చేయడానికి కూడ సమర్ధుడను” అని చెప్పు. 


అలమేవ శమాయాస్మి తథా యుద్ధాయ సంజయ, 
ధర్మార్థయోరలం చాహం మృదవే దారుణాయ చ. 
(ఉద్యోగపర్వం 31. 23) 


సంజయుడు ధృతరాస్తునకు పాండవుల సందేశం చెప్పట 
సంజయుడు ధృతరాష్టుని వద్దకు వెళ్లి ధర్మరాజాదులు క్షేమంగా ఉన్నారనీ, మీ 
అందరి క్షేమమూ అడిగారనీ చెప్పి ధర్మరాజు ధర్మనిష్టను ప్రశంసిస్తూ నీవు ఈ 
అధర్మమార్గాన్ని విడవకపోతే కౌరవుల సర్వనాశం తప్ప దని ఆతనిని హెచ్చరించాడు. 
“నేను ప్రయాణంలో చాలా అలసిపోయాను. రేపు సభాముఖంగా పాండవులతో నేను 
జరిపిన మంతనాలను విశదీకరిస్తాను” అని చెప్పి ధృతరాషుని అనుమతి తీసుకొని 
స్వగృహానికి వెళ్లాడు. 


ధృతరాష్ట్ర విదుర సంవాదం 
ధృతరాషుడు వెంటనే విదురుణ్ణి తీసికొని రమ్మని ద్వారపాలకుణ్ణి ఆదేశించాడు. 
విదురుడు వచ్చి అభివాదనం చేసి కూర్చున్నాడు. “విదురా! సంజయుడు పాండవుల 
వద్ద నుండి వచ్చి, నేను చేసిన అధర్మకృత్యాలకు నన్ను తీవ్రంగా దూషించి, అక్కడ ఏమి 
జరిగినదీ సభలో రేపు చెపుతాను అని చెప్పి వెళ్లిపోయాడు. అప్పటి నుండీ నా మనస్సు 


406 మహాభారతసారసంగ్రహము 


క్షోభ చెంది ఉంది. నిద్ర పట్టటంలేదు. అతడేమి చెప్పనున్నాడో అన్న ఆలోచన మనస్సును 
బాధిస్తున్నది. నాలుగు మంచి మాటలు చెప్పి నా మనస్సుకు శాంతి కలిగే టట్లు చెయ్యి” 
అన్నాడు.. 

విదురుడు చెప్పడం ప్రారంభించాడు - “మహారాజా! బలవంతునితో విరోధం 
పెట్టుకొన్న దుర్చలునికీ, సంపద పోగొట్టుకొన్నవానికీ, కాముకునికీ, చోరునికీ - ఈ 
నాలుగు రకాల వాళ్లకీ నిద్ర పట్టదు. 

అభియుక్తం బలవతా దుర్చలం హీనసాధనమ్‌, 

హృతస్వం కామినం చోరమావిశన్తి ప్రజాగరాః. (ఉద్యోగపర్వం 33. 13) 

ఈ దోషా లేవీ నీలో లేవుకద? ఆలోచించుకో. 

విదురుడు ముందుగా పండితునకు, బుద్ధిమంతునకు ఉండవలసిన లక్షణాలు 
చెప్పి తరువాత మూఢధుని లక్షణాలు వర్ణించి చెప్పాడు. “ఎవరు తమ శక్తిని అనుసరించి 
పనులు చేయాలనుకొంటారో, అలా చేస్తారో, దేని విషయంలోనూ చిన్న చూపుతో ఉండరో 
వాళ్లు పండితులు. 

యథాశక్తి చికీర్షన్తి యథాశక్తి చ కుర్వతే, 

న కించిదవమన్యన్తే నరాః పణ్గితబుద్ధయః. (ఉద్యోగపర్వం 38. 21) 

పండితుడు తమకు అందనిదానికోసం ఆరాటపడడు. నష్టమైనదానిని గూర్చి 
విచారించడు. ఆపదలలో వివేకం కోల్పోడు. 

నాప్రాప్యమభివాఖ్ళన్తి నష్టం నేచ్చన్తి శోచితుమ్‌, 

ఆపత్సు చ న ముహ్వాన్తి నరాః పణ్జితబుద్ధయః, (ఉద్యోగపర్వం 33. 28) 

పండితుడు ఏ పనైనా ఆలోచించి చేపడతాడు. ఒక పనిలోనే పడి కొట్టుకొంటూ 
కూర్పొనడు. సమయం వ్యర్థం చెయ్యడు. తనను తాను అదుపులో ఉంచుకొంటాడు. 

నిశ్చిత్య యః ప్రక్రమతే నాన్తర్వసతి కర్మణః, 

అవన్థ్యకాలో వశ్యాత్మా సవై పణ్ణిత ఉచ్యతే. (ఉద్యోగపర్వం 38. 24) 

పండితుడు - తన నెవ దైనా సన్నానిస్తే పొంగిపోడు. అవమానిస్తే క్రుంగిపోడు. 
గంగ మధ్యలోని లోతైన ప్రదేశం వలె క్షోభ చెందడు. 

న హృష్యత్యాత్మసంమానే నావమానేన తప్వతే, 

గాజ్లో హద ఇవాక్షోభ్యో యః స పణ్ణిత ఉచ్యతే. (ఉద్యోగపర్వం 38. 26) 


ఉద్యోగపర్వము 407 


తన పని విడిచివేసి పరుల పనికోసం పాటుపడేవాడు, మిత్రునికి సహాయం 
అంటూ వ్యర్థంగా ప్రవర్తించేవాడు మూఢుడు. 

స్వమర్థం యః పరిత్యజ్య పరార్థమనుతిష్టతి, 

మిథ్యా చరతి మిత్రార్ధే యశ్చ మూఢః స ఉచ్యతే. (ఉద్యోగపర్వం 33. 31) 

మూఢుడు చేయవల్సిన పనులు నానుస్తుంటాడు. అడు గడుగునా సంశయంతో 
ఉంటాడు. తొందరగా చేయదగినదాని విషయంలో ఆలస్యం చేస్తాడు. 

సంసారయతి కృత్యాని సర్వత్ర విచికిత్సతే, 

చిరం కరోతి క్షిప్రార్ధే స మూఢో భరతర్షభ. (ఉద్యోగపర్వం 33. 34) 

మూఢుడు పిలవకుండా లోనికి ప్రవేశిస్తాడు. అడగకపోయినా అతిగా 
మాట్లాడతాడు. తనను నమ్మనివానిని నమ్ముతాడు. 

అనాహూతః ప్రవిశతి అపృష్ణో బహు భాషకే, 

అవిశ్వస్తే విశ్వసితి మూఢచేతా నరాధమః. (ఉద్యోగపర్వం 383. 36) 

మూఢతముడు తాను అదే తప్పు చేస్తూ ఎదుటివానిని నిందిస్తాడు. సామర్థ్యం 
లేకపోయినా బలవంతునిమీద కోపం చూపుతాడు. 

పరం క్రిపతి దోషేణ వర్తమానః స్వయం తథా, 

యశ్చ క్రుధ్యత్యనీశానః స చ మూఢతమో నరః. (ఉద్యోగపర్వం 38. 37) 

అధిక మైన సంపదా, విద్యా, ఐశ్వర్యమూ ఉన్నా కూడ అణగి మణగి ఉన్నవాడే 
పండితుడు. 

అర్థం మహాన్తమాసాద్య విద్యామైశ్వర్యమేవ వా, 

విచరత్యసమున్నడ్లో యః స పణ్ణిత ఉచ్యతే, (ఉద్యోగపర్వం 33. 40) 

ఎవడు తన పోష్యవర్గానికి పెట్టకుండగా సంపన్న మైన భోజనం చేస్తాడో, మంచి 
వస్రాదులు ధరిస్తాడో వానికంటె క్రూరుడు మరొకడు ఉండదు. 

ఏకః సంపన్నమశ్నాతి వస్తే వాసశ్చ శోభనమ్‌, 

యో౭_సంవిభజ్య భృత్యేభ్యః కో నృశంసతరస్తతః. 

(ఉద్యోగపర్వం 33. 41) 

ఒకడు పాపకార్యాలు చేస్తాడు. దాని ఫలం వాని బంధుమిత్రాదు లందరూ 
అనుభవిస్తారు. అయితే ఆ కార్యంవల్ల కలిగిన దోషం ఇతరులకు అంటదు కాని కర్తను 
వెంటాడుతుంది. 


408 మహాభారతసారసంగ్రహము 


ఏకః పాపాని కురుతే ఫలం భుజ్‌క్తే మహాజనః, 

భోక్తారో విప్రముచ్యన్రే కర్తా దోషేణ లిప్యతే. (ఉద్యోగపర్వం 33. 42) 

ఒక ధానుష్ముడు ప్రయోగించిన బాణం ఒకనిని చంపవచ్చు చంపకపోవచ్చు. 
బుద్ధిమంతుడు ప్రయోగించిన బుద్ధి రాజుతో సహా రాజ్యా న్నంతనీ నశింపచేస్తుంది. 

ఏకం హన్యాన్న వా హన్యాదిషుర్ముకో ధనుష్మతా, 

బుద్ధిర్చుద్ధిమతా సృష్టా హన్యాద్రాష్ట్రం సరాజకమ్‌. (ఉద్యోగపర్వం 33.43) 

మధుర పదార్థం నలుగురికీ పంచకుండా ఒక్కడే తినకూడదు. క్లిష్ట మైన 
విషయాలను గూర్చి ఒక్కడే ఆలోచించకూడదు. ఒంటరిగా నడిచి ప్రయాణం చేయకూడదు. 
అందరూ నిద్రపోతున్నప్పుడు ఒక్కడే మెలుకువగా ఉండకూడదు. 

ఏకః స్వాదు న భుజ్జీత ఏకశ్చార్థాన్‌ న చిన్తయేత్‌, 

ఏకోన గచ్చేదధ్వానం నైకః సుప్తేషు జాగ్భయాత్‌. (ఉద్యోగపర్వం 33.46) 

క్షమాగుణం (ఓర్పు) కలవారిలో ఒకే ఒక దోషం ఉంది. మరొకటి ఉండడానికి 
అవకాశం లేదు. అ దేమనగా ఓర్పు ఉన్నవానిని చూచి లోకులు అసమర్హు దనుకొంటారు. 

ఏకః క్షమావతాం దోషః ద్వితీయో నోపపద్యతే, 

యదేనం క్షమయా యుక్తమశక్తం మన్యతే జనః. (ఉద్యోగపర్వం 33.48) 

శాంతి అనే ఖడ్గం చేత బట్టిన వానిని దుర్దను డేమి చేయకలుగుతాడు? గడ్డి లేని 
ప్రదేశంలో పడిన నిప్పు దానంతట అదే ఆరిపోతుంది. 

శాన్తిఖడ్గః కరే యస్య కిం కరిష్యతి దుర్దనః, 

అతృణే పతితో వహ్ని స్వయమేవోపశామ్యతి. (ఉద్యోగపర్వం 33.50) 

చతుఃసాగరపర్యంత మైన భూమండలంలో ఈ ఇద్దరే పురుషాధములు - ఏ పనీ 
చేయకుండా కూర్చున్న గృహస్థుడు, ఏదో వ్యాపారం పెట్టుకొన్న సంన్యాసి. 

పృథివ్యాం సాగరాన్తాయాం ద్వావిమౌ పురుషాధమౌ, 

గృహస్థశ్చ నిరారమృః సారమృశ్చెవ భిక్షుకః. (ఉద్యోగపర్వం 88.52) 

శత్రువులతో విరోధం పెట్టుకొనని రాజును, దేశాటనం చెయ్యని బ్రాహ్మణుణ్ణీ - 
ఈ ఇద్దరినీ, ఎలుకలను సర్పం మ్రింగివేసి నట్లు భూమి మింగివేస్తుంది. 

ద్వావిమౌ గ్రసతే భూమిః సర్పో బిలశయానివ, 

రాజానం చావిరోద్ధారం బ్రాహ్మణం చాప్రవాసినమ్‌. (ఉద్యోగపర్వం 33.53) 


ఉద్యోగపర్వము 409 


ధనం లేకుండా కోరికలు పెంచుకొనడం, సామర్ధ్యం లేకపోయినా ఇతరులపై 
కోపించడం - ఈ రెండూ శరీరాన్ని కృశింపచేసే రెండు తీక్షమైన కంటకాలు. 

ద్వావిమౌ కజ్బకా తీక్షౌ శరీరపరిశోషిణౌ, 

యశ్చా(చ్చాాధనః కామయతే యశ్చ(చ్చ) క్రుధ్యత్యనీశ్వరః. 

(ఉద్యోగపర్వం 33.56) 

సమర్గుడై యుండి కూడ ఓర్పు చూపించేవాడు, దానశీలు డైన దరిద్రుడు - వీ 
ల్లిద్దరూ స్వర్గలోకం కంటె కూడ పైలోకానికి వెడతారు. 

ద్వావిమౌ పురుషా రాజన్‌ స్వర్గస్యోపరి తిష్టతః, 

ప్రభుశ్చ క్షమయా యుక్తో దరిద్రశ్చ ప్రదానవాన్‌. (ఉద్యోగపర్వం 33.55) 

ధనికుడై యుండి దానం చేయని వానికీ, దరిద్రుడై యుండి తపస్సు చేసికొనని 
వానికీ, వీళ్లద్దరికీ మెడలో పెద్ద బండ్రాయి కట్టి నీళ్లలో పడవెయ్యాలి. 

ద్వావమృసి నివేష్టవ్యా గలే బద్ద్వా దృధాం శిలామ్‌, 

ధనవన్తమదాతారం దరిద్రం చాతపస్వినమ్‌. (ఉద్యోగపర్వం 33.60) 

యోగాభ్యాసం చేసే సంన్యాసి, రణంలో వెనుదిరగక ప్రాణాలర్పించినవాడు - 
వీళ్లిద్దరూ సూర్యమండలం భేదించుకొని పైలోకాలకి వెడతారు. 

ద్వామిమౌ పురుషవ్యాఘ్ర సూర్యమణ్జలభేదినా, 

పరివ్రాడ్యోగయుక్తశ్చ రణే చాభిముఖో హతః, (ఉద్యోగపర్వం 33.61) 

నాయనా! గృహస్థుడ వైయుండి ఐశ్వర్యవంతుడ వైన నువ్వు ఈ నలుగురినీ 
ఎల్లప్పుడూ నీ ఇంట్లో ఉంచుకొని పోషించాలి - వృద్దు డైన జ్ఞాతి, కష్టాలలో ఉన్న 
ఉన్నతవంశజాతుడు, ఎల్లప్పుడూ దారిద్యంతో బాధపడుతున్నవాడు, సంతానం లేని 
సోదరి. 

చత్వారి తే తాత గృహే వసన్తు 

శియాభిజుష్టస్య గృహస్థధర్మే, 

వృద్గో జ్ఞాతిరవసన్నః కూలీనః 

ధం కా 

సదాదరిద్రో భగినీ చానపత్యా. (ఉద్యోగపర్వం 38.70) 

ఐదు ఇంద్రియాలున్న మానవునకు ఒక ఇంద్రియానికి ఛిద్రం పడినా వాని ప్రజ్ఞ, 
తోలుతిత్తి కన్నంనుండి నీళ్లు కారిపోయి నట్లు, ఆ ఛిద్రం నుండి కారిపోతుంది. 


410 మహాభారతసారసంగ్రహము 


పజ్బోన్టియస్య మర్యస్య చిద్రం చేదేకమిస్టియమ్‌, 

తతోత స్య స్రవతి ప్రజ్ఞా దృతేః పాత్రాదివోదకమ్‌. (ఉద్యోగపర్వం 33.77) 

రాజా! నిత్యమూ ధనం రావడం, ఆరోగ్యము, ప్రియురా లైన భార్య, ప్రియ మైన 
మాటలు మాత్రమే మాటలాడే భార్య, చెప్పిన మాట వినే పుత్రుడు, ధనం ఇచ్చే విద్య - 
ఈ ఆరూ మానవ లోకంలో ఆరు సుఖాలు. 


అర్థాగమో నిత్య మరోగితా చ 

ప్రియా చ భార్యా, ప్రియవాదినీ చ, 

వశ్యశ్చ పుత్రో౭.ర్థకరీ చ విద్యా 

షడ్‌ జీవలోకస్య సుఖాని రాజన్‌. (ఉద్యోగపర్వం 33.82) 

చోరులు అజాగర్తగా ఉన్నవాళ్లమీద, వైద్యులు రోగులమీద, స్ర్తీలు కాముకుల 
మీద, యాజకులు (బుత్విక్కులు) యజమానులమీద (పూజాదులు చేయించుకొనేవాళ్ల 
మీద), రాజు తగాదాలలో ఉన్న వాళ్లమీద, పండితులు ఏమి చెప్పినా నమ్మే మూర్భులమీదా 
- ఈ ఆరుగురూ ఆరుగురి మీదా పడి జీవిస్తారు. ఇలాంటి ఏడోవాడు లేడు. 

షడిమే షట్సు జీవని సప్తమో నోపలభ్యతే, 

చౌరాః ప్రమత్తే జీవన్తి వ్యాధితేషు చికిత్సకాః, 

ప్రమదాః కామయానేషు యజమానేషు యాజకాః, 

రాజా వివదమానేషు నిత్యం మూర్ధేషు పణ్ణితాః. 

(ఉద్యోగపర్వం 33. 83,84) 

చదువు పూర్తి అయిన శిష్యులు ఆచార్యుణ్ణీ, భార్య వచ్చినవాళ్లు తల్లినీ, కామం 
ఉడిగినవాడు స్తీనీ, పనిపూర్తి అయినవాళ్లు సహాయం చేసినవాజణ్ణీ, ఏరు దాటినవాళ్లు 
నావను, రోగులు వైద్యుణ్ణీ - ఈ ఆరుగురూ తమకు పూర్వం ఉపకారం చేసినవాళ్లను 
అవమానిస్తారు (మరిచిపోతారు). 

షదేతే హ్యవమన్యన్తే నిత్యం పూర్వోపకారిణమ్‌, 

ఆచార్యం శిక్షితాః శిష్యాః కృతదారాశ్చ మాతరమ్‌, 

నారీం విగతకామాస్తు కృతార్థాశ్చ ప్రయోజకమ్‌, 

నావం నిస్తీర్ణకాన్లారాః ఆతురాశ్చ చికిత్సకమ్‌. (ఉద్యోగపర్వం 38. 87,88) 

అసూయ కలవాడు, అతిగా జాలిపదేవాడు లేదా అసహ్యించుకొనేవాడు, సంతృప్తి 


లేనివాడు, ముక్కోపి, నిత్యము శంకించేవాడు, ఇతరుల భాగ్యంమీద ఆధారపడి జీవించే 
వాడు - ఈ ఆరుగురూ నిత్య దుఃఖితులు. 


ఉద్యోగపర్వము 444 


ఈర్‌ష్యీ ఘృణీ నసంతుష్టః క్రోధనో నిత్యశజ్మితః, 

పరభాగ్యోపజీవీ చ షదేతే నిత్యదుఃఖితాః. (ఉద్యోగపర్వం 33.90) 

రాజా! ఆరోగ్యము, బుణబాధ లేకపోవడం, దూరప్రదేశాలకు వెళ్లవలసిన పని 
లేకపోవడం, సత్పురుషసహవాసం, తన చేతిలో ఉన్న జీవనోపాధి, భయంలేని నివాసమూ, 
ఈ ఆరూ మానవులకు ఆరు సుఖాలు. 

ఆరోగ్యమానృణ్య మవిప్రవాసః 

సద్భిర్మనుప్యెః సహ సంప్రయోగః, 

స్వప్రత్యయా వృత్తిరభీతవాసః 

షడ్జీవలోకస్య సుఖాని రాజన్‌. (ఉద్యోగపర్వం 38.89) 

స్రీలంపటత్వము, ద్యూతము, వేట, మద్యపానం, పరుషంగా మాట్లాడడం, తీక్టంగా 
దండించడం, ఇతరుల ధనం కాజేయడం (Misappropriation of money) ఈ ఏడు 
దోషాలను రాజు పరిహరించాలి. ఇవి వ్యసనానికి కారణ మైనవి. ఇవి, గట్టిగా ఉన్న 
పాలకులను కూడ, సాధారణంగా నశింపచేస్తాయి. 

సప్త దోషాః సదా రాజ్ఞా హాతవ్యా వ్యసనోదయాః, 

ప్రాయశో యైర్వినశ్యన్తి కృతమూలా అపీశ్వరాః, 

స్రియోం_క్షా మృగయా పానం వాక్సారుష్యం చ పజ్బమమ్‌, 

మహచ్చ దణ్దపారుష్యమర్ధదూషణమేవ చ. (ఉద్యోగపర్వం 383. 91,92) 

ఆ యా దేశాలలోని ఆచారాలను, కట్టుబాట్లను, ఆ యా జాతీయ ధర్మాలను 
ఎవడు సంరక్షిస్తాడో, మనుష్యులలోని తారతమ్యాన్ని గుర్తిస్తాడో అతడు ఎక్కడికి వెళ్లినా 
ఎల్లప్పుడూ జనసముదాయానికి (మహాజన = Mas55e5), నాయకత్వం వహించ 
కలుగుతాడు. 


దేశాచారాన్‌ సమయాన్‌ జాతిధర్మాన్‌ 

బుభూషతే యః స పరావరజ్ఞః, 

స యత్ర తత్రాభిగతః సదైవ 

మహాజనన్యాధిపత్యం కరోతి. (ఉద్యోగపర్వం 38. 114) 

ఎవనికి పరాభవం కలగకూడదు అని వాంఛిసామో ఆతనికి, ఆతడు అడగక 
పోయినా కూడ, శుభ మైనా అశుభ మైనా, ద్వేష్య మైనా, ప్రియ మైనా ఉపదేశించాలి. 


412 మహాభారతసారసంగ్రహము 


శుభం వా యది వా పాపం ద్వేష్యం వాయది వా ప్రియమ్‌, 
అపృష్టస్తస్య తద్‌ బ్రూయాద్‌ యస్య నేచ్చేత్సరాభవమ్‌. 
(ఉద్యోగపర్వం 34.4) 
అందుచేత కౌరవుల విషయంలో హిత మైన మాటలు చెపుతున్నాను విను అని 
అంటూ విదురుడు ఇంకా అనేక నీతులను ఉపదేశించాడు. 


రాజ్యం లభించిందికదా అని ఇష్టం వచ్చి నట్లు ప్రవర్తించకూడదు. ముసలితనం 
సౌందర్యాన్ని హరించివేసి నట్లు లక్ష్మి వినయాన్ని హరించివేస్తుంది. (34. 12) 

చెట్టునుండి ముగ్గని కాయలు కోయకూడదు. వాటికి రుచీ ఉండదు. విత్తనం 
కూడ లేకుండా పోతుంది. (34. 13) 

తుమ్మెద పుష్పాల కేమీ బాధ కలగకుండా తేనె తీసికొన్నట్లు మనుష్యులకు బాధ 
కలగకుండా వాళ్లనుండి రాజు ధనం సేకరించాలి. 

యథా మధు సమాదత్తే రక్షన్‌ పుష్పాణి షట్పదః, 

తద్వదర్శాన్‌ మనుప్యేభ్య ఆదద్యా దవిహింసయా. (ఉద్యోగపర్వం 34.17) 

ఉద్యానంలో మాలాకారుడు వలె ఒక్కొక పువ్వు కొయ్యాలికాని, బొగ్గు తయారు 
చేసేవాడి వలె మూలచ్చేదం చేయకూడదు. 

పుష్పం పుష్పం విచిన్వీత మూలచ్చేదం న కారయేత్‌, 

మాలాకార ఇవారామే న యథాజ్లారకారకః. (ఉద్యోగపర్వం 34.18) 

మంచి వస్త్రాలు ధరించినవాడు సభను జయిస్తాడు. ఆవుల పాడి ఉన్నవాడు 
మధుర భక్ష్యాలపై కోరికను జయిస్తాడు. వాహనం ఉన్నవాడు మార్గం జయిస్తాడు. 
ఉత్తమశీలం ఉన్నవాడు అన్నీ జయిస్తాడు. 

జితా సభా వస్త్రవతా మిష్టాశా గోమతా జితా, 

అధ్వా జితో యానవతా సర్వం శీలవతా జితమ్‌. (ఉద్యోగపర్వం 34.47) 

దరిద్రు లెల్లప్పుడూ చాల రుచి యైన ఆహారమే తింటారు. ఎందుచేతననగా 
ఆకలి రుచిని పుట్టిస్తుంది. ధనవంతులకు అది దుర్లభం. 

సంపన్నతరమేవాన్నం దరిద్రా భుజ్ఞుతే సదా, 

క్షుత్‌ స్వాదుతాం జనయతి సా చాధ్యేషు సుదుర్లభా. (ఉద్యోగపర్వం 34.50) 


ఉద్యోగపర్వము 413 


రాజా! సాధారణంగా శ్రీమంతులకు భోజనం చేసే శక్తి ఉండదు. దరిద్రులు 
కట్టలు మింగినా అరిగిపోతుంది. 

ప్రాయేణ శ్రీమతాం లోకే భోక్తుం శక్తిర్న విద్యతే, 

జీర్యన్యపి చ కాష్టాని దరిద్రాణాం మహీపతే. (ఉద్యోగపర్వం 84.51) 

అధములు వృత్తి దొరక దేమో అని భయపడుతూంటారు. మధ్యములు మరణానికి 
భయపడతారు. ఉత్తములు అవమానానికి భయపడుతూంటారు. 

అవృత్తిర్భయమన్యానాం మధ్యానాం మరణాద్భయమ్‌, 

ఉత్తమానాం తు మర్యానామవమానాత్సరం భయమ్‌. 

(ఉద్యోగపర్వం 34.52) 

మద్యపానమదం మొదలైన మదాలలో పాపిష్టమైనది ఐశ్వర్యమదం. ఐశ్వర్యమదంతో 
మత్తెక్కినవాడు క్రింద పడిన తరవాత కాని తెలుసుకొనడు. 

ఐశ్వర్యమదపాపిష్టా మదాః పానమదాదయః, 

ఐశ్వర్యమదమతో హి నాపతిత్వా విబుధ్యతే. (ఉద్యోగపర్వం 34.53) 

రాజా! మాటను అదుపులో పెట్టుకొనడం చాల కష్టం. విచిత్రంగా అర్ధవంతము 
లైన మాటలు అధికంగా మాటలాడడం శక్యం కాదు. 

వాక్సంయమో హి నృపతే సుదుష్కరతమో మతః, 

అర్థవచ్చ విచిత్రం చ న శక్యం బహు భాషితుమ్‌. (ఉద్యోగపర్వం 34.76) 

దేవతలు ఎవనికి పరాభవం జరగా లని కోరతారో వాని బుద్ధి పనిచేయకుండా 
చేస్తారు. దానితో వానికి అన్నీ తలకిందుగా, అడ్డదిడ్డంగా కనబడతాయి. 

యస్మె దేవాః ప్రయచ్చన్తి పురుషాయ పరాభవమ్‌, 

బుద్ధిం తస్యాపకర్షన్తి సో౭.వాచీనాని పశ్యతి. (ఉద్యోగపర్వం 34.81) 

శరీరంలో గుచ్చుకొన్న బాణాల ములుకులను, వంకరగా ఉన్న అగ్రభాగాలను 


శరీరంనుంచి పైకి తీసివేయవచ్చును కాని వాక్ళల్యం మాత్రం బైటకు తీయడానికి 
శక్యంకాదు. ఎందుచేత నంటే అది హృదయంలో గుచ్చుకొని అక్కడనే ఉండిపోతుంది. 


కర్ణినాలీకనారాచాన్‌ నిర్హరన్తి శరీరతః, 
వాక్ళల్యస్తు న నిర్ణన్రుం శక్యో హృదిశయో హి సః. (ఉద్యోగపర్వం 34.79) 


414 మహాభారతసారసంగ్రహము 


వినాశం దగ్గర పడ్డప్పుడు బుద్ధి కలుష మైపోయి చెడ్డ నీతి మంచి నీతిలా 
కనబడుతుంది. ఆ భావం హృదయం నుంచి తొలగిపోదు. 

బుద్దా కలుషభూతాయాం వినాశే సముపస్థితే, 

అనయో నయసంకాశో హృదయాన్నాపసర్చతి. (ఉద్యోగపర్వం. 34. 82) 

రాజా! నువ్వూ నీ పుత్రులూ కూడ ఇప్పుడు ఇదే స్థితిలో ఉన్నారు. అందుచేత 
నీకు శిష్యుడైన (నీ చెప్పుచేతలలో ఉంటూన్న) ధర్మాత్ముడైన యుధిష్టిరుణ్ణి శాసితగా, 
నీపై కూడ అధిపతినిగా చెయ్యి అని ఉపదేశించాడు విదురుడు. 

ప్రసంగవశంచేత విదురుడు ఇంకా అనేకనీతులు ధృతరాష్టునికి బోధించాడు - 
“రాత్రి సుఖంగా ఎలా నిద్రించకలుగుతాడో అలాంటి పనులే పగలు చెయ్యాలి. 
వర్షాకాలంలో సుఖంగా ఉండడానికి వీలయేటట్లుగా మిగిలిన ఎనిమిది మాసాలు 
(శ్రమించాలి. ముసలితనంలో సుఖంగా ఉండే టట్లు యౌవనంలో పనులు చెయ్యాలి. 
మరణానంతరం సుఖంగా ఉండే టట్లు జీవితం అంతా ప్రయత్నించాలి. 

దివసేనైవ తత్కుర్యాద్యేన రాత్రౌ సుఖం వసేత్‌, 

అష్టమాసేన తత్కుర్యాద్యేన వర్వా సుఖం వసేత్‌. 

పూర్వే వయసి తత్కుర్యాద్యేన వృద్ధః సుఖం వసేత్‌, 

యావజ్జీవేన తత్కుర్యాద్యేన ప్రేత్య సుఖం వసేత్‌. 

(ఉద్యోగపర్వం 35. 67,68) 

బుషులు, నదులు, కులాలు, మహాత్ములు, స్త్రీల దుశ్చరితము (పాపకార్యము) - 
వీటి మూలాలు వెదకడంకోసం ప్రయత్నించకూడదు. 

బుషీణాం చ నదీనాం చ కులానాం చ మహాత్మనామ్‌, 

ప్రభవో నాధిగన్తవ్యః ప్రీణాం దుశ్చరితస్య చ. (ఉద్యోగపర్వం 35. 72) 

శూరుడు, విద్య నేర్చినవాడు, ప్రభువును ఎలా సేవించాలో తెలిసినవాడు - వీళ్లు 
ముగ్గురూ ఏ నేలమీద నైనా బంగారు పువ్వులు కోయగలుగుతారు. 

సువర్ణ్లపుష్పాం పృథివీం చిన్వన్తి పురుషాస్త్రయః, 

శూరశ్చ కృతవిద్యశ్చ యశ్చ జానాతి సేవితుమ్‌. (ఉద్యోగపర్వం 85.74) 

రాజా! అధికారం అంతా దుర్యోధనునికీ, శకునికీ, మూఢుడైన దుఃశాసనునికీ, 
కర్ణుడికీ కట్టబెట్టి ఎలా అభివృద్ధి పొందా లనుకొంటున్నావు? అని అడిగాడు విదురుడు. 


విదురుడు ఇంకా ఇలా ఉపదేశించాడు - 


ఉద్యోగపర్వము 415 


మానవుడు తన చరిత్రను (నడతను) ప్రయత్నపూర్వకంగా సంరక్షించుకోవాలి. 
ధనమా - అది వస్తూంటుంది, పోతూంటుంది. ధనంచేత క్షీణించినవాడు క్షీణించినవాడు 
కాడు. చరిత్రచేత క్షీణించినవాడే క్షీణించినవాడు. 


వృత్తం యత్నేన సంరక్షేద్విత్తమేతి చ యాతి చ, 
అక్షీణో విత్తతః క్షీణో వృత్తతస్తు హతో హతః (ఉద్యోగపర్వం 37.80) 


విదురుని మాటలు వింటూన్న ధృతరాష్రుడు - “విదురా! నా కిదంతా ఏదో 
బాధాకరంగా ఉంది. మనస్సు ఎల్లప్పుడూ ఉద్విగ్నమై ఉంటుంది. మహామతీ! ఉద్వేగం 
లేని స్థానం ఏదో అది చెప్పు” అన్నాడు. “రాజా! విద్యా - తపస్సులు, ఇంద్రియనిగ్రహము, 
లోభం విడిచిపెట్టడం - వీటివల్ల తప్ప, నీకు మరి దేనివల్లా కూడ మనఃశాంతి కలగదు” 
అని విదురుడు బోధించాడు. అత డింకా ఇలా బోధించాడు - రాజా! బ్రాహ్మణుల 
విషయంలోను, స్త్రీల విషయంలోను, జ్ఞాతుల విషయంలోను, గోవుల విషయంలోను 
ఎవరు తమ శౌర్యం ప్రదర్శిస్తారో వాళ్లు ముగ్గిన పండు తొడిమ నుండి రాలి నట్లు 
రాలిపోతారు. 

బ్రాహ్మణేషు చ యే శూరాః స్త్రీషు జ్ఞాతిషు గోషు చ, 

వృన్తాదివ ఫలం పక్వం ధృతరాష్ట్ర పతన్తి తే, (ఉద్యోగపర్వం 36.61) 

మానవుని ఆయుర్దాయం నూరు సంవత్సరా లని వేదాలు చెపుతున్నాయి కదా? 
మరి అతడు అన్నాళ్లూ బ్రదకడంలేదేమి? అని ధృతరాషుడు ప్రశ్నించగా విదురుడు - 
“మితిమీరిన గర్వమూ, ఇష్టంవచ్చి నట్లు మాట్లాడడమూ, గొప్ప అపరాధము 
(మహాపాపము), క్రోధము, ఎల్లప్పుడు తన క్షేమమునందే దృష్టి, మిత్రద్రోహము - ఈ 
ఆరూ, ఆరు తీక్టమైన ఇనుప కత్తులు. మానవుల ఆయుర్దాయాన్ని భేదించేవి ఇవే కాని 
యముడు కాదు” 


అతిమానో9 తివాదశ్ళ్చ తథాత్యాగో నరాధిప, 

క్రోధశ్చాత్మవిధిత్సా చ మిత్రద్రోహశ్చ తాని షట్‌, 

ఏత వవాసయస్తీక్షాః కృన్తన్యాయూంషి దేహినామ్‌, 

ఏతాని మానవాన్‌ ఘృన్తి న మృత్యుర్భద్రమస్తు తే. 

(ఉద్యోగపర్వం 37. 10, 11) 

నువ్వు చాలా మంచి మాటలు చెపుతున్నావు. ఇంకా వినాలని ఉంది, చెప్పు 
అన్నాడు ధృతరాష్రుడు. విదురు డింకా ఇలా అన్నాడు - “రాజా! సమయానికి తగని 
మాట మాట్లాడితే బృహస్పతి కూడ అవమానించబడతాడు. ఆతని బుద్ధిని నిందిస్తారు.” 


416 మహాభారతసారసంగ్రహము 


అప్రాప్తకాలం వచనం బృహస్పతిరపి బ్రువన్‌, 

లభతే బుద్ధ్వవజ్ఞానమవమానం చ భారత. (ఉద్యోగపర్వం 39.2) 

ద్వేష్యుడు (ఎవనిమీద ద్వేషం ఉంటుందో అతడు) ఏనాటికీ సాధువు కాడు, 
మేధావి కాడు, పండితుడు కాడు. ఇష్టుడు ఏ పని చేసినా అవి శుభాలే. ద్వేష్యుడు ఏమి 
చేసినా అవి చెడ్డ పనులే. 

ద్వేష్యో న సాధుర్భవతి న మేధావీ న పణ్ణితః, 

ప్రియే శుభాని కార్యాణి ద్వేష్యే పాపాని చైవ హి. (ఉద్యోగపర్వం 88.4) 

రాజా! దుర్యోధనుడు పుట్టి నప్పుడే చెప్పాను - వానిని విడిచిపెట్టి మిగిలిన 
నూరుగురు పుత్రులను రక్షించుకొమ్మని. నువ్వు వినలేదు. ఇప్పుడు దాని ఫలం 
అనుభవిస్తున్నావు. 

విదురుడు చెప్పిన మాట లన్నీ విని ధృతరాష్లుడు - “నువ్వు చెప్పిన దంతా 
నిజమే. నా అభిప్రాయం కూడ అదే. నేను పాండవుల విషయంలో ప్రేమతో ఉండా లని 
ఎంత అనుకొన్నా దుర్యోధనుణ్ణి చూడగానే నా ఆలోచన మారిపోతుంది. నేనేమి చేయను. 
ఎవరూ కూడ దైవాన్ని అతిక్రమించజాలరు. దైవమే బలీయ మైనది. పౌరుషం 
(పురుషయత్నం) వ్యర్థమే అని నా అభిప్రాయం” అన్నాడు. 

న దిష్టమభ్యతిక్రాన్తుం శక్యం భూతేన కేన చిత్‌, 

దిష్టమేవ ధ్రువం మన్యే పౌరుషం తు నిరర్ధకమ్‌. (ఉద్యోగపర్వం 40.32) 

విదురా! ఇంకా మంచి మాట లేవైనా చెప్పు అని ధృతరాష్టు డన్నాడు. అప్పుడు 
విదురుడు - “ధృతరాష్టా! మృత్యు వనేదే లేదు అని సనత్సుజాతు డన్నాడు. ఆయన ఆ 
రహస్య విషయా లన్నీ నీకు బోధిస్తాడు” అన్నాడు విదురుడు. 

“నువ్వే చెప్పవచ్చు కదా?” అని ధృతరాష్టు డనగా - “అవి నేను చెప్పకలిగిన 
విషయాలు కావు. సనత్సుజాతుడే చెప్పాలి” అని అంటూ విదురుడు సనత్సుజాతుణ్ణి 
స్మరించాడు. వెంటనే ఆ పురాణముని ప్రత్యక్ష మయ్యాడు. 


సనత్సుజాతుడు సుఖంగా కూర్చుండగా విదురుడు ఆయనను సవినయముగా - 
“పూజ్యుడా! ఒక సంశయం ధృతరాషుణ్ణి పీడిస్తూన్నది. నీవు ఈతనికి - దేనిని వినడంచేత 
ఇతడు సర్వదుఃఖాలనుండి విముక్తు డవుతాడో ఆ విషయం బోధించాలి” అని ప్రార్థించాడు. 


ఉద్యోగపర్వము 417 
సనత్సుజాతుడు ధృతరాష్టునికి ఆధ్యాత్మికవిద్యను ఉపదేశించాడు. * 


సంజయుడు కురురాజసభలో ప్రవేశించుట 


ఆ రాత్రి ధృతరాష్ట్రునికి విదుర -సనత్సుజాతులతో సంభాషణలతో గడిచిపోయింది. 
మరునాడు రాజు లందరూ సంజయుడు తీసికొని వచ్చిన పాండవసందేశం వినడానికై 
ఉత్సుకతతో వచ్చి సభలో కూర్చున్నారు. కౌరవముఖ్యు లందరూ వచ్చి ఉన్నారు. ఇంతలో 
సంజయుడు సభలో ప్రవేశించాడు. అతడు భీష్మాదు లందరికీ అభివాదనం చేసి వాళ్లకు 
పాండవుల క్షేమవార్త తెలిపాడు. 


“సంజయా! అర్జునుడు నీ మాటలు విని ఏమన్నాడు?” అని ధృతరాఘ్ష్రుడు ఆతనిని 
అడిగాడు. అర్జునుడు కురువృద్దు లందరికీ నమస్కరించి చెప్పిన మాట లన్నీ సంజయుడు, 
యథాతథంగా, సవిస్తరంగా దుర్యోధనాదులకు చెప్పాడు. అర్జునుడు - తమ విషయంలో 
కౌరవులు చేసిన దుష్కృత్యాలు, అపకారాలూ ఉగ్గడించి, రాబోయే యుద్ధంలో తాను, 
తన సోదరులు, శ్రీకృష్ణసాహాయ్యంతో ఏ విధంగా కౌరవులను సర్వనాశం చేయనున్నారో 
మీకు చెప్ప మన్నాడు అని కూడ వాళ్లకు సంజయుడు నివేదించాడు. 


సంజయుడు చెప్పిన మాటలు విని భీష్ముడు నరనారాయణుల మాహాత్యాన్ని 
వర్ణిస్తూ ఇలా చెప్పాడు - “పూర్వం ఒకనాడు ఇంద్రాది దేవతలు, బుషులు, గంధర్వులు 
(బ్రహ్మదేవుని సభలో ఆయనను సవినయంగా సేవిస్తూ ఉపవిష్టులై ఉండగా పురాణబుషు 
లైన నరనారాయణులు తమ తేజస్సుతో ఆ ప్రదేశాన్నంతటినీ దేదీప్యమానంగా వెలుగొందే 
టట్లు చేస్తూ, అక్కడ నున్నవాళ్ల తేజస్సులను కూడ అపహరిస్తున్నారా అన్నట్లు ప్రకాశిస్తూ, 
అక్కడికి వచ్చి వెళ్లిపోయారు. 

“ఈ మహాపురుషు లెవరు? ఇచటికి వచ్చి నీకు అభివాదనం కూడ చేయకుండా 
వెళ్లిపోతున్నారు?” అని బృహస్పతి (బ్రహ్మదేవుణ్ణి ప్రశ్నించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు - 
“తమ తేజస్సుతో భూనభోంతరాళాలను ప్రకాశింపచేస్తూన్న వీరిద్దరూ నర-నారాయణులు, 


*  ఉద్యోగపర్వంలోని 42-46 అధ్యాయాలకు ననత్సుజాతీయం అని పేరు. భగవద్దీతకు 
వలెనే దీనికి కూడ (శీ శంకరభగవత్సాదులు భాప్వం వ్రాసినట్లు బ్రసిద్ధి. కాని అది భగవత్పాదుల 
రచన కాదేమో అనివిస్తుంది. పూనాలో ప్రచురించిన ఒక వున్తకంలో ఒకచోట (శ్రీ శంకరాచార్యులు 
తమ శిష్యుడైన నురేశ్వరాచార్యుల (గ్రంథంలోని ఒక వాక్యం ప్రమాణంగా ఉదహరించినట్లుంది. 
(శ్రీరంగం వాణీవిలాన (పెన్సువారు ముగించిన శాంకర (ంథావలిలో ఈ వాక్యం 
తొలగించబడింది. 


418 మహాభారతసారసంగ్రహము 


అసురులను నశింపచేయడానికై మహాతపఃసంపన్ను లైన వీరిద్దరూ రెండు రూపాలలో 
సంచరిస్తున్నారు” అని చెప్పాడు. 

ఆ మాటలు విని ఇంద్రుడు వారిద్దరూ తపస్సు చేస్తూన్న ఆశ్రమానికి దేవత 
లందరితో కలిసి వెళ్లి మాకు సాహాయ్యం చేయ వలె నని ప్రార్థించాడు. వా రిద్దరూ 
అంగీకరించారు. ఆ నరనారాయణులే ఇప్పుడు అర్జ్హున-వాసుదేవులుగా జన్మించారు. 
అర్జునుడు ఎందరినో ఇంద్రుని శత్రువులను సంహరించాడు. వాసుదేవుడు ఏ విధంగా 
దుష్టసంహారం చేసి ఉన్నాడో అందరికీ తెలిసినదే కదా? 


ఒకే సత్త్వం, వస్తువు, రెండుగా విభక్త మై నర-నారాయణ రూపంతో దుష్టశిక్షణ, 
శిష్టరక్షణ చేస్తూంటుంది. ఈ విషయం నారదుడు పూర్వం నాకు చెప్పి ఉన్నాడు. 

ఏష నారాయణః కృష్ణః ఫాల్గునశ్చ నరః స్మృతః, 

నారాయణో నరశ్చెవ సత్త్వమేకం ద్విధాకృతమ్‌. (ఉద్యోగపర్వం 49.20) 

దుర్యోధనా! శంఖచక్రగదాహస్తు డైన కృష్ణుడు, ఆయుధాలు పైకి తీస్తూన్న అర్జునుడూ 
ఒకే రథంమీద ఉండగా చూచి నప్పుడు నీకు నా మాటలు గుర్తుకు వస్తాయి. 

నీ బుద్ధి ధర్మార్ధాలనుండి దూరం అయిపోయింది. నీవు కేవలం దుర్చుద్దు లైన 
కర్ణ - శకుని -దుఃశాసనుల ఆలోచనల ప్రకారమే నడుస్తున్నావు. కౌరవుల సర్వవినాశం 
దగ్గరపడింది. 


ఆ మాటలు విన్న కర్ణుడు - “పితామహా! వృద్దుడ వైన నీ విలా మాటలాడకూడదు. 
నేను చేసిన తప్పు పని ఏమీ లేదు. రాజధర్మాన్ని అనుసరించి అన్ని విధాలా ధృతరాషునికి 
క్షేమం చేకూర్చా లని ప్రయత్నిస్తున్నాను. పాండవుల నందరినీ సంహరిస్తాను” అన్నాడు. 

భీష్ముడు - ధృతరాష్ట్రా! ఈ కర్షుడు పాండవుల నందరినీ సంహరిస్తాను అంటూ 
మాటి మాటికీ బడాయి చెప్పుకొంటూంటాడు. వీని మాటలు నమ్మి నీ పుత్రుడు 
పాండవులను తేలికగా చూస్తున్నాడు. పాండవులలో ఒక్కొక్కడు ఒక్కొక్క అద్భుతమైన 
కార్యం చేశాడు. అలాంటి దేదైనా ఈ కర్గుడు చేశాడా? 

విరాటనగరంలో తన సోదరు డైన వికర్ణుణ్ణి అర్జునుడు చంపి నప్పుడు ఇత దేమి 
చేయకలిగాడు? ఘోషయాత్రలో గంధర్వులు నీ కుమారుణ్ణి బంధించి తీసికొని 
పోతున్నప్పుడు ఏం చేశాడు? అప్పుడు పాండవులే కదా వానిని రక్షించినది? అన్నాడు. 


ఉద్యోగపర్వము 419 


“భీష్ముడు చెప్పిన విధంగానే చేయడం యుక్తం. అర్జునుడు యుద్ధరంగంలో ఏ 
మేమి చేయగలడో నాకు తెలుసు” అని ద్రోణాచార్యుడు అన్నాడు. 

ఈ విధంగా భీష్మద్రోణులు ఇంకా ఏమో చెప్పబోతూండగానే ధృతరాష్ట్రుడు వాళ్ల 
మాటలు సరిగా వినిపించుకొనకుండా - “సంజయా! పాండవులు ఇంకా ఏమన్నారు?” 
అని సంజయునితో మాట్లాడడం ప్రారంభించాడు. 

ఈ విధంగా అతడు భీష్మ - ద్రోణుల విషయంలో నిర్లక్ష ప్రభావంతో ప్రవర్తించడం 
చూడగానే అక్కడ నున్న కౌరవవీరు లందరూ తమ ప్రాణాలమీద ఆశ వదలుకొన్నారు- 


తదైవ కురవః సర్వే నిరాశా జీవితే£_భవన్‌, 
భీష్మద్రోణా యదా రాజా న సమ్యగనుభాషతే. (ఉద్యోగపర్వం 49.48) 


“సంజయా! మన కున్న సైన్యబలా న్నంతనీ విని యుధిష్టిరు డే మంటున్నాడు? 
ఆతని సోదరులూ, పుత్రులూ యుద్ధం చేద్దా మంటున్నారా, శమం కోరుతున్నారా? 
ఆతనికి ఏ యే రాజులు సహాయులుగా వచ్చారు?” అని ప్రశ్నించాడు ధృతరాషుడు. 

సంజయుడు - “మహారాజా! మిత్రరాజులే కాదు, ఆ బాలగోపాలం అందరూ 
కూడ యుధిష్టిరుణ్ణి ప్రశంసిస్తున్నారు. వీథులలో ఆడుకొనే అన్ని వర్ణాలవాళ్ల ఆడపిల్లలు 
కూడా యుద్దానికి సన్నద్దు డౌతూన్న యుధిస్టిరుణ్ణి చూడా లనే వేడుకతో వస్తున్నారు. 

ఆగోపాలావిపాలాశ్చ ననమానా యుధిష్టిరమ్‌, 

పజ్బాలాః కేకయా మత్సాాః ప్రతిననన్తి పాబ్దవమ్‌. 

బ్రాహ్మణ్యో రాజపుత్రశ్చ విశాం దుహితరశ్చ యాః, 

క్రీడన్యో౭. భిసమాయాన్తి పార్థం సంనద్ధమీక్షితుమ్‌. 

(ఉద్యోగపర్వం 50.7,8) 
ఇలా ఇంకా ఏదో చెప్ప బోతూనే సంజయుడు ఏదో ఆలోచిస్తూన్నట్లు 
మాట్లాడకుండా ఉండిపోయాడు. అది గమనించిన విదురుడు - “ఇతడు మూర్చచెందాడు. 
కొంచెం స్పృహ తప్పినట్లున్నాడు” అన్నాడు. 

“బహుశా పాండవుల యుద్ధప్రయత్నాలన్నీ మనస్సులో మెదిలి ఇతడు ఇలా అయి 
ఉంటాడు” అన్నాడు ధృతరాష్రుడు. 

ఇంతలో సంజయుడు కోల్మొని ఇలా చెప్పాడు - “రాజా! భీమార్జునులు, 
నకులసహదేవులూ, భీష్ముణ్ణి వధించడానికై తపస్సుచేసి ద్రుపదుని పుత్రికగా జన్మించి, 


420 మహాభారతసారసంగ్రహము 


కారణవశంచేత పురుషుడైన శిఖండీ, పాండవుల ఇతర మిత్రరాజు లందరూ కూడ 
యుధిష్టిరుడు ఎప్పుడు “ఊం” అంటే అప్పుడు ముందుకు దూకడానికి సిద్ధంగా ఉన్నారు. 
వీళ్లందరూ మీవాళ్లను యుద్ధరంగంలో కలుస్తారు.” 

భీమార్జునుల పేర్లు వినగానే ధృతరా్షని మనస్సు చాల కలత చెందింది. 
“విదురుడు, భీష్మాదులూ కూడ ఆనాడే చెప్పారు. నేను ఐశ్వర్యలోభంచేత ఆ మాటలు 
వినలేదు. కౌరవుల వినాశం తప్ప దనిపిస్తూన్నది” అంటూ వాపోయాడు. “అంత 
మహాబలవంతు లైన పాండవులతో యుద్ధం చేయకుండా ఉండడమే మంచిది. అందుచేత 
శాంతికోసం ప్రయత్నిద్దాం” అన్నాడు. 

ఇదే సమయం అనుకొని సంజయుడు ధృతరాష్ష్రుణి ఇంకా దెప్పిపొడవడం 
ప్రారంభించాడు - మహారాజా! నువ్వు చెప్పి నట్లు గాండీవం ద్వారా క్షత్రియ జాతివినాశం 
తప్ప దనిపిస్తూన్నది. ను వ్వింత బుద్ధిమంతుడవై యుండి, అర్జునుని ప్రభావం తెలిసినవాడ 
వై యుండి నీ పుత్రునికి లొంగిపోతున్నా వంటే నా కేమీ అర్థం అవడంలేదు. తండ్రి వలె 
ఆదరించవలసిన నువ్వే పాండవులను ఈ విధంగా మోసం చేశావు. 


ఆనాడు జూదం ఆడే టప్పుడు - “యుధిష్టిరుడు ఇది ఓడిపోయాడు, అది 
ఓడిపోయాడు” అని మీవా ళ్లంటూంటే చిన్న పిల్లవాడు వలె మురిసిపోయావు. 


ఇదం జితమిదం లబ్ధిమితి (శ్రుత్వా పరాజితాన్‌, 

ద్యూతకాలే మహారాజ స్మయసే స్మ కుమారవత్‌. (ఉద్యోగపర్వం 54.5) 

మనవాళ్లు రాజ్యం అంతా జయించా రని సంతోషించావుకాని ఎంత అధఃపాతాళా 
నికి పడిపోవలసివస్తుందో గుర్తించలేదు. 


వీరు లైన ఆ పాండవులు తమ బాహువీర్యం చేత భూమండలా న్నంతనీ జయించి 
నీ కప్పగిస్తే అదంతా నువ్వే జయించా ననుకొన్నావు. 

బాహువీర్యార్ణితా భూమిస్తవ పార్టెర్నివేదితా, 

మయేదం కృతమిత్యేవ మన్యసే రాజసత్తమ. (ఉద్యోగపర్వం 54.8) 

“మత్స్య - పజ్బాల - కేకయ - శాల్వ - శూరసేనదేశాల రాజులు నీ వంటే 
ఏమీ లెక్కచేయక పాండవుల పక్షాన ఉన్నారు. భీమార్జునులు దుర్యోధనుని సైన్యాన్ని, వాని 
మిత్రరాజులను నశింపచేయడం తప్పదు. ద్యూతకాలంలో నేను, విదురుడూ నీకు చెప్పనే 
చెప్పాం. ఇప్పుడు ఇలా విలపించి ప్రయోజనం లేదు.” 


ఉద్యోగపర్వము 421 


అప్పుడు దుర్యోధనుడు తండ్రితో - “మహారాజా! మనం చాల బలంగా ఉన్నాం. 
మన పక్షాన ఎంతమంది మహావీరు లున్నారో నీకు తెలుసు కదా? నీ వేమీ భయపడవలసిన 
పని లేదు. మన సైన్యబలానికి వాళ్ల సైన్య బలానికీ పోలికే లేదు. 

అందుచేతనే కదా - ముందు ఇంద్రప్రస్థం కావా లన్న యుధిష్టిరుడు ఇప్పుడు 
నాకు భయపడి ఐదు గ్రామా లిస్తే చాలు అంటున్నాడు? 

యుధిష్టిరః పురం హిత్వా పజ్బు గ్రామాన్‌ స యాచతి, 

భీతో హి మామకాత్‌ సైన్యాత్‌ ప్రభావాచ్చెవ మే విభో. 

(ఉద్యోగపర్వం 55.30) 

గదాయుద్ధంలో దుర్యోధనునితో సమానుడు లేడని, నాకు గదాయుద్ధగురు వైన 
సంకర్షణుడు యోగ్యతాపత్రం ఇచ్చాడు. గదాయుద్ధంలో భీముడు ఎప్పుడు ఎదు రౌతాడా 
అని చాల ఉత్మంఠతో ఎదురుచూస్తున్నాను. భీముణ్ణి అనాయాసంగా ఓడిస్తాను. 


ఇక అర్జునుని విషయం. భీష్ముకర్ణాదులు ఆతని సంగతి చూచుకుంటారు. అందుచేత 
నీ వేమాత్రమూ భయపడవలసిన పని లేదు.” 


దుర్యోధనుడు తండ్రికి ఈ విధంగా ధైర్యం చెప్పి - “పాండవుల యుద్ధప్రయత్నాలు 
ఎలా జరుగుతున్నాయో వాళ్ల వాహనాదులు ఎలా ఉన్నాయో సవివరంగా చెప్పు” అని 
సంజయుణ్ణి అడిగాడు. 


సంజయుడు అర్జునుని ధ్వజమూ, రథమూ, దాని ప్రభావమూ, దానికి కట్టిన 
అశ్వాలు మొదలైన విషయా లన్నీ వర్ణించి చెప్పి యుధిష్టిరాదుల రథాలను గూర్చి కూడ 
చెప్పాడు. 


పాండవులకు సాహాయ్యం చేయడానికి ఏ యే రాజులు ఎంతెంత సైన్యంతో 
వచ్చారో కూడ సంజయుడు, ధృతరాష్టు డడుగగా వర్ణించి చెప్పాడు. 


అదంతా వినగానే ధృతరాష్రుడు - “అయితే నా పుత్రు లందరి విషయంలోను 
ఆశ వదలుకొనవలసిందే. ఆ పక్షంలో ఉన్నవాళ్లంతా అతిరథులూ, మహారథులూ కూడ. 
సంజయా! నే నెంత వద్దని మొరపెడుతున్నా నా దుష్పుత్రుడు వాళ్లతో యుద్ధం చేయడానికే 
సిద్ధపడుతున్నా! ” అన్నాడు. 

“పాండవ పక్షం వాళ్లు ఇంకా ఏ మన్నారు? ఏమి చేస్తున్నారు?” అని ధృతరాష్రుడు 
ప్రశ్నించగా సంజయుడు ధృష్టద్యుమ్నుడు “కౌరవుల నందరికీ నే నొక్కడనే చాలుదును” 
అంటూ క్రోధావేశంతో అన్న మాటలు వర్ణించి చెప్పాడు. 


422 మహాభారతసారసంగ్రహము 


ధృతరాష్టునకు ఏ విధంగా నైనా యుద్ధం జరగకుండా చూడా లనే అభిప్రాయం 
కలిగింది. దుర్యోధనునితో - “దుర్యోధనా! యుద్ధంనుండి విరమించు. నీవు నీ అమాత్యులు 
అందరూ జీవించడానికి పృథివిలో సగం చాలును. మిగిలిన అర్థరాజ్యం పాండవులకు 
ఇచ్చివేయుము. నాకు గాని, భీష్మద్రోణాదులకు గాని యుద్ధం చేయడం ఇష్టం లేదు. 
నువ్వేనా కావాలని యుద్దానికి దిగడంలేదు. కర్ణుడు, దుఃశాసనుడు, శకునీ నిన్ను ఈ 
యుద్దానికి (ప్రేరేపిస్తున్నారు” అన్నాడు. 

నేను నిన్ను గాని, భీష్మ-ద్రోణాదులను గాని చూచుకొని యుద్దానికి దిగడంలేదు. 
నేను, కర్ణుడు, దుఃశాసనుడు - ముగ్గురమూ కలిసి పాండవులను సంహరిస్తాం. 
పాండవులను నశింపచేసి నేనైనా భూమండలాన్ని పాలించాలి లేదా నన్ను వధించి 
పాండవులైనా పాలించాలి. రాజా! నా ప్రాణాలను, రాజ్యాన్నీ ధనాన్నీ సర్వస్వాన్నీ 
విడిచిపెట్ట నైనా విడిచిపెడతాను గాని పాండవులతో కలిసి ఎన్నడూ ఉండను. 

సూది మొన మోపి నంత ప్రదేశం కూడ పాండవుల కివ్వను. 

యావద్ధి సూచ్యాప్రీక్షాయా విధ్యేదగ్రేణ మారిష, 

తావదప్యపరిత్యాజ్యం భూమేర్నః పాబ్దవాన్‌ ప్రతి. (ఉద్యోగపర్వం 58. 18) 

అంటూ దుర్యోధనుడు తండ్రికి మొండిగా సమాధానం చెప్పాడు. 


ధృతరాష్టు డక్కడ నున్న రాజులతో - “దుర్యోధనుణ్ణి నేను విడిచివేశాను. వీనితో 
కలిసి యమలోకానికి వెళ్లబోతున్న మిమ్ములను గూర్చి నేను విచారిస్తున్నాను. భీమసేనుడు 
సైన్యంలో ప్రవేశించి సర్వనాశనం చేస్తూన్నప్పుడు నా మాట నీకు గుర్తుకు వస్తుంది” 
అని పలికి, “సంజయా! కృష్ణార్ణును లేమన్నారో చెప్పు” అని సంజయుణ్ణి అడిగాడు. 

కృష్ణార్జునుల మాటలు కూడ సంజయుడు యథాతథంగా ధృతరాష్ట్రునికి నివేదించి 
వాళ్లు యుద్దానికి సిద్ధంగా ఉన్నారు అని తెలిపాడు. 


ధృతరాషుడు మళ్లీ తమ బలాన్నీ పాండవుల బలాన్నీ అంచనా వేసి చెపుతూ 
ఎలా చూచినా మన బలం పాండవుల బలంముందు చాలదు. అందుచేత పాండవులతో 
శాంతి ఏర్పరచుకొనడమే మంచి దని పుత్రునికి బోధించాడు. 


దుర్యోధనుడు తనకు ముల్లోకాలు ఎదురై వచ్చినా ఎదిరించి నిలబడే శక్తి ఉన్న 
దని, గట్టిగా చెపుతూ - “నేను మిత్రులకు సాహాయ్యం చెయ్యా లంటే చేయగలను. 
శత్రువు ఎంతటివాడైనా వానిని అణిచివెయ్యా లంటే అణచివేయగలను. నా మాటకు 
ఎన్నడూ ఎక్కడా తిరుగు లేదు” అన్నాడు. 


ఉద్యోగపర్వము 423 


యదభిధ్యామ్యహం శశ్వచ్భుభం వా యది వాశుభమ్‌, ! 
నైతద్విపన్నపూర్వం మే మిత్రేప్వరిషు చోభయోః. (ఉద్యోగపర్వం 61.21) 
“నాకు గొప్పలు చెప్పుకొనడం చేతకాదు. తనను తాను పొగడుకొనడం 
అసత్పురుషులు చేసే పని” అన్నాడు. 
న హ్యహం శ్లాఘనో రాజన్‌ భూతపూర్వః కదాచన, 
అసదాచరితం హ్యేతత్‌ యదాత్మానం ప్రశంసతి. 
(ఉద్యోగపర్వం 61. 24) 


దుర్యోధనుడు ఇంత కచ్చితంగా చెప్పిన తరువాత కూడ ధృతరాష్రుడు పాండవుల 
యుద్ధసంనాహాలను గూర్చి సంజయుణ్ణి ఇంకా ఏదో అడగబోయాడు. 


ధృతరాష్ట్రుడు ఇంకా ఏదో అంటూండగానే, కర్ణుడు - “నేను పరశురాముని 
నుండి సంపాదించిన బ్రహ్మాస్త్రం ఉంది. భీష్ముడూ, ద్రోణుడూ, ఇతర వీరులూ నీ దగ్గరనే 
ఉందనీ, నే నొక్కడనే సమస్తపాండవసేనలను సంహరిస్తాను” అని దుర్యోధనునితో అన్నాడు. 

అప్పుడు భీష్ముడు - “కర్ణా! ఎందుకు అలా వృథాగా గొప్పలు చెప్పుకొంటావు! 
కృష్ణుని సహాయంతో అర్జునుడు ఎలా ఖాందవవనం దగ్దం చేశాడో నీకు తెలియదా? 
దేవేంద్రుని నుండి నీకు లభించిన శక్తిని కృష్ణుడు తన చక్రం ప్రయోగించి భస్మం 
చేసివేస్తాడు. సర్పముఖబాణాన్ని అర్జునుడు నశింపచేస్తాడు. బాణాసురుణ్ణి, నరకాసురుణ్ణీ 
సంహరించిన కృష్ణుడు అర్జునుణ్ణి రక్షిస్తున్నాడు. ఈ విషయం గుర్తుంచుకో” అని అంటూ 
తీవ్రంగా దూషించాడు. 

కర్టుడు కోధోద్రేకంతో - “సభామధ్యంలో భీష్ముడు నన్ను ఈ విధంగా దూషించి 
నందుకు ఫలం ఏమో వినండి. ఈయన జీవించి ఉన్నంతవరకు నేను యుద్ధంలో శస్త్రం 
పట్టను. ఈయన శాంతించిన తరువాత నా ప్రభావం చూద్దురుగాని” అని అంటూ సభ 
విడిచి వెళ్లిపోయాడు. 


భీష్ముడు నవ్వుతూ దుర్యోధనునితో - “నిజమే, ఈ కర్గుడు సత్యప్రతిజ్ఞుడు!” 
అన్నాడు. 
దుర్యోధనుడు - “పితామహా! మే మందరమూ వీర్యపరాక్రమాదులలో సమానులమే 


కదా? పాండవులు మాత్రమే జయిస్తారు. మీరు జయించరు అని మమ్ములను ఎలా 
అంటావు? నేను యుద్ధం ప్రారంభించా నంటే నిన్ను ద్రోణకృపాచార్యులను, శల్యుణ్లీ 


424 మహాభారతసారసంగ్రహము 


చూచుకొని ప్రారంభించలేదు; నేను, కర్ణుడు, దుఃశాసనుడు - ముగ్గురమూ కలిసి శత్రువుల 
నందరినీ సంహరిస్తాం. తరవాత నేను అనేక యజ్ఞయాగాదులు చేస్తాను” అన్నాడు. 


అప్పుడు విదురుడు ఈ విధంగా దుర్యోధనునికి ఉపదేశించాడు - “దమం అనేది 
ప్రతీఒక్కడూ ముఖ్యంగా సంపాదించుకొనవలసిన ఉత్తమ లక్షణం. ఓరిమి, నిలకడగా 
ఉండడం, అహింస, సమత్వము, చెడ్డ పనులను చేయడానికి సంకోచము, చపలత్వం 
లేకపోవడం, దైన్యం లేకపోవడం, తొందరపాటు లేకపోవడం, సంతృప్తి, విశ్వాసము 
ఇవి ఉన్న పురుషుడే దాంతుడు. అనగా ఇవన్నీ కలిసి దమం అని చెప్పబడతాయి. 
దమం ఉన్నవాడు ఇహలోక - పరలోకాలను రెండింటినీ జయిస్తాడు.” ఈ విధంగా 
విదురుడు దుర్యోధనునికి దమాని కున్న ప్రాశస్యాన్ని బోధించి జ్ఞాతివిరోధం మంచిది 
కాదని సూచిస్తూ ఒక చిన్న కథ చెప్పాడు- 

“ఒక శాకునికుడు (పక్షులు పట్టేవాడు) నేల మీద వల పరచాడు. ఎల్లప్పుడూ 
కలిసి మెలిసి తిరిగే రెండు పక్షులు దానిలో చిక్కుకున్నాయి. ఆ రెండు కలిసి ఎగిరి ఆ 
వలను ఆకాశమార్గంలో తీసికొనిపోతూండగా ఆ శాకునికుడు నేలమీద పరుగెత్తుతూ 
వాటిని వెంబడించాడు. అది చూచి ఒక ముని - “అవి ఆకాశంమీద ఎగిరిపోతూంటే 
నువ్వు నేలమీద పరుగెత్తి ఏమి ప్రయోజనం?” అన్నాడు. అప్పుడతడు - “నిజమే, ఇవి 
కలిసి నా వలను పట్టుకొని పోతున్నాయి. అవి కలహించడం ప్రారంభిస్తాయి. అప్పుడు 
నాకు దొరుకుతాయి” అంటూ పరుగెత్తాడు. అత డన్నట్లుగానే వాటి మధ్య కలహం 
ఏర్పడి క్రిందపడ్డాయి. ఆ శాకునికుని చేతికి చిక్కాయి. 


పరస్పర వైరంతో ఉండే జ్ఞాతులు ఈ పక్షులవలెనే శత్రువులకు వశం అయిపోతారు. 
కలిసి భోజనాలు చేయడం, సంకథనం (కబుర్లు చెప్పు కొనడం), ఒకరి నొకరు ప్రశ్నించడం, 
అప్పుడప్పుడు కలుస్తూండడం - ఇవీ జ్ఞాతులు చేయవలసిన పనులు. అంతేనే కానీ 
పోట్లాడుకొనడం కాదు. 

సంభోజనం సంకథనం సంప్రశ్నోరి థ సమాగమః, 

ఏతాని జ్ఞాతికార్యాణి, న విరోధః కదాచన. (ఉద్యోగపర్వం 64 11) 

నిప్పుతో ఉన్న కట్టెలు దూర దూరంగా, విడిపోతే పొగమాత్రమే వస్తూ ఉంటాయి. 
దగ్గరగా ఉంటే ప్రజ్వలిస్తాయి. జ్ఞాతుల విషయం కూడ అంతే. 

ధూమాయన్తే వ్యపేతాని జ్వలన్తి సహితాని చ, 

ధృతరాటోల్ముకానీవ జ్ఞాతయో భరతర్షభ. (ఉద్యోగపర్వం 64.14) 


ఉద్యోగపర్వము 425 


మరొక కథ చెపుతున్నాను, విను. మేం కొందరం కలిసి గంధమాదనపర్వతంమీదకు 
వెళ్లాం. అక్కడ పెద్ద లోయ ప్రక్క నున్న చెట్టుమీద పెద్ద తేనెపట్టు వ్రేలాడుతూన్నది. 
దానిని సర్పాలు రక్షిస్తున్నాయి. అది కుబేరునిదట. ఆ మధువు త్రాగితే మర్వుడు అమరు 
డవుతాడు. అంధుడు దృష్టికలవా డవుతాడు. వృద్దుడు యువకు డవుతాడు. అది పట్టుకోవా 
లని మాతో ఉన్న కొందరు ఆటవికులు ప్రయత్నించారు. ఆ లోయలో పడ్డారు. 


అదే విధంగా నీ పుత్రుడు ఈ రాజ్యం అంతా తనకొకనికే దక్కాలని 
కోరుకొంటున్నాడు. తేనె వైపే చూస్తున్నాడు కాని లోయ చూడడంలేదు. 


తథైవ తవ పుత్రోతల యం పృథివీమేక ఇచ్చతి, 
మధు పశ్యతి సంమోహాత్‌ ప్రపాతం నానుపశ్యతి. (ఉద్యోగపర్వం 64.22) 


నీ కుమారు డైన దుర్యోధనుడు అర్జునునితోను, ద్రుపద-మత్స్య రాజాదులతోను 
యుద్ధం చేయ గలదని నాకు నమ్మకం లేదు. 


ధృతరాష్ట్రుడు మళ్లీ దుర్యోధనునికి శాంతిని ఉపదేశించడానికి ప్రయత్నించి 
“సంజయా! వాసుదేవుని తరవాత అర్జును దేమన్నాడు?” అని సంజయుణ్ణి ప్రశ్నించాడు. 
సంజయుడు అర్జును డన్న మాటలు తెలిపాడు. “యుధిష్టిరుని భాగం యుధిస్టిరునికి 
ఇవ్వకపోతే యుద్ధ మనే మహాయజ్ఞంలో మిమ్ముల నందరినీ హోమం చెయ్యడం తప్పదు” 
అన్నా డని చెప్పాడు. 

ఇవేమీ దుర్యోధనునికి కాని, ధృతరాష్రునికి కాని నచ్చలేదు. సభలోని వాళ్లందరూ 
వెళ్లిపోయారు. 


అందరూ వెళ్లిపోయిన తరువాత ధృతరాషుడు “సంజయా! మా ఇద్దరి బలాలలోను 
ఏది గొప్పది? ఏది తక్కువగా ఉంది? నువ్వు అన్నీ పరిశీలించి వచ్చావు కదా? చెప్పు” 
అని ఏకాంత (ప్రదేశంలో అడిగాడు. 

“రాజా! వకాంతప్రదేశంలో నీకే విషయమూ చెప్పను. నీకు అసూయ పుట్టుకొస్తుంది. 
మీ తండ్రినీ, పట్టమహిషి యైన గాంధారినీ పిలిపించు. ధర్మజ్ఞులైన వాళ్లిద్దరూ నీ 
అసూయను పోగొడతారు” అన్నాడు సంజయుడు. 

విదురుడు వ్యాసమహర్షినీ, గాంధారినీ తీసికొనివచ్చాడు. 


“సంజయా! కృష్ణార్ణునుల విషయంలో ఇత డేదో అడుగుతున్నాడు కదా? అది 
చెప్పు” అన్నాడు వ్యాసుడు. 


426 మహాభారతసారసంగ్రహము 


సంజయు డిలా చెప్పాడు - “ధనుర్ధరు లైన అర్జున - వాసుదేవు లిద్దరూ కూడ 
పరమపూజ్యులు. వీళ్లు కర్మబంధంవల్ల పుట్టినవారు కాదు. వీళ్లు సర్వజగత్స్వరూపులు.” 

వాసుదేవునికి బారెడు దూరంలో చక్రాయుధం ఎవరికీ కనబడకుండా తిరుగుతూ 
ఉంటుంది. 


మహాబలశాలి యైన వాసుదేవుడు భయంకరుడైన నరకాసురుణ్లీ, శంబరాసురుణ్లీ 
కంసుళణ్ణీ, శిశుపాలుజ్ణీ, ఆడుకొంటున్నట్లు చంపివేశాడు. 

ఆ పురుషోత్తముడు పృథివీ - అంతరిక్ష - ద్యులోకాలను మనస్సుచేతనే తన 
వశం చేసికొనగలడు. 

రాజా! పాండవుల సార-అసారాలను నాకు చెప్పు అని మాటిమాటికీ నన్ను 
అడుగుతున్నావు కదా, సంక్షిప్తంగా చెపుతాను విను. 

ఒక ప్రక్క జగత్తునూ, ఒక ప్రక్క జనార్దనుణ్జీ నిలిపి చూస్తే సమస్త మైన జగత్తుకంటే 
కూడ కృష్ణుడు అధికసారం కలవాడు. 

జనార్దనుడు ఈ జగత్తు నంతనీ మనస్సు చేతనే భస్మం చేసివేయగలడు. ఈ 
జగత్తంతా కలిసినా ఆతని నేమీ చేయజాలదు. 

ఎక్కడ సత్యం ఉంటుందో, ఎక్కడ ధర్మం ఉంటుందో, ఎక్కడ హీ (సిగ్గు) ఉంటుందో, 
ఎక్కడ బుజుత్వం ఉంటుందో అక్కడ గోవిందు డుంటాడు. కృష్ణు దెక్కడుంటే అక్కడ 
జయం ఉంటుంది. 

యతః సత్యం యతో ధర్మో యతో ప్రరార్డవం యతః, 

తతో భవతి గోవిన్లో యతః కృష్ణస్తతో జయః. (ఉద్యోగపర్వం 68.9) 

జనార్దనుడు అన్ని లోకాలనీ ఆడిస్తూంటాడు. లోకాలను మోసంచేస్తున్నాడా అన్నట్లు 
అతడు పాండవులచేత నియమాలు పాటింప చేసి అధర్మనిరతు లైన నీ పుత్రులను 
దహించా లని కోరుతున్నాడు. 

భగవంతుడైన కేశవుడు తన యోగమాయాబలంచేత కాలచక్రాన్సీీ జగచ్చక్రాన్నిి 
యుగచక్రాన్నీ ఎల్లప్పుడూ తిప్పుతూంటాడు. 

ఒక్క భగవంతు డైన జనార్దనుడే కాలాన్ని మృత్యువును, స్థావర జంగమాలను 
తన అధీనంలో పెట్టుకొని ఉన్నాడు. నేను నిజం చెపుతున్నాను. 


“మహాయోగి యెన హరి ఈ విధంగా సమస్త జగత్తునూ తన వశంలో ఉంచుకొన్నా 


ఉద్యోగపర్వము 427 


కూడ ఏవేవో కర్మలు (పనులు) చేస్తూనే ఉంటాడు. ఆ విధంగా మాయచేత లోకాలను 
మోసం చేస్తూంటాడు. ఆయనని ఆశ్రయించినవాళ్లు మాత్రమే మోహవిముక్తు లవుతారు.” 


“సంజయా! మాధవణ్జి గూర్చి నీ కింత తెలుసును కదా, నా కెందుకు 
తెలియడంలేదు?” అని ప్రశ్నించాడు ధృతరాష్ట్రుడు.” 

“రాజా! విను. నీకు విద్య (జ్ఞానం) లేదు. నాకుంది. విద్యాహీనుడై తమస్సులో 
పడికొట్టుకొంటున్నవాడు కేశవుణ్ణి తెలుసుకొనలేడు.” 


“సంజయా! నువ్వు జనార్దనుని యథార్థస్వరూపం తెలియడానికి నీలో ఉన్న నిత్య 
మైన భక్తి ఏది?” అని అడిగాడు ధృతరాష్ట్రుడు. 

“రాజా! నేను మాయను, మాయాకల్పితమైన దార-పుత్రాదికాన్ని సేవించను. 
వృథాగా ధర్మం ఆచరించను. ఈశ్వరార్పణబుద్ధితోనే ధర్మం చేస్తాను. ఈ విధ మైన భక్తి 
చేత శుద్ధాంతఃకరణుడనై, శాస్త్రంద్వారా కేశవుని తత్త్వం తెలుసుకొంటాను” అని సంజయు 
డన్నాడు. 

ధృతరాషుడు దుర్యోధనునితో - “సంజయుడు మన కాప్పుడు. హృషీకేశుణ్ణి 
శరణుపొందుము” అన్నాడు. 

“భగవంతు డైన దేవకీపుత్రుడు అర్జునునితో మైత్రిని చాటు కొంటూ లోకా లన్నింటినీ 
సంహరించినా, నే నాతని శరణు వేడను” అన్నాడు దుర్యోధనుడు. 


“గాంధారీ! చూడు, నీ కొడు కేవిధంగా, మంచి మాటలు వినకుండా ఎలా 
అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తున్నాడో” అన్నాడు ధృతరాష్ట్రుడు. 

గాంధారి పుత్రుణ్సి నిందిస్తూ - “పెద్దల మాటలు వినని దుష్టాత్ముడా! 
ఐశ్వర్యకామంతో తల్లిదండ్రులను, జీవితాన్ని కూడా విడిచివేస్తున్నావు. భీముని చేతిలో 
దెబ్బ తిన్నప్పుడు నీ తండ్రి మాటలు స్మరిస్తావు!” అంది. 

వ్యాసుడు - “ధృతరాషా! నీవు కృష్ణునికి ఇష్టుడవు. అందుచేతనే నీకు జ్ఞాని 
యైన సంజయుడు దూతగా దొరికాడు. అతడు నిన్ను శ్రేయోమార్గంలో నడుపుతాడు. 
తమకున్న ధనాలతో సంతృప్తి చెందక కామమూఢు లైన వాళ్లు అనేక విధాలైన పాశాలచే 
బద్దులై యమునికి వశులౌతూంటారు” అన్నాడు. 


“సంజయా! హృషీకేశుణ్ణి చేరి ఏ భయమూ లేని ఉత్తమ గతిని పొందడానికి 
తగిన మార్గం ఏదో నాకు ఉపదేశించు” అన్నాడు ధృతరాషుడు. 


428 మహాభారతసారసంగ్రహము 


“జనార్దనుని తత్వాన్ని తెలుసుకోవా లంటే ఇంద్రియనిగ్రహం ఒక్కటే మార్గం” 
అని బోధిస్తూ సంజయుడు - “మీ ఇరుపక్షాలవాళ్లకీ శాంతిని బోధించడానికై అచ్యుతుడు 
రా నున్నాడు” అని చెప్పాడు. 


ఆ మాట వినగానే ధృతరాష్రుడు - “నేత్రా లున్న వాళ్లు ఎంత అదృష్టవంతులో 
కదా! ఆ మహాపురుషుణ్ణి చూడకలుగుతారు. నేను ఆ ఉపేంద్రుణ్ణి శరణుపొందుతున్నాః య 


కౌరవుల సభకు వెళ్లడానికై శ్రీకృష్ణుని నిర్ణయం 
యుధిష్టిరుడు శ్రీకృష్ణునితో - “ఓ మిత్రవత్సలా! ఇప్పుడు మాకు మళ్లీ నీ సాహాయ్యం 
కోరవలసిన అవసరం ఏర్పడింది. అవసరమై నప్పుడల్లా నీవు యాదవులను సర్వవిధాలా 
రక్షిస్తున్నట్లు పాండవులను కూడా ఆదుకోవాలి” అన్నాడు. 
“ఏమి కావాలో చెప్పు, నేను తప్పక చేస్తాను” అన్నాడు కృష్ణుడు. 
యుధిష్టిరు డిలా అన్నాడు - “ధృతరాష్ట్రుడు ఆతని కుమారులు వము 


చేయదలచుచున్నారో సంజయుని ద్వారా మీ రందరూ తెలిసికొన్నారు కదా? వాళ్లు మా 
రాజ్యం మాకు ఇవ్వకుండా శాంతి కావాలని కోరుతున్నారు. 


మేం సమయం ప్రకారం పదమూడు సంవత్సరాలు వనాలలో తిరిగినా దురాశాపరు 
డైన ధృతరాషుడు మా రాజ్యం మా కివ్వడానికి ఇచ్చగించడంలేదు. ఐదు గ్రామా లిచ్చినా 
చాలు అని మీ అందరి ఎదుటనే నేను వాళ్లకి చెప్పాను. అది కూడ వాళ్లు 
అంగీకరించడంలేదు. 


ఉత్తమ వంశంలో పుట్టిన వృద్దుడు పరధనంమీద లోభంతో (ప్రవర్తిస్తే వాని బుద్ధి 
సరిగా పనిచేయదు. బుద్ధి నశిస్తే సిగ్గు నశిస్తుంది. సిగ్గు లేనివాడు ధర్మంవైపు విముఖు 
డౌతాడు. ధర్మం నశిస్తే లక్ష్మి నశిస్తుంది. లక్ష్మి పోయిన ధనరహితుడు మరణించినవానితో 
సమానం (కౌరవుల పరిస్థితి ఇప్పుడు ఈ విధంగా ఉంది.) 


మా రాజ్యం శత్రువులు అపహరించడం చేత మేం ఎన్ని కష్టాల పాలయ్యామో 
చూచావు కదా. 


మానవుల ప్రవృత్తిలోను శునకాల ప్రవృత్తిలోనూ నా కేమీ భేదం కనబడడం 
లేదు. ఒక మాంసం ముద్ద కనబడగానే అక్కడికి చేరిన కుక్కలు తోకలు ఆడిస్తాయి. 
ఒకటి గుబ్బు మంటే మరొకటి గొట్టు మంటుంది. ఇటూ అటూ తిరుగుతాయి. దంతాలు 
పైకి చూపిస్తాయి. మొరుగుతాయి. తరవాత యుద్ధం ప్రారంభం అవుతుంది. దేనికి 
బలం ఉంటే అది జయించి ఆ ఆమిషాన్ని తింటుంది. 


ఉద్యోగపర్వము 429 


తచ్చునామివ సంపాతే పణ్జితైరుపలక్షితమ్‌, 

లాజ్లూలచాలనం క్ష్వేడా ప్రతివాచో వివర్తనమ్‌, 

దన్తదర్శన మారావస్తతో యుద్ధం ప్రవర్తతే, 

తతో యో బలవాన్‌ కృష్ణ! జిత్వా సో౭_త్తి తదామిషమ్‌, 

ఏవమేవ మనుష్యేషు విశేషో నాస్తి కశ్చన. (ఉద్యోగపర్వం 72.70-72) 


మా తండ్రివంటి వాడు వృద్దుడూ అయిన ధృతరాష్రుడు మాకు అన్ని విధాలా 
పూజ్యుడు. ఆయనకు పుత్రప్రమ బలవత్తరంగా ఉంది. అందుచేత మేం వంగి వంగి 
ఉన్నా ఆయన ఏమీ పట్టించుకొనడు. ఇట్టి పరిస్థితిలో కృష్ణా! మేం మా ధర్మానికీ, 
అర్థానికీ భంగం కలగకుండా ఎలా ప్రవర్తించాలో చెప్పగలవాడవు నీ వొక్కడవే! 


“అయితే నేనే స్వయంగా కౌరవుల సభకు వెళ్లి మీ రెండు పక్షాల మధ్యా శమం 
నెలకొల్పడానికి ప్రయత్నిస్తాను. నా ప్రయత్నం సఫలం అయితే కౌరవులను, పాండవులను, 
ఇతరు లందరినీ మృత్యుపాశం నుండి తప్పించిన పుణ్యం నాకు లభిస్తుంది” అని కృష్ణు 
డన్నాడు. 

అప్పుడు యుధిష్టిరుడు - “కృష్ణా! నీవు స్వయంగా అక్కడికి వెళ్లా లని నా 
అభిప్రాయం కాదు. నువ్వు ఎంత మంచి మాటలు చెప్పినా దుర్యోధనుడు వినడు. ఇప్పుడు 
క్షత్రియజాతి అంతా వాని చెప్పుచేతలలో ఉంది. నువ్వు వాళ్ల మధ్యలోనికి వెళ్లడం నాకిష్టం 
లేదు. నీ కేమైనా అయితే - స్వర్గలోకాధిపత్యం లభించినా అది మాకు వద్దు” అన్నాడు. 


ఆ మాటలు విని కృష్ణుడు - “మహారాజా! దుర్యోధనుడు ఎలాంటి పాడుబుద్ధి 
కలవాడో నాకు తెలుసు. మన శాంతిప్రయత్నం మనం చేస్తే మనలను ఎవరూ తరవాత 
తప్పుపట్టకుండా ఉంటారు. వాళ్లందరూ కలిసి నాపైకి వచ్చినా నన్నేమీ చేయలేరు. నా 
కేమైనా ముప్పు తలబెడితే కౌరవుల నందరినీ కాల్చివేయగలను. నేను వెళ్లడంవల్ల 
ప్రయోజనం లేకుండా పోదు. మనం అనుకొన్న పని జరిగితే జరగవచ్చు. అది 
కాకపోయినా, మన్ని ఎవరూ తప్పుపట్టడానికి అవకాశం ఉండదు” అన్నాడు. 


“సరే అయితే, నీకు నే నేమీ చెప్పవలసినది లేదు. ఎలా చేస్తే యుక్తమో అలా 
చెయ్యి” అన్నాడు ధర్మరాజు. 

“నేను సంజయుడు చెప్పిన మాటలూ విన్నాను. నీ మాటలూ విన్నాను. ని 
అభిప్రాయ మేమిటో వాళ్ల అభిప్రాయ మేమిటో నాకు అంతా తెలుసు. నీ బుద్ధి ధర్మాశిత 


430 మహాభారతసారసంగ్రహము 


మైతే వాళ్లబుద్ధి వైరాశ్రిత మైనది. ఏమైనా క్షత్రియుని ధర్మం యుద్ధం చేసి దురాత్ములను 
అణచివేయడమే కాని యాచనావృత్తి క్షత్రియునికి విధింపబడలేదు. 

నిండు సభలో ద్రౌపదిని అలా అవమానించినందుకు, మిమ్ములను అలా మోసం 
చేసినందుకు అక్కడ నున్నవాళ్లందరూ ఆ నాడు దుర్యోధనాదులను నిందించారు. ఆ 
నిందావాక్యాలకే వాళ్లు మరణించి నట్లు లెక్క అలాంటి వాళ్లని ఇప్పుడు సంహరించడం 
చాల తేలిక యైన పని. అతడు మొదలు తెగిపోగా బోటుమీద నిలబడిన చెట్టు వంటివాడు. 


తదైవ నిహతో రాజన్‌ యదైవ నిరపత్రపః, 

నిస్టితశ్చ మహారాజ! పృథివ్యాం సర్వరాజఖభిః. 

ఈషత్మార్యో వధస్తస్య యస్య చారిత్రమీదృశమ్‌, 

ప్రస్మన్దేన ప్రతిష్టబ్ధశ్చిన్నమూల ఇవ ద్రుమః. (ఉద్యోగపర్వం 73.26) 

అందుచేత అలాంటివాళ్లని వధిస్తే పాపం ఏమీ లేదు. నేను శాంతిప్రయత్నాలు 
చేయడం చేస్తాను. నువ్వు మాత్రం యుద్దానికి సిద్ధంగా ఉండు” అన్నాడు కృష్ణుడు. 

భీమసేనుడు శ్రీకృష్ణునకు తన అభిప్రాయం చెపుతూ - “మధుసూదనా! భరతవంశం 
అంతా నాశం కాకుండా ఉండే టట్లు చూడు. దుష్టు డైన దుర్యోధనునితో శాంతిని 
గూర్చియే మాటలాడు. పూర్వం ఆయా యుగాంతాలలో పద్దెనిమిదిమంది దుష్టులైన 
రాజులు పుట్టి తమ బంధుమిత్రాదుల వినాశానికి కారణ మైనా రని వింటున్నాం. ఈ 
యుగాంతంలో దుర్యోధనుడు అందుకే పుట్టి నట్లు తోస్తూన్నది. అందుచేత భరతవంశం 
నశించకుండా శాంతికోసమే ప్రయత్నం చెయ్యి” అన్నాడు. 


భీముని నోటినుండి ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయాడు. పర్వతం 
తేలిక అయిపోయిందా? నిప్పు చల్లగా అయిపోయిందా అనుకొన్నాడు. 


భీమసేనా! ఎప్పుడు చూచినా యుద్ధం యుద్ధం అని కలవరించే నువ్వు కూడ 
ఈనాడు ఇలా మాట్లాడుతున్నా వేమిటి? నువ్వు ఇలా దిగాలు చెందడం బాగులేదు, లే, 
యుద్దానికి లే. 

ఉత్తిష్టస్వ విషాదం మా కృథా వీర స్థిరో భవ, 

న చైతదనురూపం తే యత్తే గ్లాని రరిందమ. (ఉద్యోగపర్వం 75.23) 

అన్నాడు. 


వాసుదేవుని మాటలు వినగానే భీమసేనుడు ఉత్తమాశ్వం ఒక్క కొరడాదెబ్బకు 
లేచినట్లు ఒక్క మాటు లేచాడు. “కృష్ణా! నేను కేవలం కృపావశంచేత ఇలా 


ఉద్యోగపర్వము 431 


మాటలాడుతున్నాను కాని నా కే మాత్రమూ విషాదం లేదు. చిన్నతనంనుంచీ నా విషయం 
తెలిసిన నువ్వు కూడ నన్నీ విధంగా ఎలా అనుకొన్నావో తెలియదు. యుద్ధరంగంలో నే 
నెలా విజృంభిస్తానో చూడు” అన్నాడు. 

“భీమసేనా! కేవలం నిన్ను రెచ్చగొట్టడం కోసం ఇలా అన్నాను కానీ నీకు విషాదం 
అనేది లేదను విషయం తెలియకకాదు. వాళ్లు శాంతిని అంగీకరించారా- మంచిదే; 
లేకపోతే యుద్ధం తప్పదు” అన్నాడు కృష్ణుడు. 

“చెప్పవలసిన మాట లన్నీ మా అన్నగారు చెప్పాడు కదా. మీకు ఏది హితమో 
ఆలోచించి ఆ విధంగా చెయ్యి” అని అర్జునుడు కృష్ణునితో అన్నాడు. 

అర్జునా! నా ప్రయత్నం నేను చేస్తాను. ఏమైనా యుధిష్టిరునికి ఐశ్వర్యం లభిస్తే 
దుర్యోధను డేనాటికీ సహించలేడు. ఆ దుష్టులు ముగ్గురూ వానికి చెడు బోధిస్తూనే 
ఉంటారు. 


నీ మధ్యా నా మధ్యా భేదం కల్పించాలని కూడ దుర్యోధనుడు అనేక సమయాలలో 
ప్రయత్నాలు చేశాడు. నేను అలా జరగనివ్వలేదు. 

అసకృచ్చాష్యహం తేన త్వత్మృతే పార్థ భేదితః, 

న మయా తద్‌ గృహీతం చ పాపం తస్య చికీర్షితమ్‌. 

(ఉద్యోగపర్వం 79.14) 

శాంతికి వాళ్లెలాగా ఒప్పుకొనరు. ఏమైనా నేను ధర్మరాజు శాసనం ప్రకారం 
వెళ్లాలి కదా, వెళ్లి వస్తాను. దుర్యోధనుడు ఏమి చేయదలచాడో కూడ తెలుసుకోవాలి 
కదా? 

సర్వథా తు మయా కార్యం ధర్మరాజస్య శాసనమ్‌, 

విభావ్యం తస్య భూయశ్చ కర్మ పాపం దురాత్మనః. (ఉద్యోగపర్వం 79.21) 

అని అర్జునునితో శ్రీకృష్ణు డన్నాడు. 

నకులుడు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు - మాధవా! మా అన్నగార్లు ముగ్గురూ 
తమ అభిప్రాయం చెప్పారు కదా? ఆ సమయానికి ఏమి చేస్తే బాగుంటుందో అది 
చెయ్యి. 

మనం ఒకటి అనుకొంటే అది మరొక విధంగా అవుతుంది. లోకంలో మానవుల 
బుద్దులు కూడా మారిపోతూంటాయి. 


432 మహాభారతసారసంగ్రహము 


అన్యథా చిన్తితో హ్యర్థః పునర్భవతి సో౭_న్యథా, 

అనిత్యమతయో లోకే నరాః పురుషసత్తమ. (ఉద్యోగపర్వం 80.6) 

ఎందుచేత ననగా - మేం వనంలో కనబడకుండా ఉన్నప్పుడు లోకుల ఆలోచనలు 
వేరుగా ఉండేవి. మేం తిరిగి రాగానే వాళ్ల ఆలోచనలలో కూడ మార్పు కనబడుతున్నది. 

అన్యథాబుద్ధయో హ్యాసన్నస్మాసు వనవాసిషు, 

అదృశ్యేష్వన్యథా కృష్ణ! దృశ్యేషు పునరన్యథా. (ఉద్యోగపర్వం 80.7) 

లోకుల మాటే కాదు - అరణ్యాల్లో తిరుగుతూన్న రోజులలో మాకు కూడ రాజ్యం 
విషయంలో అంత ఆసక్తి ఉండేది కాదు. ఇదే బాగుందిలే అనుకొనేవాళ్లం. మళ్లీ తిరిగి 
రాగానే రాజ్యం మీద ఆసక్తి పెరిగింది. 


అస్మాకమపి వార్‌ష్టేయ వనే విచరతాం తదా, 
న తథా ప్రణయో రాజ్యే యథా సంప్రతి వర్తతే. (ఉద్యోగపర్వం 80.8) 


మేం వనవాసంనుంచి తిరిగివచ్చా మని తెలియగానే మా సహాయంకోసం, నీ 
దయచేత, ఏడు అక్షౌహిణుల సైన్యం వచ్చి చేరింది. 


దీన్ని చూస్తే ఎవని మనస్సులో భయం పుట్టదు? అందుచేత ఏమి చేస్తే మంచిదో 
నువ్వే ఆలోచించి అలా చెయ్యి. 


సహదేవుడు ఆ మాట లన్నీ విని కృష్ణునితో - “కృష్ణా! రాజు చెప్పినది సనాతన 
ధర్మం అయితే కావచ్చు. నువ్వు మాత్రం యుద్ధం ఎలా జరుగుతుందో అలాగే చెయ్యాలి. 
వాళ్లు శాంతిని కోరుతున్నా కూడ నువ్వు మాత్రం యుద్ధం జరిగే టట్లు చూడాలి. ఏ 
కారణం చేత నైనా అన్నలు నలుగురూ యుద్ధం వద్దన్నా నేను ఒక్కడినే యుద్ధం చేస్తాను. 
ఆనాడు సభామధ్యంలో పాంచాలికి జరిగిన అవమానం చూడడంవల్ల నాకు కలిగిన 
కోపం వాళ్లందరినీ వధిస్తేనే కాని శాంతించదు” అన్నాడు. 

ప్రక్కనే ఉన్న సాత్యకి సహదేవుని మాటలు సమర్థిస్తూ - “పురుషోత్తమా! ఆ 
వనంలో పాండవులందరూ నారచీరలు కట్టుకొని యుండగా చూడగానే నాకు కలిగిన 
కోధం దుర్యోధనుణ్ణి వధించకుండా ఎలా శాంతిస్తుంది? ఆ రోజున వీళ్లను వనంలో 
చూడగానే నీకు కూడ కోపం వచ్చింది కదా? రణకర్మశు డైన సహదేవుడు చెప్పిన మాటే 
సమస్తయోధులకు అంగీకారయోగ్య మైనది” అన్నాడు. ఆ మాటలు వినగానే అక్కడ 
నున్న వీరు లందరూ సాధు సాధు అంటూ సాత్యకిని ప్రశంసించారు. 


ఉద్యోగపర్వము 433 


ద్రౌపది యుధిష్టిరు డన్న మాటలూ, భీమ-అర్జున-నకుల-సహదేవ -సాత్యకుల 
మాటలూ విన్న తరువాత సహదేవుజ్లీ సాత్యకినీ ప్రశంసిస్తూ, శాంతికాముడు వలె ఉన్న 
భీముని విషయంలో కొంత వైమనస్యం చూపుతూ, కన్నీళ్లు నిండిన నేత్రాలతో ఇలా 
అంది. “మధుసూదనా! పాండవుల విషయంలో జరిగిన అన్యాయా లన్నీ నీకు తెలియును 
కదా? సంజయుని ద్వారా రహస్యంగా జరిగిన మంతనాలూ యుధిష్టిరుడు ఐదు గ్రామా 
లిచ్చినా చాలు అనడం, దానికి కూడ దుర్యోధను డంగీకరించకపోవడం ఇన్నీ చూస్తూనే 


ఉన్నావు. 
రాజ్యం ఇవ్వకుండా దుర్యోధనుడు సంధిని కోరిన ట్లయితే నీవు అందుకు 
అంగీకరించవద్దు. ఆ దుష్టు లందరినీ తప్పకుండా వధించవలసిందే. 


వధించకూడనివానిని వధిస్తే ఎంత దోషమో వధించవలసినవానిని వధించక 
పోయినా అంత దోషం అని ధర్మవేత్తలు అంటారు. 


యధథా9_ వధ్యే వధ్యమానే భవేద్దోషో జనార్దన, 
స వధ్యస్యావధే దృష్ట ఇతి ధర్మవిదో విదుః. (ఉద్యోగపర్వం 82.18) 


ఆ దోషం నీకు తగలకుండా చూచుకో. 


నువ్వేమీ అనుకొనవు కదా అని చెప్పిన విషయమే మళ్లీ చెపుతున్నాను. కేశవా! 
ఈ పృథివీ మండలంలో నా వంటి స్త్రీ ఎవరుంది? నేను వేదిమధ్య నుండి జనించిన 
దానను. (ద్రుపదుని కుమార్తెను. ధృష్టద్యుమ్నుని సోదరిని, నీ ప్రియసఖిని, పాండు 
మహరాజు కోడలిని. ఐదుగురు ఇంద్రుల వంటి పాండవుల పట్టమహిషిని. ఐదుగురు 
మహారథుల తల్లిని. నీకు వాళ్లైదుగురూ అభిమన్యుడు వంటివారే. 


అభిమన్యుర్యథా కృష్ణ తథా లతే తవ ధర్మతః. (ఉద్యోగపర్వం 82.23) 


అలాంటి నన్ను పాండవు లందరూ చూస్తూండగా, నువ్వు జీవించి ఉండగా 
జుట్లు పట్టి సభలోనికి తీసికొనివెళ్లి బాధించారు. 


అ (౨) 
పాండవులు, పంచాలదేశరాజులు, యాదవులు - వీళ్లందరూ జీవించి ఉండగా 
నన్ను సభలో దాసీని చేసి నిలబెట్టారు. 


పాండవులందరూ ఏ మాత్రమూ కోపం చూపకుండా, కదలకుండా మెదలకుండా 
చూస్తూ కూర్చున్నప్పుడు “నన్ను రక్షించు” అంటూ మనసా నిన్ను ధ్యానించాను. 


434 మహాభారతసారసంగ్రహము 


ఆ సమయంలో “నీ కేమి వరం కావాలో కోరుకో” అని మామగారు అడగగా 
పాండవుల నందరినీ దాస్యవిముక్తులను చేయ మని కోరాను. 


జనార్దనా! నేను పడ్డ ఈ కష్టా లన్నింటినీ గూర్చి నీకు తెలుసును. నేను ధర్మం 
ప్రకారం ధృతరాషునికీ, భీష్మునికీ కూడ కోడలినే కదా? అలాంటి నన్ను బలాత్మారంగా 
దాసీని చేశారు. కృష్ణా! దుర్యోధను డింత చేసిన తరవాత కూడ ముహూర్తకాల మైనా 
అతడు జీవించి ఉన్నా డంటే ఛీ! అర్జునుని ధనుర్ధారిత్వం ఎందుకు? భీముని బలం 
ఎందుకు? 


కృష్ణా! నీకు నాయందు అనుగ్రహం ఉంటే, నామీద జాలి ఉంటే, ఈ కోపా 
న్నంతనీ కౌరవులమీద ప్రయోగించు.” 


ఇలా అంటూ ద్రౌపది అశ్రువులు నిండిన కండ్లతో, ఎడమ చేతితో తన కేశపాశాన్ని 
పట్టుకొని కృష్ణునికి చూపుతూ - పుండరీకాక్షా! నువ్వు శత్రువులతో సంధిని కోరుతూ 
మాటలాడే టప్పుడు - దుఃశాసనుడు పట్టి లాగిన ఈ కేశపాశాన్ని గుర్తుంచుకో. 

కృష్ణా! భీమార్జునులు దీను లైపోయి సంధి కోరే పక్షంలో వృద్దు డైన నా తండ్రి 
మహారథు లైన తన పుత్రులతో కలిసి వచ్చి యుద్ధం చేస్తాడు. నా ఐదుగురు పుత్రులూ, 
అభిమన్యుణ్ణి ఎదుట ఉంచుకొని కౌరవులతో యుద్ధం చేస్తారు. 


ఛిన్నమై నేలమీద పడి బూడిద కప్పిన దుఃశాసనుని భుజం చూచేవరకు నా 
హృదయానికి శాంతి ఉండదు. 

దుఃశాసనభుజం శ్యామం సంఛిన్నం పాంసుగుణ్ణితమ్‌, 

యద్యహం తున పశ్యామి కా శాన్తిర్‌హృదయస్య మే. (ఉద్యోగపర్వం 82.39) 

నా కోపాన్నంతనీ మండుతూన్న అగ్నిని దాచుకొన్నట్లు నా హృదయంలో దాచుకొని 
నిరీక్షిస్తూండగా పదమూడు సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు ధర్మాన్ని గూర్చి 
మాటలాడుతూన్న భీముని మాటలు శల్యాలలాగ గుచ్చుకొని నా హృదయం బ్రద్ద 
లైపోతూన్నది” ఆమె బిగ్గరగా ఏడ్చింది. 

కృష్ణుడు ఆమెను ఓదారుస్తూ - ద్రౌపదీ! నీ శత్రువుల స్తీ లందరూ, బంధువు 
లందరూ మరణించి ఏడుస్తూండగా అచిరకాలంలోనే చూస్తావు. యుధిష్టిరుడు 
ఆజ్ఞాపించగా నేను భీమార్దునులతోను, నకులసహదేవులతోను కలిసి కౌరవులను 
నశింపచేస్తాను. 


ఉద్యోగపర్వము 435 


హిమవత్సర్వతం చలించవచ్చు, భూమి నూరు ముక్కలు కావచ్చు. నక్షత్రసహిత 
మైన ఆకాశం క్రిందికి పడిపోవచ్చు. కాని నా మాట వ్యర్థం అవడానికి వీలు లేదు. 


చలేద్ధి హిమవాన్‌ శైలో మేదినీ శతధా ఫలేత్‌, 
ద్వౌః పతేచ్చ సనక్షత్రాన మే మోఘం వచో భవేత్‌. (ఉద్యోగపర్వం 81.78) 


ద్రౌపదీ! కన్నీళ్లు కార్చకు. నేను ప్రతిజ్ఞ చేసి చెపుతున్నాను. అనతిచిరకాలంలో నీ 
భర్తలు శత్రువులను సంహరించి జయలక్ష్మితో విరాజిల్లుతూండగా చూస్తావు అన్నాడు. 


కృష్ణుడు హాస్తినపురానికి ప్రయాణం అగుట 

కృష్ణుడు కార్తికమాసంలో రేవతీనక్షత్రదివసాన హాస్తినపురానికి వెళ్లడానికై సాత్యకితో 
కలిసి రథారూఢుడై, తగు పరివారంతో బయలుదేరాడు. యుధిష్టిరాదులు కొంత దూరం 
ఆతనితో వెళ్లి సాగనంపారు. కృష్ణుడు సాయంకాలానికి వృకస్థలం చేరి ఆ రాత్రి అక్కడ 
విడిదిచేశాడు. 

కృష్ణుడు వస్తూన్నట్లు దూతల ద్వారా ధృతరాట్టుునికి తెలిసింది. అతడు చాల 
సంతోషిస్తూ భీష్మద్రోణాదులతోను, అమాత్యసహితు డైన దుర్యోధనునితోను “కృష్ణుడు 
వస్తున్నా డట, కృష్ణుడు వస్తున్నా డట - అని స్త్రీలు, బాలులూ, వృద్దులూ అందరూ 
ఇంటింటా చెప్పుకొంటున్నారు. ఆ మహాపురుషుణ్ణి తగు విధంగా పూజిస్తే సంతోషిస్తాడు. 
పూజించకపోతే సంతోషించడు. ఆతనిని సంతోషింపచేయడం మనందరికీ శ్రేయస్మరం. 2 

“మార్గమధ్యంలో అన్ని సౌకర్యాలూ ఉన్న సభలు (హాళ్లు) ఏర్పాటుచెయ్యండి. 
దుర్యోధనా! కృష్ణుడు ఎలా సంతోషిస్తాడో అలా అన్ని సౌకర్యాలూ ఏర్పాటుచెయ్యండి. 
భీష్మాదు లేమంటారు?” అన్నాడు. 

భీష్మాదులు ఆ మాటలకు ధృతరాష్టుణ్ణి ప్రశంసించారు. దుర్యోధనుడు తండ్రి 
చెప్పినట్లు కృష్ణుడు వచ్చే మార్గంలో అడు గడుగునా అనేక ఉపచారాలు ఏర్పాటు చేశాడు. 
అంద మైన సభలు (హాల్స్‌) అంద మైన సుఖకరమైన విచిత్రమైన ఆసనాలు, స్త్రీలు, 
సుగంధద్రవ్యాలు, అలంకారాలు, సన్నని వస్త్రాలు, అనేక విధమైన మధురమైన భోజ్య 
పదార్ధాలు, పానీయాలు, సుగంధములైన పుష్పమాలలు - అన్నీ ఏర్పాటు చేయించాడు. 
విశేషించి వృకస్థలంలో అనేక మైన (్రేష్ట మైన వస్తువులతో నిండిన విశాలమైన సభ 
నిర్మింపచేశాడు. దేవతాపురుషులకు తగిన ఇలాంటి ఉపచారా లన్నీ ఏర్పాటు చేసి తండ్రికి 
చెప్పాడు. 


436 మహాభారతసారసంగ్రహము 


అయితే మార్గమధ్యంలో దుర్యోధనుడు ఏర్పాటు చేసిన వాటి వైపు కంటితో కూడ 
చూడకుండానే కృష్ణుడు కౌరవుల గృహం చేరాడు - 


తాః సభాః కేశవః సర్వా రత్నాని వివిధాని చ, 
అసమీక్ష్యైవ దాశార్హ ఉపాయాత్‌ కురుసద్మ తత్‌. (ఉద్యోగపర్వం 85. 18) 


ధృతరాహ్లుడు తన అమితానందాన్ని ప్రకటిస్తూ విదురాదులతో ఇలా అన్నాడు - 
విదురా! భగవంతు డైన కృష్ణుడు రేపు వృకస్థలం వీడి మన ఇంటికి రాబోతున్నాడు. 
ఆతనికి అనేకమైన అమూల్య మైన వస్తువులు పారితోషికంగా ఇచ్చి ఆనందింపచేస్తాను. 
ఏమేమి ఆతనికి బహూకరిస్తానో చెపుతున్నాను, విను. 


బాహ్లిక దేశానికి చెందిన, ఒకే రంగు గల నాలుగేసి గుజ్టాలు పూన్చిన పదహారు 
బంగారు రథా లిస్తాను. ఎనమండుగురు చొప్పున మనుష్యులు కూడ ఉండే, ఎనిమిది 
మత్తగజాలు, బంగారు వర్ణం గల సంతానం కలగని నూరుగురు దాసీలను, అంతే 
మంది దాసులను, పద్దెనిమిది వేల మెత్తని ఉన్నిబట్టలూ, చీనదేశంలో తయారైన వేలకొలది 
మృగాజినాలను, రాత్రింబగళ్లు ఒకే విధంగా ప్రకాశించే ఈ మణినీ, ఒక రోజులో 
పద్నాలుగు యోజనాల (140 మైళ్ల) దూరం ప్రయాణం చేయకలిగిన అశ్వతరులు 
(కంచరగాడిదలు) కట్టిన వాహనాన్ని ఇస్తాను. ఆతనితో ఎన్ని వాహనాలు వస్తున్నాయో, 
ఎంతమంది మనుష్యులు వస్తున్నారో దానికి ఎనిమిది రెట్లు భోజ్యపదార్థాలు కూడ ఇస్తాను. 


దుర్యోధనుడు తప్ప నా పుత్రు లందరూ నా పౌత్రులూ అందమైన రథాలపై ఎదు 
రేగి ఆతనిని నగరంలోనికి తీసికొని రావాలి. బాగా అలంకరించుకున్న వేశ్యలు కూడా 
వెళ్లాలి. ఆతనిని తీసికొనిరావడం కోసం చక్కని కన్యలు కూడ మేలిముసుగులు లేకుండా 
వెళ్లాలి. బాలాది వృద్దులవరకు నగరంలోని స్రీపురుషు లందరూ సూర్యునికోసం ప్రజలు 
ఎదురు చూస్తున్నట్లు, కృష్ణుని రాకకోసం నిరీక్షిస్తూ నిలిచి ఉండాలి. నగరం అంతా 
ధ్వజాలతోను, పతాకల (చిన్న జెండాల)తోను అలంకరించి శుభ్రంగా ఉంచాలి. 


దుర్యోధనుని భవనంకంటె దుఃశాసనుని భవనం బాగుంటుంది. దానిని బాగా 
అలంకరించి ఉంచాలి. నా యింట్లో కాని, దుర్యోధనుని ఇంట్లో కాని ఉన్న ప్రశస్త మైన 
ఏ వస్తువైనా దానిని ఏ మాత్రమూ సంకోచించకుండా కృష్ణునికి సమర్పించాలి. 


ఈ మాట లన్నీ విని విదురుడు - రాజా! నిన్ను మూడు తరాలవాళ్లు పూజిస్తున్నారు. 
నీవు వయస్సుచేత పెద్దవాడ వయ్యావు. నువ్వు ధర్మాత్ముడ వని ప్రజ లందరూ 
అనుకుంటున్నారు. 


ఉద్యోగపర్వము 437 


రాజా! బుజువుగా ప్రవర్తించడం నేర్చుకో. మూర్ధత్వంవల్ల నశించకు. అతిథిగా 
వస్తూన్న కృష్ణునికి నీవు ఏవి ఏవి ఇవ్వా లని అనుకొంటున్నావో వాటినే కాదు. 
పృథివీమండలం అంతనీ కూడ పొందడానికి అర్హత కలవాడు అతడు. 


అయితే నువ్వు ధర్మబుద్ధితో కాని, ఆతనికి ప్రియం చేకూర్చా లని కాని ఇవేవీ 
కృష్ణునికి ఇవ్వా లనుకొనడంలేదు. నాకు తెలుసు. సత్యంమీద ఒట్టుపెట్టి చెపుతున్నాను. 
నీవు చేసే ఇదంతా మాయ. పైకి చేస్తున్న దీని అంతకీ వెనుక నీ మనస్సులో ఏముందో 
నాకు తెలుసు. 

నతు త్వం ధర్మముద్దిశ్య తస్య వా ప్రియకారణాత్‌, 

ఏతద్‌ దిత్ససి కృష్ణాయ సత్యేనాత్మానమాలభే. 

మాయెషా సత్యమేవైతచ్చద్మైతద్‌ భూరిదక్షిణ, 

జానామి త్వన్మతం రాజన్‌ గూఢం బాహ్యేన కర్మణా. 

(ఉద్యోగపర్వం 87.7, 8) 

పాండవులు అడిగిన ఐదు గ్రామాలు కూడ ఇవ్వడం నీకు ఇష్టం లేదు. నువ్వు 
అర్థం ఇచ్చి కృష్ణుణ్ణి పాండవులనుంచి వేరు చేయా లనుకొంటున్నావు. నువ్వు ఈ విధంగా 
ధనం ఎరచూపినా, నిందించినా, మరొక ప్రయత్నం చేసినా కృష్ణునికీ అర్జునునికీ మధ్య 
విభేదాలు కల్పించజాలవు. 

పూర్ణకుంభమూ, పాదోదకమూ, కుశలప్రశ్నా తప్ప నీవేమి ఇచ్చినా కృష్ణుడు 
తీసికొనడు. అందుచేత ఆతనికి ఏ విధమైన ఆతిథ్యం ఇష్టమో అది ఇయ్యి. అతడు మీ 
రెండు పక్షాల మధ్యా శాంతి నెలకొల్పడంకోసం వస్తున్నాడు. ఆతడు చెప్పి నట్లు చెయ్యి.” 


కృష్ణుని విషయంలో దుర్యోధనుని అభిప్రాయం విని 
భీష్ముడు కోపం చెందుట 

దుర్యోధనుడు తండ్రితో - విదురుడు చెప్పినది సత్యం. కృష్ణుణ్ణి పాండవుల నుండి 
వేరుచేయడం శక్యం కాని పని. అందుచేత నీవు కృష్ణునికి ఇవ్వదలచుకొన్న దేదీ వానికి 
ఇవ్వకూడదు. ఇది అందుకు తగిన కాలం కాని, దేశం కాని కాదు. మనం ఇవన్నీ ఇస్తే 
భయపడి ఇస్తున్నాం అనుకొంటాడు కృష్ణుడు. 

దేశ కాలస్తథా యుక్తో న హి నార్హతి కేశవః, 

మంస్యత్యధోక్షజో రాజన్‌ భయాదర్చతి మామితి. (ఉద్యోగపర్వం 88. 8) 


438 మహాభారతసారసంగ్రహము 


ఇది రాజు లందరిలో మనకు అవమానకరం. (ప్రారంభం అయిన వైరం 
ఇలాంటివేమి చేసినా శాంతించదు అన్నాడు. 

భీష్ముడు ధృతరాషునితో - “నువ్వు సత్కారం చేసినా చేయకపోయినా కృష్ణు డేమీ 
అనుకొనడు. కృష్ణుణ్ణి అవమానించడం యుక్తం కాదు. అందుచేత అత డేం చెపుతాడో 
ఆ విధంగా చేయడం మంచిది” అన్నాడు. 


దుర్యోధను డా మాటలు విని - “పితామహా! రాజ్యాన్ని పాండవులతో పంచుకొని 
అనుభవించడం అనేది నాకు శక్య మైన పని కాదు. కృష్ణుడు పాండవులకు గొప్ప 
ఆలంబనంగా ఉన్నాడు. నేను ఉపాయంచేత వీనిని బంధించేస్తాను. అప్పుడు పాండవులూ, 
యాదవులూ కూడ నాకు విధేయులై పడి ఉంటారు. అందుకు తగిన ఉపాయం చెప్పు” 
అన్నాడు. 

“నీవు ఇలా అనకూడదు; కృష్ణుడు మన అందరికీ కావలసినవాడు. మన విషయంలో 
ఎన్నడూ ఏ అపకారము చేయలేదు” అన్నాడు ధృతరాషుడు. 

భీష్ముడు తీవ్ర మైన కోపంతో- “ధృతరాష్ట్ర! మిత్రులు ఎంత బోధించినా నీ 
పుత్రుడు అనర్థమే కొని తెచ్చుకొంటున్నాడు. నువ్వు కూడ వీని మాట ప్రకారమే 
ప్రవర్తిస్తున్నావు. కృష్ణుని జోలికి వెడితే ఈ దురాత్ముడూ వీని అమాత్యులూ కూడ 
క్షణకాలంలో నశిస్తారు. నేను ఇలాంటి దుర్భాషలు వినజాలను” అని అంటూ సభ 
విడిచి వెళ్లిపోయాడు. 


కృష్ణుడు ధృతరాష్ట్ర విదురాదులను కలియుట 
కృష్ణుడు మరునా డుదయమే వృకస్థలం నుండి బయలుదేరి హాస్తినపురం 
సమీపించాడు. దుర్యోధనుడు తప్ప మిగిలిన ధృతరాష్ట్ర కుమారులు, భీష్మద్రోణాదులు 
ఎదురేగి స్వాగతం పలికారు. వాసుదేవుణ్ణి చూడడంకోసం అందరూ ఇళ్లల్లోంచి బైటకు 
వచ్చి నిలచి ఉన్నారు. 


నచ కళ్ళ్చిధ్భ హే రాజన్‌ తదాసీదృరతర్షభ, 

న స్రీ న వృద్ధో న శిశుర్వాసుదేవదిదృక్షయా. (ఉద్యోగపర్వం 89.7) 

కృష్ణుడు ధృతరాషుని భవనానికి వెళ్లాడు. వెంటనే ధృతరాష్ట్రాదులు అభ్యుత్థానం 
చేసి ఆతనిని గౌరవించారు. ధృతరాష్టు డిచ్చిన అర్థ్య్యపాద్యాదులు స్వీకరించి కృష్ణుడు 
అక్కడి నుండి విదురుని ఇంటికి వెళ్లాడు. విదురుడు భక్తిపురఃసరంగా కృష్ణుణ్ణి పూజించి 


ఉద్యోగపర్వము 439 


- “పుష్మరాక్షా! నీ వీనాడు మా యింటికి రావడంవల్ల నాకు కలిగిన ఆనందాన్ని నే నేమి 
వర్ణించి చెప్పను. అందరి ప్రాణుల అంతరాత్మవు నీవే కదా! నా కెంత ఆనందం కలిగిందో 
నీవే తెలుసుకో” అన్నాడు. 

యా మే ప్రీతిః పుష్కరాక్ష త్వద్దర్శనసముద్భవా, 

సా కిమాఖ్యాయతే తుభ్యమ్‌ అన్తరాత్మాసి దేహినామ్‌. (ఉద్యోగపర్వం 89.24) 

పాండవుల క్షేమసమాచారం గూర్చి అడుగగా కృష్ణుడు విదురునికి వాళ్ల 
క్షేమవృత్తాంతం చెప్పి పాండవులు చేస్తూన్న ప్రయత్నా లన్నీ కూడ వివరించి చెప్పాడు. 


కృష్ణుడు కుంతి దగ్గరకు వెళ్లుట 
కృష్ణుడు అపరాహ్హసమయంలో కుంతి దగ్గరికి వెళ్లాడు. ఆమె ఆతనిని కౌగలించుకొని 
ఏద్చింది. ఆతడు కూర్చున్న తరువాత తన కుమారులు ఇన్ని సంవత్సరాలు పడిన బాధలను 
గూర్చి చెపుతూ, కన్నీళ్లు కారుస్తూ పేరు పేరునా ఐదుగురు కుమారులను గూర్చి ద్రౌపదిని 
గూర్చి అడిగింది. 


ద్రౌపదిని గూర్చియే ఎంతో విచారిస్తూ, సభలో ఆమెకు జరిగిన అవమానాన్ని 
తలచుకొని తలచుకొని దుఃఖించింది. “కృష్ణా! మానవుడు పుణ్యకర్మ చేస్తే సుఖం అనుభవిస్తా 
డనే నియమం లేదు. ఎందుచేత ననగా అంతటి ఉత్తమ చరిత్రసంపన్నురా లైన ద్రౌపది 
కూడ ఇన్ని కష్టాలకు గురి అయింది”- 

న నూనం కర్మభిః పుణ్యెరశ్చుతే పురుషః సుఖమ్‌, 

ద్రౌపదీ చేత్‌ తథావృత్తా నాశ్ళుతే సుఖమవ్యయమ్‌. (ఉద్యోగపర్వం 90.48) 

ఆమెకు అంత అవమానం జరుగుతూంటే అందరూ చూస్తూ కూర్చున్నారు! ఆ 
సభలో విదురుడొక్కడే పూజనీయు డని నా అభిప్రాయం. మానవుడు సచ్చరిత్రచేత 
పూజ్యు డవుతాడు కాని ధనంచేత గాని, విద్యచేత గాని పూజ్యుడు కాడు కదా. 

తస్యాం సంసది సర్వేషాం క్షత్తారం పూజయామ్యహమ్‌, 

వృత్తేన హి భవత్యార్యో న ధనేన న విద్యయా. (ఉద్యోగపర్వం 90.53) 

“ఒక క్షత్రియస్రీ వీరు లైన పుత్రులను కన్నందుకు ఏమి ప్రయోజనమో దానిని 
సాధించడానికి తగిన సమయం వచ్చినది. దానిని జారవిడవవద్దు” అని నేను చెప్పి 
నట్లుగా నా పుత్రు లందరికీ చెప్పు” అని కూడ కుంతి కృష్ణునితో అంది. 


440 మహాభారతసారసంగ్రహము 


కృష్ణుడు ఆమెను ఓదారుస్తూ - “అత్తా! నీవు శూరు డైన రాజు కుమార్తెవు. నీవు 
వీరపల్నివి. వీరమాతవు. నువ్వు సుఖదుఃఖాలను ఓపికతో సహించుకోవాలి. నీ పుత్రు 
లందరూ నిద్రను అలసత్వాసన్సీ కోధమును హర్షాన్నీ ఆకలిని దప్పికను, చలిని వేడినీ 
జయించి వీరసుఖంలో ఉన్నారు. మామూలు సుఖాలతో వాళ్లు తృప్తి చెందరు. 
మహోత్సాహవంతులు, మహాబలశాలులూ అయిన వాళ్లు స్వల్సానికి సంతృప్తి చెందరు. 

నిద్రాతన్దే క్రోధహర్షే క్షుత్సిపాసే హిమాతపా, 

ఏతాని పార్థా నిర్జిత్య నిత్యం వీరసుఖే రతాః. 

త్యక్తగ్రామ్యసుఖాః పార్థా నిత్యం వీరసుఖప్రియాః, 

న తు స్వల్చేన తుష్యేయుర్మహోత్సాహా మహాబలాః. 

(ఉద్యోగపర్వం 90. 94,95) 

శత్రువులను జయించి సర్వలోకాధిపతులై లక్ష్మీసంపన్ను లైన నీ పుత్రులను 

అనతిచిరకాలంలో చూస్తావు అన్నాడు. 


కృష్ణుడు దుర్యోధనాదుల గృహాలకు వెళ్లుట 
కృష్ణుడు కుంతి వద్ద సెలవు తీసికొని దుర్యోధనుని భవనానికి వెళ్లాడు. 
దుర్యోధనుని చుట్టూ కురువంశీయులు, వేల కొలది రాజులు ఉన్నారు. దుః 
శాసన- కర్ణ-శకునులు ఆతనికి దగ్గరగా కూర్చొని ఉన్నారు. 


కృష్ణుడు ప్రవేశించగానే అందరూ అసనాలమీదనుండి సాదరముగా లేచి 
అతిథిసత్మారాలు చేశారు. 


దుర్యోధనుడు కృష్ణుణ్ణి భోజనానికి నిమంత్రించగా ఆతడు నిరాకరించాడు. అప్పుడు 
దుర్యోధనుడు కర్గుని చెవిలో ఏదో గుసగుసలాడి కృష్ణుణ్ణి మృదువుగా, చివరికి చెడ్డగా 
పరిణమించే విధంగా, ఇలా ప్రశ్నించాడు - “నీవు మా ఇద్దరికీ సమానంగా సాహాయ్యం 
చేస్తున్నావు కదా? మా ఇద్దరితోనూ సమానబాంధవ్యం ఉన్నవాడవే కదా? మేం పంపిన 
ఆహారవస్రాదులు ఎందుచేత తీసికొనలేదు?” 

“దుర్యోధనా! దూతలు తాము వచ్చిన పని సఫలం అయిన తరువాతనే భోజనం 
చేస్తారు. పూజలు అందుకొంటారు. నా రాక సఫలం అయిన తరువాత నువ్వు నన్నూ 
నా పరివారాన్నీ సత్మరించవచ్చును” అన్నాడు కృష్ణుడు. 

కృతార్ధా భుజ్ఞుతే దూతాః పూజాం గృహ్హన్తి చైవ హి, 

కృతార్థం మాం సహామాత్యం సమర్చిష్యసి భారత. (ఉద్యోగపర్వం 91.18) 


ఉద్యోగపర్వము 441 


దుర్యోధనుడు కృష్ణునితో - “కృష్ణా! నీవు మా విషయంలో ఈ విధంగా ప్రవర్తించడం 
బాగులేదు. నీవు వచ్చిన పని అయినా కాకపోయినా మేము నిన్ను పూజించాలనుకొన్నాం. 
దీనిని నీవు స్వీకరించకపోవడానికి కారణం ఏమో తెలియడంలేదు. గోవిందా! నీకు 
మాకూ వైరం ఏమీ లేదు కదా?” అన్నాడు. 


జనార్దనుడు దుర్యోధనునీ, వాని అమాత్యులనూ చూస్తూ - 


నేను కామంవల్ల గాని, తొందరపాటువల్లగాని, ద్వేషంవల్ల గాని, ఏదో ప్రయోజనం 
ఉద్దేశించి గాని, హేతువాదంవల్ల గాని, లోభంవల్ల గాని ధర్మాన్ని త్యజించను. 


రాజా! భోజనం పెట్టేవాడు సంతోషిస్తే వాని అన్నం భుజించాలి లేదా అతడు 
సంతోషించినా సంతోషించకపోయినా, తాను ఆపదలో ఉన్నప్పుడు, ఆహారం ఎక్కడా 
దొరక నప్పుడు భుజించాలి. నేను నీ యింట భోజనం చేస్తే నువ్వు సంతోషించవు. మేం 
ఆపదలో లేము. 

సంప్రీతిభోజ్యాన్యన్నాని హ్యాపద్భోజ్యాని వా పునః, 

నచత్వం ప్రీయసే రాజన్‌!నైవ హ్యాపద్గతా వయమ్‌. (ఉద్యోగపర్వం 91.25) 

రాజా! పుట్టిననాటినుండి నీవు సద్దుణవంతులు, నీ విషయంలో ప్రేమభావంతో 
ఉన్నవారు సోదరులూ అయిన పాండవులను నిష్కారణంగా ద్వేషిస్తున్నావు. 

పాండవులను ఎవడు ద్వేషిస్తాడో వాడు నన్ను కూడ ద్వేషించినట్లే. వాళ్లకు 
అనుకూలంగా ఉన్నవాడు నాకు కూడ అనుకూలంగా ఉన్నట్లే. నేను ధర్మాత్ము లైన 
పాండవులతో ఏకాత్మత్వం పొందినట్లు, వాళ్లూ నేను ఒకటే అన్నట్లు, తెలుసుకో. 

యస్తాన్‌ ద్వేష్టి సమాం ద్వేష్టి యస్తానను స మామను, 

ఐకాత్యం మాం గతం విద్ధి పాబ్దవైర్ధర్మచారిభిః. (ఉద్యోగపర్వం 91.28) 

కామషక్రోధాలకు వశుడై గుణవంతులను ద్వేషించేవాడు పురుషాధముడు. 
ఉత్తమగుణవంతు లైన జ్ఞాతుల విషయంలో మోహంతోను, లోభంతోను ప్రవర్తించేవాని 
లక్ష్మి చాలాకాలం నిలవదు. 

దుష్టులు సమకూర్చిన ఈ అన్నం ఏదీ కూడ తినదగినది కాదు. నేను తినదగినది 
ఒక్క విదురుని అన్నమే అని నా నిశ్చయం. 

సర్వమేతన్న భోక్తవ్యమన్నం దుష్టాభిసంహితమ్‌, 

క్షత్తురేకస్య భోక్తవ్యమితి మే ధీయతే మతిః. (ఉద్యోగపర్వం. 91.32) 


442 మహాభారతసారసంగ్రహము 


ఇలా పలికి శ్రీకృష్ణుడు ఆ ఇల్లు విడిచి విదురుని ఇంటికి వెళ్లిపోయాడు. 

ద్రోణ-భీష్మ-కృప- శల్యులు, కౌరవులు వెనుకనే వెళ్లి విదురుని ఇంట్లో ఉన్న 
మధుసూదనునితో - “కృష్ణా! అన్ని [్రేష్టవస్తువులూ ఉన్న ఉత్తమగ్భహాలను నీవు 
నివసించడానికి చూపుతాం, రా” అన్నారు. 

“నాకు అన్ని విధాల పూజా జరిగింది లెండి. ఇంక మీరు వెళ్లవచ్చు” అని చెప్పి 
కృష్ణుడు వాళ్ల నందరినీ పంపివేశాడు. 


తరువాత విదురుడు శుచి యైన, మధుర మైన అన్న పానాదులు ఏర్పాటుచేశాడు. 
మధుసూదనుడు ముందుగా వాటితో బ్రాహ్మణులను తృప్తిపరచి తరువాత తన పరివారంతో 
కలిసి భోజనం చేశాడు. 


విదురుడు కౌరవుల దురుద్దేశమును కృష్ణునకు తెలుపుట 

భోజనానంతరం రాత్రి సుఖాసీను డైన కృష్ణునితో విదురుడు - “కృష్ణా! ఈ 
దుర్యోధనుడు వృద్దుల మాటలు పెడచెవిని పెట్టె మూర్చుడు. పాండవులను తప్పక జయిస్తా 
మను నమ్మకంతో విర్రవీగుతున్నవాడు. ఇలాంటివానికి మంచి మాటలు చెప్పడానికి 
నీవు రావడం నాకేమీ నచ్చలేదు. ఈ దుష్టుల మధ్య నువ్వు ఎలా కూర్చొనకలుగుతావు? 
పూర్వం నీవు జయించిన రాజు లందరూ నీపై పగ బూని ఈ దుర్యోధనుని పక్షంలో 
ఉన్నారు. నీవు వాళ్ల మధ్య ప్రవేశించడం నా కిష్టం లేదు. 

నిన్ను దేవత లందరూ కలిసినా ఏమీ చేయజాల రని నాకు తెలుసును. అయినా 
నాకు పాండవుల మీద ఎంత ప్రీతి ఉన్నదో అంత ప్రీతియే నీ విషయంలో ఉండడంచేత 
ఈ మాటలు చెపుతున్నాను” అన్నాడు. 

విదురుడు మైత్రీభావంతో తనతో పలికిన మాటలకు కృష్ణు డతనిని అభినందిస్తూ 
విదురా! దుర్యోధనాదుల దుర్చుద్ధిని గూర్చి నాకు పూర్తిగా తెలిసినా కూడ ఈ ప్పథివిని 
మృత్యుపాశం నుండి విడిపించడం ఉత్తమ మైన ధర్మం అను అభిప్రాయంతో వచ్చాను. 

ఒక ధర్మకార్యం చేయడానికి తన శక్తికొలది ప్రయత్నించినవాడు ఆ కార్యం 
సాధించజాలకపోయినా పుణ్యం పొందుతాడు. సందేహంలేదు. 

అట్లే మనసా పాపకర్శను చింతించినవాడు అది చేయకపోతే పాపం పొందడు 
అని ధర్మాత్ములు చెప్పుతున్నారు. 


ఉద్యోగపర్వము 443 


ధర్మకార్యం యతన్‌ శక్యా నో చేత్‌ ప్రాప్నోతి మానవః, 

ప్రాప్తో భవతి తత్పుణ్యమత్ర మే నాస్తి సంశయః. 

మనసా చిన్తయన్‌ పాపం కర్మణా నాతిరోచయన్‌, 

న ప్రాప్నోతి ఫలం తస్యేత్యేవం ధర్మవిదో విదుః. (ఉద్యోగపర్వం 93.6,7) 

నేను ఏ మాత్రమూ మాయ లేకుండా ధార్తరాష్టుల హితం కొరకు, పాండవుల 
హితం కొరకు, పృథివిపై నున్న సకల రాజుల హితం కొరకు ప్రయత్నిస్తాను. దుర్యోధనుడు 
నా ప్రయత్నాన్ని శంకించినా కూడ నా హృదయానికి సంతృప్తి కలుగుతుంది. నా కర్తవ్యం 
నేను చేసినవాడ నవుతాను. 


ఈ రాజు లందరూ కలిసినా నన్నేమీ చేయజాలరు. 
ఇలా పలికి కృష్ణుడు పర్యంకంమీద సుఖంగా నిద్రపోయాడు. 


కృష్ణుడు కౌరవసభకు వెళ్లుట 

మరునాడు కృష్ణుడు ప్రాతఃకాలమందు లేచి సంధ్యోపాసనాదులు పూర్తిచేసి 
కొంటున్నాడు. దుర్యోధనుడు శకునితో కలిసి వచ్చి “గోవిందా! మహారాజు సభకు విచ్చేసి 
ఉన్నాడు. రాజు లందరూ నీ రాకకై వేచి ఉన్నారు” అని నివేదించారు. కృష్ణుడు సంతోషించి 
సూర్యుడు కొంచెం పైకి రాగానే సర్వాభరణభూషితుడై విదురుణ్ణి కూడ తన రథం 
ఎక్కించుకొని బయలుదేరాడు. వీరి వెనుక దుర్యోధనుడు, శకుని మరొక రథంమీద 
వెళ్లారు. వాళ్ల వెనుకనే సాత్యకీ, కృతవర్శా, ఇతర యాదవప్రముఖులు రథాలమీద 
బయలుదేరి వెళ్లారు. గజాశ్వాదులపై మరి కొందరు వారి వెనుక వెళ్లారు. ప్రజ లందరూ 
వీథులలో బారులు తీరి శ్రీకృష్ణుణ్ణి చూడడానికై నిలబడి ఉన్నారు. 

సూర్యుడు ఇతర తేజస్సులను కప్పివేసి నట్లు అక్కడ నున్న వారి తేజస్సులు కప్పివేస్తూ 
కృష్ణుడు మహేంద్రసభ వలె ఉన్న ధృతరాష్ట్రుని సభలో ప్రవేశించాడు. ధృతరాషుడు 
లేచి నిలబడగానే సభలోనివా ళ్లందరూ లేచి కృష్ణుణ్ణి అభివాదనాదులతో సత్కరించారు. 

కృష్ణుడు సభామధ్యంలో నిలచి ఉండగా ఆతనికి ఆకాశంలో ఉన్న పరమర్చులు 
కనబడ్డారు. ఆ నారదాదులను చూడగానే కృష్ణుడు భీష్మునితో - “భూలోకంలో జరుగుతూన్న 
ఈ సమితిని చూడడానికై బుషు లందరూ వచ్చారు. వాళ్లను ఆసనసత్మారాదులతో 
ఆహ్వానించు. వాళ్లు కూర్చొనకుండా ఎవరూ కూర్చొనకూడదు.” 


444 మహాభారతసారసంగ్రహము 


నిమన్య్యృతామాసనైశ్చ సత్మారేణ చ భూయసా, 
నైతేష్వనుపవిష్టేషు శక్యం కేనచిదాసితుమ్‌. (ఉద్యోగపర్వం 94.43) 


అ 


అన్నాడు. 

ద్వారం దగ్గర నున్న వాళ్లను చూడగానే భీష్ముడు తొందరపడుతూ, “ఆసనాలు, 
ఆసనాలు” అని భృత్యులను ఆజ్ఞాపిస్తూ వాళ్ల నందరినీ భక్తిపూర్వకంగా తీసికొనివచ్చి 
ఆసనాలపై కూర్చుండబెట్టాడు. 

ఆ మును లందరూ పూజ లందికుని ఆసనాలమీద కూర్చున్న తరువాత కృష్ణుడు, 
ఇతర రాజులు తగిన ఆసనాలమీద ఉపవిష్ణు లయ్యారు. 


దుఃశాసనుడు సాత్యకికి ఉత్తమ మైన ఆసనం చూపించాడు. వివింశతి కృతవర్శకు 
బంగారు పీఠం చూపించాడు. కర్ణదుర్యోధను లిద్దరూ కృష్ణునికి దగ్గరగా ఒకే ఆసనంమీద 
కూర్చున్నారు. 

మహామతి యైన విదురుడు కృష్ణుణ్ణి స్పృశిస్తూ తెల్లని అనర్హ మైన అజినం కప్పిన 
మణిమయ పీఠం మీద కూర్చున్నాడు. 

అంత కాలానికి కనబడిన కృష్ణుణ్ణి చూస్తూన్న ఆ సభాసదు లెవ్వరికీ, ఎంత 
అమృతం త్రాగినా తనివితీర నట్లు, ఆతనిని ఎంత చూచినా తృప్తి కలగడంలేదు. 

పీత్రాంబరమును ధరించి సభామధ్యంలో కూర్చున్న అతసీపుష్పచ్చాయ వంటి 
ఛాయ గల కృష్ణుడు బంగారం మీద పొదిగిన మణి వలె మెరిసిపోతున్నాడు. 

గోవిందుని మీద కేంద్రీకృత మైన మనస్సులతో అంతా నిశ్శబ్దం అయిపోయింది. 
ఒక్కడు కూడ ఏమీ మాటాడలేదు. 

తతస్తూష్టీం సర్వమాసీద్‌ గోవిన్గగతమానసమ్‌్‌, 

న తత్ర కళ్చిద్‌ కించిద్వా వ్యాజహార పుమాన్‌ క్వచిత్‌. (ఉద్యోగపర్వం 94.54) 


కౌరవసభలో కృష్ణుని భాషణము 
సభలో అందరూ నిశబ్దంగా కూర్చొన్నారు. కృష్ణుడు ధృతరా ష్రుజ్ణి ఉద్దేశించి ఈ 
విధంగా అన్నాడు - “భారతా! కౌరవ-పాండవుల మధ్య యుద్ధం జరగకుండా, శాంతిని 
నెలకొల్పాలనే అభిలాషతో వచ్చాను. రాజవంశా లన్నింటి లోకీ మీ కురువంశానికి ఎంతటి 
వైశిష్ట్యం ఉందో అందరికీ తెలిసినదే. అలాంటి వంశంలో సర్వనాశం జరిగే పరిస్థితులు 
ఏర్పడడం, అందుకు నువ్వు నిమిత్తం అవడమూ యుక్తం కాదు. 


ఉద్యోగపర్వము 445 


స్త్‌ పుత్రులైన దుర్యోధనాదులు ధర్మార్ధాలను వెనుకకు పెట్టి లోభంతో, నీతి 
నియమాదు లన్నీ విడిచిపెట్టి తమ ముఖ్యబంధువుల విషయంలోనే ఏ విధంగా క్రూరంగా 
ప్రవర్తిస్తున్నారో నీకు తెలుసు. 

కురువంశీయులలోనే పుట్టిన ఈ ఘోర మైన విపత్తును ఉపేక్షిస్తే మొత్తం పృథివీ 
మండలాన్నే నశింపచేస్తుంది. 

సేయమాపన్మహాఘోరా కురుషేవ సముట్ధితా, 

ఉపేక్ష్యమాణా కౌరవ్య పృథివీం ఘాతయిప్యతి. (ఉద్యోగపర్వం 95.11) 

రాజా! నువ్వు తలుచుకుంటే దీనిని శాంతింపచేయవచ్చును. 


భరతర్షభా! శమం నీమీదా నామీదా ఆధారపడి ఉంది. నువ్వు నీ పుత్రులను 
నిలిపివేయుము. నేను పాండవులను నిలిపివేస్తాను. 

పాండవులూ కౌరవులూ కలిసి ఉంటే దేవత లందరూ కలిసి దండెత్తి వచ్చినా 
వీళ్లను ఏమీ చేయజాలరు. నువ్వు సుఖంగా నిద్రపోవచ్చును. యుద్ధం అనేక మైన 
అనర్ద్జాలకి దారి తీస్తుంది. 

నీ పుత్రులు పాండవులనందరినీ సంహరించినా, పాండవులు నీ పుత్రుల నందరినీ 
సంహరించినా నువ్వు ఏ విధంగా సుఖంగా ఉండగలవో ఆలోచించి చెప్పు. 

మీ పిలుపుపై యుద్ధం చేయడానికై వచ్చిన ఈ రాజు లందరూ కలిసి హాయిగా 
తిని త్రాగి సుఖంగా వాళ్ల వాళ్ల ఇళ్లకి వెళ్లే టట్లు చూడు. 

తండ్రి పోయిన పిల్లలను నువ్వే పెంచావు కదా? ఇప్పుడు కూడ వీళ్ల క్షేమం 
చూడవలసిన బాధ్యత నీపైనే ఉంది. 

“అనుకొన్నప్రకారం పదమూడు సంవత్సరాలూ వనవాసం చేసి వచ్చాం, మా 
రాజ్యం మాకివ్వండి” అని పాండవు లడుగుతున్నారు. 

“నువ్వు పూజ్యుడవు కదా అని మేం నీవు చెప్పి నట్లు అన్ని క్లేశాలు సహిస్తున్నాం. 
నువ్వు కూడ మా విషయంలో తండ్రి వలె, తల్లి వలె (ప్రవర్తించడం ని ధర్మం” అంటున్నారు 
పాండవులు. 

“భరత గ్రేష్టా! ధర్మజ్ఞ లైన సభాసదులు కూడ అన్యాయంగా ప్రవర్తించడం యుక్తం 
కాదు” అని నీ పుత్రులు (పాండవులు) ఈ పరిషత్తుతో అంటున్నారు. 


446 మహాభారతసారసంగ్రహము 


“అధర్మం ధర్మాన్నీ అసత్యం సత్యాన్నీ అణగద్రొక్కుతూండగా చూస్తూ కూర్చున్న 
సభాసదు లందరూ కూడ హతు లైనట్లే” అంటున్నారు వాళ్లు. 

యత్ర ధర్మో హ్యధర్మేణ సత్యం యత్రానృతేన చ, 

హన్యతే ప్రేక్మమాణానాం హతాస్తత్ర సభాసదః. (ఉద్యోగపర్వం 95.48) 

“అధర్మంచేత పీడింపబడిన ధర్మం (న్యాయంకోరుతూ) సభకు వెళ్లినప్పుడు దాని 
శల్యాన్ని తొలగించని సభాసదులకు ఆ ధర్మం గట్టి దెబ్బ కొడుతుంది.” 

విద్దో ధర్మో హ్యధర్మేణ సభాం యత్ర ప్రపద్యతే, 

న చాస్య శల్యం కృన్తన్తి విద్దాస్తత్ర సభాసదః. (ఉద్యోగపర్వం 95.49) 

“ఏది ధర్మసంమతమో తెలిసి కూడ ఏదో ఆలోచిస్తూన్నట్లు మాటలాడకుండా 
కూర్చున్న సభాసదులను నది ఒడ్డుమీద ఉన్న చెట్లను పడగొట్టి నట్లు, ఆ ధర్మమే 
పడగొడుతుంది.” 

ధర్మ ఏతానారుజతి యథా నద్యనుకూలజాన్‌, 

యే ధర్యమను పశ్యన్తసూష్టీం ధ్యాయన్త ఆసతే. (ఉద్యోగపర్వం 95.50) 

రాజా! నీ సభలో ఉన్న సభాసదులనే చెప్పమను - నేను ధర్మార్థాలను జాగర్తగా 
పరిశీలించి చెపుతున్నప్పుడు వీళ్లు మాత్రం ఏ మనగలరు? 

రాజా! పాండవుల భాగం పాండవుల కిచ్చివెయ్యి. ఈ క్షతియు లందరినీ 
సర్వవినాశం నుండి రక్షించు. 


కృష్ణుని మాటలు విని అక్కడ నున్నవా ళ్లందరూ మనస్సులో పూజించారు. అయితే 
ఒక్కరు కూడ నోరు మెదపలేదు. 

తద్వాక్యం పార్థివాః సర్వే హృదయెః సమపూజయన్‌, 

న తత్ర కళ్చిద్వక్తుం హి వాచం ప్రాక్రామదగ్రతః. (ఉద్యోగపర్వం 95. 63) 


దంభోద్దవుని వృత్తాంతం 
అందరూ మౌనంగా కూర్చొని ఉండగా పరశురాము డిలా అన్నాడు - “రాజా! నే 
నొక కథ చెపుతాను. దానిలో ఏదైనా మంచి అంశం ఉందని తోస్తే గ్రహించుము.” 


పూర్వం దంభోదృవు డను ఒక సార్వభౌము డుండేవాడు. అతడు సకల 
భూమండలమూ జయించి అనుభవించాడట. అతడు ప్రతిరోజూ కూడ ప్రొద్దుటనే లేచి 
బ్రాహ్మణులనూ, క్షత్రియులనూ పిలిచి - “యుద్ధంలో నాకంటె చాలా బలవంతుడు 


ఉద్యోగపర్వము 447 


గాని, నాతో సమానుడు గాని ఎవడైనా ఉన్నాడా” అని అడుగుతూండేవాడట. ఇలా 
గర్వం మంచిది కాదని చాలామంది బ్రాహ్మణులు ఆతనికి బోధిస్తూందేవారట. 


ఒకనాడు అతిగర్వాతిశయంతో మాటలాడుతూన్న వానితో కొందరు బ్రాహ్మణులు 
- “గంధమాదనపర్వతం మీద నర-నారాయణు లను ఇద్దరు తాపసు లున్నారు. నీ 
వేనాటికీ వాళ్లతో సమానుడు కాజాలవు” అన్నారు. 


వెంటనే అతడు షడంగసైన్యం (బండ్లు, ఒంటెలు కలుస్తే షడంగబలం)తో వెళ్లి 
నేను మీతో యుద్దానికి వచ్చా నని నర-నారాయణులతో అన్నాడు. 


“ఇది ద్వేషాలకు యుద్దాలకు అవకాశం ఉన్న భూమి కాదు. ఇది పుణ్యభూమి. 
పృథివి మీద ఎందరో మహావీరు లైన క్షత్రియు లున్నారు కదా; వాళ్ల దగ్గరికి వెళ్లు” అని 
వాళ్లు ఎంత చెప్పినా ఆ రాజు వినలేదు. 

అప్పుడు నరుడు ఒక గుప్పెడు ఇషీకలు (ఒక గడ్డి) తీసికొని, “సరే! యుద్దానికి 
రా అన్నాడు. ఆ రాజూ, సైన్యమూ కూడ ఆ మునిని చంపడానికై బాణవర్షం కురిపించారు. 
నరుడు వాటి నన్నింటినీ వ్యర్థమయే టట్లు చేసి, ఇషీకలు విసిరాడు. అవి వాళ్లందరి 
ముక్కులలోను, చెవులలోను, కళ్లలోను గుచ్చుకొని బాధించడం ప్రారంభించాయి. వెంటనే 
ఆ రాజు నరుని పాదాలమీద పడి వేడుకొన్నాడు. 


అప్పు డా ముని ఆతనికి తగువిధాల ఉపదేశించి “ఇతరుల బలాబలాలను 
తెలిసికొనకుండా ఎవరినీ చులకనగా చూడకు” అని చెప్పి పంపివేశాడు. 


రాజా! ఆ విధంగా దంభోద్భవుణ్ణి పరాభవం పొందించిన నరునికంటె కూడ 
నారాయణుడు గొప్పవాడు. ఆ నరనారాయణులే అర్జునవాసుదేవులు. ఈ విషయం 
తెలిసికొని మీరు యుద్ధంనుండి విరమించడం మంచిది. 


మాతలి ఉపాఖ్యానం 


పరశురాముని మాటలు విని కణ్వమహర్షి సుయోధనునితో ఇలా అన్నాడు. 
లోకపితామహు డైన (బ్రహ్మదేవుడు, నర-నారాయణులు, సనాతను డైన విష్ణువు వీరు 
నలుగురు మాత్రమే అంతరహితులు. మిగిలిన దేవతలు అందరూ నశిస్తూ మరల పుడుతూ 
ఉంటారు. మానవుల మాట చెప్ప నవసరమే లేదు. వీళ్ల జీవితాలు క్షణికాలు. సుయోధనా! 
నేనే బలవంతుణ్జి అని ఎవ్వడూ, ఎన్నడూ అనుకొనకూడదు. ఒకణ్ణి మించి ఒకడు 
బలవంతుడు ఉంటూనే ఉంటాడు. 


448 మహాభారతసారసంగ్రహము 


ఈ విషయంలో ఒక కథ చెపుతాను, విను. 


మూడు భువనాలకీ ప్రభు వైన ఇంద్రుని సారథి మాతలి అనేవా డున్నాడు. ఆతనికి 
సర్వలక్షణసంపన్న యైన, మహాసౌందర్యవతి యైన కుమార్తె ఉండేది. ఆమె పేరు గుణకేళి. 


ఆమెకు వివాహయోగ్య మైన వయస్సు వచ్చింది. ఆమెను ఎవరి కిచ్చి వివాహం 
చెయ్యాలా అని మాతలి ఎంతగా ఆలోచించినా దేవ-దైత్య-గంధర్వ-మానవులలో తగిన 
వరు డెవ్వడూ కనబడలేదు. 


ఒకనాడు భార్యయైన సుధర్మతో ఆలోచించి, తన కుమార్తెకు తగిన వరుడు 
నాగలోకంలో దొరకవచ్చు నని నిశ్చయించుకొని బయలుదేరాడు. 


దారిలో నారదమహర్షి కనబడ్డాడు. “మాతలీ! ఎక్కడికి వెడుతున్నావు; స్వంతపనిమీద 
వెడుతున్నావా దేవేంద్రుడు పంపగా ఆతని పనిమీద వెడుతున్నావా?” అని నారదు డడిగాడు. 


మాతలి తాను వెడుతున్న పని చెప్పాడు. “నేను కూడ వరుణదేవుణ్ణి చూడడానికి 
వరుణలోకం వెడుతున్నాను. ఇద్దరమూ కలిసే వెడదాం; నడు” అన్నాడు నారదుడు. 
వరుణుని దగ్గరికి వెళ్లి అతని ఆతిథ్యాదులు స్వీకరించి, వరాన్వేషణకై, ఇద్దరూ నాగలోకం 
వైపు బయల్దేరారు. నారదునికి ఆ ప్రదేశా లన్నీ చిరపరిచితా లవడంచేత అన్నిప్రదేశాలను 
గూర్చీ అక్కడివాళ్ల నందరిని గూర్చీ మాతలికి వర్ణించి చెప్పాడు. వరుణలోకంలోని విచిత్ర 
ప్రదేశా లన్నీ చూపించి ఇవి చూస్తూ ఉంటే కాలం మించిపోతుంది అంటూ ముందుకు 
తీసికొనివెళ్లాడు. 


చాల దూరం ప్రయాణం చేసిన తరవాత - “ఇది నాగలోకానికి నాభిస్థానం 
పాతాళం. ఇక్కడ దైత్యులూ, దానవులూ ఉంటారు” అని చెపుతూ “ఇక్కడ నీ కెవరైనా 
నచ్చితే చెప్పు వెళ్లి వాళ్లతో మాటలాడతాను” అన్నాడు నారదుడు. 

అక్కడనే ఒక జాజ్వల్యమానమైన పెద్ద అండం (గ్రుడ్డు) చూపించి “జగత్‌ సృష్టి 
అయిన నాటి నుండీ ఇది ఇలాగే ఉంది. దీని తల్లి ఎవరో, తండ్రి ఎవరో ఎవరికీ 
తెలియదు. (ప్రళయకాలంలో దీని నుండి మవహాగ్ని బయలుదేరి భువనత్రయాన్నీ 
కాల్చివేస్తుంది అని చెపుతారు” అని మాతలికి చెప్పాడు. 


“ఇక్కడ మనకు తగినవా డెవ్వడూ కనబడడం లేదు; ముందుకు వెడదాం అన్నాడు 
మాతలి. నారదుడు ఆతనిని హిరణ్యపురానికి తీసికొని వెళ్లి ఇది దానవులు నివసించే 


ఉద్యోగపర్వము 449 


నగరం. వీళ్లను దేవతలు ఏమీ చేయజాలరు. వీళ్లు గొప్ప మాయాబలం ఉన్నవాళ్లు. 
ఇక్కడ నీకు నచ్చిన వరు డెవడైనా ఉంటా డేమో చూచుకో” అన్నాడు. 


“భ్రాతలైన దేవ-దానవులు నిత్య విరోధులు కదా? మా దేవతల శత్రువులతో 
సంబంధం చేసికొనడం మంచిది కాదు” అని మాతలి అన్నాడు. 


తరువాత వాళ్లిద్దరూ గరుడ లోకానికి వెళ్లారు. అక్కడ నారదుడు గరుడ సంతతికి 
చెందిన సుపర్గులను గూర్చి వర్ణించి చెప్పాడు. వీళ్లందరూ విష్ణుభక్తులు. విష్ణువునే 
స్మరించుకొంటూ ఉంటారు అని అంటూ కొంతమంది ప్రముఖుల నామధేయాలు కూడ 
చెప్పాడు. 

అక్కడ కూడ తగిన వా ళ్లెవరూ లభించకపోవడంతో కామధేనువు సంతతికి 
చెందిన సురభుల లోక మైన రసాతలం అనే ఏడవ పృథివీతలానికి వెళ్లారు. “ఈ 
లోకంలో పాల నురుగు మాత్రమే భక్షించి జీవిస్తూ తపస్సు చేసికొన్న ఫేనపులు అనే 
మునులు నివసిస్తూంటారు. వీళ్లకి దేవతలు కూడ భయపడతారు. 


సురభిలోకంలోని సురభుల పాలను సాగరజలంతో కలిపి పూర్వం దేవాసురులు 
మధించి అమృతాదులు సంపాదించారు. రసాతలం వంటి సుఖకరమైన లోకం మరొక 
టేదీ లేదని పెద్దలు చెపుతారు” అన్నాడు నారదుడు. 


అక్కడ నుండి వాళ్లిద్దరూ వాసుకిచేత పాలింపబడిన భోగవతి అను నగరానికి 
వెళ్లారు. నారదుడు అక్కడ ప్రధాను లైన నాగరాజుల పేర్లు వర్ణించి చెప్పాడు. 


అక్కడ ఒక యువకుని చూడగానే మాతలి మనస్సు ఆకర్షింపబడి ఇత దెవరు 
అని నారదుణ్జి అడిగాడు. అప్పుడు నారదుడు - ఇతడు సుముఖు డను నాగరాజు. 
ఐరావత నాగుని వంశానికి చెందినవాడు. ఆర్యకుని పౌత్రుడు. వామననాగుని దౌహిత్రుడు. 
ఈ మధ్యనే ఈతని తండ్రి యైన చికురుణ్ణి వైనతేయుడు చంపివేశాడు” అని చెప్పాడు. 

“నాకు ఇతనిమీద ప్రీతి కలిగినది. ఇతడు నా పుత్రికను వివాహమాడడానికి 
తగినవాడు. అందుచేత ప్రయత్నం చెయ్యి” అని మాతలి నారదుణ్జి కోరాడు. 


నారదుడు నాగరాజైన ఆర్యకునితో మాతలిని పరిచయం చేస్తూ “ఇతడు దేవరా 
జైన ఇంద్రునికి అత్యంతప్రియు డైన సారథి. ఇతని పేరు మాతలి. యుద్దాలలో చాలా 
వరకు దేవేంద్రునితో సమాన మైన ప్రభావం కలవాడు. దేవాసురయుద్దాలు జరిగినప్పుడు 
వెయ్యి అశ్వాలు కట్టిన జైత్రరథాన్ని మనస్సుచేతనే నడి పేస్తాడు. 


450 మహాభారతసారసంగ్రహము 


అయం హరిసహ(సేణ యుక్తం జైత్రం రథోత్తమమ్‌, 
దైవాసురేషు యుద్ధేషు మనసైవ నియచ్చతి. (ఉద్యోగపర్వం 104.3) 


ఇతడు అశ్వాలతో జయించిన వాళ్లని తరువాత ఇంద్రుడు బాహువులతో 
జయిస్తూంటాడు. ముందు ఇతడు కొట్టిన తరువాతనే అలా కొట్టబడిన వాళ్లని ఇంద్రుడు 
కొడతాడు. 


అనేన విజితానశ్రైర్లోర్భాం జయతి వాసవః, 
అనేన బలఖిత్‌ పూర్వం ప్రహృతే ప్రహరత్యుత. (ఉద్యోగపర్వం 104.4) 


అంతటి గొప్పవాడు ఈ మాతలి. ఇతడు తన కుమార్తె కొరకు వరుణ్ణి అన్వేషిస్తూ 
మూడు లోకాలూ తిరిగాడు. నీ పౌత్రు డైన సుముఖుడు ఇతనికి అల్లుడుగా చేసికొనడానికి 
నచ్చాడు. ఇతనికి తండ్రి లేకపోయినా ఇతని సద్గుణాలను చూచి నీమీద, ఐరావతుని 
మీదా ఉన్న గౌరవభావంచేత మేం వరిస్తూన్నాం, నువ్వు అంగీకరించాలి” అన్నాడు. 


ఆర్యకుడు సంతోషించినా దీనుడై - “మహామునీ! ఇంద్రుని మిత్రునితో 
సంబంధానికి ఇష్టపడని వా డెవ డైన ఉంటాడా? ఒక కారణంచేత నేను ఆలోచిస్తున్నాను. 
ఇతని తండ్రి యిన నా పుత్రుణ్ణి వైనతేయుడు భక్షించి వేశాడు. అందుకే మేం దుః 
ఖిస్తూండగా - వైనతేయుడు వెళ్లిపోతూ “ఇంకొక మాసంలో సుముఖుణ్ణి కూడ భక్షిస్తాను” 
అని చెప్పి వెళ్లిపోయాడు. అది తప్పకుండా అలా జరుగుతుం దని మాకు తెలుసు. 
అందుచేత మాకు హర్షం లేకుండా అయిపోయింది” అన్నాడు. 


ఆ మాటలు విని మాతలి - “నేను ఈతనిని అల్లుణ్ణిగా వరించాను. ఇతడు మా 
ఇద్దరితో కలిసి దేవేంద్రునివద్దకు వస్తే, ఈతని ఆయుర్దాయం ఇంకా మిగిలి ఉండగానే 
గరుత్మంతుణ్ణి అద్దుకొనడానికి ప్రయత్నిస్తాను” అన్నాడు. 

అందరూ కలిసి దేవరాజు దగ్గరికి వెళ్లారు. యాదృచ్చికంగా అదే సమయంలో 
విష్ణువు కూడ అక్క డున్నాడు. 

నారదుడు మాతలి విషయం అంతా చెప్పాడు. విష్ణువు - “ఇతనికి అమృతం 
ఇచ్చి మరణం లేనివానినిగా చెయ్యి. వీళ్ల ముగ్గురి కోరికా తీరుతుంది” అని ఇంద్రునితో 
అన్నాడు. 

ఇంద్రుడు వైనతేయుని పరాక్రమాన్ని స్మరించి, అత డేమి చేస్తాడో అని భయపడ్డాడు. 
“నువ్వే ఇయ్యి ఇతనికి అమృతం” అన్నాడు విష్ణువుతో. “నువ్వు సకల చరాచరజగత్తుకు 
ఈశుడవు. నువ్వు ఇస్తే ఎవ్వడు కాదనగలడు?” అన్నాడు ఇంద్రునితో విష్ణువు. 


ఉద్యోగపర్వము 451 


అప్పుడు ఇంద్రుడు వానికి అమృతం ఇవ్వలేదు కాని దీర్చాయుర్దాయం ఇచ్చాడు. 
సుముఖుడు ఆ వరం పొంది సంతోషిస్తూ వివాహం చేసికొని స్వలోకానికి వెళ్లిపోయాడు. 


ఈ విషయం తెలిసి గరుత్మంతుడు తీవ్ర మైన కోపంతో ఇంద్రుని దగ్గరికి వెళ్లి 
“నన్నేమాత్రము లెక్కచేయక ఇలా వరం ఎలా ఇచ్చావు? నేనూ మహాబలవంతుదనే, 
ఎందరో దానవులను సంహరించినవాడనే. నీ తమ్ముని ధ్వజంమీద ఉంటున్నా నన్‌; 
ఆతనిని మోస్తున్నా ననీ, నువ్వు నన్నిలా నిర్లక్ష్యం చేస్తున్నావు. నా ఆహారం 
అద్దుకొంటున్నావు!” అని ఇంద్రుణ్ణి దూషించి, విష్ణువుతో - “అదితిపుత్రులలో నువ్వు 
చాల బలవంతుడ వంటారు కదా! అలాంటి నిన్ను నా రెక్క చివరి భాగంతో మోస్తూన్న 
నేను నీకంటె అధిక బలశాలిని. ఆలోచించుకో” అన్నాడు. 


అప్పుడు విష్ణువు కోపించి - “ఇదా నీ అభిప్రాయం” అంటూ తన కుడి చెయ్యి 
వాని వీపుమీద పడవేశాడు. దానితో వైనతేయుడు నేలమీద పడి నలిగిపోయాడు. క్షమించు 
మని కోరగా విష్ణువు క్షమించాడు. దీని కంతకీ ఈ నారదుడే ప్రత్యక్ష సాక్షి సుయోధనా! 
ఆ వీరులు వచ్చి మీద పడనంతవరకు మహాబలవంతుడ నని విర్రవీగుతున్నావు. 
భీమార్జునులను ఎవ రెదిరించగలరు? అందుచేత యుద్ధ ప్రయత్నం నుండి విరమించు.” 


కణ్వమహర్షి మాటలు విన్న దుర్యోధనుడు కర్లుని కేసి చూచి, బిగ్గరగా నవ్వి, 
తొడచరుస్తూ - “మహర్షీ! ఈశ్వరుడు నన్నెలా సృష్టించాడో, ఏడ్‌ జరుగనున్నదో, బది 
నా గతియో అదే విధంగా ప్రవర్తిస్తాను. ఈ ప్రలాపా లన్నీ ఎందుకు?” 

యజథైవేశ్వరసృష్టో౭ స్మి యద్‌ భావి యా చ మే గతిః, 

తథా మహర్షే వర్తామి కిం ప్రలాపః కరిష్యతి. (ఉద్యోగపర్వం 105.40) 

అన్నాడు. 

నారదుడు నిర్భంధం మంచిది కాదని దుర్యోధనునికి ఉపదేశిస్తూ గాలవుని కథ 
చెప్పాడు. 

“విశ్వామిత్రుడు తీవ్ర మైన తపస్సు చేస్తూండగా ధర్మదేవుడు (ధర్మదేవత) ఆతనిని 
పరీక్షించడానికై సప్తర్షులలో ఒక డైన వసిష్టుని రూపంలో వెళ్లి - “నేను ఆకలితో 
బాధపడుతున్నాను, ఆహారం ఏదైనా పెట్టు” అని విశ్వామిత్రుణ్ణి కోరాడు. 

విశ్వామిత్రుడు ఆతని నిమిత్తం ఉత్తమమైన అన్నం సిద్ధం చేసి వేడి వేడిగా ఉన్న 
ఆ పరమాన్నం పాత్రలో ఉంచి అది తన శిరస్సుపై పెట్టుకొని ఆతనిని వెదకుతూ వచ్చాడు. 


452 మహాభారతసారసంగ్రహము 


ఇంతలో ఆ ధర్మదేవత ఇతరమును లిచ్చిన ఆహారం భుజించాడు, “నేను మళ్లీ వచ్చి 
భుజిస్తాను” అని విశ్వామిత్రునితో చెప్పి వెళ్లిపోయాడు. 


విశ్వామిత్రుడు తలమీద ఆ పాత్రను ధరించి కదలకుండా కట్టెవలె అలా నిలచి 
నిరీక్షిస్తున్నాడు. నూరు సంవత్సరాల తరవాత ఆ ధర్మదేవత మళ్లీ వచ్చి వేడిగాను, 
మధురంగాను ఉన్న ఆ పాత్రలోని పాయసం భుజించి విశ్వామిత్రుని తపఃశ్రద్ధలకు 
ఆతనిని ప్రశంసించి, ఆతనికి బ్రాహ్మణత్వం ప్రసాదించి వెళ్లిపోయాడు. 


విశ్వామిత్రుడు ఆ విధంగా పాయసపాత్ర తలమీద పెట్టుకొని నిలబడి ఉన్నంత 
కాలము గాలవు డను ఆతని శిష్యుడు అన్ని విధాల ఆయనకు శుశ్రూష చేశాడు. 
విశ్వామిత్రుడు సంతోషించి “నీకు ఇష్టం వచ్చిన చోటికి వెళ్లు” అని ఆతనికి అనుజ్ఞ 
ఇచ్చాడు. 


“గురుదక్షిణ ఇచ్చి కాని వెళ్లకూడదు కదా? ఏమి గురుదక్షిణగా ఇవ్వవలెనో 
ఆజ్ఞాపించుము” అని గాలవుడు గురువును ప్రార్థించాడు. ఏమీ ఇవ్వ నవసరం లేదు 
అని గురు వెంత చెప్పినా వినక అతడు నిర్భంధించాడు. అందుకు విశ్వామిత్రుడు 
విసిగికొని - “ఒక ప్రక్క నల్లని చెవు లున్న చంద్రకాంతి వంటి కాంతి గల ఎనిమిది 
వందల అశ్వాలను గురుదక్షిణగా తీసికొని వచ్చి ఇమ్ము” అన్నాడు. 


గాలవుడు వెళ్లి అలాంటి అశ్వాల కోసం ఎంత మంది మహారాజులను అభ్యర్థించినా 
అవి లభించలేదు. చాలా కాలానికి చివరి కతడు ఏదో విధంగా గురుదక్షిణ ముట్ట 
జెప్పడం జరిగింది. 


ఈ విధంగా నిర్భంధం చేయడం చేత గాలవుడు అన్ని కష్టాలు పడవలసి వచ్చింది. 
నిర్భంధం (మొండిపట్టుదల) మంచిది కాదు.” 


నారదుని మాటలు విని ధృతరాషుడు - “పూజ్యుడా! నా అభిప్రాయం కూడ 
ఇదే. అయినా నా చేతిలో ఏమీ లేదు” అని నారదునితో అని కృష్ణునితో ఇలా అన్నాడు. 
“కేశవా! నీవు చెప్పిన మాట లన్నీ ధర్మసంమతమైనవి, న్యాయమైనవి. అయితే ఈ 
దుర్యోధనుడు ఎంత చెప్పినా వినడంలేదు. నువ్వే వీనికి ఉపదేశించు”. 

అప్పుడు కృష్ణుడు అతిమధురము లైన మాటలతో దుర్యోధనునికి అనేక విధాల 


బోధించాడు. “మేం చెప్పిన మాట వినకపోతే పశ్చాత్తాపం చెందవలసి వస్తుంది. ఈ 
కురువంశనాశానికి నీవు కారణ మయ్యా వనే అపకీర్తి తెచ్చుకొనకు. పాండవులతో 


ఉద్యోగపర్వము 453 


సంధి చేసికొని వాళ్లతో మైత్రీభావంతో ఉండు. వాళ్లు నీ తండ్రిని మహారాజును చేసి 
నిన్ను యువరాజును చేస్తారు.” 

త్వామేవ స్థాపయిష్యన్తి యౌవరాజ్యే మహారథాః, 

మహారాజ్యే9 పి పితరం ధృతరాష్ట్రం జనేశ్వరమ్‌. (ఉద్యోగపర్వం 124.60) 
వస్తూన్న లక్ష్మిని అవమానించకు” అన్నాడు. 

భీష్మద్రోణులు కూడ అనేక విధాల బోధించారు. విదురుడు మాట్లాడుతూ - 
దుర్యోధనా! నాకు నిన్ను గూర్చి ఏమీ విచారం లేదు. ముసలివాళ్లెన నీ తలిదండ్రులను 
గూర్చి మాత్రమే నా విచారం అంతా. కులవినాశానికి కారణభూతుడ వైన నీవంటి 
కుపుత్రుణ్ణి కన్నందుకు ఫలితంగా వీళ్లు అందరూ నశించగా, సర్వస్వమూ కోల్పోయి, 
రెక్కలు తెగిన పక్షుల వలె, భిక్షుకుల వలె తిరగవలసివస్తుంది కదా అనేదే నాకు విచారం. 


దుర్యోధన న శోచామి త్వామహం భరతర్షభ, 

ఇమౌతు వృద్ధా శోచామి గాన్ఫారీం పితరం చ తే. 

యావనాథౌ చరిప్యేతే త్వయా నాథేన దుర్హ్భదా 

హతమిత్రౌ హతామాత్యౌ లూనపక్షావివాణ్బ్ణజా. 

భిక్షుకౌ విచరిష్యేతే శోచనా పృథివీమిమామ్‌, 

కులఘ్నమీదృశం పాపం జనయిత్వా కుపూరుషమ్‌. 

(ఉద్యోగపర్వం 125. 19-21) 

అని పరుష మైన మాటలతో నిందించాడు. 

దుర్యోధనుడు కృష్ణునికి సమాధానం చెపుతూ - “కృష్ణా! నువ్వు పాండవులను 
పల్లెత్తు మాటైనా అనకుండా కేవలం నన్ను మాత్రమే ఎందుకు తప్పు పడుతున్నావో 
నాకు అర్థం అవడంలేదు. భీష్మ-ద్రోణ-విదురులు నా తండ్రీ కూడ నన్నే దూషిస్తున్నారు. 

నేను ఎంత ఆలోచించినా నేను చేసిన అపరాధం కొంచెం కూడ కనబడడంలేదు. 
అందరూ అంగీకరించి ఆడిన మైత్రీపూర్వక మైన ద్యూతంలో శకునికి పాండవులు రాజ్యం 
పణం పెట్టి ఓడితే దానిలో నా తప్పేముంది? 

వాళ్లేదో ధనం తీసికొనివెళ్లి అది అనుభవిస్తూనే ఉన్నారు. దానికి మే మేమీ అడ్డు 
చెప్పలేదు కదా? వాళ్లు ఏదో అపరాధం కెలికి యుద్దానికి సిద్ధం అవుతూంటారు. మేం 
ఏమి తప్పు చేశామని మాతో యుద్దానికి వస్తున్నారు వాళ్లు? 


454 మహాభారతసారసంగ్రహము 


మేం భయపడి దేవేంద్రునికి కూడ వంగి నమస్మరించేవాళ్లం కాము. యుద్ధంలో 
మరణిస్తే అది స్వర్ణహేతువె అవుతుంది. యుద్ధంలో శరతల్పం మీద మరణించడానికి 
సిద్ధంగా ఉన్నాం. 

పూర్వం మా తండ్రి వాళ్లకి కొంత రాజ్య భాగం ఏదో పొరబాటున ఇచ్చాడు. 
నేను చిన్నవాడనై ఉండగా జరిగిన పని అది. నేను బ్రతికి ఉండగా వాళ్లు ఆ రాజ్యభాగం 
మళ్లీ పొందే ప్రశ్నయే లేదు. సూది మొన మోపి నంత నేల కూడ పాండవులకు ఇవ్వం” 
అని నిష్కర్షగా అన్నాడు. 

దుర్యోధనుని మాటలు వినగానే క్రోధారుణనేత్రు డై శ్రీకృష్ణు డిలా అన్నాడు - 
సరే! నీకు వీరశయనం కావా లంటున్నావు కదా! తప్పకుండా లభిస్తుంది. నీ 
అమాత్యులతోనూ, ఇతరులతోనూ సిద్ధంగా ఉండు. 


ఓ మూఢాత్నా! నేను ఏమి తప్పు చేశా నని అంటున్నావు. పాండవుల ఐశ్వర్యం 
చూచి అసూయ చెంది, శకునితో దురాలోచనలు చేసి ద్యూతంలో పాండవులను మోసం 
చేసి ఓడించావు. సాధుమార్గంలో ఉన్న జ్ఞాతుల విషయంలో సత్పురుషు లెవరైనా ఈ 
విధంగా వక్రమార్గంలో ప్రవర్తిస్తారా? 

భ్రాతృభార్యను సభ కీడ్చుకొని వచ్చి ఎవడైనా ఆ విధంగా అవమానిస్తాడా! ఉత్తమ 
శీలసంపన్నురాలూ, పాండవుల పట్టమహిషీ అయిన ద్రౌపదిని గూర్చి ను వ్వేమన్నావో, 
ఈ కర్ణ-దుఃశాసనులు నువ్వూ కూడ వనానికి బయలుదేరి వెడుతూన్న పాండవులను 
చూచి, అవహేళన చేస్తూ నీచజనులు కూడ నోటితో ఉచ్చరించడానికి సంకోచించే 
ఎలాంటి దుర్భాష లాడారో ఇక్కడ ఉన్నవా శ్లందరికీ తెలుసు. 


నృశంసానామనార్యాణాం పురుషాణాం చ భాషణమ్‌, 
కర్ణదుఃశాసనాభ్యాం చ త్వయా చ బహుశః కృతమ్‌. 
(ఉద్యోగపర్వం 128. 12) 
వీళ్లు తల్లితో కలిసి వారణావతంలో ఉంటున్నప్పుడు దహించి చంపి వేయడానికి 
గొప్ప ప్రయత్నం చేశావు. వీళ్ల అదృష్టం కొలదీ నీ ఆలోచన సఫలం కాలేదు. 


వీళ్లు ఏకచక్రనగరంలో ఒక బ్రాహ్మణుని ఇంట్లో తలదాచుకొని చాలాకాలం 
రహస్యంగా నివసించారు. విషప్రయోగంచేత, సర్పాలచేత, ఇతర మైన ఉపాయాలచేతా 
వీళ్ల నందరినీ చంపడానికి ప్రయత్నించావు. ఆ ప్రయత్నాలు కూడ సఫలం కాలేదు. 


ఉద్యోగపర్వము 455 


పాండవుల విషయంలో ఈ విధంగా కపటంతో అనేక సమయాలలో ప్రవర్తించిన 
నీవు ఇంకా ఏమి అపరాధం చెయ్యాలి? 


వాళ్లు తమ వాటా తమ కిమ్మని కోరుతూంటే ఇవ్వడానికి నువ్వు ఇష్టపడడంలేదు. 
పాపాత్ముడా! నువ్వు ఇప్పుడు ఇవ్వకపోయినా, రాజ్య భ్రష్టుడవై నేలమీద పడవేయబడి 
నప్పుడు ఇస్తావులే! 

పాండవులకు ఇన్ని అపకారాలు చేసి ఇప్పుడు “నేనేమి తప్పు చేశాను” అంటున్నావు. 
నీ తలిదండ్రులు, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు-ఇంతమంది ఎన్ని మార్లు చెప్పినా 
నువ్వు వినడంలేదు. మంచి హృదయంతో ఉపదేశించిన వాళ్ల మాటలను వినకుండా, 
అధర్మమూ, అకీర్తికరమూ అయిన మార్గంలో వెడుతున్నావు. నీకు సుఖం లభించదు. 


కృష్ణుడు ఇలా అంటూండగానే దుఃశాసనుడు దుర్యోధనునితో - “నువ్వు ఈ 
సంధికి అంగీకరించకపోతే నిన్నూ నన్నూ కర్ణుణ్ణీ బంధించి, భీష్ముడు, ద్రోణుడు నీ 
తండ్రీ పాండవులకు అప్పచెపుతారట” అన్నాడు. 

ఆ మాట వినగానే దుర్యోధనుడు అక్కడ నున్న భీష్మాదులు ఏమనుకుంటారో అని 
కూడ ఆలోచించకుండా, వాళ్ల నందరిని అవమానిస్తూ లేచి సభనుంచి వెళ్లిపోయాడు. 
వాని సోదరులూ, అమాత్యులూ, ఇతర రాజులు కూడ వాని వెనుక బయలుదేరారు. 

అలా లేచి వెళ్లిపోతూన్న దుర్యోధనుణ్ణి చూచి భీష్ముడు - “ధర్మార్థాలను విడిచి ఈ 
విధంగా తొందరపాటుతో ప్రవర్తించేవాడు అచిరకాలంలో కష్టాలలో చిక్కుకొన్నప్పుడు 
వానిని చూచి శత్రువులు నవ్వుతారు. కృష్ణా! దురహంకారి మైన ఈ రాజపుత్రుడు 
క్రోధలోభాలకు వశుడైపోయి సరి యైన మార్గం అనుసరించడంలేదు. క్షత్రియజాతికి 
కాలం మూడిన ట్లున్నది. వీళ్లందరూ వాని వెనుకనే వెళ్లిపోతున్నారు!” అన్నాడు. 


అప్పుడు కృష్ణు డిలా అన్నాడు - 

“ఇతడు ఈ విధంగా కట్టుబాట్లు అన్నీ త్రెంచి ప్రవర్తిస్తూంటే వీనిని నియమించ 
కుండా చూస్తూ కూర్చున్న కురువృద్దులదే ఈ తప్పంతా. 

తండ్రిని చెరబట్టి రాజ్యం ఏలుతూన్న దుష్టుడైన కంసుణ్ణి ఒకనిని వధించి యాదవు 
లందరూ సుఖంగా ఉన్నారు. 

పూర్వం మాటిమాటికీ దేవతలను బాధిస్తూన్న దానవులను సముద్రమధ్యం నుంచి 
బైటకు రాకుండా చేయ మని ప్రజాపతి వరుణుణ్ణి ఆదేశించా డట. నాటి నుండి వాళ్ల 
ఉపద్రవం ఏదీ లేకుండా లోకా లన్నీ సుఖంగా ఉన్నాయి. 


456 మహాభారతసారసంగ్రహము 


అదే విధంగా మీ కులపెద్ద లందరూ కలిసి ఈ దుర్యోధనుణ్ణీ, కర్షుణ్ణీ, శకునినీ, 
దుఃశాసనుణ్జీ బంధించి పాండవులకు అప్పచెపితే అందరూ సుఖంగా ఉండవచ్చు.” 

కృష్ణుని మాటలు వినగానే ధృతరా్ల్రుడు విదురునితో- “నాయనా! నువ్వు వెంటనే 
వెళ్లి గాంధారిని తీసికొనిరా, ఆమె చెపితే నైనా వింటా డేమో ఈ దుర్శతి” అన్నాడు. 


విదురుడు గాంధారిని తీసికొని వచ్చాడు, “గాంధారీ! నీ కుమారుడు పెద్దల మాటలు 
వినక ఐశ్వర్యంమీద ఉండే దురాశచేత ఐశ్వర్యాన్నీ ప్రాణాలనూ విడిచే స్థితిలో ఉన్నాడు. 
ఆ మూఢుడు శిష్టమర్యాదను అత్రికమించి సభ నుండి లేచిపోయాడు. నువ్వేనా చెప్పు” 
అన్నాడు ధృతరాష్రుడు. 

రాజా! రాజ్యకాముడైన వానిని రప్పించు. ధర్మార్థాలకు లోపం కలిగించే శిష్టుడు 
కానివాడు రాజ్యం పొందడమే కష్టం. అయినా కూడ అన్ని విధాలా వినయవిహీను డైన 
ఇతడు ఎలాగో రాజ్యం పొందాడు. 


రాజా! ఈ విషయంలో నిన్నే నిందించాలి. ఎందువల్ల ననగా పుత్రమోహంచేత 
నువ్వే అతడెలా చెపితే అలా చేస్తూ, ఇతడు పాపస్వభావం కలవా దని తెలిసి కూడ ఇత 
డీ స్థితికి వచ్చేటట్లు చేశావు. రాజై యుండి ఎవ రైనా తనవాళ్లు ఇలా కలహించుకొంటూంటే 
ఉపేక్షిస్తాడా; నిన్ను చూచి శత్రువులు నవ్వుకొంటూంటారు అంది గాంధారి. 


విదురుడు వెళ్లి దుర్యోధనుణ్ణి మళ్లీ సభకు తీసికొనివచ్చాడు. గాంధారి ఆతనిని 
పరుషమైన వాక్యాలతో నిందిస్తూ “ఇలా ఇంద్రియనిగ్రహం లేకుండా స్వేచ్చగా 
ప్రవర్తించేవాడు అభివృద్ధి పొందజాలడు” అంది. 

“కృష్ణుడు రెండు పక్షాల క్షేమం కోరినవాడు. ఆతడు చెప్పి నట్లు చెయ్యి. తన 
అభివృద్ధిని కోరి ఉపదేశించే బుద్ధిమంతులైన మిత్రుల మాటలు విననివాడు శత్రువులకు 
ఆనందకరు డవుతాడు.” 

సుహృదామర్థకామానాం యో న తిష్టతి శాసనే, 

ప్రాజ్ఞానాం కృతవిద్యానాం స నరః శత్రునన్దనః. (ఉద్యోగపర్వం 129.32) 

యుద్ధం మంచిది కాదు. దానిలో ధర్మార్థాలు లేవు. సుఖం ఎలా ఉంటుంది. 
యుద్ధంలో విజయం తప్పక లభిస్తుం దనే నమ్మకం కూడ లేదు. అందుచేత యుద్ధం 
చెయ్యాలనే ఆలోచన మానుకో. 


ఉద్యోగపర్వము 457 


పాండవులు, వారి పక్షానికి చెందిన ధృష్టద్యుమ్నాదులూ విజృంభి స్తే ఎవరు 
ఎదుర్మొనగలరు? కర్షుడూ, నీ సోదరు డైన దుఃశాసనుడూ కోపస్వభావం కలవారు. 
వీళ్లు నీ కేమీ సాహాయ్యం చేయజాలరు. 


ఇంక భీష్మ - ద్రోణ - కృపాదులు సమస్తశక్తినీ వినియోగించి నీకోసం యుద్ధం 
చేస్తా రని నీవనుకొంటూండవచ్చు. వాళ్లు జ్ఞానవంతులు. వాళ్ల దృష్టిలో ఈ రాజ్యమూ, 
నువ్వూ పాండవులూ అందరూ సమానులే. పాండవులలో ధర్మం అధికంగా ఉంది అని 
కూడ వాళ్లకి తెలుసు. నీ ఉప్పు తింటూన్నందుకు వాళ్లు యుద్ధంలో ప్రాణాలు విడిచిపెడితే 
విడిచిపెట్టవచ్చుకాని ధర్మరాజు ముఖంలోనికి కళ్లతో చూడజాలరు. 


అందుచేత దురాశ విడిచి శాంతిమార్గాన్ని సేవించు. 


తల్లి మాటలు కూడ పెడచెవిని పెట్టి దుర్యోధనుడు కర్ణ-శకుని-దుఃశాసనులతో 
మంతనాలు ప్రారంభించాడు - *క్షిప్రకారి యైన (అనుకొన్న పని వెంటనే చేసే స్వభావం 
గల) కృష్ణుడు భీష్మదృతరాష్టులతో కుమ్మక్కై మనల్ని బంధించడానికి ముందు మనం 
కృష్ణుణ్ణి బంధిద్దాం. ఇతనిని బంధించగానే పాండవులు కోరలు పీకిన పాము వలె 
ఉత్సాహవిహీను లౌతారు. అప్పుడు మనం వాళ్లని అనాయాసంగా జయించవచ్చును. 
ధృతరాష్రుడు అరిచినా సరే, మనం వీనిని వెంటనే బంధించి యుద్దానికి వెళ్లాలి” అని 
నిశ్చయించుకొన్నారు. 

ఇజ్జితజ్ఞు డైన (ఇతరుల ముఖవర్ణ-చేష్టాదులను పట్టి వాళ్ల అభిప్రాయం గ్రహించే 
శక్తి గల) మహాబుద్ధిశాలి యైన సాత్యకి వీళ్ల ఆలోచనలను కనిపెట్టి కృతవర్శతో - 
“వెంటనే సైన్యం సంనద్ధం చేసి నువ్వు యుద్దసంనద్దుడవై, సభాద్వారం, దగ్గర, ఉందు. 
నేను లోపలికి వెళ్లి కృష్ణుని కీ విషయం చెపుతాను” అని ఆతనిని హెచ్చరించి లోనికి 
వెళ్లి ఆ విషయం ముందుగా కృష్ణునికీ, తరువాత ధృతరాష్రునికీ, విదురునికీ తెలిపాడు 
- “కణకణలాడుతూన్న నిప్పును మూఢులైనబాలులు బట్టలో మూటకడదాం అనుకొన్నట్లు, 
ఈ దుర్చుద్దులు కృష్ణుణ్ణి బంధించా లనుకొంటున్నారు.” 

ఇమం హి పుణ్జరీకాక్షం జిఘృక్షన్యల్పచేతసః; 

పటేనాగ్నిం ప్రజ్వలితం యథా బాలా యథా జడాః. 

(ఉద్యోగపర్వం 130.17) 


విదురుడు ధృతరాషునితో = పుత్రులకు కాలం మూడింది. కృష్ణుణ్ణి బంధించా 
లనుకొంటున్నా రట. వీళ్లందరినీ ఆత డొక్కడే సంహరించగలడు. ఆతనిని ఏమి చేసినా 


458 మహాభారతసారసంగ్రహము 


వీళ్లు అగ్నిలో పడ్డ మిడత లైపోతారు. అయితే ధర్మాత్ము డైన కృష్ణుడు ఇప్పుడు, ఇక్కడ ఆ 
పని చెయ్యడు” అన్నాడు. 

కృష్ణుడు, ధృతరా ష్రుణ్ణి ఉద్దేశిస్తూ, అక్కడ ఉన్నవాళ్లందరూ వింటూండగా ఇలా 
అన్నాడు - “రాజా! మీవాళ్లు చాలా కోపంతో ఉన్నారట. వాళ్లు నన్ను బంధిస్తారో, నేను 
వాళ్లను బంధిస్తానో - ముందుగా నీ అనుమతి కోరుతున్నాను. వీళ్లు పాండవుల సంపదలను 
ఆశిస్తూ తమ సంపదలే పోగొట్టుకో నున్నారు. వీళ్ల నందరినీ నే నొక్కడనే సంహరించగలను. 
అదే వీళ్ల అభిమత మైతే పాండవులు కృతకృత్యులైనట్లే. వీళ్లనీ, వీళ్ల సహాయు లందరినీ 
బంధించి నేను పాండవులకు అప్పగిస్తే తప్పేమీ లేదు. అయితే - మహారాజా! నీ 
సంనిధిలో అలాంటి చెడ్డ పని చెయ్యను. నీ కుమారులు ఏమి చేయదలచుకొన్నారో అది 
చేయమనుము. నీ కుమారు లందరికీ కూడ అనుమతి ఇస్తున్నాను.” 


ఈ మాట విన్న ధృతరాష్ట్రుడు విదురునితో - “వెంటనే వాళ్లందరినీ లోపలికి 
తీసికొనిరా” అన్నాడు. ఇష్టం లేకపోయినా అందరూ మళ్లీ సభలోనికి వచ్చారు. 


ధృతరాష్టుడు తీవ్రంగా కుమారులను నిందించాడు. విదురుడు దుర్యోధనునికి, 
కృష్ణుని చేతిలో మరణించిన మహావీరుల పేర్లు చెపుతూ - “కృష్ణునికి ఏ మాత్రం కీడు 
తలపెట్టినా నీవు సమూలంగా నశించిపోతావు” అన్నాడు. 


కృష్ణుడు విశ్వరూపము చూపుట 

కృష్ణుడు దుర్యోధనునితో - “ఓ దుర్చుద్ధీ! నే నొక్కడనే ఉన్నా ననుకొన్నావు కాబోలు, 
నన్ను బంధించా లనుకొంటున్నావు. పాండవులు, యాదవులు, ఆదిత్యులు, రుద్రులు, 
వసువులు, మహర్షులు ఇంకా ఎంతో మంది ఇక్కడనే ఉన్నారు - చూడు” అని అంటూ 
అట్టహాసం చేశాడు. 


కృష్ణుని శరీరంలో మెరుపుల వలె లోకపాలకులు, సమస్తదేవతలు, సిద్దులు, 
సాధ్యులు, యక్షరాక్షసోరగులు, పాండవులు, యాదవులు కనబడ్డారు. నేత్రాల నుండి, 
నాసికా రంధ్రాల నుండి, చెవుల నుండి అగ్నిజ్వాలలు బైలుదేరాయి. భయంకరమైన ఆ 
రూపం చూడగానే ద్రోణ - భీష్మ- విదుర - సంజయులూ, బుషులూ తప్ప మిగిలిన 
సభ్యులందరూ కళ్లు మూసుకొన్నారు. 


జనార్దనుడు దివ్యదృష్టి ఇవ్వడంచేత అక్కడి వా ళ్లందరూ ఆ విశ్వరూపం చూడ 
గలిగారు. 


ఉద్యోగపర్వము 459 


ధృతరాష్ట్రుడు - “పుండరీకాక్షా! జగత్తుకు హితం చేసేవాడవు నీవే; నీవే 
అనుగ్రహించాలి” అని ప్రార్థిస్తూ “కృష్ణా! నాకు నిన్ను మాత్రమే చూడా లని ఉంది. మ 
రెవరినీ చూడడం నా కిష్టం లేదు. నా చూపును ఉపసంహరించు” అన్నాడు- 

భగవన్‌ మమ నేత్రాణామన్తర్ధానం వృణే పునః 

భవన్తం ద్రష్టుమిచ్భామి నాన్యం ద్రష్టుమిహోత్సహే. (ఉద్యోగపర్వం 131.18) 

తరువాత కృష్ణుడు తన విశ్వరూపాన్ని ఉపసంహరించి బుషుల అనుజ్ఞ పొంది 
సాత్యకి - కృతవర్శల బుజాలమీద చేతులు వేసి నడుస్తూ, బైటకు వచ్చాడు. 

కృష్ణుడు రథం దగ్గర ఉండగా ధృతరాష్రుడు - “జనార్దనా! నాకు పుత్రుల 
విషయంలో ఏ మాత్రం అధికారం ఉన్నదో చూచావు కద! కురువంశీయుల మధ్య 
శాంతిని కోరుతూన్న నే నున్న ఈ పరిస్థితి నీకు తెలిసినదే గాన నా విషయంలో ఏమాత్రము 
శంకించకుము. పాండవుల విషయంలో నా కేమాత్రమూ పాపబుద్ధి లేదు” అన్నాడు. 

కృష్ణుడు ద్రోణ-భీష్మ-విదుర-శకుని-కృపాచార్యులతో - “కౌరవసభలో ఏమి 
జరిగిందో మీ రందరు ప్రత్యక్షంగా చూచారు కదా? ఆ మూరుడు, శిష్టత్వం లేకుండా 
కోపంతో ఎగిరిపడుతున్నాడు. రాజైన ధృతరాషుడు నే నేమీ చేయలేని స్థితిలో ఉన్నా 
నంటున్నాడు. నేను యుధిష్టిరుని దగ్గరికి వెడతాను” అని అంటూ బయలుదేరాడు. 
ఆతని వెనక భీష్మాదులు కూడ వెళ్లారు. 


కృష్ణునిద్వారా కుంతి పాండవులకు పంపిన సందేశం 

కృష్ణుడు తిన్నగా మేనత్త యెన కుంతిని చూడడానికి వెళ్లి, ఆమెకు పాదాభివందనం 
చేసి కౌరవసభలో జరిగిన దంతా ఆమెకు నివేదించాడు. 

“ఇంక నేను పాండవుల దగ్గరికి వెడుతున్నాను. వాళ్లతో ఏమిచెప్ప మంటావో 
చెప్పు” అన్నాడు. 

“కేశవా! యుధిష్టిరునితో నా మాటగా ఇలా చెప్పు - “పుత్రా! నీ స్వధర్మం చాలా 
దెబ్బతింటూన్నది. కాలం వ్యర్థం చెయ్యకు. ఒ 

రాజా! మందకుడు (అర్థజ్ఞానం లేనివాడు), అపండితుడు అయిన (్రోత్రియుని, 


వేదాధ్యయనం చేసీ చేసీ మందగించిపోయిన బుద్ధి వలెనీ బుద్ధి కూడ ఒక్క ధర్మాన్ని 
మాత్రమే చూస్తూన్నది. 


460 మహాభారతసారసంగ్రహము 


శ్రోత్రియస్యేవ తే రాజన్‌ మన్దకస్యావిపశ్చితః, 

అనువాకహతా బుద్ధిర్ధర్మమేవైకమీక్షతే. (ఉద్యోగపర్వం 132.6) 

(బ్రహ్మదేవుడు క్షత్రియునికి ఏమి ధర్మం విధించాడో గుర్తు చేసుకో. ప్రజలను 
పాలించడం కోసం క్రూరమైన కర్మలు చెయ్యడం క్షత్రియధర్శం. 


ఈ విషయంలో నేను పెద్దలు చెప్పగా విన్నది చెపుతాను; విను. పూర్వం వైశ్రవణుడు 
ముచుకుండు డను రాజర్చికి ప్రీతిపూర్వకంగా ఈ పృథివి అంతా ఇచ్చా డట. “నేను నా 
బాహుబలంచేత సంపాదించిన రాజ్యాన్ని మాత్రమే అనుభవిస్తాను” అని చెప్పి అతడు ఆ 
పృథివిని వైశ్రవణు నుండి తీసికొనలేదట. వైశ్రవణునికి సంతోషమూ ఆశ్చర్యమూ కూడ 
కలిగాయట. తరువాత ముచుకుందుడు క్షాత్రధర్మాన్ని అనుసరించి బాహువీర్యంచేత 
ఆర్జించిన భూమండలాన్ని పాలించాడు. 


రాజు ప్రజలను చక్కగా పాలిస్తే వాళ్లు ధర్మం ఆచరిస్తారు. ఆ ధర్మంలోని నాల్గవ 
భాగం రాజుకు చెందుతుంది. 


రాజా! రాజు కాలానికి కారణమా కాలం రాజుకు కారణమా అనే సందేహం నీ 
కెన్నడు కలగవలసిన పని లేదు. రాజే కాలానికి కారణం, కాలాన్ని తన ఇష్టం ప్రకారం 
మార్చగలవాడు రాజు. 


కాలో వా కారణం రాజ్ఞః రాజా వా కాలకారణమ్‌, 
ఇతి తే సంశయో మా భూత్‌ రాజా కాలస్య కారణమ్‌. 
(ఉద్యోగపర్వం 132.16) 

కృతయుగాన్నీ త్రేతాయుగాన్నీ ద్వాపరయుగాన్నీ కలియుగాన్నీ సృష్టించగలవాడు 
రాజే. 

యుధిష్టిరా! నీ తండ్రి తాతలు అనుసరించిన రాజధర్మాలను అనుసరించు. నువ్వు 
అనుసరిస్తూన్నది రాజర్నులు అనుసరించవలసిన వృత్తం కాదు. 

నువ్వు వ్యాకులచిత్తుడ వై, అక్రూరత్వాన్నే అవలంబిస్తానంటూ ప్రజాపాలనంవల్ల 
కలిగే పుణ్యం కొంచెం కూడ పొందలేకున్నావు. 

నీవు ఇప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో ఆ విధంగా ఉండు మని నీ తండ్రి 
పాండుమహోరాజు గాని, నేను గాని, నీ పితామహుడు గాని ఎన్నడూ నిన్ను 
ఆశీర్వదించలేదు. 


ఉద్యోగపర్వము 461 


నిన్ను కన్న నేను బంధువులకు దూరమై పరుల అన్నానికి ఎదురు చూస్తూన్నా 
నంటే ఇంతకంటె దుఃఖకర మైనది ఏది ఉంటుంది? 


రాజధర్మం పురస్కరించుకొని యుద్ధం చెయ్యి. నీ పితామహులను ముంచి 
వేయకుము. పుణ్యం క్షీణింపచేసికొని సోదరులతో పాపగతి పొందకు. 


యుధ్యస్వ రాజధర్మేణ మా నిమజ్జీః పితామహాన్‌, 
మా గమః క్షీణపుణ్యస్త్వం సానుజః పాపికాం గతిమ్‌. 
(ఉద్యోగపర్వం 132. 34) 


విదులోపాఖ్యానం 
ఈ సందర్భంలో కుంతి విదుల అను క్షత్రియవనిత వృత్తాంతం చెప్పింది. 


ఆత్మాభిమానవంతురాలూ, విద్యావంతురాలూ, దీర్భ మైన ఆలోచన కలదీ అయిన 
విదుల అను ఒక క్షత్రియవనిత ఉండేది. ఆమె కుమారుడు సంజయుడు, సింధురాజు 
చేతిలో ఓడిపోయి, దీనుడై ఇంటికి వచ్చి శయనించాడు. ఆతనిని చూచి తల్లి ఈ విధంగా 
బోధించింది - 


“నేను కన్న అనందనుడా! (సంతోషం కలిగించనివాడా!) శత్రువుల హర్షం 
వృద్ధిపొందించేవాడా! నువ్వు నాకూ, నీ తండ్రికీ పుట్టినట్లుగా లేవు. ఎక్కడి నుండి వచ్చావు? 
(నువ్వెవ్వడవో క్రొత్తవాడివి వలె ఉన్నావు. ౫” 

అనన్దన!ీ మయా జాత ద్విషతాం హర్షవర్ధన, 

నమయాత్వం న పిత్రా చ జాతః క్వాభ్యాగతో హ్యాసి. 

(ఉద్యోగపర్వం 133.5) 
నిన్ను నువ్వు చిన్నగా చేసికొనకు. అల్ప మైన దానితో తనను పోషించకొనడానికి 
ప్రయత్నించకు. మనస్సు దిట్టపరచుకో. భయపడకు. 

ఓరీ! కుపురుషుడా! లే! పరాజితుడ వై ఇలా పండుకొని ఉండకు. ఆత్మాభిమానం 
లేనివాడవై అమిత్రులకు ఆనందం కలిగిస్తూ బంధువులకు శోకం కలిగించకు. 

చిన్న కాలవను జలంతో అనాయాసంగా నింపవచ్చును. ఎలుక దోసిలి నింపడం 
చాలా సులభం. కుపురుషుడు కొంచెమునకే సంతోషిస్తాడు. 

ఓ! నీచపురుషుడా! శత్రువుల చేతిలో ఓడిపోయి శవం వలె ఇలా పడి ఉన్నా 
వేమిటి? లే! 


462 మహాభారతసారసంగ్రహము 


తిందుకంకజ్జ కొరవి వలె నిప్పు రవ్వలు చిమ్ముతూ భగ్గుమని ముహూర్తకాలం 
పాటైనా మండుము. అంతే కాని ఊక నిప్పు వలె చాలాసేపు పొగ చిమ్ముతూ జ్వాల 
లేకుండా ఎలాగోలాగ జీవిస్తే చాలు అన్నట్లు జీవించకు. చాలాసేపు పొగ కొట్టుకుంటూ 
ఉండడం కంటె ఒక ముహూర్తం పాటు భగ్గు మని మండడం మంచిది. 


అలాతం తిన్దుకస్యేవ ముహూర్తమపి విజ్వల, 
మా తుషాగ్నిరివానర్చి ర్టూమాయస్వ జిజీవిషుః. 
ముహూర్తం జ్వలితం (శ్రేయః న చ ధూమాయితం చిరమ్‌. 
(ఉద్యోగపర్వం 133. 14,15) 
సంజయా! పౌరుషం లేక, ఉత్సాహం లేక, వీర్యం లేక శత్రువులకు సంతోషం 
కలిగించే నిన్ను పుత్రు డను పేరుతో నేను కన్నది పుత్రుణ్ణి కాదు, పాపం కన్నాను. 
ఇలాంటి పుత్రుణ్ణి ఏ తల్లీ కనకుండుగాక! 


కలిం పుత్రప్రవాదేన సంజయ! త్వామజీజనమ్‌, 

నిరమర్షం నిరుత్సాహం నిర్వీర్యమరినన్దనమ్‌, 

మాస్మ ఫీమన్తినీ కాచిజ్ఞనయేత్స్పుత్రమీదృశమ్‌. 

(ఉద్యోగపర్వం 133.30,831) 

అమర్షం (పౌరుషం) ఉన్నవాడే, క్షమ (ఏమి జరిగినా ఓర్పు) లేనివాడే పురుషుడు. 
క్షమ మాత్రమే ఉండి అమర్షం లేనివాడు పురుషుడు కాదు, స్త్రీ కాదు. 

ఏతావానేవ పురుషో యదమర్నీ యదక్షమీ, 

క్షమావాన్‌ నిరమర్షశ్చ నైవ స్త్రీ న పునః పుమాన్‌. (ఉద్యోగపర్వం 133.33) 

కొంచెంతో సంతృప్తి చెందడం, జాలి, ఉత్సాహం లేకుండా పడి ఉండడం, భయం- 
ఇవన్నీ సంపదను నశింపచేస్తాయి. కోరిక (AMbition) లేనివాడు ఘనకార్యాలు 
సాధించజాలడు. 

సంతోషో వై శ్రియం హన్తి తథానుక్రోశ ఏవ చ, 

అనుత్థానభయే చోభే నిరీహో నాశ్నుతే మహత్‌. (ఉద్యోగపర్వం 138.34) 

పుత్రా! నీవు పేరుకు మాత్రం సంజయుడవు. నీలో నా కదేమీ కనబడడంలేదు. 
పేరు సార్థకం చేసికో. వ్యర్థనామకుడవు అవకు. 

సంజయో నామతశ్చ త్వం న చ పశ్యామి తత్‌ త్వయి, 

అన్వర్థనామా భవ మే పుత్ర మా వ్యర్థనామకః, (ఉద్యోగపర్వం 134.7) 


ఉద్యోగపర్వము 463 


ఈ విధంగా అతితీక్ట మైన వాగ్బాణాలతో నిర్ణయంగా వేధిస్తూన్న తల్లితో 
సంజయుడు - “అమ్మా! ఏ విధ మైన సహాయసంపదా లేని నేనేమి చేయగలను? 
అందుచేతనే, పాపాత్ముడు స్వర్గాన్ని గూర్చి ఆలోచించ నట్టు, రాజ్యాన్ని గూర్చి ఆలోచించడం 
మానేశాను” అన్నాడు. 


ఆ మాట విని తల్లి ఇలా అంది - పుత్రా! వెనుకటి అసమృద్ధిని దృష్టిలో ఉంచుకొని 
తనను తాను అవమానించుకొనగూడదు. కొంత కాలం పాటు లేని సంపదలు 
కలుగుతూంటాయి. కలిగిన సంపదలు నశిస్తూంటాయి. నాయనా! అన్ని పనులకు ఫలం 
తప్పకుండా లభిస్తుం దనే నమ్మకం లేదు; అయినా పనులు చేయవలసిందే. 


ఏ పనీ చేయకుండా కూర్చున్న వాళ్లు ఆ పనులు ఎన్నటికీ చేయలేరు. అలా 
కోరికలు లేకపోతే కలిగే ఫలం ఒకటే - అది ఫలం లభించకపోవడం. అన్ని పనుల 
ఫలితాలూ సందిగ్గాలే అని తెలిసి కూడ పనులు చేసేవానికి, కోరిక లున్నవానికి, రెండు 
పక్షా లుంటాయి. ఫలం లభించవచ్చు, లభించకపోవచ్చు. 

అథ యే నైవ కుర్వన్తి నైవ జాతు భవన్తి తే, 

ఐకగుణ్యమనీహాయామ భావః కర్మణాం ఫలమ్‌. 

అథ ద్వైగుణ్యమీహాయాం ఫలం భవతి వానవా, 

యస్య ప్రాగేవ విదితా సర్వార్ధానామనిత్యతా. (ఉద్యోగపర్వం 135. 27,28) 

ఈ విధంగా ప్రోత్సహిస్తూ విదుల కుమారునకు ఇతర రాజుల సహాయం 
కూడగట్టుకొనే ఉపాయాలు కూడ బోధించింది. 


ఇదంతా విని సంజయుడు - “నీవు చెప్పే ప్రోత్సాహకము లైన మాటలు వింటుంటే 
అమృతం ఆస్వాదిస్తూన్నట్లు అనిపించి ఇంకా వినాలి, ఇంకా వినాలి అను ఉద్దేశంతో నే 
నిలా ఆలస్యం చేశాను. ఇదిగో వెడుతున్నాను” అని చెప్పి వెళ్లి శత్రువులను జయించాడు. 


విదుల వృత్తాంతం చెప్పడం ముగిస్తూ కుంతి - “ఏ క్షత్రియప్రీ యైనా కంటే 
ఇలాంటి వీరు డైన పుత్రుణ్ణి కనాలి” అంది. 
కుంతి భీమసేన - అర్జున - నకుల - సహదేవులకు, కోడలైన ద్రౌపదికీ కూడ 
ప్రోత్సాహకర మైన సందేశం కృష్ణుని ద్వారా పంపింది. 
కృష్ణుడు కర్ణునికి చేసిన బోధ 


కృష్ణుడు మేనత్త దగ్గర సెలవు తీసికొని, భీష్మాదులను వెనుకకు పంపివేశాడు. 
తరువాత కర్ణుణ్ణి కూడ తన రథం ఎక్కించుకొని సాత్యకితో కలిసి బయలుదేరాడు. 


464 మహాభారతసారసంగ్రహము 


కృష్ణుడు కర్గునితో ఇలా అన్నాడు - “కర్ణా! నువ్వు ధర్మ శాస్త్ర రహస్యాలు బాగా 
తెలిసినవాడవు కదా? కన్యకు పుట్టినవాడు, వివాహసమయంలో గర్భవతి యైన స్త్రీకి 
వివాహానంతరం పుట్టినవాడూ కూడ వివాహంబేసికొన్నవాని పుత్రులే అని ధర్మశాస్తాలు 
చెపుతున్నాయి. అందుచేత నువ్వు పాండురాజు జ్యేష్టపుత్రుడవుగాన నీకు రాజ్యాధికారం 
ఉన్నది. 

నువ్వు నాతో రా. నీవు వాళ్ల అన్నగారి వని తెలియగానే పాండవులు నిన్ను 
యథాశాస్త్రంగా రాజ్యాభిషిక్తుణ్ణి చేస్తారు. యుధిష్టిరుడు యువరా జవుతాడు. అందరూ 
నీ చెప్పుచేతలలో ఉంటూ నీ సేవ చేస్తారు. పాండవులకు సహాయం చేయడానికి వచ్చిన 
రాజు లందరూ నీ పాదాలు పడతారు. అంతేకాదు; ఆరవ కాలంలో (వంతు ప్రకారం) 
ద్రౌపది కూడ నిన్ను చేరుతుంది. 


షష్టే చ త్వాం తథా కాలే ద్రౌపద్యుపగమిప్యతి. (ఉద్యోగపర్వం 140.12) 

ద్రవిడులు, కుంతలులు, ఆంధ్రులు, తాలచరులు, చూచుపులు, వేణుపులు - 
ఈ అన్ని జాతులకు చెందిన వాళ్లూ నీ ముందు నడుస్తారు. 

పురోగమాశ్చ తే సన్లు ద్రవిడాః సహకున్తలైః, 

ఆధ్హాస్తాలచరాశైవ చూచుపా వేణుపాస్తథా. (ఉద్యోగపర్వం 140.26) 

సూత-మాగధులు స్తుతిస్తుండగా పాండవులు నీ విజయాన్ని ఘోషిస్తారు. 

భూమండలా న్నంతనీ పరిపాలించు. కుంతికి ఆనందం కలిగించు. 


నేను దుర్యోధనుని పక్షంలోనే ఉంటా నని కర్ణుడు చెప్పట 

కృష్ణుని మాటలు విని కర్ణుడు - కేశవా! నా విషయంలో నీ కున్న సౌహృదంచేత, 
ప్రణయంచేత నీవు నా శ్రేయస్సును కోరి ఇలా చెప్పావు. అందులో నా కేమీ సంశయం 
లేదు. నేను ధర్మానుసారం పాండుపుత్రుడనే అను విషయం నాకు తెలుసు. నీవు కూడ 
అలాగే అంటున్నావు కదా? 

అయితే సూర్యునివల్ల నన్ను కన్న కుంతి నన్ను ఆ విధంగా పారవేసి నప్పుడు 
సూతు డైన అధిరథుడు నన్ను చూచి తన ఇంటికి తీసికొనివెళ్లాడు. తన భార్య రాధకు 
న న్నిచ్చాడు. నామీద స్నేహభావం చేత ఆమెకు పాలు చేపువచ్చాయి. ఆమె ఏమీ 
అసహ్యించుకొనకుండా శైశవం నుండీ నన్ను పెంచింది. అలాంటి తల్లి బుణం నే నెలా 
తీర్చుకొనగలను? అధిరథుడు నన్ను పుత్రుణ్ణిగా చూచుకొన్నాడు. నేను ఆతనిని తండ్రిగా 


ఉద్యోగపర్వము 465 


చూచుకొన్నాను. అతడే పుత్రప్రేమతో నాకు యథాశాస్త్రంగా జాతకర్మాదులు చేశాడు. 
వసుషేణు డని పేరు పెట్టాడు. 

యౌవనం రాగానే ఆతడు చెప్పిన విధంగా భార్యలను స్వీకరించాను. వాళ్లయందు 
నాకు పుత్రులు, పౌత్రులూ కూడ కలిగారు. అన్ని విధాలా నా హృదయం (పీమానుబంధం 
చేత వాళ్లతో కట్టబడి ఉంది. 


సమస్త భూమండలం లభించినా, బంగారు రాశులు లభించినా, హర్షంచేత గాని, 
భయంచేత గాని వాళ్లతో నా అనుబంధాన్ని త్రెంచుకొనజాలను. 


దుర్యోధనుని ఆశ్రయం దొరకడం వల్ల నిష్కంటక మైన రాజ్యం పదమూడు 
సంవత్సరాలు అనుభవించాను. సూతులతో కలిసి అనేక యజ్ఞాలు చేశాను. వాళ్లతో 
కలిపి వివాహాది సంబంధాలు ఏర్పరచుకొన్నాను. 

దుర్యోధనుడు నన్ను నమ్ముకొని పాండవులతో వైరం పెట్టుకొని అర్జునునితో యుద్ధం 
చేయడానికై నన్ను నియమించాడు. 


మరణభయంచేత గాని, బంధంచేత గాని, భయం చేత గాని, లోభం చేత గాని 
నేను ధీమంతు డైన దుర్యోధనున కిచ్చిన మాటను అసత్యం చెయ్యను. 

వధాద్బన్థాద్‌ భయాద్వాపి లోభాద్వాపి జనార్దన, 

అనృతం నోత్సహే కర్తుం ధార్తరాష్ట్రస్య ధీమతః. (ఉద్యోగపర్వం 141.17) 

కృష్ణా! నీవు హితం కోరి చెప్పినదానిని పాండవులు, నీ వశంలో ఉన్నవా శ్లవడంచేత 
తప్పకుండా చేస్తారు. సందేహం లేదు. 


మధుసూదనా! మ నిద్దరి మధ్యా జరిగిన ఈ ఆలోచన అంతా రహస్యంగా ఉంచు. 
ధర్మాత్ముడూ, విజితేంద్రియుడూ అయిన యుధిష్టిరునకు నేను పాండురాజు జ్వేష్టపుత్రుణ్ణి 
అని తెలిస్తే అతడు రాజ్యం గ్రహించడు. 

నాకు విశాల మైన ఈ రాజ్యం లభించినా నేను దుర్యోధనునికే ఇచ్చివేస్తాను. 
అందుచేత ధర్మాత్ము డైన యుధిష్టిరుడే శాశ్వతంగా రాజుగా ఉండడం మంచిది. 

ప్రాప్య చాపి మహద్‌ రాజ్యం తదహం మధుసూదన, 

స్ఫీతం దుర్యోధనాయైవ సంప్రదద్యామరిందమ, 

స ఏవ రాజా ధర్మాత్మా శాశ్వతో౭_స్తు యుధిష్టిరః. 

(ఉద్యోగపర్వం 141.22,23) 


466 మహాభారతసారసంగ్రహము 


కృష్ణా! ఇప్పుడు న్‌ ఆధ్వర్యవంలో, దుర్యోధనునితో గొప్ప శస్త్రయజ్ఞం జరుగ 
బోతూన్నది. 

ధార్తరాష్ట్రస్య వార్‌ష్టేయ శస్త్రయజ్ఞో భవిష్యతి, 

అస్య యజ్ఞస్య వేత్తా త్వం భవిష్యసి జనార్దన, 

ఆధ్వర్యవం చ తే కృష్ణ క్రతావస్మిన్‌ భవిష్యతి. (ఉద్యోగపర్వం 141. 29,380) 

ఈ మహాయజ్ఞలో ఎవ్వ రెవ్వరు బుత్విక్కులు, సమిధలు, హోమద్రవ్యాలు కానున్నారో 
వర్ణించి చెపుతూ కర్ణుడు పాండవులే జయించగల రనీ సర్వక్షత్రియవినాశం కానున్న 
దని సూచించాడు. 


“అందుచేత, కేశవా! ఈ మంత్రాన్ని (ఆలోచనను) రహస్యంగానే ఉంచి అర్జునుణ్ణి 
నాతో యుద్ధం చేయడానికి తీసికొని రా.” అన్నాడు. 


అయితే నేను అనేక సమయాలలో పాండవుల విషయంలో చాల దుర్భాష లాడాను. 
అదంతా కేవలం దుర్యోధనుణ్ణి సంతోషపెట్టడం కోసం మాత్రమే చేసిన పని. ఆ చెడ్డ 
పనికి నేను మనస్సులో చాల బాధపడుతున్నాను. 

యదటబ్రువమహం కృష్ణ! కటుకాని స్మ పాణ్దవాన్‌, 

ప్రియార్థం ధార్తరాష్ట్రస్య తేన తప్యే హ్యకర్మణా. (ఉద్యోగపర్వం 141.45) 

కృష్ణుడు కర్ణుని మాటలు విని - “నేను ఇస్తూన్న ఈ పృథివిని నువ్వు అంగీకరించడం 
లేదు. సరే! యుద్ధం తప్పదు. పాండవు లందరూ విజృంభించి నప్పుడు త్రేత గాని, 
కృతం గాని, ద్వాపరం గాని (ఇవి జూదం పదాల పేర్లు) ఉండవు. కర్ణా! వెళ్లి భీష్మ- 
ద్రోణ-కృపులతో - “ఈ కాలం సుఖకర మైన కాలం, సమశీతోష్ట మైనది. ఈ నాటికి 
ఏడవ రోజున అమావాస్య అవుతుంది. అది ఇంద్రదేవతాక మైన తిథి అంటారు. ఆనాడు 
యుద్ధం ప్రారంభిద్దాం” అని చెప్పు. యుద్ధం చేయడానికి వచ్చిన రాజులందరితో కూడ 
- “మీ కోరిక తీరుస్తాను; దుర్యోధనునికి వశులైన రాజులు, రాజపుత్రులూ అందరూ 
కూడ శస్త్రంచేత మరణించి ఉత్తమగతి పొందగల రని నేనన్నట్లుగా చెప్పు” అన్నాడు. 


కృష్ణుని మాటలు విని కర్గుడు కృష్ణునితో సంమానపూర్వకంగా ఇలా అన్నాడు - 
“మహాబాహూ! అన్నీ తెలిసి కూడ నన్ను మోహింపచేయడం కోసమా అన్నట్లు ఎందుకు 
ఇలా మాట్లాడుతున్నావు? ఈ పృథివి పూర్తిగా నశించబోతూన్నది. అందుకు శకుని, 
నేను, దుఃశాసనుడు, దుర్యోధనుడూ కారణం. 


ఉద్యోగపర్వము 467 


జానన్‌ మాం కిం మహాబాహో సంమోహయితు మిచ్చసి, 

యోల_ యం పృథివ్యాః కార్‌త్చేన వినాశః సముపస్థితః. 

నిమిత్తం తత్ర శకునిరహం దుఃశాసనస్తథా, 

దుర్యోధనశ్చ నృపతిర్భతరాష్ట్రసుతో9_ భవత్‌. (ఉద్యోగపర్వం 143.2,3) 

ఆకాశంలోని గ్రహాల సంచారమూ, ప్రత్యక్షంగా కనబడుతున్న అనేకవిధాలైన 
దుఃశకునాలూ కూడ ధార్తరాషులు, వాళ్ల సైన్యాలూ నశిస్తా యనీ, పాండవులు జయిస్తా 
రనీ స్పష్టంగా తెలుపుతున్నాయి. హృషీకేశా! ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం 
ఉంటుం దను విషయం నాకు తెలుసు” 


విదితం మే హృషీకేశ యతో ధర్మస్తతో జయః. (ఉద్యోగపర్వం 143.36) 


నేనూ, ఇతరరాజులు, క్షతియమండలమూ అందరమూ కూడ గాండీవాగ్నిలో 
ప్రవేశింపనున్నాం. ఆ విషయంలో నాకు సంశయంలేదు. 


అహం చాన్యే చ రాజానో యచ్చ తత్‌ క్షత్రమణ్జలమ్‌, 

గాజ్డీవాగ్నిం ప్రవేక్ష్యామ ఇతి మే నాస్తి సంశయః. (ఉద్యోగపర్వం 143,45) 

కృష్ణా! వీర క్షత్రియ వినాశక మైన ఈ మహారణంనుంచి ప్రాణాలతో బయటపడి 
మళ్లీ నిన్ను చూడకలుగుతానా! లేదా, మనం అందరమూ స్వర్గంలో మళ్లీ తప్పకుండా 
కలుస్తాం. 

అపి త్వాం కృష్ణ పశ్యామ జీవన్తో౭_ స్మాన్మహారణాత్‌, 

సముత్తీర్ణా మహాబాహో వీరక్షత్రవినాశనాత్‌. 

అథవా సంగమః కృష్ణ స్వర్గే నో భవితా ధ్రువమ్‌. 

(ఉద్యోగపర్వం 143. 48, 49) 

అలా అంటూ కర్ణుడు కృష్ణుణ్ణి గాఢంగా కౌగలించుకొని, కృష్ణునివద్ద సెలవు 

తీసికొని రథం నుండి దిగి, దీన మైన మనస్సుతో తన రథం ఎక్కి వెళ్లిపోయాడు. 


కృష్ణుడు సాత్యకితో కలిసి, “తొందరగా నడు” అని సారథిని తొందరపెడుతూ 
శీఘ్రంగా వెళ్లాడు. 


468 మహాభారతసారసంగ్రహము 


రాబోయే యుద్దం గూర్చి బాధపడుతూ 
కుంతి కర్ణునివద్దకు వెళ్లుట 


కృష్ణుడు వచ్చి వెళ్లిన తరువాత విదురుడు కుంతి దగ్గరికి వెళ్లి - “ఎవరెంత 
చెప్పినా దుర్యోధనుడు వినడం లేదు. వయోవృద్దు డైన ధృతరాష్ష్రుడు కుపుత్రమదంతో 
మత్తుడై అమార్గంలో ప్రవర్తిస్తున్నాడు. యుద్ధం తప్పదు” అని చెప్పాడు. 

ఆ మాట విన్న కుంతి తన పుత్రుల క్షేమాన్ని గూర్చి చింతిస్తూ - “శిష్యవాత్సల్యం 
కలవా డవడం చేత ద్రోణాచార్యుడూ, పితామహుడూ నా కుమారులకు అపకారం 
చేయకపోవచ్చును. కర్షుడే వీళ్లను ఏం చేస్తాడో అని భయం. ఆతనినే బ్రతిమాలితే ఏ 
మైనా పని జరుగుతుం దేమో” అనుకుంటూ గంగానది దగ్గరకి వెళ్లీంది. 


అక్కడ గంగాతీరంలో కుంతికి తన కుమారుని వేదాధ్యయనధ్వని వినబడింది. 
అతడు తూర్చుదిక్కుకు అభిముఖడై, బాహువులు పైకెత్తి మంత్రాలు జపిస్తున్నాడు. ఆతని 
జపం పూర్తి అయేవరకు ఆమె ఆతని వెనుకనే నిలబడింది. 

ఆత్మజస్య తతస్తస్య ఘృణినః సత్యసంగినః, 

గజ్లాతీరే పృథా౭_శ్రౌషీద్వేదాధ్యయననిః స్వనమ్‌. 

ప్రాజ్ముఖస్యోర్థ్వబాహోః సా పర్యతిష్టత పృష్టతః, 

జప్యావసానం కార్యార్థం ప్రతీక్షన్తీ తపస్వినీ. (ఉద్యోగపర్వం 144.27,28) 

ఎండకు తట్టుకొనజాలక ఆమె ఆతని ఉత్తరీయం నీడలో నిలబడింది. 


కర్ణుడు నడ్డి బాగా వే డెక్కేవరకు అలాగే జపం చేసికొని వెనుకకు తిరిగి చూడగానే 
కుంతి కనబడింది. 


వెంటనే అతడు యథాన్యాయంగా అంజలి ఘటించి ఆమెకు అభివాదనం చేస్తూ 
- “రాధా-అధిరథుల పుత్రుడ నైన నేను అభివాదం చేస్తున్నాను. పూజ్యురాల వైన నీవు 
ఎందుకు వచ్చావు? నేను నీ కేమి సహాయం చెయ్యాలి” అన్నాడు. 


“కర్ణా! నీవు రాధేయుడవు కావు, నా కుమారుడవు. నేను కన్యగా ఉన్నప్పుడు 
నాకు ప్రథమ పుత్రుడవుగా జన్మించావు. నీవు నీ సోదరులెవరో తెలియక దుర్యోధనుణ్ణి 
సేవిస్తున్నావు. అర్జునుడు దిగ్విజయం చేసి సంపాదించిన రాజ్యలక్ష్మిని దుర్మార్గులు 
అపహరించారు. దానిని ఆ ధృతరాష్ట్ర కుమారుల నుండి లాగికొని అనుభవించు. 


ఉద్యోగపర్వము 469 


అయిదుగురు సోదరులతో కలిసి సుఖంగా ఉండు. నీవు సూతపుత్రుడవు కాదు, పార్టుడవు” 
అంది కుంతి కర్గునితో. 


“కర్ణా! కుంతి చెప్పినది సత్యం. అలా చెయ్యి” అంటూ సూర్యుని నుండి వాక్కు 
వినబడింది. 


కర్ణుడు కుంతితో - “ఓ క్షత్రియవనితా! నీవు చెప్పి నట్లు చేయడం ధర్మసమ్మతం 
కాదు. ఆనాడు నన్నా విధంగా పారవేసిన నీవు ఈనాడు నీ ప్రయోజనం కొరకు ఇలా 
నన్ను కోరుతున్నావు. 

ధృతరాష్ట్ర కుమారులు నన్ను నెత్తి మీద పెట్టుకొని అన్ని విధాలా పూజించారు. 
తనకు ఆశ్రయం ఇచ్చిన రాజుకు అపకారం చేసిన పాపాత్ములకు ఇహలోకం గాని 
పరలోకం గాని ఉండవు. దుర్యోధనుని పక్షాన ఉండి నేను నీ పుత్రులతో తప్పకుండా 
యుద్ధం చేస్తాను. అర్జునుడు తప్ప మిగిలిన నీ నలుగురు పుత్రులూ నాకు వధ్యు లైనా, 
చంపడానికి వీలుగా దొరికినా, వాళ్లను చంపను. అర్జునునితో యుద్ధం చేస్తాను. ఆతనిని 
నేనే వధిస్తే నాకు ఫలం లభిస్తుంది. నే నాతని చేతిలో మరణిస్తే కీర్తి లభిస్తుంది. ఏ 
మైనా నీకు మిగిలేది ఐదురుగు పుత్రులే కాని ఆరుగు రుండరు” అన్నాడు. 


ఆ మాటలు విన్న కుంతి వణకిపోతూ - “దైవం బలవత్తర మైనది. నా నలుగురు 
పుత్రులను వధించనన్నావు కదా, అది గుర్తుంచుకో. నీకు క్షేమం అగు గాక” అని పలికి 
వెళ్లిపోయింది. 


కౌరవసభలో జరిగిన విషయాలు కృష్ణుడు 
యుుధిష్టిరునకు తెలుపుట 

కృష్ణుడు కౌరవసభలో జరిగిన దంతా పాండవులకు నివేదించాడు. “యుధిష్టిరా! 
నేను మీ రెండు పక్షాల వాళ్లూ శాంతిమార్గం అనుసరిస్తే మంచిది అని కౌరవసభలో 
చెప్పాను. దుర్యోధనుడు అనాదరభావంతో నవ్వాడు. అప్పుడు భీష్ముడు క్రుద్దుడై దుర్యోధనుణ్ణి 
నిందిస్తూ ఈ రాజ్యానికి సంబంధించిన పూర్వోత్తరా లన్నీ ఆ సభలో విశదీకరించాడు. 
“దుర్యోధనా! విచిత్రవీర్యుని ముగ్గురు పుత్రులలో పెద్దవా డైన నీ తండ్రి ధృతరాష్రుడు 
అంధు డవడంచేత రాజ్యానర్హు డయ్యాడు. అందుచేత పాండువు రాజయ్యాడు. ఆతని 
పుత్రులైన పాండవులకు రాజ్యాధికారం ఉంది. అందుచేత వాళ్ల రాజ్యార్థం వాళ్ల 
కిచ్చివేయాలి.” 


470 మహాభారతసారసంగ్రహము 


అన్థః కరణహీనత్వాన్న వై రాజా పితా తవ, 

రాజా తు పాణ్డురభవన్మహాత్మా లోకవిశ్రుతః, 

స రాజా, తస్య తే పుత్రాః పితుర్దాయాద్యహారిణః. 

(ఉద్యోగపర్వం 147.39,40) 

నా అభిప్రాయమూ, నీ తలిదండ్రుల అభిప్రాయము, విదురుని అభిప్రాయమూ 
కూడ ఇదే. అలా నీవు ప్రవర్తించకపోతే సర్వనాశానికి కారణం అవుతావు అని బోధించాడు. 

ద్రోణుడు కూడ - “దుర్యోధనా! నేను రాజ్యం స్వీకరించను” అని భీష్ముడు తీవ్రమైన 
ప్రతిజ్ఞ చేసి బైటనే ఉండి రాజ్యపాలనం చేశాడు. ధర్మాత్ము డైన పాండుమహారాజు కూడ 
తన రాజ్యం అన్నగా రైన ధృతరాషునికీ, విదురునికీ అప్పగించి తాను భార్యాసమేతుడై 
అడవులలో నివసించాడు. నీ తండ్రి సింహాసనంమీద ఉండగా విదురుడు వినతుడై 
తాను క్రిందనే ఉంటూ అన్నకు సేవ చేశాడు. 


ప్రజ లందరూ ధృతరాష్షణ్ణి పాండువును వలె రాజుగా అంగీకరించారు. ధనాగారం 
వృద్ధిపొందించడం, దానాలు, భృత్యపోషణము, చుట్టు ప్రక్కల నున్న రాజులతో 
సంధివిగ్రహాది వ్యవహారాలూ విదురుడే చూచుకొన్నాడు. పాండవులకు వాళ్ల భాగం 
ఇచ్చివేసి వాళ్లతో స్నేహభావంతో ఉండు” అని బోధించాడు. 

ద్రోణు డా విధంగా పలికిన తరువాత సత్యప్రతిజ్ఞుడైన విదురుడు భీష్ముని వైపు 
చూస్తూ - “దేవవ్రతా! ఈ కురువంశం నశించడానికి సిద్ధంగా ఉన్న కాలంలో నీవు 
దీనిని ఉద్ధరించావు. కులపాంసను డైన ఈ దుర్యోధను డెవడు? - వీని మాట కూడా 
నీవు వింటున్నావు? వీని మూలాన కురువంశీయులు నశించబోతున్నారు; నువ్వు 
కలగజేసికొని రక్షించాలి. 


మహామతీ! చిత్రకారుడు బొమ్మలు గీసి ఒక చోట నిలబెట్టి నట్లు నువ్వే నన్నూ 
ధృతరాష్రుణ్ణీ ఇక్కడ ఇలా నిలబెట్టావు. 

మాం చైవ ధృతరాష్ట్రం చ పూర్వమేవ మహీపతే, 

చిత్రకార ఇవాలేఖ్యం కృత్వా స్థాపితవానసి. (ఉద్యోగపర్వం 148.23) 

ప్రజాపతి ప్రజలను సృష్టించి సంహరించి కొంత కాలానికి అందరినీ సంహరించి 
నట్లు ఇప్పుడు కురువంశం నశిస్తూంటే చూస్తూ కూర్చుంటున్నావు! 


ఉద్యోగపర్వము 471 


వినాశకాలం దాపురించడంచేత ఇప్పుడు నీ బుద్ధి సరిగా పనిచేయడం లేదేమో! 
అట్లెతే - నువ్వూ నేనూ, ధృతరాష్టుడు అందరమూ కలిసి అరణ్యాలకి వెళ్లిపోదాం; 
నడు. 


లేదా - సుదుర్మతి యైన ఈ దుర్యోధనుణ్ణి కట్టి ఒక్క చోట పడవేసి, పాండవ 
రక్షిత మైన ఈ రాజ్యం పాలించు. 


రాజశార్జూలా! అనుగ్రహించు. కౌరవులు, పాండవులు, సమస్త క్షతియజాతీ నశించే 
టట్లు కనబడుతూన్నది” అని తీవ్ర మైన దుఃఖావేశంతో పలికి మరేమీ మాటలాడకుండా 
కూర్చున్నాడు. 


తరువాత గాంధారి క్రుద్ధురాలై కుమారుణ్ణి గూర్చి ఇలా అంది. “సభలో ఉన్న 
రాజులూ, బ్రహ్మర్నులూ - అందరూ ఈ పాపాత్ముడు ఎంత పాపానికి ఒడికడుతున్నాడో 
చెపుతాను, వినండి. 


రాజ్యం పితృ-పుత్రాదిక్రమంలో అనుభవించడం కురువంశంలో అనాదికాలం 
నుండీ వస్తూన్న ధర్మం. అతిక్రూరకర్మలు చేసే ఓ క్రూరబుద్ధీ! దుష్టనీతిని అనుసరిస్తూ 
ఈ కౌరవరాజ్యాన్ని నాశంచేస్తున్నావు! ఇప్పుడు రాజ్యం పాలిస్తూన్నవాళ్లు ధృతరాష్టుడూ, 
మహాబుద్ధిశాలి యైన విదురుడూను; వీళ్లను కాదని ఈ రాజ్యం నీదని నువ్వు ఎలా 
అనుకొంటున్నావు! నిజానికి వీళ్లిద్దరూ కూడ భీష్ముని చెప్పు చేతలలో ఉండవలసినవారే 
అయినా ఈ మహాత్ముడు రాజ్యం తీసికొనడు గాన వీళ్లిద్దరూ ప్రస్తుతం రాజ్యపాలనం 
చేస్తున్నారు. 

ఇది పాండుమహారాజుకి చెందిన రాజ్యం. ఈ మాట ఎవరూ కాదనలేరు. దీనిమీద 
సర్వాధికారాలు పాండవులకు మాత్రమే ఉన్నాయి. వాళ్ల తాతల రాజ్యం పుత్రపొత్రాదులకు 
మాత్రమే చెందుతుంది. 

రాజ్యంతు పాణ్లోరిదమప్రధృష్యం 

తస్యాద్య పుత్రాః ప్రభవన్తి నాన్యే, 

రాజ్యం తదేతన్నిఖిలం పాణ్ణవానాం 

పైతామహం పుత్రపొత్రానుగామి. (ఉద్యోగపర్వం 148. 33) 

న్యాయాగత మైన ఈ రాజ్యాన్ని భీష్మదృతరాహ్లులు బైట ఉండి చూస్తూండగా, 
యుధిష్టిరుడే ఏలాలి. మరెవరికీ అధికారం లేదు” అని కచ్చితంగా చెప్పింది. 


472 మహాభారతసారసంగ్రహము 


తరువాత ధృతరాష్రుడు దుర్యోధనునికి ఈ విధంగా బోధించాడు “దుర్యోధనా! 
నీకు నీ తండ్రిమీద ఏమాత్రం గౌరవం ఉన్నా నా మాట విను. 


ఈ కురువంశానికి మూలపురుషు డైన ప్రజాపతి సోముడు. నహుషుని పుత్రు 
డైన యయాతి సోమునికి ఆరవతరంవాడు. ఆతని ఐదుగురు కుమారులలో యదువు 
జ్యేష్టుడు. వృషపర్వుని కూతురైన శర్మిష్టయందు పుట్టిన పురువు చిన్న కుమారుడు. 

యదువు దేవయానికి పుట్టినవాడు. శుక్రుని దౌహిత్రుడు. అతడే యాదవకులానికి 
మూలపురుషుడు. 

మహాబలిశాలి యైన ఆ యదువు తండ్రిని కూడ ధిక్కరించి సోదరులనూ, 
ఇతరులనూ కూడ అవమానించాడు. అప్పుడు యయాతి క్రుద్దుడై వానినీ వానివశంలో 
ఉన్న వాని సోదరులనూ, శపించి, రాజ్యభ్రష్టుని చేసి తనకు విధేయుడై ఉన్న పురువును 
రాజ్యాభిషిక్తుని చేశాడు. 

ఈ విధంగా దృప్తు డైన పెద్దవాడు కూడ రాజ్యానర్లుడు. చిన్నవా డైనా పెద్దల 
మాట వినేవాడు రాజ్యార్లుడు. 

ఏవం జ్యేష్టాః ప్యథోత్సిక్తో న రాజ్యమభిజాయతే, 

యవీయాంసో౭_పి జాయన్తే రాజ్యం వృద్దోపసేవయా. 

(ఉద్యోగపర్వం 149.13) 
ఇది రాజ ధర్మం. 

ఇదే విధంగా మరొక సంఘటన జరిగింది. చెపుతున్నాను విను. 

మా ముత్తాత యైన ప్రతీప మహారాజు గొప్ప ధర్మాత్ముడు. ఆతనికి ముగ్గురు 
పుత్రులు- దేవాపి జ్యేష్టుడు, బాహ్లీకుడు రెండవవాడు, నా పితామహు డైన శాంతనుడు, 
మూడవవాడు. 

జ్యేష్టు డైన దేవాపి ధర్మాత్ముడు, లోకప్రియుడు, తండ్రికి చాల ప్రేమపాత్రుడు, 
సోదరులు కూడ స్నేహభావంతో, ఆతనితో కలిసిమెలిసి ఉందేవారు. కాని, దేవాపికి 
చర్మరోగం ఉందేది. 

సర్వలోకప్రియుడూ, ధార్మికుడూ, తనకు ప్రీతిపాత్రుడూ అయిన ఆ దేవాపిని 
రాజ్యాభిషిక్తుని చేయడానికై ప్రతీపమహారాజు అన్ని ఏర్పాట్లూ చేశాడు. 


ఉద్యోగపర్వము 473 


అయితే చర్మ రోగంతో ఉన్నవానిని రాజును చేయడం యుక్తం కాదంటూ 
బ్రాహ్మణులూ, వృద్దులూ, పౌరులూ, జనపదులూ అడ్డుకున్నారు. 
థి 6 


ప్రతీక మహారాజు ఏమీ చేయలేక చాల దుఃఖించాడు. ఇదంతా చూచి దేవాపి 
అరణ్యాలకు వెళ్లిపోయాడు. బాహ్లీకుడు తండ్రినీ, సోదరులనూ, రాజ్యమూ విడిచివేసి 
మేనమామ ఇంటికి వెళ్లిపోయాడు. అక్కడ సమృద్ధమైన రాజ్యం పొందాడు. 

తండ్రి స్వర్గస్థు డైన పిమ్మట శాంతనుడు, బాహ్లీకుని అనుమతితో రాజ్యం స్వీకరించి 
పాలించాడు. 

అదే పద్ధతిని అనుసరిస్తూ మతిమంతు డైన భీష్ముడు పాండువుతో ఆలోచించి, 
పెద్దవాడ నైనా నాకు అంగవైకల్యం ఉండడంచేత నాకు రాజ్యం ఇవ్వలేదు. చిన్నవా 


ద నే 


దైనా పాండువు రాజయ్యాడు. 


తథైెవాహం మతిమతా పరిచిన్యేహ పాణ్డునా, 

జ్యేష్టః ప్రభ్రంశితో రాజ్యాద్ధీనాజ్ఞ ఇతి భారత. 

పాణ్డుస్తు రాజ్యం సంప్రాప్తః కనీయానపి సన్‌ నృపః. (ఉద్యోగపర్వం 29,30) 

అతడు మరణిస్తే ఈ రాజ్యం ఆతని పుత్రులకు చెందాలి. నాకు రాజ్యాధికారం 
లేనప్పుడు నీవు రాజ్యం ఎలా కోరుతావు? నీవు రాజపుత్రుడవు కాకపోయినా, నీ కేమీ 
అధికారం లేకపోయినా, పరధనాన్ని అపహరించా లని కోరుతున్నావు. 

వినాశే తస్య పుత్రాణామిదం రాజ్యమరిందమ, 

మయ్యభాగిని రాజ్యాయ కథం త్వం రాజ్యమిచ్చసి. 

అరాజపుత్రో హ్యస్వామీ పరస్వం హర్తుమిచ్చసి. (ఉద్యోగపర్వం 149. 30,31) 

మహాత్ముడైన యుధిష్టిరుడే రాజు యొక్క పుత్రుడు. ఈ రాజ్యం న్యాయం ప్రకారం 
ఆతనికే చెందుతుంది. 

యుధిష్టిరో రాజపుత్రో మహాత్మా, 

న్యాయాగతం రాజ్యమిదం చ తస్య. (ఉద్యోగపర్వం 149,32) 

నువ్వు రాజపుత్రుడవు కావు. చెడ్డ నడవడిక గల లుబ్బుడవు. ఎల్లప్పుడు బంధువుల 
విషయంలో పాపబుద్ధితో ఉంటావు. క్రమప్రాప్త మైన పరుల రాజ్యాన్ని ఎలా హరించగలవు? 

అరాజపుత్రస్త్వమనార్యవృతో 


లుబ్దః సదా బన్ఫుషు పాపబుద్ధిః. 


474 మహాభారతసారసంగ్రహము 


క్రమాగతం రాజ్యమిదం పరేషాం 
హర్తుం కథం వాళ్ళుసి దుర్వినీత! (ఉద్యోగపర్వం 149.35) 


ఈ విధంగా కృష్ణుడు కౌరవసభలో ఎవ రేమన్నదీ పాండవులకు చెప్పి “ఎవ 
రెంత చెప్పినా దుర్యోధనుడు వినలేదు. “భీష్ముని నాయకత్వంలో యుద్ధభూమికి నడవండి” 
అని తన పక్షానికి చెందిన వాళ్ల నందరినీ ఆదేశించాడు.” 


“అందుచేత మనం కూడ యుద్దానికే సిద్ధం కావాలి” అన్నాడు కృష్ణుడు. 


పాండవసేన కురుక్షేత్రంలో ప్రవేశించుట 

యుధిష్టిరుడు కృష్ణుని మాటలు విన్న తరువాత సోదరులతో ఇలా అన్నాడు - 
“కౌరవసభలో ఏమి జరిగినదో కేశవుడు చెప్పగా విన్నారు కదా? ఇంక ఇప్పుడు 
సేనావిభాగం చెయ్యండి. మన ఏడు ఆక్షౌహిణుల సైన్యంలో ఒక్కొక అక్షాొహిణికి ద్రుపదుడు, 
విరాటుడు, ధృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి, చేకితానుడు, భీమసేనుడు - మా ఏడుగురు 
సేనానాయకులుగా ఉంటారు. సహదేవా! సర్వసేనానాయకుడుగా ఎవ రుంటే 
బాగుంటుందో ఆలోచించి చెప్పు. అతడు వాళ్ల సర్వసేనానాయకు డైన భీష్ముణ్ణి ఎదిరించి 
నిలబడగలవాడై ఉండాలి” అని సహదేవుణ్ణి అడిగాడు. 


విరాటరా జుంటే బాగుంటుం దని సహదేవు డన్నాడు. మన శ్వశురు డైన ద్రుపద 
మహారాజు సర్వసేనాపతి మైతే బాగుంటుం దని నకులు డన్నాడు. ధృష్టద్యుమ్నుడు 
ద్రోణున్ని వధించడానికి అగ్ని నుండి ఆవిర్భవించిన మహావీరుడు కదా? అతడు ఉంటే 
బాగుంటుం దని అర్జును డన్నాడు. భీమసేనుడు - “శిఖండి ఉంటే బాగుంటుంది” 
అన్నాడు. 

అప్పుడు యుధిష్టిరుడు - “అందరి బలాలు తెలిసిన వాడు, మన క్షేమం కోరేవాడూ 
అయిన కృష్ణుడు ఎవని నంటే ఆతనిని సర్వసేనాపతిని చేద్దాం” అన్నాడు. 

ధృష్టద్యుమ్నుణ్ణి సర్వసేనాపతిని చేస్తే బాగుంటుం దని కృష్ణుడు చెప్పగా అందరూ 
అభినందించారు. 

మహావీరు లందరితో సైన్యం బయలుదేరింది. మహావీరుల మధ్య యుధిష్టిరుడు 
వెళ్లాడు. ఆయనతో బళ్లు, వివిధ వస్తువులు కొనడానికి లభించే ఆపణాలు, గృహ 
నిర్మాణసామగ్రి, ఎడ్ల బండ్లు, ధనాగారమూ, యంత్రాయుధాలు, వైద్యులు, చికిత్సకులు, 
సాధారణబలం గల యోధు లున్న సైన్యమూ పరిచారకులూ వీరందరూ రాజుతో ఉన్నారు. 


ఉద్యోగపర్వము 475 


రాణులు, ఇతరస్తీలు, దాసీలు ఉపప్లవ్యపురంలో ఉండిపోయారు. మూలస్మానానికి 
తగు రక్షణం ఏర్పరచుకొని పాండవులు స్థావరములు, జంగమములూ అయిన గుల్మాలు, 
సేనానివేశాలు ఏర్పరచుకొంటూ, పెద్ద సైన్యంతో వెళ్లారు. 


కురుక్షేత్రం చేరిన పాండవులు నర్దిస్తూన్న వృషభాల వలె కనబడ్డారు. శంఖాలు 
పూరించారు. 


పాండవ సేనానివేశము : శిబిరనిర్మాణము 
పశువులకు ఆహారము ఇంధనాలు సమృద్ధిగా లభించే సమతల మైన ప్రదేశంలో, 
శ్మశానాలు, దేవాలయాలు, మహర్షుల ఆశ్రమాలు, పుణ్యతీర్థాలు, పవిత్రస్థానాలు 
ఆక్రమించకుండా ఇతర ప్రదేశాలలో సేనానివాసాలు ఏర్పరచారు. కేశవుడు ఆ ప్రదేశం 
చుట్టూ ఒక పరిఖ త్రవ్వించి దానిని మంచి నీటితో నింపించాడు. దాని రక్షణ నిమిత్తమై 
కొంత సైన్యం అక్కడ ఉంచారు. 


రాజులకు తగిన శిబిరాలు ఏర్పాటుచేశారు. భక్ష్య - భోజ్య - పానీయాలు సమృద్ధిగా 
లభించే టట్లు చేసుకొన్నారు. అక్కడ వందలకొలది ముద్రలు వేతనాలుగా తీసికొనే 
అనేక శిల్పులు పనిచేశారు. శాస్త్రంలో విశారదు లైన ఎందరో వైద్యులు కావల్సిన అనేకవిధా 
లైన ఉపకరణాలతో అక్కడికి చేరారు. ఆహారాలు రాసులు రాసులుగా సిద్ధం 
చేయబడుతున్నాయి. ప్రతీ శివిరంలోనూ కావలసినంత ఉదకమూ, గడ్డి, వరిపొల్లు, 
బొగ్గులు ఏర్పాటు చేశారు. అనేక విధాల ఆయుధాలు, అనేకవిధా లైన ఆయుధాలను 
ఒక్కుమ్మది దూరంగా చిమ్మగలిగిన పెద్ద యంత్రాలు, ధనస్సులు, కవచాలు, ముళ్లకవచాలు 
తొడిగిన మత్తగజాలు సిద్ధం చేశారు. 


పాండవులు సేనానివేశాలు ఏర్పరుచుకొన్నా రని తెలియగానే మిత్రరాజు లందరూ 
తమ సైన్యాలతో వచ్చి చేరారు. 


శిబిరనిర్మాణాదులకై దుర్యోధనుడు ఆదేశించుట 


యుధిష్టిరుడు సైన్యంతో బయలుదేరి వస్తూన్నట్లు తెలియగానే దుర్యోధనుడు కూడ 
తన సైన్యాన్ని యుద్ధ సన్నద్ధం కావలె నని ఆదేశించాడు. ఆ పక్షంవాళ్లు కూడ సమస్తయుద్ధ 
సామగ్రినీ సిద్ధం చేసికున్నారు. దుర్యోధనుడు కూడ పదకొండు అక్షౌహిణుల సైన్యాలకీ 
వేరువేరుగా కృపుడు, ద్రోణుడు, శల్యుడు, జయద్రథుడు, సుదక్షిణుడు, కృతవర్మ, అశ్వత్థామ, 


476 మహాభారతసారసంగ్రహము 


కర్ణుడు, భూరిశ్రవస్సు, శకుని, సౌబలుడు - వీరిని నాయకులనుగా నియమించాడు. 
ప్రతీ రోజూ సైన్యంలోని వీరు లందరినీ మాటిమాటికి సత్మరించాడు. 


భీష్ముణ్ణి సర్వసేనాపతిగా చేయుట 
దుర్యోధనుడు భీష్ముని వద్దకు వెళ్లి ప్రణమిల్లి ఇలా అన్నాడు - సేన ఎంత పెద్దదైనా 
సేనానాయకుడు లేకపోతే చీమల గుంపు వలె యుద్ధంలో చెదిరిపోతుంది. ఎన్నడూ 
కూడ ఇద్దరి బుద్ధి సమంగా ఉండదు కదా? సైన్యనేతల బలంకూడ పరస్పరమూ 
పోటీ పడుతూంటుంది. 


న హి జాతు ద్వయోర్చుద్ధిః సమా భవతి కర్షిచిత్‌, 

శౌర్యం చ బలనేత్యాణాం స్పర్థతే చ పరస్పరమ్‌. (ఉద్యోగపర్వం 156.3) 

ఈ విషయంలో ఒక కథ చెపుతారు. బ్రాహ్మణు లందరూ, వైశ్యులూ, శూద్రులూ 
కలిసి ప్రతాపవంతు లైన హైహయులమీదికి యుద్దానికి వెళ్లా రట. ఒక ప్రక్కక్షత్రియులు, 
ఒక ప్రక్క మూడు వర్ణాల వాళ్లు ఉండి యుద్ధం చేశారు. బ్రాహ్మణాదులు ఓడిపోయారు. 
క్షతియులు గెలిచారు. మేం ఈ విధంగా ఓడిపోవడానికి కారణం ఏమి టని వాళ్లు 
క్షతియుల నడగగా, “మీ రందరూ ఎవరికి వారు స్వతంత్రంగా తమ మనస్సుకు తోచి 
నట్లు చేస్తారు. మే మైతే ఒక్క నాయకుని మాట ప్రకారం చేస్తాం. అందుచేత మిమ్ముల 
నందరినీ జయించకలిగాం” అని వాళ్లు చెప్పా రట. 

అప్పుడు వాళ్లు ఒక సమర్ధు డైన బ్రాహ్మణ్జి సేనానాయకునిగా చేసి కొని జయం 
సాధించారు. 

అందుచేత నాకు సర్వదా హితైషి వైన నీవు సర్వసేనాధిపతిగా ఉండాలి.” 
భీష్ముడందుకు అంగీకరిస్తూ ఇలా అన్నాడు - “నేను పాండవులను మాత్రం వధించను. 
అందుచేత ప్రతి రోజూ పదివేల మంది చొప్పున యోధులను సంహరిస్తాను. 


అయితే ఒక సమయం (షరతు) మీద సేనాపతిత్వం వహిస్తాను. కర్ణుడు ఎల్లప్పుడు 
నాతో పోటీపడుతూంటాడు కదా? ముందుగా నేను యుద్ధం చెయ్యాలా, అతడు యుద్ధం 
చేస్తాడా?” 

ఆ మాట విని కర్ణుడు - “రాజా! భీష్ముడు జీవించి ఉండగా నేను యుద్ధం 
చెయ్యను. అతడు చంపబడిన తరువాత అర్జునునితో యుద్ధం చేస్తాను” అన్నాడు. 


తరువాత దుర్యోధనుడు భీష్ముణ్ణి సేనాపతిగా అభిషేకించాడు. 


ఉద్యోగపర్వము 477 


యుధిష్టిరుడు ద్రుపదాదులను ఏడు అక్షౌహిణులకు సేనానాయకులనుగాను, 
ధృష్టద్యుమ్నుని సర్వసేనాపతిగాను, అభిషేకించాడు. కృష్ణుడు అర్జునునకు సారథ్యం 
వహించాడు. 

కౌరవపాండవుల మధ్య యుద్ధం దగ్గరపడిన దని తెలిసి బలరాముడు పాండవుల 
శిబిరంలోనికి వెళ్లాడు. అందరూ ఆతనిని అభ్యుత్థానాదులచేత సత్మరించారు. 


బలరాముడు కృష్ణుణ్ణి చూస్తూ ఇలా అన్నాడు. మహారౌద్రము, దారుణము అయిన 
పురుషవినాశం కాబోతున్నది. దీనిని ఆపడం కష్టం. నేను రహస్యంగా కృష్ణునితో అనేక 
పర్యాయాలు - “కృష్ణా! మన బంధువుల విషయంలో సమంగా ప్రవర్తించు. మనకు 
పాండవులు ఎంతో దుర్యోధనుడు కూడా అంతే. దుర్యోధనునికి కూడ సాహాయ్యం చెయ్యి” 
అని చెప్పాను. మధుసూదనుడు నేను చెప్పినట్లు చేయలేదు. అతడు పూర్తిగా అర్జునుని 
పక్షంలోనే ఉన్నాడు. 


కృష్ణుని పట్టుదల చూడగా పాండవులు తప్పక జయిస్తా రని నా నమ్మకం. కృష్ణుడు 
లేని లోకాన్ని చూడడం నాకిష్టం కాదు. అందుచేత నేను కేశవుని పక్షమే అనుసరిస్తాను. 
యుద్ధవిశారదు లైన భీమదుర్యోధను లిద్దరూ నా శిష్యులే. అందుచేత నాకు వారిద్దరి 
యెడ సమానమైన స్నేహభావం ఉంది. 

కౌరవులు నశిస్తూంటే చూస్తూ ఉండజాలను. అందుచేత నేను తీర్థయాత్రలకి 
వెడతాను. ఇలా చెప్పి బలరాముడు పాండవుల అనుజ్ఞ తీసికొని, కృష్ణుణ్ణి వెనుకకు 
పంపివేసి తీర్థయాత్రలకు వెళ్లిపోయాడు. 


పాండవులు, కౌరవులు రుక్మి ఇస్తా నన్న 
సహాయాన్ని నిరాకరించుట 


పాండవులు కురుక్షేత్రం చేరిన రోజులోనే దక్షిణ భారతంలోని ఆకూతిదేశానికి 
అధిపతి యైన భీష్మకుని పుత్రుడు రుక్మి పాండవుల శిబిరానికి వచ్చాడు. అతడు 
గంధమాదనపర్వతవాసి యైన కింపురుషసింహుని వద్ద నాలుగు పాదాల ధనుర్వేదం 
అభ్యసించాడు. శార్‌బ్బ-గాబ్లీవ ధనుస్సులతో సమానమైన మహేంద్రునికి చెందిన విజయం 
అను ధనుస్సు, సంపాదించాడు. 


వరుణదేవుని గాండీవము, ఇంద్రుని విజయము, విష్ణువు శార్‌జ్ఞము ఈ మూడు 
దివ్యధనస్సులు తేజోమయ మైనవి. కృష్ణుడు శార్‌జ్ఞం ధరించాడు. ఖాందవవనదహన 


478 మహాభారతసారసంగ్రహము 


సమయంలో గాండీవం ఇంద్రునివల్ల అర్జునునికి లభించింది. విజయంరుక్షికి ద్రుముని 
నుండి లభించింది. 


రుక్కిణీహరణసమయంలో ఈ రుక్మియే కృష్ణుని చేతిలో అవమానం పొంది నేను 
కుండిననగరం ప్రవేశించ నని ప్రతిజ్ఞ చేసి భోజకటం అను మంచి నగరం నిర్మించుకొని 
అక్కడనే నివసించాడు. 


ఆ రుక్మి వాసుదేవునికి ప్రియం చేకూర్చా లనే అభిప్రాయంతో అక్షౌహిణి ప్రమాణం 
గల సైన్యంతో పాండవుల శిబిరానికి వచ్చాడు. యుధిష్టిరుడు యథాన్యాయంగా ఆతనిని 
సత్మరించాడు. 


అతడు కొంత సేపు విశ్రమించి సకలవీరుల మధ్య అర్జునునితో - “అర్జునా! న్స్‌ 
కేమైనా భయం ఉంటే చెప్పు; నీకు యుద్ధంలో సాహాయ్యం చేస్తాను. కౌరవుల నందరినీ 
నే నొక్కడనే సంహరించగలను” అన్నాడు. కృష్ణ-యుధిష్టిరుల సమక్షంలో అతడు పలికిన 
మాటలు విని అర్జునుడు వాళ్లకేసి ఒక మారు చూచి, స్నేహ పూర్వకంగా నవ్వుతూ 
“కౌరవకులంలో పుట్టి, విశేషించి పాండురాజపుత్రుడనై, ద్రోణాచార్యుని శిష్యుడ నని 
చెప్పుకొంటూ, వాసుదేవుడు సహాయుడై ఉండగా, గాండీవం ధరించి ఉండి 'నాకు భయం 
ఉంది” అని ఎలా అంటాను? నేను గంధర్వులతో యుద్ధం చేసినప్పుడు గాని, 
ఖాండవదహనసమయంలో గాని, నివాతకవచులతోను, కాలకేయదానవులతోను యుద్ధం 
చేసినప్పుడు గాని, విరాటనగరంలో కౌరవులతో జరిగిన యుద్ధంలో గాని నాకు ఎవరు 
సాహాయ్యం చేశారు? రుద్రుడు, శక్రుడు, వైశ్రవుణుడు, యముడు, వరుణుడు, అగ్నిదేవుడు, 
కృపుడు, ద్రోణుడు, మాధవుడూ - ఇంతమంది నాకు యుద్ధంలో సహాయులై ఉండగా, 
తేజోమయ మైన గాండీవము, అక్షయతూణీరాలు, అనేక దివ్యాస్తాలూ ఉండగా నా 
వంటివాడు నేను భయపడుతున్నా నని ఎలా అంటాడు?” 


అందుచేత, మహాబాహూ! నా కేమీ భయమూ లేదు; సహాయాపేక్షా లేదు. నీవు 
ఉంటే ఇక్కడనే ఉండవచ్చు; వెడితే వెళ్లవచ్చు అన్నాడు. 

అక్కడి నుండి రుక్మి దుర్యోధనుని దగ్గరికి వెళ్లి సాహాయ్యం ఇస్తా నని అన్నాడు. 
అతడు కూడ ప్రత్యాఖ్యానం చేశాడు. 


ఈ విధంగా ఆ నాటి వీరులలో భారతయుద్ధంలో పాల్గొనని వాళ్లు ఇద్దరే = 
ఒకడు బలరాముడు, రెండవవాడు రుక్కి. 


ఉద్యోగపర్వము 479 


దుర్యోధనుడు ఉలూకుని ద్వారా 

పాండవులకు సందేశం పంపుట 
దుర్యోధనుడు తన మిత్రులతో ఆలోచించి, కితవుని కుమారు డైన ఉలూకు డనే 
వానిని పాండవులవద్దకు దూతగా పంపదలచి ఆతనితో ఇలా అన్నాడు- “ఉలూకా! 


నీవు పాండవ శిబిరానికి నా దూతగా వెళ్లి వాళ్లలో ఒక్కరొక్కరితో వాసుదేవుడు వింటూండగా 
నా మాటగా ఇలా చెప్పు. 


“జ్యేష్ట డైన కుంతీకుమారునితో - “నీవు ధార్మికుడ నని పేరు పెట్టుకొని ఈ 
విధంగా సర్వనాశనకర మైన యుద్దానికి ఎలా సిద్ధం అవుతున్నావు? పూర్వం ఒక 
ముసలిపిల్లి ఉండే దట. అది ముసలితనంచేత కదలజాలక తాను ఏదో తపస్సూ, వ్రతాలూ 
చేస్తున్నానని చెపుతూ అమాయకములైన పక్షులను, ఎలుకలను దగ్గరికి రప్పించుకొని 
వాటికి ధర్మమార్గోపదేశం చేస్తూ రహస్యంగా వాటిని ఒక్కొక్కటి చొప్పున చంపి 
తినివేసిందట. దీనినే బైడాలవ్రతం అంటారు. నీవు అవలంబించిన పద్ధతి ఈ 
బైడాలవ్రతమే”. నేను శమాన్నీ సమరాన్నీ కూడ కోరుతున్నా నని కృష్ణునిద్వారా సందేశం 
పంపావు కదా? ఆ సమరానికి సిద్ధంగా ఉండు” అని చెప్పు. 


కృష్ణునితో - నువ్వు సభామధ్యంలో ఏవేవో రూపాలు, ఇంద్రజాలాలు చూపావు 
కదా? ఆ వేషాలతోనే అర్జునునితో కలిసి వచ్చి యుద్ధరంగంలో నన్ను కలుసుకో. ఈ 
ఇంద్రజాలం మాకూ తెలుసు. ఆకాశంలో ఎగరగలం, పాతాళంలో ప్రవేశించగలం. 
“ధార్తరాష్టులను వధించి పాండవులకు రాజ్యం ఇస్తాను” అని ప్రతిజ్ఞ చేశావట కదా? 
సంజయుడు చెప్పాడు. ఆ ప్రతిజ్ఞ ఎలా తీర్చుకొంటావో తీర్చుకో. 


కృష్ణా! మహావీరుడ వని యాదృచ్చికంగా నీ కేదో పేరు వచ్చేసింది. షండులకు 
(నపుంసకులకు) కూడ కొమ్ములు మొలుస్తూంటా యని ఇప్పుడే మాకు తెలిసింది. 
కంసభృత్యుడ వైన నీకు నావంటివా శ్లైవరూ యుద్ధంలో తగలలేదు. అందుచేతనే ఇలా 
ప్రవర్తిస్తున్నావు. 

అకస్మాచ్చెవ తే కృష్ణ ఖ్యాతం లోకే మహద్యశః, 

అద్యేదానీం విజానీమః సన్తి షణ్డాః సశృ్ళజ్ల్ఞకాః, 

మద్విధో నాపి నృపతిస్త్వయి యుక్తః కథంచన, 

సంనాహం సంయుగే కర్తుం కంసభృత్యే విశేషతః. 

(ఉద్యోగపర్వం 160.62, 63) 


480 మహాభారతసారసంగ్రహము 


అని చెప్పు. 

తెగ తింటూ పిక్కబలిసిన ఆబోతు, మూర్చుడు - ఆ భీమసేనునితో - “పార్టా! 
విరాటనగరంలో బల్లవు డను పేరుతో వంటవాడుగా నువ్వు ప్రసిద్ధి పొందా వంటే అదే 
నా పౌరుషానికి చిహ్నం అని తెలుసుకో. “దుఃశాసనుని రక్తం తాగుతాను, ధార్తరాష్రుల 
నందరినీ చంపుతాను” అంటూ సభలో ఏవేవో బీరాలు పలికావు కదా! అవేవో చేసి 
చూపించే సమయం వచ్చింది, చూపించు. 


భీమా! నువ్వు భక్ష్యాలు తినడంలోను, పేయాలు త్రాగడంలోను పురస్కారం 
పొందవలసినవాడవి (తిండి పోటీలలో అవార్డులు పొందవలసిన వాడివి). భోజనం 
ఎక్కడ, యుద్ధం ఎక్కడ! గద కౌగలించుకొని యుద్ధభూమిలో శయనించబోతున్నావు! 


సిద్ధంగా ఉందు. 


త్వంహి భోజ్యే పురస్మ్కార్యో భక్ష్యే పేయే చ భారత, 

క్వ యుద్ధం క్వచ భోక్తవ్యం, యుధ్యస్వ పురుషో భవ. 

శయిష్యసే హతో భూమౌ గదామాలిజ్బ్వ భారత. 

(ఉద్యోగపర్వం 160. 68,69) 

అని చెప్పు. 

మీ పరాక్రమం ఎంతుందో యుద్ధంలో చూపించండి” అని నకుల సహదేవులతో 
చెప్పు. 

వాసుదేవుడు వింటూండగా అర్జునునితో - నీ పౌరుషం చూపించడానికి తగిన 
సమయం వచ్చింది; చూపించు. కర్గుజ్లీ, ఇంద్రుని వంటి బలశాలి యైన ద్రోణుట్డీ, 
భీష్ముణ్లీ జయించకుండా యుద్ధంలో విజయం సాధించా లని ఎలా అనుకొంటున్నావు! 
తూర్పు దేశాలనుంచీ, పశ్చిమ దేశాలనుంచీ, దక్షిణ దేశాలనుంచీ, ఉత్తర దేశాలనుంచీ 
వచ్చి నా పక్షాన మీతో యుద్దానికి నిలిచి ఉన్న, కాంబోజులు, శకులు, ఖశులు, శాల్వులు, 
మాత్యులు, కురుమధ్య దేశీయు లైన మ్లేచ్చులు, పులిందులు, ద్రవిడులు, ఆంధ్రులు, 
కాంచ్యులు మొదలైన వాళ్ల బలపరాక్రమాలు ఎటువంటివో నీవు, కూపస్థమండూకం 
వలె తెలిసికొనలేకుండా ఉన్నావు! గజబలం మధ్యలో నున్న నాతో యుద్దం చెయ్యాల 
నుకొంటున్నావు! 


న్స్‌ దగ్గర అక్షయతూణీరాలు, అగ్ని ఇచ్చిన రథమూ, దివ్యమైన ధ్వజమూ - 
ఇవన్నీ ఉన్నా యని మాకు తెలుసు. ఊరికే బడాయిలు చెప్పుకున్నంత మాత్రాన (కళ్దనం 


ఉద్యోగపర్వము 481 


చేత) విజయం లభించదు. కత్టనం లేకుండా పనిచేస్తే ఫలం లభిస్తుంది కాని కళ్టనం 
చేసినంతమాత్రాన ప్రయోజనం ఉండదు. 


ధనంజయా! లోకంలో కత్టనం చేసినంత మాత్రాన పనులు జరిగిపోతే, అందరూ 
తమ తమ ప్రయోజనాలు సాధించేసికొంటారు. కత్టనం చేతకానివా డెవడు? 


యదీదం కత్ధనాల్లోకే సిధ్యేత్మర్మ ధనంజయ, 
సర్వే భవేయుః సిద్ధార్ధాః కళ్ళనే కో హి దుర్గతః. (ఉద్యోగపర్వం 160,107) 
నీకు వాసుదేవుడు సహాయుడుగా ఉన్నా డని నాకు తెలుసు. నీ వద్ద తాటిచెట్టంత 


గాండీవం ఉందని నాకు తెలుసు. నీవంటి యోధుడు లేడని నాకు తెలుసు. ఇన్నీ తెలిసే 
నీతో యుద్దానికి దిగుతున్నాను. 


నువ్వు అరణ్యాలలో తిరుగుతూ విలపిస్తూండగా పదమూడేళ్ల పాటు నేను రాజ్యం 
ఏలాను. ఇప్పుడు మిమ్మల్నందరినీ యుద్ధంలో సంహరించి మళ్లీ భూమి ఏలుతాను. 


ఆనాడు ఒక్కొక్కటే పణం ఒడ్డి ఓడిపోతూన్నప్పుడు నీ గాండీవం ఏం చేయకలిగింది? 
భీముని బలం ఏమైంది? ద్రౌపది ధర్మమా అని మీకు దాస్యం నుండి విముక్తి లభించింది. 


యుద్ధరంగంలో మాయలూ, ఇంద్రజాలాలూ పనికిరావు. నన్నెదిరిస్తే వేలకొలది 
కృష్ణులైనా వందలకొలదీ అర్జును లైనా పది దిక్కులూ పట్టి పారిపోవలసిందే! అని 
చెప్పు. 


ఉలూకుడు పాండవులకు దుర్యోధనుని సందేశం వినిపించుట 

ఉలూకుడు పాండవుల శిబిరానికి వెళ్లి - “నేను దుర్యోధనుని దూతగా వచ్చి 
ఆతడు చెప్ప మన్న మాటలే చెపుతున్నాను. నన్ను తప్పుపట్టి కోపించకండి” అని 
ముందుగానే వాళ్లను ప్రార్థించి, దుర్యోధనుని మాట లన్నీ పూసగ్రుచ్చి నట్లు యథాతథంగా 
వాళ్లకు చెప్పాడు. 


ఆ మాటల వినగానే పాండవశివిరంలో ఉన్న వీరు లందరూ మండిపడ్డారు. 
అందరూ తగు విధంగా తమ సమాధానం చెప్పారు. 


అర్జునుడు తన మాటగా దుర్యోధనునికి చెప్ప మని ఉలూకునితో ఇలా అన్నాడు 
- “దుర్యోధనా! నా వైపు ఈ వీరు డున్నాడు, ఆ వీరు డున్నాడు” అంటూ పరుల బలాన్ని 
చూచుకొని విర్రవీగుతున్నావు. దీనిని బట్టి నీకు బలం ఏమీ లేదని తేలిపోయింది. 
యుద్ధంలో ఇతరులను ముందుకు పంపుతూన్నావు! 


482 మహాభారతసారసంగ్రహము 


సత్వం పరేషాం వీర్యేణ మన్యసే వీర్యమాత్మనః, 

స్వయం కాపురుషో మూఢ! పరాంశ్చ క్షేప్తమిచ్చసి. (ఉద్యోగపర్వం 163.5) 

ఎందువల్ల ననగా నువ్వు వెనక ఎక్కడో ఉంటూ మహాబుద్ధిశాలీ, వృద్ధుడూ, 
జితేంద్రియుడు, అందరి రాజుల హితం కోరేవాడు అయిన భీష్ముణ్ణి మరణించడానికి 
దీక్ష తీసికొనే టట్లు చేసి గొప్పలు చెప్పుకొంటున్నావు! 

యస్త్వం వృద్ధం సర్వరాజ్ఞాం హితబుద్ధిం జితేన్దియమ్‌, 

మరణాయ మహాప్రజ్ఞం దీక్షయిత్వా వికళ్ధసే. (ఉద్యోగపర్వం 163.6) 

ఓ దుర్చుద్దీ! పాండవులు దయ దలిచి భీష్ముణ్ణి చంపరు అని నీ భావం. అది 
మాకు తెలియ దనుకొంటున్నావు! 

ఏ భీష్ముని వీర్యం చూచుకొని నీవు గర్వంతో ఎగిసిపడుతున్నావో ఆయననే ధనుర్ధరు 
లందరూ చూస్తుండగా, ముందుగా సంహరిస్తాను. 

తరువాత యుధిష్టిరుడు దుర్యోధనునకు నా మాటగా చెప్పు మని ఇలా అన్నాడు 
- నాయనా! నా మనస్సు కూడ నీ మనస్సులాగే ఉంటుం దని అనుకొనకు. సూనృతానికీ 
(సత్యమూ హితమూ అయిన దానికి) అన్ఫతానికీ మధ్య నున్న ఖేదం నాకు తెలుసు. 
నేను పురుగులకీ చీమలకీ కూడ హాని తలపెట్టను. అటువంటిది జ్ఞాతుల వినాశాన్ని 
కోరుతానా? అందుచేతనే “మాకు ఐదు గ్రామాలిచ్చినా చాలును” అన్నాను. అలాంటప్పుడు 
నేను వచ్చిన మహావ్యసనాన్ని గుర్తించలే దని ఎలా అంటావు? 


మూర్ధత్వంచేత నీవు కృష్ణుడు చెప్పిన హితవచనం వినడంలేదు. సరే, అలాగే 
కానీ, బంధువులతో కలిసి యుద్ధం చెయ్యి. 

భీమాదులు కూడ క్రోధావేశంతో దుర్యోధనుని దూషిస్తూ “యుద్ధంలో సర్వవినాశానికి 
సిద్ధంగా ఉండు” అని సందేశం పంపారు. 

ఉలూకుడు దుర్యోధనుని వద్దకు తిరిగి వెళ్లి పాండవు లన్న మాట లన్నీ 
యథాతథంగా నివేదించాడు. దుర్యోధనుడు - “యుద్దానికి సర్వసన్నాహాలు చెయ్యండి” 
అన దుఃశాసనాదులను ఆజ్ఞాపించాడు. 

పాండవుల సేన కురుక్షేత్రంలో ప్రవేశించింది. సర్వసేనాపతి మైన ధృష్టద్యుమ్నుడు 
తన సైన్యంలోని ఏ వీరుడు శత్రుసైన్యంలోని ఏ వీరుణ్ణి ఎదిరించి యుద్ధం చెయ్యాలో 
నిర్ణయించి ఆ విధంగా ఆదేశించాడు. 


ఉద్యోగపర్వము 483 


దుర్యోధనుడు - మన సైన్యంలో రథు లెవరు, అతిరథు లెవరు, మహారథు 
లెవరు, అని భీష్ముణ్ణి ప్రశ్నించగా ఆయన ఆ విషయం వివరించి చెప్పాడు. 


అశ్వత్థామను గూర్చి చెపుతూ - “ఈ మహారథుడు తలుచుకుంటే మూడు లోకాలను 
కూడ కాల్చివేయగలడు. అయితే వీనిలో ఒక్క దోషం ఉంది. ప్రాణా లంటే వీనికి తీపి 
ఎక్కువ” అన్నాడు భీష్ముడు. 

ద్రోణుడు నీకు హిత మైన తీవ్ర మైన కర్మ చేస్తాడు. అయితే - ఈయనికి అర్జును 
డంటే అమిత మైన (ప్రేమ. తన పుత్రుని మీద కంటె కూడ ఎక్కువ ప్రేమ. అందుచేత 
అర్జునుణ్ణి వధించడు. 


నీ ప్రియమిత్రు డైన ఈ కర్ణుడు రణకర్మశుడు. పరుషస్వభావం కలవాడు. నిత్యమూ 
పాండవులతో నీ వైరం ప్రోత్సహిస్తూంటాడు కదా? నీకు మంత్రి, నాయకుడు, బంధువు 
కూడ. దురభిమానం కలవాడు. ఎల్లప్పుడూ గొప్పలు చెప్పుకొంటాడు. తెలివితక్కువ 
తనంచేత సహజ మైన కవచకుండలాలు పోగొట్టుకున్నాడు. ఇతడు అతిరథుడూ కాదు, 
రథికుడూ కాదు. అర్జరథి అన్నాడు. 


భీష్ముని మాటలు వినగానే కర్ణుడు కోపోద్రేకంతో ఆతనిని నిందిస్తూ - నీవు 
రాగద్వేషాలతో నీ ఇష్టం వచ్చి నట్లు నిర్ణయిస్తూంటావు. నాతో సమాను డెవడూ లేడు 
అని అనుకొంటూంటావు. 


వృద్దులు చెప్పిన మాటలు వినాలి అని శాస్త్రవచనం ఉంది కాని, అతివృద్దుల 
మాటలు వినకూడదు. ఎందుచేత ననగా వాళ్లు మళ్లీ బాలులై పోయినవాళ్లు. 


శ్రోతవ్యం ఖలు వృద్దానామితి శాస్త్రనిదర్శనమ్‌, 
న త్వేవ హ్యతివృద్ధానాం పునర్చాలా హి తే మతాః. (ఉద్యోగపర్వం 168. 26) 


రాజా! శత్రువుల నందరినీ నే నొక్కడనూ సంహరించగలను. అయితే నువ్వు 
ఈతనిని సేనాపతిని చేశావు. యుద్ధంలో యశ స్సంతా సేనాపతికి పోతుంది కాని 
యోధులకు కాదు. 


అహమేకో హనిష్యామి పాణ్ణవానామనీకినీమ్‌, 

సుయుద్ధే రాజశార్దూల యశో భీష్మం గమిష్యతి. 

కృతః సేనాపతిస్త్వేష త్వయా భీష్మో నరాధిప. 

సేనాపతౌ యశో గన్లా న తు యోధాన్‌ కథంచన. (ఉద్యోగపర్వం 168.28) 


484 మహాభారతసారసంగ్రహము 


అందుచేత ఈ భీష్ముడు జీవించి ఉండగా నేను యుద్ధం చెయ్యను” అన్నాడు. 

ఆ మాటలు విని భీష్ముడు - “కర్ణా! యుద్ధం ఆసన్న మైన ఈ సమయంలో 
మనలో మనం పోట్లాడుకొనడం మంచిది కాదు. అందుచేత బ్రతికిపోయావు. 

పరశురాముడు మహాస్తాలను ప్రయోగించి కూడ నన్నేమీ చేయజాలకపోయాడు. 
కాశిరాజస్వయంవరంలో రాజుల నందరినీ నే నొక్కడనే ఓడించాను. ఇలాంటి సైన్యాలను 
ఎన్నో సమయాలలో నే నొక్కడను ఓడించాను. నన్ను నేనే ప్రశంసించుకొనడం యుక్తం 
కాదు కాని నీకు చెప్పాలి గాన చెపుతున్నాను” అన్నాడు. 


దుర్యోధనుడు బ్రతిమాలి వాళ్లిద్దరినీ శాంతింపచేశాడు. 


తరువాత భీష్ముడు పాండవులలో ఉన్న వీరుల బలపరాక్రమాలను వర్ణించి చెప్పాడు. 
విరాటుద్రుపదులను గూర్చి ప్రశంసించాడు. 


వీళ్లందరూ ఎంత బలవంతులైనా అద్దుకొంటాను. నన్నెదిరించినవాళ్ల నందరినీ 
సంహరిస్తాను. 


par 


అయితే పంచాలదేశరాజపుత్రు డైన శిఖండిని సంహరించను. ఎందుచేత ననగా 
స్తీతోను, పూర్వం స్త్రీగా ఉండి ఇప్పుడు పురుషుడైనవానితోను యుద్ధం చేయకూడ దని 
నేను శపథం చేసి ఉన్నాను. 


అదే విధంగా పాండవులను కూడ నేను సంహరించను. 


అంబోపాఖ్యానం 


“నువ్వు శిఖండిని ఎందుకు వధించవు” అని దుర్యోధనుడు అడగగా భీష్ము డిలా 
చెప్పాడు - “కాశిరాజు అంబ, అంబిక, అంబాలిక అను సాటి లేని సౌందర్యం గల 
ముగ్గురు కుమార్తెలకు స్వయంవరం ఘోషించాడు. వాళ్లతో నా సోదరుడైన విచిత్ర 
వీర్యునికి వివాహం చెయ్యా లను అభిప్రాయంతో నే నొక్కడనే ఆ స్వయంవరానికి వెళ్లి, 
ఆ ముగ్గరు కన్యలను బలాత్మారముగా తీసికొనివచ్చి మా తల్లి సత్యవతికి సమర్పించాను. 
అక్కడ నాకు అద్దు వచ్చిన రాజుల నందరినీ జయించాను. మా తల్లి అనుమతితో 
వివాహం జరగవలసి ఉండగా ఆ కన్యలలో పెద్దదైన అంబ - నేను చాలాకాలం క్రితం 
శాల్వదేశరాజును నా భర్తగా మనస్సులో వరించాను. ఆతడు కూడ అంగీకరించాడు. 
అందుచేత నన్నాతని వద్దకు వెళ్లనిమ్మని నన్ను ప్రార్థించినది. 


ఉద్యోగపర్వము 485 


నేను అందుకు అంగీకరించి తగు పరివారమును సహాయముగా ఇచ్చి ఆమెను 
శాల్వపతి నగరానికి పంపాను. ఆమె వెళ్లి నన్ను వివాహము చేసుకో అని ఆతనిని 
ప్రార్థించింది. “ఒక పురుషునికోసం గ్రహింపబడిన నిన్ను నేను భార్యగా స్వీకరించను” 
అని ఆతడు నిరాకరించాడు. 

నా ఈ కష్టాల కన్నింటికీ మూలకారణం భీష్ముడే కదా! ఆతనిపై ఎలాగైనా 
పగతీర్చుకొవా లని నిశ్చయించుకొని, ఆమె ఒక ఆశ్రమానికి వెళ్లి ఆ రాత్రి తాపసుల 
మధ్య గడిపింది. మరునాడు జరిగిన దంతా వాళ్లకు చెప్పింది. ఆమె చెప్పిన దంతా విన్న 
ఆ మునులు ఆమెకు ఏ విధంగా సహాయం చెయ్యాలా అని ఆలోచనలో పడ్డారు. 


ఇంతలో తపఃశాలి యైన హోత్రవాహను డను రాజర్షి ఆ ఆశ్రమానికి వచ్చాడు. 
మును లందరూ ఆతనికి అతిథి మర్యాదలు చేసి కూర్చుండి మరల ఆమెను గూర్చి 
చర్చించుకొంటున్నారు. అదంతా విన్న హోత్రవాహనుడు చాల విషణ్డు డయ్యాడు. ఆత 
డామెను దగ్గర కూర్చుండబెట్టుకొని ఓదారుస్తూ తాను ఆమె మాతామహుడ నని వాళ్లకు 
చెప్పాడు. 


“అమ్మా! నీ కొక ఉపాయం చెపుతాను విను. నువ్వు పరశురాముని దగ్గరికి వెళ్లి 
ఆతనిని ఆశ్రయించు. ఆతడు తాను చెప్పిన మాట భీష్ముడు వినకపోతే ఆతనిని 
సంహరిస్తాడు. ఏదో విధంగా నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాడు” అని ఆమె 
కుపదేశించాడు. 


అప్పుడామె - “నేను వెడతాను కాని ఆయన దర్శనం అవుతుందో కాదో? 
ఏమంటాడో!” అంది. “పరశురాముడు నాకు ప్రియమిత్రుడు. నా పేరు చెపితే నీకు 
సహాయం చేస్తాడు” అని అత డంటూండగానే పరశురామునికి ప్రియు డైన ఆతని 
అనుచరుడు అకృతవ్రణుడు అక్కడికి వచ్చాడు. 


ఆతనిని చూడగానే అక్కడ నున్న మును లందరూ, హోత్రవాహనుడూ లేచి ఆతనిని 
సత్మరించారు. అక్కడ ఆతనితో కొంత సంభాషణం జరిగిన తరువాత హోత్రవాహనుడు 
- “ఇప్పుడు పరశురాముడు ఎక్కడ ఉన్నాడు?” అని అకృతవ్రణుణ్ణి అడిగాడు. 

“రాజా! ఆయన మాటి మాటికి - “సృంజయవంశీయు డైన ఆ రాజర్షి నా 
ప్రియసఖుడు” అని అంటూ నిన్ను గూర్చియే మాటలాడుతూంటాడు. ఆయన రేపు 
ఉదయమే నిన్ను చూడడానికి ఇక్కడికి వస్తాడు అనుకొంటాను” అని చెప్పి “ఈ కన్య 
ఎవరు? ఇక్కడ ఎందుకున్నది?” అని రాజును అడిగాడు. హోత్రవాహనుడు అంబ 
విషయం అంతా చెప్పాడు. 


486 మహాభారతసారసంగ్రహము 


అంబ కూడ - “తపోధనా! మా మాతామహుడు చెప్పిన దంతా యథార్థమే. 
పూజ్యుడైన పరశురాము డేమి చెపితే అది చేస్తాను” అంది. 


ఆ మాట విని అకృతవ్రణుడు - “కల్యాణీ! ఈ విషయంలో పరశురాముడు 
రెండు విధాల నీకు ఉపకారం చేయడానికి అవకాశం ఉన్నది. ఎలా చేయ మంటావు? 
ఒకటి శాల్వపతిని పిలిచి నిన్ను తీసుకొమ్మని చెప్పడం. లేదా భీష్ముణ్ణి యుద్ధంలో 
జయించడం. నువ్వు సృంజయుడు ఆలోచించుకొని చెప్పండి” అన్నాడు. 

“బ్రాహ్మణోత్తమా! నా మనస్సు శాల్వుని మీద లగ్నమై ఉన్నది అను విషయం 
తెలియకుండా భీష్ముడు నన్ను తీసికొని వెళ్లాడు. ఈ విషయం గుర్తించి నీవే ఏమి చేస్తే 


బాగుంటుందో నిర్ణయించాలి” అని అంబ అంది. 


“కల్యాణీ! నువ్వు చాల ధర్మ సంమత మైన మాట చెప్పావు. నా మాట విను. 
భీష్ముడు నిన్ను హస్తినపురానికి తీసికొని వెళ్లకుండా ఉంటే శాల్వుడు, భార్గవరాముని 
మాట ప్రకారం నిన్ను నెత్తిమీద పెట్టుకొనేవాడు. కాని ఇప్పుడు అతడు అందుకు 
అంగీకరించకపోవచ్చును. అందుచేత భీష్ముని విషయంలో ప్రతిక్రియ చేయడమే యుక్త 
మని నాకు తోస్తున్నది” అన్నాడు అకృతవ్రణుడు. 

అప్పుడు అంబ - “మహామునీ! నా మనస్సులో కూడ ఇలాగే ఉంది. వీ రిద్దరిలో 
ఎవరి అపరాధం గొప్పదో వానిని శిక్షించా లని కోరుతున్నాను” అంది. 


ఆ రాత్రి గడిచింది. తెల్లవారేసరికి భార్గవరాముడు శిష్యగణంతో అక్కడికి వచ్చాడు. 
అందరూ లేచి, అంజలి ఘటించి భక్తిపూర్వకంగా ఆయనను పూజించారు. 


కొంత సమయం పూర్వ వృత్తాంతాలను గూర్చి ఒకరితో ఒకరు ముచ్చటించుకున్న 
తరువాత సృంజయుడు - “ఈమె నా దౌహిత్రి; కాశిరాజు కూతురు. ఈమె చెప్పిన 
మాటలు విని ఈమెకు సాహాయ్యం చెయ్యాలి” అని పరశురాముణ్జి ప్రార్థించాడు. 


అంబ పాదాభివందనం చేసి బాష్ప్రగద్దద కంఠంతో తనకు కలిగిన కష్టాలను 
గూర్చి రామునకు విన్నవించుకొని - చివరగా, దీని కంతకీ మూలకారణం భీష్మడే గాన 
ఆతని వధనే నేను కోరుతున్నాను” అని చెప్పింది. 

అప్పుడు పరశురాము డామెతో - “నేను బ్రహ్మవేత్తల రక్షణం కోసం తప్ప మరి 
ఏ కారణంచేతా కూడ ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ చేశాను. అందుచేత యుద్ధంలో 
భీష్ముణ్ణి సంహరించడం ప్రసక్తి లేదు. కాని శాల్వుడు, భీష్ముడూ కూడ నేను చెప్పి నట్లు 
చేస్తారు. తగు విధంగా చేస్తాను” అన్నాడు. 


ఉద్యోగపర్వము 487 


“భీష్ముణ్ణి యుద్ధంలో వధించి నీ మాట నిలుపుకో” అని అంబ ప్రార్థించింది. 
ప్రక్కనే అంబకూ పరశురామునకూ మధ్య జరుగుతూన్న సంభాషణ వింటూన్న 
పరమధర్మాత్ముడైన బుషి పరశురామునితో - “భార్గవా! అంబకు ముందు మాట ఇచ్చి 
వెనుకకు వెళ్లడం మంచిది కాదు. యుద్ధంలో భీష్ణుణ్జి పట్టి 'జితో౭_స్మి అని వానిచేత 
అనిపించినా చాలును. “శరణుజొచ్చిన వాళ్లను ఎట్టి పరిస్థితిలోనూ చంపను” అని 
కూడ నీవు ప్రతిజ్ఞచేసి ఉన్నావు కదా?” అన్నాడు. 


ఆ మాట విని పరశురాముడు - “బెను! ఆ విధంగా ప్రతిజ్ఞ చేసినట్లు నాకు గుర్తు 
ఉంది. అంబ మనస్సులో ఉన్న కార్యం చాల గొప్పది. స్వయంగా నేనే భీష్మునివద్దకు 
వెడతాను” అని అంటూ శిష్యగణంతోను, మునులతోను కలిసి కురుక్షేత్రానికి వెళ్లి సరస్వతీ 
తీరం ప్రాంతంలో విడిశాడు. మూడవ రోజున తను వచ్చి అక్కడ ఉన్నట్లుగా నాకు వార్త 
పంపాడు. 


నేను పరశురాముని సంనిధి చేరి ఆతనిని యథావిధిగా పూజించాను. 
పరశురాముడు తాను వచ్చిన పని నాకు నివేదించి అంబను అంగీకరించవలసిందిగా 
ఆజ్ఞాపించాడు. పరపురుషాసక్త చిత్త యైన ఆమెను తన తమ్ముని భార్యగా అంగీకరించజాల 
నని నేనన్నాను. 

నేను చెప్పి నట్లు చేయకపోతే నిన్ను నీ అమాత్యాదులను ఇప్పుడే సంహరిస్తా 
నన్నాడు పరశురాముడు. అప్పుడు నేను సవినయంగా ఆయనకి నమస్మరిస్తూ - “నాకు 
చతుర్విధా లైన ధనుర్విద్యను నేర్చిన ఆచార్యుడవు నీవే కదా? నాతో యుద్దానికి ఎందుకు 
దిగుతావు?” అన్నాను. 

“నేను నీ గురువు నని నువ్వే అంటున్నావు కదా? నేను చెప్పి నట్లు చెయ్యి” అని 
భార్గవుడు నిర్చంధించాడు. 

అప్పుడు నేను - ఎట్టి పరిస్థితులలోను కూడ ధర్మాన్ని విడువను. నువ్వు నన్ను 
అనుగ్రహించినా సరే, నీ ఇష్టం వచ్చినట్లు మరే మైనా చేసినా సరే - ఆచార్యా! మహాత్ము 
డైన మరుత్తుడు పూర్వం - కార్యాకార్యములు తెలియక, దృషప్తుడై అమార్గంలో ప్రవర్తిస్తూన్న 
గురువును కూడ పరిత్యజించాలి. 

గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానతః, 

ఉత్పథం ప్రతిపన్నస్య పరిత్యాగో విధీయతే. (ఉద్యోగపర్వం 178.48) 

అని చెప్పి నట్లు నీకు కూడ తెలియును కదా? 


488 మహాభారతసారసంగ్రహము 


నువ్వు నా గురువు కదా అనే ఇంతగా గౌరవిస్తున్నాను. నీవు గురువు ప్రవర్తించ 
వలసిన పద్ధతిలో ప్రవర్తించడంలేదు. అందుచేత నీతో యుద్దానికి సిద్ధంగా ఉన్నాను.” 


యుద్ధరంగంలో ఎదురుగా నిలచి క్షత్రియుడు వలె యుద్ధం చేస్తూన్న బ్రాహ్మణుజ్జి 
చంపినా బ్రహ్మహత్యాదోషం లేదని శాస్త్రం చెపుతూన్నది. 
ఉద్యతేషుమథో దృష్ట్వా బ్రాహ్మణం క్షత్రబన్ఫువత్‌, 
యో హన్యాత్సమరే క్రుద్ధం యుధ్యన్తమపలాయినమ్‌, 
బ్రహ్మహత్యా న తస్య స్యాదితి ధర్మేషు నిశ్చయః. 
(ఉద్యోగపర్వం 178.51,52) 
“నేను బయలుదేరి ఒంటరిగా వెళ్లి క్షత్రియుల నందరినీ రూపుమాపాను” అని 
నువ్వు మాటి మాటికీ గొప్పలు చెప్పుకొంటూంటావు. ఆనాడు ఈ భీష్ముడు కాని, నావంటి 
క్షత్రియుడు కాని పుట్టలేదు. నువ్వు కాల్చినది గడ్డిపరకలను మాత్రమే. అసలైన తేజస్సులు 
తరవాతనే పుట్టాయి. ఇదిగో నీ యుద్ధమదం అణచగలిగిన భీష్ముడను నేను పుట్టాను.” 
యచ్చాపి కత్ణసే రామ బహుశః పరిషత్సు వై, 
నిర్దితాః క్షత్రియా లోకే మమైకేనేతి తచ్చుణు. 
న తదా జాతవాన్‌ భీష్మః క్షత్రియో వాపి మద్విధః 
పశ్చాజ్ఞాతాని తేజాంసి, తృణేషు జ్వలితం త్వయా. 
యస్తే యుద్ధమదం దర్పం కామం చ వ్యపనాశయేత్‌, 
సో౭_హం జాతో మహాబాహో భీష్మః పరపురంజయః. 
(ఉద్యోగపర్వం 178. 62,63, 64) 


యుద్ధం ప్రారంభ మయింది. నే నొక్కడినే ఆయనతో యుద్ధం చేయడానికి వెళ్లాను. 
నేను కొంత దూరంలో రథం నిలిపి, పాదచారినై, ఆచార్యుని సమీపించి అభివాదనం 
చేసి “ఆచార్యా! నీతో యుద్ధం చేస్తున్నాను. నాకు జయం కలగా లని ఆశీర్వదించు” 
అన్నాను. 

అప్పుడాయన - “భీష్మా! పెద్దవాళ్లతో యుద్దానికి తలబడినప్పుడు అనుసరించ 
వలసిన ధర్మాన్ని అనుసరిస్తున్నావు. చాలా సంతోషం. అలా చేయకపోతే నిన్ను శపించి 
ఉండేవాణ్ణి. ధైర్యంతో యుద్ధం చెయ్యి. నిన్ను జయించా లని వచ్చాను కదా? అందుచేత 
నీకు జయం కలగా లని ఆశీర్వదించను” అన్నాడు. 


నే నాయనకు నమస్కరించి వెళ్లి రథం ఎక్కాను. ఆయనతో మళ్లీ ఇలా అన్నాను. 


ఉద్యోగపర్వము 489 


ఆచార్యా! నువ్వు మర్యాదను అతిక్రమించినా కూడ నేను ఆచార్యత్వాన్ని గౌరవిస్తున్నాను. 
నీలో నాలుగువేదాలు, పూజ్య మైన (బ్రాహ్మణత్వము, గొప్ప తపస్స్ఫూ ఉన్నాయి. నేను 
వాటిని కొట్టడంలేదు. నీవు అవలంబించిన క్షత్రధర్మాన్ని మాత్రమే కొడుతున్నాను. 

యే తే వేదాః శరీరస్థాః బ్రాహ్మణ్యం యచ్చ తే మహత్‌, 

తపశ్చ తే మహత్‌ తప్తం న తేభ్యః ప్రహరామ్యహమ్‌, 

ప్రహరే క్షత్రధర్మస్య యం రామ త్వం సమాశ్రితః. 

(ఉద్యోగపర్వం 179. 2425) 

మా ఇరువురి మధ్య ఇరవైమూడు దివసాలు తీవ్ర మైన యుద్ధం జరిగింది. ఇరవై 
మూడవ నాటి రాత్రి నేను శయనించి పరశురాముణ్ణి ఎలా ఓడించాలి అని ఆలోచిస్తుండగా 
ఎనమండుగురు వసువులు నాకు స్వప్నంలో కనబడి ప్రస్వాపనం అను అస్త్రం ఇచ్చారు. 
ఇది ప్రయోగిస్తే శత్రువు మరణించకుండా నిశ్చేష్టు దైపోతాడు అని చెప్పారు. 


ఆ మరునాడు జరిగిన తీవ్ర మైన యుద్ధంలో ఇద్దరమూ (బ్రవ్మాస్తాలు 
ప్రయోగించాం. వాటితో భూనభోంతరాళాలు ప్రజ్వలిస్తున్నాయి. ఇదే సమయం అనుకొని 
నేను ప్రస్వాపనాస్త్రం ప్రయోగించడానికి సిద్ధం అయ్యాను. 

ఇంతలో దేవతలూ గంగాదేవీ, పితృదేవతలూ, నారదాది దేవర్ష్నులూ వచ్చి 
మమ్ములను ఇద్దరినీ యుద్ధం నుండి విరమింపచేశారు. 


యుద్ధం నుండి విరమించి నేను పరశురాముని వద్దకు వెళ్లి సవినయంగా 
నమస్మరించాను. అప్పు డాతడు (ప్రేమపూర్వకంగా నవ్వుతూ - “భీష్మా! ఈ లోకంలో 
నీతో సమాను డైన క్షత్రియుడు లేడు. నీవు నాతో చేసిన యుద్దానికి నేను చాలా 
సంతోషించాను వెళ్లు” అని నాతో పలికి నా ఎదుటనే ఆ మహాత్ము లందరిలో ఆ 
రాజకన్యతో- “నేను యథాశక్తిగా భీష్మునితో ఎలా యుద్ధం చేశానో మీరందరూ చూచారు 
కదా. నేను భీష్ముని చేతిలో ఓడిపోయాను. నీవు కూడ భీష్ముని దగ్గరకే వెళ్లి ఆతని రక్షణ 
కోరుకో, లేదా నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్లు” అన్నాడు. 


“పూజ్యుడా! నువ్వు యథాశక్తిగా, ఉత్సాహంతో నాకు సాహాయ్యం చేయడం కోసం 
ప్రయత్నించావు. చూచాను. శక్యం కాలేదు. నేను భీష్ముని దగ్గరికి మాత్రం వెళ్లను. నేనే 
వీనిని వధిస్తాను” అని అంటూ ఆమె తపస్సు చేయా లనే దృఢసంకల్పంతో వెళ్లిపోయింది. 
పరశురాముడు మునులతో మహేంద్రపర్వతానికి వెళ్లిపోయాడు. నేను ఇంటికి వెళ్లి 
జరిగిన దంతా మా తల్లి సత్యవతికి నివేదించాను. 


490 మహాభారతసారసంగ్రహము 


అంబ యమునాతీరాన అతి తీవ్రమైన తపస్సు ప్రారంభించింది. అక్కడ పన్నెండు 
సంవత్సరాలు తపస్సు చేసి తరువాత సిద్ధులూ, చారణులూ నివసించే వత్సదేశానికి వెళ్లి 
అనేక పవిత్ర పుణ్యతీర్ధాలలో స్నానం చేస్తూ తపస్సుచేసింది. ఒకనాడు జలంలో ఉన్న 
నా తల్లి గంగానది “ఈ విధంగా ఎందుకు శ్రమపడుతున్నావు?” అని అడగగా ఆమె 
“నాకు ఈ విధంగా అపకారం చేసిన భీష్ముణ్ణి సంహరించడానికి శ్రమపడుతున్నాను” 
అని చెప్పింది. 

అప్పుడు గంగ - “నువ్వు ఈ విధంగా కుటిల మైన మార్గం అవలంబించి 
భీష్ముణ్ణి సంహరింపజాలవు. ఈ వ్రతం ఆచరిస్తూ నువ్వు దేహత్యాగం చేస్తే వర్షకాలం 
నాలుగు మాసాలు మాత్రమే ప్రవహించేదీ మొసళ్లకు నిలయమూ, వక్రంగా ప్రవహించేదీ 
అయిన నది అయిపోతావు” అని చెప్పి అంతర్జానం చెందింది. 


ఆమె కొంత కాలానికి సగం శరీరం ఆ విధమైన నదిగా మారి సగం శరీరంతో 
కన్యకగా ఉంది. ఆమె అదే విధంగా తీవ్రమైన తపస్సు చేస్తూండగా అక్కడ నున్న మును 
లందరూ ఆమెను ఆ తపస్సు మాన్పించడానికై “ఎందుకు ఇంత శ్రమపడుతున్నావు?” 
అని అడిగారు. “నేను పతిలోకవిహీనురాలనై స్తీనీ కాక పురుషుడనీ కాకుండే టట్లు 
చేసిన ఆ భీష్ముణ్ణి చంపి తీరుతాను” అని చెప్పింది. 

ఆ మునుల మధ్య నున్న ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏమి వరం కావా లని అడగగా 
“భీష్మణ్ఞి వధించకలిగే టట్లు వరం ఇమ్ము అని అడిగింది. ఈశ్వరుడు “అలాగే జరుగుతుంది” 
అన్నాడు. అప్పు డామె - “నేను స్త్రీని కదా. ఆతనిని ఎలా చంపకలుగుతాను?” అని 
అడుగగా ఈశ్వరుడు - “నేను చెప్పి నట్లు తప్పక జరుగుతుంది. నువ్వు ద్రుపదుని 
పుత్రికగా జన్మించి కారణవశంచేత పురుషత్వం పొంది భీష్ముణ్ణి సంహరిస్తావు. నీకు 
పూర్వజన్మ స్మ ఇతి ఉంటుంది” అని చెప్పి అంతర్జానమయ్యాడు. 

ఆమె కట్టెలతో చితిని ఏర్పరచుకొని “భీష్మలణ్ణి చంపాలి” అంటూ అగ్నిలో 
ప్రవేశించింది. 


ద్రుపదునికి సంతానం లేకపోవడంచేత, ఆ కాలంలోనే, అతడు శివుణ్ణి అనుగ్రహం 
కొరకు తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్ష మయ్యాడు “నాకు కన్య కలగకూడదు. పుత్రుడు 
జనించాలి. అతడు భీష్ముణ్ణి చంపకలగాలి” అని ద్రుపదుడు కోరాడు. 'నీకు స్తీ పురుషుడు 
పుడతాడు” అని చెప్పి శివుడు అంతర్జానమయ్యాదడు. 


ఉద్యోగపర్వము 491 


(ద్రుపదుడు ఇంటికి వచ్చి “నేను ఆరాధించగా శివుడు” నాకు కన్య పుట్టి తరువాత 
పురుషుడుగా మారుతుంది” అని వరం ఇచ్చాడు” అని భార్యకు చెప్పాడు. 


కొంత కాలానికి ఆమె కన్యను కన్నది. “పుత్రుడే పుట్టాడు” అని అందరితో చెపుతూ 
ఆ కన్యను పుత్రుణ్ణి పెంచి నట్లు పెంచాడు. ఆ విషయం తలిదండ్రులకు తప్ప ఎవరికీ 
తెలియదు. శివుని మాటపై పూర్ణ విశ్వాసంతో వాళ్లలా చేశారు. ఆ “పుత్రునికి శిఖండి 
అను పేరుతో పురుషునకు చేయవలసిన వైదిక సంస్మారాదులన్నీ చేశారు. 


వివాహానికి తగిన వయస్సురాగానే శిఖండికి ఆ దంపతులు హిరణ్యవర్మ అను 
దశార్ణదేశరాజు కుమార్తెతో వివాహం చేశారు. కొంత కాలానికి శిఖండి పురుషుడు 
కాదు, స్తీ అని తెలియగానే మహాబలవంతు డైన హిరణ్య వర్మ ద్రుపదునిపై దండెత్తి 
రావడానికై సంనాహాలు చేశాడు. 


ఆ విషయం తెలిసిన (ద్రుపదుడు, ఆతని భార్యా కూడ ఎట్లెనా శివుని మాట 
అసత్యం కాదన్న ధైర్యంతో నగర రక్షణకు తగిన ఏర్పాట్లు చేసి దేవతారాధనాదులు 
చేయడం ప్రారంభించారు. ఏమైనా చివరికి ఏమౌతుందో నన్న భయం వాళ్లను 
వెంటాడుతూనే ఉంది. 


తన కోసం తలిదండ్రులు పడుతూన్న క్లేశాన్ని చూచి శిఖండిని ప్రాణాలు 
త్యజించాలను అభిప్రాయంతో దట్ట మైన అరణ్యంలో ప్రవేశించి ఆహారం తినకుండా 
శరీరాన్ని శుష్మింపచేసికొంటూన్నది. 

ఆ వనాన్ని స్టూణాకర్గు డను గొప్ప సంపద గల యక్షుడు, అద్భుత మైన భవనం 
ఒకటి నిర్మించుకొని దానిలో నివసిస్తూ, పాలిస్తున్నాడు. అతనికి భయపడియే జను 
లెవరూ ఆ అరణ్యంలోనికి వెళ్లేవారు కాదు. 


“నువ్వు ఇలా ఉపవాసా లెందుకు చేస్తున్నావు” అని ఆ యక్షుడు అడుగగా “నేను 
చెప్పినా నువ్వేమీ చేయజాలవు” అంది శిఖండిని. కాదు చెప్ప మని నిర్భంధం చేశాడు 
యక్షుడు. అప్పు డామె తన మూలాన తలిదండ్రులకు కలిగిన క్లేశాలను గూర్చి చెప్పి 
“'దశార్ణరాజు యుద్ధంలో నా తండ్రిని రాజ్యభ్రష్ణుణ్ణి చేయడానికి వస్తున్నాడు” అని తెలిపింది. 

యక్షు డామెపై జాలిగొని - “నేను నీ స్త్రీత్వాన్ని తీసికొని నా పురుషత్వాన్ని నీ 
కిస్తాను. ఆ రాజు వచ్చి నీవు పురుషుడవే అని తెలిసికొని వెళ్లిపోయిన తరువాత నువ్వు 
తప్పకుండా నా పురుషత్వాన్ని నాకు తిరిగి ఇచ్చివెయ్యాలి” అన్నాడు. ఆమె సంతోషంతో 
పురుషత్వాన్ని గ్రహించి నగరానికి వెళ్లి జరిగిన దంతా తలిదండ్రులకు నివేదించింది. 


492 మహాభారతసారసంగ్రహము 


కోపావేశంతో [ద్రుపదుని రాజ్య(భ్రష్టుణ్ణి చేయడానికై వచ్చిన హిరణ్యవర్మ కొందరు 
స్త్రీలను పంపి శిఖండిని పరీక్షచేయించి, పురుషుడే అని తెలిసిన తరువాత శాంతించి 
తన కుమార్తెను మందలించి కొంత కాలం సంబంధి మైన ద్రుపదుని ఇంట గడిపి 
సంతోషంతో తిరిగి వెళ్లిపోయాడు. 


ఆ సమయంలో యక్షాధిరా జైన కుబేరుడు లోకపర్యటన చేస్తూ స్థూణాకర్ణుని 
భవనంవైపు వచ్చాడు. సర్వసంపదలతో ప్రకాశిస్తూన్న ఆతని భవనాన్ని పై నుంచే చూచాడు. 
అయితే స్థూణాకర్చుడు తన దర్శనం కోసం రాకపోవడంతో తీవ్రంగా కోపించి “అత 
డెందుకు రాలేదు” అని ప్రక్కవాళ్లను అడుగగా - అతడు ప్రస్తుతం స్త్రీగా ఉండడం చేత 
సిగ్గుపడి రాలే దని వాళ్లు చెప్పారు. 


స్టూణాకర్ణుడు చేసిన పని యక్షజాతికే తలవంపు కలిగించే పని అంటూ కుబేరుడు 
కోపావేశంతో “నువ్వు స్రీగానే ఉండిపోతావు' అని వానిని శపించాడు. ప్రక్క నున్న 
వాళ్లందరూ (బ్రతిమాలగా - “శిఖండి మరణించిన తరువాత స్ఫ్టూణాకర్ణుడు తన 
పురుషత్వాన్ని మళ్లీ పొందుతాడు” అని శాపవిమోచనం అనుగ్రహించాడు. 


హిరణ్యవర్మ కొంత కాలం ద్రుపదుని రాజ్యంలో ఉండి తిరిగి తన దేశానికి 
వెళ్లిపోయిన వెంటనే శిఖండి, యక్షునితో తాను చెప్పిన విధంగా ఆతని దగ్గరికి వెళ్లి “నీ 
పురుషత్వం నీవు తీసికొనుము” అన్నాడు. శిఖండి మాట తప్పనందుకు సంతోషిస్తూ 
యక్షుడు జరిగిన విషయం అంతా ఆతనికి చెప్పి - “నీవు సుఖంగా భూమండలంమీద 
కొంతకాలం విహరించు” అని అంటూ ఆతనిని పంపివేశాడు. 


శిఖండి ఇంటికి వచ్చి తలిదం(డ్రులకు ఆ వృత్తాంతం చెప్పగా వాళ్లు 
సంతోషభరితాంతరంగు లయ్యారు. 


ద్రుపదుడు శిఖండిని ద్రోణునివద్దకు శిష్యుడిగా పంపాడు. అతడు ద్రోణుని వద్ద 
చతుష్పాద ధనుర్విద్య నభ్యసించి రథసత్తము డయ్యాడు. 

ఈ విషయం అంతా జడ-అంధ-బధిరుల ఆకారాలలో [ద్రుపదుని రాజ్యానికి 
నేను పంపిన గూఢచారుల ద్వారా నాకు తెలిసినది. 

ఈ విధంగా ముందు స్తీ యై తరువాత పురుషుడుగా మారిన శిఖండి వైపు నేను 
చూడను, బాణప్రయోగం చేయను. 


ఉద్యోగపర్వము 493 


దుర్యోధనా! స్త్రీ మీద గాని, స్త్రీగా ఉండి పురుషు డైన దానియందు గాని, స్త్రీపేరున్న 
వానిపై గాని స్తీ పోలిక లున్న వానిపై గాని నేను బాణం ప్రయోగించను. ఇది నా 
శపధం. 

స్త్రియాం ప్రీపూర్వకే చైవ ప్రీనామ్ని ప్రీసరూపిణి, 

న ముజ్చేయమహం బాణమితి కౌరవనన్దన. (ఉద్యోగపర్వం 192.67) 

నేను చేసిన ఈ ప్రతిజ్ఞ సర్వ లోకవిదిత మైనది.” 


భీష్ముడు చెప్పిన ఈ వృత్తాంతము నంతా విని దుర్యోధనుడు క్షణకాలం ఆలోచించి 
ఇది యుక్తమే అనుకొన్నాడు. 


దుర్యోధను డడుగగా భీష్మాదులు తమ శక్తిని తెలుపుట 
మరునాడు దుర్యోధనుడు భీష్ముణ్ణి - “పితామహా! పాండవుల పక్షాన ఏడు 
అక్షేహిణుల సేన ఉన్నది. వారిలో ఎందరు మహావీరులో, ఎవ రెవరు ఎట్టివారో నీకు 
తెలుసు. వీళ్లనందరినీ జయించడానికి నీ కెంత కాలం కావాలి?” అని అడిగాడు. 


ఆ మాట విని భీష్ముడు - “దుర్యోధనా! సామాన్య యోధులతో బుజువుగానే 
యుద్దం చెయ్యాలి. మాయావులతో మాయ ప్రయోగిస్తూ యుద్దం చెయ్యాలి - అనేది 
ధర్మనిశ్చయం. నేను ఒంటరిగా ఒక దివసాన పదివేల మంది యోధులను, వెయ్యిమంది 
రథులను సంహరించగలను. ఈ లెక్క ప్రకారం ఎంత కాలం పడుతుందో అంతకాలం 
అందరినీ సంహరించడానికి కావాలి. లక్షమందిని చంపగలిగిన మహాస్రాలు ఉపయోగిస్తే 
ఈ సైన్యాన్నంతనీ ఒక మాసంలో సంహరించగలను” అన్నాడు. 


దుర్యోధనుడు ద్రోణుణ్ణి కూడ అదే ప్రశ్న అడగగా అతడు కూడ - “రాజా! నేను 
ముసలివాడ నైపోయాను. ప్రాణబలమూ ఇంద్రియబలమూ తగ్గిపోతున్నాయి. అయినా 
భీష్ముడు చెప్పినట్లుగా ఒక నెల రోజులలో వీళ్ల సైన్యా న్నంతనీ ధ్వంసం చేయగలను” 
అని చెప్పాడు. 

నాకు రెండు మాసాల కాలం కావా లని కృపుడు చెప్పాడు. నాకు పది రోజులు 
కావాలని అశ్వత్థామ చెప్పగా నాకు ఐదు రోజులు చాలు నన్నాడు కర్షుడు. 

కర్ణుని మాట వినగానే భీష్ముడు బిగ్గరగా నవ్వుతూ - “ధనుర్జారి యైన అర్జునుడూ 
కృష్ణుడూ రథం ఎక్కి వస్తూండగా చూడనంత వరకు ఇలా ఇష్టం వచ్చినట్లు చెప్పవచ్చును” 
అన్నాడు. 


494 మహాభారతసారసంగ్రహము 


“కౌరవసేనలో ఉన్న నా గూఢచారులు ఈ నాడు ప్రాతఃకాలమునందే దుర్యోధన 
- భీష్మాదుల మధ్య ఈ విధంగా సంభాషణ జరిగిం దని చెప్పారు. అందుచేత, అర్జునా! 
మన శత్రువుల నందరికీ సంహరించడానికి నీ కెంత కాలం కావాలో తెలుసుకోవా 
లనుకొంటున్నాను” అన్నాడు యుధిష్టిరుడు సోదరుల సమక్షంలో. 


ఆ మాట విని అర్జునుడు - “మహారాజా! ఆ మహావీరు లందరూ అలా 
చేయగలవారే. సందేహం లేదు. వాళ్ల మాటలు విని నీ వేమీ మనస్తాపం చెందవద్దు. 
వాసుదేవుడు సహాయుడుగా ఉన్న నేను ఒక్క రథంతో, దేవతలతో సహా మూడు లోకాలనూ, 
భూతాన్నీ వర్తమానాన్నీ, భవిష్యత్తునూ కూడ కనురెప్పపాటు కాలంలో నశింపచేయగలను. 
భయంకర మైన పాశుపతాస్త్రం నా దగ్గర ఉంది. యుగాంతంలో పశుపతి దేనిని 
ప్రయోగిస్తాడో అది నా దగ్గర ఉంది. ఈ విషయం భీష్మునికి గాని, ద్రోణునికి గాని, 
కృవునికి గాని, అశ్వత్థామకు గాని తెలియదు. కర్గునికి తెలిసే అవకాశమే లేదు. 

అయితే - యుద్ధంలో సాధారణ జనులను దివ్యాస్తాలు ప్రయోగించి చంపకూడదు. 
అందుచేత మనం బుజుమార్గంలోనే జయిద్దాం. 

నతు యుక్తం రణే హన్తుం దివ్యైర స్తెః పృధగ్గనమ్‌, 

ఆర్జవేనైవ యుధ్యేమ విజేష్యామో వయం పరాన్‌. (ఉద్యోగపర్వం 194.15) 

మన పక్షాన దివ్యాస్త్రవిదులు, ఏనాడూ పరాజయం అనేది ఎరగనివారూ అయిన 
శిఖండి, యుయుధానుడు, ధృష్టద్యుమ్నుడు, భీమసేనుడు, నకులుడు, సహదేవుడు, 
యుధామన్యువు, ఉత్తమౌజసుడు, భీష్మ-ద్రోణులతో సమాను లైన విరాట-ద్రుపదులూ, 
శంఖుడు, ఘటోత్కచుడు, అభిమన్యువు, ఐదుగురు ద్రౌపదీ పుత్రులు మొదలైన మహావీరు 
లెందరో ఉన్నారు. 

నీవే మూడు లోకాలను నశింపచేయ సమర్ద్భుడవు. నువ్వు కోపంతో ఎవనిని 
చూస్తావో అతడు వెంటనే నశిస్తాడను విషయం నాకు తెలుసు. 

స్వయం చాపి సమర్హో౭_సి తైలోక్యోత్సాదనే9_పి చ, 

క్రోధాద్యం పురుషం పశ్చేస్తథా శక్రసమద్యుతే, 

స క్షిప్రం న భవేద్‌ వ్యక్తమితి త్వాం వేద్మి కౌరవ. 

(ఉద్యోగపర్వం 194.22) 
అన్నాడు. 

కౌరవసేన, పాండవసేన, రెండూ కూడ యుద్దానికి బయల్దేరాయి. 


ఉద్యోగపర్వం సమాప్రం. 


శ్రీః 
ఓం స్వస్తి శ్రీగణేశాయ నమః 
భీష్మపర్వము 
పాండవుల సైన్యాలు, కౌరవుల సైన్యాలూ కూడ కురుక్షేత్రం చేరాయి. యుధిష్టిరుడు 
సమంతపంచకాల బైట వేల కొలది శిబిరాలు వేయించాడు. '్రేష్ట మైన భక్ష్యభోజ్యాదులు, 


శయ్యలు ఏర్పరచారు. ఇతడు పాండవులకు సంబంధించినవాడు అని గుర్తించడం కొరకు 
అందరికీ కూడ గుర్తులూ, పేర్లు, అలంకారాలు ఏర్పరచారు. 


ఏవంవేదీ వేదితవ్యః పాబ్దవేయో౭_యమిత్యుత, 
అభిజ్ఞానాని సర్వేషాం సంజ్ఞాశ్చాభరణాని చ, 
యోజయామాస కౌరవ్యో యుద్ధకాల ఉపస్థితే.  (భీష్మపర్వం 111,12) 


కౌరవులు, పాండవులు, సోమకులూ కూడ అక్కడ యుద్ధంలో పాటించవలసిన 
నియమాలు ఏర్పరచుకొన్నారు. 


యుద్ధం అయిపోయిన తరువాత కూడ ద్వేషభావం అనువర్తించకుండా పరస్పరమూ 
ప్రేమభావం ఉండే టట్లు మనం అందరమూ ప్రవర్తించాలి. మాటలతో యుద్దానికి 
దిగినవాళ్లతో, మాటలతోనే ప్రతి యుద్ధం చెయ్యాలి. సైన్యం నుంచి బైటకు వెళ్లినవాళ్లను 
ఎన్నడూ చంపకూడదు. ఏనుగ ఎక్కినవాడు ఏనుగ ఎక్కిన వానితోనే యుద్ధం చెయ్యాలి. 
అలాగే రథికుడు రథికునితోను, అశ్వారూఢుడు అశ్వారూఢునితోను, కాలిబంటు 
కాలిబంటుతోను యుద్దం చెయ్యాలి. 


తగు విధంగా, ఇష్టమైన విధంగా, ఉత్సాహానుసారంగా, బలానుసారంగా 
ఒకరినొకరు పలకరించు కొంటూ యుద్ధం చెయ్యాలి. విశ్వసించినవానినీ, వ్యాకులచిత్తుణ్ణీ 
కొట్టకూడదు. ఒకనితో పోరాడుతున్నవానిని, శరణు జొచ్చినవానిని, విముఖుణ్లీ - వెనుకకు 
తిరిగి ఉన్నవానినీ - ఆయుధాలు క్షీణించిన వానినీ కవచం లేనివానినీ ఎన్నడూ 
కొట్టకూడదు. 


సారథులను, గుజ్టాలను, ఆయుధాలు తీసికొని వచ్చేవాళ్లను, భేరీ-శంఖాదులు 
మోగించేవాళ్లనూ ఎన్నడూ కొట్టకూడదు. 


ఈ విధంగా కొన్ని యుద్ధనియమాలు చేసికొని ఇరు పక్షాలవాళ్లూ కూడ 
ఉత్సాహంతో ఉన్నారు. 


496 మహాభారతసారసంగ్రహము 


వ్యాసుడు సంజయునకు దివ్యదృష్టి ఇచ్చుట 

యుద్ధసన్నద్ధము లైన సేనలను చూచి వ్యాసుడు ధృతరాష్లుని వద్దకు వచ్చాడు. 
“రాజా! నీ కుమారులకు ఇతర రాజులకు కూడా కాలం మూడింది. యుద్దానికి సిద్ధం 
అవుతున్నారు. నువ్వు దీనిని గూర్చి దుఃఖించకుము. వీళ్ల మధ్య యుద్ధం ఎలా 
జరుగుతూన్నదో నీకు చూడా లని ఉంటే చెప్పు, దివ్యదృష్టి ఇస్తాను” అన్నాడు 
ధృతరాష్రునితో. 

ధృతరాష్ట్రుడు - “బ్రహ్మ్నర్నీ! జ్ఞాతుల వధను ప్రత్యక్షంగా చూడడం నా కిష్టం 
లేదు. నీవు అనుగ్రహిస్తే యుద్ధం ఎలా జరుగుతూన్నదో వినా లని అనుకొంటున్నాను” 
అన్నాడు. 

అప్పుడు వ్యాసుడు - “ధృతరామ్షా! ఈ సంజయునికి దివ్యదృష్టి ఇస్తాను. దానితో 
ఇతడు (ప్రకాశంగా జరిగిన విషయాలను, అ(ప్రకాశంగా జరిగిన విషయాలనూ, 
మనస్సులలోని ఆలోచనలను కూడ తెలిసికొనకలుగుతాడు. ఇతనిని శస్తాలు ఛేదించవు. 
శ్రమ బాధించదు. అన్ని విషయాలు ఇతడు నీకు చెపుతాడు. ఇప్పుడు కనబడుతూన్న 
అనేకమైన అపశకునాలను బట్టి సర్వనాశం కానున్నట్లు తెలుస్తూన్నది” అని అంటూ ఆ 
అపశకునాలను వర్ణించి చెప్పాడు. 

ధృతరాష్ష్రునితో ఇలా పలికి వ్యాసుడు వెళ్లిపోయాడు. ధృతరాష్ట్రుడు కొన్ని 
క్షణాలపాటు ఏదో ధ్యానిస్తూ ఉండిపోయాడు. కొంత సేపు అట్లే ఉండి నిట్టూర్చి ప్రక్కనే 
ఉన్న సంజయునితో - “సంజయా! ఇంతమంది రాజులు తమ ప్రాణాలు కూడ 
లెక్కచేయకుండా భూమినీ, దానికి సంబంధించిన ఐశ్వర్యాన్ని కోరుతూ ఒకరితో ఒకరు 
ఇలా పోరాడుతున్నారు కదా! ఆ భూమి స్వరూపస్వభావాలను గూర్చి చెప్పు” అని అన్నాడు. 

సంజయుడు స్థావర - జంగమాత్మక మైన జగత్తును వర్ణించి చెప్పాడు. (భీ.ప. 4 
అధ్యాయం). తరువాత భూప్రమాణాన్నీ వివిధ ద్వీపాలనూ గూర్చి చాలా విస్త ఎ్రతంగా 
వర్ణిస్తూ అక్క డుండే ఆచారవ్యవహారాదులను కూడ విశదీకరించాడు. 


(భీష్మపర్వం-5, 6, 7, 8, 9,, 10, 11, 12 అధ్యాయాలు) 
సంజయుడు ధృతరాష్తునకు భీష్మమరణవృత్తాంతం చెప్పట 


ఒకనాడు సంజయుడు యుద్ధభూమి నుండి ధృతరాష్టునివద్దకు వచ్చి భీష్ముడు 
శిఖండి చేతిలో మరణించా డను దుర్వార్త వినిపించాడు. 


భీష్కపర్వము 497 


ధృతరాష్టుడు విలపిస్తూ “ఆ మహావీరుడు ఎలా మరణించాడు? ఆయనకు తగిన 
విధంగా రక్షణ విధానం ఏర్పాటుచేయలేదా? ఆ సమయంలో ఎవరు ఎక్కడ ఉన్నారు? 
ఎవరు ఏ మన్నారు? అంటూ అనేక విధాల ప్రశ్నిస్తూ దుఃఖించాడు. 

“వృద్ధుడూ, పూజ్యుడూ అయిన భీష్ముణ్జి సంహరించి పాండవులు రాజ్యం 
పొందగోరుతున్నా రంటే ధర్మంకంటె అధర్మమే ఈనాడు ఎక్కువ బలం గలదిగా ఉన్నది 
అని నాకు తోస్తూన్నది.” 

“ధర్మాదధర్మో బలవాన్‌ సంప్రాప్త ఇతి మే మతిః, 

యత్ర వృద్ధం గురుం హత్వా రాజ్యమిచ్చన్తి పాణ్ణవాః” (భీష్మపర్వం 14.46) 

అంటూ పాండవులను దూషించాడు. 

సంజయుడు ధృతరాష్రుని మాటలు విని - “మహారాజా! భీష్ముని రక్షణం 
విషయంలో దుర్యోధనుడు తగిన జాగరూకతతో అన్ని ఏర్పాట్లూ చేశాడు. ఆ విషయంలో 
ఆతనిని తప్పుపట్టవలసిన పనిలేదు.” “మానవుడు తాను చేసిన పాపానికి ఫలం 
అనుభవిస్తూ అందుకు ఇతరులు కారణ మనడం యుక్తం కాదు.” 

“య ఆత్మనో దుశ్చరితాదశుభం ప్రాప్నయాన్నరః, 

ఏనసా తేన నాన్యం స ఉపాశజ్మితుమర్హతి.” (భీష్మపర్వం 15.2) 

“మహారాజా! మానవుల విషయంలో నిత్యమూ నింద్యమైన పనులు చేసేవాడు 
అలా చేసినందుకు సమస్తలోకానికీ వధ్యు డవుతాడు.” 

“మహారాజ మనుప్యేషు నిన్దం యః సర్వమాచరేత్‌, 

స వధ్యః సర్వలోకస్య నిన్టితాని సమాచరన్‌. (భీష్మపర్వం 15.38) 

“పాండవులూ, వాళ్ల సహచరులూ నీ వెప్పటి కైనా సాహాయ్యం చేయకపోతావా 
అని నిరీక్షిస్తూ చాలా కాలం మీరు చేసిన అవమానాన్ని సహించారు కదా?” 

వ్యాసు డనుగ్రహించిన దవ్యదృష్టితో తెలిసికొని నేను నీ వడిగిన ప్రశ్న లన్నింటికీ 
సమాధానాలు చెపుతాను, విను. 

“తెల్లవారగానే నీ కుమారుని సైన్యాలూ, పాండవుల సైన్యాలు కూడ అనేకవిధా 
లైన ఆయుధాలతో యుద్దానికి బయట్టేరాయి. ఆ రెండు మహాసైన్యాల ఎదు రెదురుగా 


కదలిక వంటి కదలిక పూర్వం ఎన్నడూ ఎవరూ చూడలేదు. వినలేదు. యుగాంతంలో 
రెండు సముద్రాలు ఒకదానితో ఒకటి డీకొన్నట్లుంది ఆ కదలిక.” 


498 మహాభారతసారసంగ్రహము 


ప్రతిదినమూ ప్రాతఃకాలమందు లేచి, కురువృద్దు డైన భీష్ముడు, ద్రోణుడూ కూడ 
“'జయోం స్తు పాణ్ణుపుత్రాణామ్‌” అనేవారు. కాని అనుకొన్న ప్రకారం మీ పక్షాన ఉండి 
యుద్దం చేశారు. 

అహన్యహని పార్థానాం వృద్ధః కురుపితామహః, 

భారద్వాజాత్మజశ్రైవ ప్రాతరుత్థాయ సంయతా, 

జయో9 స్తు పాణ్డుపుత్రాణా మిత్యూచతురరిందమౌ, 

యుయుధాతే తవార్థాయ యథా స సమయః కృతః. (భీష్మపర్వం 17.5,6) 


యుద్ధప్రారంభంలో భీష్ముడు యోధు లందరినీ యుద్దానికై ప్రోత్సహిస్తూ 
“క్షతియులారా! ఈ యుద్ధం తలుపులు తెరిచిన స్వర్గద్వారం. నిర్భయంగా దీనిలో 
ప్రవేశించండి” అన్నాడు. 


“క్షత్రియుడు ఇంట్లో వ్యాధితో మరణించడం అనేది గొప్ప అధర్మం. ఇనుముచేత 
మరణం క్షత్రియునకు చెప్పబడిన సనాతనధర్మం. 

అధర్మః క్షత్రియస్యైవ యద్‌ వ్యాధిమరణం గృహే, 

యదయోనిధనం యాతి సో౭ స్య ధర్మః సనాతనః _ (భీష్మపర్వం 17.11) 


అంటూ ఉత్తేజకములైన మాటలతో ప్రోత్సహించాడు. 


కౌరవసైన్యంలోని వీరు లందరూ వేరు వేరు ధ్వజాలు గల రథాలెక్కి యుద్దభూమికి 
చేరారు. తమ సైన్యాలను అనేక వ్యూహాలుగా ఏర్పరచారు. కొన్ని వేల మంది సైనికులు, 
గజాశ్వాదులతో భీష్మునికి నలు మూలలా ఉండి రక్షణ కల్పించారు. 

కౌరవుల సైన్యాలు ఏ వ్యూహాలుగా ఏర్పడి నిలిచాయో ఆ వ్యూహాలకు ప్రతిగా 
పాండవులు తమ సైన్యాల వ్యూహాలు ఏర్పరచారు. 

పాండవసైన్యాలు పూర్వాభిముఖంగాను, కౌరవసేనలు పశ్చిమాభిముఖాలుగాను 
నిలబడ్డాయి. 

భీష్ముడు నిర్మించిన అభేద్యమైన వ్యూహమును చూడగానే, యుధిస్టిరుని మనస్సులో 
అధైర్యం కలిగింది. అతడు అర్జునునితో - “ధనంజయా! మన పితామహుడు యోద్ధగా, 
సేనాధ్యక్షుడుగా ఉన్న ఈ కౌరవసైన్యంతో మనం ఎలా యుద్ధం చేయగలం? భీష్ముడు 
శాస్రోక్త మైన పద్ధతిలో అభేద్య మైన వ్యూహాన్ని రచించి నిలబడ్డాడు. దీని నుంచి మనం 
ఎలా తప్పించుకొనగలం?” అన్నాడు 


భీష్మపర్వము 499 


అప్పుడు అర్జునుడు ఆతనికి ధైర్యం చెపుతూ - రాజా! బహుసంఖ్యలో ఉన్న 
శూరులను అల్పసంఖ్యాకులు కూడ ఎలా జయిస్తారో విను. ఈ విషయం నారదునికి 
తెలుసు. భీష్మద్రోణులకు తెలుసు. ఈ విషయాన్నే గూర్చి పూర్వం దేవాసురయుద్ధంలో 
పితామహుడు ఇంద్రాదిదేవతలతో - విజగీషువులు (విజయంకోరేవారు) సత్యంచేత, 
బుజుత్వంచేత, ధర్మంచేత, పురుషప్రయత్నంచేత ఎలా జయిస్తారో అలా కేవలం బలవీర్యా 
లున్నంత మాత్రాన జయించజాలరు. అధర్నాన్సీ, లోభాన్నీ మోహాన్నీ విడచి, ఉద్యమం 
ఆశ్రయించి, అహంకారవర్దితులై యుద్ధం చెయ్యండి. ధర్మం ఎటువైపు ఉంటుందో జయం 
అటువైపు ఉంటుంది. 

న తథా బలవీర్యాభ్యాం జయని విజిగిషవః, 

యథా సత్యానృశంస్యాభాం ధర్మేణైవోద్యమేన చ. 

త్యక్త్వాలి ధర్మం చ లోభం చ మోహం చోద్యమమాశితాః, 

యుధ్యధ్వమనహంకారా యతో ధర్మస్తతో జయః. (భీష్మపర్వం 21. 10,11) 

అన్నాడట. 

ఇదే విధంగా, రాజా! నారదుడు కూడ “యతః కృష్ణస్తతో జయః” అని చెప్పి 
ఉన్నాడు కదా? అందుచేత మనం తప్పక జయిస్తాం. ధర్మమూ, కృష్ణుడూ మన వైపున 
ఉన్నారు. దిగులు చెందకు అన్నాడు. 

పాండవుల సేన కూడ ముందుకు సాగింది. కృష్ణుడు సేనామధ్యలో ఉన్న భీష్ముణ్ణి 
చూపుతూ - “అర్జునా! కురువంశకేతు వైన ఆ భీష్ముడు సింహం వలె మన సైన్యం వైపు 
ఎలా చూస్తున్నాడో చూడు. సూర్యమండలం చుట్టూ మేఘా లున్నట్లు ఈ సైన్యా లన్నీ 
ఆతని చుట్టూ నిలిచి ఆతనిని రక్షిస్తున్నాయి. మనం ఈ సైన్యా లన్నింటినీ భేదించి ఆతని 
వైపు వెళ్లాలి” అన్నాడు. 


అర్జునుడు దుర్గను స్తుతించుట 
యుద్దానికి సిద్ధంగా నిలబడిన కౌరవసేనను చూచి కృష్ణుడు అర్జునుని హితం 
కోరుతూ ఇలా అన్నాడు, “మహాబాహూ! శుచివై, యుద్ధరంగానికి అభిముఖంగా నిలచి, 
నీ శత్రువుల పరాజయం కోరుతూ దుర్గాస్తోత్రం పఠించు.” 
వెంటనే అర్జునుడు రథంనుంచి దిగి అంజలి ఘటించి సోత్రం పఠించాడు. (భీష్మ 
పర్వం 2౩వ అధ్యాయం). 


500 మహాభారతసారసంగ్రహము 


దుర్గాదేవి సాక్షాత్కరించి “మీరు నరనారాయణులు. అచిరకాలంలో నీకు విజయం 
లభిస్తుంది” అని వరం ఇచ్చింది. 


శ్రీమద్దగవద్గీత (భీ.ప.25-42 అధ్యాయాలు) 
కౌరవ-పాండవుల సైన్యాలు రెండూ యుద్ధసన్నద్ధములై నిలిచి ఉన్న తరువాత 
ఏమి జరిగిందో, యుద్ధం ఎలా ప్రారంభం అయిందో చెపుతూ సంజయుడు ధృతరాష్రునితో 
ఇలా అన్నాడు. 


“మహారాజా! తన సైన్యానికి ఎదురుగా మోహరించి ఉన్న పాండవసైన్యాన్ని చూచి 
దుర్యోధనుడు ఆచార్యు డైన ద్రోణుని వద్దకు వెళ్లి - “ఆచార్యా! మన సైన్యంలో ఈ 
మహావీరు లందరూ ఉన్నారు. పాండవసైన్యంలో ఆ యా మహావీరు లందరూ ఉన్నారు. 
మన సైన్యంతో పోలిస్తే వాళ్ల సైన్యం చాలా చిన్నది. మన సైన్యాని కంతకీ భీష్ముడు 
సర్వసేనాధిపతిగా ఉన్నాడు కదా. మీరందరూ ఆయనను జాగర్తగా రక్షిస్తూ యుద్ధం 
చెయ్యాలి. ఎప్పటి కైనా జయం మనదే. మన సైన్యం పెద్దది కదా?” అన్నాడు. 

దుర్యోధను డిలా అంటూండగానే యుద్దారంభసూచకంగా భీష్ముడు శంఖం 
పూరించాడు. దానితో అనేక విధాల యుద్ధవాద్యాలూ, శంఖాలూ మోగాయి. తెల్లని 
అశ్వాలను పూన్చిన రథంమీద ఉన్న కృష్ణార్జునులు (ప్రవేశించారు. కృష్ణుడు పాంచజన్యం 
పూరించాడు. ధనంజయుడు దేవదత్తం అను శంఖం పూరించాడు. భీమాదులు, వాళ్ల 
వాళ్ల శంఖాలు పూరించారు. శంఖాల ధ్వనితోను, భేరీలు మొదలైన వాద్యాల మోతలతోను 
భూమ్యాకాశాలు మారు మోగాయి. 


అప్పుడు అర్జునుడు తన గాండీవం సవరించుకొంటూ - “కృష్ణా! మన రథం 
రెండు సైన్యాల మధ్యా నిలుపు. యుద్దానికి ఎవ రెవరు వచ్చారో చూస్తాను” అని తనకు 
సారథ్యం వహిస్తూన్న కృష్ణునితో అన్నాడు. 

కృష్ణుడు ఆతడు చెప్పి నట్లు రథం రెండు సైన్యాల మధ్యా నిలిపాడు. అర్జునుడు 
రెండు వైపులా చూపులు ప్రసరింపచేసి చూచాడు. రెండు పక్షాలలోను కూడ ఎంతో 
మంది దగ్గర బంధువులు, దూరబంధువులు, గురువులు, మిత్రులు కనబడ్డారు. 


వాళ్ల నందరినీ చూడగానే ఆతని మనస్సు మారిపోయింది. “అయ్యో! ఇందరు 
బంధువులు, మిత్రులూ, ఆత్మీయులూ మరణించడానికా ఈ యుద్దం చేస్తున్నాం. మనం 
చేయ సంకల్పించినది ఘోర మైన పాపకార్యం” అను అభిప్రాయం కలిగింది. 


భీష్మపర్వము 501 


వెంటనే అతడు కృష్ణునితో - “కృష్ణా! ఈ స్వజనాన్ని చూస్తూంటే నా అవయవాలు 
శిథిలమైపోతున్నాయి. మనస్సు చలించిపోతున్నది. గాండీవం చేతినుంచి జారిపోతూన్నది. 
ఇలాంటి బంధువినాశం అనే మహాపాపం చెయ్యను. నాకు యుద్ధం వద్దు. రాజ్యం 
వద్దు. బిచ్చ మెత్తుకుని యైనా పొట్టపోసుకుంటాను” అని అంటూ రథం మీద 
చతికిలపడ్డాడు. 


ఆ విధంగా విషణ్ఞచిత్తుడై రథంమీద కూలబడిన అర్జునుణ్ణి చూచి కృష్ణు డాతనిని 
మరల యుద్దానికి ప్రోత్సహించడానికై అనేకమైన తాత్త్వికవిషయాలు, కర్తవ్యధర్మాలు 
బోధించాడు. 

“అర్జునా! నీ వేదో మహాబుద్దిశాలి వన్నట్లు మాట్లాడుతూ, వీళ్ల నందరినీ 
సంహరించడం మహాపాపం అని నీ అంతట నువ్వే ఒక నిర్ణయం తీసేసుకొన్నావు. 
ఎవరిని గూర్చి శోకం చెందకూడదో వాళ్లను గూర్చి శోకం చెందుతున్నావు. పండితు 
లెవరూ మరణించినవాళ్లను గూర్చి - అయ్యో! నా బంధువు లిక కనబడకుండాపోయారే 
అని గాని, మరణించని వాళ్లను గూర్చి - అయ్యో! నేను మరణిస్తే నావా ళ్లందరూ ఏ మై 
పోతారో అని గాని, శోకం చెందరు. 

అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే, 

గతాసూనగతాసూంశ్చ నానుశోచన్తి పబ్లితాః. 

(భీష్మపర్వం 26.11. భ.గీ. 2. 11) 
ఆత్మకు పుట్టుక కాని, మరణం కాని లేదు. ఇది నిత్యమైనది. శాశ్వత మైనది. 
ఇంక జనన మరణాలు సూలంగా కనబడే శరీరానికి మాత్రమే చెందినవి. 


అందుచేత నిత్యమైన ఆత్మను గూర్చి గాని అనిత్య మైన శరీరాలను గూర్చి గాని 
నీవు శోకం చెందవలసిన పనిలేదు. 


ఆత్మ ఎలాంటి వికారాలకీ, మార్పులకీ లోను కాదు. దీనిని శస్రాలు ఛేదించజాలవు; 
అగ్ని కాల్చ జాలదు. నీళ్లు తడపజాలవు. గాలి ఎండింప జాలదు. అందుచేత నిత్యమైన 
ఈ ఆత్మని గూర్చి శోకం చెందవలసిన పని లేదు. 


నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః, 
న చైనం క్లేదయన్వాపో న శోషయతి మారుతః. 
(భీష్మపర్వం 26.28 భ.గీ. 2.28) 


502 మహాభారతసారసంగ్రహము 


ఇంక అనిత్య మైన శరీరాలను గూర్చి కూడ దుఃఖించవలసిన పని లేదు. ఎందుచేత 
ననగా - పుట్టినవాడు మరణించక తప్పదు. మరణించినవాడు మళ్లీ మరో శరీరంతో 
పుట్టక తప్పదు. అందుచేత పరిహరింప శక్యం కాని విషయంలో నువ్వు శోకం చెందడం 
కూడ అనావశ్యకం. 

జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ, 

తస్మాదపరిహార్యే౭ ర్ధే నత్వం శోచితుమర్హసి. 

(భీష్మపర్వం 26.27,భ.గీ. 2. 27) 

స్థూలమైన శరీరాదులు అవి పుట్టుక ముందు కనబడలేదు. నశించిన తరవాత 
కనబడవు. మధ్యలో, ఏదో అత్యల్పమైన కాలంలో కనబడుతున్నాయి. వాటిని గూర్చి 
ఏడవడం ఎందుకు? 


అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత, 

అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. (భీష్మపర్వం 26.28. భ.గీ. 2.28) 

ఈ విధంగా శదీరా లన్నీ అనిత్యములూ, నశ్వరములూ అయినా ఆత్మ మాత్రం 
నిత్య మైనది అని తెలిసినవాడు శోకావిష్టుడు కాడు. 


మానవజన్మ ఎత్తిన ప్రతీవానికీ కొన్ని ధర్మాలు, కర్తవ్యాలు ఉంటాయి. ఆ కర్తవ్యాలను 
శాస్త్రం ద్వారా తెలుసుకొని ఆచరించాలి. అలా ఆచరిస్తూనే ఆత్మతత్త్వాన్ని తెలుసుకొని 
దాని యందు క్రమక్రమంగా బుద్దిని స్థిరంగా నిలుపుకొన కలిగితే, వెంటనే కాకపోయినా, 
కొన్ని జన్మల తరువాత నైనా సకలదుఃఖాలూ నివర్తించి పరమానందరూప మైన మోక్షం 
లభిస్తుంది. ఆ స్థితి లభించా లంటే కొన్ని సాధనాలు అవలంబించాలి. 

తన ధర్మాన్ని నిర్వర్తించే టప్పుడు - “నా కర్తవ్యం నేను చేస్తున్నాను. దీనివల్ల 
ఫలం లభిస్తే మంచిదే. ఏ కారణంచేత నైనా లభించకపోతే నేను విచారించవలసిన పని 
లేదు. నా ధర్మం నేను నిర్వర్తించాను కదా?” అను దృష్టితో ఉండాలి. అలా చేసిన 
పనులు కర్తకు బంధహేతువులు కావు. ఈ విధంగా చేసిన కర్మకు ఫలం సిద్ధించినా, 
సిద్ధించకపోయినా సమంగా ఉండడమే, సమదృష్టితో ఉండడమే కర్మయోగం. అది 
అలవరచుకో. అప్పుడు మనఃశాంతి లభిస్తుంది. 

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, 

మా కర్మఫల హేతుర్భూః మాతే సంగో౭_స్త్వ్వకర్శణి. 


భీష్మపర్వము 503 


యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ, 
సిద్ధసిద్యోః సమో భూత్వా; సమత్వం యోగ ఉచ్యతే. 
(భీష్మపర్వం 26.47,48. భ.గీ.2.47,48) 
పరమేశ్వరుడు సృష్టి ప్రారంభంలో మానవులకు రెండు నిష్టలు బోధించాడు. 
ఒకటి జ్ఞానయోగం, రెండవది కర్మయోగం. స్థిరంగా నిలబడి ఆచరించవలసిన పద్ధతి, 
అనుసరించవలసిన మార్గం “నిష్ట. జ్ఞానయోగులు జ్ఞాననిష్ట అవలంబిస్తారు. కర్మయోగులు 
కర్శనిష్ట అవలంబిస్తారు - 
లోకే౭_స్మిన్‌ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయానఘు, 
జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్‌. 
(భీష్మపర్వం 27.8. భ.గీ.3.8) 


1. వేదాలలో అనేక విధా లైన కర్మలు విధింపబడి ఉన్నాయి. కొన్ని కామ్యకర్మలు, 
కొన్ని నిత్యకర్మలు : ఏదైనా ఫలం కోరి - పశుపుత్రధనాదిక మైన, ఈ లోకంలోనే ఈ 
జన్మలోనే పొందదగిన, ఫలంగాని, మరణానంతరం మరొక జన్మ ఎత్తి అనుభవించవలసిన 
స్వర్ణం మొద లైన ఫలం గాని కోరి చేసే కర్మ కామ్యకర్మ మనస్సును, కామక్రోధాదిమాలిన్యా 
లేవీ లేకుండా పరిశుద్ధం చేసే, సంధ్యావందనం, అగ్నిహోత్రం, దానం చేయడం - నా 
ధర్మం గాన చేస్తున్నాను అను దృష్టితో చేసే దానాదికర్మలు, తలిదండ్రులు మొదలైన 
పెద్దల సేవ - ఇవన్నీ నిత్యకర్మలు. 

2. నిత్యకర్మలను తప్పకుండా ఆచరించడం మంచిది. కామ్యకర్మలలో ఏవి తప్పవో 
వాటిని మాత్రమే చేస్తూ అనగా ఇహలోకంలో ఏవి లేకపోతే జీవనమే శక్యం కాదో 
అలాంటి వాటినే ఆచరిస్తూ, మిగిలిన కామ్యకర్మలను ఎక్కువగా చేయకుండడం మంచిది. 
ఎందువల్ల ననగా అవి బంధహేతువులు. వాటి ఫలాలు అనుభవించడం కోసం మళ్లీ 
మళ్లీ జన్మ లెత్తవలసి వస్తుంది. జన్మాభావాన్ని మోక్షాన్ని కోరేవాళ్లు కామ్యకర్మ లాచరించడం 
మంచిది కాదు. 

3. మానవుని దృష్టి జ్ఞానసంపాదనం ద్వారా మోక్షం సంపాదించడం మీదనే 
నిత్యమూ ఉండాలి. అందునిమిత్తం మనస్సును పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అందుకై 
భగవంతుడు అనేక మైన ఉపాయాలు సూచించాడు. 


(అ) అన్ని కర్మలూ భగవదర్పణబుద్ధితో చెయ్యాలి. 
(ఆ) వైరాగ్యంచేత, నిత్యాభ్యాసంచేత మనస్సును అదుపులో పెట్టుకోవాలి. 


504 మహాభారతసారసంగ్రహము 


మనసును అదుపులో పెట్టుకుంటే ఇంద్రియా లన్నీ వాటంతట అవే వశం 


అవుతాయి. 


(ఇ) యోగాభ్యాసంచేత, మానావమానాలు, సుఖదుఃఖాదులు సమంగా 
చూడడంచేత మనస్సు స్వాధీనం అవుతుంది. దీనికి నిరంతరాభ్యాసం 


అవసరం. 


(ఈ) రాగ-ద్వేషాలు, కామ-క్రోధాలు విడనాడడానికి నిరంతరమూ ప్రయత్నం 
చెయ్యాలి. 

(6) జగత్తులో అంతటా పరమేశ్వరు డున్నాడు అను తీవ మైన భావన 
అలవరచుకోవాలి. 

(ఊ) నిర్గుణ మైన పరతత్త్వంమీద మనస్సు నిలపడం అనే అత్యున్నతస్థితిని 
పొందడానికి ముందు సగుణరూపంలో పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి. 
సర్వమూ పరమేశ్వరుని చేతిలో అప్పగించి పవిత్రజీవనం గడిపేవాని 
యోగక్షేమాలు ఆ పరమేశ్వరుదే చూచుకొంటాడు. 


(బు) మహాజ్ఞాని యై పరతత్త్వసాక్షాత్మారం లభించినస్థితి కలిగే వరకు ప్రతి 
ఒక్కడూ తనకు శాస్త్రం విధించిన కర్మ చేసితీరాలి. 


(బూ) నీవు క్షత్రియుడవు; ధర్మాన్ని రక్షించడంకోసం, దానికి విరుద్ధంగా ప్రవర్తించే 
వాళ్లను దండించడం, వాళ్లను నశింపచేయడం నీ ధర్మం. అందుచేత 
నీవు యుద్ధం చెయ్యాలి. సంన్యాసి వలె భిక్షం ఎత్తుకొని జీవించడం నీ 
ధర్మం కాదు. 
ఇది కృష్ణుడు అర్జునునకు గీతలో చేసిన ఉపదేశం సారం 
తాను చేసిన ఉపదేశం అర్జునుని మనస్సుకు ధృఢంగా పట్టడానికై కృష్ణుడు తన 
విశ్వరూపం కూడ చూపించి ఆతని సందేహా లన్నీ పటాపంచ లయ్యే టట్లు చేశాడు. 

సాక్షాత్తు భగవంతుని ద్వారా మహోపదేశం పొందిన అర్జునుడు- “అచ్యుతా! నా 
మోహం అంతా తొలగిపోయింది. వెనుక చదివిన శాస్తాలలోని విషయా లన్నీ మళ్లీ 
స్మృతిపథంలోనికి వచ్చాయి. నా సందేహా లన్నీ పటాపంచలైపోయాయి. నీవు చెప్పినట్లే 
చేస్తాను ఇదిగో సిద్ధంగా ఉన్నాను.” 


భీష్మపర్వము 505 


నష్టో మోహః స్మృతిర్లబ్దా త్వత్ససాదాన్మయాచ్యుత, 
స్థితోల_స్మి గతసందేహః కరిష్యే వచనం తవ. 
(భీష్మపర్వం 42.78. భ.గీ. 18.87) 
అని కృష్ణునితో వినయపూర్వకంగా పలికాడు. 
ఈ విషయం అతా ప్రత్యక్షంగా చూచి, చూచినది చూచినట్లు ధృతరాష్ట్రునికి 
చెప్పిన సంజయుడు - 
ధృతరాట్టా! యోగేశ్వరు డైన కృష్ణు డెక్క డుంటాడో, అర్జునుడు ధనుర్ధరుడై ఎక్కడ 
నిలబడతాడో అక్కడ సంపద, విజయము, ఐశ్వర్యమూ, నీత్రీ ఇవన్నీ తప్పక స్థిరంగా 
ఉంటాయి అని నా సుదృఢ మైన విశ్వాసం. 
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్షో ధనుర్ధరః, 
తత్ర శ్రీర్విజయో భూతిర్‌ధ్రువా నీతిర్మతా మమ. 
(భీష్మపర్వం 42.78. భ.గీ. 18-78) 
అని అంటాడు. 


యుధిష్టిరుడు యుద్దానికి భీష్మాదుల అనుజ్ఞ తీసుకొనుట 
అర్జునుడు గాండీవమూ బాణాలూ చేత ధరించి నిలబడడం చూచి పాండవపక్షానికి 
చెందిన మహారథు లందరూ మళ్లీ సింహనాదాలు చేశారు. 


రెండు సేనాసముద్రాలలోను కదలిక ప్రారంభం అయింది. 


అంతలో యుధిష్టిరుడు కవచం తీసివేసి, ఆయుధాలు క్రింద ఉంచి, రథం దిగి 
పాదచారియై, అంజలి ఘటించి పూర్వాభిముఖుడై భీష్మ డున్న వైపు వెళ్లిపోతున్నాడు. 
ఏమీ మాటలాడకుండా అలా శత్రుసైన్యం వైపు నడచివెళ్లిపోతూన్న ఆతనిని చూచి వెంటనే 
అర్జునుడూ, మిగిలిన సోదరులూ కూడా రథాలనుండి దిగి ఆతని వెనుకనే నడచి వెళ్లారు. 
వాళ్ల వెనుక కృష్ణుడు, మిగిలిన రాజప్రముఖులూ వెళ్లారు. 


“రాజా! యుద్ధం ప్రారంభం అవబోతూంటే కవచాలు ఆయుధాలు విడిచివేసి, 
మాటలాడకుండా మమ్ముల నందరినీ వదలి ఎక్కడికి వెళ్లిపోతున్నావు” అని సోదరు 
లందరూ అడుగుతున్నా ఏమీ మాటలాడకుండా అతడు అలా వెళ్లిపోతూనే ఉన్నాడు 


అప్పుడు కృష్ణుడు - నా కీతని అభిప్రాయం అర్థం అయింది - ఇతడు భీష్మ- 
ద్రోణ - శల్యాదులకు మిగిలిన పూజ్యులకూ అభివాదనం చేసి వారి అనుమతి కోరి 
యుద్దం చెయ్యా లనుకుంటున్నాడు. 


506 మహాభారతసారసంగ్రహము 


పెద్దల అనుమతి తీసికొనకుండా వాళ్లతో యుద్దానికి దిగినవానికి వాళ్ల శాపం 
తగులుతుంది. యథాశాస్త్రంగా వాళ్ల అనుమతి తీసికొన్న తరువాత యుద్ధం చేసేవానికి 
తప్పక జయం లభిస్తుంది అని అతిప్రాచీనకాలం నుంచీ వస్తున్న ఆచారం. ఇది నా 
అభిప్రాయం కూడ. 


శ్రూయతే హి పురా కల్పే గురూనననుమాన్య యః, 
యుధ్యతే స భవే ద్వ్యక్తమపధ్యాతో మహత్తరైః, 
అనుమాన్య యథాశాస్త్రం యస్తు యుధ్యేన్మహత్తరైః, 
ధ్రువస్తత్ర జయో యుద్ధే భవేదితి మతిర్మమ. 
(భీష్మపర్వం 34. 23,24) 


అన్నాడు. 

కౌరవుల సైనికు లందరూ - “ఇతడు మన సైన్యం చూచి భయపడి భీష్ముణ్ణి 
శరణు వేడడానికి వస్తున్నాడు; భీమాదు లైన మహావీరులు తన పక్షంలో ఉండగా పిరికిపంద 
వలె ఇతడు ఇలా చేయడం ఏమీ బాగు లేదు. ఇతడు నిజంగా క్షత్రియకులంలో 
పుట్టినవాడేనా!” అటూ నిందించారు. ఈ విధంగా కౌరవసైనికు లందరూ ఆనందంతో 
బట్టలు పైకి ఎగరవేస్తూ పాండవుల్నీ కృష్ణుణ్లీ ఛీకొట్టారు. వెంటనే అందరూ నిఃశ్శబ్దంగా 
అలాగే నిలబడి చూస్తున్నారు - “ఇతడు భీష్ముణ్ణి ఏమ్‌ ప్రార్థిస్తాడో, ఆయన ఏ మంటాడో” 
అనుకొంటూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. 

టబ = 

ఇంతలో యుధిష్టిరుడు సోదరులతో భీష్ముని సమీపించి రెండు చేతులతో రెండు 
పాదాలు స్పృశించి అభివాదనం చేసి - “ఎదిరింప శక్యం కానివాడా! నిన్ను 
అడుగుతున్నాను. నీతో యుద్ధం చేయబోతున్నాం; అనుమతి ఇయ్యి. ఆశీస్సులు కూడ 
ఇయ్యి” అన్నాడు. 

“యుధిష్టిరా! నీవు ఇలా చేయకపోతే, “నీకు యుద్ధంలో పరాజయం కలుగు 
గాక” అని శపించి ఉందేవాళ్లి. నీకు యుద్ధంలో జయం లభించుగాక. ఇంకా ఏమి 
కావాలో కోరుకో. 

మహారాజా! పురుషుడు అర్థానికి (ధనానికి) దాసుడు కాని, అర్ధం మాత్రం ఎవరికీ 
దాసుడు కాదు అనే మాట సత్యం. అర్థంచేత నేను కౌరవులకు కట్టుబడిపోయాను. 

అర్థస్య పురుషో దాసో దాసస్త్వర్షో న కస్యచిత్‌, 

ఇతి సత్యం మహారాజ! బడ్గో9_స్య్వర్థేన కౌరవైః. 


భీష్మపర్వము 507 


యుద్ధం తప్ప (యుద్దాన్ని గూర్చి తప్ప) నీకు మరేమి కావాలో చెప్పు” అన్నాడు 
భీష్ముడు. “మహాబాహూ! ఎల్లప్పుడూ నా క్షేమాన్ని కోరుతూ ఉండు. కౌరవుల పక్షాన్నే 
యుద్ధం చెయ్యి” అన్నాడు యుధిష్టిరుడు. 

“వాళ్ల పక్షంలోనే యుద్ధం చేస్తాను. నీ వింకా ఏదో అడగదలచు కొంటున్నట్లు 
కనబడుతున్నది” అని భీష్ముడు పలకగా, యుధిష్టిరుడు - “జయింప శక్యం కాని నిన్ను 
ఎలా వధించాలో చెప్పు” అని అడిగాడు. 


“నేను యుద్ధం చేస్తూండగా నన్నెవరూ చంపజాలరు. ఇంతకీ నా కింకా మరణ 
సమయం రాలేదు. మళ్లీ రా” అన్నాడు భీష్ముడు. 

యుధిష్టిరుడు ద్రోణ-కృప-శల్యుల దగ్గరికి కూడ వెళ్లి అభివాదనం చేసి ఆశీర్వచనం 
కోరగా వాళ్లు కూడ భీష్మ డన్నట్లే - “మేం అర్థంచేత కౌరవులకు కట్టుబడిపోయి ఉన్నాం” 
అంటూ నీకు జయం లభిస్తుంది అన్నారు. 


ద్రోణాచార్యుణ్ణి నిన్ను వధించడానికి ఉపాయం ఏమని అడగగా “నా చేతిలో 
ఆయుధం ఉన్నంతవరకు నన్ను ఎవ్వరూ ఏమీ చేయజాలరు, చాల అప్రియమైన వార్త 
సత్యవాక్కు గలవారినుండి ఎవరినుండైనా విని నేను పడిపోతే అప్పుడు మాత్రమే నన్నెవరైనా 
చంపగలరు” అని ఆయన చెప్పాడు. 


కృపాచార్యునికి మరణం లేకపోవడంచేత - అతడు “సరే! నువ్వు యుద్ధం చెయ్యి; 
జయం నీకే లభిస్తుంది” అని అన్నాడు. 


యుధిష్టిరుడు శల్యునికి కర్ణుని విషయంలో ఆత డిచ్చన మాట గుర్తు చేశాడు. 
ఆత డట్లే కర్ణుని తేజోవధ చేస్తాను అని చెప్పాడు. 


తరువాత యుధిష్టిరుడు, తమ్ములతో తన సైన్యంలోనికి వచ్చాడు. 


కృష్ణుడు కర్ణుని దగ్గరకు వెళ్లి - “నీవు భీష్ముడు జీవించి ఉండగా ఆయుధం పట్ట 
నని ప్రతిజ్ఞచేసి నట్లు విన్నాం. అందుచేత ఆతడు చనిపోయేవరకు పాండవుల పక్షంలో 
ఉండి యుద్ధం చెయ్యి. తరవాత కౌరవపక్షానికి వెళ్లవచ్చును” అన్నాడు. 


“నేను దుర్యోధనుని హితం మాత్రమే కోరేవాణ్లి, నేను నా ప్రాణాలు ఆతని కొరకు 
మాత్రమే విడుస్తాను” అని కర్ణుడు సమాధానం చెప్పాడు. 

యుధిష్టిరుడు సైన్యం మధ్య నిలబడి - “ఆ పక్షంలో ఉన్నవా శ్లైవరైనా మా 
పక్షంలోనికి రావాలని అనుకుంటే రావచ్చు. మేం వాళ్ల సాహాయ్యం కోరుతున్నాం” అని 
బిగ్గరగా ఘోషించాడు. 


508 మహాభారతసారసంగ్రహము 


అప్పుడు యుయుత్సువు యుధిష్టిరుని వద్దకు వచ్చి - “నీకు అంగీకార్యమైతే 
నేను నీ పక్షంలో చేరి కౌరవులతో యుద్ధం చేస్తాను” అన్నాడు. 


“తప్పకుండా ర్వా; నా కోరిక, కృష్ణుని అభిప్రాయమూ కూడ అదే. మా పక్షాన 
ఉంటూ దుష్టు లైన నీ సోదరులతో యుద్ధం చెయ్యి. ఆ దుర్చుద్ధి యైన దుర్యోధను 
డెలాగా జీవించడు. ధృతరాషునకు పిండోదకాదులు నీమీదనే ఆధారపడి ఉన్నాయి” 
అంటూ యుధిష్టిరుడు ఆతనిని సాదరంగా తన వైపు రప్పించుకొన్నాడు. 


మాన్యుల విషయంలో పాండవులు చూపిన ఆ గౌరవభావాన్ని చూచి అక్కడి 
వాళ్లందరూ వాళ్లను పూజించారు. జ్ఞాతుల విషయలో వాళ్ల కున్న దయ, స్నేహం మొదలైన 
వాటిని గూర్చి ఒకరితో ఒకరు హర్షగద్దదమైన మాటలతో చెప్పుకున్నారు. 


యుధిష్టిరాదులు మళ్లీ కవచం, ఆయుధాలు మొదలైనవి ధరించారు. శంఖాలు, 
రణభేరులూ (మోగాయి. 


“యుద్ధం ప్రారంభంలో ముందుగా మావాళ్లు కొట్టారా, ఇతరులు కొట్టారా” అని 
ధృతరాష్రుడు ప్రశ్నించాడు. 

“యుద్ధం ప్రారంభంలో భీమసేనుడు చాల బిగ్గరగా గర్జించాడు. ఆతని గర్జన 
శంఖ - భేర్యాదుల గర్జనను కూడ కప్పివేసింది. అప్పుడు నీ కుమారులు ఆతనిని 
చుట్టూ ముట్టి ఆతనిపై శరవర్షం కురిపించారు. యుద్ధం ఆ విధంగా ప్రారంభం అయినది” 
అని అంటూ సంజయుడు ఎవరు ఎవరితో ఏ విధంగా తలబడ్డారో విస్తృతంగా వర్ణించి 
చెప్పాడు. 


మొదటి రోజు జరిగిన సంగ్రామంలో శల్యుడు ఉత్తరుణ్ణి, భీష్ముడు శ్వేతునీ 
సంహరించారు. ఎందరో సైనికులు, గజాదులు మరణించాయి. మొదటి రోజున భీష్ముని 
ప్రతాపాన్ని ఎవరూ సహించలేకపోయారు. సాయంకాలం అవగానే సైన్యాలు ఉప 


శ్ర 
సంహరించారు. 


మొదటి రోజు యుద్ధంలో భీష్మబాణజ్వాలలకు వేలకొలది సైనికులు అగ్నిలోపడ్డ 
మిడతల వలె నశించడం చూచే సరికి యుధిష్టిరునకు దిగులు పుట్టింది. సోదరులనూ, 
కృష్ణుణ్ణీ ఇతర యోధప్రముఖులనీ పిలిపించి కృష్ణునితో - “కృష్ణా! ఇంతమంది రాజులను 
మృత్యుముఖానికి అప్పగించి నట్లు భీష్మునికి అప్పగించడం కంటె నేను అరణ్యానికి వెళ్లి 
అక్కడ ప్రశాంతంగా జీవించడం మంచి దని తోస్తూన్నది. ఇంత మంది ఇలా నళిస్తూంటే 
ఏమి చెయ్యాలో తెలియడం లేదు” అన్నాడు. కృష్ణుడు ధైర్యం చెప్పాడు. 


భీష్మపర్వము 509 


మరునాడు యుద్ధంలో క్రౌంచారుణవ్యూహంలో సైన్యాన్ని నిలబెట్టి కౌరవులతో 
యుద్ధం చెయ్యాలని యుధిష్టిరాదులు నిర్ణయించుకున్నారు. వాళ్ళ వ్యూహాన్ని ఎదిరించడానికి 
భీష్మాదులు మహావ్యూహం పన్నారు. 

ఆ రోజున అర్జునుడు విజృంభించాడు. దుర్యోధనుడు భీష్ముని దగ్గరికి వెళ్లి - 
“అర్జునుడు మన సైన్యాలన్నీ సంహరిస్తున్నాకూడ నా హితాన్ని కోరే వాడైనా కర్ణుడు నీ 
మూలాన శస్త్రసంన్యాసం చేసి కూర్చున్నాడు. ఈ అర్జునుణ్ణి మీ రందరూ అడ్డుకోవాలి” 
అన్నాడు. ఆ మాటలు విని భీష్ముడు అర్జునుని ఎదిరించి తీవ్రంగా యుద్ధం చేశాడు. 
ద్రోణ - ధృష్టద్యుమ్నుల మధ్య యుద్ధం జరిగింది. 

భీముడు శక్రదేవుణ్ణీ, భానుమంతుణ్జీ, హేతుమంతుణ్ణీ వారి సైన్యాలను 
సంహరించాడు. 


అర్జున -అభీమన్యులు వేలకొలదీ యోధులను, రథికులను, గజాలను 
సంహరించారు. వాళ్లిద్దరినీ అడ్దుకొనగలిగనవారు ఎవరూ ఆనాడు కౌరవసైన్యంలో 
కనబడలేదు. 


మూడవనాటి యుద్ధంలో భీష్ముడు గారుడవ్యూహం రచించాడు. అర్జున - 
ధృష్టద్యుమ్నులు గారుదవ్యూహాన్ని ఎదిరించడానికి అర్ధచంద్రవ్యూహం నిర్మించారు. రెండు 
సైన్యాల మధ్య తుముల యుద్ధం జరిగింది. అర్జున - భీమసేన - ఘటోత్మచుల ధాటికి 
నిలవజాలక కౌరవసైన్యాలు పారిపోయాయి. 


తన సైన్యం అలా పారిపోతూంటే చూచి దుర్యోధనుడు భీష్ముని దగ్గరకు వచ్చి - 
పితామహా! నువ్వు, ద్రోణుడు, ద్రోణపుత్రుడు, కృపాచార్యులు - మీ రందరూ ఉంటూండగా 
సైన్యం ఇలా పారిపోవడం ఏమీ బాగులేదు. పాండవులు మీ ముందు నిలవగల రని 
నేను అనుకొనను. 

పాండవులు సైన్యాన్ని ఈ విధంగా సంహరిస్తూండగా చూస్తూ ఊరుకొన్నా వంటే 
దీనిని పట్టి పాండవులను వధించడం నీకు ఇష్టం కా దని తెలుస్తూన్నది. 

అనుగ్రాహ్యాః పాణ్డుసుతాస్తవ నూనం పితామహ, 

యథేమాం క్షమసే వీర వధ్యమానాం వరూథినీమ్‌. (భీష్మపర్వం 58.87) 

నేను పాండవులతోను, సాత్యకితోను, ధృష్టద్యుమ్నునితోను యుద్ధం చెయ్యను 
అని నీవు ముందుగానే చెపితే బాగుందేది. నువ్వు అలా చెపితే నేను ద్రోణునితోను, 
కృపునితోను, కర్గునితోను ఆలోచించి ఏం చెయ్యాలో నిశ్చయించుకొని ఉండేవాడిని. మీ 


510 మహాభారతసారసంగ్రహము 


రిద్దరూ నన్నిప్పుడు విడిచివేయా లను అభిప్రాయంతో లేకపోతే మీ పరాక్రమం అంతా 
చూపి యుద్దం చెయ్యాలి అన్నాడు. 
® 

ఆ మాటలు విన్న భీష్ముడు కోపంగా కళ్లు పైకెత్తి చూస్తూ - “రాజా! ఇంద్రునితో 
కలిసి దేవత లందరూ వచ్చినా యుద్ధంలో పాండవులను జయించజాలరు అని, నేను నీ 
హితం కోరి ఏన్నోమార్లు చెప్పాను. వృద్దుణ్ణెనా యథా శక్తిగా యుద్ధం చేస్తాను చూడు” 
అన్నాడు. 

ఆయన మాటలు వినగానే కౌరవులు శంఖ-భేర్యాదిధ్వనులు చేశారు. ఆ ధ్వని 
విని పాండవులు కూడ శంఖాలను పూరించి భేరీలు (మోగించారు. 


ఆ విధంగా భీష్ముడు తన శక్తి నంతనీ వినియోగించి యుద్ధం చేయడానికి 
నిశ్చయించుకున్నాడు. అప్పటికి ప్రొద్దు పశ్చిమానకు వాలుతూన్నది. మళ్లీ భయంకరమైన 
యుద్ధం ప్రారంభం అయింది. పారిపోతూన్న కౌరవసైన్యం అంతా వెనుకకు మరలింది. 
భీష్ముని ప్రతాపానికి ఆ సమయంలో పాండవసైన్యా లేవీ నిలవలేకపోయాయి. 

అది చూచి కృష్ణుడు - “అర్జునా! చూడు, భీష్మ డిప్పుడు సర్వసంహారానికి 
పూనుకొన్నాడు. నీ విలా ఉపేక్షిస్తే కుదరదు. నీవు చేసిన ప్రతిజ్ఞను సార్థకం చేసికొనే 
సమయం వచ్చింది” అన్నాడు అర్జునునితో. 

“మన రథం భీష్ముని వైపు నడిపించు” అన్నాడు అర్జునుడు. రథం అటు వైపు 
వెళ్లింది. కాని దానిని భీష్ముడు శరవర్షంతో కప్పివేశాడు. కృష్ణునిపై కూడ బాణాలు 
ప్రయోగించాడు. అర్జునుడు తట్టుకోలేక ఉక్కిరి బిక్కి రైపోతున్నాడు. 

అప్పుడు కృష్ణుడు అదంతా చూసి, అర్జునుడు మందవీర్యు డైపోయా డని 
గ్రహించాడు. రణరంగంలో తీక్టమైన బాణాలచేత వేధింప బడుతున్నా కూడ, భీష్మునిది 
పైచేయి అవడంచేత, భీష్మునిమీద నున్న గౌరవం చేతా అర్జును దేమి చెయ్యాలో తెలియని 
పరిస్థితిలో ఉన్నాడు. 

అర్జునో హి శరైస్తీక్లెర్వధ్యమానో9 పి సంయుగే, 

కర్తవ్యం నాభిజానాతి రణే భీష్మస్య గౌరవాత్‌. (భీష్మపర్వం 59.72) 

ఇంక ఉపేక్షిస్తే పాండవసైన్యం అంతా నశించిపోతుంది. ఇప్పుడు నేనే ఈ భీష్ముణ్ణి 
సంహరించాలి” అనుకొన్నాడు కృష్ణుడు. 

కృష్ణుడు ఇలా అనుకొంటూండగా భీష్ముడు శరవర్షం ముమ్మరంచేశాడు. భీష్ముడు 
ఈ విధంగా అర్జునవాసుదేవులను ఆక్రమించడం చూచిన సాత్యకి వాళ్లకు సహాయం 


భీష్కపర్వము 511 


చేయడానికై వస్తూ పారిపోతున్న యోధుల నందరినీ - “మీరు పిరికిపందల వలె ఇలా 
పారిపోవడం యుక్తం కాదు. రండి, శత్రువును ఎదుర్మొందాం” అని ప్రోత్సహిస్తున్నాడు. 

అది చూచి కృష్ణుడు సాత్యకిని ప్రశంసిస్తూ - “సాత్యకీ! పారిపోతూన్న వాళ్లందరినీ 
పారిపోనీ. ఉన్నవాళ్లని కూడా పారిపోవా లనుకుంటే పారిపోనీ. ఇప్పుడు నేను భీష్మాదుల 
నందరినీ సంహరించి యుధిస్టిరాదులకు సంతోషం కలిగించాలని నిశ్చయించు కొన్నాను” 


యే యాన్తి తే యాన్లు శినిప్రవీర 
యే౭_పి స్థితాః సాత్వత తే౭_పి యాన్సు, 
భీష్మం రథాత్పశ్య నిపాత్యమానం 
ద్రోణం చ సంఖ్యే సగణం మయాద్య. (భీష్మపర్వం 59. 84) 
నిహత్య భీష్మం సగణం తథాజౌ 
ద్రోణం చ శైనేయ రథప్రవీరౌ, 
ప్రీతిం కరిష్యామి ధనంజయస్య 
రాజ్ఞశ్చ భీమస్య తథాశ్వినోశ్చ. (భీష్మపర్వం 59.56) 
ఇలా అంటూ కృష్ణుడు సంకల్పమాత్రంచేతనే తన చేతలోనికి వచ్చిన 
దేదీప్యమానంగా నిప్పులు కురుస్తూన్న చక్రాయుధంతో భీష్మునిమీదికి లంఘించాడు. 
అలా తన మీదికి వస్తూన్న కృష్ణుణ్ణి చూచి భీష్ముడు ఏ మాత్రము చలించక తన 
ధనస్సును లాగుతూనే ఉన్నాడు. గోవిందునితో ఇలా అన్నాడు - 
దేవేశా! జగన్నివాసా! మాధవా! చక్రపాణీ! రమ్ము, రమ్ము. సర్వశరణ్యా! లోకనాథా! 
ఈ రథోత్తమంనుండి నన్ను బలాత్మారంగా క్రిందికి పడత్రోయుము. 


కృష్ణా! నువ్వు చంపినా కూడ, నాకు ఇహలోకంలోను, పరలోకంలోనూ కూడ 
శ్రేయస్సే కలుగుతుంది. ఓ! మహావీరా! యదునాథా! ఈనాడు నువ్వీ విధంగా నన్ను 
ఆక్రమించడంచేత నన్ను మూడు లోకాలూ అభినందిస్తాయి. 
ఏహ్యేహి దేవేశ జగన్నివాస 
నమోస్తు తే మాధవ చక్రపాణే! 
ప్రసహ్య మాం పాతయ లోకనాథ 
రథోత్తమాత్‌ సర్వశరణ్య సంఖ్యే, 
త్వయా హతస్యాపి మమాద్య కృష్ణ 
(శ్రేయః పరస్మిన్నిహ చైవ లోకే, 


512 మహాభారతసారసంగ్రహము 


సంభావితో9_స్యన్థకవృష్టినాథ 
లోకైస్రిభిర్వీర తవాభియానాత్‌. (భీష్మపర్వం 59. 97,98) 

అర్జునుడు వెంటనే రథం నుంచి క్రిందికి దుమికి కృష్ణుని వెనుకనే పరుగెత్తి 
ఆతనిని అడ్డుకున్నాడు. కోపావేశంలో ఉన్న కృష్ణుడు అర్జునుణ్ణి కూడా లాగికొంటూ 
ముందుకు దూసుకొని పోతున్నాడు. అప్పుడు అర్జునుడు అతి కష్టం మీద నిలద్రొక్కుకొని 
కృష్ణునితో- “కృష్ణా! వీళ్లనందరినీ సంహరిస్తానని నేను చేసిన ప్రతిజ్ఞను నేనే నెరవేరుస్తాను. 
నా సోదరుల మీదా పుత్రులమీదా ఒట్టు పెట్టి చెపుతున్నాను. నువ్వు వీళ్లను చంపవద్దు” 
అని ప్రార్థించాడు. 


కృష్ణుడు శాంతించి తిరిగి రథం ఎక్కి పాంచజన్యశంఖం పూరించాడు. అర్జునుడు 
ద్విగుణీకృత మైన ఉత్సాహంతో విజృంభించి శత్రుసంహారం ప్రారంభించాడు. 


దుర్యోధనుడు భీష్మునితోను, భూరిశ్రవునితోను కలిసి వచ్చి అర్జునుణ్ణి ఎదిరించాడు. 
అర్జునునిపై అందరూ బాణవర్షం కురిపించారు. 


అప్పుడు అర్జునుడు మహేంద్రాస్తాన్ని ప్రయోగించి శత్రువుల నందరినీ 
నివారించాడు. ఈలోగా గాండీవధ్వని విన్న ద్రుపదుడు, విరాటుడు అర్జునునికి సాహాయ్యం 
చేయడానికై వచ్చారు. వీళ్లందరి ధాటికి తట్టుకోలేక కౌరవవీరు లందరూ శస్తాలు వదలి 
పారిపోయారు. 


ఇంతలో సాయంకాలం అయింది. రెండు సైన్యాలు ఉపసంహరించడంతో, 
పాండవులు విజయానందంతోను, కౌరవులు పరాజయదుఃఖంతోను తమతమ ఆవాసాలు 
చేరుకొన్నారు. 

నాల్గవ రోజున భీష్ముడు సైంధవాదులతో పెద్ద సైన్యాన్ని తీసికొని యుద్ధరంగం 
ప్రవేశించాడు. కృష్ణార్జునులు సైన్యంతో రణరంగంలో ప్రవేశించారు. అర్జున - అభిమన్యు 
- ధృష్టద్యుమ్నులు కౌరవసైన్యాన్ని సంహరించారు. భీమసేనుడు వందలకొలది గజాలను 
చంపివేశాడు. భీమసేనునికి ఆ సమయంలో అభిమన్యుడు మొదలైన వీరులు సహాయులుగా 
నిలచారు. సాత్యకీ, ఘటోత్మచుడూ వేలకొలది కౌరవసైనికులను హతమార్చారు. ఆనాటి 
యుద్ధంలో కొందరు ధృతరాష్ట్ర కుమారులు కూడ భీముని చేతిలో మృతి చెందారు. ఆ 
విధంగా భీముడు దొరికిన ధృతరాష్ట్రపుత్రుల నందరినీ చంపివేస్తూండడం దూరం నుండి 
చూచిన భీష్ముడు - “మిగిలిన వాళ్ల నైనా వెళ్లి రక్షించండి” అని కొందరు మహారథికులను 
పంపాడు. 


భీష్మపర్వము 513 


అది చూచి అభిమన్యుడు మొదలైన పాండవవీరులు భీముని రక్షణకై అక్కడికి 
చేరారు. భగదత్తుడు గజారూఢుడై పాండవసైన్యాన్ని సంహరిస్తూ భీముని ఎదుర్శొని 
ఆతనిని బాణాఘాతంచేత మూర్చితుని చేశాడు. భీముడు కొన్ని క్షణాలు రథస్తంభం 
పట్టుకొని నిలబడిపోయాడు. 


అది చూచిన ఘటోత్మచుడు వాని సహచరులైన రాక్షసులు నాలుగేసి దంతాల 
గజరాజులను మాయచే సృష్టించి వాటిపై ఎక్కివచ్చి భగదత్తుని గజాన్ని పీడిస్తూ ఆతనిపై 
విరుచుకొని పడ్డారు. 

అది చూచి భీష్మాదులు ఆతనిని రక్షించడానికై రాగా యుధిష్టిరాదులు ఘటోత్మచుని 
రక్షణకై వచ్చారు. 

అది చూచిన భీష్ముడు డ్రోణునితో - “ఇప్పుడు మనం ఇంతమంది మహావీరులు 
సహాయులుగా వచ్చి చేరిన, బలవీర్యసమావిష్టు డైన ఈ ఘటోత్మచునితో యుద్ధం 
చేయజాలం; ఇప్పుడే మన వీరు లందరూ క్షతగ్రాతులై అలసిపోయారు. అందుచేత ఈ 
నాటికి యుద్ధవిరామం ప్రకటించు. రేపు మళ్లీ వద్దాం” అన్నాడు. 


భీష్ముని మాటలు విని, ఘటోత్మచపీడితు లైన కౌరవు లందరూ రణరంగం నుండి 
ఏదో ఉపాయంచేత తప్పుకొన్నారు. 


ఈ విధంగా ఆనాటి యుద్ధంలో ఘటోత్మచుడు ప్రధానపాత్ర వహించాడు. కౌరవులు 
వెనుకకు తగ్గగానే పాండవులు విజయానందంతోను, దుర్యోధనుడు భ్రాతృమరణ 
దుఃఖంతోను తమ తమ శిబిరాలు చేరుకున్నారు. 

ధృతరాషునికి సంజయుడు యుద్ధవృత్తాంతం వర్ణించి చెప్పేటప్పుడు - “సంజయా! 
నీ వెప్పుడు చెప్పినా పాండవులు ఉత్సాహంతో యుద్ధం చేశారు. విజయం పొందారు 
అనీ, నావాళ్లు పరాజయం పొందా రనీ చెపుతున్నావు. ఇది వినడానికి నాకు చాల 
బాధాకరంగా ఉంది” అంటూండడమూ, “రాజా! నీవు మేం అందరమూ చెప్పిన మాటలు 
వినకుండా అనుసరించిన దుర్నీతి ఫలితమే ఇది. పాండవులు ధర్మాత్ములు, వాళ్లకు 
విజయం తప్పదు” అని సంజయుడు సమాధానం చెప్పడమూ జరుగుతూనే ఉండేది. 

నాల్గవనాటి యుద్దాన్ని గూర్చి విన్న తరువాత కూడ ధృతరాష్షుడు “భీష్మద్రోణాది 
మహావీరు లుండగా కూడ మావాళ్లు ఇలా పరాజయం పొందుతున్నా రెందుచేత?” అని 
సంజయుణ్ణి అడిగాడు. 


514 మహాభారతసారసంగ్రహము 


రాజా! నీ కుమారుడే ఆనాటి రాత్రి భీష్ముని దగ్గరికి వెళ్లి ఇదే ప్రశ్న వేశాడు. 
అప్పు డాతడు - “దుర్యోధనా! కృష్ణుడు సాక్షాన్నారాయణుడు. అర్జునుడు నరుడు. వాళ్లిద్దరినీ 
ఓడించడం ఎవరికీ శక్యం కాదు. ధర్మాత్ము లైన పాండవులను నీవు జయించజాలవు 
అని నే నెన్ని సార్లో నీకు చెప్పాను. నువ్వు వినలేదు. ఆ యా దుష్టనరేంద్రుల రూపాలలో 
జనించిన కొందరు రాక్షసులను సంహరించడానికే నారాయణుడు భూలోకంలో అవతరిస్తా 
డని చాలాకాలం క్రితం బ్రహ్మలోకంలో చర్చింపబడిన విషయం. అదే ఇప్పుడు 
జరుగుతూన్నది” అని భీష్ముడు చెప్పాడు” అని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు. 
(భీష్మపర్వం 65-69 అధ్యాయాలు. దీనిలో బ్రహ్మకృత నారాయణస్తుతి, భీష్ముడు చెప్పిన 
నరనారాయణాత్మ్కృష్ట్రము ఉన్నాయి). 

ఐదవ రోజున యుద్ధం (ప్రారంభం అయినది. భీష్ముడు తన సైన్యాన్ని 
మకరవ్యూహంలో నిలపగా పాండవులు తమ సైన్యం శ్యేనవ్యూహంలో నిలిపారు. 
ఉభయసేనలలోను మహావీరు లందరూ ఘోర యుద్దం చేశారు. వేల కొలది సైనికులు 
ప్రాణాలు విడిచారు. ఆనాటి యుద్ధంలో భూరిశ్రవస్సు పదిమంది సాత్యకి కుమారులను 
సంహరించాడు. సూర్యాస్తమయం కాగానే ఆనాటి యుద్ధం విరమించి సైనికులు తమ 
తమ స్థానాలు చేరారు. 

ఆరవనాటి యుద్ధంలో యుధిష్టిరుడు చెప్పగా ధృష్టద్యుమ్నుడు తన సైన్యాన్ని 
మకరవ్యూహంలో నిలిపాడు. కౌరవుల సైన్యం క్రౌంచవ్యూహంలో నిలబడింది. 

భీమసేనుడు కౌరవసేనామధ్యలో ఉన్న ధృతరాష్ట్రకుమారులను చూచి భీష్ముడు 
రక్షిస్తూన్న ఆ సైన్యంలోనికి ప్రవేశించి తీవ్రమైన శరాలతో అనేక హస్తి - అశ్వ - రథ - 
పదాతులను సంహరించాడు. భీమసేనుడు ఒంటరిగా సేనామధ్యంలో ప్రవేశించగానే 
ధృతరాష్ట్రకుమారులు, ఇతరవీరులూ కూడ అసహాయు డైన ఆతనిని సజీవంగా 
పట్టుకొనవలె నని నిశ్చయించుకొని ఆతనిని చుట్టు ముట్టారు. 


వాళ్ల అభిప్రాయం తెలిసిన భీమసేనుడు గదాపాణియై రథంనుండి క్రిందికి దిగి 
సైన్యా న్నంతనీ మర్జించాడు. 


కౌరవసేనామధ్యంలో భీమసేనుడు ఒంటరిగా ఉన్నట్లు చూచిన ధృష్టద్యుమ్నుడు 
అంతవరకు తనతో యుద్ధం చేస్తున్న ద్రోణుణ్ణి విడచి భీము డేర్చరచిన మార్గం ద్వారా 
కారవసె సైన్యమధ్యంలో ప్రవేశించాడు. అక్కడ భీమసేనుని రథంమీద భీమేే సనుడు 
కనబడలేదు. సారథి మాత్రమే ఉన్నాడు. దానితో ధృష్టద్యుమ్నుడు భీమసేనున కే మైనదో 
అని చాల భయపడి సారథిని అడిగాడు. 


భీష్మపర్వము 515 


“నన్నిక్కడనే ఉండమని చెప్పి భీమసేనుడు గదాపాణియై కురుసైన్యం మధ్య 
ప్రవేశించాడు” అని అతడు చెప్పగానే ధృష్టద్యుమ్నుడు భీమసేనుణ్ణి అన్వేషిస్తూ వెళ్లి 
మహావాయువు వృక్షాలను పడవేసి నట్లు శత్రువులను పడగొట్టుతూన్న భీమసేనుణ్ణి 
చూచాడు. 


వెంటనే ధృష్టద్యుమ్నుడు ఆతనిని తన రథం ఎక్కించుకొని, ఆతని శరీరంలోని 
శల్యాలు తీయించి ఆతనిని కౌగలించుకొన్నాడు. 


ఇంతలో దుర్యోధనుడు తన సోదరులతో కలసి ధృష్టద్యుమ్నభీమసేనుల మీదికి 
యుద్దానికై ముందుకు వచ్చాడు. ధృష్టద్యుమ్నుడు చలించక వాళ్లపై ప్రమోహనాస్త్రం 
ప్రయోగించాడు. దుర్యోధనాది ధార్తరాష్టులు స్పృహ తప్పి పడిపోయారు. సైన్యా లన్నీ 
చెల్లాచెద రైనవి. 

(ద్రుపదునితో దూరంగా యుద్దం చేస్తూన్న ద్రోణుడు దుర్యోధనాదులు ప్రమోహనాస్త్రం 
చేత స్పృహ తప్పి పడి ఉండడం చూచి, శీఘ్రంగా అక్కడికి వెళ్ల ప్రజ్ఞాస్తం ప్రయోగించి 
మోహనాస్తాన్ని నశింపచేశాడు. కౌరవసోదరులు మళ్లీ స్పృహలోనికి వచ్చారు. 

ధృష్టద్యుమ్న - భీమసేనులు మళ్లీ యుద్ధసంనద్దు లయ్యారు. యుధిస్టిరుడు వాళ్లిద్దరు 
ఏదో అపాయస్థితిలో ఉన్నా రని ఊహించి వాళ్లకు సహాయంగా అభిమన్యుడు మొదలైన 
పన్నెండుగురు వీరులను సైన్యంతో అక్కడికి పంపాడు. 


ద్రోణుడు పాండవసైన్యాన్ని సంహరించాడు. తిరిగి స్ఫృహలోనికి వచ్చిన 
దుర్యోధనుడు భీమసేనునితో యుద్దానికి తలబడ్డాడు. ఆతని సోదరు లందరూ అనుకొన్న 
ప్రకారం భీమసేనుణ్లి సజీవంగా పట్టుకొనడానికై చుట్టుముట్టారు. ఇంతలో అభిమన్యుడు 
మొదలైనవాళ్లు అక్కడికి రావడంతో వాళ్లు భీముణ్ణి విడిచి దూరంగా వెళ్లిపోయారు. 
వాళ్లని వెంబడిస్తూ భీమసేనుడు వెళ్లి యుద్ధం చేశాడు. 


అభిమన్యుడు మొదలైన వీరులను చూచి కౌరవవీరులు వాళ్లతో యుద్దానికి 
తలబడ్డారు. ఘోరయుద్ధం జరిగింది. రక్తం (ప్రవహించింది. దుర్యోధనుడు భీముని చేతిలో 
ఓడిపోయాడు. భీష్ముడు ఆతనికి ధైర్యం చెప్పాడు. 


ఏడవనాడు జరిగిన యుద్ధంలో కౌరవులు మండలవ్యూహము, పాండవులు 
వ(జ్రవ్యూహము నిర్మించారు. మహావీరుల మధ్య తుములయుద్ధం జరిగింది. 


ఎనిమిదవ రోజున కౌరవులు మహావ్యూహం నిర్మించుకొన్నారు. పాండవులు దీనికి 


516 మహాభారతసారసంగ్రహము 


ప్రతిగా శృంగాటకవ్యూహం నిర్మించుకొన్నారు. ఆనాటి యుద్ధంలో భీమసేనుడు 
పదిహేడుగురు ధృతరాష్ట్రపుత్రులను వధించాడు. 


నాగరాజపుత్రిక యందు అర్జునునకు జనించిన పుత్రుడు ఐరావతుడు ఆరుగురు 
శకుని సోదరులను సంహరించాడు. అలంబుషు డను రాక్షసుడు ఐరావతుణ్ణి వధించాడు. 


ఘటోత్మచునకూ దుర్యోధనునకు మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. దుర్యోధనుని 
రక్షించడానికి ద్రోణాదులు రాగా ఘటోత్కచుని రక్షణకై భీమాదులు వచ్చారు. జరిగిన 
తుములయుద్ధంలో కౌరవుల సైన్యం పరాజయం పొంది పారిపోయింది. సాయంకాలం 
యుద్ధవిరామం అవగానే వీరు లందరూ తమ తమ గుడారాలు చేరారు. 


రాత్రి దుర్యోధనుడు, దుఃశ్చాసనుడు, శకుని, కర్ణుడు - ఈ నలుగురూ కలసి 
మంతనాలు చేశారు. “ద్రోణుడు, భీష్ముడు, కృపుడు, శల్యుడు యుద్ధంలో పాండవులకు 
బాధ కలిగించడంలేదు. దానితో వాళ్లు రెచ్చిపోయి మన సైన్యాలను సంహరించివేస్తున్నారు. 
ఇట్టి పరిస్థితులలో ఏమి చెయ్యాలో తెలియడం లేదు” అని దుర్యోధను డన్నాడు. 


“భీష్ముడు అస్త్రసంన్యాసం చేస్తే నేను పాండవుల నందరినీ సంహరిస్తాను. అందుచేత 
నీవు భీష్ముని దగ్గరికి వెళ్లి ఈ విషయం ఆతనికి తెలుపుము” అని కర్చు డన్నాడు. 


“నే నిప్పుడే వెళ్లి భీష్మునితో మాటలాడి వస్తాను. ఆతడు శస్తాలు విదిలివేసిన 
తరువాత నీవు యుద్ధం చేయవచ్చును” అని కర్గునికి చెప్పి దుర్యోధనుడు తమ్ముళ్లతోను, 
ఇతరరాజులతోను కలిసి భీష్ముని శిబిరానికి వెళ్లాడు. భీష్మునితో - “శత్రుసూదనా! నీ 
పరాక్రమాన్ని చూచుకొని మేం జయిస్తా మనే ఆశతో యుద్ధం చేస్తున్నాం. నువ్వు మా 
ఆశను, నా ప్రతిజ్ఞను భగ్నం చేయకుండా పాండవులను సంహరించు. వాళ్లమీద దయచేత 
గాని, నామీద ద్వేషంచేత గాని, నా మందభాగ్యంవల్ల గాని నీవు వాళ్లను రక్షిస్తుంటే 
కర్ణుడు యుద్ధం చేయడానికి అనుమతి ఇయ్యి. అతడు పాండవులను, వాళ్ల మిత్రులను, 
బంధువులను సంహరిస్తాడు” అన్నాడు. 

ఆ మాటలు వినగానే భీష్ముడు మనస్సులో చాలా బాధ పడ్డాడు. “దుర్యోధనా! 
నేను అన్ని విధాలా నా బలపరాక్రమాలు ఉపయోగించి యుద్ధం చేస్తూనే ఉన్నాను. 
అర్జునుడెంత పరాక్రమశాలియో దుర్దియుడో నీవు అనేకపర్యాయాలు చూచియే ఉన్నావు 
కదా. అందుచేతనే పాండవులతో వైరం వలదని అనేకసమయాలలో చెప్పాను. నారదాదులు 
కూడ చెప్పారు. మోహవశంచేత నీవు ఏమి మాట్లాడవచ్చో, ఏమి మాట్లాడకూడదో 
తెలియకుండా ఉన్నావు. మరణం ఆసన్నమైనవానికి చెట్లన్నీ బంగారపు చెట్లల్లా 
కనబడతాయి. 


భీష్కపర్వము 517 


త్వం తు మోహాన్న జానీషే వాచ్యావాచ్యం సుయోధన, 
ముమూర్చుర్ణి నరః సర్వాన్‌ వృక్షాన్‌ పశ్యతి కాబ్బునాన్‌. 
(భీష్మపర్వం. 98. 17) 
నేను సోమకులను, పాంచాలులను అందరినీ సంహరిస్తాను. ఒక్క శిఖండిని మాత్రం 
వధించను. లేదా నేను వాళ్ల చేతిలో మరణిస్తాను. రేపు యుద్ధంలో చూచెదవుగాని 
అన్నాడు భీష్ముడు. ఆ మాటలు విని దుర్యోధనుడు భీష్మునకు అభివాదం చేసి తన 
గుడారానికి వెళ్లిపోయాడు. 


తొమ్మిదవనాటి యుద్ధం ప్రారంభం అయింది. కౌరవులు సర్వతోభద్రం అను 
వ్యూహం నిర్మించుకొన్నారు. పాండవుల సైన్యం మహావ్యూహంగా నిలిచింది. రెండు 
పక్షాల మహావీరులూ యుద్ధంలో పాల్గొన్నారు. తుములయుద్ధం జరిగింది. 


ద్రౌపదీపుత్రులు ఐదుగురు, అభిమన్యుడు అలంబుషు*డను రాక్షసునితో యుద్ధం 
చేశారు. అభిమన్యుణ్ణి ఎదిరింపజాలక కౌరవ సైన్యాలు పారిపోయాయి. 


అభిమన్యుడు అలంబుషుణ్ణి జయించాడు. అర్జునుడు భీష్మ - కృపులతోను, సాత్యకి 
ద్రోణ - అశ్వత్థామలతోను యుద్దానికి తలబడ్డారు. 


తరువాత అర్జునుడు ద్రోణ - సుశర్మలతో యుద్ధం చేస్తూండగా భీముడు శత్రువుల 
గజసేన నంతనీ సంహరించాడు. 


ఆనాడు సాయంకాలం భీష్ముడు విజృంభించి సకలసైన్య సంహారం ప్రారంభించాడు. 
పాండవసేన వెనుకకు పారిపోయింది. అది చూచి అర్జునుడు భీష్ముణ్ణి ఎదిరించాడు. 
అర్జునుణ్ణి చూడగానే పాండవుల సైన్యం మళ్లీ యుద్ధరంగంలో ప్రవేశించింది. భీష్మార్షునుల 
మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. 

భీష్ముడు పాండవసైన్యా న్నంతనీ సంహరిస్తూండగా చూచి కృష్ణుడు ఆతనిని 
సంహరించడానికై చక్రధారియై రథం దిగి వెడుతూండగా అర్జును డడ్డుకొని “నేనే 
సంహరించి నా ప్రతిజ్ఞ నిలుపుకొంటాను” అని అంటూ కృష్ణుణ్ణి వెనుకకు తీసికొని 
వచ్చాడు. ఇది రెండవ సారి. తొమ్మిదవ రోజు యుద్ధం సాయంకాలం ఆగిపోయింది. 


ఆ రోజు రాత్రి పాండవులు, కృష్ణుడు, ఇతర మిత్రరాజులూ అందరూ కలిసి - 
“ఈ భీష్ముడు చాల భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు. ఈయన జీవించి ఉండగా 
మనకు జయం లభిచడం కల్ల. ఆయనను వధించే ఉపాయం ఏమా” అని ఆలోచించ 


* దుర్యోధనుని పక్షంలో అలంబుషనామధేయులు నలుగురున్నారు. 


518 మహాభారతసారసంగ్రహము 


సాగారు. ఇప్పుడు కూడ యుధిష్టిరుడు, తన సహజమైన ధోరణిలో - “నేను యుద్ధం 
చేయను. అరణ్యానికి వెళ్లి జీవించడం మంచిది. ఇప్పటికే నా సోదరులు చాల పీడితులై 
ఉన్నారు” అంటూ ప్రారంభించాడు. కృష్ణుడు కూడా వెనుకటి వలెనే ఆతనికి ధైర్యం 
చెప్పి ఆ ఆలోచన నుండి తప్పించాడు. 


యుధిష్టిరుడు యుద్ధప్రారంభంలో భీష్ముడు తన కిచ్చిన మాటను గుర్తుచేసికొని 
“నీ కేదో ఉపాయం చెపుతాను, మళ్లీ రా” అని భీష్ముడు అన్నాడు కదా? అందుచేత 
ఆయన వధోపాయం ఏమిటో ఆయననే మనం అందరమూ కలిసి వెళ్లి, అడుగుదాం” 
అన్నాడు. 

“అలాగే చేద్దాం” అని అందరూ అన్నారు. యుధిష్టిరుడు సోదరులతోను, 
వాసుదేవునితోను కలిసి భీష్ముని శిబిరానికి వెళ్లి ఆయనకు అభివాదనం చేశారు. “ఏమి 
కావాలి, అని అడుగగా యుధిష్టిరుడు “నిన్ను ఎలా జయించగలుగుతాం? మాకు రాజ్యం 
ఎలా లభిస్తుంది? తగిన ఉపాయం చెప్పవలసినదిగా నిన్ను ప్రార్థిస్తున్నాను” అన్నాడు. 

అప్పుడు భీష్ముడు - “నేను శస్త్రధారినై ఉండగా నన్నెవ్వరూ కూడ వధింపజాలరు. 
అయితే - మహానుభావు డైన కృష్ణుడుగాని ధనంజయుడుగాని చంపగలుగుతాడు. 
పురుషుడుగా మారిన స్తీ యైన శిఖండిపై నేను ఆయుధం ప్రయోగించను. అతడు 
ముందు ఉన్నప్పుడు నేను ఆయుధం పట్టను. ఆ అదను చూచుకొని అర్జునుడు నన్ను 
వధించవచ్చును” అని చెప్పాడు. 

ఆ మాటలు విని యుధిష్టిరాదులు భీష్మనకు అభివాదనం చేసి తమ శిబిరాలకు 
వెళ్లారు. భీష్ముని మాటలు విన్న అర్జునుడు, దుఃఖిస్తూ సిగ్గుతో, కృష్ణునితో ఇలా అన్నాడు 
- “కృష్ణా! కురువృద్దు డైన పితామహునితో నే నెలా యుద్ధం చేయగలను. బాల్యంలో 
వీధిలో ఆడుకొని ఒంటి నిండా పరాగంతో, ఏ పితామహుని ఒడిలోనికి ఎక్కి ఆయన 
వస్త్రాలను మలినం చేశానో, నా తండ్రి పాండురాజుకు తండ్రి మైన ఏ పితామహుణ్ణి 
నేను “తండ్రీ!” అని పిలచి నప్పుడు - “నేను నీ తండ్రిని కాను, నీ తండ్రి తండ్రిని అనే 
వాడో అలాంటి పితామహుణ్ణి నే నెలా చంపగలను? 

పితామహేన సంగ్రామే కథం యోద్దాస్మి మాధవ, 

క్రీడతా హి మయా బాల్యే వాసుదేవ మహామనాః, 

పాంసురూషితగాత్రేణ మహాత్మా పరుషీకృతః, 

యస్యాహమధిరుహ్యాజ్కం బాలః కిల గదాగ్రజ, 

తాతేత్యవోచం పితరం పితుః పాణ్లోర్మహాత్మనః, 


భీష్మపర్వము 519 


నాహం తాతస్తవ పితుస్తాతోల_స్మి తవ భారత, 
ఇతి మామభ్రవీద్‌ బాల్యే యః స వధ్యః కథం మయా. 
(భీష్మపర్వం. 107.91-94) 
నే నేమైనాసరే ఆయనతో యుద్ధం చెయ్యను! 
కృష్ణుడు, పూర్వం అర్జునుడు చేసిన ప్రతిజ్ఞను గుర్తుచేసి “నీ వా ప్రతిజ్ఞను తప్పక 
సత్యం చెయ్యాలి” అని బోధించాడు. “పూర్వం బృహస్పతి ఇంద్రునకు ఉపదేశించి నట్లు 
తనకంటె పెద్దవా డైనా, వృద్దు డైనా, సద్దుణాలెన్నో ఉన్నవాడైనా - తనను చంపడానికి 
వస్తూన్న ఆతతాయిని వధించాలి.” 
ధనంజయా! క్షత్రియులు యుద్ధం చెయ్యాలి, రక్షించాలి, కోపాన్ని జయించి యజ్ఞాలు 
చెయ్యాలి - ఇది క్షత్రియుల శాశ్వత మైన ధర్మం. 
జ్యాయాంసమపి చేద్‌ వృద్ధం గుణైరపి సమన్వితమ్‌, 
ఆతతాయినమాయాన్తం హన్యాద్‌ ఘాతకమాత్మనః. 
శాశ్వతోల_ యం స్థితో ధర్మః క్షత్రియాణాం ధనంజయ, 
యోద్ధవ్యం రక్షితవ్యం చ యష్టవ్యం చానసూయుఖిః. 
(భీష్మ పర్వం. 107. 101,102) 
అన్నాడు. కృష్ణుని మాటలు విని అర్జునుడు- 


“కృష్ణా! భీష్ముణ్ణి శిఖండియే వధిస్తాడు. ఎందుచేత ననగా - ఆతనిని చూడగానే 
భీష్ముడు యుద్ధం చేయడం మానేస్తాడు. మనం శిఖండిని భీష్ముని ఎదురుగా ఉంచుదాం. 
భీష్ముని రక్షణకొరకై అక్కడ నున్న రథికుల నందరినీ నేను నివారిస్తాను. శిఖండి మాత్రం 
భీష్మునితో మాత్రమే యుద్ధం చేస్తాడు - భీష్మునిపై ఆయుధప్రయోగం చేస్తాడు. ఈ 
ఉపాయంచేత మనం భీష్ముణ్ణి వధించవచ్చును” అన్నాడు. 

పదవ రోజున తెల్లవారగానే రెండు సైన్యాలూ ఒకదాని కొకటి ఎదురెదురుగా 
మోహరించాయి. అర్జునుడు మొద లైన పాండవులు శిఖండిని ఎదుట ఉంచుకొని 
శత్రుసంహారం ప్రారంభించారు. 


భీష్ముడు ప్రతిదినమునందూ వలెనే అనేక సైన్యాలను ధ్వంసంచేస్తున్నాడు. శిఖండి 
భీష్ముని ఎదిరించి బాణప్రయోగం చేశాడు. 

“నీవు శిఖండివి కావు, శిఖండినివి. నీతో యుద్దం చెయ్యను” అని భీష్మ డనగానే 
శిఖండి కోపంతో మండిపడ్డాడు. మళ్లీ భీష్ముణ్ణి బాణాలతో వేధించాడు. 


520 మహాభారతసారసంగ్రహము 


ఇదే అదను అనుకొని అర్జునుడు ఆతనితో - “నేను నిన్ను ఎదిరించే ఇతర వీరు 
లందరినీ అద్దుకొంటాను. నువ్వు మాత్రం భీష్ముని మీదనే ఆయుధాలు వర్షించు” అంటూ 
ఆతనిని ప్రోత్సహించాడు. తాను భీష్ముని రక్షణకై చుట్టూ ఉన్న కౌరవవీరుల నందరినీ 
అడ్డగించి శత్రుసంహారం చేశాడు. 


అర్జును డా విధంగా వేలకొలది సైన్యాలను సంహరించడం చూచి దుర్యోధనుడు 
భీష్మునితో - “పితామహా! చూస్తున్నావు కదా! నా సైన్యాలను అర్జునుడు ఏ విధంగా 
నశింపచేస్తున్నాడో! ఇప్పుడు నువ్వే ఏదో ప్రతిక్రియ చెయ్యాలి” అంటూ ప్రార్థించాడు. 

“దుర్యోధనా! నేను ప్రతిజ్ఞ చేసిన విధంగా రోజుకు మహావీరులైన పదివేలమంది 
క్షత్రియులను నేలపై పడగొడుతున్నాను కదా? ఈనాడు ఇంకా గొప్ప పని చేస్తాను. 
ఈనాడు నేనైనా నేలమీద ఒరిగి పోతాను, లేదా పాండవులను నశింపచేయ నైనా చేస్తాను” 
అని భీష్ముడు ఆ రోజున లక్షలాది పాండవపక్షీయులను సహరించాడు. 


పదివేల గజాలను, గజారోహులను, పదివేల అశ్వాలను అశ్వారోహులను, రెండు 
లక్షల కాలిబంట్లను సంహరించి అగ్ని వలె ప్రజ్వలించాడు. ఆ సమయంలో పాండవు 
లెవ్వరూ ఆ దరికి కూడ వెళ్లలేకపోయారు. 

అర్జునుడు ప్రోత్సహించగా శిఖండి భీష్మునితో యుద్దానికి వెళ్లగా అర్జున దుః 
శాసనుల మధ్య తీవ్ర మైన యుద్ధం జరిగింది. ఉభయసేనలలోని వీర (ప్రముఖులు 
ద్వంద్వయుద్దాలు చేశారు. 

యుధిష్టిరుడు పెద్ద సైన్యంతో భీష్ముని వైపు వెడుతూండగా చూచి ద్రోణుడు 
అడ్డుకున్నాడు. ద్రోణుడు కుమారు డైన అశ్వత్థామతో - “పుత్రా! ఇప్పుడు చాల 
అపశకునాలు కనబడుతున్నాయి. అర్జునుడు భీష్మునిమీద విరుచుకొని పడేట ట్లున్నాడు. 

అర్జునుడు శిఖండిని ముందు పెట్టుకొని యుద్దానికి వస్తున్నాడు. భీష్ముడు స్రీ- 
పురుషుడైన శిఖండితో యుద్దం చెయ్య నని పూర్వమే చెప్పి ఉన్నాడు. అంతే కాక శిఖండి 
ధ్వజం (కీర్తి అమంగల్యం. అమంగల్యధ్వజం కలవానితో (చెడ్డపేరున్నవానితో) భీష్మ 
డెన్నడూ యుద్దం చెయ్యడు. 

థు 

అమబ్గల్యధ్వజశ్చెవ యాజ్ఞసేనిర్మహాబలః, 

న చామజ్లలికే తస్మిన్‌ ప్రహరేదాపగాసుతః. (భీష్మపర్వం. 112. 19) 

అదిగో చూడు. అర్జునుడు శత్రుసైన్యాన్ని ఎలా కోభింపచేస్తున్నాడో! అందుచేత 


భీష్కపర్వము 521 


నువ్వు వెంటనే ముందుకు వెళ్లి ధృష్టద్యుమ్నుణ్ణి, భీమసేనుణ్ణి ఎదిరించు. నేను యుధిష్టిరుణ్ణి 
ఎదుర్కొంటాను. 


ఉపజీవులు - ఒకనిని ఆశ్రయించి జీవించేవాళ్లు - తమ ప్రాణాలను కాపాడుకొనే 
కాలం కాదిది. స్వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని, కీర్తిని విజయాన్నీ సంపాదించడానికి వెళ్లు. 


“నాయం సంరక్షితుం కాలః ప్రాణాన్‌ పుత్రోపజీవిభిః, 
యాహి స్వర్గం పురస్కృత్య యశసే విజయాయ చ. (భీష్మపర్వం. 112.28) 


తన కుమారుడు చాల కాలం సుఖంగా జీవించాలి అని కోరుకొనని వాడెవ డైనా 
ఉంటాడా? అయినా కూడ క్షాత్రధర్నాన్ని పురస్కరించుకొని నిన్ను ఇప్పుడు ఇలా 
ఆజ్ఞాపిస్తున్నాను. 

కో హి నేచ్చేత్‌ ప్రియం పుత్రం జీవన్తం శాశ్వతీః సమాః, 

క్షత్రధర్మం తు సంప్రేక్ష్య తతస్త్వాం నియునజ్యహమ్‌. (భీష్మపర్వం. 112.40) 

అని అన్నాడు. 


భగదత్తుడు, కృపుడు, శల్యుడు, కృతవర్శ, విందుడు, అనువిందుడు, జయద్రథుడు, 
చిత్రసేనుడు, వికర్పుడు, దుర్మర్షణుడు - ఈ పదిమంది కౌరవపక్షీయు లైన మహాయోధులు 
ఒక్కమారు తమ తమ సైన్యాలతో భీమసేనుని మీదికి విరుచుకొనిపడ్డారు. 


వీళ్లందరూ తన మీద ఒక్కుమ్మడిగా ఎన్నెన్ని బాణాలు ప్రయోగించారో అన్ని వ 
బాణాలే వాళ్లమీద ప్రయోగించి భీమసేనుడు వాళ్ల బాణాలు వమ్ము చేశాడు. భీమసేను 
చూపిన ధనుఃపాటవం చూచి శత్రువు లందరూ ఆశ్చర్యచకితు లయ్యారు 


ఇంతలో భీమసేనుణ్ణి ఇంతమంది చుట్టుముట్టడం చూచి ధనంజయుడు అక్కడికి 
వచ్చి వాళ్ల నెదుర్శొన్నాడు. అది చూచిన దుర్యోధనుడు త్రిగర్తాధిపతి యైన సుశర్మను - 
“ఆ భీమార్జునులను సంహరించాలి” అని చెప్పి అటు పంపాడు. అప్పుడు భీమార్జునుల 
ఎదుట ఎవ్వరూ నిలవ జాలకపోయారు 

ఇంతలో భీష్ముడు, దుర్యోధనుడు, బృహద్బలుడు కూడ అక్కడికి వచ్చి భీమార్జునులతో 
యుద్దానికి సిద్ధం అయ్యారు. యుధిష్టిరుడు మొదలైన మిగిలిన పాండవులు, 
ధృష్టద్యుమ్నుడు, శిఖండీ కూడ అక్కడికి వచ్చి చేరారు. ఘోరమైన యుద్ధం జరిగింది. 

అన్ని దినాల యుద్దాలలోనూ కూడ భీష్ముడు తాను చేసిన ప్రతిజ్ఞను పాలిస్తూ వేల 
కొలదీ పాండవసైన్యాలను, అర్జునుడు తను చేసిన ప్రతిజ్ఞ ప్రకారం వేలకొలది కౌరవ 


522 మహాభారతసారసంగ్రహము 


సైనికులను అంతమొందించారు.పదవ రోజున జరిగిన యుద్ధం మాత్రం అత్యద్భుత 
మైనది. 

ఆ రోజున భీష్ముడు అతిరౌద్రమైన రూపం దాల్చి ఎంతమందిని సంహరించాడో 
వాళ్ల లెక్కే లేదు. 


ఆ రోజున అంత మందిని సంహరించిన ఆ మహాత్ముని మనస్సులో ఒక విధమైన 
నిర్వేదం ఉదయించింది. “యుద్ధంలో ఇంక ఎంతమంది వీరప్రముఖులను చంపుతాను! 
శత్రువుకు ఎదురుగా నిలిచి యుద్ధం చేస్తూ ఈ దేహం త్యజించడం మంచిది” అను 
భావం ఆయన మనస్సులో కలిగింది. 

అప్పు డతడు దగ్గరగా ఉన్న యుధిష్టిరునితో - “మహాప్రాజ్ఞుడా! సర్వశాస్త్రవిశారదా! 
యుధిష్టిరా! నేను ధర్మసంమతమూ, స్వర్గప్రదమూ అయిన ఒక మాట చెపుతున్నాను 
విను. యుద్ధంలో ఎంతో మంది ప్రాణులను, ఎంతో కాలం నుంచి సంహరిస్తున్నాను. 
ఇక నాకు నా శరీరంమీద వైరాగ్యం ఏర్పడింది. ఈ శరీరంమీద విసుగు, నిర్వేదం 
కలుగుతున్నాయి. అందుచేత నువ్వు నాకు ప్రియ మైన కార్యం చేయదలచుకొంటే పాంచాల 
- సృజయుల సాహాయ్యం తీసికొని, వాళ్లను ముందు ఉంచుకొని నన్ను వధించే ప్రయత్నం 
చెయ్యి”- 

శృణుష్వ వచనం తాత! ధర్యం స్వర్గం చ జల్పతః, 

నిర్విణ్లోల_స్మి భృశం తాత దేహేనానేన భారత, 

ఘ్నతశ్చ మే గతః కాలః సుబహూన్‌ ప్రాణినో రణే, 

తస్మాత్‌ పార్థ పురోధాయ పాళ్చాలాన్‌ సృజ్ఞాయాంస్తథా, 

మద్వధే క్రియతాం యత్నో మమ చేదిచ్చసి ప్రియమ్‌. 

(భీష్మపర్వం. 115. 14. 15) 

ఆ మాట విని యుధిష్టిరుడు, ధృష్టద్యుమ్నుడూ సృంజయులతో కలిసి భీష్ముని 
వైపు వెళ్లారు. వాళ్లందరూ ఏ విధంగానైనా ఈనాడు భీష్ముణ్ణి వధించాలి అను దృఢ 
సంకల్పంతో ఉన్నారు. 

దుర్యోధనుని ఆజ్ఞ ననుసరించి ద్రోణుడు, అశ్వత్థామ, దుఃశాసనుడు మొదలైన 
కౌరవసైన్య వీరు లందరూ భీష్ముని చుట్టూ ఉండి ఆయనకు రక్షణం కల్పిస్తూ ఘోరయుద్దం 
చేశారు. 


భీష్మపర్వము 523 


భీష్ముణ్ణి సంహరించడానికి శిఖండిని ప్రోత్సహిస్తూ అర్జునుడు ఆతనితో కలిసి 
వెళ్లి భీష్మునితో యుద్ధం చేశాడు. అర్జునుని ముందు నిలవజాలక దుఃశాసనాదులు 
రణరంగం విడచి పారిపోయారు. వేలకొలది రధికులను, గజాలను, అశ్వాలను, 
పదాతులను అర్జునుడు సంహరించాడు. 


అది చూచిన భీష్ముడు పాండవసైన్యాలను ధ్వంసం చేస్తూండగా ఆతని ఎదుట 
ఎవరూ నిలవజాలకపోయారు 


ఇంతలో అర్జునుడు శిఖండితో కలిసి వెళ్లి, భీష్ముని చుట్టూ ఉండి ఆతనిని రక్షిస్తూన్న 
మహావీరుల నందరనీ పార[ద్రోలాడు. పాండవవీరు లందరూ అక్కడికి చేరారు. భీష్ముడొక్కడే 
వారందరితో ఘోరమైన యుద్ధం చేశాడు. శిఖండి మీదికి మాత్రం బాణం ప్రయోగించ 
లేదు. 


అర్జునుడు భీష్ముని ధనస్సును ఛేదించాడు. అది చూచి ద్రోణ - కృతవర్మాదులు 
భీష్ముని రక్షించడానికై మళ్లీ వచ్చి చేరారు. వాళ్లను చూచి పాండవవీరులు అర్జున 
శిఖండులను రక్షిస్తూ నిలచారు. శిఖండి భీష్ముని మీద బాణవర్షం కురిపించాడు. భీష్ముడు 
ఎన్ని ధనస్సులు తీసినా అన్నింటినీ అర్జునుడు ఛేదించాడు. చివరికి శక్తిని ప్రయోగించాడు. 
దానిని కూడ అర్జునుడు భల్లబాణాలతో ఐదు ముక్కలుగా ఛేదించాడు. 

అప్పుడు భీష్ముడు మనస్సులో ఇలా అనుకొన్నాడు - “ఒక్క ధనస్సుతోనే నేను 
పాండవుల నందరినీ సంహరించగలను. అయితే - మహాబలశాలి యైన కృష్ణుడు వీళ్లను 
రక్తిస్తూండడంచేత ఆ పని చేయలేకుండా ఉన్నాను.” 

శకోత_ హం ధనుషైకేన నిహన్తుం సర్వపాణ్దవాన్‌, 

యద్యేషాం న భవేద్‌ గోప్తా విష్వక్సేనో మహాబలః. (భీష్మపర్వం. 119.32) 

రెండు కారణాలచేత నేనింక పాండవులతో యుద్ధం చెయ్యను. ఒకటి - పాండవులు 
అవధ్యులు. రెండు - శిఖండి ఆడది. 


కారణద్వయమాస్థాయ నాహం యోత్స్యామి పాణ్జవాన్‌, 

అవధ్యత్వాచ్చ పాణ్లూనాం ప్రీభావాచ్చ శిఖణ్జినః. (భీష్మపర్వం. 119. 38) 

నాకు నా తండ్రిగారు, సత్యవతికి సంతోషం కలిగించడానికై, స్వచ్చందమరణం 
(ఇష్టం వచ్చి నప్పుడు మాత్రమే మరణించడం), యుద్ధంలో అవధ్యత్వం అను రెండు 
వరాలు ఇచ్చి ఉన్నారు కదా! ఇప్పు డిక మరణించడం మంచి దని తోస్తూన్నది.” 


524 మహాభారతసారసంగ్రహము 


భీష్ముడు మనస్సులో ఇలా అనుకుంటూండగా బుషులు, వసువులు ఆకాశంలో 
నిలచి “నాయనా! నీవు అనుకుంటూన్నదే మాకు కూడ ఇష్టం. ఇంక యుద్ధం విషయంలో 
బుద్ధిని ప్రవర్తించనీయకు” అన్నారు. 

“రాజా! ఈ మాటలు భీష్మునికీ నాకూ తప్ప మరెవరికీ వినబడలేదు” అన్నాడు 
సంజయుడు. 


శిఖండి ప్రయోగించిన బాణాలకు భీష్ముడు ఏ మాత్రము చలించలేదు. అర్జునుడు 
ప్రయోగించిన బాణాలను బాణాలు ప్రయోగించి ఖండించాడు. 


అర్జునుడు భీష్మునిమీద నిరంతరంగా బాణవర్షం కురిపిస్తున్నాడు. ఒక్కొక్క బాణం 
ఒక్కొక్క శూలం వలె, ముసలంవలె తగులుతున్నది. 


“ఇవి అర్జునుని బాణాలు కాని శిఖండి బాణాలు కాదు. మాఘమను (పీతను) 
సేగవలు (దాని గర్భస్థ మైన పిల్లల) వలె - (అవి పొట్ట చీల్చుకొని పైకి వస్తాయట) నా 
మర్మస్థానాలను ఇవి చీల్చి వేస్తున్నాయి” అన్నాడు భీష్ముడు. 

అర్జునస్య ఇమే బాణా నేమే బాణాః శిఖణ్జినః, 

కృన్తన్తి మమ గాత్రాణి మాఘమాం సేగవా ఇవ. (భీష్మపర్వం119. 65) 

ఇతర రాజు లందరు కలిసి వచ్చినా కూడ నా కింత వ్యథ కలిగించజాలరు. ఒక్క 
అర్జునుడు మాత్రమే ఇలా చేయగలడు అని అంటూ, పాండవులను కాల్చివేయ తలచాడా 
అన్నట్లు ఒక శక్తిని ప్రయోగించాడు. దానిని అర్జునుడు బాణాలతో మూడు ముక్కలుగా 
ఛేదించాడు. 


గాంగేయుడు కత్తీ డాలూ తీసికొనబోతూండగా అర్జునుడు ఆ డాలును బాణాలతో 
నూరు ముక్కలుగా ఖండించాడు. అర్జునుని ప్రతాపానికి అక్కడ నిలవజాలక భీష్ముని 
చుట్టూ ఉండి ఆతనిని రక్షిస్తూన్న కౌరవవీరు లందరూ దూరంగా పారిపోయారు. 


పాండవవీరులు భీష్ముణ్ణి చుట్టుముట్టి నలుమూలల నుండి ఆతనిపై ఆయుధాలను 
ప్రయోగించారు. భీష్ముని శరీరంమీద బాణాలచేత ఛేదింపబడని రెండు అంగుళాల ప్రదేశం 
కూడ లేదు. ఈ విధంగా అర్జునుని బాణాలచేత వికలు డైపోయిన భీష్ముడు తలక్రిందుగా 
రథం నుండి భూమి మీద పడిపోయాడు. ఆత డా విధంగా పడిపోవడం చూచి 
హాహాకారాలు మిన్నంటాయి. భీష్మునితో పాటు అందరి కౌరవుల హృదయాలూ కూడా 
జారిపోయాయి. 


భీష్మపర్వము 525 


అంతటా బాణాలు గుచ్చుకొని ఉండడంచేత భీష్ముని శరీరం నేలను స్పృశించలేదు. 

రథం మీద నుండి పడి శరతల్పం మీద శయనించి ఉన్న ఆ పురుషశ్రేష్ణుని 
మనస్సులో దివ్య మైన భావం ప్రవేశించింది. 

శరతల్సే మహేష్వాసం శయానం పురుషర్షభమ్‌, 

రథాత్‌ ప్రపతితం చైవ దివ్యో భావః సమావిశక్‌.  (భీష్మపర్వం. 119.92) 

భీష్ముడు నేలమీద పడిపోతూ సూర్యుడు దక్షిణదిక్కున ఉండడం గమనించాడు. 
సంజ్ఞ రాగానే ఆ కాలాన్ని గూర్చి ఆలోచిస్తున్నాడు. 

“సకల శస్త్రధారులలో గ్రేష్టు డైన భీష్ముడు దక్షిణాయనంలో ఎలా మరణిస్తున్నాడు!” 
అంటూ ఆకాశం మీద అంతటా దివ్యవాక్కులు వినబడ్డాయి. 

కథం మహాత్మా గాజ్లేయః సర్వశస్త్రభృతాం వరః, 

కాలకర్తా నరవ్యాఘ్రః సంప్రాప్తే దక్షిణాయనే. (భీష్మపర్వం. 119.95) 

ఆ మాటలు విని భీష్ముడు “ఉన్నాను” అన్నాడు. 

ఆ కురుపితామహుడు నేలమీద పడిపోయినా కూడ ఉత్తరాయణం కోసం నిరీక్రిస్తూ 
ప్రాణాలు నిలబెట్టుకొని ఉన్నాడు. 


ధారయామాస చ ప్రాణాన్‌ పతితోల పి మహీతలే, 

ఉత్తరాయణమన్నిచ్చన్‌ భీష్మః కురుపితామహః. (భీష్మపర్వం. 119.96) 

ఆ భీష్ముని అభిప్రాయం తెలుసుకొని గంగ మహర్షులను హంసల రూపంలో 
అక్కడికి పంపింది. మానససరస్సులో నివసించే హంసల రూపాల్లో ఉన్న ఆ మహర్షులు 
భీష్ముని వద్దకు వెళ్లి, ప్రదక్షిణం చేసి, సూర్యుడు దక్షిణదిక్కున ఉండడం చూచి - 
“మహాత్ముడైన భీష్ముడు దక్షిణాయనంలో ఎలా ప్రాణాలు విడుస్తాడో” అని ఒకరితో 
ఒకరు మాట్లాడుకొంటూ దక్షిణ దిక్కు వైపు వెళ్లిపోయారు. 


భీష్ము డాలోచించి వాళ్లతో - “సూర్యుడు దక్షిణదిశలో ఉండగా నేను ఏ విధంగానూ 
కూడ మరణించను - హంసలారా! సూర్యుడు ఉత్తరాయణానికి వచ్చిన తరవాతనే నా 
పురాతనమైన స్థానానికి వెడతాను. మహాత్ము డైన నా తండ్రి నాకు వరం ఇచ్చి ఉన్నాడు. 
అందుచేత మరణించడం విషయంలో నాకు స్వాతంత్ర్యం ఉంది. ఉత్తరాయణం వచ్చేవరకు 
ప్రాణాలు నిలుపుకొంటాను.” అన్నాడు. 


526 మహాభారతసారసంగ్రహము 


ఈ విధంగా హంసలతో చెప్పి భీష్ముడు శరతల్పంమీద అలాగే శయనించి ఉన్నాడు. 


కౌరవు లందరూ దుఃఖార్తులై యుండగా పాండవు లందరూ విజయానందంతో 
శంఖాలు పూరించారు. 


భీష్ముడు పడిపోగానే రెండు సేనలకు చెందిన వీరులూ కూడ శస్తాలు నేలమీద 
పడవేసి ఆలోచిస్తూ ఉండిపోయారు. కొందరు ఎలుగెత్తి ఏడ్చారు. కొందరు పారిపోయారు. 
కొందరు స్పృహతప్పి పడిపోయారు. కొందరు క్షత్రియజాతిని నిందించగా కొందరు 
భీష్ముణ్ణి ప్రశంసించారు. 

బుషులు, పితృదేవతలు, భరతవంశీయు లైన పూర్వపురుషులు భీష్ముణ్సి 


ప్రశంసించారు. 


వీర్యవంతుడూ ధీమంతుడూ అయిన భీష్ముడు యోగమార్గమును అవలంబించి 
మహోపనిషత్తును జపిస్తూ, ఉత్తరాయణకాలం కోసం నిరీక్షిస్తూ అలా ఉండిపోయాడు. 


మహోపనిషదం చైవ యోగమాస్థాయ వీర్యవాన్‌, 
జపన్‌ శాన్తనవో ధీమాన్‌ కాలకాజ్‌క్షీ స్థితోల_భవత్‌. (భీష్మపర్వం. 119. 122) 


భీష్ము డా విధంగా పడి పోవడం చూచి, దుర్యోధనుడు పంపగా దుఃశాసనుడు 
తన అనీకము వెంట రాగా శీఘ్రంగా వెళ్లి ద్రోణునకు భీష్ముడు పడిపోయి నట్లు చెప్పాడు. 
ఆ అప్రియవార్త వినగానే ద్రోణుడు మూర్చపోయాడు. స్పృహ రాగానే అతడు తన 
అనీకాలను వెనుకకు మరల్చాడు. 


కౌరవుల సైన్యాలు వెనుకకు వెళ్లగానే పాండవుల సైన్యాలు కూడా వెనుకకు 
మరలాయి. 


నరాధిపతు లందరూ వరసగా తమ కవచాలు తొలగించుకొని భీష్ముని దగ్గరికి 
వెళ్లారు. పాండవులూ, కౌరవులూ కూడ ఆ విధంగా శయనించి ఉన్న భీష్మునకు 
నమస్కరించి నిలబడి ఉన్నారు. 


తనకు నమస్మరిస్తూ ఎదుట నిలిచి ఉన్న పాండవులను, కౌరవులను చూచి ఆ 
ధర్మాత్ము డిలా అన్నాడు - “ఓ! మహాభాగులారా! మీకు స్వాగతం! ఓ మహారథులారా! 
మీకు స్వాగతం. దేవతుల్యులారా! మిమ్ములను చూడడంచేత సంతోషిస్తున్నాను.” 


స్వాగతం వో మహాభాగాః స్వాగతం వో మహారథాః, 
తుష్యామి దర్శనాచ్చాహం యుష్మాకమమరోపమాః. _(భీష్ణపర్వం. 120. 33) 


భీష్కపర్వము 527 


వ్రేలాడుతూన్న శిరస్సుతో వాళ్ల నీ విధంగా అభిమంత్రించి భీష్ముడు వారితో - 
“నా శిరస్సు వ్రేలాడిపోతూన్నది. ఏదైన తలగడ ఇవ్వండి” అన్నాడు 

వెంటనే కొందరు నృపాలులు మెత్తని తలగడలు తీసికొనివచ్చి ఇచ్చారు. 
“నృపాలులారా! శరశయనంమీద ఉన్నవానికి ఇలాంటి ఉపధానాలు పనికిరావు” అని 
అంటూ అర్జునునితో - “ధనంజయా! నాతల వ్రేలాడిపోతూన్నది. తగిన ఉపధానం 
ఏదైనా ఇయ్యి” అన్నాడు. 

అప్పుడు అర్జునుడు అశ్రుపూర్ణము లైన నేత్రాలతో భీష్మునకు నమస్కరించి గాండీవం 
మీద మూడు శరాలు సంధించి, అనుమంత్రించి వాటిని భీష్ముని శిరస్సుకు దాపుగా 
అమర్చాడు. 

“అర్జునా! నా శయనానికి అనురూప మైన ఉపధానం ఏర్పరచావు. యుద్ధభూమిలో 
క్షత్రియుడు శరతల్పంమీద ఈ విధంగానే శయనించాలి” అంటూ భీష్ముడు అర్జునుణ్ణి 
మెచ్చుకొన్నాడు. 

అక్కడ నున్నవారి నుద్దేశించి - క్షత్రియులారా! సూర్యుడు ఉత్తరానికి తిరిగేవరకు 
ఇలాగే శయనించి ఉంటాను. తరువాత ప్రియమిత్రులను వదలినట్లు ప్రాణాలు 
వదలుతాను. 


శరీరం అంతా శరశతాలు (గుచ్చుకొని ఉన్న నేను ఇలాగే సూర్యుణ్ణి ఆరాధించాలి; 
నా దగ్గరనే చుట్టూ గొయ్యి (పరిఖ) తవ్వండి. మీ రందరూ వైరం విడచి యుద్ధం నుండి 
విరమించండి అన్నాడు. 


ఇంతలో మంచి ప్రావీణ్యం గలవారివద్ద శిక్షణ పొంది శరీరంలోని ములుకులు 
తీసివేసి చికిత్సచేయడంలో మంచి నేర్చు గల వైద్యులు, కావలసిన అన్ని ఉపకరణాలతోను 
అక్కడికి వచ్చారు. 

ఉపాతిష్టన్నథో వైద్యాః శల్యోద్ధరణకోవిదాః, 

సర్వోపకరణైర్యుక్తాః కుశలైః సాధు శిక్షితాః. (భీష్మపర్వం. 120. 56) 

అప్పుడు భీష్ముడు దుర్యోధనునితో ఆ “ఈ స్థితిలో వీళ్లతో నాకేమి పని? ఈ 
చికిత్సకులకు ఇవ్వవలసిన ధనం ఇచ్చివేసి, గారవించి పంపివెయ్యి.” 

ధనం దత్వా విసృజ్యన్తాం పూజయిత్వా చికిత్సకాః, 

ఏవంగతే మమేదానీం వైద్యె కార్యమిహాస్తి కిమ్‌. (భీష్మపర్వం. 120.57) 


528 మహాభారతసారసంగ్రహము 


నేను క్షత్రియధర్మం పాటిస్తూ ఉత్తమగతిని పొందాను. శరతల్పంమీద ఉన్న నేను 
ఇలా చికిత్స పొందడం ధర్మం కాదు. నన్ను ఈ బాణాలతో సహా దహించాలి అన్నాడు. 


ఇదంతా చూచి రాజు లందరూ చాల ఆశ్చ్యపడ్డారు. వాళ్లందరూ భీష్మునికి మూడు 
ప్రదక్షిణాలు చేసి, ఆయన రక్షణకు ఏర్పాట్లు చేసి, చింతాక్రాంతములైన మనస్సులతో 
తమ శిబిరాలకు వెళ్లిపోయారు. 

భీష్ముడు పడిపోవడంచేత సంతోషిస్తున్న పాండవుల దగ్గరికి వెళ్లి కృష్ణుడు 
“అదృష్టవశంచేత నీవు మానవులకు గాని, దేవతలకు గాని వధింప శక్యం కాని భీష్ముణ్ణి 
పడగొట్టావు” అని అంటూ యుధిష్టిరుణ్ణి అభినందించాడు. 


నిజానికి చూపుచేతనే చంపగలిగిన నిన్ను ఎదిరించి ఇతడు ఘోర మైన నీ 
చూపుచేతనే చంపబడ్డాడు. 


త్వాం తు చక్షుర్ణణం ప్రాప్య దగ్గో ఘోరేణ చక్షుషా. (భీష్మపర్వం. 120. 68) 

ఆ మాట విని ధర్మరాజు - “కృష్ణా! నువ్వు అనుగ్రహిస్తే విజయం లభిస్తుంది, 
కోపిస్తే పరాజయం కలుగుతుంది. భక్తులకు అభయప్రదాత వైన నీవే మాకు శరణం.” 

తవ ప్రసాదాద్విజయః క్రోధాత్‌ తవ పరాజయః, 

త్వం హి నః శరణం కృష్ణ భకానామభయంకరః. (భీష్మపర్వం. 120.69) 


అన్నాడు. 

మరునాడు తెల్లవారింది. పాండవులు, కౌరవులు, సకల పార్థివులూ 
వీరశయనంమీద శయనించి ఉన్న భీష్ముని దగ్గరికి వెళ్లి అభివాదనం చేసి దగ్గరనే 
నిలబడ్డారు. చందనచూర్తాలు, పేలాలు, పుష్పమాలలు, తీసికొని వచ్చి కన్యలు ఆ 
ప్రాంతంలో అంతటా చల్లారు. స్త్రీలు, వృద్దులు, బాలులు, పౌరజనులు అందరూ కూడ, 
సమస్తప్రాణులూ సూర్యుణ్ణి చూచినట్లు, భీష్ముణ్ణి చూడడానికై వచ్చారు 

కౌరవులు పాండవులూ కూడ యుద్ధసంనాహా లన్నీ దూరంగా పెట్టి, ఆయుధాలు 
పరిత్యజించి, పరస్పరం స్నేహభావంతో, వయఃక్రమానుసారంగా నిలబడి ఉన్నారు. 


వాళ్లను చూచి భీష్ముడు పానీయం కావా లని అన్నాడు. వెంటనే దగ్గరనే ఉన్న 
క్షత్రియులు అనేక విధా లైన భక్ష్యాలు, చల్లని పానీయంతో నిండిన పాత్రలు తీసికొని 
వచ్చారు. “మానవులకు దూరమై శరశయ్య మీద శయనించి ఉన్న నాకు ఈ మనుష్యులకు 
సంబంధించిన భక్ష్యాలతో గాని, పానీయాలతో గాని పని లేదు” అని అంటూ, భీష్ముడు 
“అర్జునుణ్ణి చూడా లనుకొంటున్నాను” అన్నాడు. 


భీష్మపర్వము 529 


వెంటనే అర్జునుడు ఆయన దగ్గరికి వెళ్లి. సవినయంగా అంజలి ఘటించి “ఏమి 


ఆజ్ఞ?” అని అడిగాడు. 


“అర్జునా! నీ బాణాలు నా శరీరాన్ని కప్పివేయడం చేత భరింపరాని వేదన 
కలుగుతూన్నది. నోరు ఎండిపోతూన్నది. దేహం దహించుకొనిపోతూన్నది. నాకు ఉదకం 
ఇయ్యి. యథావిధిగా నాకు ఉదకం ఇవ్వగలవాడవు నువ్వే” అన్నాడు భీష్ముడు. 


అర్జునుడు 'సరే!? అని అంటూ రథం ఎక్కి గాండీవం ఎక్కుపెట్టాడు. రథారూఢుడై 
ఉంటూనే ఆ మహాత్మునికి ప్రదక్షిణం చేసి పర్దన్యాస్త్రంతో గాండీవం మీద శరసంధానం 
చేసి నేలమీద ప్రయోగించాడు. వెంటనే భూమి నుండి దివ్యము లైన గంధ రసములు 
గల, పరిశుద్ధ మైన చల్లని జలధార బైటకు వచ్చింది. ఆ జలధారతో పితామహునికి 
తృప్తి కలిగించాడు. 


పార్టుడు చేసిన ఆ పనికి అక్కడ నున్నవారందరూ ఆశ్చర్యానందాలతో ఉత్తరీయాలు 
ఎగురవేస్తూ తుములమైన శంఖదుందుభిఘోషం చేశారు. 


భీష్ముడు తృప్తి చెంది “అర్జునా! నీవు పూర్వర్ని వైన నరుడ వనీ, నీవూ వాసుదేవుడూ 
కలసి అద్భుతమైన పనులు చేయగల రనీ నారదుడు చెప్పాడు. పృథివిమీద ఉన్న 
ధనుర్ధరులలో నీవే గ్రేష్ణుడవు” - అన్నాడు. 

ప్రక్కనే ఉన్న దుర్యోధనునికి - “దుర్యోధనా! అర్జునుడు చేసిన ఈ అద్భుతమైన 
కార్యం చూచావు కదా? అర్జునునికి తెలిసిన దివ్యాస్తాలు, కృష్ణునికి తప్ప లోకంలో 
మరెవ్వరికీ తెలియవు. ఇప్పటి కైనా నువ్వు పాండవులతో సంధి చేసుకో. కృష్ణుడు ఎదురు 
తిరగక ముందే ఆ పని చేసికొనడం మంచిది. నా మరణంతో మీ వైరం కూడ తొలగిపోయే 
టట్లు చూచుకో. అలా చేయకపోతే సర్వనాశం తప్పదు” అని ఉపదేశించాడు. 


ఆ మాట లేవీ, ఆ సమయంలో కూడ, దుర్యోధనుని చెవి కెక్కలేదు. 


భీష్మ - కర్ణుల సంభాషణ 
తరువాత రాజు లందరూ తమ తమ నివాసాలకు వెళ్లిపోయారు. కర్ణు డొకడే 
ఉన్నాడు. భీష్ముడు ఆతనిని స్నేహపూర్వకంగా చూస్తూ - కర్ణా! నీవు కుంతీపుత్రుడవు 
కాని రాధాపుత్రుడవు కావు. నీ తండ్రి అధిరథుడు కాదు; సూర్యుడు. నాకీ విషయం 
నారదుడు, కృష్ణద్వెపాయనుడూ చెప్పారు. 


530 మహాభారతసారసంగ్రహము 


నాయనా! నాకు నీమీద ఏ మాత్రం ద్వేషం లేదు. సత్యం చెపుతున్నాను. నువ్వు 
నిష్కారణంగా పాండవులను ద్వేషిస్తూండడంచేత నీ తేజోవధకొరకై నేను ఆ విధంగా, 
అప్పు డప్పుడు పరుషంగా మాట్లాడు తూండేవాడిని. 

నీ పుట్టుక ధర్మలోపంచేత జరిగిన పుట్టుక. అందుచేతనే నీ కిలాంటి బుద్ధి కలిగింది. 
సుగుణవంతుల బుద్ధి కూడ నీచులను ఆశ్రయించడం వల్ల మాత్సర్యంచేత ద్వేషభావంతో 
నిండి ఉంటుంది. 

జాతోత సి ధర్మలోపేన తతస్తే బుద్ధిరీదృశీ, 

నీచాశయాన్మత్సరేణ ద్వేషిణీ గుణినామపి. (భీష్మపర్వం. 122. 12) 

అందుచేతనే నేను సభలో కూడ అనేక పర్యాయాలు నిన్ను నిందిస్తూండేవాడిని. 


ఈ లోకంలో శత్రువు లెవ్వరూ యుద్ధరంగంలో సీ వీర్యాన్ని ఎదుర్మొనజాలరను 
విషయం నాకు తెలుసు. నీ బ్రహ్మణ్యత్వమూ, శౌర్యము, దాననిష్ట - ఇవన్నీ నాకు 
తెలుసు. దేవతాసమానుడా! నీతో సమాను డెవడూ లేడు. అయినా కూడ కుటుంబంలో 
భేదం కలగకూడ దను అభిప్రాయంతోనే నేను నిన్ను పరుషంగా మాట్లాడాను. 


స్‌వు కృష్ణార్ణునులతో సమానుడవు. నీవు ఒంటరిగా ఏ విధంగా మహాయుద్దాలలో 
జయం సంపాదించావో నాకు తెలుసు. 


అరిసూదనా! పాండవులు నీ సోదరులు; వాళ్లతో కలిసి ఉండు. పృథివీతలంమీద 
ఉన్న క్షతియు లందరూ క్షేమంగా ఉందురుగాక అన్నాడు. 


ఆ మాటలు విని కరుడు సవినయంగా ఇలా అన్నాడు- 
రి 


“మహాబాహూ! నా కిదంతా తెలుసును; సంశయం లేదు. నీవు చెప్పి నట్లు నేను 
కుంతీపుత్రుడనే కాని సూతపుత్రుడను కాను.” 


అయితే కుంతి నన్ను చెత్త పారేసి నట్లు పారేస్తే సూతుడు పెంచాడు. నేను 
దుర్యోధను డిచ్చిన ఐశ్వర్యం అనుభవించి ఇప్పుడు అదేమీ కా దన్నట్లు చేయజాలను. 
వాసుదేవుడు, పాండవుని కోసం ఎంత పట్టుదలతో ఆతనికి సాహాయ్యం చేస్తున్నాడో 
అట్లే నేను నా ధనమూ, శరీరము, పుత్రులు, భార్యలు, యశస్స్ఫూ అంతా కూడ దుర్యోధనుని 
నిమిత్తం త్యజించాను, అతనికి సమర్పించాను. 

భుక్త్వా దుర్యోధనైశ్వర్యం న మిథ్యా కర్తుముత్సహే, 

వసుదేవసుతో యద్వత్‌ పాణ్ణవాయ దృధవ్రతః, 


భీష్మపర్వము 531 


వసు చైవ శరీరం చ పుత్రదారం తథా యశః, 
సర్వం దుర్యోధనస్మ్యార్థే త్యక్తం మే భూరిదక్షిణ. _ (భీష్మపర్వం. 122. 245) 


క్షతియజాతి వీరస్వర్ణం పొందాలి కాని రోగాలతో పీక్కొని చావకూడదు అను 
ఉద్దేశ్యంతో నేను సుయోధనుని పక్షంలో ఉంటూ నిత్యమూ పాండవులకు కోపం 
కలిగించాను. 


మా చైతద్‌ వ్యాధిమరణం క్షత్రం స్యాదితి కౌరవ, 

కోపితాః పాణజ్దవా నిత్యం సమాశ్రిత్య సుయోధనమ్‌. (భీష్మపర్వం. 122.27) 

తప్పక జరగవలసి ఉన్న ఈ విషయాన్ని మార్చడానికి శక్యం కాదు. దైవాన్ని 
పురుషకారంచేత త్రిప్పివేయా లని ఎవరు ప్రయత్నిస్తారు? 

అవశ్యభావీ హ్యర్టోల_.యం యోన శక్యో నివర్తితుమ్‌, 

దైవం పురుషకారేణ కో నివర్తితుముత్సహేత్‌. (భీష్మపర్వం. 122.27) 


పితామహా! పృథివీవినాశాన్ని సూచించే నిమిత్తాలు (దుఃశకునాలు) మీరు చూచారు 
కదా? సభలో కూడ చెప్పారు కదా? 


నాకు పాండవులను గూర్చి, వాసుదేవుణ్ణి గూర్చీ పూర్తిగా తెలుసు. ఇతరు లెవరూ 
వాళ్లను ఓడింపజాలరు అను విషయం కూడ తెలుసు. అయినా వాళ్లను ఎదిరించా లని 
ప్రయత్నం చేస్తున్నాను. యుద్ధరంగంలో పాండవులను జయించా లని నా మనస్సు 
దృఢనిశ్చయంతో ఉంది. ఈ వైరాన్ని ఎవరూ తొలగింపజాలరు. 


తండ్రీ! స్వధర్మాచరణంలోనే నా మనస్సుకు ఆనందం. నేను అర్జునునితో యుద్దం 
చేస్తాను. యుద్ధం చెయ్యాలనే నిశ్చయంతో ఉన్న నాకు అనుమతి ఇమ్ము. వీరా! నీ 
అనుజ్ఞ తీసికొని యుద్దం చెయ్యా లని అనుకొంటున్నాను. 


ధనంజయేన యోత్స్యే£_హం స్వధర్మప్రీతమానసః, 

అనుజానీష్వ మాం తాత! యుద్ధాయ కృతనిశ్చయమ్‌, 

అనుజ్ఞాతస్త్వయా వీర! యుద్ధ్యేయమితి మే మతిః. _ (భీష్మపర్వం 122.32) 

నేను తొందరపాటువల్ల గాని, చాపల్యంవల్ల గాని ఏవైనా చెడ్డ మాటలు మాట్లాడితే, 
చేయకూడని పనులు చేస్తే వాటిని క్షమించు. 

కర్గుని మాటలు విన్న భీష్ముడు - కర్ణా! సుదారుణ మైన ఈ వైరాన్ని త్యజించడం 
శక్యం కాకపోతే, నీవు స్వర్గం కోరుతూ యుద్ధం చెయ్యి; నీకు అనుజ్ఞ ఇస్తున్నాను. కోపం 
విడచి, తొందరపాటు లేకుండా, శక్ష్యనుసారంగా, ఉత్సాహానుసారంగా, సత్పురుషుల 


532 మహాభారతసారసంగ్రహము 


మార్గాన్ని అనుసరిస్తూ యుద్ధం చెయ్యి. నీకు అనుమతి ఇస్తున్నాను. నీ కేమి కావా లని 
కోరుకొంటున్నావో అది లభిస్తుంది. క్షతియధర్మం అనుసరించడంచేత జయింపబడిన 
లోకాలు నీకు అర్జునుడి ద్వారా లభిస్తాయి. 

నీ బలాన్నీ వీర్యాన్నీ ఆలంబనంగా చేసికొని, అహంకారశూన్యుడవై యుద్ధం 
చెయ్యి. ధర్మ సంమత మైన యుద్ధం కంటే అధికశ్రేయస్మర మైనది, క్షత్రియునికి మరొక 
టేదీ లేదు. 

యుధ్యస్వ నిరహంకారో బలవీర్యవ్యపాశయః, 

ధర్యాద్ధి యుద్దాచ్చేయోం_న్యత్‌ క్షత్రియస్య న విద్యతే. 

(భీష్మపర్వం. 122. 37) 

కర్ణు డీ విధంగా భీష్మపితామహుని అనుజ్ఞ పొంది, ఆయనకు అభివాదనం చేసి, 

సెలవు తీసికొని దుర్యోధనుని దగ్గరికి వెళ్లాడు. 


భీష్మపర్వం సమాప్తం. 


శ్రీః 
ఓం స్వస్తి శ్రీగణేశాయ నమః 
ద్రోణపర్వము 


భీష్ముడు శరశయ్యపై శయనించాడు. కౌరవసైన్యం అంతా రక్షకుడు లేని గొట్టెల, 
మేకల మంద వలె చెల్లా చెదరైపోయింది. ఇంక మరునాడు కౌరవు లందరూ తమను 
రక్షించగలవాడు కర్షు డొక్కడే అను నిశ్చయానికి వచ్చారు. భీష్ముడు సేనానాయకుడుగా 
ఉన్న పదిరోజులూ కూడ యుద్దంలో పాల్గొనని కర్ణుడు భీష్ణపతనానంతరం యుద్దసన్నద్దుడై 
యణ ౧ ణ యణ యా 

వచ్చాడు. 


ముందుగా శరశయ్యపై శయనించి ఉన్న భీష్ముని వద్దకు వెళ్లి ఆయనకు తన 
నామధేయమును తెలుపుతూ ప్రణామం చేసి “పాండవులను జయించడానికై 
యుద్ధరంగానికి వెడుతున్నాను. ఆశీర్వదింపుము” అని కోరాడు. భీష్ముడు సంతోషించి 
దేశకాలోచితమైన మాట లీ విధంగా పలికాడు - 


“కర్ణా! దేవతలకు విష్ణువు వలె కౌరవుల కిప్పుడు నువ్వే గతి. అనేకరాజ్యాలను 
జయించి దుర్యోధనున కిచ్చిన నీ వీర్య - శౌర్యాలు లోకటప్రసిద్ధ మైనవి. యుద్ధంలో 
కౌరవులను సరిగా నడిపించి సుయోధనునకు విజయం సమకూర్చుము. 

“నాకు నీవు పౌత్రసమానుడవు. నాకు దుర్యోధను డెంతో నువ్వూ అంతే. లోకంలో 
సత్పురుషులకు సత్పురుషులతో ఏర్పడిన స్నేహసంబంధం యౌనసంబంధంకంటె 
(రక్తసంబంధంకంటె) గొప్ప దంటారు.” 

యౌనాత్సంబన్థకాల్లోకే విశిష్టం సంగతం సతామ్‌, 

సద్భిః సహ నరైష్ట ప్రవదన్తి మనీషిణః. (ద్రోణపర్వం 4.13) 

భీష్ముని మాటలు విని కర్ణుడు ఆయన పాదాలకు అభివాదనం చేసి కౌరవవీరు 


లందరూ ఉన్న ప్రదేశానికి వెళ్లాడు. కర్ణుణ్ణి చూడగానే కౌరవు లందరూ హరోత్సాహాలతో 
ఉప్పాంగిపోయారు. 


“కర్ణా! నీ పాలనలో ఉన్న నా సైన్యానికి మంచి సంరక్షకుడు లభించా డని వీళ్లందరూ 
నమ్ముతున్నారు. ఇప్పుడు మనం చేయవలసిన హితమైన కార్యం ఏమో ఆలోచించి 
చెప్పు” అన్నాడు దుర్యోధనుడు. 


534 మహాభారతసారసంగ్రహము 


“నరేశ్వరా! నీవు ఏమి చెపుతావో వినా లని మేం అందరమూ ఎదురుచూస్తున్నాం. 
నీవే చాల బుద్ధిమంతుడివి. కృత్యాన్ని గూర్చి, చేయవలసిన పనిని గూర్చి, అర్థపతి, 
స్వామి, సర్వోన్నతప్రభువు, ఏ విధంగా తెలుసుకొనకలుగుతాడో ఆ విధంగా ఇతరులు 
తెలిసికొనజాలరు. 


యథా చార్థపతిః కృత్యం పశ్యతే నాన్యథేతరః. (ద్రోణపర్వం. 5. 8) 

అందుచేత నువ్వేమి చేపుతావో వినా లని మేం చూస్తున్నాం” అన్నాడు కర్లుడు. 

దుర్యోధను డిలా అన్నాడు - అన్ని విధాల పెద్దవా డైన పితామహుడు నిన్నటి 
వరకు సేనాపతిగా ఉండి నేలమీద ఒరిగిపోయాడు. ఇప్పుడు మనం మన సైన్యానికి 
మంచి సేనాపతిని నియమించవలసి ఉన్నది. 


ఎందుచేత ననగా సేనాపతి లేని సైన్యం చుక్కాని పట్టె నావికుడు లేని నావ, 
సారథి లేని రథం, ఇష్టం వచ్చి నట్లు ఎలా తిరుగుతాయో అలా ఇటూ అటూ 
పరుగెత్తుతుంది. 


యథా హ్యకర్ణధారా నౌః రథశ్చాసారథిర్యథా, 

ద్రవేద్‌ యథేష్టం తద్వత్‌ స్యాదృతే సేనాపతేర్చలమ్‌. (ద్రోణపర్వం. 5.9) 

అందుచేత నీవు మన పక్షంలో ఉన్న వీరులలో ఎవరు సేనాపతి అవుతే 
బాగుంటుందో ఆలోచించి చెప్పు. 


కర్ణు డా మాటలు విని - మన సైన్యంలో ఎంతో మంది మహావీరు లున్నారు. 
అందరూ సేనాపత్యానికి తగినవాళ్లే. అయితే అందర్నీ ఒకే సమయంలో సేనాపతులను 
చేయడం కుదరదు. అధికమైన గుణాలు ఎవనిలో ఉన్నాయో వానినే ఒకనిని సేనాపతిగా 
చెయ్యాలి. 

పరస్సరమూ పోటీపడుతున్న వీళ్లలో ఏ ఒకనినో చేస్తే మిగిలినవాళ్లు వైమనస్యం 
చెంది సరిగా యుద్ధం చేయరు. 

అన్యోన్యస్పర్థినాం హ్యేషాం యద్యేకం యం కరిష్యసి, 

శేషా విమనసో వ్యక్తం న యోత్య్యన్తి హితాస్తవ. (ద్రోణపర్వం. 5. 16) 

మన ప్రముఖవీరులలో అందరికంటె అన్ని విధాలా గొప్పవాడు ద్రోణాచార్యులు. 


ఆయనను సేనాపతిని చేయడం మంచిది .ఆయన సేనాపతిగా ఉండి సైన్యాన్ని 
నడిపిస్తూంటే ఆయనను అనుసరించనివా శ్లైవరూ ఉండరు అన్నాడు. 


ద్రోణపర్వము 535 


అప్పుడు దుర్యోధనుడు సైన్యమధ్యలో ఉన్న ద్రోణాచార్యునితో - ఆచార్యా! శ్రేష్టమైన 
వర్ణానికీ, ఉత్తమ మైన కులానికీ (వంశానికీ) చెందనవాడవు అవడంచేతా, శాస్త్రజ్ఞానంచేతా, 
వయస్సుచేతా, బుద్ధిబలంచేతా, వీర్యంచేతా, సామర్థ్యంచేతా, ఎదిరింప శక్యం కానివాడవు 
అవడంచెేతా, జ్ఞానంచేతా, నీతిచేతా, జయంచేతా, తపస్సుచేతా కృతజ్ఞతాస్వభావంచేతా 
- అన్ని గుణాలచేతా కూడ నీవు అందరికంటె వృద్దుడవు. అందుచేత రాజులకు నీవంటి 
రక్షకుడు మరొకడు లేడు. 


వర్ణ శైష్ట్యాత్‌ కులోత్సత్యా (శ్రుతేన వయసా ధియా, 

వీర్యాద్దాక్ష్యాదధృష్యత్వాదథ జ్ఞానాన్నయాజ్ఞయాత్‌, 

తపసా చ కృతజ్ఞత్వాద్‌ వృద్ధః సర్వగుణైరపి, 

యుక్తో భవత్సమో గోప్తా రాజ్ఞామన్యో న విద్యతే. (ద్రోణపర్వం. 6.23) 

అందుచేత బ్రాహ్మణోత్తమా! దేవేంద్రుడు దేవతలను వలె మమ్ములను నీవు 
రక్షించాలి. నీ నాయకత్వంలో మేం శత్రువులను జయిస్తాం” అన్నాడు. 


ద్రోణుడు అంగీకరించాడు. “నేను పాండవు లందరితోను యుద్ధం చేస్తాను. 
ధృష్టద్యుమ్నుణ్ణి మాత్రం ఏ విధంగాను చంపను. ఎందువల్ల ననగా అతడు నన్ను 
చంపడానికి పుట్టాడు” 

పార్షతం తు రణే రాజన్‌ న హనిప్యే కథంచన, 

స హి సృష్టో వధార్థాయ మమైవ పురుషర్షభః. (ద్రోణపర్వం 7.3) 

అన్నాడు. దుర్యోధనాదులు ద్రోణాచార్యుణ్ణి సేనాపతిగా అభిషేకించారు. 


“రాజా! నన్ను సేనాపతిని చేశావు. నీ కేమి వరం కావాలో కోరుకో; ఇస్తాను” 
అన్నాడు ద్రోణుడు. దుర్యోధనుడు కర్ణదుఃశాసనాదులతో ఆలోచించి ఆచార్యునితో 
సంమానపూర్వకంగా “ఆచార్యా! నాకు వరం ఇవ్వదలచిన ట్లయితే - యుధిష్టిరుణ్ణి 
సజీవంగా పట్టుకొని, తీసికొని వచ్చి నా కివ్వాలి” అన్నాడు. 

దుర్యోధనుని కోరిక విని ద్రోణుడు - దుర్యోధనా! యుధిష్టిరుణ్ణి పట్టు కుంటే 
చాలు అని నీవు కోరుతున్నావు. ఆతనిని వధించాలని కోరడం లేదు. అందుచేత 
యుధిష్టిరుడు అదృష్టవంతుడు. 

రాజా! ఆతని వధను ఎదుకు కోరడంలేదు? ఈ పని నాచేత చేయించకూడ దను 
ఉద్దేశంతో కోరడం లేదా, లేక ఆ ధర్మరాజును ద్వేషించేవాడు ఎవడూ లేకపోవడంచేత 
నీకు కూడ ద్వేషం లేకపోవడతో ఆతని వధ కోరడంలేదా, అతడు జీవించే ఉండే టట్లు 


536 మహాభారతసారసంగ్రహము 


చేయడం ద్వారా మీ కులాన్ని రక్షిస్తున్నావా; లేక పాండవులను జయించిన తరువాత 
వాళ్ల రాజ్యం వాళ్ల కిచ్చేసి సౌభ్రాత్రం పెంచుకుందాం అనుకొంటున్నావా? రాజా! 
కుంతీసుతుడు ధన్యుడు. నువ్వు ఆతని విషయంలో ఇంత స్నేహంతో ఉన్నా వంటే 
ఆతని ఆజాతశత్రుత్వం (శత్రు వనేవాడు లేకపోవడం) సత్య మైనది” అన్నాడు. 


ద్రోణుని మాటలు విని దుర్యోధనుడు తన మనస్సులో ఉన్న అసలు భావం 
బైటపెట్టాడు. ఆతని మనస్సులో ఏ నాటి నుండో ఉన్న భావం హటాత్తుగా బైటపడింది. 
ఎందువల్ల ననగా - బృహస్పతి వంటి వాళ్లు కూడ తమ ఆకారం కప్పిపుచ్చుకొనజాలరు. 

సహసా నిఃసృతో భావో యో౭_స్య నిత్యం హృది స్థితః, 

నాకారో గూహితుం శక్యో బృహస్పతిసమైరపి. (ద్రోణపర్వం. 12.14) 

ఆచార్యా! యుద్ధంలో యుధిష్టిరుణ్ణి వధిస్తే మనకు జయం రానే రాదు. ఎందువల్ల 
ననగా యుధిష్టిరుణ్ణి వధిస్తే మిగిలిన పాండవులు తప్పక మనలను సంహరిస్తారు. వాళ్ల 
నందరినీ యుద్ధంలో సంహరించడం దేవతలకు కూడ శక్యం కాదు. వాళ్లల్లో ఏ ఒక్కడు 
మిగిలినా అతడు మనలను మిగల్బడు. 

నచ శక్యా రణే సర్వే నిహన్తుమమరైరపి, 

య వవ తేషాం శేషః స్యాత్‌ స ఏవాస్మాన్‌ న శేషయేత్‌. 

(ద్రోణపర్వం. 12.16) 

అతనిని ప్రాణాలతో పట్టుకొని మళ్లీ ద్యూతంలో ఓడిస్తే వాళ్ల నందరినీ వనానికి 
పంపి వేయవచ్చు; అప్పుడు నా జయం దీర్ణకాలికజయం అవుతుంది. అందుచేత ధర్మ 
రాజును ఎన్నటికీ చంపా లను కోను అన్నాడు దుర్యోధనుడు. 


యథార్థం గ్రహించ సమర్ధు డైన ద్రోణుడు అతని కుటిలబుద్ధిని (గ్రహించి, బాగా 
ఆలోచించి ఆ వరాన్ని సాంతరంగా (మధ్యలో ఒక షరతు - 00161102 తో) ఇచ్చాడు. 
“యుద్ధంలో యుధిష్టిరుణ్ణి అర్జునుడు రక్షిస్తూ ఉండకపోతే యుధిష్టిరుడు నీ చేతికి 
చిక్కా డని నమ్ము అర్జునుడు అక్కడ ఉంటే మాత్రం ఇంద్రాది దేవతలు కూడ ఆ పని 
చేయజాలరు. మీరు అర్జునుణ్ణి దూరంగా తీసికొని వెళ్ల కలిగితే, యుధిష్టిరుడు నాతో 
ముహూర్తకాలం యుద్ధం చేసినా అతనిని పట్టుకుంటాను” అని ద్రోణుడు ప్రతిజ్ఞ చేశాడు. 
“ధృతరాష్ట్రమహారాజా! ద్రోణు డా విధంగా సాంతర మైన ప్రతిజ్ఞ చేయగానే 
మూర్చులైన నీ పుత్రులు - “ఇంకేముంది? యుధిష్టిరుడు పట్టుబడ్డాడు” అనుకొంటూ 
సంతోషించారు. అయతే - ద్రోణునికి పాండవుల విషయంలో పక్షపాతం ఉన్న దను 


ద్రోణపర్వము 537 


విషయం వాళ్లకు తెలియడంచేత ఆ ప్రతిజ్ఞను స్థిరం చేయడానికై ఆ ఆలోచనను అంతటా 
బాగా ప్రచారం చేశారు. “ద్రోణాచార్యుడు యుధిష్టిరుణ్జి ప్రాణాలతో పట్టుకొనబోతున్నాడు” 
అని సేనాస్థావరా లన్నింటిలోను బాగా ఘోషింపచేశారు. 


ఈ విషయం యుధిష్టిరునికి కూడ తెలిసింది. అతడు సోదరు లందరినీ పిలిపించి 
అర్జునునితో - “ద్రోణుడు చేయ దలచిన పనిని గూర్చి విన్నావు కదా? ఆయన సాంతర 
మైన ప్రతిజ్ఞ చేశాడు. ఆ అంతరం నీ మీద ఉంచాడు. అందుచేత నువ్వు నాకు దగ్గర 
దగ్గరగా ఉంటూ యుద్ధం చెయ్యాలి” అని చెప్పాడు. 


“రాజా! నేను జీవించి ఉండగా ఇంద్రాదిదేవతలు ఆయనకు సహాయులుగా వచ్చినా 
కూడ, [ద్రోణాచార్యులు నిన్ను పట్టుకొనజాలరు. నేను ఆచార్యుణ్ణ్లి వధించను. నిన్ను 
పట్టుకొననివ్వను. నిర్భయంగా ఉండు” అన్నాడు అర్జునుడు. 


యుద్ధం ప్రారంభ మైనది. ద్రోణాచార్యుణ్ణి పాండవపక్షీయు లెవరూ ఎదిరించ 
జాలకపోయారు. ఉభయపక్షాల వీరుల మధ్య చాల సేపు ద్వంద్వయుద్ధం నడిచింది. 
పాండవ సేనలో అభిమన్యుడు, కౌరవసేనలో ద్రోణాచార్యుడు ఘోరంగా యుద్ధం చేశారు. 


రక్తనదులు ప్రవహించాయి. 


శల్యుడు గద ధరించి అభిమన్యుని పై దుమికాడు. అభిమన్యుడు గదతో శల్యుణ్ణి 
ఎదుర్కొనడానికి ముందుకు వెళ్లాడు. ఆతనిని నివారించి భీమసేనుడు గదాపాణియై 
శల్యునితో యుద్ధంచేసి ఆతనిని ఓడించాడు. అతడు యుద్ధరంగంనుండి తప్పుకొన్నాడు. 


తుములయుద్ధం జరుగుతూన్నది. కర్షుని పుత్రుడైన వృషసేనుడు అస్త్రమాయతో 
సైన్యాన్ని సంహరిస్తూండగా నకులుడు ఆతనిని అడ్డుకున్నాడు. నకులుని రథధ్వజాన్స్నీ 
ధనస్సునూ వృషసేనుడు ఛేదించాడు. అప్పుడు నకులునికి సాహాయ్యం చేయడానికై 
ద్రౌపదీ కుమారులూ, వృషసేనునికి సాహాయ్యం చేయడానికి ఆశ్వత్థామాదులు అక్కడ 
చేరారు. 


అంతలో యుధిష్టిరుని అనీకం కౌరవానీకాన్ని సంహరించడం ప్రారంభించింది. 
కౌరవసేన విక్షుబ్దమై ఉండడం చూచి ద్రోణాచార్యుడు సారథితో - “సారథీ! శ్వేతచ్చత్రంతో 
ధర్మరా జున్న చోటికి రథాన్ని శీఘ్రంగా తీసికొని వెళ్లు. యుధిష్టిరుని సైన్యం మన 
సైన్యాన్ని నశింపచేస్తూన్నది” అన్నాడు. 

సారథి రథాన్ని యుధిష్టిరు డున్న వైపు తీసికొని వెళ్లాడు. యుధిష్టిరుడు ద్రోణుని 
మీద బాణాలు ప్రయోగించాడు. ద్రోణుడు ఆతని ధనస్సు ఛేదించి ముందుకు వెళ్లాడు. 


538 మహాభారతసారసంగ్రహము 


ఇంతలో యుధిస్టిరుని రక్షణకై ఆతని చుట్టూ, ఉన్న వీరు లందరూ ద్రోణుణ్ణి అద్దుకొన్నారు. 
వాళ్లనందరినీ సంహరించి ద్రోణుడు యుధిష్టిరుని దగ్గరికి చేరాడు. 


అది చూడగానే యుధిస్టిరుని సైన్యంలో - “అయ్యో! రాజు మరణించి నట్లే” అని 
హాహాకారధ్వనులు వినబడ్డాయి. “ఇప్పు డింక ద్రోణాచార్యుడు యుధిష్టిరుని పట్టి 
తీసికొనివస్తాడు. మన రాజు కోరిక తీరుతుంది” అని కౌరవసైనికులు హర్షధ్వానాలు 
చేస్తున్నారు. 

ఇంతలో అర్జునుని రథవోష వినబడింది. అర్జునుడు బాణవర్షంలో ఆ 
యుద్ధభూమిని అంధకారబంధురం చేసివేశాడు. ఆ అంధకారంలో ఎవరూ యుద్ధం 
చేసే స్థితిలో లేరు. సూర్యాస్తమయం కూడ అవడంతో యుద్ధవిరామం జరిగి సైన్యాలు 
తమ నివాసాలు చేరాయి. 


చేతికి చిక్కినట్లే చిక్కి యుధిష్టిరుడు జారిపోవడంతో ద్రోణాచార్యుడు హతాశుడై 
దుర్యోధనునితో - “చెప్పాను కదా అర్జునుడు ప్రక్కన ఉన్నప్పుడు యుధిస్టిరుణ్ణి పట్టుకొనడం 
శక్యం కాని పని అని? యుద్ధరంగంలో ఏదైన ఉపాయంచేత అర్జునుణ్ణి దూరంగా 
తీసికొనిపోతే అప్పుడు యుధిష్టిరుణ్ణి అనాయాసంగా పట్టుకొనవచ్చును. ఎవరైనా యుద్దానికి 
రమ్మని పిలిస్తే అర్జునుడు వాళ్లను జయించకుండా వెనుకకు రాడు. ఆ అవకాశం చూచుకొని 
నేను యుధిష్టిరుణ్ణి పట్టి నీకు ఇస్తాను. ఆ సమయంలో యుధిష్టిరుడు యుద్ధరంగంలో 
ఉంటేనే అలా చేయగలను” అన్నాడు. 


ద్రోణుని మాటలు విన్న త్రిగర్తదేశరాజు ఆతని సోదరులూ ఇలా అన్నారు - 
“రాజా! అర్జునుడు అనేక పర్యాయాలు, ఏ కారణమూ లేకుండా మమ్మల్ని అవమానించాడు. 
ఆతనిపై మా పగ తీర్చుకొనే సమయం వచ్చింది. మేం ఆతనిని యుద్దానికి పిలిచి 
ఆతనిని దూరంగా తీసికొనివెళ్లి వధిస్తాం” 

ఇలా అంటూ సత్యరథుడు, సత్యవర్శ, సత్యవ్రతుడు, సత్యేషువు, సత్యకర్మ అను 
ఐదుగురు సోదరులూ మహాసైన్యంతో వచ్చి నిలబడ్డారు. ప్రస్థలాధిపతియెన సుశర్మ 
కూడ పెద్ద సైన్యంతో అర్జునునితో యుద్దానికి సిద్ధంగా నిలచాడు. వీళ్లందరూ అగ్నిలో 
హోమాలు చేసి అగ్నిదేవుని ఎదుట - “మేం అర్జునుణ్ణి వధించకుండా వెనుకకు వస్తే 
అన్ని విధాలైన పాపాలూ మమ్ము చుట్టుకొనుగాక” అని శపథం చేశారు. 


ఆ విధంగా వాళ్లు నిశ్చయించుకొని అర్జునుణ్ణి యుద్దానికి ఆహ్వానించారు. అర్జునుడు 
ధర్మరాజుతో - “రాజా! ఎవరైనా నన్ను యుద్దానికి ఆహ్వానిస్తే నివర్తించను అను నా 


ద్రోణపర్వము 539 


వ్రతం నీకు తెలుసుకదా? సంశప్తకులు, సుశర్మా నన్ను యుద్దానికి ఆహ్వానిస్తున్నారు. 
వాళ్లందరినీ సంహరించడానికై నాకు అనుజ్ఞ ఇమ్ము” అన్నాడు 

“దోణాచార్యులు నన్ను పట్టి ఇస్తా నని ప్రతిజ్ఞ చేశాడు కదా? అది అసత్య మయే 
టట్లు చూడు” అన్నాడు యుధిష్టిరుడు. 

“రాజా! ఈనాడు పాంచాల్యు డైన సత్యజిత్తు నిన్ను రక్షిస్తాడు. అతడు జీవించి 
ఉండగా ఆచార్యుడు ప్రతిజ్ఞను, సత్యం చేసికొనజాలడు. అతడు మరణిస్తే మాత్రం అందరూ 
కలిసి కూడ యుద్ధరంగంలో ఉండవద్దు” అన్నాడు అర్జునుడు. 

యుధిష్టిరుని ఆశీస్సులు తీసుకొని అర్జునుడు సింహం మృగాల మీదకి వెళ్లినట్లు 
శత్రువుల మీదికి వెళ్లాడు. అర్జునుడు లేని సమయంలో యుధిష్టిరుని పట్టుకొన వచ్చు 
ననే నమ్మకంతో కౌరవులు సైన్యంతో పాండవసైన్యాన్ని ఎదిరించారు. 

కృష్ణుడు సారథిగా తోడై ఉండగా అర్జునుడు సంశస్తకుల మహాసైన్యాలను, వాళ్లనూ 
ఓడించాడు. ఆతని దివ్యాస్తబలం ముందు వాళ్లెవరూ నిలవలేకపోయారు. ఈ విధంగా 
అక్కడ యుద్ధం జరుగుతూన్నది. 


అక్కడ ద్రోణుడు గరుడవ్యూహం నిర్మించుకొని పాండవులతో యుద్దానికి 
సిద్ధమయ్యాడు. దానిని ఎదుర్మొనడానికై యుధిష్టిరుడు మండలార్భవ్యూహం నిర్మింపచేశాడు. 

యుధిష్టిరుడు ధృష్టద్యుమ్నునితో - “నేను ఆ బ్రాహ్మణునికి వశం అవకుండా 
జాగ్రత్తపడాలి” అన్నాడు. “నేనుండగా ద్రోణుడు ని న్నేమీ చేయజాలడు; నిర్భయంగా 
ఉండు” అన్నాడు ధృష్టద్యుమ్నుడు. 

ఇలా అంటూ ధృష్టద్యుమ్నుడు పావురం రంగు అశ్వముల రథము ఎక్కి బాణవర్షం 
కురిపిస్తూ ద్రోణునికి ఎదురుగా వెళ్లాడు. తనను చంపడానికై పుట్టిన అతడు ఎదురు 
రావడంతో - “ఇదేమిటి, ఈనాడు ప్రారంభంలోనే చెడ్డ శకునం కనబడింది!” అనుకొంటూ 
ద్రోణుడు కొంచెం దిగులుచెందాడు - 

అనిష్టదర్శనం దృష్ట్వా ధృష్టద్యుమ్నమవస్థితమ్‌, 

క్షణేనైవాభవద్రోణో నాతిహృష్టమనా ఇవ. (ద్రోణపర్వం. 20. 25) 

అది చూచి దుర్ముఖు దను ఒక ధృతరాష్ట్ర పుత్రుడు ధృష్టద్యుమ్నుణ్ణి ఎదిరించాడు. 
ధృష్టద్యుమ్నుడు దుర్ముఖుణ్సి బాణాలతో కప్పివేసి ద్రోణుణ్ణి ముందుకు రాకుండా 
అద్దుకొన్నాడు. 


540 మహాభారతసారసంగ్రహము 


ధృష్టద్యుమ్నుడు, దుర్ముఖుడూ యుద్ధం చేస్తూండగా ద్రోణుడు యుధిష్టిరుని సైన్యం 
వైపు వెళ్లి ఆ సైన్యాన్ని క్షోభింపచేశాడు. ఘోర మైన యుద్ధం జరిగింది. అలా యుద్ధం 
జరుగుతూండగా [ద్రోణుడు అందరినీ మోహింపచేసి యుధిష్టిరు డున్న వైపు దూసుకొని 
వెళ్లాడు. 

అది చూచి సత్యజిత్‌ యుధిష్టిరుని రక్షించడానికై వెళ్లి ద్రోణాచార్యుణ్ణి బాణవర్షంతో 
ముంచెత్తాడు. వృకు డను మరొక పాంచాల్యుడు కూడ ఆతనికి సహాయుడుగా వచ్చి 
ద్రోణునితో యుద్ధం చేశాడు. 


ద్రోణుడు ప్రలయకాలరుద్రుడు వలె విజృంభించి సత్యజిత్తు, శతానీకుడు, 
దృఢ సేనుడు, క్షేముడు, వసుదానుడు అను మహావీరులను, కొందరు పాంచాల 
రాజకుమారులను సంహరించి వేలకొలది సైనికులను, గజాశ్వాదులను హతమార్చాడు. 


ఇంక ద్రోణుడు తనను ఆక్రమించబోతూండగా వెంటనే యుధిస్టిరుడు యుద్ధరంగం 
విడిచి వెళ్లిపోయాడు. 


అక్కడ నున్న పాండవసైన్యానికి చెందిన మహావీరుల నందరినీ [ద్రోణుడు 
ఓడించాడు. చెల్లాచెదరై పారిపోతూన్న పాండవసేనలను తరిమీ తరిమి కౌరవసేనలు 
సంహరించాయి. ఆ విధంగా విజృంభించి సైన్యసంహారం చేస్తూన్న ద్రోణుణ్ణి చూచి 
చాల సంతోషిస్తూ దుర్యోధనుడు కర్గునితో - “కర్ణా! చూచావా, ద్రోణాచార్యు డే విధంగా 
శత్రుసంహారం చేస్తున్నాడో! ఈ పాండవ సైన్యాలు ద్రోణుని బాణాలచే పీడింపబడి 
అనేక మార్గాలు పట్టి పారిపోతున్నాయి. ఇంక పాండవులకు యుద్ధం నుండి విరమించడమే 
గతి. పాండవ సృంజయులకు దూర మై నా సైనికుల మధ్య ఒంటరిగా ఉన్న ఈ 
భీముణ్ణి చూస్తూంటే నాకు సంతోషంగా ఉంది. రణరంగం అంతా ద్రోణమయంగా 
కనబడుతూన్నది” అన్నాడు 


ఆ మాటలు విని కర్ణుడు దుర్యోధనునితో - “రాజా! భీముడు ప్రాణాలతో ఉండగా 
ఎన్నడూ యుద్ధభూమిని విడిచిపెట్టడు. శత్రువుల సింహనాదాన్ని సహించడు. శూరులు, 
అస్తవిద్యలో నిపుణులూ, బలవంతులు, యుద్ధప్రియులూ అయిన పాండవులు ఏనాటికీ 
యుద్ధంలో పరాజయం పొంద రని నా అభిప్రాయం. తాము పడిన కష్టా లన్నీ స్మరిస్తూ 
వారెన్నటికీ యుద్ధం విడిచిపెట్టరు అని నా నిశ్చయం. 


భీముడు మళ్లీ తిరిగి వచ్చి మహావీరుల నందరినీ సంహరిస్తాడు. అదిగో! పాండవ 
వీరు లందరూ మళ్లీ ద్రోణుని చుట్టూ చేరి ఆతనిని సంహరించడానికి వస్తున్నారు. 
మనం ద్రోణుణ్ణి రక్షించడానికి వెడదాం” అన్నాడు. 


ద్రోణపర్వము 541 


కర్ణుని మాటలు విని దుర్యోధనుడు సోదరులతో కలిసి ద్రోణునికి సాహాయ్యం 
చేయడానికై ఆతడున్న ప్రదేశానికి వెళ్లాడు. 


కౌరవ - పాండవుల సైన్యాలు ఆనాడు చాల ఘోరంగా పోరాడాయి. ఎందరో 
మహావీరులు ద్వంద్వయుద్ధంలో పాల్గొని వీరస్వర్దం పొందారు. 


మధ్య మధ్య ధృతరాషముని ప్రశ్నలు 

సంజయుడు యుద్ధవార్తలను చెప్పే టప్పుడు మాటి మాటికీ ధృతరాష్ట్ర డాతనిని 
- “ఆ సమయంలో ఎవ రెక్కడ ఉన్నారు? “ఎవరు ముందు యుద్ధం ప్రారంభించారు?” 
“ఎవరు ఏమన్నారు?” అంటూ అనేక ప్రశ్నలు వేస్తూ తనవాళ్లు పరాజితులై నట్లు విన్నప్పుడు 
తన మనస్సులోని భావాలు ప్రకటిస్తూండేవాడు. 

“ఎంత తెలివైన మానవులు ఆలోచించి చేసిన పను లైనా అనుకొన్నట్లు జరగవు. 
మానవు డనుకొన్నదానిని దైవం మార్చి వేస్తూంటుంది” అంటాడు ఒక మాటు. 

అన్యథా చిన్తితా హ్యర్థా నరైస్తాత మనస్విభిః, 

అన్యథైవ ప్రపద్యన్తే దైవాదితి మతిర్మమ. (ద్రోణపర్వం. 11. 50) 

ద్రోణాచార్యుడు సేనాపతి యైన తరువాత కౌరవ-పాండవసేనల మధ్య 
జరుగుతూన్న భీకరమైన పోరాటాన్ని గూర్చి వింటూ ధృతరామ్రుడు- 

“సంజయా! అదృష్టం కలిసివస్తే అన్నీ ఎలా కలిసివస్తాయో చూడు. యుధిష్టిరుడు 
అంతకాలం ప్రజలందరికీ దూరంగా ఎక్కడో అరణ్యాలలో, ఎవరికీ తెలియని ప్రదేశాలలో 
నివసించాడు. అయినా అవసరం ఏర్పడే టప్పటికి ఇంతటి మవిసైన్యాన్ని 
కూడగట్టుకొనగలిగాడు! ఇది ఆతని భాగ్యము, నా పుత్రుని అభాగ్యమూ కాక మరేమిటి?” 


ప్రతీ మానవుడూ భాగ్యంతో కలిసే పుడతాడు. అది నిజం. ఆ భాగ్యం ఎలా 
లాగితే అలా వెడతాడు. తాను ఎలా అనుకుంటాడో అలా వెళ్లలేడు. 

“యుక్త ఏవ హి భాగ్యేన ధ్రువముత్చద్యతే నరః, 

స తథా కృష్యతే తేన న యథా స్వయమిచ్చతి. (ద్రోణపర్వం. 24. 5) 

ఆనాడు విదురుడు “దుర్యోధనుణ్ణి ఒకనిని వదిలివేసి ఆ మిగిలినవాళ్ల నందరినీ 
రక్షించుకో” అని చెప్పినా నేను వినలేదు దాని ఫలితమే ఈ నాడు చూస్తున్నాను. 

ధర్మాన్ని విడచి అర్ధంమీద మాత్రమే దృష్టి నిలిపిన మానవుడు ఈ లోకాన్ని 
పోగొట్టుకొంటాడు. క్షుద్రత్వాన్ని పొందుతాడు. 


542 మహాభారతసారసంగ్రహము 


పాండవుల సైన్యంలో ఏ వీరులు ఎంతమంది సైనికులతో ఏ ఏ ధ్వజాలతో 
ద్రోణుడు నడుపుతూన్న సైన్యాన్ని ఎదిరించడానికి వెళ్లారు? అని ధృతరా్హడు అడుగగా 
సంజయుడు ఆ విషయా లన్నీ చాల విస్త తంగా వర్ణించి చెప్పాడు (ద్రోణపర్వం 2౩వ 
అధ్యాయం) 

శుక్లుడను రాజు - ధ్వజమూ, కవచమూ, అశ్వాలూ, ధనస్ఫూ అన్నీ కూడ తెల్లని 
వర్ణం కలవి ఏర్పరచుకొని వెళ్లా డట. 

ద్రోణుని ధ్వజంమీద పై భాగంలో కృష్ణాజినమూ దాని క్రింద బంగారు కమండలము 
చిహ్నంగా ఉన్నాయి. 

భీమసేనుని ధ్వజచిహ్నం మహాసింహం. వైడూర్యమణులు దాని కళ్లుగా అమర్చబడి 
ఉన్నాయి. 

యుధిష్టిరుని ధ్వజంమీద (గ్రహాల సముదాయంతో బంగారు చంద్రుడు చిహ్నంగా 
ఉన్నాడు. దానిమీద నందము, ఉపనందము అను రెండు దివ్యమైన మృదంగాలు 
యంత్రంచేత వాదింపబడుతూ అతి మధురంగా మోగుతూ సంతోషం వృద్ధిపొందిస్తూ 
ఉన్నాయి. 

మృదజ్లా చాత్ర విపులౌ దివ్యా నన్లోపనన్దకా, 

యగ్రేణాహన్యమానౌ చ సుస్వనౌ హర్షవర్ధనౌ. (ద్రోణపర్వం. 28. 85) 

నకులుని ధ్వజం పృష్టభాగంమీద సువర్ణమయ మైన శరభమృగంతో ప్రకాళిస్తూన్నది. 

సహదేవుని ధ్వజంమీద చిన్న చిన్న ఘంటలతో హంస ఉన్నది. ఐదుగురి ద్రౌపదీ 
కుమారుల ధ్వజాలమీద వరుసగా ధర్మదేవుడు, వాయుదేవుడు, ఇంద్రుడు, ఇద్దరు 
అశ్వినీదేవతలు చిహ్నాలుగా ఉన్నారు. 

అభిమన్యుని ధ్వజంమీద బంగారు శార్‌బ్దపక్షి ఘటోత్కచుని ధ్వజంమీద (గద్ద 
చిహ్నాలుగా ఉన్నాయి. పూర్వం రావణుని రథాశ్వాల వలె ఘటోత్మచుని రథాశ్వాలు 
కూడా ఇచ్చానుసారం నడవగలిగినవి. ఈ విధంగా సంజయుడు కొందరి వీరుల 
ధ్వజచిహ్నాదులను గూర్చి వర్ణించి చెప్పి కౌరవ-పాండవసేనల మధ్య జరిగిన యుద్దాన్ని 
గూర్చి చెపుతూ ఇలా అన్నాడు. 

“దుర్యోధనుడు నాగసైన్యంతో భీమసేనునిపై ఆక్రమణం చేశాడు. భీమసేనుడు 
నారాచబాణాలచేత అనేక నాగాలను సంహరించాడు. దుర్యోధనుణ్ణి భీమసేనుడు 


ద్రోణపర్వము 543 


పీడించడం చూచి మ్లేచ్చు డైన అంగుడు మత్తగజంపై వచ్చి భీమసేనుణ్ణి ఎదిరించగా 
అతడు ఆ గజాన్న్రీ ఆతనినీ కూడ బాణాలతో సంహరించాడు. 


అది చూచి కురుసైన్యాలు పారిపోతూండగా వాటికి ధైర్యం చెపుతూ ప్రాగ్టో 
తిషపురాధీశు డైన భగదత్తుడు గజంతో భీముని పైకి యుద్దానికి వచ్చాడు. 


ఆతని గజం, ఏ గజాన్ని అధిరోహించి ఇంద్రుడు దైత్యదానవులను సంహరించాడో 
దాని వంశంలో పుట్టినది. దానిని ఎవరూ ఎదుర్మొన జాలరు. 


భగదత్తుడు గజాన్ని భీమసేనుని మీదికి ప్రేరేపించాడు. అది క్షణంలో భీమసేనుని 
రథాన్నీ అశ్వాలను చూర్ణం చేసింది. భీముడు పరుగెత్తి కొని వెళ్లి దాని అవయవాలలో 
విలీనుడై అక్కడ నుండి బైటకు రాకుండా, అంజలికావేధం తెలిసినవాడవడంచేత దానిని 
మాటి మాటకీ చేతితో కొట్టాడు. అప్పుడు అయుతనాగాల బలం గల ఆ నాగం భీముణ్ణి 
పట్టుకొనడానికి అన్వేషిస్తూ కుమ్మరి చక్రం వలె గిరగిరా తిరిగింది. భీముడు బైటకు 
వచ్చి ఆ సుప్రతీకగజం ఎదుట నిలబడగానే అది తొండంతో గట్టిగా చుట్టి పట్టుకుంది. 
భీమసేనుడు ఆ పట్టు విదిలించుకొని మళ్లీ దాని అవయవాలలో ప్రవేశించి అంటి పెట్టుకొని 
ఉన్నాడు. తన సైన్యంలో ప్రతి గజాలు వచ్చేవరకు అలా ఉండి బైటకు వచ్చి శీఘ్రంగా 
దూరంగా వెళ్లిపోయాడు. 


భీముడు మరణించాడు మరణించాడు అంటూ ఆర్తనాదం బయలుదేరింది. 
యుధిష్టిరుడు కూడ అలాగే తలచి పాంచాలులతో కలిసి వచ్చి భగదత్తుణ్ణి చుట్టుముట్టాడు. 


భగదత్తుని నాగం ఎదుటా, భగదత్తుని ఎదుటా ఎవ్వరూ నిలబడజాలకపోయారు. 
ఆ నాగం ఎన్నో ఏనుగులను, ఎందరో పాండవవీరులను నశింపచేసింది. 


ఇంతలో భీముడు తన సైన్యాన్ని భగదత్తు డా విధంగా మధించడం చూచి తిరిగి 
యుద్దానికి వచ్చాడు. అప్పు డా నాగం తొండం నిండా నింపిన నీళ్లతో భీముని రథాశ్వాలను 
తడిపి భయపెట్టింది. అవి బెదిరిపోయి భీముణ్ణి దూరంగా తీసికొనిపోయాయి. 


ఈ విధంగా భగదత్తుడు, వాని నాగమూ పాండవసైన్యంలో కలిగించిన విక్షోభం 
వల్ల నలుమూలలా వ్యాపించిన ధ్వని, దూరంగా సంశప్తకులతో యుద్ధం చేస్తూన్న అర్జునుడు 
విన్నాడు. వెంటనే అర్జునుడు కృష్ణునితో - “భగదత్తుడు గజంతో మన సైన్యంలో 
ప్రవేశిస్తూండగా చూచాను. ఆతని గజాన్ని ఎవ్వరూ సంహరించజాలరు. ఆత డా ఏనుగుతో 
సైన్యాన్నంతనీ నశింపచేయక ముందే మనం వెళ్లాలి, రథం అటు నడిపించు” అన్నాడు. 


544 మహాభారతసారసంగ్రహము 


రథం తమ సైన్యం విడిచి అటు వెళ్లడం చూచిన సంశప్తకులు పదివేల రథాలతో 
అర్జునుని రథం వెనుక వస్తూ “యుద్దానికి రా, పారిపోతావేమి” అన్నట్లు పిలుస్తున్నారు. 


అది చూచి ఎటు వెళ్లాలో తెలియక అర్జునుడు క్షణం ఆలోచించి ముందు 
సంశప్తకులను సంహరించా లని నిశ్చయించుకొని మళ్లీ సంశప్తకుల వైపు వెళ్లి 
దివ్యాస్తములను ప్రయోగించి వాళ్ల నందరినీ సంహరించాడు. 

కృష్ణుడు కూడ ఆ యుద్ధంలో అర్జునుడు చూపిన పరాక్రమానికి ఆశ్చర్యపడి 
“పార్థా! ఈనాడు నువ్వు ఇంద్రుడు గాని, యముడు గాని, కుబేరుడు గాని చేయజాలని 
పని యుద్ధ రంగంలో చేశా వని నా అభిప్రాయం” అంటూ ప్రశంసించాడు - 


కర్మెతత్‌ పార్థ శక్రేణ యమేన ధనదేన చ, 
దుష్కరం సమరే యత్తే కృతమద్యేతి మే మతిః. (ద్రోణపర్వం. 27. 29) 


“చాలా వరకు సంశప్తకులు నిహతు లైనారు కదా? ఇప్పుడు భగదత్తుని మీదికి 
వెళ్లు” అని కృష్ణు డనగా అర్జునుడు సరే అన్నాడు. రథం అటువైపు నడిపాడు కృష్ణుడు. 
ఇంతలో సుశర్మ తన సోదరులతో వచ్చి అర్జునుణ్ణి యుద్దానికి పిలిచాడు. 

“ఇప్పుడు ఏమి చేస్తే బాగుంటుంది - ఈ సుశర్మ యుద్దానికి పిలుస్తున్నాడు; 
వీనితో యుద్ధం చెయ్యాలా, లేక నా సోదరులను రక్షించడానికి ద్రోణుని సైన్యంలో 
ప్రవేశించాలా” అని అర్జునుడు కృష్ణుణ్ణి అడిగాడు. కృష్ణు దేమీ సమాధానం చెప్పకుండా 
రథం సుశర్మ వైపు తిప్పాడు. సుశర్మ ప్రయోగించిన ఆయుధా లన్నీ వమ్ము చేసి అర్జునుడు 
బాణ వర్ణంచేత వానిని మోహపెట్టి వెనుకకు వెళ్లిపోయే టట్లు చేశాడు. 


తరువాత అర్జునుడు కురుసైన్యంలోని మహారథు లందరిపై బాణవర్షం కురిపిస్తూ 
ఎండుడొంక కాల్చివేస్తూన్న మహాగ్నివలె కురు సైన్యంలోనికి చొరబడ్డాడు. గరుత్మంతుడు 
హఠాత్తుగా వచ్చి వాలినట్లు భగదత్తు డున్న ప్రాంతం చేరాడు. అరవై యేళ్ల యౌవనంలో 
ఉన్న మదపుటేనుగు కోపావేశంతో తుంగగడ్డి వనం (నలవనం)లో ప్రవేశించి తొక్కివేసి 
నట్లు కౌరవసైన్యాన్ని మర్దించివేశాడు. 

ఇంతలో భగదత్తుడు గజంతో అర్జునునిమీదికి వచ్చాడు. వాళ్లిద్దరూ ఒకరిపై ఒకరు 
బాణవర్షం కురిపించుకొన్నారు. భగదత్తుడు కృష్ణార్జునుల నిద్దరినీ చంపడానికి గజాన్ని 
ప్రేరేపించాడు. అది మీదికి వస్తూండగా కృష్ణుడు రథం అపసవ్యంగా త్రిప్పాడు. ఆ 
ఏనుగు దగ్గరగా వచ్చి నప్పుడు దానినీ, దానిపై ఉన్న వానినీ కూడ వధించడానికి 


ద్రోణపర్వము 545 


అవకాశం ఉన్నా కూడ అర్జునుడు అది వెనుదిరిగి ఉండడంచేత, అధర్మ మని తలచి, 
అలా చెయ్యలేదు. 


అప్పుడా ఏనుగు ఎన్నో ఏనుగులను, రథాలను, అశ్వాలను మర్దించి వేసింది. 
అర్జును డది చూచి క్రోధావిష్టు డయ్యాడు. భగదత్తునిపై శరవర్షం కురిపిస్తూ అతడు 
ప్రయోగించిన తోమరాలను, శక్తిని ఛేదించి వేశాడు. భగదత్తుడు అర్జునుని శిరస్సుమీదికి 
తోమరాలు విసరగా ఆతని కిరీటం క్రింది వైపునకు ఒరిగింది. దాని నొక చేతితో 
సర్దుకొంటూ అర్జునుడు ఆతనితో - చివరిగా ప్రపంచాన్ని బాగా చూచుకో. 


సుదృష్టః క్రియతాం లోక ఇతి రాజానమటబ్రవీత్‌. (ద్రోణపర్వం. 29. 14) 


అన్నాడు. 
భగదత్తుడు కృష్ణునిమీద శరవర్షం కురిపించాడు. అర్జును డాతని ధనస్సును 
ఛేదించి ఒకే మారు డెబ్బెరెండు బాణాలు ప్రయోగించి వాని మర్మస్థానా లన్నీ ఛేదించాడు. 


అతడు కోపోద్రిక్తుడై అంకుశంమీద నారాయణాస్తాన్ని అభిమంత్రించి 
ప్రయోగించాడు. అందరినీ వధింప గల ఆ నారాయణాస్త్రం అర్జునునిమీద పడకుండా 
కృష్ణుడు తన వక్షుస్థలంచేత దానిని గ్రహించాడు. అది వైజయంతీమాలగా మారిపోయి 
కృష్ణుని వక్ష్యస్థలానికి అలంకారం అయింది. 

కృష్ణుడు అలా చేసినందుకు అర్జునుడు అప్రసన్నుడై - “కృష్ణా! నేను యుద్ధం 
చేయను, కేవలం సారథ్యం చేస్తాను అని చెప్పావు కదా? ఇప్పుడిలా ఎందుకు చేశావు? 
నేను ఆపదలో ఉన్నా దీనిని నివారింపజాలకపోయినా నీ విలా చేసినా తప్పుకాదు. కాని 
నేను ధనుర్దారినై ఉన్నప్పుడు అన్ని లోకాలను జయించగల సామర్థ్యం ఉన్నవాడ నని 
నీకు తెలుసుకదా?” అన్నాడు. 

“అర్జునా! పూర్వకాలంలో జరిగిన ఒక రహస్య విషయం చెపుతాను, విను. నేను 
ఈ లోకాలను రక్షించడం కోసం నాలుగు మూర్తులు ధరించి ఉంటాను. ఒక మూర్తి 
నారాయణరూపంలో ఉంటూ బదరికాశ్రమంలో తపస్సు చేస్తూంటుంది. రెండవ మూర్తి 
జగత్తులో జరిగే మంచి - చెడుగులను చూస్తూ ఉంటుంది. మూడవ మూర్తి మనుష్యరూపం 
దాల్చి ఈ లోకంలో వివిధకర్మలు చేస్తూంటుంది. నాల్గవమూర్తి ఒక వెయ్యి సంవత్సరాల 
పాటు నిద్రలో ఉంటుంది. 


చతుర్మూర్తిరహం శశ్వల్లోక త్రాణార్థముద్యతః, 
ఆత్మానం ప్రతిభజ్యేహ లోకానాం హితమాదధే. 


546 మహాభారతసారసంగ్రహము 


ఏకా మూర్తిస్తపశ్చర్యాం కురుతే మే భువి స్థితా, 

అపరా పశ్యతి జగత్‌ కుర్వాణం సాధ్వసాధునీ, 

అపరా కురుతే కర్మ మానుషం లోకమాగ్రితా 

శేతే చతుర్ధీ త్వపరా నిద్రాం వర్షసహగస్రకామ్‌. (ద్రోణపర్వం. 29.26.28) 


నిద్రాంతంలో మేల్కొన్న ఆ మూర్తి ఆనాడు వరాలు ఇవ్వడానికి తగినవాళ్లందరికీ 
వరా లిస్తుంది. 


ఆ సమయం తెలిసికొని ఒకమారు పృథివి వచ్చి - “నా కుమారునకు వైష్ణవాస్త్రం 
ఇచ్చి అతడు దేవతలచేత గాని దానవులచేత గాని వధ్యుడు కాకుండునట్లు 
అనుగ్రహించుము” అన కోరింది. నే నామెకు ఆ వరం ఇవ్వడంచేత నరకుడు ఎవరి 
చేతిలోనూ మరణం లేనివా డయ్యాడు. ముల్లోకాలలోను ఈ అస్త్రం ప్రయోగిస్తే 
మరణించనివాడు ఎవ్వడూ లేడు. ఈ అస్త్రం నరకుని నుండి ఈ ప్రాగ్గోతిషరాజుకు 
లభించింది. నిన్ను రక్షించడానికై నేనిలా చేశాను” అని కృష్ణుడు అర్జునునకు చెప్పి “ఇపు 


డీ పరమాస్త్రం వీని వద్ద లేదు గాన వీనిని సంహరించు” అన్నాడు. 
ఈ! 


అర్జునుడు భగదత్తునిమీద బాణవర్షం కురిపించాడు. అంతకు మునుపే ఆ ఏనుగ 
కవచాన్ని ఛేదించిన అర్జును డపుడు దాని కుంభస్థలంమీద నారాచబాణంతో కొట్టాడు. 
ఆ నారాచబాణం, పుట్టలోనికి పాము దూరి నట్టు, దాని కుంభస్థలంలోనికి పూర్తిగా 
దూరిపోయింది. 


అపుడా ఏనుగును భగదత్తు డెంత తోలినా, అది, దరిద్రుని మాట లేవీ భార్య విన 
నట్లు, ఆతని మాట వినలేదు. 

స కరీ భగదత్తేన ప్రేర్యమాణో ముహుర్ముహుః, 

న కరోతి వచస్తస్య దరిద్రస్యేవ యోషితా. (ద్రోణపర్వం. 29. 42) 

ఆ గజం బిగ్గరగా అరుస్తూ నేలమీద కూలి మరణించింది. 

అప్పుడు కృష్ణుడు అర్జునునితో - “అర్జునా! జుట్టు నెరిసిన ఈ వృద్దు డైన రాజు 
గొప్ప శూరుడు. జయింప శక్యం కానివాడు . ఈతని కండ్లు ముడతలచేత 
కప్పబడిపోయాయి. కంటి రెప్పలు వస్త్రంతో పైకి ఎత్తి కట్టుకొన్నాడు” అన్నాడు. కృష్ణుని 
మాట వినగానే అర్జునుడు బాణం ప్రయోగించి ఆ వస్త్రం ఖండించాడు. వెంటనే ఆతని 
కండ్లు మూతబడిపోయాయి. మరొక బాణం ప్రయోగించి అర్జునుడు ఆతనిని 


సంహరించాడు. 


ద్రోణపర్వము 547 


భగదత్తుని వధించిన అర్జునుడు తనతో యుద్దానికి వచ్చిన గాంధార రాజపుత్రులైన 
వృషక-అచలులను సంహరించాడు. తన సోదరులు మరణించడం చూచిన శకుని 
మాయాప్రయోగంచేత, కృష్ణార్ణునులమీద కట్టలు, ఇనుపగుళ్లు, రాళ్లు, శతఘ్నులు, శక్తులు, 
గదలు, పరిఘలు, ఖడ్గాలు, శూలాలు, ముద్దరాలు, పట్టిశాలు, దండాలు, గోళ్లవంటి 
ఇనుప ఆయుధాలు, రోకళ్లు, గండ్రగొడ్డళ్లు, చిన్నకత్తులు, చివరకత్తులున్న బాణాలు, 
గొట్టాలు, దూడల దంతాల ఆకారంలో ఉన్న ఆయుధాలు, ఎముకల సంధులు, చక్రాలు, 
బాణాలు, ప్రాసలు, మొదలైన అనేక విధా లైన ఆయుధాలను వందలకొలది వర్షించాడు. 
గాడిదలు, ఒంటెలు, మహిషాలు, సింహాలు, వ్యాఘ్రాలు, సృమర మృగాలు, చిరుతపులులు, 
ఎలుగుబంట్లు, కుక్కలు, గద్దలు, కోతులు, సర్పాలు, ఆకలిగొన్న అనేక విధాలైన రాక్షసులు, 
అనేక విధాలైన పక్షులు కోపంతో అర్జునుని మీదికి వచ్చి పడ్డాయి. 


వాటిని అన్నింటినీ అస్త్రవేత్త, శూరుడూ అయిన అర్జునుడు నశింపచేశాడు. అదే 
విధంగా మాయచేత శకుని సృష్టించిన చీకటి, జలధారలు, మొద లైన వాటి నన్నింటినీ 
కూడ నశింపచేశాడు. చివరికి ఏమీ చేయ జాలక శకుని యుద్ధరంగం నుంచి అతి 
శీఘ్రంగా నిష్మమించాడు. అర్జునుని బాణవర్నానికి తట్టుకొనలేక కౌరవసైన్యం అంతా 
రెండు పాయలుగా అయి రక్షణ కోరుతూ దద్రోణ-దుర్యోధనుల దగ్గరికి పరుగెత్తింది. 


ఇంతలో అశ్వత్థామాదివీరులు పారిపోతూన్న ఆ సైన్యాలను వెనుకకు మరల్ప్చారు. 
అప్పుడు జరిగిన ఘోరయుద్ధంలో మహా వీరు లెందరో ప్రాణాలు కోల్పోయారు. 


సాయంకాలం అవగానే సేనలను ఉపసంహరించారు. 


మరునాడు యుద్దానికి సన్నద్ధు డౌతూన్న ద్రోణాచార్యుని వద్దకు దుర్యోధనుడు 
వెళ్లి - “ఆచార్యా! యుధిస్టిరుణ్ణి పట్టి ఇస్తా నని ప్రతిజ్ఞ చేసి ఆతడు దగ్గరగా వచ్చినా 
కూడ పట్టుకొనలేదు. ఈ విధంగా ప్రతిజ్ఞాభంగం నీవంటి వారికి తగదుకదా?” అన్నాడు. 

“అర్జునుడు దగ్గర ఉండగా యుధిష్టిరుణ్ణి బంధించడం మూడులోకాలలో ఎవ్వరికీ 
కూడా సాధ్యం కాదు అని నేను ముందుగానే చెప్పాను. నేను సర్వప్రయత్నములూ 
చేస్తూనే ఉన్నాను. అయినా శక్యం కాలేదు. నేడు శత్రుదుర్భేద్య మైన చక్రవ్యూహం 
నిర్మిస్తున్నాను. ఎలాగైనా అర్జునుడు దూరంగా వెళ్లిపోయే టట్లు చెయ్యి. తప్పక నేను 
యుధిప్టిరుణ్ణి పట్టుకొంటాను” అన్నాడు ద్రోణుడు. 

ద్రోణుని మాటలు విని సంశప్తకులు అర్జునుణ్ణి దక్షిణ దిక్కునందు యుద్దానికై 
పిలవగా అత డటు వెళ్లాడు. 


548 మహాభారతసారసంగ్రహము 


ద్రోణాచార్యులు కౌరవసేనను చక్రవ్యూహంలో నిలిపాడు. వ్యూహపద్ధతుల 
ననుసరించి ఆ యా మహావీరులు ఆ యా స్థానాలలో నిలచి ఉన్నారు. 


పాండవసేన ఆ కౌరవసేన నెదుర్శొనడానికి సంనద్ధమై బయలుదేరింది. 


అభిమన్యుని మహాపరాక్రనుం 
యుద్ధం ప్రారంభ మైనది. ద్రోణుణ్ణి పాంచాలులు కాని, సృంజయులు కాని, 
పాండవులు కాని ఎదిరించే స్థితిలో లేరు. అప్పుడు యుధిష్టిరుడు ఏమి చేయాలా అని 
ఆలోచిస్తూ అర్జునుని కుమారుడైన అభిమన్యుని పిలిపించాడు. 


అభిమన్యుడు అద్భుతపరాక్రమవంతు డైన సాటి లేని వీరుడు. 


కృష్ణునిలో ఏ ఉత్తమ గుణా లున్నాయో పాండవులలో ఏ ఉత్తమ గుణా లున్నాయో 
అవన్నీ కలసి అభిమన్యునిలో ఉన్నాయి. 


అభిమన్యుడు వీర్యంచేత యుధిష్టిరునితోను, చరితంచేత కృష్ణునితోను, పనులచేత 
భయంకర మైన కర్మ లాచరించ గల భీమునితోను సమానుడు. 


అతడు రూపంలోను, పరాక్రమంలోను, విద్యలలోను అర్జునునితో సమానుడు. 
వినయం చేత నకుల - సహదేవులతో సమానుడు. 

యే చ కృష్ణే గుణాః స్ఫీతాః పాణ్జవేషు చ యే గుణాః, 

అభిమన్యా కిలైకస్థాః దృశ్యన్తే గుణసంచయాః, 

యుధిష్టిరస్య వీర్యేణ కృష్ణస్య చరితేన చ, 

కర్మభిర్భీమసేనస్య సదృశో భీమకర్మణః. 

ధనంజయస్య రూపేణ విక్రమేణ (శ్రుతేన చ, 

వినయాత్‌ సహదేవస్య సదృశో నకులస్య చ. (ద్రోణపర్వం. 34. 8.10) 

యుధిష్టిరుడు అభిమన్యునితో - “నాయనా! ద్రోణాచార్యులు చక్రవ్యూహం నిర్మించి 
ఉన్నాడు. దీనిని ఛేదించడానికి నువ్వు కాని, అర్జునుడు కాని, కృష్ణుడు కాని, ప్రద్యుమ్నుడు 
గాని - ఈ నలుగురు మాత్రమే సమర్ధులు. ఐదవ వాడెవరూ లేడు. నీ తండ్రి ధనంజయుడు 
యుద్ధం నుండి తిరిగి వచ్చి మనలను ఏ విధంగా నిందించకుండా ఉంటాడో ఆ విధంగా 
నువ్వు ప్రయత్నం చెయ్యి. ఈ చక్రవ్యూహాన్ని ఛేదించి శత్రువినాశనం చెయ్యి” అన్నాడు. 

“నాకు నా తండ్రి ఈ వ్యూహాన్ని ఛేదించే విధానం పూర్తిగా నేర్పాడు. నేను తప్పక 
ఛేదిస్తాను. అయితే ఏదైన ఆపద వస్తే మాత్రం నేను దానిలోనుంచి బైటకు రాజాలను” 
అన్నాడు అభిమన్యువు. 


ద్రోణపర్వము 549 


ఆ మాట విని యుధిష్టిరుడు - “నాయనా! నీవు ఈ చక్రాన్ని భేదించి ద్వారం 
ఏర్పరిస్తే మేం అందరమూ నీ వెనకనే ప్రవేశిస్తాం” అన్నాడు. 

భీముడు కూడ అదే మాట అన్నాడు 

అప్పుడు అభిమన్యువు ఉత్సాహంతో “నేను తప్పకుండా మా మేనమామా, తండ్రీ 
కూడ సంతోషించే పనిచేసి మన రెండు కులాల గౌరవమూ కూడ నిలబెడతాను” అని 
అంటూ - “సుమిత్రా! వెంటనే రథం ద్రోణుని అనీకం వైపు నడిపించు” అని సారథిని 
ఆదేశించాడు. 


అప్పుడు సారథి - “ఆయుష్మంతుడా! పాండవు లీనాడు నీమీద చాల భారం 
పెట్టారు. నువ్వు క్షణకాలం ఆగి తరవాత యుద్దానికి వెళ్లడం మంచిది. ఆచార్యుడు 
సర్వసమర్థుడు. సకలాస్త్రవిశారదుడు. నువ్వు చాల సుకుమారంగా పెరిగినవాడవు. 
యుద్ధంలో అంతగా ప్రావీణ్యం లేనివాడవు” అన్నాడు. 

అప్పుడు అభిమన్యువు నవ్వుతూ సారథితో - “సారథీ! ఈ [ద్రోణు డెంత, ఇక్కడికి 
చేరిన ఈ సకలక్ష్మత్రియసమూహాలు ఎంత? దేవత లందరే కాదు సాక్షాత్తు మా మేనమామ, 
నా తండ్రీ వచ్చి ఎదుట నిలబడినా నేను యుద్దానికి వెరవను” అని అంటూ నడు, నడు 
అని తొందరబెట్టాడు. 


సారథి మనస్సులో అంత ఉత్సాహం లేకుండానే రథాన్ని ద్రోణాచార్యుని వైపు 
తీసికొనివెళ్లాడు. ఆతని రథం చూడగానే ద్రోణాదులు ముందుకు కదిలారు. పాండవులు 
అభిమన్యుని వెనుకనే వెళ్లారు. 


తుముల మైన యుద్ధం ప్రారంభ మైనది. ద్రోణుడు చూస్తూండగానే అభిమన్యువు 
చక్రవ్యూహాన్ని భేదించుకొని లోపల ప్రవేశించాడు. ఘోరమైన యుద్ధం జరిగింది (ఈ 
యుద్ధం చాల అద్భుతంగా ద్రోణపర్వంలోని 36-48 సర్గలలో వర్ణింపబడింది) 


శల్య-కర్ణ-దుఃశాసన - కృపాదివీరులు కూడ అభిమన్యుణ్జి ఎదిరించలేకపోయారు. 
కొన్ని వేలమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కౌరవసైన్యాలు పరాజ్ముఖములై 
పారిపోయాయి. 

ద్రోణుడు కూడ ఆశ్చర్యం చెంది అభిమన్యుణ్ణి ప్రశంసిస్తూ కృపాచార్యునితో - 
“ప్రసిద్ధ మహావీరు డైన ఈ అభిమన్యుడు తనవాళ్ల కందరికీ, మిత్రులకూ, మధ్యస్థులకూ 
కూడ ఆనందం కలిగే టట్లు ఎలా వెడుతున్నాడో చూడు. యుద్ధంలో ఇతనితో సమాను 


550 మహాభారతసారసంగ్రహము 


న ధనుర్ధరు డెవ్వడూ నాకు కనబడడం లేదు. తలుచుకొంటే ఇతడు సైన్యా న్నంతనీ 
౦హరించగలడు, ఎందుచేతనో అలా తలచుకొన్నట్లు లేదు. 

నాస్య యుద్ధే సమం మన్యే కంచిదన్యం ధనుర్ధరమ్‌, 

ఇచ్చన్‌ హన్యాదిమాం సేనాం, కిమర్థమపి నేచ్చతి. (ద్రోణపర్వం. 39. 13) 


అన్నాడు. 

ద్రోణుడు కృపునితో అంటూన్న ఆ మాటలు వినగానే దుర్యోధనుని ఒళ్లు 
మండిపోయింది. ప్రక్కనే ఉన్న కర్ణ - శకుని - దుఃశాసనులతో - సకలరాజులకు 
ఆచార్యుడు, బ్రాహ్మణోత్తముడూ అయిన ఆచార్యునికి మూఢు డైన ఈ అభిమన్యుణ్జి 
చంపడం ఇష్టంలేదు. యముడు కూడ ఈతని ఎదుట నిలచి యుద్దం చేయజాలడు; 
ఇతరుల మాట చెప్పాలా! ఇతడు అర్జునుని పుత్రుడవడంచేత శిష్యవాత్సల్యంతో వీనిని 
ఆచార్యుడు వధించడంలేదు. ధర్మాత్ములకు సాధారణంగా శిష్యులన్నా పుత్రులన్నా, వాళ్ల 


డై 
స 


సంతానం అన్నా ప్రేమ ఉంటుంది. 
శిష్యాః పుత్రాశ్చ దయితాస్తదపత్యం చ ధర్మిణామ్‌. (ద్రోణపర్వం. 39. 18) 


ఇలా ద్రోణుడు రక్షించడంచేత ఈ మూఢుడు తా నేదో మహావీరు డన్నట్లు 
విర్రవీగుతున్నాడు. ఇంక ఆలస్యం చేయకండి. వీనిని వధించండి అన్నాడు. 


దుర్యోధనుని మాటలు విన్న దుఃశాసనుడు లేచి, గట్టిగా అరుస్తూ - “మహారాజా! 
చెపుతున్నాను విను. పాండుపుత్రులూ, పాంచాలులూ చూస్తూండగా నేను వీనిని 
సంహరిస్తాను. ఇతడు మరణించా డని తెలియగానే కృష్ణార్జునులు ప్రాణాలు 
విడిచిపెడతారు. వాళ్లను తలుచుకొంటూ పాండవులూ, వాళ్ల మిత్రు లందరూ కూడ 
బెంబేలు చెంది ఒక్క రోజులో మరణిస్తారు. ఇతడు మరణిస్తే నీ శత్రువు లందరూ 
మరణించినట్లే! వెడుతున్నాను, ఆశీర్వదించు” అని అంటూ యుద్ధరంగంలో ప్రవేశించాడు. 


అభిమన్యునితో యుద్ధం జరిగింది. అభిమన్యుడు బాణ(ప్రహారాలచేత వానిని రథం 
మీదనే కళ్లు తిరిగి పడిపోయేటట్లు చేశాడు. సారథి అది చూచి దుఃశాసనుణ్ణి రణ 
రంగం నుంచి దూరంగా తీసికొనిపోయాడు. పాండవపక్షం వారందరూ ఆనందంతో 
శంఖాదులు (మోగించారు. 


దుర్యోధనుడు పంపిన కర్గుడు కూడ అభిమన్యుని ఎదుట నిలవజాలకపోయాడు. 
కర్ణునికి సహాయం చేయడానికి వచ్చిన వాని సోదరుణ్ణి అభిమన్యుడు సంహరించాడు. 
కర్ణుడు కూడా యుద్ధభూమి విడచి వెళ్లిపోయాడు. వాని సైన్యం అంతా చెల్లా 
చెదరైపోయింది. అభిమన్యుడు ఎంతోమంది సైనికులను అనాయాసంగా సంహరించాడు. 


ద్రోణపర్వము 551 


అభిమన్యుడు ఏర్పరచిన మార్గంగుండా పాండవులు, శిఖండి, సాత్యకి, ద్రుపదుడు, 
విరాటుడు మొదలైన మహావీరు లందరూ తమ సైన్యాలతో ప్రవేశించారు. వాళ్లను 
చూడగానే కౌరవసైన్యం అంతా యుద్ధవిముఖ మయింది. 


ఇంతలో ధృతరాషుని అల్లుడూ సింధురాజపుత్రుడూ అయిన జయద్రథుడు తన 
అస్ర్రబలంచేత పద్మవ్యూహంలోనికి, అభిమన్యురక్షణార్థమై ప్రవేశిస్తూన్న పాండవులనూ, 
వాళ్ల మిత్రులనూ, సైన్యాలను కూడ అద్దుకొన్నాడు. 

“జయధద్రథుడు ద్రౌపదిని హరించడానికై ప్రయత్నించి నప్పుడు పాండవులవల్ల 
పాందిన అవమానం భరించలేక శివునికై తపస్సు చేసి, “అర్జునుడు తప్ప మిగిలిన 
పాండవులను, వాళ్ల సైన్యాలను నీవు ఒక రోజు అడ్గుకొనకలుగుతావు అని వరం 
పొందడంచేత అత డా విధంగా అద్దుకొనగలిగాడు” అని సంజయుడు ధృతరాషు డడిగిన 
ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. 


వ్యూహమధ్యంలో ప్రవేశించిన అభిమన్యుడు మహామకరం సముద్రజలాన్ని 
కోభింపచేసి నట్లు కౌరవసైన్యాన్ని క్షోభింపచేస్తూ - వృషసేనుణ్ణి యుద్ధభూమినుంది 
పారిపోయేటట్లు చేసి వసాతీయుడు, సత్యశ్రవస్సు, మొదలైనవారిని వధించాడు. ఆతనిని 
ఎదిరించడానికి వెళ్లినవాళ్లలో, యుద్ధ భూమి నుండి పారిపోయినవాళ్లు తప్ప, మరెవరూ 
కూడ, సముద్రంలో ప్రవేశించిన నదులవలె, వెనుకకు తిరిగి వెళ్లలేదు. 

యే కేచన గతాస్తత్ర సమీపమపలాయినః, 

న తే ప్రతిన్యవర్తన్త సముద్రాదివ సిన్ధవః. (ద్రోణపర్వం. 45. 7) 

శల్యుని పుత్రు డైన రుక్మరథుడు అభిమన్యుణ్ణి ప్రాణాలతో పట్టుకోవా లను ఉద్దేశంతో 
వాని మీదికి వెళ్లాడు. అతనిని అభిమన్యువు అనాయాసంగా వధించి, ఆతని మిత్రులైన 
వందలకొలది రాజపుత్రులు తాడిచెట్ల ప్రామాణాలలో ఉన్న ధనుస్సులు లాగుతూ తన 
మీదికి రాగా గాంధర్వాస్త్రప్రయోగంచేత వాళ్లందరినీ మోహింపచేసి ఒక్క ముహూర్త 
కాలంలో సంహరించాడు. ఐదు సంవత్సరాలు పెరిగి, ఇంక ఫలాలు ఇవ్వడానికి సిద్ధంగా 
ఉన్న చూతవృక్షవనం అంతా హటాత్తుగా పెనుగాలికి కూలిపోయి నట్లు ఆ రాజపుత్రశతం 
ఒక్క ముహూర్తంలో కూలిపోయింది. 

చూతారామో యథా భగ్నః పజ్బువర్వ ఫలోపగః, 

రాజపుత్రశతం తద్వత్‌ సౌభద్రేణ నిపాతితమ్‌. (ద్రోణపర్వం. 45. 27) 


552 మహాభారతసారసంగ్రహము 


అది చూచి దుర్యోధనుడు గొప్ప కోపావేశంతో అభిమన్యుని మీదికి ఎంత శీఘ్రంగా 
వచ్చాడో అంత శీఘ్రంగాను వెనుకకకు వెళ్లిపోయాడు. వాళ్లిద్దరి మధ్యా యుద్ధం క్షణకాలం 
మాత్రమే జరిగింది. 

తయోః క్షణమివాపూర్ణః సంగ్రామః సమపద్యత, 

అథాభవత్తే విముఖః పుత్రః శరశతాహతః. (ద్రోణపర్వం. 45-30) 

దుర్యోధనుని పుత్రు డైన లక్ష్మణుడు అభిమన్యునితో యుద్దానికి వచ్చాడు. అతనిని 
చూచి ఆతని రక్షణకై దుర్యోధనుడు మళ్లీ యుద్ధభూమికి వచ్చాడు. అతని వెనుకనే 
ద్రోణుడు, అశ్వత్థామ, బృహద్బలుడు, కృపుడు, కర్ణుడూ, కృతవర్మ, శకుని - వీళ్లందరూ 
అభిమన్యునితో యుద్దానికి వచ్చారు. 

దుర్యోధనుని కుమారు డైన లక్ష్మణుడు బాణాలు ప్రయోగించగానే అభిమన్యుడు 
కట్బతో కొట్టిన సర్పం వలె కోపించి - “ఇంక పైలోకానికి వెళ్లిపోబోతున్నావు. ఈ లోకం 
ఒక మాటు బాగా చూచుకో. నీ బంధువు లందరూ చూస్తుండగానే యమలోకానికి 
పంపిస్తాను.” 

సుదృష్టః క్రియతాం లోకో హ్యముం లోకం గమిష్యసి, 

పశ్యతాం బాన్థవానాం త్వాం నయామి యమసాదనమ్‌. (ద్రోణపర్వం. 46. 15) 

అంటూ ఒక్క భల్లబాణం ప్రయోగించి వాని శిరస్సు ఖండించాడు. 


పుత్రుడు మరణించగానే దుర్యోధనుడు క్రోధంతో మండిపడుతూ “వీనిని 
చంపివెయ్యండి” అని గట్టిగా అరచాడు. వెంటనే ద్రోణ - కృప - కర్ణ- అశ్వత్థామ అ 
బృహద్భ్బల-కృతవర్మలు వానిని చుట్టుముట్టారు. అభిమన్యుడు వాడి యైన బాణాలతో 
వాళ్ల నందరినీ వెనుకకు పంపివేసి సైంధవుని సైన్యం వైపు వెళ్లాడు. అక్కడ గజసేనతో 
తనను ఎదిరించిన క్రాథపుత్రుణ్లి సంహరించాడు. 


ఇంతలో ద్రోణుడు మొద లైన ఆరుగురు వీరులు మరల వచ్చి వానిని చుట్టు 
ముట్టారు. వాళ్లందరితో యుద్ధం చేస్తూ అభీమన్యువు శ్వేతకేతువును, భోజుణ్జి, కొందరు 
కర్ణసచివులను వధించాడు. ఆ ఆరుగురు రథికులు ఒక్కమారుగా అభిమన్యుని పై 
విరుచుకొని పడి ఆతని ధనుస్సును, రథ-సారథులను, ఖడ్గమును, డాలును ధ్వంసం 
చేశారు. అప్పుడు అభిమన్యువు చక్రం ధరించి ద్రోణునిమీదికి దుమికాడు. దానిని శత్రువులు 


ద్రోణపర్వము 553 


చేదించగా గద ధరించి యుద్ధం ప్రారంభిచాడు. దానితో అక్కడ నున్న పదిమంది రథికులను 
సంహరించాడు. అంతలో దుఃశాసనపుత్రుడు గదతో అభిమన్యుని మీదికి వచ్చాడు. 


ఆతడు తలమీద చేసిన గదాప్రహరంతో, అంతవరకు ఎంతో శ్రమపడి యున్న 
అభిమన్యుడు నేలమీద కూలాడు. “ఇంతమంది మహావీరులు కలిసి ఒకని నీ విధంగా 
వధించడం ధర్మసంమతం కాదు” అని అంటూ ఆకాశంలో మాటలు వినవచ్చాయి. 


అభిమన్యుడు నేలమీద ఒరగగానే పాండవుల సైన్యాలు విడిపోతూండడం చూచి 
యుధిష్టిరుడు - “కొన్ని వేలమంది మహావీరులను సంహరించి, వెనుదిరగక వీరస్వర్గానికి 
వెళ్ళిన అభిమన్యుణ్ణి గూర్చి మనం దుఃఖించకూడదు” అని చెపుతూ వాళ్లను నిలబెట్టాడు. 


సూర్యాస్తమయం కాగానే మూడవనాటి యుద్ధం విరమించి ఉభయసైన్యాలు తమ 
ఆవాసాలు చేరాయి. వాళ్లందరూ అభిమన్యుని శౌర్యవీర్యాలను కొనియాడుతూ ఆ రాత్రి 
గడిపారు. 


యుధిష్టిరుని విలాపం 
యుధిష్టిరుడు - “ఇప్పుడు నేను కృష్ణార్ణునుల ముఖాలూ, సుభద్ర ముఖమూ 
ఎలా చూడగలను” అంటూ దుఃఖించాడు. 
“అభిమన్యువు అభేద్య మైన ఆ చక్రవ్యూహాన్ని భేదించి విజయం సంపాదిస్తాడు, 
ఆ విధంగా కృష్ణుడు, సుభద్రార్డునులూ సంతోషిస్తారు” అను ఉద్దేశంతో నేనే ఈ అప్రియ 
మైన కార్యం చేశాను. 


లుబ్బుడైనవాడు లోభం మూలాన అజ్ఞానంలో పడి దోషాలను తెలిసికొనజాలడు 
- చెట్టు కొమ్మ చివర నున్న తేనెను పొందాలను ఆశతో నేను ప్రక్మనే ఉన్న ఇలాంటి 
లోయను చూచుకొనలేదు. 


ఏ బాలుణ్ణి తినుబండారాలలోను, వావానాలలోను, శయనాలలోను, 
అలంకారాలలోను మనం ముందు ఉంచుకోవాలో వానిని యుద్ధంలో ముందు నిలబెట్టాం. 

న లుబ్లో బుధ్యతే దోషాన్‌ లోభాన్నోహాత్ర్రవర్తతే, 

మధులిప్సుర్హి నాపశ్యం ప్రపాతమహమీదృశమ్‌.” 

యో హి భోజ్యే పురస్కార్యో యానేషు శయనేషు చ, 

భూషణేషు చ సో౭_స్మాభిర్భాలో యుధి పురస్కృతః. 

(ద్రోణపర్వం 51.11.12) 
ఈ విధంగా తాను చేసిన పనికి వగచుచూ విలపించాడు. 


554 మహాభారతసారసంగ్రహము 


వ్యాసుడు వచ్చుట 

యుధిష్టిరు డా విధంగా దుఃఖితుడై ఉండగా వ్యాసుడు వచ్చాడు. ఆయనతో 
యుధిష్టిరుడు - “అనేకులు మహారథులు కలిసి అధర్మపూర్వకంగా చుట్టుముట్టి యుద్దం 
చేస్తూన్న బాలుణ్ణి వధించారు. యుద్ధజీవులు సమయుద్ధం చేయాలి కాని ఇలా 
అధర్మయుద్ధం చేయడం న్యాయమా” అంటూ వాపోయాడు. 

అప్పుడు వ్యాసుడు - “యుధిష్టిరా! దేవదానవగంధర్వులు కూడ మృత్యువు 
పాలవుతూంటారు. విధి అతిక్రమింప శక్యం కానిది” అంటూ ఆతనిని ఓదార్చాడు. 

ఈ ప్రసంగంలో వ్యాసుడు మృత్యుదేవత ఆవిర్భావాన్ని గూర్చి ఒక కథ చెప్పాడు. 
“బ్రహ్మ సకల జగత్తునూ సృష్టించాడు. సృజించబడిన ప్రాణులన్నీ పెరిగిపోతున్నాయి 
కాని అవి నశించడంలేదు. భూభారం పెరిగిపోతూన్నది. దానిని తగ్గించడానికై బ్రహ్మ 
మృత్యుదేవతను సృజించి ప్రాణుల సంహారం చేస్తూండ మని ఆజ్ఞాపించాడు 

“ఇలాంటి మహాపాపకర మైన పని నేను చేయను” అని మృత్యుదేవత అంది. 
అప్పుడు - “నీకు ఎలాంటి పాపమూ ఉండదు. నీకు లోకపాలు డైన యముడు, వ్యాధులూ 
సాహాయ్యం చేస్తాయి. నీవు చేసే పని ధర్మసంమతమే గాన నీకు పాపం ఉండదు” 
అన్నాడు (బ్రహ్మదేవుడు. 

ఆ మాట విని మృత్యుదేవత - నీ ఆజ్ఞను నేను శిరసా వహిస్తున్నాను. అయితే నా 
దొక విన్నపం. అది విను - లోభము, క్రోధము, అసూయ, ఈర్ష్య, ద్రోహము, మోహము, 
సిగ్గు విడిచి ప్రవర్తించడము మొద లైనవీ, పరస్సరము పరుషమైన వాక్కు ఇలాంటి 
వేరువేరు విధాలైన దోషాలే దేహధారుల దేహాన్ని ఛేదించుగాక. అప్పు డా పాపం నాకు 
తగలనే తగలదు కదా. 


లోభః క్రోధో౭_ భ్యసూయేర్యా ద్రోహో మోహశ్చ దేహినామ్‌, 
అహ్రీశ్చాన్యోన్యపరుషా దేహం భిన్వుః పృథగ్విధాః. (ద్రోణపర్వం 54.38) 
అంది.” 


“యుధిష్టిరా! మృత్యువు ఈ విధంగా అనేక కారణాలవల్ల కలుగుతుంది; అనివార్య 
మైనది కూడ. అందుచేత వీరస్వర్ణం పొందిన అభిమన్యుణ్ణి గూర్చి చింతించక సోదరులతో 
కలిసి విజయం సాధించడానికి ప్రయత్నించు” అని వ్యాసుడు బోధించాడు. 


వ్యాసుడు యుధిష్టిరుని ఓదార్చడానికై మరొక ప్రాచీనమైన కథ కూడ చెప్పాడు. 


ద్రోణపర్వము 555 


“పూర్వం శైబ్యుని కుమారు డైన సృంజయడు తన ఇంటికి అతిథులుగా వచ్చిన 
దేవర్ను లైన పర్వత - నారదులను తన ఇంట్లో చాల కాలం ఉంచుకొని ఆదరించాడు. 
నారదుడు సంతోషించి కావలసిన వరం కోరుకొమ్మనగా- “నాకు కీర్తిమంతుడు, 
శత్రుసంహారకుడూ అయిన పుత్రుణ్ణి అనుగ్రహించు. ఆ పుత్రుని దేహం నుండి వెలువడిన 
చెమట మొదలైన ప్రతీ పదార్థమూ కూడ సువర్ణమయం అవాలి” అని ఆ రాజు కోరాడు. 


నారదుడు ఆ విధంగా వరం ఇచ్చాడు. పుత్రుడు జనించిన తరువాత ఆ రాజు 
తనకు కావలసిన ప్రతీవస్తువూ సువర్ణమయం చేయించివేశాడు. అది చూచి, అందుకు 
కారణం ఆతని పుత్రు దని తెలిసిన కొందరు చోరులు ఆ పుత్రుణ్ణి అపహరించి ఆతని 
శరీరం ఖండించి చూడగా బంగారం ఏమీ లభించలేదు. ఆ చోరులు వాళ్లలో వాళ్లు 
కొట్టుకొని మరణించారు. 


సృంజయుడు పుత్రశోకంతో విలపిస్తూండగా నారదుడు వచ్చి ఆతనికి మరుత్తుదు, 
హోకత్రుడు, పౌరవుడు, శిబి, యజ్ఞదానుడు, దాశరథి రాముడు, భగీరథుడు, దిలీపుడు, 
మాంధాత, యయాతి, అంబరీషుడు, శశవిందువు, గయుడు, రంతిదేవుడు, శాకుంతల 
భరతుడు, పృథువు, పరశురాముడు మొదలైన మహాపురుషుల వృత్తాంతాలు చెప్పి - 
సృంజయా! వీళ్లలో ఒక్క రొక్కరు నీ కంటె నాలుగు రెట్లు గొప్పవాళ్లు, కొందరు నూరు 
రెట్లు గొప్పవాళ్లు. వాళ్లుకూడ మృతులయ్యారు; మృతులవుతారు. అందుచేత మృత్యువును 
ఎవ్వరూ కూడ తప్పించుకొనజాలరు. 

ఏతే చతుర్భద్రతరాస్త్వయా భద్రశతాధికాః, 

మృతా నరవరశ్రేష్ట మరిష్యన్తి చ సృజ్ఞుయ. (ద్రోణపర్వం. 70,25) 

నీ కుమారు దైతే ఏ యాగాలూ చేయలేదు; ఏ దక్షిణలూ ఇవ్వలేదు. అలాంటి 
వీనిని గూర్చి అసలే ఏడ్వకూడదు. 


అయజ్వానమదాక్షిణ్యం మా పుత్రమనుతప్యథాః. (ద్రోణపర్వం. 70. 24) 

ఇలా సృంజయుణ్ణి ఓదార్చి నారదుడు “రాజా! నేను పదహారుగురు మహాపురుషుల 
చరిత్రలు చెప్పాను కదా? ఇప్పటి కైనా నీకు దుఃఖనివృత్తి అయిందా” అని అడిగాడు. 

“మహామునీ! మహాపురుషుల అద్భుతమైన చరిత్రలు వినగానే కలిగిన ఆశ్చర్యంచేత, 
సూర్యతేజస్సుచేత తమస్సు తొలగిపోయి నట్లు నా దుఃఖం తొలగిపోయింది” అని 
సృంజయు డన్నాడు. 


556 మహాభారతసారసంగ్రహము 


“రాజా! అదృష్టవశంచేత నీ శోకం తొలగిపోయినది. నీ కేమి కావాలో కోరుకో. 
మా మాట ఎన్నటికీ అసత్యం కాదు” అన్నాడు నారదుడు. 

“దేవర్షీ! నీవు నా విషయంలో ప్రసన్నుడ వయ్యావు. ఇదే చాలు. నీవు ప్రసన్నుడ 
వైతే దుర్లభ మైనది ఏముంటుంది?” అన్నాడు రాజు. 

అప్పుడు నారదుడు - “నీ కుమారుణ్ణి దస్యువులు వృథాగా చంపివేశారు. ఆతనిని 
నరకం నుండి ఉద్ధరిస్తాను” అని అంటూ ఆ పుత్రుణ్ణి బ్రతికించాడు. 


ఆ రాజు చాల సంతోషించి అనేక యజ్ఞాలు చేశాడు. 


ఆ పిల్లవా డైతే చేయవలసిన పను లేవీ చేయలేదు. యాగాలు చేయలేదు. ఆతనికి 
సంతానం లేదు. అందుచేత నారదుడు ఆతనిని బ్రతికించాడు. 

“యుధిష్టిరా! అభిమన్యు డైతే కృతార్గుడై వీరస్వర్గం పొందాడు. ఆతని విషయంలో 
దుఃఖించవలసిన పని లేదు” అని చెప్పి వ్యాసుడు అంతర్జానం చెందాడు. 


అర్జునుడు జయద్రథుని సంహరించడానికై ప్రతిజ్ఞ చేయుట 

సంశప్తకులను వధంచి కృష్ణార్ణునులు తిరిగి వస్తూన్నప్పుడు అర్జునుడు అనేకమైన 
దుఃశకునాలు చూచి ఎవరు ఎలా గున్నారో అను దిగులుతో శిబిరం చేరగానే ఆ దుర్వార్త 
విన్నాడు. దుఃఖంతో పూర్తిగా చలించిపోయాడు. కృష్ణుడు ఓదార్చాడు. 


అతికష్టంమీద తెప్పరిల్లిన అర్జునుడు “నా పుత్రుని వధకు కారణమైన ఆ దురాత్ముడైన 
సైంధవుడు నన్నుకాని, కృష్ణుని గాని, నా అన్నగారిని గాని శరణు వేడితే తప్ప 
రేపుసాయంకాలం లోగా నేను వానిని వధించకపోతే అగ్నిలో ప్రవేశిస్తాను అని ఘోరమైన 
ప్రతిజ్ఞ చేశాడు. 


అర్జునుని విషాదం తొలగించడానికై వెంటనే కృష్ణుడు పాంచజన్యం పూరించాడు. 
అర్జునుడు దేవదత్తం పూరించాడు. వేలకొలది వాద్యాల ఘోషలు వినబడ్డాయి. పాండవులు 


సింహనాదాలు చేశారు. 


ఈ ధ్వని విన్న జయద్రథుడు భయంతో కంపించిపోయాడు. అర్జునుడు చేసిన 
ప్రతిజ్ఞను గూర్చి చారుల ద్వారా కూడ తెలిసింది. అతడు రాజసమితికి వెళ్లి సిగ్గుపడుతూ 
ఇలా అన్నాడు- రాజు్రేష్టులారా! కాముకుడైన ఇంద్రునికి పాండుభార్యయందు జనించిన 
ఆ దుర్చుద్ది నన్ను ఒక్కనినీ యమలోకానికి పంపుతాడట. 


ద్రోణపర్వము 557 


యో౭_సౌ పాణ్లోః కిల క్షేత్రే జాతః శక్రేణ కామినా, 
స నినీషతి దుర్చుద్ధిర్మాం కిలైకం యమక్షయమ్‌. (ద్రోణపర్వం. 74. 5) 


మీ అందరికీ క్షేమం అగుగాక. నా ప్రాణాలను రక్షించుకొనడంకొరకు మా యింటికి 
వెళ్లిపోతాను. లేదా సర్వాస్త్రనిపుణు లైన మీరు నన్ను రక్షించండి. 


ఈ పాండవులు శోకసమయంలో ఉత్సాహంతో గర్జిస్తున్నారు. వాళ్లనుండి నన్ను 
రక్షించగల వా రెవరున్నారు? అందుచేత అనుజ్ఞ ఇవ్వండి. ఎవరికీ కనబడకుండా వెళ్లి 
దాగుకొంటాను. 


ఆ విధంగా వికలమైన మనస్సుతో ఉన్న ఆతనితో దుర్యోధనుడు, ఆ సమయంలో 
తన పని చాల ప్రధానమైన దవడంచేత, ఇలా అన్నాడు- 


ఆత్మకార్యగరీయస్తాద్రాజా దుర్యోధనో? బ్రవీత్‌. (ద్రోణపర్వం 74:18) 


“నరవ్యాఘ్రా! భయపడకు. మేం అందరమూ ఉండగా నిన్ను ఎవ రేమి చేయగలరు? 
స్వయంగా నీవు కూడ మహావీరుడవే కదా? నా “పదకొండు అక్షేహిణుల” సైన్యమూ 
కూడ నీ కోసం యుద్దం చేస్తుంది.” 


దుర్యోధను డీ విధంగా ధైర్యం చెప్పగా సైంధవుడు, రాత్రి దుర్యోధనునితో కలిసి 
ద్రోణాచార్యుని వద్దకు వెళ్లి, ఆయనకు పాదాభివందనం చేసి, దగ్గరనే కూర్చొని 
సవినయంగా - “ఆచార్యా! లక్ష్యాన్ని కొట్టడంలోను, దూరంగా వెళ్లడంలోను, 
శీఘ్రత్వంలోను, ధృఢంగా కొట్టడంలోను నాకూ అర్జునునకు ఉన్న భేదం ఏమిటో చెప్పు. 
ఈ విషయం యథార్థంగా తెలుసుకోవా లని కోరుతున్నాను” అన్నాడు. 


ద్రోణు డిలా చెప్పాడు - “నాయనా! మీ రిద్దరూ కూడ గురువువద్ద విద్య 
సమానంగానే నేర్చుకున్నారు. అయితే అర్జునుడు నిరంతరాభ్యాసం చేయడంచేత, చాల 
కష్టాలు అనుభవించి గురుశుశ్రూష చేసినవా డవడంచేతా నీకంటె అధికుడు. 


సమమాచార్యకం తాత తవ చైవార్డునస్య చ, 

యోగాద్దుఃఖోషితత్వాచ్చ తస్మాత్త్వ్వతోల_ధికోల_ర్టునః. (ద్రోణపర్వం 74.25) 

అయితే-ను వ్వేమాత్రము అర్జునునికి భయపడవలసిన పని లేదు. నేను నిన్ను 
రక్షిస్తాను. నువ్వు నీ తండ్రితాతలు అనుసరించిన మార్గం అనుసరించు. నువ్వు 
యథాశాస్త్రంగా వేదాధ్యయనం చేశావు, అగ్నులలో హోమాలు చేశావు. అనేక యజ్ఞాలు 
చేశావు. నువ్వు మృత్యువుకు భయపడవలసిన పని లేదు. 


558 మహాభారతసారసంగ్రహము 


మానవుడు తన భుజబలంచేత సంపాదించిన లోకాలకు వెళ్లడం చాల దుర్లభ 
మైనది. అలాంటి లోకాలను నువ్వు పొందుతావు. 

కారవులు, పాండవులు, వృష్ణులు, ఇతర మానవులు, నేను, నా పుత్రుడు - 
అందరమూ కూడ అశాశ్వత మైన వాళ్లమే అను విషయం తెలుసుకో. మహాబలం గల 
కాలం ఒకరి తరవాత ఒకరిని హరిస్తూంటే మనం అందరమూ కూడ మనం చేసిన 
కర్మలు వెంట బెట్టుకొని పరలోకానికి వెళ్లవలసిందే. 

కురవః పాబ్దవాశ్చెవ వృష్ణయో౭_న్యే చ మానవాః, 

అహం చ సహ పుత్రేణ అధ్రువా ఇతి చిన్వతామ్‌. 

పర్యాయేణ వయం సర్వే కాలేన బలినా హతాః, 

పరలోకం గమిష్యామః స్వెః స్వెః కర్మభిరన్వితాః. (ద్రోణపర్వం. 74.31.32) 

క్షత్రియధర్మాన్ని ఆశ్రయించిన వీరులు, మహామునులు తపస్సు చేసి ఏ లోకాలకు 
వెడతారో ఆ లోకాలకే వెడతారు. 

తపస్తప్వా తు యాన్‌ లోకాన్‌ ప్రాప్పువన్తి తపస్వినః, 

క్షతధర్మాశితా వీరాః క్షత్రియాః ప్రాప్నువన్తి తాన్‌. (ద్రోణపర్వం. 74. 33) 

ఆచార్యుని మాటలు విన్న సైంధవుడు కొంత ధైర్యం తెచ్చుకొని యుద్ధం చెయ్యా 
లని నిర్ణయించుకొన్నాడు. 


కృష్ణుడు అర్జునునకు కౌరవుల ప్రయత్నాలను గూర్చి చెప్పట. 

కృష్ణుడు అర్జునునితో - అర్జునా! నీవు, నీ సోదరులు అభిమన్యుని విషయం చెప్ప 
గానే కోపావేశంతో ఘోర మైన ప్రతిజ్ఞ చేశావు. అది అంత సులభంగా చేయకలిగిన 
పని కాదు. అలా ప్రతిజ్ఞ చేసే ముందు నాతో సంప్రదించి ఉండవలసింది. ఇప్పుడు 
మనం అందరికీ హాస్యాస్పదులం అయిపోకుండా చూచుకోవాలి. 

సైంధవుణ్ణి రక్షించడానికై ద్రోణాచార్యులు శకట-అర్ధపద్మవ్యూహాలు నిర్మిస్తున్నా 
డనీ, సైంధవుణ్ణి పద్మకర్ణికమధ్యస్థానంలో ఉంచి సూచిపార్వ్వాలలో ఆరుగురు రథికులను 
ఉంచుతున్నా డనీ, సైంధవుని దగ్గరకి వెళ్లా లంటే వీళ్లందరినీ జయించి మాత్రమే వెళ్లడం 
కుదురుతుం దనీ చారుల ద్వారా తెలిసింది. 


ద్రోణపర్వము 559 


ఈ ఆరుగురి రథికులలో ఒక్కొక్కరి బలపరాక్రమాలను గూర్చి జాగర్తగా 
ఆలోచించుకో. నేను మళ్లీ మంత్రులతో కూడ ఎలా చేస్తే మనకు మంచిదో, ఆలోచిస్తాను 
అన్నాడు. 

ఎవరు అడ్డు వచ్చినా నేను వెనుతిరిగే ప్రసక్తి లేదు. నా ప్రతిజ్ఞ నెరవేర్చుకొని 
తీరుతాను; ఈ సైంధవుడు అనేక అపరాధాలు చేసి ఉన్నాడు. చెడ్డ సంబంధాలు కలవాడు. 
పాపదేశంలో పుట్టాడు. పక్మనున్నవాళ్లకి పెట్టకుండా క్షీరాన్నం అంతా తినే స్వభావం 
కలవాడు. పాపాచారవంతుడు. ఇలాంటి సైంధవుణ్ణి నేను చంపడమూ, వాళ్ల బంధువు 
లందరూ దుఃఖించడమూ కూడ తథ్యం. 

బహ్వాగస్కృత్‌ కుసంబస్ఫీ పాపదేశసముద్భవః, 

మయా సైన్థవకో రాజా హతః స్వాన్‌ శోచయిప్యతి. 

సర్వక్షీరాన్నభోక్తారం పాపాచారం రణాజిరే, 

మయా సరాజకం బాణైర్భిన్నం ద్రక్ష్యసి సైన్ధవమ్‌. (ద్రోణపర్వం. 76. 17. 18) 

చేతిలో దివ్య మైన గాండీవధనస్సు ఉంది. యుద్ధం చేసేవాణ్ణి నేను. నువ్వు 
సారథివిగా ఉన్నావు. నాకు జయింప శక్యం కాని దేముంది? 


హృషీకేశా! నీ అనుగ్రహంవల్ల, యుద్ధంలో నాకు ఎదుర్శొన శక్యంకానిది ఏదీ 
లేదు. అన్నీ తెలిసి కూడ నన్నెందు కిలా తప్పుపడుతున్నావు? 

కృష్ణా! తెల్లవారేసరికి రథం సిద్ధంగా ఉండేటట్లు చూడు. తలపెట్టిన ఈ మహాకార్యం 
పూర్తి అయే టట్లు నువ్వే చూడాలి అన్నాడు అర్జునుడు. 

కృష్ణుడు సుభద్ర దగ్గరికి వెళ్లి అభిమన్యుణ్ణి తలచుకొని దుఃఖిస్తూన్న ఆమెను, 
అనేకవిధాల బోధించి, ఓదార్చాడు. 


కృష్ణుడు రాత్రి అర్జునునిచే శివపూజ చేయించుట 
తరవాత కృష్ణుడు అర్జునుని భవనంలోనికి వెళ్లి అర్జునునిచే శివపూజ చేయించడం 
నిమిత్తం - ఆచమనం చేసి, శుచి యైన నేలమీద ఆకుపచ్చని దర్భలు పరచి శుభ మైన 
శయ్యను ఏర్పాటు చేశాడు. ఆ శయ్యచుట్టూ యథాశాస్త్రంగా పుష్పమాల, మంగళకరమైన 
లాజలు (అక్షతలు) సుగంధాలు, శ్రేష్టమైన ఆయుధాలు ఉంచాడు. 
తరువాత అర్జునుడు ఆచమనం చేశాడు. పరిచారకులు వినయపూర్వకంగా 
అర్జునునికి చూపిస్తూ ఈశ్వరునికి సంబంధించిన బలులు చేశారు. తరువాత అర్జునుడు 


560 మహాభారతసారసంగ్రహము 


గంధమాల్యాదులతో కృష్ణుణ్ణి అలంకరించి ఆతనికి రాత్రికి సంబంధించిన ఉపహారం 
నివేదించాడు. (బహుశా వాయనం ఇవ్వడం అయి ఉంటుంది). 

కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ అర్జునునితో - “పార్టా! క్షేమంగా నిద్రపో. నీకు 
కల్యాణం అగుగాక. నేను వెడుతున్నాను.” అని చెప్పి తరువాత ద్వారపాలకులను, 
ఆయుధధారులైన రక్షకభటులను నలుమూలలా నిలిపి, దారుకుడు వెంట రాగా తన 
శిబిరానికి వెళ్లి, చేయవలసిన పను లన్నీ ఆలోచిస్తూ శయనించాడు. ఈ విధంగా కృష్ణుడు 
అర్జునుని శ్రేయస్సును కోరుతూ ఆతని తేజస్సును వృద్ధిపొందింప చేసే ప్రక్రియ అంతా 
చేశాడు. 

ఆ రోజు రాత్రి పాండవుల శిబిరాలలో ఎవ్వరికీ నిద్రపట్టలేదు. అర్జునుడు ఇంత 
తీవ్ర మైన ప్రతిజ్ఞ చెశాడు. ఎలా సాధిస్తాడా అని ప్రతి ఒక్కరూ ఆ ఆలోచనతోనే ఉన్నారు. 


కృష్ణునికి అర్ధరాత్రివేళ మెలకువ వచ్చింది. ఆతడు అర్జునుడు చేసిన ప్రతిజ్ఞను 
స్మరించి దారుకునితో ఇలా అన్నాడు- “దారుకా! రేపు సైంధవుణ్ణి రక్షించడానికి కౌరవులు 
అన్ని విధాలా ప్రయత్నిస్తారు. ద్రోణుని రక్షణలో ఉన్న వానిని సాక్షాత్తూ ఇంద్రుడు కూడ 
ఏమీ చేయజాలడు. 


అర్జునుడు సూర్యాస్తమయం కాకుండా జయద్రథుణ్ణి ఎలా సంహరిస్తాడో అలా 
చేయవలసిన దంతా నేను చేస్తాను. 


నాకు కుంతీపుత్రునికంటె ఎక్కువగా ప్రియమైనవాళ్లు - భార్యలు గాని, మిత్రులు 
గాని, బంధువులు గాని, జ్ఞాతులు గాని, మరెవ్వరూ గాని లేరు. 


న హి దారా న మిత్రాణి జ్ఞాతయో న చ బాన్ధవాః, 

కశ్చిదన్యః ప్రియతరః కున్తీపుత్రాన్మమార్డునాత్‌. (ద్రోణపర్వం. 79. 26) 

అర్జునుని కోసం రేపు కౌరవులను, వారి సైన్యా లన్నింటినీ నశింపచేస్తాను. రేపు 
తెల్లవారే సరికి రథాన్ని సిద్ధం చెయ్యి. దానిమీద నా ఆయుధా లన్నీ వాటి వాటి స్థానాలలో 
ఉంచు. వైనతేయధ్వజాన్ని రత్న భూషిత మైన ఛత్రాన్నీ ఏర్పాటుచేసి, రథానికి అశ్వాలు 
కట్టి నీ కవచాదులు ధరించి సిద్ధంగా ఉండు. 


నేను పాంచజన్యం పూరించగానే నావద్దకు వెంటనే రా. అర్జునుడు ఎవ రెవరిని 
వధించా లను కుంటాడో వాడు మరణించవలసిందే.” 


ద్రోణపర్వము 561 


స్వప్నంలో అర్జునుడు కృష్ణునితో కలసి శివుని దగ్గరికి వెళ్లుట 

అర్జునుడు ఆ మంత్రాన్ని స్మరిస్తూ తన ప్రతిజ్ఞను రక్షిస్తూ నిద్రపోయాడు. స్వప్నంలో 
కృష్ణు డాతని వద్దకు వచ్చాడు. 

ఎట్టి పరిస్థితిలో ఉన్నా కూడ అర్జునుడు తనవద్దకు కృష్ణుడు రాగానే భక్తి 
(ప్రేమపూర్వకంగా ప్రత్యుత్ధానం మొదలైన సత్కారాలు చేయడంలో ఎన్నడూ లోపం 
చెయ్యడు. 

ప్రత్యుత్థానం చ కృష్ణస్య సర్వావస్టో ధనంజయః, 

న లోపయతి ధర్మాత్మా భక్తా ప్రే్లా చ సర్వదా. (ద్రోణపర్వం 80.8) 

అర్జునుడు ప్రత్యుత్తానం చేసి కృష్ణునికి ఆసనం చూపించాడు. కృష్ణు డా ఆసనం 
మీద కూర్చున్నాడు. కాని అర్జునుడు మాత్రం నిలబడే ఉన్నాడు. అర్జునుడు విషణ్దుడై 
ఉండడం చూచి కృష్ణు డిలా అన్నాడు. 


“అర్జునా! విషాదం చెందకు. కాలాన్ని ఎవరూ జయింపజాలరు. కాలం అందరినీ 
తన వశంలో ఉంచుకొంటుంది.” 


ఏ పని చేయవలసి ఉందో ఆ పని చేతల్లో చేసి చూపించు. ఏమీ చేయకుండా 
శోకంతో ఉంటే ఆ శోకమే శత్రువు అయి బాధిస్తుంది. 

యత్తు కార్యం భవేత్మార్యం కర్మణా తత్‌ సమాచార, 

హీనచేష్టస్య యః శోక స హి శత్రుర్ధనంజయ. (ద్రోణపర్వం. 80. 8) 

“నేను సైంధవుణ్ణి ఎలా చంపాలా అనే నాకు దిగులుగా ఉంది” అన్నాడు అర్జునుడు. 

కృష్ణు డాతనితో - “అర్జునా! నీకు పాశుపతాస్త్రం తెలిసి ఉంటే ఈశ్వరానుగ్రహంచేత 
శత్రువును రేపు జయించకలుగుతావు. నీకు ఆ అస్త్రం తెలియకపోతే శివుణ్ణి ప్రార్థించి 
అది సంపాదించు” అన్నాడు. 


అప్పుడు అర్జునుడు ఆచమనం చేసి నేలమీద కూర్చుండి ఏకాగ్రమైన మనస్సుతో 
శివుణ్ణి ధ్యానించాడు. బ్రాహ్మముహూర్తంలో తానూ, కృష్ణుడూ ఆకాశమార్గంలో ప్రయాణం 
చేస్తూన్నట్లు అర్జునునకు కనబడింది. కృష్ణుడు ఆతని కుడి చెయ్యి పట్టుకున్నాడు. వాళ్లిద్దరూ 
ఆకాశంమీద శరవేగంతో ప్రయాణం చేస్తూ ఉత్తరదిక్కున ఉన్న పర్వతా లన్నీ దాటి ఒక 
మహాపర్వతం చూచారు. దాని శిఖరం మీద వెయ్యి సూర్యుల కాంతితో దేదీప్యమానుడై 
ఉన్న శివుడు తపస్సు చేసుకొంటూ కనబడ్డాడు. పక్కనే పార్వతి ఉంది. 


562 మహాభారతసారసంగ్రహము 


కృష్ణార్జునులు నేలపై శిరస్సులు ఆనుస్తూ, శివునికి సాష్టాంగప్రణామం చేశారు. 
వచ్చిన ఆ నరనారాయణులను చూచి శివుడు చిరునవ్వుతో “నరశ్రేష్టులారా! మీకు 
స్వాగతం!లేవండి. (శ్రమ తీర్చుకొనండి. ఎందుకు వచ్చారో చెప్పండి” అన్నాడు. 


వాసుదేవార్డునులు లేచి, అంజలి ఘటించి శివుణ్ణి ఒక దివ్య మైన స్తవంతో 
స్తుతించారు. (ద్రోణపర్వం 80 అధ్యాయం 55-64 శ్లోకాలు ఆ స్తవం). 


పార్భుడు సంతోషిస్తూ అంజలి ఘటించి ఆ తేజోనిధిని చూచాడు. “రాత్రి ఈశ్వర 
సన్నిధిలో కృష్ణుడు సమర్పించిన వస్తువు లన్నీ శివుని దగ్గర అర్జునునికి కనబడ్డాయి. 

తం చోపహారం సుకృతం నైశం నైత్యకమాత్మనా, 

దదర్శ త్రమృకాభ్యాశే వాసుదేవనివేదితమ్‌. (ద్రోణపర్వం. 81. 2) 

అర్జునుడు మనస్సులో కృష్ణుణ్లీ, శివుళ్సీ పూజిస్తూ - “నాకు పాశుపతాస్త్రం కావాలి” 
అని శివునితో అన్నాడు. “మీరు ఏ కోరికతో వచ్చారో నాకు తెలుసు. దివ్యమైన ఆ 
ధనస్సు, బాణమూ కూడ దగ్గరనే ఉన్న అమృతసరస్సులో ఉన్నాయి. వాటితో నేను 
పూర్వం దేవతల శత్రువుల నందరినీ సంహరించాను. అక్కడికి వెళ్లి అవి తీసికొనిరండి” 
అన్నాడు శివుడు. 


అప్పుడు నరనారాయణులు ఆ సరస్సుదగ్గరికి వెళ్లి చూడగా ఒక భయంకర మైన 
మహానాగం కనబడింది. దాని ప్రక్కనే అగ్నిజ్వాలలు కక్కుతూన్న వెయ్యి పడగల మరొక 
మహాసర్పం కనబడింది. వేదవిదు లైన వాళ్లిద్దరూ ఆచమనం చేసి, శతరుద్రీయం అను 
వేదభాగం (నమకం) పఠిస్తూ ఆ నాగాలకు నమస్మరించారు. అప్పుడా రెండు మహాసర్సాలూ 
కూడ రుద్రుని మాహాత్యంచేత ధనుర్భాణాలుగా మారాయి. వాటిని కృష్ణార్ణునులు శివుని 
దగ్గరకు తీసికొని వెళ్లారు. 

అప్పుడు, పచ్చని కళ్లతో, బలవంతుడు, తపోనిధీ అయన, నలుపూ ఎరుపూ 
రంగు గల శరీరచ్చాయతో ఉన్ను ఒక బ్రహ్మచారి (ఇది శివుని రూపాంతరం) శివుని 
పార్వ్వంనుండి వచ్చి ఆ ధనుర్భాణాలు గ్రహించి ఒక ఆస్థానకం (౧౦0౩లలో నిలబడి, 
బాణం ఎక్కుపెట్టి ఆ ధనస్సు లాగాడు. 

అర్జునుడు దాని నారిని, పిడికిలిని (ధనస్సు పట్టుకొన్న పద్ధతిని) స్థానకాన్నీ 
మనస్సులో బాగా గుర్తుండే టట్లు చూచాడు. శివు డుచ్చరించిన మంత్రం గ్రహించాడు. 

ఆ ప్రభువు బాణాన్ని సరస్సులోనికే ప్రయోగించి ధనస్సు కూడ దానిలోనే పడవేశాడు. 
శివుడు తన విషయంలో అనుగ్రహించాడు అని తెలిసికొని అర్జునుడు చాల కాలం 


ద్రోణపర్వము 563 


క్రితం జరిగిన విషయం అంతా- తనకు అరణ్యంలో శంకరుడు దర్శనం ఇవ్వడాన్సీ, 
వరం ప్రసాదించడాన్నీ స్మరిస్తూ అది నాకు సంపన్న మగుగాక అని మనస్సులో 
అనుకొన్నాడు. 

అర్జునుని అభిప్రాయం తెలిసికొన్న శివుడు ఆతనికి ఘోరమైన ఆ పాశుపతాస్త్రం 
ఇచ్చాడు. పాశుపతాస్త్రం మళ్లీ శివుని నుండి గ్రహించిన అర్జునుడు నా కార్యం సిద్ధించినట్లే 
అనుకున్నాడు. వారిద్దరూ శివునకు శిరస్సులు వంచి నమస్మరించి ఆయన అనుజ్ఞ పొంది 
తమ శిబిరానికి వచ్చారు. ఇదంతా అర్జునునకు ఆనాటి రాత్రి స్వప్నంలో కలిగిన అనుభూతి. 


మరునాడు యుధిష్టిరుడు - “మాధవా! అర్జునుడు ఈ ప్రతిజ్ఞ పాలించుకొనే 
టట్లు నువ్వే సాహాయ్యం చెయ్యాలి” అని కృష్ణుణ్ణి ప్రార్థించాడు. “అర్జునుని వంటి 
మహావీరుడు మరొక డెవ్వడూ లేడు. తప్పక అతడు సైంధవుణ్ణి వధిస్తాడు” అని కృష్ణుడు 
ఆతనికి అభయం ఇచ్చాడు. 


కృష్ణార్జునులు, ఇతర వీరులు యుద్ధసంనద్దులై బయలుదేరారు. అర్జునుడు 
ఉత్సాహాతిశయంతో ఉన్నాడు. “ఈనాడు నీవు యుధిష్టిరుని జాగరూకుడవై రక్షించాలి” 
అని అర్జునుడు యుయుధానునితో అన్నాడు. 

సంజయుడు చెపుతూన్న యుద్ధవార్త లన్నీ వింటూన్న ధృతరాష్రుడు “నా పుత్రుడు 
మాకెవరికీ ఇష్టం లేకపోయినా, మేం ఎంత చెప్పినా వినక ద్యూతం ఆడాడు. దాని 
మూలాన ఈ కష్టా లన్నీ వచ్చిపడ్డాయి” అంటూ, తనకు, తన పుత్రులకూ వచ్చిన 
ఆపదలను గూర్చి చెపుతూ వాపోయాడు. 


సంజయుడు ఆతనిని తీవ్రంగా దూషిస్తూ - “దీనికంతకీ మూలం నువ్వే, నువ్వు 
పితృధర్మం ప్రకారం నీ పుత్రుణ్ణి సన్మార్గంలో పెట్టుకొనకుండా, సనాతన మైన ధర్మాన్ని 
విడిచి దుర్యోధన - కర్ణ - శకునుల మాటల ప్రకారం ప్రవర్తించావు.” 

రాజా! కృష్ణుడు పూర్వం భీష్మునికి గాని, ద్రోణునికి గాని, యుధిష్టిరునికి గాని నీ 
కిచ్చినంత గౌరవం ఇచ్చేవాడు కాదు. నిన్నే ఎక్కువ గౌరవభావంతో చూచేవాడు. నీవు 
రాజధర్మం నుండి క్రిందికి జారిపోయా వని ఏ నాడు చూచాడో ఆనాటినుండి ఆతనికి 
నీమీద నున్న గౌరవభావం పోయింది. 


నామన్యత తదా కృష్ణో రాజానం పాణ్దివం పురా, 

న భీష్మం నైవ చ ద్రోణం యథా త్వాం మన్యతే9_చ్యుతః, 

అజానాత్‌ స యదా తు త్వాం రాజధర్మాదధశ్చ్యుతమ్‌, 

తదా ప్రభృతి కృష్ణస్త్వాం న తథా బహు మన్యతే. (ద్రోణపర్వం. 86. 10, 11) 


564 మహాభారతసారసంగ్రహము 


ఈ విధంగా సంజయుడు ధృతరాష్రుడు చేసిన అధర్శకృత్యా లన్నీ ఒకటొకటిగా 
ఏకరువుపెడుతూ తీవ్రంగా నిందించాడు. 

ద్రోణాచార్యుడు సైన్యాన్ని చక్రశకటవ్యూహంలో నిలబెట్టాడు. సైంధవుణ్ణి కొన్ని 
వేల మంది సైనికుల మధ్య సురక్షిత మైన స్థానంలో నిలిచి ఉండే టట్లు చేసి ద్రోణుడు 
ఆతని రక్షణకై ఆరుగురు మహావీరులను ఆతని చుట్టూ ఉండే టట్లు నియమించాడు 


కృష్ణార్జునులు యుద్ధరంగంలో ప్రవేశించారు. శంఖాలు పూరించారు. ఆ ధ్వని 
వింటూంటేనే కౌరవుల గుండెలు అదిరిపోయాయి. దానికి తోడు అర్జునుని ధ్వజంమీద 
నున్న కపీంద్రుడు, ఇతర భూతాలు చేసిన ధ్వని కౌరవసైన్యాలను భయభ్రాంతులను 
చేసింది. 


యుద్ధం ప్రారంభ మైంది. అర్జునుడు గజసైన్యంతో తనను ఎదిరించిన, ధృతరాష్ట్ర 
కుమారుడైన దుర్మర్నణుని ఓడించాడు. వాని సైన్యం పారిపోయింది. 


ఆతని తరువాత వచ్చి తనను ఎదిరించిన దుఃశాసనుని కూడ అర్జునుడు జయించి 
రణభూమి వదలి పారిపోయే టట్లు చేశాడు. 

అర్జునుడు దుర్శర్హణ - దుఃశాసనులను వాళ్ల సైన్యాలను జయించి సైంధవుని 
జాడకై వెదకుతూ ద్రోణుని సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. వ్యూహం ముఖంలో ఉన్న 
ద్రోణాచార్యుణ్ణి అర్జునుడు కృష్ణుడు చెప్పిన విధంగా సమీపించి, నమస్కరించి ఆయనతో 
ఇలా అన్నాడు- 

“బ్రాహ్మణోత్తమా! నాకు మంగళాశాసనం చేస్తూ 'స్వస్తి పలుకు. నువ్వు అనుగ్రహిస్తే 
ఛేదింప శక్యం కాని ఈ సైన్యంలోనికి ప్రవేశించా లని కోరుతున్నాను. నాకు నువ్వు 
తండ్రి వంటివాడవు. ధర్మరాజు వంటివాదవు. కృష్ణుడు వంటివాడవు, సత్వం చెపుతున్నాను. 
నువ్వు అశ్వత్థామను ఎలా రక్షిస్తావో నేను కూడ నీకు అలా రక్షింపదగినవాడను. నీ 
అనుగ్రహం చేత యుద్ధంలో సైంధవుణ్ణి చంపా లని కోరుతున్నాను. ఓ సర్వసమర్భుడా! 
నా ప్రతిజ్ఞను రక్షించు.” 

ఆచార్యుడు నవ్వుతూ “అర్జునా! నన్ను జయించకుండా జయ ద్రథుణ్ణి జయించడానికి 
శక్యం కాదు” అన పలికి బాణవర్షం కురిపించాడు. ఘోరమైన యుద్ధం ప్రారంభ మైంది. 
ఎందరో సైనికులు మరణించారు. రథాశ్వగజాదులు ధ్వంసమయ్యాయి. ఆ యుద్ధం 
నిర్విరామంగా అలా కొనసాగుతూనే ఉంది. 


ద్రోణపర్వము 565 


అప్పుడు కృష్ణుడు ఆలోచించి - “అర్జునా! సమయం దాటిపోతూన్నది. మనం 
ద్రోణుని తప్పించుకొని వెల్లిపోదాం. చేయవలసిన పని చాల గొప్పది” అన్నాడు. 


“సరే! నీ యిష్టం” అన్నాడు అర్జునుడు. 


వెంటనే రథం ద్రోణాచార్యునికి ప్రదక్షిణంగా తిరిగి ముందుకు సాగింది. అర్జునుడు 
వెనుకకు తిరిగి బాణాలు వదులుతూ ముందుకు వెళ్లాడు. 


అప్పుడు ద్రోణుడు - “అర్జునా! ఇదేమిటి ఎక్కడికి వెడుతున్నావు? నువ్వు 
యుద్ధరంగంలో శత్రువును జయించకుండా వెళ్లవుకదా?” అన్నాడు. 


“నువ్వు నా శత్రువుకాదు; గురువు. నీకు శిష్యుడ నైన నేను నీకు పుత్రసమానుడను. 
నిన్ను యుద్ధంలో ఓడించే పురుషు డెవడూ లేడు” అన్నాడు అర్జునుడు. 


ఇలా అంటూ అర్జునుడు జయద్రథుణ్ణి చంపా లనే తొందరతో కౌరవసైన్యం వైపు 
వెళ్లాడు. ఆతని చక్రరక్షకు లైన, యుధామన్యువు, ఉత్తమౌజస్సు ఆతని వెనుకనే వెళ్లారు. 


ఇంతలో అక్కడ నున్న ఎందరో మహావీరులు తమ సైన్యాలతో ముందుకు వచ్చి 
అర్జునుణ్ణి అడ్డగించారు. ఇంతట్లో ద్రోణుడు ఆతని వెనుకనే వచ్చాడు. మళ్లీ ద్రోణార్డునుల 
మధ్య యుద్ధం జరిగింది. ద్రోణుడు బాణవర్షం కురిపించాడు. అర్జునుడు ద్రోణుని బాణాలు 
తగలకుండా తప్పించుకొంటూ వెళ్లి భోజసైన్యాన్ని సంహరించాడు. 


మధ్యలో కృతవర్మ, కాంబోజు డైన సుదక్షిణుడూ ఎదురు రాగా వాళ్లతో యుద్ధం 
చేశాడు. కృష్ణుడు “సమయం మించిపోతూన్నది. బంధువు కదా అని ఉపేక్షించక ఈ 
కృతవర్శ్మను సంహరించు, ముందుకు వెడదాం” అన్నాడు. అయితే - అర్జును వానిని 
చంపకుండగా మూర్చితుణ్ణి చేసి ముందుకు సాగాడు. శత్రుసైన్యం మధ్య ప్రవేశించాడు. 
ఆతని చక్రరక్షకు లైన పాంచాల్యులను కృతవర్మ అడ్డుకొనడంచేత వాళ్లిద్దరూ అర్జునుని 
వెనుక సైన్యమధ్యంలో ప్రవేశించలేకపోయారు. 


(శుతాయుధుడు అర్జునుణ్ణి వెంబడించి ఆతనితో యుద్ధం ప్రారంభించాడు. 
అర్జునుడు ఆతని రథాశ్వాదులను ధ్వంసం చేయగా ఆతడు గదతో అర్జునుని మీదకి 
వచ్చాడు. 

శుతాయుధుని గద వరుణుని ప్రసాదం చేత లభించినది. “ఈ గదను యుద్ధం 
చేయనివానిమీద ప్రయోగించకూడదు. అలా చేస్తే అది తిరిగి వచ్చి ప్రయోగించిన వానినే 
వధిస్తుంది” అని చెప్పి వరుణు డిచ్చిన ఆ గద అమోఘ మైనది. 


566 మహాభారతసారసంగ్రహము 


శ్రుతాయుధుడు ఆ గదను కృష్ణుని మీద ప్రయోగించాడు. కృష్ణు దేమాత్రము 
చలించలేదు. అయితే ఆ గద తిరిగి వెళ్లి దీనిని ప్రయోగించిన శ్రుతాయుధుణ్ణే వధించింది. 


కాంబోజరాజైన శ్రుతాయుధు డా విధంగా మరణించగా ఆతని పుత్రుడు సుదక్షిణుడు 
అర్జునుని ఎదిరించాడు. తీవ్రమైన యుద్ధం జరిగింది. చివరికి అతడు కూడ మరణించాడు. 


అది చూచి కౌరవసైన్యాలు అర్జునుణ్ణి చుట్టుముట్టగా అర్జునుడు వాటి నన్నింటినీ 
ధ్వంసంచేశాడు. మహావీరులైన (శుతాయువు, అచ్యుతాయువు అర్జునునిపై విజృంభించి 
ఏ విధంగా నైన ఆతనిని సంహరించి దుర్యోధనుని మన్ననలు పొందా లను సంకల్పంతో 
యుద్ధం చేశారు. 


శ్రుతాయువు అర్జునునిపై తోమరం ప్రయోగించగా అతడు మోహం చెందాడు. 
ఇంతలో పుండు మీద ఉప్పు చల్లినట్లు, అచ్యుతాయువు శూలంతో అర్జునుణ్ణి కొట్టాడు. 
అర్జునుడు స్ప లహ తప్పి రథస్తంభం పట్టుకొని నిలబడ్డాడు. అతడు మరణించా డనుకొని 
కౌరవసేన సింహనాదాలు చేసింది. 


అట్టి స్థితిలో ఉన్న అర్జునుణ్ణి చూచి చాల కంగారుపడిన కృష్ణుడు మధురమైన 
మాటలతో అర్జునునకు ధైర్యం చెప్పాడు. 


ఇదే సమయం అనుకొన్న ఆ శత్రువీరు లిద్దరూ శరవర్షం కురిపించి అర్జునుని 
రథాన్ని ఆతనినీ, సారథినీ, అశ్వాలనూ పూర్తిగా కప్పివేశారు. 


ఇంతలో - యమలోకానికి వెళ్లి తిరిగివచ్చి నట్లు, తేరుకొన్న అర్జునుడు ఐంద్రాస్త్రం 
ప్రయోగించాడు. వేలకొలది తీక్టమైన బాణాలు ఆవిర్భవించి శత్రుబాణాలను 
ఛేదించివేశాయి. ఆ వీరు లిద్దరూ నేలమీద ఒరిగారు. 


శ్రుతాయువు, అచ్యుతాయువు మరణించడం చూచి వాళ్ల పుత్రులైన నియతాయువు, 
దీర్చాయువు తన మీదికి రాగా అర్జునుడు క్షణకాలంలో వాళ్లను యమలోకానికి 
పంపివేశాడు. 

అంగదేశీయులు గజసేనతోనూ, ప్రాచ్య-దాక్షిణాత్య-కలింగాదులు యుద్దానికి రాగా 
వాళ్లను కూడ అర్జునుడు అనాయాసంగా సంహరించాడు. 


ఇంతలో ఆసురమాయలు తెలిసి, భయంకరులూ, భయంకర మైన చూపులు 
గల వాళ్లు అయిన యవనులు, పారదులు, శకులు, బాహ్లికులు, కాకి రంగు గలవాళ్లు 
దురాచారులు స్రీలోలులు కలహప్రియులు అయిన ద్రావిడులు, నందినీధేనువు నుండి 
జనించిన యమునితో సమానులైన మ్లేచ్చులు, కజ్జలవంటి బలం గల దరదులు, పుండ్రులు 


ద్రోణపర్వము 567 


వేలకొలది వచ్చి అర్జునునిపై బాణవర్షం కురిపించారు. లక్షల కొలది వచ్చిన ఈ వ్రాత్యుల 
- వైదికమత (భ్రష్టులైన, రాజుల, సంఖ్య ఇంత అని వర్ణింప శక్యం కాదు. 

విదన్యసురమాయాం యే సుఘోరా ఘోరచక్షుషు, 

యవనాః పారదాశ్చెవ శతశః సహ బాహ్ల్‌కైః, 

కాకవర్ణా దురాచారాః స్త్రీలోలాః కలహప్రియాః, 

ద్రావిడాస్తత్ర యుధ్యన్తే మత్తమాతబ్గవిక్రమాః, 

గోయోనిప్రభవా మ్లేచ్చాః కాలకల్పాః, ప్రహారిణః, 

దార్వాతిసారా దరదాః పుణ్రాశ్చెవ సహస్రశః, 

తేన శక్యాః స్మ సంఖ్యాతుం వ్రాత్యాః శతసహస్రశః. (ద్రోణపర్వం. 93. 41. 45) 

అర్జునుడు వేలకొలది సైనికులను, రథాశ్వగజాదులను సంహరించి రక్తనదులను 
ప్రవహింపచేశాడు. కౌరవసైన్యం మధ్యలో ప్రవేశించాడు. 


ద్రోణ-దుర్యోధనుల సంభాషణ 

ద్రోణాచార్యుడు సేనాముఖం దగ్గర ఉండి రక్షిస్తూన్న సేనావలయాన్ని కూడ 
ఛేదించుకొని మహావీరుల నెందరినో సంహరిస్తూ అర్జునుడు తన సైన్యమధ్యంలోనికి 
దూసుకొని వెళ్లడం చూచిన దుర్యోధనుని మనస్సులో దిగులు పుట్టింది. ఇంక సైంధవుణ్ణి 
రక్షించడం అసంభవమే అనుకొని అతడు ద్రోణునివద్దకు వచ్చి ఆయనతో చాల పరుషంగా 
మాట్లాడాడు - ఆచార్యా! అర్జునుడు ఇంత సైన్యాన్నీ కూడ ఎండిన డొంకలను అగ్ని 
దహించి నట్లు దహించి వేస్తూ లోనికి ప్రవేశించాడు. ఇప్పు డేమి చెయ్యాలో ఆలోచించు. 
నువ్వే మాకు గతి. సైన్యముఖంలో ద్రోణాచార్యు డున్నాడు కదా అని నిర్భయంగా ఉన్న 
సైంధవరక్షకు లైన వీరులందరూ ఇప్పుడు ఏమౌతుందో అని భయపడుతున్నారు. 


మహాభాగా! నీవు పాండవుల హితాన్నే కోరుతా వను విషయం నాకు తెలుసు. 
ఇప్పుడీ కార్యగౌరవాన్ని బట్టి ఏమి చెయ్యాలో తోచకుండా ఉన్నాను. 

బ్రాహ్మణా! నేను యథాశక్తిగా నీకు ఉత్తమ మైన జీవికను ఏర్పాటు చేస్తూనే 
ఉన్నాను. అన్ని విధాలా సంతోషపెడుతున్నాను. అది నీవు గుర్తిస్తూన్నట్లులేదు. 

యథాశక్తి చ తే బ్రహ్మన్‌ వర్తయే వృత్తిముత్తమామ్‌, 

ప్రీణామి చ యథాశక్తి తచ్చ త్వం నావబుధ్యసే. (ద్రోణపర్వం. 94. 12) 

మా అన్నం తింటూ మాకే అపకారం జరగా లని కోరుకొంటున్నావు. నీవు ఇలాంటి 
తేనె పూసిన కత్తి వని నాకు తెలియలేదు. 


568 మహాభారతసారసంగ్రహము 


అస్మానేవోపజీవంస్త్వమస్మాకం విప్రియే రతః, 

న హ్యహం త్వాం విజానామి మధుదిగ్ధమివ క్షురమ్‌. (ద్రోణపర్వం. 94. 14) 

నువ్వు పాండుపుత్రుణ్ధి పట్టి ఇస్తా నని మాట ఇచ్చి ఉండకపోతే సైంధవుడు 
ఇంటికి వెళ్లిపోతా నన్నప్పుడు ఆతనిని ఆపి ఉండేవాణ్ని కాను. 


నేను తెలివి తక్కువవాడనై, నువ్వు రక్షిస్తావు కదా అని నమ్మి సైంధవునికి ధైర్యం 
చెప్పి వెళ్లకుండా చేసి మృత్యువుకు సమర్చించాను. 

యముని కోరలలో చిక్కుకొన్నవాని నైనా విడిపించవచ్చు నేమో కాని అర్జునుని 
బారిపడ్డ జయద్రథుణ్ణి విడిపించడం శక్యం కాదు. 


ఆచార్యా! నీ వేదో విధంగా సైంధవు డీ కష్టంలో నుంచి బైటపడే టట్లు చూడాలి. 
నేను అంటున్న ఈ దీనాలాపాలకు కోపించకు; సైంధవుణ్ణి రక్షించు. 


ఆ మాటలు విని [ద్రోణాచార్యుడు ఇలా అన్నాడు - “రాజా! నీవు ఇలా 
అంటూన్నందుకు నా కేమీ కోపం లేదు. నువ్వు నాకు అశ్వత్ధామవంటివాడవు. సత్యం 
చెపుతాను విను - “అర్జునుని సారథియైన కృష్ణుడు చాల గొప్పవాడు. వాని ఉత్తమ మైన 
అశ్వాలు చాల శీఘ్రంగా నడవగలిగినవి. చిన్న రంధ్రం కనబడినా అర్జునుడు అతి 
శీఘ్రంగా లోనికి ప్రవేశించేస్తాడు. ముందుకు మహావేగంగా వెడుతూ అతడు వెనుకకు 
ప్రయోగించిన బాణాలు క్రోశుడు దూరంలో ఎలా పడుతున్నాయో చూస్తున్నావు కదా! 


కిం న పశ్యసి బాణౌఘాన్‌ క్రోశమాత్రే కిరీటినః, 
పశ్చాత్‌ రథస్య పతితాన్‌ క్రిప్తాన్‌ శీఘ్రం హి గచ్చతః, (ద్రోణపర్వం. 94. 21) 
వయస్సు రావడంచేత నేను అంత శీఘ్రంగా వెళ్లజాలను. 


రాజా! అందరూ చూస్తూండగా యుధిష్టిరుణ్ణి పట్టుకొంటాను అని నేను ప్రతిజ్ఞ 
చేసి ఉన్నాను. పాండవసేన సేనాముఖంలో నిలిచి ఉంది. పక్కన అర్జునుడు లేకుండా 
యుధిష్టిరుడు ఎదట ఉన్నాడు. అందుచేత వ్యూహముఖం విడిచి వెళ్లి నేను అర్జునునితో 
యుద్దం చెయ్యను. 

నీవు ఈ సామ్రాజ్యానికి అధిపతివి. గొప్ప సహాయ సంపద ఉన్నవాడవు. ఆతనితో 
సమానమైన అభిజన (విశిష్టవంశము) కర్మలు కలవాడవు. అతడు (అర్జునుడు) ఒంటరిగా 
ఉన్నాడు. అందుచేత నువ్వు వెళ్లి అతనితో యుద్ధం చెయ్యి. భయపడకు. 

నువ్వు రాజువు. శూరుడవు. కార్యదక్షుడవు. పాండవులతో వైరం తెచ్చిపెట్టుకొన్నావు. 
అందుచేత నువ్వే వెళ్లి అర్జునుణ్ణి ఎదిరించు. 


ద్రోణపర్వము 569 


ఆ మాటలు విని దుర్యోధనుడు - ఆచార్యా! శస్త్రధారు లందరిలో (్రేష్ణుడ వైన 
నిన్నే దాటించుకొని వెళ్లిన అర్జునునితో నే నెక్కడ యుద్ధం చేయగలను? 


యుద్ధరంగంలో వజ్రాయుధం ధరించి వచ్చిన ఇంద్రుణ్ణి జయించవచ్చు. కాని 
అర్జునుణ్ణి యుద్ధంలో జయించడం శక్యంకాదు. 


అపి శక్యో రణే జేతుం వ(జ్రహస్తః పురందరః, 
నార్జునః సమరే శక్యో జేతుం పరపురంజయః. (ద్రోణపర్వం. 94. 13) 


నే నాతనితో యుద్ధం చేయవచ్చు నని అంటున్నావు. నేను కింకరుడు వలె నీ 
పరాధీనత్వంలో ఉన్నాను. నా కీర్తిని కాపాడు అన్నాడు. 


ద్రోణాచార్యుడు దుర్యోధనునితో - “రాజా! అర్జునుడు ఎదిరింప శక్యం కానివాడు 
అని నువ్వు చెప్పిన మాట సత్యమే. అయితే, నేను నీకు ఒక అద్భుత మైన బంగారు 
కవచం ఇస్తాను. దీనిని ధరించి ఉన్నంతవరకు నిన్ను ముల్లోకాల్లో ఎవ్వరూ ఏమీ 
చేయజాలరు. పూర్వం వృత్రాసురుని చేత పీడితులైన దేవేంద్రాదులు బ్రహ్మదేవునితో 
కలిసి వెళ్లి ప్రార్థింపగా శివుడు ఈ కవచము, ఒక మంత్రమూ దేవేంద్రునికి 
అనుగ్రహించాడు. ఇది ధరించి అతడు వృత్రుణ్ణి సంహరించి ఈ మంత్రకవచాలను 
అంగిరసున కిచ్చాడు. అతడు తన పుత్రు డైన బృహస్పతి కిచ్చాడు. బృహస్పతి అగ్నివేశ్యుని 
కీయగా ఆయన నా కిచ్చాడు. దానినే నేను నీ కిపుడు మంత్రపూర్వకంగా కడుతున్నాను” 
అని అంటూ ఆ కవచం దుర్యోధనునికి బంధించి అనేక విధాల స్వస్తివచనాలు పలుకుతూ 
ఆతనిని అర్జునునితో యుద్దానికి పంపాడు. 


దుర్యోధనుడు పెద్ద సైన్యంతో అర్జును డున్న ప్రదేశానికి వెళ్లాడు. 

ఇక్కడ సేనాముఖం దగ్గర ద్రోణుని సైన్యంపై యుధిష్టిరాదిపాండవుల సైన్యాలు 
దాడి జరిపాయి. ధృష్టద్యుమ్నుడు ద్రోణుని సైన్యాన్ని చాల వరకు సంహరించాడు. 
కౌరవసేనను పాండవుల సేన, చెడ్డ రాజు (పాలకులు) పాలిస్తూన్న రాష్ట్రాన్ని దుర్భిక్షమూ, 
వ్యాధులూ, చోరులూ ఏ విధంగా బాధిస్తాయో ఆ విధంగా తీవ్రంగా బాధించింది. 

కున్ఫపస్య యథా రాష్ట్రం దుర్భిక్షవ్యాధితసృరైః, 

ద్రావ్యతే తద్వదాపన్నా పాణ్ణవైస్తవ వాహినీ. (ద్రోణపర్వం. 95. 25) 

అంతలో [ద్రోణాచార్యుడు పాండవసైన్యంమీద విరుచుకొనిపడ్డాడు. ధృష్టద్యుమ్న 
ద్రోణుల మధ్య ఘోరమైన యుద్దం జరిగింది. 


570 మహాభారతసారసంగ్రహము 


రెండు పక్షాలలోని వీరులు ద్వంద్వయుద్దాలలో పాల్గొని ప్రాణాలు విడచారు. 
ధృష్టద్యుమ్నుడు ద్రోణునితో తీవ్రంగా పోరాడుతూన్న సమయంలో సాత్యకి ధృష్టద్యుమ్మునికి 
సాహాయ్యంగా వస్తూ సారథితో - 

“శూరు డైన ఈ బ్రాహ్మణుడు తన బ్రాహ్మణధర్మం విడిచివేసి దుర్యోధనునికి 
ఆశ్రయంగా ఉంటూ వాని శోకభయాలను తొలగిస్తున్నాడు. ఈయన దగ్గరకు తీసికొని 
వెళ్లు మన రథాన్ని” 

ఏనం వై బ్రాహ్మణం శూరం స్వకర్మణ్యనవస్థితమ్‌, 

ఆశ్రయం ధార్తరాష్ట్రస్య రాజ్ఞో దుఃఖభయాపహమ్‌ 

శీఘ్రం ప్రవ్రజితైరశ్వైః ప్రత్యుద్యాహి ప్రహృష్టవత్‌. (ద్రోణపర్వం. 98.9, 10) 
అని అంటూ ద్రోణున్ని ఎదుర్శొన్నాడు. వాళ్లీద్దరి మధ్యా తీవ్రమైన యుద్ధం జరిగింది. 
సాత్యకి పరాక్రమాన్ని ద్రోణుడు మనస్సులో చాల మెచ్చుకున్నాడు. 

సాత్యకికి సహాయులుగా భీమాదులూ, ద్రోణునికి సహాయులుగా దుఃశాసనాదులూ 
రావడంతో యుద్ధం తీవ్రతర మైంది. 


అర్జునుడు తీవ్రగతితో కౌరవసేనలో ప్రవేశించుట 
జలాశయనిర్మాణం 

సూర్యుడు పళ్చిమదిక్కు వైపు వాలుతున్నాడు. అర్జునుని మనస్సు ఏ విధంగా 
పరుగెత్తుతే అదే విధంగా రథాశ్వాలను నడుపుతూ కృష్ణుడు సారథ్యం చేస్తున్నాడు. 
కురుసైన్యం మధ్యలో రథం (ప్రవేశించింది. రథాశ్వాలు ఆకలిదప్పికలతో అలిసిపోయి 
ఉన్నాయి. 

అదే సమయ మని అవంతిదేశీయు లైన విందుడు, అనువిందుడు అను సోదరులు 
సైన్యంతో అర్జునుణ్ణి ఎదిరించారు. వాళ్లు బాణాలతోను గదలతోను కృష్ణార్ణునుల నిద్దరినీ 
కూడ పీడించారు. అర్జునుడు వాళ్లిద్దరినీ వధించాడు. వాళ్ల సైన్యం యుద్ధభూమి విడచి 
పారిపోయింది. వాళ్లిదరినీ జయించిన అర్జునుడు మబ్బుల నుండి బైటకు వచ్చిన సూర్యుడు 
వలె (ప్రకాశించాడు. 


ఆతనిని చూచి కౌరవసైన్యాలు భయపడ్డాయి. అయితే - ఆతని రథాశ్వాలు 
అలసిపోయి ఉండడం చూచి మళ్లీ సంతోషించాయి. అతడు అలసి ఉండడం, సైంధవుడు 
ఇంకా చాలా దూరంలో ఉండడం చూచిన ఆ సైన్యాలు తిరిగి అర్జునుని వైపు వచ్చి 
ఆతనిని చుట్టుముట్టాయి. 


ద్రోణపర్వము 571 


ఆ సైన్యాలను చూసి అర్జునుడు మనస్సులో నవ్వుకొంటూ కృష్ణునితో - “మన 
అశ్వాలు బాగా అలిసిపోయిన ట్లున్నాయి. సైంధవు డింకా చాల దూరంతో ఉన్నాడు. 
ఇప్పు డేమి చేస్తే బాగుంటుంది? మాకు రక్షకుడవు నీవే కదా? ఆలోచించి చెప్పు. వీటిని 
రథం నుంచి విప్పి వీటి శల్యాలు తొలగించు. ఇలా చేస్తే బాగుంటుందేమో అని నా 
కనిపిస్తూన్నది” అని చాల మెల్లగా అన్నాడు. 

“నాకూ అలాగే అనిపిస్తూంది” అన్నాడు కృష్ణుడు. “నేను ఈ వచ్చేవాళ్లని 
చూచుకొంటాను. ఈలోగా నువ్వు ఆ పని చెయ్యి”. అన్నాడు అర్జునుడు. 


అర్జునుడు రథం దిగి, గాండీవం చేతితో పట్టుకొని కదల్ప శక్యం కాని పర్వతం 
వలె నిలబడ్డాడు. వాళ్లు - “ఇతడు నేలమీద ఉన్నాడు కదా” అని గొప్ప ధైర్యంతో 
వచ్చారు. వాళ్ల నందరినీ అర్జునుడు బాణాలచేత అనాయాసంగా నివారించాడు. 


సంజయుడు ఆ వృత్తాంతం చెపుతూండగా ధృతరాషుడు ఉండబట్టలేక = 
“అర్జునుడు నేలమీద ఉండగా, కృష్ణుడు అశ్వాలతో ఉన్నాడు కదా? ఇదే అదనుగా 
చూచుకొని మా వాళ్లు అర్జునుణ్ణి ఎందుకు వధించలేదు?” 

అర్జునే ధరణీం ప్రాప్తే హయహస్తే చ కేశవే, 

ఏతదన్తరమాసాద్య కథం పార్టో న ఘాతితః. (ద్రోణపర్వం. 99. 54) 

అని అడిగాడు. 

రాజా! ఒక్క అర్జునుడు నేలమీదనే ఉన్నా రథాలమీద ఉన్న రాజుల నందరినీ, 
ఒక లోభం సర్వగుణాలనీ తొలగించి నట్లు నివారించాడు.” 

స పార్థః పార్టివాన్‌ సర్వాన్‌ భూమిస్టో౭_పి రథస్థితాన్‌, 

ఏకో నివారయామాస లోభః సర్వగుణానివ. (ద్రోణపర్వం. 99. 56) 
అని సంజయుడన్నాడు. 

అప్పుడు కృష్ణుడు అర్జునితో - “అర్జునా! మన అశ్వాలకు త్రాగే మంచి నీళ్లు 
కావాలి. చాలినంత జలం లేదు. స్నానం చెయ్యాలన్న కోరిక వాటికి లేదు” అన్నాడు. 

వెంటనే అర్జునుడు “ఇదిగో జలం” అంటూ బాణం ప్రయోగించి నేలపై చేసిన 
రంధ్రం నుండి నీరు సమృద్ధిగా వచ్చి అద్భుతమైన సరస్సు ఏర్పడింది. దాని చుట్టూ 
అతడు బాణపంజరం ఏర్పాటుచేశాడు. 


572 మహాభారతసారసంగ్రహము 


వెంటనే కృష్ణుడు గుజ్టాలచేత నీళ్లు త్రాగించి వాటి శరీరాలమీద ఉన్న ములుకులు 
తీసివేసి వాటికి విశ్రాంతి కలిగించాడు. అది చూచి సిద్ధచారణాదులు కూడ ఆశ్చర్యం 
చెందారు. 


గుజ్టాలు స్నానం కూడ చేసి మేత తిన్న తరువాత కృష్ణుడు వాటిని రథానికి కట్టి 
రథం సిద్ధం చేశాడు. 

కృష్ణార్ణును లిద్దరూ బయలుదేరారు. వాళ్లని నివారింపజాలక కౌరవ సైనికులందరూ 
విషాదగ్రస్తు లయ్యారు. 

ఇంతలో జయద్రథుని వైపు వెడుతూన్న అర్జునుని రథాన్ని దాటి దుర్యోధనుని 
రథం ముందుకు వెల్లింది. దుర్యోధనుణ్ణి చూడగానే కౌరవవీరుల ప్రాణాలు లేచివచ్చిన 
ట్లయింది 

దుర్యోధనుని రథం తమ రథాన్ని దాటి అలా ముందుకు వెళ్లడం చూచి కృష్ణుడు 


అర్జునునితో - “పాండవుల అనర్థా లన్నింటికీ మూల మైన ఈ దుర్యోధనుడు నీతో 
యుద్దానికి వచ్చాడు. ఇతడు ప్రాణాలతో వెనకకు వెళ్లకుండా చూడు” అన్నాడు. 


ఆ మాట విని అర్జునుడు - “మిగిలిన వన్నీ విడిచిపెట్టి సుయోధను డున్న చోటికి 
వెడదాం నడు” అన్నాడు. 


దుర్యోధనుడు అత్యుత్సాహంతో రాగానే చూచిన కౌరవులు చాల సంతోషించారు. 
అంతలోనే కృష్ణార్ణునులు శంఖాలు పూరించడంతో వాళ్ల ఉత్సాహాతిశయాన్ని చూచి 
వాళ్లు దుర్యోధనుని విషయంలో ఆశ వదలకొన్నారు. వాళ్లందరూ “అయ్యో! రాజు 
మరణించాడు, రాజు మరణించాడు” అని దీనంగా అరచారు. 


“నేను ఈ కృష్ణార్ణును లిద్దరినీ యమలోకానికి పంపుతున్నాను - భయపడకండి” 
అంటూ దుర్యోధనుడు వాళ్లకు ధైర్యం చెప్పి అర్జునునితో - 
“పార్థా! నీవు పాండువునకే పుట్టినవాడ వైతే, నీవు ఏ దివ్యాస్తాలు, ఏ పార్థివాస్రాలు 
నేర్చుకొన్నావో అవన్నీ నామీద చూపు. 
పార్థ! యచ్చిక్షితం తేర_స్త్రం దివ్యం పార్థివమేవ వా, 
తద్‌ దర్శ్భ్మయ మయి క్షిప్రం యది జాతోల సి పాణ్డునా. 
(ద్రోణపర్వం. 102.36) 


నీ బలం ఏమిటో కేశవుని బలం ఏమిటో చూపండి. మా పరోక్షంలో ఏవేవో ఘన 
కార్యాలు చేసినట్లు చెప్పుకొంటున్నారు కదా? అన్నాడు. 


ద్రోణపర్వము 573 


దుర్యోధనుడు కృష్ణార్ణును లిద్దరి మీదా బాణాలు ప్రయోగించాడు. ఒక బాణంతో 
కృష్ణుని చేతిలోని కొరడా ఛేదించాడు. 


అర్జును డనేక బాణాలు దుర్యోధనుని మీద ప్రయోగించాడు ఒక్క బాణం కూడ 
ఆతనికి బాధ కలిగించలేదు. 


అది చూచి కృష్ణుడు - “అర్జునా! నీ బాణాలు ఈ విధంగా వ్యర్థం అయిపోయా 
యేమిటి? గాండీవంలోని శక్తి, నీ బలమూ పూర్వం వలెనే ఉన్నాయా” అని అడిగాడు. 
“కృష్ణా! తెలియ నట్లు న న్నిట్లు మోహింప చేస్తున్నా వేమిటి? భూతభవిష్యద్వర్తమాన 
కాలాలలో నీకు తెలియని దేమున్నది? ఆచార్యుడు వీనికి అభేద్య మైన కవచం ఇచ్చాడు. 
అందుచేతనే నా బాణాలు వ్యర్థంగా పడిపోతున్నాయి. ఈ కవచం ఆచార్యుడు నాకు 
పూర్వం ఏనాడో ఇచ్చి ఉన్నాడు. 

కృష్ణా! దీని మూలాననే ఇతడు ఏమీ భయం లేనట్లు నిలబడ్డాడు. ఈ కవచం 
ఇతడు ఆడది గౌను తొడుక్కొన్నట్లు తొడుక్కున్నాడు. దీనిలోని కిటుకు లేవీ వీనికి తెలియవు. 

యత్త్వత్ర విహితం కార్యం నైష తద్వేత్తి మాధవ, 

ప్రీవదేష బిభర్వేతాం యుక్తాం కవచధారణామ్‌. (ద్రోణపర్వం. 1083.17) 

ఇలా అంటూ అర్జునుడు తీక్ట మైన ఆవరణాన్ని భేదించే మానవాస్తంతో 
అభిమంత్రించి బాణం వదిలాడు. అంతలో, దూరంగా ఉన్న అశ్వత్థామ సర్వాస్తాలను 
నశింపచేసే అస్త్రం ప్రయోగించి ఆ బాణాన్ని ఛేదించాడు. 


అప్పు డర్టునుడు - “నేను మళ్లీ ఈ అస్రాన్ని ప్రయోగించడానికి వీలులేదు. 
రెండవ మారు ప్రయోగిస్తే అది నన్నే కొడుతుంది” అన్నాడు. 

ఈ లోగా దుర్యోధనుడు కృష్ణార్ణునులమీద శరవర్షం కురిపించాడు. ఆతని పక్షం 
వాళ్లందరూ వాద్యాలు మోగిస్తూ సింహనాదాలు చేశారు. 

అర్జునుడు ఎంత పరిశీలించినా ఆతనికి దుర్యోధనుని శరీరంలో కవచంచేత 
రక్షింపబడని ప్రదేశం ఏదీ కనబడలేదు. 

అప్పు డతడు ఆతని అశ్వాలను, వెనుక కాపలా ఉండేవానినీ, సారథినీ వధించి 
వాని ధనస్సు, చేతికి తొడిగికొనే చర్మమూ ఖందించాడు. రథం ధ్వంసం చేశాడు. అప్పుడు 
విరథుడై నిలచి ఉన్న ఆతని అరిచేతులను తీక్ట్ర మైన బాణాలతో కొట్టాడు. 


574 మహాభారతసారసంగ్రహము 


దానితో అతడు పారిపోవడానికి సిద్ధ మయ్యాడు. 


ఆతని సైనికులందరూ అర్జునుణ్ణి చుట్టుముట్టి ఆయుధాలు వర్షించారు. వాటి 
నన్నింటినీ ఛేదించి అర్జునుడు సైన్యా న్నంతనీ సంహరించాడు. 


అది చూచిన సైంధవరక్షకులైన మహారథు లందరూ అర్జునుని మీదికి యుద్దానికి 
వచ్చారు. వాళ్లతో ఘోరమైన యుద్ధం జరిగింది. ఎందరో యోధులు మరణించారు. 


ద్రోణుని సేనతో పాండవసేన ద్వంద్వయుద్దం 

అర్జునుడు అక్కడ సైంధవుని దగ్గరకు కురుసైన్యంలో ముందుకు చొచ్చుకొని 
వెడుతూ తొమ్మండుగురు మహారథులతో యుద్ధం చేస్తూండగా ఇక్కడ సేనాముఖం దగ్గర 
నిలచి ఉన్న ద్రోణాచార్యుని మీదికీ, ఆతని సైన్యాలమీదికీ పాంచాలులు వచ్చి ఆక్రమణం 
చేశారు. రెండు సైన్యాల మధ్య తుముల మైన యుద్ధం జరిగింది. 

ధృష్టద్యుమ్నుడు ద్రోణునితోను, నకులుడు ధృతరాష్ట్రపుత్రుడైన వికర్ణునితోను, 
సహదేవుడు దుర్ముఖునితోను, సాత్యకి వ్యాఘ్రదత్తునితోను, భేమసేనుడు ఆర్భ్యశృ్ళంగితోను 
తలబడ్డారు. ద్రౌపదీపుత్రులతో సోమదత్తుని కుమారుడు తలబడ్డాడు. ద్రోణుడు 
యుధిష్టిరునిపై విజృంభించి ఆతని రథాన్ని ధ్వంసం చేశాడు. రథవిహీను డైన ఆతనిని 
ఆక్రమించడానికి సిద్ధం అయ్యాడు. ఇంతలో యుధిష్టిరుడు సహదేవుని రథం ఎక్కి 
యుద్ధ భూమి విడిచి వెళ్లిపోయాడు. 

బృహత్‌క్షత్రుడు క్షేమధూర్తిని, ధృష్టకేతువు వీరధన్వుని వధించారు. సహదేవుని 
ఎదుట నిలవజాలక దుర్ముఖుడు రణభూమి విడచి పారిపోయాడు. అట్లే నకులుడు 
వికర్ణుణ్ణి జయించాడు. సహదేవుడు త్రిగర్త రాజకుమారుడైన నిరమి(త్రుణ్ణి వధించాడు. 
సాత్యకి వ్యాఘ్రదత్తుని వధించాడు. ద్రౌపదీ కుమారులు సోమదత్త కుమారుడైన శలుని 
వధించారు. భీమసేనుని చేతిలో ఓడిపోయిన రాక్షసుడైన అలంబుషుణ్లి ఘటోత్మచుడు 
వధించాడు. అలంబుషుడు మరణించగానే కౌరవులు హతాశులై హాహాకారాలు చేశారు. 

పాండవులు తన సైన్యాన్ని నశింప చేస్తూండగా చూచి ద్రోణుడు సాత్యకిని ఎదుర్శాని 
ఆతనిపై బాణవర్షం కురిపించాడు. సాత్యకి ఏమీ చేయలేని స్థితిలో ఉండగా యుధిష్టిరుడు 
ధృష్టద్యుమ్నునితో - “సాత్యకి చాల క్లిష్టమైన స్థితిలో ఉన్నాడు. ద్రోణాచార్యుడు ఈతనితో 
- బాలుడు పక్షి రెక్కలకు దారం కట్టి ఆ పక్షితో ఆడుకొంటూన్నట్లు ఆడుకొంటున్నాడు. 

అసౌ ద్రోణో మహేష్వాసో యుయుధానేన సంయుగే, 

క్రీడతే సూత్రబద్ధేన పక్షిణా బాలకో యథా. (ద్రోణపర్వం. 110. 17) 


ద్రోణపర్వము 575 


వెంటనే నువ్వు, భీముడూ ఆతని రక్షణకై వెళ్లండి. మీ వెనక సైన్యంతో నేను 
వస్తాను అన్నాడు. 


తనమీదికి వస్తూన్న పాండవ వీరులను కూడ ద్రోణాచార్యుడు నవ్వుతూ - ఇంటికి 
వచ్చిన అతిథులను పానీయ - ఆసనాలు ఇచ్చి సత్మరించి నట్లు, బాణ వర్షంతో 
సత్మరించాడు. 

స్మయన్నేవ తు తాన్‌ వీరాన్‌ ద్రోణః ప్రత్యగ్రహీత్‌ స్వయమ్‌, 

అతిధీనాగతాన్‌ యద్వత్‌ సలిలేనాసనేన చ. (ద్రోణపర్వం. 110. 28) 

ద్రోణుని ప్రతాపానికి ఎవరూ నిలబడలేకుండా ఉన్నారు. అతిఘోర మైన యుద్ధం 
జరుగుతూన్నది. 


ఆ యుద్ధమధ్యంలో పాంచజన్యం (మోగించిన ధ్వని వినబడింది. యుధిష్టిరు డది 
విని అర్జునుడు మహారథికుల మధ్య చిక్కుకొని ఆపదలో ఉన్నా డనుకొంటూ, సాత్యకితో 
నీవు వెంటనే అర్జునునకు సహాయుడుగా వెళ్లు అని కోరాడు. ఈ ఆపత్సమయంలో 
నీవంటి మహావీరుడు తప్ప మ రెవ్వరూ సాహాయ్యం చేయజాలరు అని అంటూ ఆతనిని 
అనేక విధాల ప్రోత్సహించాడు. 


సాత్యకి యుధిష్టిరుని మాటలు విని “రాజా! నీవు అర్జునుని విషయంలో ఇంతగా 
ఆరాట పడడమూ, నన్ను వెళ్లమనడమూ యుక్తంగా ఉన్నాయి. కాని అర్జునుడు వాసుదేవుని 
సమక్షంలో - ద్రోణుని ఆక్రమణంనుండి నిన్ను రక్షిస్తూ నీవద్దనే ఉండ మని నన్ను 
ఆదేశించాడు కదా? నిన్ను విడచి ఎలా వెళ్లగలను?” అన్నాడు 


అయినా కూడ యుధిష్టిరుడు నిర్భంధించగా సాత్యకి అర్జునుని దగ్గరికి వెళ్లడానికి 
ఉద్యుక్తుడై ధర్మరాజుతో రాజా! నా గురు వైన అర్జునుని ఆదేశం నాకెంత విశిష్ట మైనదో 
ఆతనికి కూడ పూజ్యుడవైన నీ మాట అంతకంటె విశిష్ట మైనది. ఎందువల్ల ననగా 
కృష్ణార్జునులు నీ ప్రియమును చేయడానికే ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూంటారు కదా? 

ఇప్పుడు నేను ద్రోణుని సైన్యం క్షోభింపచేస్తూ, జయద్రథుడు అర్జునునికి భయపడి, 
అశ్వత్థామ - కర్ణ - కృపాదులచె రక్షింపబడుతూ దాగి యున్న ప్రదేశానికి వెడతాను. 
ఇక్కడి నుండి ఆ ప్రదేశం మూడు యోజనాల దూరంలో ఉన్న దనుకొంటాను అని 
అంటూ మధ్యలో ఉన్న శత్రుసైన్యాన్ని గూర్చి యుధిష్టిరునికి సవిస్తరంగా వర్ణించి చెప్పాడు. 

అక్కడ కనబడుతూన్న వెయ్యి ఏనుగుల సైన్యంలో ఉన్న గజాలు అంజనకులానికి 
చెందినవి. వీటిమీద యుద్ధ విశారదు లైన మ్లేచ్చులు ఉంటారు. ఈ గజాలు ఎట్టి 


576 మహాభారతసారసంగ్రహము 


పరిస్థితి యందూ కూడ వెనుకకు మరలవు. వీటి నన్నింటినీ సంహరించడం ఒక్కటే 
మార్గం. 

అక్కడ కనబడుతున్న వెయ్యిమంది రథికులు రుక్మరథు లనే రాజపుత్రులు. వీళ్లు 
రథాలలోను, అగ(స్తాలలోను, గజాలలోను నిపుణులు. ధనుర్వేదపారంగతులు. 
ముష్టియుద్ధంలో సమర్ధులు. ఖడ్గయుద్ధంలో ప్రవీణులు. వీళ్లు ఒకరితో ఒకరు పోటీపడుతూ 
శత్రువులతో యుద్ధం చేస్తారు. వీళ్లందరూ కర్ణుని ఆదేశం ప్రకారం దుఃశాసనునితో 
ఉంటారు. కర్ణుని వశంలో ఉంటారు. అతడు చెప్పడంచేతనే అర్జునుని వైపుకు వెళ్లకుండా 
ఇక్కడ ఉన్నారు. వీళ్లను వాసుదేవుడు కూడ మెచ్చుకుంటూంటాడు. వీళ్లను ధృతరాష్ట్రపుత్రుడు 
నాకోసం ఇక్కడ నిలబెట్టాడు. వీళ్లని మధించి నేను ముందుకు వెడతాను. 


కవచాలు కట్టిన ఏడువందల గజాలు అటు వైపున కనబడుతున్నాయి కదా? 
వాటిని కిరాతులు నడుపుతారు. కిరాతరాజు అర్జునుని చేతిలో ఓడిపోయినప్పుడు ఈ 
గజాలను చక్కగా అలంకరించి అర్జునునకు బహూకరించి తన ప్రాణాలు కాపాడుకొన్నాడు. 
రాజా! పూర్వం వీళ్లందరూ నీకింద పనిచేసేవాళ్లుగా ఉండేవారు. ఇప్పుడు నీతోనే యుద్ధం 
చేయడానికి వచ్చారు. చూడు కాలవైపరీత్యం ఎలా ఉందో! 

ఆసన్నేతే పురా రాజంస్తవ కర్మకరా ధృఢమ్‌, 

త్వామేవాద్య యుయుత్సన్తే, పశ్య కాలస్య పర్యయమ్‌. (ద్రోణపర్వం. 112.29) 

ఈ గజాల మహామాత్రు లైన (ఏనుగులను నడిపించేవా రైన) వీరులు గొప్ప 
యుద్దదుర్మదులు. హస్తిశిక్షలో ప్రవీణులు. అగ్ని నుండి పుట్టినవాళ్లు. వీళ్లందరినీ అర్జునుడు 
పూర్వం యుద్ధంలో ఓడించాడు. ఇప్పుడు నాకోసం దుర్యోధనుడు వీళ్ల నిక్కడ నిలిపాడు. 

వీళ్లందరినీ సంహరిస్తూ నేను ముందుకు వెళ్లవలసి ఉంది. 


బంగారు కవచాలు కట్టిన, దూరంగా కనబడుతూన్న ఆ మహానాగాలు అంజన 
నాగకులంలో పుట్టినవి. వీటిని నడిపిస్తూన్నవాళ్లు భయంకర మైన స్వభావం గల, 
ఉత్తరపర్వతనివాసులైన దస్యువులు. వీళ్లలో కొందరు నందినీధేనువునుండి జన్మించినవాళ్లు. 
కొందరు వానరులకు, ఇంకా అనేక మృగాలకు జన్మించినవాళ్లు. ఇనుప కవచాలు ధరించిన 
వీళ్లు చాల క్రూరస్వభావులు. 

వీళ్లందరి బలం చూచుకొనే దుర్యోధనుడు మీతో విరోధం పెంచుకొన్నాడు. 

ఇప్పుడు నేను వీళ్ల నందరినీ చీల్చుకొంటూ అర్జునుని దగ్గరికి వెళ్లవలసి ఉంది. 


ద్రోణపర్వము 577 


రాజా! అదిగో; దూరంగా బంగారు ధ్వజాల రథాలమీద ఉన్నవాళ్లు దుర్వారణు 
లనే కాంబోజదేశరాజులు. ధనుర్విద్యలో మంచి నైపుణ్యం కలవారు. వీళ్లందరూ మంచి 
ఐకమత్యంతో యుద్ధం చేస్తారు. అక్షౌహిణులతో వచ్చి ఉన్నారు. నాకోసమే దుర్యోధనుడు 
వీళ్లను ఇక్కడ నిలిపి ఉన్నాడు. అగ్ని ఎండిన గడ్డిని కాల్చివేసి నట్లు నేను వీళ్లను 
నశింపచేయవలసి ఉంది. 


అందుచేత సర్వోపకరణాలతోను నా రథాన్ని సిద్ధంచేసుకోవాలి. ఈ సైన్యాలను, 
శకులను, ఇతర జాతీయులను మర్దిస్తూ ముందుకు వెడతాను. 


సాత్యకి ఆదేశం ప్రకారం ఆతని రథం సమస్త మైన ఆయుధాలతో సిద్ధం చేశారు. 
బాగా విశ్రాంతి తీసికొన్న నాలుగు అశ్వాలకు మదవర్ధక మైన, మంచి రుచి గల పానం 
త్రాగించి వాటిని రథానికి పూన్న్సారు. 

తతస్తాన్‌ సర్వతో యుక్తాన్‌ సదశ్వాంశ్చతురో జనాః, 

రసవత్‌ పాయయామాసుః పానం మదసమీరణమ్‌. (ద్రోణపర్వం. 112. 54) 

సాత్యకి పూజాదులు నిర్వర్తించుకొని అనేక దానాలు చేసి, పెద్దల ఆశీస్సులు 
పొంది, కైలాతకమద్యం సేవించి, వీరకాంస్యం (2?) స్పృశించి ఉత్సాహంతో సిద్ధం 
అయ్యాడు. 

ఆశీర్వాదైః పరిష్వక్తః సాత్యకిః శ్రీమతాం వరః, 

తతః స మధుపర్మార్హః పీత్వా కైలాతకం మధు, 

లోహితాక్షో బభౌ తత్ర మదవిహ్వలలోచనః, 

ఆలభ్య వీరకాంస్యం చ (?) హర్షేణ మహతాన్వితః 

(ద్రోణపర్వం. 112. 62,639) 


యుధిష్టిరుని పాదాలకు నమస్మరించి ఆతని ఆశీస్సులు (గ్రహంచి రథం ఎక్కాడు. 
దారుకుని తమ్ముడు, సాత్యకికి సారథి. ఆతడు వాని స్నిగ్గమిత్రుడు కూడ. అన్నగారి 
ఆదేశంచేత భీముడు కూడ సాత్యకి వెంట బయలుదేరాడు. సాత్యకి ఆతనిని ఒప్పించి 
యుధిష్టిరుని రక్షిస్తూ ఉండ మని చెప్పి వెనుకకు పంపివేశాడు. 

సాత్యకి సైన్యాన్ని సంహరిస్తూ ముందుకు వెళ్లిపోతూండగా ద్రోణుడు అద్దుకొన్నాడు. 
ఇరువురూ కూడ బాణవర్శ్షం కురిపిస్తూ తీవ్ర మైన యుద్ధం చేస్తున్నారు. ద్రోణుడు సాత్యకితో 
నేను యుద్ధం చేస్తూండగా నన్ను విడిచిపెట్టి, నీ ఆచార్యుడు (ధనుర్వేదాచార్యుడైన 
అర్జునుడు) నాకు ప్రదక్షిణంగా యుద్ధభూమి నుండి కాపురుషుడు వలె, వెళ్లిపోయాడు. 


578 మహాభారతసారసంగ్రహము 


నువ్వు కూడ నీ ఆచార్యునివలెనే యుద్ధభూమి విడచి వెళ్లకుండా ఉంటే మాత్రం ఈనాడు 
ప్రాణాలతో వెనుకకు వెళ్లవు” అన్నాడు. 

సాత్యకి ఆ మాటలు విని - “బ్రాహ్మణా! నేను ధర్మరాజు ఆజ్ఞ ప్రకారం అర్జునుని 
వద్దకు వెడుతున్నాను. నీకు స్వస్తి అగుగాక. నేను ఆలస్యం చేయకూడదు.” 

శిష్యులు ఎల్లప్పుడూ ఆచార్యు దనుసరించిన మార్గమే అనుసరించాలి కదా. నేను 
కూడా నా గురువు వెళ్లిన మార్గమే అనుసరించి శీఘ్రంగా వెడతాను. 

ఆచార్యానుగతో మార్గః శిష్యెరన్వాస్యతే సదా, 

తస్మాదేవ వ్రజామ్యాశు యథా మే స గురుర్గతః. (ద్రోణపర్వం. 113. 33) 

అని అంటూ దద్రోణాచార్యుణ్ణి దాటి ముందుకు వెళ్లిపోయాడు. 


సారథితో మాత్రం - “ద్రోణుడు నన్ను నివారించడానికి అన్ని విధాలా 
ప్రయత్నిస్తాడు. నువ్వు జాగర్తగా ముందుకు నడు” అన్నాడు. 


ద్రోణుడు బాణవర్షం కురిపిస్తూ ఆతని వెనుకనే వెళ్లాడు. 


అయితే ఈ లోగా సాత్యకి కౌరవసైన్యంలో ప్రవేశించి దానిని సంహరిస్తూన్నాడు. 
కృతవర్మ వచ్చి ఆతనిని అడ్గుకొన్నాడు. సాత్యకి అనేక బాణాలు ప్రయోగించి కృతవర్శ్మను 
పీడిస్తూ ఆతని సారథిని వధించాడు. కృతవర్శను దాటి సాత్యకి కాంబోజుల మహాసైన్యంలో 
ప్రవేశించాడు. 


ఇంతలో ద్రోణుడు సైన్యంతో సాత్యకి వెనుక వెళ్లడం చూచి పాండవసైన్యం 
అడ్డుకొనడానికి ప్రయత్నించింది. వారిని కృతవర్మ అడ్డుకొన్నాడు. కృతవర్మ భీమాదులైన 
పాండవులతో భయంకరంగా పోరాడి పాండవులను పాండవ సైన్యాలను కూడ యుద్ధభూమి 
విడచి పారిపోయే టట్లు చేశాడు. కౌరవులు ఆనందోత్సాహాలతో ఉప్పాంగిపోయారు. 


కౌరవసైన్యాల విజయధ్వానాలు సాత్యకి చెవులు సోకాయి. వెంటనే అతడు సారధితో 
- “కృతవర్మ పాండవసైన్యాన్ని సంహరిస్తున్నాడు. ముందు మన రథం ఆ వైపు తీసికొని 
నడు. ఆతనిని జయించి తరవాత నేను అర్జునుని దగ్గరకు వెడతాను” అన్నాడు. 

క్షణకాలంలో సాత్యకి రథం కృతవర్మ దగ్గరికి వెళ్లింది. వాళ్లిద్దరూ తీవ్రంగా 
పోరాడారు. సాత్యకి కృతవర్మ సైన్యాన్నీ కృతవర్మనూ ఓడించి సారథితో “కొంచెం మెల్లగా 
నడిపించు రథాన్ని ఆ ద్రోణసేనకు ఎడమ ప్రక్క గజసేన ఉన్నది కదా; అక్కడ 
పరాక్రమవంతు లైన రాజపుత్రు లున్నారు. వాళ్ల దగ్గరకు వెడదాం” అన్నాడు. అక్కడ 
సాత్యకి ఆ గజసైన్యా న్నంతనీ సంహరించాడు. గజాలన్నీ వెనుదిరిగి పారిపోయాయి. 


ద్రోణపర్వము 579 


అది చూచి జలసంధుడు మహా గజా న్నెక్కి సాత్యకి మీదికి వచ్చాడు. ఘోరసమరం చేసి 
సాత్యకి ఆతనిని సంహరించాడు. 


జలసంధుడు మరణించడం చూచి ద్రోణుడు, ఇతర రాజులు సాత్యకిని ఎదరించారు. 
సాత్యకి దుర్యోధనుని, ఆతని సోదరులను ఓడించి రణభూమి నుంచి పారిపోయేటట్లు 
చేశాడు. అది చూచి కృతవర్మ మళ్లీ సాత్యకితో యుద్దానికి వచ్చి ఎదిరించాడు. అతడు 
కూడ పరాజితుడై రథం మీద కూలబడ్డాడు. 


సాత్యకి వానిని దాటి ముందుకు వెళ్లిపోయాడు. కృతవర్మ తేరుకొని మరల 
పాండవసైన్యంతో యుద్ధం చేసి దానిని అడ్డుకొన్నాడు. 


సాత్యకి ఆ విధంగా కౌరవసైన్యాన్ని సంహరించడం చూసిన ద్రోణుడు ఆతనిని 
ఎదిరించాడు. వారిద్దరి మధ్య ఘోరయుద్ధం జరిగింది. ద్రోణుడు శక్యాయుధం 
ప్రయోగించగా సాత్యకి సారథి స్ప లహ తప్పి రథంమీద కూర్చుండిపోయాడు. సాత్యకియే 
రథం నడుపుకొంటూ యుద్ధం చేశాడు 


సాత్యకి (ద్రోణుని సారథిని వధించగా అశ్వాలు రథాన్ని అటూ ఇటూ 
లాగికొనిపోతున్నాయి. అప్పుడు రాజపుత్రు లందరూ - “పరుగెత్తండి, ద్రోణుని రథం 
ఆపండి” అంటూ అరచారు. ఆ మహారథు లందరూ యుద్ధంలో సాత్యకిని విడిచి ద్రోణుని 
రథం వైపు పరుగులెత్తారు. అది చూడగానే కురుసైన్యం అంతా చెల్లాచెదరైపోయింది. 
గుజ్టాలు రథాన్ని అటు వైపు లాగికొని పోవడంతో [ద్రోణుడు మళ్లీ వ్యూహం ద్వారం 
వద్దకు చేరి అక్కడనే ఉండిపోయాడు. పాండవ పాంచాలసైన్యాలు తన సేనావ్యూహం 
భగ్నం చేయకుండా ఆ వ్యూహాన్ని రక్షించుకున్నాడు. సాత్యకి విషయం పట్టించుకొనలేదు. 

సాత్యకి ద్రోణుణ్ణి జయించి సైన్యమధ్యంలో ప్రవేశిస్తూ సారథితో - “సూతా! 
కృష్ణార్ణునులచేత వధింపబడినవాళ్లనే మనం ఇప్పుడు వధిస్తున్నాం. మనం కేవలం 
నిమిత్తమాత్రమే కాని ఈ ప్రభావం అంతా కృష్ణార్ణునులదే” అన్నాడు. ఇంతలో తనను 
ఎదిరించిన మహావీరుడైన సుదర్శనుణ్ణి వధించాడు. 


సాత్యకి సారథితో మరల ఇలా అన్నాడు - “మనం ద్రోణుని సైన్యం అనే 
మహాసాగారాన్ని దాటాం. ఇంక ముందు దాటవలసిన వన్నీ పిల్లకాలవలే. మనం అర్జునుణ్ణి 
సమీపించినట్లే. సారథీ! నేలమీద పడి ఉన్న పదాతులు, అశ్వాలు, రథాలు, ఏనుగులు 
మొదలైన వాటితో వ్యాకులంగా ఉన్న అర్జునుడు ముందుకు వెళ్లిన ఈ దారి చూడు. 
అతని ధాటికి నిలువలేక ఎందరో పరుగెత్తికొని పోతున్నారు. చూడు అదిగో! గాండీవం 
ధ్వని వినిపిస్తున్నది. మనం అర్జునుని దగ్గరనే ఉన్నాం అనుకొంటాను. 


580 మహాభారతసారసంగ్రహము 


మధ్యలో ఈ యవనులు, శకులు, కిరాతులు, దరదులు, బర్బరులు, తామ్రలిప్తకులు, 
ఇకా ఎందరో మ్లేచ్చజాతులవాళ్లు నాతో యుద్ధం చేయడానికి ఆయుధాలు ధరించి సిద్ధంగా 
ఉన్నారు. వీళ్లందరినీ జయిస్తే చాల ఘోర మైన దుర్గాన్ని దాటేశామనే అనుకో. 


సారథి సాత్యకితో - “సత్యవిక్రమా! కోపించిన పరశురాముడు గాని, ద్రోణుడు 
గాని, శల్యుడు గాని మన ముందు నిలిచినా నా కేమీ భయం లేదు. నీవు పూర్వం 
ఇలాటి వాళ్లని ఎందరిని జయించలేదు! నే నెన్నడూ భయపడలేదు. ఈ యుద్ధగోష్పదానికి 
భయపడతానా! అర్జునుని దగ్గరకు ఏ మార్గాన వెడదామో చెప్పు” అన్నాడు. 


“ముందుగా ఈ ముండులను (బోడితలలవాళ్లను) సంహరించి కాంబోజుల 
విషయంలో నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకొంటాను” అన్నాడు సాత్యకి. 


వెంటనే సారథి రథాన్ని యవనుల సైన్యంవైపు తీసికొని వెళ్లాడు. వాళ్లు సాత్యకిపై 
ఆయుధవర్షం కురిపించారు. సాత్యకి విజృంభించి వేలకొలది కాంబోజులను, శకులను, 
శబరులను, కిరాతులను, బర్భరులను సంహరించాడు. 


పొడ వైన గడ్డాలతో, శిరస్తాణాలు ధరించిన దస్యువుల బోడితలలతో నేల అంతా 
ఈకలు లేని పక్షులతో కప్పి నట్లు కప్పబడింది. 

దస్యూనాం సశిరస్తాణెః శిరోభిర్లూనమూర్థజైః, 

దీర్హకూర్చెర్మహీ కీర్ణా విబరైరబ్దజైరివ. (ద్రోణపర్వం. 119.47) 

సాత్యకి యవన - కాంభోజులను జయించి సేన మధ్యనుండి అర్జునుని వైపు 
వెడుతూండగా దుర్యోధనుడు, చిత్రసేనుడు, దుఃశాసనుడు, వివింశతి, శకుని, దుఃసహుడు, 
దుర్దర్షణుడు, క్రథుడు, ఇంకా ఎందరో శూరులు ఆతని వెనుక పరుగెత్తి వెళ్లారు. ఆ 
ధ్వని విని, వాళ్లందరూ తనమీదికే వస్తున్నా రని తెలిసికొని సాత్యకి సారథితో “వీళ్లందరూ 
వస్తున్నారు, మెల్లగా నడు, వీళ్లందరినీ నివారిస్తాను” అన్నాడు. 


ఇంతలో ఆ మహాసైన్యం వచ్చింది. దాని నంతనీ సాత్యకి బాణవర్షంతో చిందర 
వందర చేసివేశాడు. ఆతడు ప్రయోగించిన ఒక్క బాణం కూడ వ్యర్థంగా పోలేదు. 


ఆ బాణాలు తగిలి సైన్యం అంతా చలికి తట్టుకొనలేక ఆవులు ఉన్నచోటనే గిరగిరా 
తిరిగి నట్లు ఉన్నచోటనే తిరిగింది : 

తత్‌ సైన్యమిషుభిస్తేన వధ్యమానం సమన్తతః, 

బభామ తత్ర తత్రైవ గావః శీతార్దితా ఇవ. (ద్రోణపర్వం. 120. 28) 


ద్రోణపర్వము 581 


ఆనాడు సాత్యకి చేసిన శత్రుసంహారం వంటి సంహారం అర్జునుడు కూడా 
చేయలేదు. 

న తాదృక్కదనం రాజన్‌ కృతవాంస్తత్ర ఫాల్గునః, 

యాద్భక్‌ క్షయమనీకానామకరోత్‌ సాత్యకిర్చృప. (ద్రోణపర్వం. 120. 29) 

దుర్యోధనుడు, ఆతని సోదరులైన దుఃశాసనాదులు సాత్యకితో తీవ్రంగా యుద్ధం 
చేశారు. వాళ్ల బాణాలను, ఆయుధాలను వమ్ముచేస్తూ సాత్యకి దుర్యోధనుని సారథిని 
వధించాడు. ఆతని రథాన్ని గుజ్జాలు మహావేగంగా సుదూరప్రదేశానికి తీసికొని పోయాయి. 
రాజు రథం అలా వెళ్లిపోవడం చూడగానే సైన్యం అంతా నాలుగు దిక్కులకు పారిపోయింది 

సాత్యకి చూపిన అత్యద్భుతప్రతాపాన్ని వర్ణిస్తూ సంజయుడు చెప్పిన మాటలు 
వింటూన్న ధృతరాషుని గుండె తరుక్కొనిపోతూన్నది. సంజయా! సాత్యకి ఆ విధంగా 
అంత గొప్పదైన సైన్యాన్ని మర్దించి అర్జునుని దగ్గరికి వెడుతూంటే సిగ్గులేని నా కొడుకులు 
ఏం చేశారు? 

సంప్రమృద్య మహత్‌ సైన్యం యాన్తం శైనీయమర్షునమ్‌, 

నిర్రీకా మమ తే పుత్రాః కిమకుర్వత సంజయ. 

ఇలాంటి యుద్ధం అర్జునుడు కూడ చేసినట్లు లేదు. ఒక్క సాత్యకి ఇంతమంది 
మహారథులను సంహరించా డంటే నా పుత్రుడు ఎంత మందభాగ్యుడో తెలుస్తూన్నది 
అని సంజయునితో అన్నాడు. 


“రాజా! నీ దురాలోచనవల్లా, దుర్యోధనుని దుష్కార్యాలవల్లా ఇంకా ఏం జరిగిందో 
చెపుతాను విను” అంటూ సంజయుడు చెప్పడం కొనసాగించాడు. 


దుర్యోధనుడు మొదలైన నీ కుమారులు శక-కాంబోజాదులను మళ్లీ కూడగట్టు 
కొని సాత్యకితో యుద్దానికి వచ్చారు. రాళ్లతో యుద్ధం చేసే పార్వతీయులు కూడా వచ్చారు. 
ఆ సైన్యా న్నంతనీ సాత్యకి సంహరించాడు. సైనికు లందరూ భగ్ను లై పోవడం చూచి 
దుఃశాసనుడు, పాషాణయోధు లైన పార్వతీయులతో - “సాత్యకికి అశ్మయుద్ధం తెలియదు, 
అందుచేత మీరు ముందుకు వెళ్లి వానితో అశ్మయుద్ధం చెయ్యండి” అని చెప్పి వాళ్లను 
ముందుకు పంపాడు 


పర్వతప్రాంతీయు లైన ఐదువందల మంది యోధులు ఏనుగు తలలంత ప్రమాణం 
గల శిలలతో సాత్యకి మీదికి యుద్దానికి వెళ్లారు. వాళ్లు ప్రయోగించిన శిలలను సాత్యకి 


582 మహాభారతసారసంగ్రహము 


బాణాలతో చూర్ణంచేశాడు. చేతులలో పాషాణాలు ధరించి ఉన్న చాలమంది చేతులలో 
అవి అలా ఉండగానే వాళ్ల భుజాలను ఖండించివేశాడు. ఇతర మ్లేచ్చయోధుల నందరినీ 


సంహరించాడు. 


ఆ కోలాహలం విని ద్రోణుడు సారథితో - “సూతా! సాత్యకి యుద్ధంలో 
యముడువలె తిరుగుతున్నాడు. తీవ్రమైన శబ్దం వినబడుతూన్నది - మన రథం అక్కడికి 
తీసికొని నడు” అన్నాడు. 

సారథి - “ద్రోణాచార్యా! చూడు, సైనికు లందరూ పారిపోయి వస్తున్నారు! 
పాంచాలులూ, పాండవులూ కలిసి నిన్ను వధించడం కోసం ఇటే వస్తున్నారు. సాత్యకి 
దూరం వెళ్లిపోయాడు కూడ. ఇక్కడనే ఉందామా లేక ఆ శబ్దం వినబడుతూన్న వైపు 
వెడదామా? బాగా ఆలోచించి నిర్ణయించుకో” అన్నాడు 


సారథి ఇలా అంటూండగానే అనేక విధాల సైన్యాలను ధ్వంసం చేస్తూ సాత్యకి 
కనబడ్డాడు. సైనికు లందరూ అతని రథం వైపు వెళ్లకుండా [ద్రోణుని వద్దకు పరుగెత్తి 
వస్తున్నారు. అంతకు ముందే కొంత మంది రథికులతో కలిసి పారిపోయిన దుఃశాసనుడు 
ద్రోణుని రథం దగ్గరికి వచ్చాడు. 


ద్రోణుడు దుఃశాసనుని నిందించుట 

దగ్గరకు వచ్చిన దుఃశాసనుని రథం చూచి ద్రోణుడు ఆతనిని చాల పరుష మైన 
మాటలతో నిందించాడు- దుఃశాసనా! ఆనాడు సభలో ద్రౌపదిని ఆ విధంగా అవమానించి 
పాండవులను చాల చులకనగా చూస్తూ అవహేళన చేశావు కదా! ఇప్పు డిలా పారిపోయి 
వస్తున్నా వేమి? ఒక్క సాత్యకికే యుద్ధంలో భయపడిపోతున్నావు కదా! 

ఆనాడు పాచికలను చేతితో ఆడించినప్పుడు, ఆ పాచికలే భయంకరమైన సర్పాల 
వంటి బాణా లవుతా యని నువ్వు అనుకోలేదు. 

న జానీషే పురా త్వం తు గృహ్హన్నక్షాన్‌ దురోదరే, 

శరా హ్యేతే భవిష్యన్తి దారుణాశీవిషోపమాః. (ద్రోణపర్వం128. 7) 


ఆనాటి నీ మానమూ, దర్పమూ, గర్జితమూ ఏమైపోయాయి? 

ఒక్క సాత్యకితోనే యుద్ధం చేయలేక పారిపోయి వస్తూన్న నీవు పాండవులలో ఏ 
ఒక్కరిని చూచినా ఏం చేయగలవు? 

సాత్యకి ప్రయోగిస్తున్న ఏ బాణాలకి భయపడి పారిపోతున్నావో ఆ బాణాలు 
సూర్యుని వంటి అగ్ని వంటి, అర్జునుని బాణాలతో సరితూగేవి కావు. 


ద్రోణపర్వము 583 


వీరుడా! పరుగెత్తు. వెళ్లి గాంధారి ఉదరంలో ప్రవేశించు. ఇలా పారిపోతూన్న 
నీకు ఈ పృథివిలో మరొక రక్షణం ఏమీ లేదు. 


వెళ్లు తొందరగా రథం ఎక్కి సాత్యకి ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్లు. నీవు ఇలా 
పారిపోయి వస్తే సైన్యం అంతా పారిపోతుంది. 


ద్రోణుడు ఇంత ఇదిగా దూషిస్తున్నా దుఃశాసనుడు వినినా విననట్లు నటిస్తూ 
ఏమీ మాట్లాడకుండా సాత్యకి ఉన్న వైపు వెళ్లాడు. 
ఏవముక్తస్తవ సుతో నాబ్రవీత్‌ కించిదప్యసౌ, 
శ్రుతం చాశ్రుతవత్‌ కృత్వా ప్రాయాత్‌ యేన స సాత్యకిః. 
(ద్రోణపర్వం122.28) 


ద్రోణుడు వెళ్లి పాంచాలులతోను పాండవులతోను యుద్ధం చేశాడు. 


తనను ఎదిరించిన పాండవ -పాంచాల-మత్స్య దేశరాజసైన్యాలను నశింపచేశాడు. 
పాంచాలపుత్రు డైన వీరకేతు - చిత్రకేతు - సుధన్య - చిత్రరథులను సంహరించాడు. 


అది చూచిన ధృష్టద్యుమ్నుడు ద్రోణుణ్ణి ఎదుర్కొన్నాడు. అత డొక్కసారి తొంభై 
బాణాలతో కొట్టగానే ద్రోణుడు సొమ్మసిలిపోయాడు. అదే అదనుగా చూసి ధృష్టద్యుమ్నుడు 
ఖడ్గం ధరించి ఆతని శిరస్సు ఖండించడానికై మీదికి వెళ్లాడు. ఇంతలో ద్రోణుడు తెప్పరిల్లి 
వైతస్తిక (జానెడు దూరంలో ఉన్న లక్ష్యాన్ని కొట్టే) బాణాలు ధృష్టద్యుమ్మునిపై ప్రయోగించగా 
అతడు వెంటనే ద్రోణుని రథం నుండి క్రిందికి దిగి తన రథం ఎక్కి ధనుస్సు ధరించి 
అనేక బాణాలు ద్రోణునిపై ప్రయోగించాడు. ఘోరమైన యుద్ధం జరిగింది. 


ఇప్పు డిక ద్రోణుడు శాంతిస్తాడు అని ప్రక్క నున్న వాళ్లందరూ అంటున్నారు. 
ఇంతలో [ద్రోణుడు ధృష్టద్యుమ్నుని సారథి శిరస్సు ఖండించివేయగా అశ్వాలు ఆతని 
రథాన్ని దూరంగా లాగికొనిపోయాయి. 

ఈ విధంగా ద్రోణుడు ఆ శత్రుసైన్యాలను జయించి తిరిగి వ్యూహముఖం దగ్గరికి 
వచ్చి దానిని రక్షిస్తూ నిలిచాడు. 


సాత్యకి దుఃశాసనుని ఓడించుట 
దుఃశాసనుడు త్రిగర్తుల సైన్యాన్ని వెంట బెట్టుకొని మరల సాత్యకిపై యుద్దానికి 
వెళ్లగా, సాత్యకి ఆ సైన్యా న్నంతనీ సంహరించాడు. సాత్యకి అర్జును డున్న వైపు 
వెడుతూండగా దుఃశాసను డాతనిపై బాణవర్షం కురిపించాడు. శక్తిని ప్రయోగించాడు. 


584 మహాభారతసారసంగ్రహము 


దానిని సాత్యకి ముక్కలుగా ఖండించి వాని ధనస్సును, అశ్వాలను, రథాన్ని సారథిని 
నశింపచేశాడు. 


అట్టి స్థితిలో ఉన్న దుఃశాసనుణ్ణి వధింపబోయి సాత్యకి వెంటనే భీముడు, 
ధార్తరాష్టుల నందరినీ చంపుతాను అని సభలో చేసిన ప్రతిజ్ఞ జ్ఞాపకం రావడంతో 
వానిని వధించకుండా విడిచిపెట్టాడు. 


తమభిద్రుత్య సైనేయో ముహూర్తమివ భారత, 

న జఘాన మహాబాహుర్భీమసేనవచః స్మరన్‌. (ద్రోణపర్వం. 123. 35) 

ఈ విధంగా దుఃశాసనుణ్ణి జయించి సాత్యకి అర్జునుడు వెళ్లిన ప్రదేశానికి వెళ్లాడు. 

సంజయుడు వర్ణించి చెపుతూన్న సాత్యకి పరాక్రమాన్ని గూర్చి వింటూ ధృతరాష్టుడు 
“ఒక్క సాత్యకి అంతమందిని సంహరించి ముందుకువెళ్లి పోతూంటే ఆతనిని 
అద్దుకొనడానికి, మా సైన్యంలో ఒక్క మహారథికుడు కూడ లేకపోయాడా? యుద్ధంలో 
ఇతడు చేసిన పని ఇంద్రుడు కూడ చేయజాల డని నా అభిప్రాయం. నమ్మలేకుండా 
ఉన్నాను” అన్నాడు. 

సంజయుడు చెప్పాడు - రాజా! ఆనాడు ద్రోణాచార్యులు సమకూర్చి నంత సేనా 
సముదాయం ఎన్నడూ, ఎవ్వరూ సమకూర్చలేదు. అది చూచి సిద్ధచారణాదులు కూడా 
చాలా ఆశ్చర్యపడ్డారు. 

ఆనాడు పాండవకౌరవుల మధ్య చాలా తుముల మైన యుద్ధం జరిగింది. 
“అర్జునుడు, సాత్యకి సైంధవవధ నిమిత్తం ఏ అడ్డంకులూ లేకుండా వెళ్లే టట్లు ఈ 
సైన్యం అంతా ఇక్కడనే నాశనం చెయ్యండి” అంటూ భీమసేన - ప్రద్యుమ్నులు ప్రోత్స 
హించగా పాండవసైన్యాలు గొప్ప ఉత్సాహంతో యుద్ధం చేశాయి. దుర్యోధనుడే స్వయంగా 
యుద్ధంలో పాల్గొనడం చేత కౌరవసైన్యాలు ద్విగుణోత్సాహంతో యుద్ధం చేశాయి. 


అపరాహ్హ సమయంలో యుద్ధం తీవ్రత బాగా పెరిగింది. ద్రోణుడు తన పరాక్రమం 
చూపుతూ పాండవసైన్యంలోని ఎందరో మహావీరులను హతమార్చాడు. బృహత్‌క్షత్రుణ్డీ, 
ధృష్టకేతువును, జరాసంధపుత్రు డైన సహదేవుణ్ణి, ధృష్టద్యుమ్నుని పుత్రుడైన క్షత్రధర్ముజ్లీ, 
వధించాడు. 

పాండవపక్షానికి చెందిన వీరు లందరూ “ద్రోణుణ్ణి చంపండి, ద్రోణుణ్ణి చంపండి” 
అంటూ అందరూ ఒక్కమారు ఆతనిని చుట్టుముట్టారు. ద్రోణుని బాణవరానికి తట్టుకోలేక 
చివరికి వాళ్లందరూ రక్షణ కోరుతూ భీమసేనుని వద్దకూ ధృష్టద్యుమ్నుని వద్దకూ చేరి- 


ద్రోణపర్వము 585 


“ఈ బ్రాహ్మణుడు ఎవరూ చేయజాలని గొప్ప తపస్సు చేసి ఉంటాడు. అందుచేతనే 
ఇంతమంది క్షత్రియవీరులను హతమార్చగలుగుతున్నాడు. క్షత్రియునకు యుద్ధం చేయడం 
ధర్మం; బ్రాహ్మణునకు తపస్సు చేయడం ధర్మం. అయితే ఈ ద్రోణుడు మహాతపస్వి, 
సమస్తాస్ర్రవిద్యలూ తెలిసినవాడు అవడంచేత చూపులతో కూడ కాల్చివేయగలడు. ఈ 
ద్రోణాగ్ని అస్ర్రస్సర్శ తగలగానే ఎందరో క్షత్రియవీరులు భస్మం అయిపోతున్నారు” అని 
అంటూ వాళ్లు ద్రోణుణ్ణి ప్రశంసించారు. 


చెవులవరకు జుట్టు నెరిసిన, శ్యామవర్ణం గల, ఎనభైయిదు సంవత్సరాల వృద్దుడైన 
ఆ ద్రోణుడు పదహారు సంవత్సరాల నవయువకుని వలె పాండవసైన్యా న్నంతనీ కలచి 
వేస్తున్నాడు. 

ఆకర్ణపలితః శ్యామో వయసాశీతిపబ్బుకః, 

రణే పర్యచరద్షోణో వృద్ధః, షోడశవర్షవత్‌, (ద్రోణపర్వం. 125. 78) 

ఈ విధంగా అందరూ ద్రోణుణ్ణి (ప్రశంసిసూండగా ద్రుపదుడు - 


ఈ లుబ్బుడు, పెద్దపులి లేళ్లని చంపి నట్లు క్షత్రియుల నందరినీ చంపివేస్తున్నాడు. 
ఏ దుర్యోధనుని దురాశచేత ఈ క్ష్మత్రియవీరు లందరూ యుద్ధంలో సంహరింప 
బడుతున్నారో, పాపాత్ము డైన ఆ దుర్యోధనునికే ఈ పాపం అంతా చుట్టుకొని అతడు 
నరకానికి వెడతాడు. 

లుబ్జో౭_యం క్షత్రియాన్‌ హన్తి వ్యాఘ్రః క్షుద్రమృగానివ, 

కృచ్రాన్‌ దుర్యోధనో లోకాన్‌ పాపః ప్రాప్స్యతి దుర్మతిః 

యస్య లోభాద్వినిహతాః సమరే క్షత్రియర్షభాః. (ద్రోణపర్వం. 125.75, 76) 

అని అంటూ సైన్యాలను ద్రోణుని మీదికి యుద్దానికై ప్రోత్సహిస్తూ ద్రోణుని 
ఎదిరించాడు. 


యుధిష్టిరుడు అర్జునసాత్యకుల వృత్తాంతం 
తెలిసికొనడానికై బీముని పంపుట 
ఈ విధంగా భయంకర మైన పోరాటం జరుగుతూండగా, ద్రోణుని ధాటికి 
నిలబడజాలక పాంచాల-పాండవబలాలు క్షీణిస్తూండగా యుధిష్టిరుడు చింతాక్రాంతు 


డయ్యాడు. అర్జునుని జాడ గాని, సాత్యకి జాడ గాని తెలియడంలేదు. గాండీవధ్వని 
కూడా వినబడడం లేదు. ఏమి చేయాలో తెలియలేదు. 


586 మహాభారతసారసంగ్రహము 


“అర్జునుని వెనుకనే సాత్యకిని పంపాను, అతని కేమైనదో” అనీ, “అతని కేమైనా 
అయితే లోకులు తనను నిందిస్తారు కదా” అనీ కూడా మనస్సులో బాధ పడుతున్నాడు. 


నా సోదరుని కోసం మాత్రమే అన్వేషించి సాత్యకిని గూర్చి పట్టించుకొనకపోతే 
లోకం నన్ను నిందిస్తారు కదా? 

కరిష్యామి ప్రయత్నేన భ్రాతురన్వేషణం యది, 

యుయుధానమనన్విష్య లోకో మాం గర్హయిప్యతి. 

అనుకొన్నాడు. ఈ విధంగా పరిపరివిధాల ఆలోచిస్తూ యుధిష్టిరుడు వెంటనే 
“భీముని దగ్గరికి వెడదాం, నడు” అని సారథితో అన్నాడు. వెంటనే సారథి రథాన్ని 
భీము డున్న చోటికి తీసికొనివెళ్లాడు 

యుధిష్టిరుడు భీమునికి తన మనస్సులో ఉన్న విచారా న్నంతా తెలిపి నువ్వు వెళ్లి 
వాళ్లిద్దరూ ఎలా ఉన్నారో తెలుసుకో. 

అర్జునునికంటె కూడ సాత్యకి ఎలా ఉన్నాడో ముందు తెలుసుకోవాలి. అతడు నా 
మాట విని అర్జునునికి సాహాయ్యం చేయడంకోసం యుద్దానికి వెళ్లాడు. 

న తే9_ర్హునస్తథా జ్లేయో జ్ఞాతవ్యః సాత్యకిర్యథా, 

చికీర్చుర్మత్చియం పార్థ స యాతః సవ్యసాచినః  (ద్రోణపర్వం. 126.48) 

నువ్వు అక్కడికి వెళ్లి కృష్ణుడు, అర్జునుడు, సాత్యకీ క్షేమంగా ఉన్నా రను విషయం 
తెలిసికొని, నాకు తెలియడానికి గుర్తుగా సింహనాదం చెయ్యి. 


దృష్ట్వా కుశలినౌ కృష్ణా సాత్వతం చైవ సాత్యకిమ్‌, 
సంవిదం చైవ కుర్యాస్త్వం సింహనాదేన పాణ్ణవ. (ద్రోణపర్వం. 126.49) 


భీమసేనుడు కౌరవసేనలో ప్రవేశించుట 
యుధిష్టిరుని మాటలు విని భీమసేనుడు - “కృష్ణార్ణునులకు ఏ విధ మైన భయమూ 
ఉండడానికి అవకాశం లేదు. అయినా నీ ఆజ్ఞ ప్రకారం వెడతాను” అని చెప్పి, ముందుగా 
ధృష్టద్యుమ్నుని వద్దకు వెళ్లి “అన్న ఆజ్ఞను కాదనకూడదు గాన నేను వెడుతున్నాను, నీవు 
ఆయనను ద్రోణుని బారి పడకుండా రక్షించాలి” అని చెప్పాడు. 


“నేను జీవించి యుండగా ద్రోణుడు ధర్మరాజును ఆక్రమింపజాలడు. నీవు 
నిర్భయంగా వెళ్లు” అని ధృష్టద్యుమ్ను డన్నాడు. 


ద్రోణపర్వము 587 


భీముడు బ్రాహ్మణుల స్వస్తివాచనములు, అన్నగారి ఆశీస్సులు తీసికొని ఎనిమిది 
మంగళప్రదములైన వస్తువులను (అగ్ని గోవు, బంగారము, దూర్వలు, గోరోచనం, 
అమృతం (ఉదకం), అక్షతలు, పెరుగు) స్పృశించి కైరాతకమద్యం సేవించి, రెట్టింపు 
బలంతో బయలుదేరాడు. రథంమీద మహావేగంతో వెళ్లి శంఖం పూరిస్తూ బాణవర్షం 
కురిపిస్తూ శత్రుమధ్యంలో ప్రవేశించాడు. 

దారిలో అద్దుకొన్న కొందరు ధృతరాష్ట్రకుమారులను జయించి, వాళ్లను దాటి 
ద్రోణాచార్యుని సైన్యం మీదికి వెళ్లాడు. 


ద్రోణుడు ఆతనిని అద్దుకొన్నాడు. అర్జునుడు వలె ఇతడు కూడ తనను పూజిస్తా 
దనుకొని ఇలా అన్నాడు. 


స మన్యమానస్త్వ్వాచార్యో మమాయం ఫాల్లునో యథా, 
భీమః కరిష్యతే పూజామిత్యువాచ వృకోదరమ్‌. (ద్రోణపర్వం. 127. 44) 


“భీమసేనా, నీ శత్రువు నైన నన్ను యుద్ధంలో జయించకుండా సైన్యంలో ప్రవేశించ 
జాలవు. నీ తమ్ముడు అర్జునుడు, కృష్ణుడు నా అనుమతితో ప్రవేశిస్తే ప్రవేశించారు గాని 
నువ్వు మాత్రం ప్రవేశించడానికి వీలులేదు” అన్నాడు. 


ఆ మాటలకు భీము దే మాత్రమూ భయపడకుండా, కళ్లెజిజేసి - “ఓ! బ్రహ్మబంధూ! 
(దుష్టబ్రాహ్మణుడా!) అర్జునుడు నీ అనుమతితో సైన్యంలో ప్రవేశించలేదు. అతడు 
తలుచుకొంటే దేవేంద్రుని సైన్యంలో కూడా ్రవేశించగలడు. నీమీద నున్న గౌరవభావంతో 
అత డలా చేశాడు. నేను జాలిగుండె గల అర్జునుణ్ణి కాను; భీమసేనుణ్ణి; నీ శత్రువును. 


“నువ్వే మాకు తండ్రి, గురువు, బంధువు, మే మందరమూ నీ పుత్రులం” అన్న 
భావంతో మేం అందరమూ నీకు వంగి ఉందేవాళ్లం. ఇప్పు డది తారుమారైనట్లు 
కనబడుతూన్నది. నువ్వు మాకు శత్రువు అని అనుకొంటే అది అలాగే కానీ! అందుకు 
తగిన పని చేస్తాను” అని అంటూ అతడు ద్రోణునిమీద బాణాలు ప్రయోగించాడు. 
అనేక సైనికులను వధించాడు. ద్రోణుని రథం భగ్నం చేయబడగా మరల ఆతడు మరొక 
రథంతో యుద్దానికి వచ్చి వ్యూహద్వారం దగ్గర నిలచాడు. 


ఇంతలో ధృతరాష్ట్రకుమారులు ద్రోణుని రథం దగ్గరికి వచ్చారు. ఘోరమైన యుద్దం 
జరిగింది. భీముడు పదకొండుగురు ధార్తరాష్టులను వధించాడు. ద్రోణుడు శరవర్షం 
కురిపిస్తూండగా భీముడు తన రథం దిగి, ఆబోతు కళ్లు మూసికొని తలవంచి ధారావర్షంలో 
ముందుకు నడిచినట్లు, ఆ బాణవర్షం సహిస్తూ వెళ్లి ద్రోణుని రథం ఎత్తి దూరంగా 
పడవేశాడు. ద్రోణుడు అతిశీఘ్రంగా మరొక రథం మీద వచ్చాడు. దానిని కూడ భీముడు 


588 మహాభారతసారసంగ్రహము 


ఆ విధంగా ఎత్తి పారవేశాడు. ఈ విధంగా ఎనిమిది సార్లు జరిగింది. చూచేవా ళ్లందరు 
ఆ ఇద్దరి నైపుణ్యం చూచి ఆశ్చర్యపడ్డారు. 

తరవాత భీమసేనుడు తన రథం ఎక్కి అడ్డువచ్చిన సైన్యాలతో యుద్ధం చేస్తూ 
ముందుకు వెళ్లి యుద్ధం చేస్తూన్న అర్జునుణ్ణి చూచాడు. అర్జునుణ్ణి చూడగానే భీమసేనుడు 
వర్షాకాలమేఘం ఉరిమి నట్లు గర్జించాడు. అది వినగానే కృష్ణార్జునులు ఆతనిని 
చూడగోరుతూ గర్జించారు. ఆ గర్జనధ్వని వినగానే యుధిష్టిరుడు అందరు కుశలంగా 
ఉన్నారుకదా అని సంతోషించాడు. 


“సైంధవుడు యుద్ధంలో, అర్జునుని చేతిలో మరణించడాన్నీ భీమసేనుని చేతిలో 
అంతమంది సోదరులు మరణించడాన్నీ ఇంకా ఎందరో మహావీరులు యుద్ధంలో నేలమీద 
పడిపోవడాన్నీ చూచి ఇప్పటి కైనా మూర్చుడైన దుర్యోధనుడు మనతో శమం ఏర్పరచుకొంటే 
ఎంత బాగుంటుంది” అని యుధిష్టిరుడు మనస్సులో అనుకున్నాడు. 


కచ్చిద్‌ దుర్యోధనో రాజా ఫాల్లునేన నిపాతితమ్‌, 
దృష్ట్వా సైన్థవకం సంఖ్యే శమమస్మాసు ధాస్యతి, 
దృష్ట్యా వినిహతాన్‌ భ్రాత్యూన్‌ భీమసేనేన సంయుగే. 
కచ్చిద్దుర్యోధనో మనః శమమస్మాసు ధాస్యతి, 
దృష్ట్వా చాన్యాన్‌ మహాయోధాన్‌ పతితాన్‌ ధరణీతలే. 
(ద్రోణపర్వం. 128. 53,54) 


భీముడు గర్జిస్తూండగా చూచి కర్ణుడు ఆతనిని ఎదుర్కొన్నాడు. భీముడు అత్యల్ప 
సమయంలోనే వాని సారథిని, అశ్వాలను వధించి రథం భగ్నం చేశాడు. కర్ణుడు భయపడి 
ప్రక్కనే ఉన్న వృషసేనుని రథం ఎక్కి దూరంగా వెళ్లిపోయాడు. 


దుర్యోధనుడు ద్రోణుని వద్దకు వెళ్లి - “నిన్ను దాటి ముగ్గురు పాండవవీరులు 
వెళ్లడం ఆశ్చర్యజనకంగా ఉంది అని అంటున్నారు మన యోధు లందరు. ఇట్టి పరిస్థితిలో 
మనం ఇప్పు డేమి చెయ్యాలో చెప్పు” అన్నాడు. 

ద్రోణు డా మాటలు విని - “నాయనా! ఇప్పుడు ఏమి చెయ్యాలో చెపుతున్నాను; 
విను. పాండవుల మహారథులు ముగ్గురు మనల్ని దాటించుకొని వెళ్లిపోయారు. వీళ్లు 
మన వెనుక ఉంటే ఎంత భయమో ముందుంటే కూడ అంతే భయం. అయితే కృష్ణార్ణునులు 
ఎక్కడ నున్నారో అక్కడ భయం అధిక మైనది. ఇప్పుడు మనం చేయవలసిన పని 
సైంధవుని రక్షణమే. భీముడు, సాత్యకీ కూడా అక్కడికి చేరుకున్నారు. 


ద్రోణపర్వము 589 


ఆనాడు శకుని బుద్ధినుండి జనించిన ఏ ద్యూతం ఉన్నదో అదే ఇప్పుడు 
నడుస్తూన్నది. ఆనాడు సభలో ఏ జయాపజయాలు జరిగాయో అవి కాదు నిజమైన 
జయాపజయాలు; అసలైన జయాపజయాలు ఈనాడు మనం చూడబోతున్నాం. ఆనాడు 
పందాలు వేస్తూ శకుని ఆడిన పాచికలు ఈనాడు బాణా లయ్యాయి. ఇప్పుడు నీవు ఆడే 
ద్యూతం సైంధవు డను పందెం మీద ఆధారపడి ఉంది. 


నువ్వు వెంటనే సైన్యంతో సైంధవు డున్న ప్రదేశానికి వెళ్లాలి. అక్కడ సైంధవనికి 
రక్షకులుగా ఉన్నవాళ్ల నందరినీ రక్షించు. నేను ఇక్కడనే ఉండి మరికొందరిని కూడా 
పంపుతాను. సృంజయ-పాంచాలసైన్యాలు ముందుకు వెళ్లకుండా అడ్గుకొంటాను” 
అన్నాడు. దుర్యోధనుడు ఆచార్యుడు చెప్పిన విధంగా వెళ్లాడు. 

అర్జునుని చక్రరక్షకు లైన ఏ యుధామన్యు - ఉత్తమౌజస్సులను అర్జునుని వెనుకనే 
వెళ్ల కుండా కృతవర్మ అద్దుకొన్నాడో వాళ్లిద్దరూ సైన్యం ప్రక్కనుంచి ప్రవేశించి అర్జునుని 
రథం వైపు వెడుతున్నారు. వాళ్లను చూచి దుర్యోధనుడు అద్దుకొని యుద్ధం చేశాడు. ఆ 
మహారథు లిద్దరూ దుర్యోధనుని రథం భగ్నంచేసి ఆతడు శల్యుని రథం ఎక్కుతూండగా 
శీఘ్రంగా అర్జునుని దగ్గరకు వెళ్లిపోయారు. 


భీముడు అర్జునుని దగ్గరకు వెళ్లబోతూండగా కర్ణుడు అద్దుకొని యుద్దానికి 
ఆహ్వానించాడు. వారిద్దరి మధ్యా చాలా ఘోరమైన యుద్ధం జరిగింది. భీముడు రెండు 
పర్యాయాలు కర్లుని సూత-అశ్వాలను సంహరించి రథం భగ్నం చేసి కర్షుణ్ణి విరథుణ్ణి 
చేశాడు. కర్ణునికి సహాయులుగా వచ్చిన ఇద్దరు ధృతరాష్ట్రకుమారులను వధించాడు. 
చివరికి కర్టుడు రణరంగం విడిచి వెళ్లిపోయాడు. 


కర్ణుడు మళ్లీ యుద్ధరంగంలో ప్రవేశించగా భీమసేనుడు మరల యుద్ధపరాజ్యుఖుని 
చేసి పద్నాలుగురు ధార్తరాష్ర్టులను సంహరించాడు. మరణించిన ధార్తరాష్టులలో వికర్ణుడు 
కూడ ఉన్నాడు. ఆతనిని వధించినందుకు భీముడు చాల దుఃఖించి క్షత్రధర్మంలో ఇలాంటివి 
తప్పవు కదా అని సమాధానపడ్డాడు. 


కర్ణభీముల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఒక మాటు కర్షునిది పైచెయ్యి 
అయితే ఒక మాటు భీమునిది. 


ఇంతలో భీముని వద్ద ఉన్న ఆయుధాలన్నీ అయిపోయాయి. కర్ణునినుండి 
రక్షించుకొనడానికై భీముడు అంతకు ముందు అర్జునుడు చంపగా నేలమీద పడి ఉన్న 


590౦ మహాభారతసారసంగ్రహము 


ఏనుగుల వెనుక నిలబడి కర్ణుని రథం అటు రాకుండా వాటిని మార్గంలో అద్దుపెట్టాడు. 
కొంతసేపు ఏనుగుల వెనుక రథాల వెనుక నిలబడి, ఏనుగ కళేబరం చేతితో ఎత్తి 
మహౌషధు లున్న పర్వతాన్ని చేతిలో ఎత్తి పట్టుకొన్న హనుమంతుని వలె నిలబడ్డాడు. 
ఉద్యమ్య కుజ్జారం పార్థస్తస్థా పరపురంజయః, 
మహౌషధిసమాయుక్తం హనూమానివ పర్వతమ్‌. (ద్రోణపర్వం. 139. 85) 
దానిని కర్గుడు బాణాలతో ఛేదించాడు. తరువాత భీముడు చక్రాలు, గుజ్టాలు, 
ఏనుగుల అవయవాలు - నేలమీద ఏవి దొరికితే అవి కర్ణునిమీదకు విసిరాడు. అతడు 
వాటి నన్నింటినీ ఛేదించాడు. 


చివరికి పిడికిలితో కొట్టి కర్ణుణ్ణి వధించా లని భీము డనుకొన్నాడు. కాని “నేను 
కర్ణుణ్ణి వధిస్తాను” అని అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ స్మరణకు రాగా, సమర్హు డైనా కూడ 
వధించలేదు. 

శకోత పి నావధీత్మర్ణం సమర్థః పాణ్దునన్దనః, 

రక్షమాణః ప్రతిజ్ఞాం తాంయా కృతా సవ్యసాచినా. (ద్రోణపర్వం. 139. 90) 

భీముడు ఈ విధంగా వ్యాకులంగా ఉండడం చూచి కర్గుడు ఆతని అవయవాల 
బలం తగ్గిపోయేటట్లుగా బాణాలతో కొట్టాడు. 

ఆయుధం లేని భీముణ్ణి కర్ణుడు, కుంతి మాట స్మరించి, చంపలేదు. 

వ్యాయుధం నావధీ చ్చెనం కర్ణః కున్యా వచః స్మరన్‌. 

(ద్రోణపర్వం. 139.92) 

కర్ణుడు భీముణ్ణి సమీపించి ధనస్సు అగ్రభాగంతో భీముణ్ణి మెల్లగా పొడిచాడు. 
భీముడు సర్పం వలె కోపంతో లేచి ఆ ధనస్సు లాగికొని కర్ణుని తలపై కొట్టాడు. 

కర్ణుడు నవ్వుతూ - “తిండిబోతా! నీకు నావంటివానితో యుద్ధం ఏమిటి! 
అరణ్యాలకు పోయి దుంపలూ పళ్లూ తిను” అని ఇంకా ఏవేవో అంటూ పరిహసించాడు. 

భీముడు కోపంతో - “దుష్టుడా! నీవు నాచేతిలో ఎన్నిమార్లు ఓడిపోలేదు. 
జయాపజయాలు ఇంద్రలోకంలో కూడ ఉంటా యంటారు. మల్లయుద్దానికి రా; 
చూచెదవుగాని” అన్నాడు. 

ఈ విధంగా కర్టుడు ధనుర్ధరులందరూ చూస్తూండగా, కృష్ణార్జునుల సమక్షంలో 
భీముణ్ణి విరథుని చేసి రణం నుండి విరమించాడు. 


ద్రోణపర్వము 591 


అప్పుడు కృష్ణుడు (ప్రేరేపింపగా అర్జునుడు చాల తీవ్రమైన బాణాలు కర్షునిపై 
ప్రయోగించాడు. ఈ విధంగా భీముడు కర్షుని ధనస్సు విరిచివేయగా అర్జునునిచేత 
అనేక బాణాలతో పీడింపబడిన కర్ణుడు శీఘ్రంగా రథం ఎక్కి దూరంగా వెళ్లిపోయాడు. 


భీముడు సాత్యకి రథం ఎక్కి అర్జునుని దగ్గరికి వెళ్లాడు. 

తరువాత అర్జునుడు కర్షునిపై తీక్షమైన నారాచబాణం ప్రయోగించాడు. కర్ణుణ్ణి 
రక్షించడానికై అశ్వత్థామ ఆ బాణాన్ని ఆకాశంలోనే ఛేదించివేశాడు. 

అప్పుడు అర్జునుడు అశ్వత్థామ పై బాణవర్షం కురిపించగా అశ్వత్థామ యుద్దభూమి 
నుండి వెళ్లిపోయాడు. 


సాత్యకి పరాక్రమం 

కర్ణునిచే ఓడింపబడి వెడుతూన్న భీముణ్ణి చూచిన సాత్యకి సైన్యాన్ని చీల్చుకుంటూ 
అతని వెనుక వెళ్లాడు. మధ్యలో అడ్డువచ్చిన అలంబషుణ్ణి చంపి దుఃశాసనుని రథాశ్వాలను 
చంపివేశాడు. (త్రిగర్తదేశసేనలను, కళింగదేశసేనలను సంహరిస్తూ వెళ్లి అర్జునుని 
సమీపించాడు. 

సాత్యకిని చూచి కృష్ణుడు - “అర్జునా! మహావీరు డైన సాత్యకి ద్రోణాది మహావీరుల 
నందరినీ జయించి నీవద్దకు వచ్చుచున్నాడు” అని అర్జునునితో అన్నాడు. 

అర్జునుడు కృష్ణునితో - “కృష్ణా! ఇత డిలా రావడం నా కంతగా ప్రియం కాదు. 
అక్కడ ధర్మరాజును పట్టుకొనడానికై ద్రోణుడు వేచి ఉన్నాడు. భూరిశ్రవుడు ఈ సాత్యకి 
పైకి వెడుతున్నాడు. ఇప్పుడు నేను వీనిని కూడ రక్షించవలసి ఉంది. ఎందువల్ల ననగా 
ఇతని అశ్వాలు బాగా అలసిపోయి ఉన్నాయి. ఇతడు కూడ అలసిపోయి ఉన్నాడు. 
సూర్యుడు పశ్చిమ దిక్కుకు వాలుతున్నాడు. సైంధవుణ్ణి వధించవలసి ఉంది. ధర్మరాజు 
ఈ విధంగా వీనిని నా దగ్గరకు పంపడం బాగులేదు” అన్నాడు. 

సాత్యకిని చూడగానే భూరిశ్రవుడు ఆతనిని అడ్డగించాడు. ఇరువురి మధ్యా ఘోరమైన 
యుద్ధం జరిగింది. ఇద్దరి రథాలూ భగ్నం అవడంచేత ఖడ్గ యుద్దానికి దిగారు. అప్పటికే 
బాగా అలసిపోయి ఉన్న సాత్యకిని భూరిశ్రవుడు పైకి ఎత్తి నేలమీద పడవేశాడు. 

కృష్ణుడది చూచి - “అర్జునా! నీ శిష్యుడు ఇందరు మహావీరులతో యుద్ధంచేసి 
అలసి ఉన్నాడు. ఇతడు వీని చేతిలో మరణించకుండా రక్షించు” అన్నాడు. 


592 మహాభారతసారసంగ్రహము 


అర్జునుడు వాడియైన బాణంతో భూరి[శ్రవుని ఖడ్గం పట్టిన భుజం చేదించాడు. 


భూరి(శ్రవు డితరునితో యుద్ధం చేస్తున్న తన హస్తాన్ని ఛేదించి ధర్మవిరుద్ధంగా 
ప్రవర్తించినందుకు అర్జునుణ్ణి తీవ్రంగా దూషించాడు. “ఇది కౌరవ వంశంలో పుట్టిన 
నీవు నీ అంతట చేసిన పని కాదు. కృష్ణుడు చెప్పగా చేసిన పని. ఇలాంటి బుద్ధి 
నీచస్వభావు లైన వృష్టంధకులకే ఉంటుంది.” 


కోహి నామ ప్రమత్తాయ పరేణ సహ యుధ్యతే, 

ఈదృశం వ్యసనం దద్యాద్‌ యో న కృష్ణసభో భవేత్‌. 

వ్రాత్యాః సంక్షిష్టకర్మాణః ప్రకృత్యెవ చ గర్జితాః, 

వృష్టన్థకాః పరం పార్థ ప్రమాణం భవతా కృతాః. 

(ద్రోణపర్వం. 1483. 14,15) 

అర్జునుడు ఆ మాటలు విని - రాజా! నీవు అన్నీ తెలిసి ఉండి కూడ నన్ను 
కృష్ణునీ ఇలా దూషించడం యుక్తం కాదు. క్షత్రియులు తమ సోదరులతోను, బంధువుల 
తోను, మిత్రులతోను కలిసి రణరంగానికి వెళ్లి యుద్ధం చేస్తారు. తమవాళ్ల నందరినీ 
రక్షించుకొనడం క్షత్రియుల ధర్మం. ఈ సాత్యకి నా శిష్యుడు. నాకు యుద్ధంలో కుడిచేయి 
వంటి వాడు. రణభూమిలో ఎందరో మహారథులను ఓడించి అలసి ఉన్నాడు. అతనిని 
ఎవరైనా వధిస్తూన్నప్పుడు నేను రక్షించకుండా ఉండడం అధర్మం అవుతుంది కదా? 

“నా బాణం పరిధిలో ఉన్నవాడు నాకు సంబంధించిన ఎవరినీ చంప శక్యం 
కాదు” అని నా ప్రతిజ్ఞ రాజు లందరికీ తెలిసినదే కదా?” 

మమ సర్వే౭_పి రాజానో జానన్వేవ మహావతమ్‌, 


న శక్యో మామకో హన్లుం యో మే స్యాద్‌ బాణగోచరే. 
(ద్రోణపర్వం. 143.40) 


అన్నాడు. 
అక్కడ నున్నవారిలో కొందరు భూరి(శ్రవుజ్లీ కొందరు అర్జునుణ్జీ సమర్థించారు. 
భూరిశ్రవుడు నేలపై శరాలు పరుచుకొని వాటిపై ఆసీనుడై పరమాత్మ ధ్యానం 
చేస్తూ ప్రాణాలు విడవడానికై ఏకాగ్రచిత్తంతో ఉన్నాడు. 
ఇంతలో సాత్యకి ఖడ్గం ధరించి వచ్చి కృష్ణార్ణునాదు లందరూ వల దంటున్నా 


వినక ఆ భూరిశ్రవుని కంఠం ఛేదించాడు. సైన్యాలలో ఉన్న వాళ్లలో కొందరు దూషించగా, 
యుద్ధభూమిలో ఇది న్యాయమే అని కొంద రన్నారు. 


ద్రోణపర్వము 593 


సాత్యకి కోపంతో - “పెద్ద ధర్మిష్టులం అని చెప్పుకుంటూ మీ రిప్పు డితనిని 
చంపకూడదు చంపకూడదు అంటున్నారు! ఆనాడు బాలు డైన అభిమన్యుణ్ణి శస్త్రవిహీనుణ్ణి 
చేసి మీ రందరూ కలిసి చంపి నప్పుడు ఈ ధర్మం ఏమయిపోయింది? 

నన్నెవ్వ డైనా సంగ్రామంలో నేలమీద పడవేసి కాలితో తన్నితే అతడు మునియైనా, 
వానిని సంహరిస్తా నని నేను శపథం పట్టి ఉన్నాను. 

ద్వంద్వయుద్ధంలో నేనింకా చేతులు రెండూ బాగుగానే ఉండి కదులుతూన్నా 
కళ్లు ఉండి కూడా మీ రందరూ నేను మరణించా ననుకొన్నారు. ఇది మీ తెలివి తక్కువ 
తనం. అర్జునుడు తన ప్రతిజ్ఞను పాలించుకొంటూ నన్ను రక్షించడంకోసం వీని బాహువును 
ఛేదించడం చేత నేను వంచితుడ నయ్యాను. అలా చేయకపోయినా నేను వీనిని సంహరించి 
ఉండేవాణ్ణి. జరగవలసినది దైవనిర్ణయ ప్రకారం జరిగిపోతూంటుంది. యుద్ధంలో ఇతడు 
మరణించాడు, దీనిలో అధర్మం ఏముంది? 

అంతే కాదు! పూర్వం వాల్మీకి కూడా - “వానరా! ప్రీలను వధించకూడ దని 
అంటున్నావు? కాని ఎల్లప్పుడు ఉద్యమశీలు డైన మానవుడు శత్రువులకు పీడకలిగించే 
పని తప్పక చేస్తూనే ఉండాలి” అని చెప్పి ఉన్నాడు.” 

అపి చాయం పురా గీతః శ్లోకో వాల్మీకినా భువి, 

న హన్తవ్యాః ప్రియ ఇతి యద్‌ బ్రవీషి ప్రవబ్గమ, 

సర్వకాలం మనుప్యేణ వ్యవసాయవతా సదా, 

పీదాకరమమిత్రాణాం యత్‌ స్యాత్‌ కర్తవ్యమేవ తత్‌. 

(ద్రోణపర్వం. 1483. 76, 68) 


సాత్యకి మాటలు విన్న కౌరవత్రేష్టులు ఏమీ మాటలాడలేదు. కొందరు తమ 
మనస్సులలో అభినందించారు. 


అనేక యజ్ఞయాగాదులు చేసిన ధర్మాత్ముడైన భూరిశవునకు ఉత్తమలోకాలు 
కలుగుగాక అని కృష్ణార్దునులు కూడ అన్నారు. అతడు ఉత్తమలోకాలకు వెళ్లాడు. 


అర్జునుడు జయద్రథుని వైపు వెళ్లుట 
కర్ణదుర్యోధనుల సంభాషణ 


అర్జునుడు తన రథాన్ని జయధ్రథు డున్న వైపు తీసికొని వెళ్లవలసిందిగా కృష్ణుణ్ణి 
ఆదేశించాడు. అది చూచి దుర్యోధనుడు కర్ణునితో - “కర్ణా! మీ రందరూ రక్షిస్తూండగా 


594 మహాభారతసారసంగ్రహము 


అర్జునుడు సైంధవుణ్ణి సంహరింపజాలడు. మీ రందరూ జాగరూకతతో ఆతనిని రక్షిస్తూ 
అర్జునుణ్ణి అడ్డుకోవాలి” అన్నాడు. 

కర్చు డప్పుడు - దుర్యోధనా! వీరు డైన భీముని బాణాల దెబ్బకు నా శరీరం 
అంతా శిథిలం అయిపోయింది. యుద్ధంలో నిలబడి ఉండాలి కదా అని ఉన్నాను. నా 
అవయవాలు సరిగా కదలడంలేదు. 


ఎలాగైనా నీ మాట ప్రకారం సైంధవుని కోసం యుద్ధం చేస్తాను. జయం దైవాధీనం. 

అద్య యోత్స్యేల_రునమహం పౌరుషం స్వం వ్యపా[్రితః, 

త్వదర్ధే పురుషవ్యాఘ్ర జయో దైవే ప్రతిస్టితః. (ద్రోణపర్వం. 145.31) 

వాళ్లిద్దరూ ఇలా మాటలాడు కొంటూండగా అర్జునుడు కురుసైన్యంమీద బాణవర్షం 
కురిపించాడు. భీమసేన-సాత్యకులు అర్జునుని రథం రక్షిస్తున్నారు. 


కౌరవరధికులు అర్జునుణ్ణి ఎదిరించారు. కర్ణార్డునుల మధ్య తీవ్ర మైన యుద్ధం 
జరిగింది. కర్ణుడు నిలవజాలక యుద్ధభూమి విడిచి వెళ్లిపోయాడు. 


ఇతరవీరుల నందరినీ ఓడిస్తూ అర్జునుడు ముందుకు వెడుతున్నాడు. అర్జునుని 
ఎదిరించి ఎవరూ నిలబడలేకుండా ఉన్నారు. అర్జునుడు సైంధవుని సారథిని వధించి 
ఆతని ధ్వజాన్ని ఖండించి నేలమీద పడే టట్లు చేశాడు. 


సూర్యుడు శీఘ్రంగా కిందకి దిగిపోతూండడం చూచి కృష్ణుడు అర్జునునితో - 
“అర్జునా! ఈ సైంధవుడు ప్రాణాలు కాపాడుకొనడంకోసం ఆరుగురు రథికుల మధ్య 
రక్షణ కల్పించుకొని ఉన్నాడు. ఏదో ఒక చిన్న మోసం చేస్తే కాని సూర్యుడు అస్తమించే 
లోగా ఈ ఆరుగురినీ జయించుకొంటూ లోపలికి వెళ్లడం శక్యమైన పని కాదు. సూర్యుణ్ణి 
కప్పివేయడానికి నేను ఏదైన ఒక ఉపాయం చేస్తాను. వెంటనే సైంధవుడు సూర్యుడస్తమించా 
డనుకొని, తన జీవనాన్ని, నీ మరణాన్నీ ఊహించుకొంటూ పైకి చూస్తాడు. అదే అదనుగా 
చూచుకొని నువ్వు వాని శిరస్సు ఖండించివెయ్యాలి. నువ్వు మాత్రం సూర్యుడస్తమించాడే 
అనుకొని అలా చేయకుండా ఉండకూడదు” అన్నాడు. 


అర్జునుడు “సరే! అన్నాడు. 


వెంటనే కృష్ణుడు యోగబలంచేత సూర్యుణ్ణి ఆవరించే టట్లుగా చీకటి సృజించాడు. 
సూర్యుడస్తమించా డనుకొని కౌరవవీరు లందరూ సంతోషిస్తూ తలలు పైకెత్తి సూర్యుని 
వైపు చూస్తున్నారు. సైంధవుడు కూడ చూస్తున్నాడు. 


ద్రోణపర్వము 595 


“అడుగో సైంధవుడు పైకి చూస్తున్నాడు. వానిని చంపడానికి ఇదే సమయం” 
అని కృష్ణు డన్నాడు. 

అప్పుడు అర్జునుడు అక్కడ నున్న కృప- కర్ణ ఆ శల్య - దుర్యోధన ఆ వృషసేనులపై 
బాణాలు ప్రయోగిస్తూ సైంధవునిపై అరవై బాణాలు ప్రయోగించి అత డున్న వైపునకు 
వెళ్లాడు. సైంధవుని రక్షకు లందరూ చాల కంగారుపడ్డారు. అర్జునుని ఆక్రమణానికి 
నిలబడలేక కౌరవయోధు లందరూ పారిపోయారు. 


ఆ సమయంలో అర్జునుడు చూపిన అద్భుత మైన పరాక్రమం ఎన్నడూ మేం 
చూడలేదు. మున్ముందు చూడబోము. 

తత్రాద్భుతమపశ్యామ కుస్తీపుత్రస్య విక్రమమ్‌, 

తాద్భృజ్‌ న భావీ భూతో వా యచ్చకార మహాయశాః. (ద్రోణపర్వం. 146. 82) 
అన్నాడు ధృతరాషునితో సంజయుడు. 

భయంకర మైన బాణం తీసికొని దానితో వ(జాస్త్రం చేర్చి గాండీవంమీద 
సంధించాడు. 

కృష్ణుడు అర్జునునితో - “అర్జునా! సూర్యుడు అస్తాద్రికి వెళ్లబోతున్నాడు. శీఘ్రంగా 
వీని శిరస్సు ఖండించు. ఒక విషయం మాత్రం గుర్తుంచుకో. ఈ సైంధవుడు పుట్టి 
నప్పుడు ఆకాశవాణి - “ఇతడు చాల గొప్పవీరు డవుతాడు. ఒక శత్రువు యుద్ధంలో 
వీని శిరస్సు ఛేదిస్తాడు” అని వినవచ్చింది. 

ఆ మాట విని ఈతని తండ్రి యైన వృద్ధక్షత్రుడు - “నా పుత్రుని శిరస్సు నేలమీద 
పడగొట్టినవాని శిరస్సు కూడ నూరు ముక్కలుగా బద్దలై అతడు కూడ మరణించాలి” 
అని కోరుతూ ఘోరమైన తపస్సు చేయడానికై వెళ్లి ఈ సమంతపంచకానికి ఆవతల 
తపస్సు చేస్తున్నాడు. వీని శిరస్సు నేలమీద పడితే నీ శిరస్సు కూడ ముక్కలైపోతుంది. 
అందుచేత వీని శిరస్సు అక్కడ తపస్సు చేస్తూన్న వృద్ధక్షత్రుని ఒడిలో పడే టట్లు చెయ్యి” 
అని చెప్పాడు. 

అర్జునుడు ప్రయోగించిన ఆ బాణం సైంధవుని శిరస్సును ఛేదించి దూరంగా 
ఉన్న ఆతని తండ్రి ఒడిలో పడే టట్లు చేసింది. దానిని క్రిందకు విడవగానే ఆ రాజు 
శిరస్సు నూరు ముక్కలై మరణించాడు. 


596 మహాభారతసారసంగ్రహము 


కృష్ణార్ణునాదులు విజయానందంతో శంఖాలు పూరించారు. అది విని యుధిష్టిరుడు 
సైంధవుడు వధింపబడి ఉంటా డని తెలిసికొని సంతోషించాడు. పాండవసైన్యాలు ద్రోణుడు 
నడుపుతూన్న కౌరవసైన్యాలతో యుద్దానికి తలబడ్డాయి. 


అర్జును డిక్కడ కృపాచార్యాదు లందరిపై బాణవర్షం కురిపించాడు. ఎవ్వరూ 
నిలవజాలకపోయారు. కృపాచార్యులు మూర్చ చెంది రథం మీద పడిపోయాడు. అతడు 
మరణించా దనుకొని సూతుడు రథాన్ని దూరంగా తీసికొని వెళ్లిపోయాడు. 


కృపాచార్యులు ఆ విధంగా పడిపోవడం చూచి అర్జునుడు విద్య నేర్చిన ఆచార్యుని 
ఆ విధంగా సంహరించినందుకు సాశ్రునయనాలతో చాల దుఃఖించాడు. దీని కంతకీ 
కారణభూతు లైన దుర్యోధనాదులను నిందించాడు. “నాకు శస్త్రవిద్య నేర్పుతూన్న కాలంలో 
ఆచార్యుడు “ఎట్టి పరిస్థితిలోను ఆచార్యునిమీద ఆయుధం ప్రయోగించకూడదు” అని 
ఉపదేశించాడు. ఈ నాడు ఇలా జరుగుతుం దని తెలియక ఇట్టి పని చేశాను. 


విద్య నేర్చిన ఆచార్యులకు ఏ నరశ్రేష్ణులు ఉపకరించి వారి కోరికలను తీరుస్తారో 
వాళ్లు దేవత్వాన్ని పొందుతారు. ఏ పురుషాధములు ఆచార్యులనుండి విద్య లభ్యసించి 
వాళ్లనే వధిస్తారో ఆ దుశ్చరితులు నరకానికి వెడతారు. నరకానికి వెళ్లడానికే నే నిపు డీ 
చెడ్డ పని చేశాను. 

ఉపాకృత్య తువై విద్యామాచార్యేభ్యో నరర్షభాః, 

ప్రయచ్చన్తీహ యే కామాన్‌ దేవత్వముపయని తే. 

యే చ విద్యాముపాదాయ గురుభ్యః పురుషాధమాః, 

ఘృన్తి తానేవ దుర్వృత్తాస్తే వై నిరయగామినః. 

తదిదం నరకాయాద్య కృతం కర్మ మయా ధ్రువమ్‌. 

(ద్రోణపర్వం. 147. 21-24) 


ఈ విధంగా కృష్ణునితో అంటూ విలపించాడు. 

అర్జును డీ విధంగా విలపిస్తూండగా, కర్ణుడు సైంధవుడు హతుడైనా డని తెలిసి 
అర్జునుని రథం వైపు వస్తున్నాడు. అది చూచి సాత్యకి, పాంచాలసోదరులు ఆతని మీదికి 
వెళ్లారు. 

అర్జునుడు వస్తూన్న కర్ణుణ్ణి చూచి కృష్ణునితో - “కర్ణుడు భూరి(శ్రవుణ్ణి చంపా 
డనే కోపంతో సాత్యకి మీదికి యుద్దానికి వెడుతున్నాడు. మన రథం అటువైపు నడిపించు” 
అన్నాడు. 


ద్రోణపర్వము 597 


అర్జునా! కర్ణునికి ఇత డొక్కడే చాలు. పాంచాలసోదరులు కూడా ఉండగా ఇంక 
చెప్పవలసిన పని లేదు. 

ఇప్పుడు వీనితో నీవు యుద్ధం చేయడానికి తగిన కాలం కాదు. ఇతడు ఇంద్రు 
డిచ్చిన ప్రజ్వలిస్తూన్న బాణాన్ని పూజిస్తూ నీకోసమే జాగర్తగా ఉంచుకొన్నాడు. ప్రస్తుతానికి 
వీనీనీ సాత్యకితోనే యుద్ధం చేయనీ. నువ్వు ఆతనితో యుద్ధం చేయదగిన కాలం వస్తుంది. 
అప్పుడు చెపుతాను అన్నాడు కృష్ణుడు. 

ఈ మాటలు ఎంతో శ్రద్దగా వింటూన్న ధృతరాష్ట్రుడు - “సంజయా! ఇంతకు 
ముందు సాత్యకి రథం భగ్నమైపోయిన దని అన్నావు కదా? సాత్యకికి ఇప్పుడు మరొక 
రథం ఎక్కడి నుండి వచ్చింది?” అని అడిగాడు. 

“రాజా! కృష్ణునికి జరిగినవి, జరుగుతున్నవి. జరగబోతూన్నవి అన్నీ తెలుసు. 
భూరి(శ్రవుని చేతిలో సాత్యకి ఓడిపోతా డని ఆతనికి ముందే తెలుసు. అందుచేత “నా 
రథం తెల్లవారే సరికి సిద్ధంగా ఉండే టట్లు చేసి ఉంచు” అని కృష్ణుడు సారథి యైన 
దారుకుని ఆదేశించి ఉన్నాడు. 

సాత్యకి రథవిహీనుడై ఉండగా వానిమీదికి కర్ణుడు రావడం చూడగానే కృష్ణుడు 
పాంచజన్యం పూరించాడు. వెంటనే దారుకుడు కృష్ణుని రథం తీసికొనివచ్చాడు. సాత్యకి 
అది ఎక్కాడు. అని సంజయుడు చెప్పాడు. 

కర్ణసాత్యకుల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. సాత్యకి దుర్యోధనాదులు 
చూస్తూండగానే కర్లుని రథాన్ని భగ్నం చేశాడు. కర్గుడు విరథుడై దుర్యోధనుని రథం 
ఎక్కాడు. 

కర్ణుడు విరథుడై ఉన్నప్పుడు కూడ సాత్యకి వానిని సంహరించలేదు. కర్ణుణ్ణి 
సంహరిస్తా నని పార్భుడు చేసిన ప్రతిజ్ఞను, ధృతరాష్ట్రపుత్రుల నందరినీ నేనే చంపుతా 
నని భీముడు చేసిన ప్రతిజ్ఞనూ స్మరించడంచేత, వాళ్లు చేతికి చిక్కినా కూడా వాళ్ల 
నెవరినీ వధించలేదు. ఈ విధంగా నవ్వుతూ నవ్వుతూ కౌరవ సైన్యాన్నంతనీ సాత్యకి 
సంహరించాడు. 

“ఈ లోకంలో ధనుర్ధరు డని కృష్ణుజ్ణనా చెప్పాలి, అర్జునుణ్ణనా చెప్పాలి, సాత్యకినైనా 
చెప్పాలి. నాల్గవ వాడు లేడు.” 

కృష్ణో వాపి భవేల్లోకే పార్షో వాపి ధనుర్ధరః, 

శైనేయో వా నరవ్యాఘ్ర చతుర్ధస్తు న విద్యతే. (ద్రోణపర్వం. 147.77) 
అన్నాడు సంజయుడు ధృతరాషునితో. 


598 మహాభారతసారసంగ్రహము 


అప్పుడు జరిగిన యుద్ధంలో దుర్ముఖుడు మొదలైన ఇరవై యొక్క మంది 
ధృతరాష్ట్రపుత్రులను భీముడు వధించాడు. 

ఆయుధాలు లేక విరథుడై ఉన్న సమయంలో భీముణ్ణి కర్ణుడు అనేక విధాల 
అవమానించి నట్లు విని అర్జునుడు ఆతనిని నిందిస్తూ - “కర్ణా! ఉత్తమస్వభావంగల 
శూరు లెవరూ ఈ విధంగా ప్రవర్తించరు. మే మందరమూ చూస్తూండగా ఇతర క్షత్రియు 
లందరూ చూస్తూండగా భీముడు నిన్ను ఎన్నోమార్లు విరథునిగా చేశాడు. నీవు 
నిసహాయస్థితిలో ఉన్నా కూడా ఎప్పుడైనా ఇలా మాట్లాడాడా! ఇదిగో; నేను ప్రతిజ్ఞ 
చేస్తున్నాను - నీవు చూస్తుండగానే నీ పుత్రుడు వృషసేనుణ్ణి సంహరిస్తాను, చూచుకో” 
అన్నాడు. 

కృష్ణార్ణునాదులు యుధిష్టిరుని వద్దకు వెళ్లి విజయవృత్తాంతం తెలుపగా ఆతడు 
ఆనందభరితాంతరంగంతో అందరినీ అభినందిస్తూ కృష్ణుని వేయి విధాల స్తుతించాడు. 


దుర్యోధనుడు ద్రోణాచార్యుని నిందించుట 


దుర్యోధనుడు యథాపూర్వంగా [ద్రోణాచార్యుని వద్ధకు వెళ్లి - నీవు 
పాండవపక్షపాతంచేత వాళ్లని ఇలా ఉపేక్షిస్తున్నావు. నా కిప్పుడు చూస్తే కర్చు డొక్కడే నా 
శ్రేయస్సును కోరే నిజమైన మిత్రుడుగా కనబడుతున్నాడు. 

మిత్రుని యథార్థస్వరూపం తెలుసుకొనకుండా మిత్రులు చేయవలసిన పనులను 
వానికి అప్పగించే మూఢుని కార్యం చెడిపోతోంది. 


యో హి మిత్రమవిజ్ఞాయ యాథాతథ్యేన మన్సధీః, 

మిత్రార్ధే యోజయత్యేనం తస్య సో౭_ర్భో౭ వసీదతి. (ద్రోణపర్వం. 150. 32) 

ఎందరో వీరులు, మిత్రులు నా నిమిత్తం ప్రాణాలు విడచారు. వాళ్లు లేని జీవితం 
వ్యర్థం. పాణ్డుపుత్రుల ఆచార్యుడ వైన నీవు నాకు ప్రాణాలు విడవడానికి అనుమతి 
ఇయ్యి. 

ఆచార్యః పాణ్డుపుత్రాణామనుజానాతు నో భవాన్‌. (ద్రోణపర్వ. 150. 36) 

దుర్యోధనుని మాటలు విని ద్రోణుడు మనస్సులో బాధపడ్డాడు. క్షణం ఆలోచించి 
చాల విచారిస్తూ - “అర్జునుని శౌర్యపరాక్రమాలు తెలిసి కూడ నువ్వు ఇలా మాటలాడడం 


తగదు. ఆనాడు మేం అందరమూ చెప్పినా నీ తల కెక్కలేదు. పాంచాలుల నందరినీ 
సంహరించకుండా నేను కవచం విప్పను. నా కుమారు డైన అశ్వత్థామతో సోమకులను 


ద్రోణపర్వము 599 


విడిచిపెట్టవద్దని చెప్పు. కురుస్ఫంజయులు రాత్రి కూడ యుద్ధం చేస్తారు. సమర్గుడ వైతే 
మన సైన్యాన్ని కాపాడుకో” అని అంటూ పాండవ సృంజయులతో యుద్ధం చేయడానికి 
వెళ్లాడు. 

ద్రోణుడు యుద్ధ భూమికి వెళ్లిన తరువాత దుర్యోధనుడు యుద్ధం చేయడానికి 
సిద్ధం అయ్యాడు. కర్ణునితో దుర్యోధనుడు - “కర్ణా! మన సైన్యం చాలవరకు 
నశించిపోయింది. పాండవపక్షపాతంచేతనే ద్రోణుడు అర్జునునకు మార్గం ఇచ్చాడు. 
ఆతడు సైంధవుణ్ణి రక్షిస్తాను అని మాట ఇవ్వకుంటే అతడు ఇంటికి వెళ్లిపోయేవాడు. 
ఇంత జనసంహారం జరిగి ఉండేదికాదు” అని అంటూ ద్రోణుణ్ణి నిందించాడు. 


ఆ మాటలు విని కర్ణుడు - రాజా! ఆచార్యుణ్ణి నిందించకు. ఆతడు శక్తివంచన 
లేకుండా యుద్దం చేస్తూనే ఉన్నాడు. అంతటి వీర్యసంపన్నుడు యువకుడు అయిన 
అర్జునుడు వృద్దు డైన ఆచార్యుణ్ణి తప్పించుకొని వెళ్లిపోయా డంటే ఆశ్చర్య మేమీ లేదు. 

ద్రోణుడు కూడ పాండవులను యుద్ధంలో జయించజాల డని నా అభిప్రాయం. 
సైంధవుణ్ణి మనం అందరమూ రక్షిస్తూండగానే అర్జునుడు వానిని వధించా డంటే ఇందుకు 
దైవమే కారణం అని చెప్పాలి. 


దైవం ప్రతికూలంగా ఉన్న పురుషుడు ఏ పని చేసినా దానిని దైవం చెడగొడుతూనే 
ఉంటుంది. 

దైవోపసృష్టః పురుషో యత్‌ కర్మ కురుతే క్వచిత్‌, 

కృతం కృతం హి తత్మర్మ దైవేన వినిపాత్యతే. (ద్రోణపర్వం. 152. 26) 

మనం లక్క ఇంట్లో పాండవులను దహించడానికి ప్రయత్నించాం. వనానికి 
పంపించాం. వాళ్లను నశింపచేయడానికి ఇంకా ఎన్నో పనులు చేశాం. అయినా దైవం 
అడ్డుకొంటూనే ఉంది” అన్నాడు. 


కర్ణ - దుర్యోధనులు ఇలా మాట్లాడకొంటూండగా యుద్ధరంగంలో పాండవ సైన్యాలు 
కనబడ్డాయి. యుద్ధం ప్రారంభ మయింది. 

దుర్యోధనుడు కూడ సైన్యమధ్యంలో ప్రవేశించి పాండవుల సైన్యాన్నంతనీ 
సంహరిస్తున్నాడు. సైనికు లెవరూ నిలబడలేకుండా ఉన్నారు. 

అది చూచి యుధిష్టిరుడు దుర్యోధనుని ఎదుర్శొని వానిని మూర్చచెందింప చేశాడు. 
ఇంతలో ద్రోణుడు యుదిష్టిరునిపై యుద్దానికి వచ్చాడు. అప్పుడు పాంచాలులు వానిని 
చుట్టుముట్టారు. 


600 మహాభారతసారసంగ్రహము 


రాత్రి జరిగిన యుద్ధంలో పాండవసైన్యా లన్నీ ద్రోణుడు నశింపచేశాడు. భీముడు 
అనేక కౌరవసైన్యాలను వీరులను సంహరించాడు. ధృతరాష్ట్రపుత్రు లైన దుష్కర్మ - 
దుర్మదులను కూడ వధించాడు. 

భూరిశ్రవుని తండ్రి యైన సోమదత్తుడు తన కుమారుడు ప్రాయోపవేశం చేసినప్పుడు 
వాని శిరస్సును ఖండించిన కోపంతో సాత్యకిని నిందిస్తూ ఆతనితో యుద్ధం చేశాడు. 
అతడు సాత్యకి చేతిలో ఓడిపోయాడు. 


ద్రోణుడు పాండవులపై శరవర్షం కురిపిస్తూ అత్యధికంగా పీడించాడు. పాండవ 
సైన్యా లన్నీ ద్రోణుని ఎదిరింపజాలక పారిపోతున్నాయి. అర్జునుడు ద్రోణుని వైపు రావటం 
చూచి తిరిగి వెనుకకు వచ్చాయి. కాని ఆ సైన్యం ద్రోణున్ని ఎదిరింపజాలక మరల 
వెనుక ముఖం పట్టింది. 

అప్పుడు అర్జున -భీమ -ధృష్టద్యు మ్నులు ఒక్కసారిగా వచ్చి ద్రోణుణ్ణి ఎదిరించారు. 
అశ్వత్థామ పాండవులను ఎదిరించాడు. అప్పుడు ఘటోత్మచుడు ఏనుగుల వంటి ప్రమాణం 
గల గుట్టాలు కట్టిన ఇనుప రథం మీద వచ్చి అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. ఆతనిని 
చూడగానే కౌరవసేన భయటభ్రాంత మైపోయింది. ఒక అశ్వత్థామ మాత్రం గట్టిగా నిలబడి 
అస్ర్రబలంతో ఘటోత్మచుడు కురిపిస్తూన్న ఆయుధా లన్నింటినీ ఛేదించాడు. 

ఇంతలో ఘటోత్కచుని పుత్రుడు కూడ వచ్చి అశ్వత్థామపై శస్త్రవర్షం కురిపిస్తూ 
ఆతనిని ఎదుర్కొన్నాడు. అశ్వత్థామ వానిని వధించాడు. ఘటోత్కచుడు క్రోధావిష్టుడై 
అశ్వత్థామ పై, మాయాబలం చేత అనేకమైన వృక్ష-పర్వత-గదాదులను వర్షించాడు. 
ఆతనిని, ఆతని రాక్షస సైన్యాన్ని చూచి దిగులు చెందిన దుర్యోధనునికి అశ్వత్థామ, ధైర్యం 
చెప్పి వాళ్లతో భీకరమైన పోరాటం సలిపాడు. రాక్షసుల నందరినీ సంహరించి అశ్వత్థామ 
ఘటోత్మచుణ్ణి తీవ్రంగా పీడించాడు. 


అశ్వత్థామ [ద్రుపదుని పుత్రు లైన సురథుణ్జీ, శత్రుంజయునీ, బలానీకునీ, 
జయానీకునీ, జయాశ్వునీ వధించాడు. (శ్రుతుడూ, పృషద్రుడు, చంద్రసేనుడు అను 
రాజులను, పదిమంది కుంతిభో జపుత్రులను వధించాడు. 


అశ్వత్థామ ప్రయోగించిన ఘోర మైన శరం తగలగానే ఘటోత్మచుడు క్రింద 
పడ్డాడు. అది చూచి ధృష్టద్యుమ్నుడు తన రథాన్ని అశ్వత్థామకు దూరంగా తీసికొని 


వెళ్లిపోయాడు. అతడు వెళ్లగానే పాండవసైన్యం యుద్ధరంగం విడిచి పారిపోయింది. 
అందరూ అశ్వత్థామ పరాక్రమం చూచి ఆతనిని వేనోళ్ల ప్రశంసించారు. 


ద్రోణపర్వము 601 


అశ్వత్థామ ఆవిధంగా (ద్రుపదుని పుత్రులను, కుంతిభోజుని పుత్రులను వధించి 
రాక్షస సైన్యా న్నంతనీ నశింపచేయడం చూచి యుధిష్టిర-భీమ సేన -ధృష్టద్యుమ్నాదులు 
మళ్లీ యుద్ధరంగంలో ప్రవేశించారు. 

సోమదత్తుడు మళ్లీ సాత్యకిపై యుద్దానికి వచ్చాడు. సాత్యకిమీదికి వస్తూన్న ఆతనిని 
చూచి భీముడు ఆతనిపై పది బాణాలు ప్రయోగించాడు. సాత్యకి వాడి యైన బాణం 
ఆతని వక్షస్థలాన్ని చీల్చుకొని పోయే విధగా ప్రయోగించాడు. అదే సమయంలో భీముడు 


విసిరిన పరిఘ ఆతని శిరస్సుపై పడింది. దానితో అతడు మూర్చ చెంది పడిపోయాడు. 


అది చూచి సోమదత్తుని తండ్రి యైన బాహ్లీకుడు సాత్యకిని ఎదిరించాడు. 
భీమసేనుడు వానిని గదాఘాతంతో సంహరించాడు. 

అప్పుడు పదిమంది ధృతరాష్ట్రకుమారులు భీమసేనునిపై శరవర్షం కురిపించారు. 
భీమసేనుడు వాళ్ల నందరినీ ఒకని తరువాత ఒకనిని, వధించాడు. శకునికి సంబంధించిన 
ఏడుగురు రథులను, ఆతని ఐదుగురు సోదరులనూ కూడ భీమసేనుడు వధించాడు. 


ఆ సమయంలో యుధిష్టిరుడు విజృంభించి ద్రోణుడు, ధృతరాష్ట్రపుత్రులూ 
చూస్తూండగానే కౌరవసైన్యాన్ని సంహరించాడు. అప్పుడు దుర్యోధనుడు ప్రేరేపింపగా 
ద్రోణుడు యుధిష్టిరుని ఎదుర్కొన్నాడు. వారిద్దరి మధ్యా అస్త్రాలతో యుద్ధం జరిగింది. 
ఆతనిని వధించడానికై చివరికి ద్రోణుడు (బ్రహ్మాస్త్రం ప్రయోగించగా యుధిష్టిరుడు కూడ 
బ్రహ్మాస్తమే ప్రయోగించి దానిని శమింపచేశాడు. 

అప్పుడు ద్రోణుడు ఆ కుంతీపుత్రుణ్ణి విడిచి వాయవ్యాస్రం ప్రయోగించి ద్రుపదుని 
సైన్యాన్ని విక్షుబ్ధం చేశాడు. వాళ్లు పారిపోతూండగా చూచి భీమార్జునులు ద్రోణుణ్ణి ఎదిరిస్తూ 
కౌరవసైన్యాన్ని సంహరించారు. ఆ సైన్యం అంతా, ద్రోణాదులు నివారిస్తున్నా కూడ 
వినక, పారిపోయింది. 


దుర్యోధన - కర్ణుల సంభాషణ, 
కరుడు కృపుణ్ణి అవమానించుట 
ణ ణ్‌ 
దుర్యోధనుడు కర్గునితో - “కర్తా! పాండవుల బలం పెరిగిపోతూన్నది. మన 
సైన్యాల నన్నింటినీ వాళ్లు నశింప చేస్తున్నారు. నీవు బాగా పూనుకొని రక్షించాలి” అన్నాడు. 


“ఇంద్రుడు రక్షించడానికి వచ్చినా నేను పాండవులను జయిస్తాను. నీకు సాహాయ్యం 
చేయడంకోసమే నేను జీవించి ఉన్నాను. ఇంద్రుడిచ్చిన ఆయుధాన్ని అర్జునునికోసమై 


602 మహాభారతసారసంగ్రహము 


సంరక్షిస్తున్నాను. వానిని సంహరించగానే మిగిలిన వాళ్లందరూ అనాయాసంగా మనకు 
వశం అయిపోతారు” అన్నాడు కర్ణుడు. 

ప్రక్కనే ఉన్న కృపాచార్యులు ఆ మాటలు విని - కర్ణా! నీవు చెప్పే మాట లన్నీ 
నిజం అయితే రాజుకు మంచి రక్షణం ఉన్నట్లే. కాని నీ పరాక్రమం ఎలాంటిదో 
పాందవులతో అనేక పర్యాయాలు నువ్వు యుద్దానికి తలబడినప్పుడు అందరూ 
చూచారుకదా! కర్ణా! వాసుదేవసహితు లైన పాండవులను ఎలా జయించగల 
ననుకొంటున్నావు? మాట లెందుకు? పనిలో చూపించు. 


క్షత్రియులకు శౌర్యం బాహువులలో ఉంటుంది. బ్రాహ్మణుల శౌర్యం మాటలలో 
ఉంటుంది. అర్జునుని శౌర్యం ధనస్సులో ఉంది. కర్లుని శౌర్యం అంతా మనోరథాలలోనే. 

బాహుభిః క్షత్రియాః శూరా వాగ్భిః శూరా ద్విజాతయః, 

ధనుషా ఫాల్లునః శూరః కర్ణః శూరో మనోరథైః. (ద్రోణపర్వం. 158. 28) 

కృపాచార్యుని మాటలు వినగానే కర్ణుడు క్రోధావిష్టుడై ఆతనిని అనేక దుర్భాష 
లాడాడు. కృపాచార్యుడు తన అస్ర్రగురువు అను విషయం కూడ మరిచి చాల తీవ్రంగా 
దూషించాడు. 

దుర్మతీ! నీవు వృద్దుడవు; (బ్రాహ్మణుడవు; యుద్ధంలో ఏమీ చేయజాలనివాడవు. 
అయినా నీవు పాండవపక్షపాతివై నా బలపరాక్రమాలు తెలియకుండా నన్నిలా 
అవమానిస్తున్నావు. 

మల్లీ ఇలాంటి మాటలు అంటే నీ నాలుక కోసివేస్తాను. 

త్వం తు విప్రశ్చ వృద్ధశ్చ అశక్తశ్చాపి సంయుగే, 

A వ 

కృత స్నేహశ్చ పార్థేషు మోహాన్మామవమన్యసె. 

యద్యేవం వక్ష్యసే భూయో మామప్రియమిహ ద్విజ, 

తతస్తే ఖద్గముద్యమ్య జిహ్వాం ఛేత్స్యామి దుర్శతే. (ద్రోణపర్వం. 158. 56,57) 

ఇదంతా చూస్తూన్న అశ్వత్థామ కోపోద్రేకంతో కర్గుని శిరస్సు ఖండిస్తా నంటూ 
కత్తి ఎత్తి లేచాడు. “నరాధమా! యథార్థమైన అర్జునుని గుణాలను గూర్చి చెపుతూన్న నా 
మామను ఇలా దూషిస్తావా! నువ్వు చూస్తూండగానే 'సైంధవుణ్ణి అర్జునుడు వధిస్తూన్నప్పుడు 
నీ వీర్యం ఏమైంది? నీ అస్తా లేమయ్యాయి? 

సాక్షాత్తు మహాదేవునితో యుద్ధం చేసిన అర్జునుణ్ణి కేవలం మనోరథాలతో జయించా 
లనుకొంటూన్నావు. సూతాధమా! కృష్ణసహితు డైన, సర్వాస్త్రవేత్త యైన అర్జునుణ్ణి దేవాసురు 


ద్రోణపర్వము 603 


లందరూ కలిసి వచ్చినా కూడ యుద్ధంలో ఓడింపజాలరు. ఈ రాజులతో వెళ్లి నువ్వు 
జయిస్తావా! చూడు, ఇప్పుడే నీ శిరస్సు ఖండిస్తున్నాను” అన్నాడు 

కర్ణుడు లేవబోయాడు. దుర్యోధనుడు బ్రతిమాలి వాళ్లిద్దరినీ శాంతింపచేశాడు. 
సౌమ్యస్వభావమూ, విశాలమైన హృదయమూ గల కృపాచార్యుడు కూడా వెంటనే శాంతించి 
- “సుదుర్మతీ! సూతపుత్రా! నిన్ను మేం ఇప్పుడు క్షమిస్తున్నాం. నీ దర్పం అంతా అర్జునుడు 
నశింపచేస్తాడు” అన్నాడు. 

తతః కృపో_ప్యువాచేదమాచార్యః సుమహామనాః, 

సౌమ్యస్వభావా ద్రాజేన్ద క్షిప్రమాగతమార్దవః; 

తవైతత్‌ క్షమ్యతేం_స్మాభిః సూతాత్మజ సుదుర్మతే, 

దర్పముత్నిక్తమేతత్తే ఫాల్లునో నాశయిప్యతి. (ద్రోణపర్వం. 159,16,17) 

ఇంతలో పాండవ పాంచాలసైన్యాలు కర్గునివైపు వచ్చి వానిని సంహరించడానికై 
ఒక్క సారి విజృంభించాయి. కర్ణుడు ఎదుర్మొని ఆ సైన్యాల నన్నింటినీ చెల్లాచెదరు 
చేశాడు. 

అర్జునుడు ఆ సైన్యాలను రక్షించడానికై వస్తూండగా దుర్యోధనుడు అశ్వత్థామతో 
- “అర్జునుడు వచ్చి కర్షుణ్ణి వధించకుండా మీ రాతనిని అద్దుకొనండి” అన్నాడు. ఆ 
మాట విని అశ్వత్థామ, కృపుడు, శల్యుడు, కృతవర్మ అర్జునుణ్ణి ఎదిరించారు. 

అయితే కర్ణుడు కూడ అర్జునునితో యుద్దానికి తలబడ్డాడు. వా రిద్దరి మధ్యా 
తీవ్రమైన యుద్దం చెలరేగింది. 


వాళ్లిద్దరూ ఒక ఆడ ఏనుగుకొరకై రెండు వనగజాలు పోరాడి నట్లు పోరాడుతున్నారు. 

తదద్భుతం మహద్యుద్ధం కర్ణపాణ్ణవయోర్శ ఎదే, 

క్రుద్ధయోర్వాసితాహేతోః వన్యయోర్గజయోరివ. (ద్రోణపర్వం. 159. 60) 

అర్జునుడు కర్గుని చేతిలో ఉన్న ధనస్సును పిడికిలి వద్ద ఖండించి, వాని సారథిని 
వధించి, కర్టునిపై బాణవర్షం కురిపించాడు. కర్ణుడు ప్రక్కనే ఉన్న కృపాచార్యుని రథం 
ఎక్కి ప్రాణాలు కాపాడుకొన్నాడు. 

అది చూచి కౌరవసైన్యాలు పారిపోతున్నాయి. దుర్యోధనుడు ఆ సైన్యాలను వెనుకకు 
మరలుస్తూ “నేనే స్వయంగా అర్జునుణ్ణి సంహరించడానికి వెడుతున్నాను” అంటూ సైన్యంతో 
అర్జునుని వైపు వెళ్లాడు. 


604 మహాభారతసారసంగ్రహము 


ఇంతలో కృపాచార్యుడు మేనల్లుడైన అశ్వత్ధామతో - “ఈ రాజు కోపావేశంతో 
వెళ్లి అర్జునుని క్రోధాగ్నిలో పడి మిడతలా మాడిపోతాడు. ఇతనిని ఇలా వెళ్లనివ్వకూడదు. 
మనం అందరం ఉండగా ఈతనిని ఇలా వెళ్లనివ్వడం యుక్తం కాదు. వెంటనే నువ్వు 
ముందుకు వెళ్లీ రాజును వెనుకకు పంపు” అన్నాడు. 


వెంటనే అశ్వత్థామ దుర్యోధనుని దగ్గరికి వెళ్లి - “నీక్షేమం కోసం రాత్రింబగళ్లు 
పరితపిస్తూన్న నేనుండగా నువ్వు అర్జునునితో యుద్దానికి వెళ్లడం యుక్తం కాదు. నేను 
ఇతనిని నివారిస్తాను. నువ్వు ఆగు” అన్నాడు. 

దుర్యోధనుడు అశ్వత్థామతో - ద్విజోత్తమా! ఆచార్యుడు పాండుపుత్రులను పుత్రులను 
రక్షించినట్లు రక్షిస్తున్నారు. నువ్వు కూడ వాళ్లను ఉపేక్షిస్తున్నావు. నా దురదృష్టం చేతనో, 
యుధిష్టిరునికి ప్రియం చేకూర్చా లనో, ద్రౌపదికి ప్రియం చేకూర్చాలనో యుద్ధంలో నీ 
విక్రమం మంద మై పోయింది. 

అశ్వత్థామా! నన్ను అనుగ్రహించు. ఈ శత్రువులు మన సైన్యాలను నశింపచేసి 
వేస్తున్నారు. ఈ పాంచాలులు, సోమకులు మన సైన్యాలమీద దావాగ్ని వలె సంచరిస్తున్నారు. 
నువ్వు వీళ్లను సంహరించు. మేం ఇతరులను సంహరిస్తాం. అలాగే నువ్వు కేకయులను 
కూడ నశింపచెయ్యి. లేకపోతే వీళ్లు అర్జునునితో కలిసి మన సైన్యాన్ని నిఃశేషం చేసివేస్తారు. 


ముందుగా నైనా తరవాత నైనా ఈ పని చేయవలసింది నువ్వే పాంచాలుల 
నందరినీ నిఃశేషంగా సంహరించడానికే నువ్వు పుట్టా వని భవిష్యవాక్కు చెప్పింది. 
తొందరగా వెళ్లు. అర్జునుని బాణాలకు నిలవ జాలక సైన్యం పారిపోతూన్నది. అన్నాడు. 


యుద్ధంలో గొప్ప ఉత్సాహం గల అశ్వత్థామ దుర్యోధనునితో - కౌరవా! నువ్వు 
చెప్పిన మాట నిజమే - నాకూ నా తండ్రికీ కూడ పాండవు లంటే ఎప్పుడూ చాల 
ఇష్టమే. అలాగే మేం కూడ వాళ్లకి చాల ఇష్టులం. అయితే - ఇది యుద్ధంలో కాదు. 

“నేను, కర్ణుడు, శల్యుడు, కృపాచార్యులు, కృతవర్మ పాండవ సైన్యాన్ని 
నిమేషమాత్రంలో నశింపచేస్తాం. వాళ్లు కౌరవసేనను అర్ధనిమేషంలో నశింపచేస్తారు. 
మేము వాళ్లూ యుద్ధం చేయగా తేజస్సూ తేజస్సూ ఢీకొని శాంతిస్తాయి. 

నీ కొక సత్యం చెపుతున్నాను, విను-పాండవులు జీవించి ఉండగా వాళ్ల సైన్యాన్ని 
జయించడం శక్యమైన పని కాదు. సమర్గులైన ఆ పాండవులు తమకోసం యుద్ధం 
చేస్తున్నారు. అలాంటప్పుడు నీ సైన్యాన్ని నశింపచేయకుండా ఎలా ఉంటారు? 


ద్రోణపర్వము 605 


దుర్యోధనా! నువ్వెతే అతిలుబ్బుడవు. వంచనపరుడవు. అందరినీ శంకించే స్వభావం 
కలవాడవు. దురభిమానవంతుడవు. అందుచేతనే మమ్మల్ని శంకిస్తున్నావు. 


రాజా! నువ్వు కుత్సితుడవు. పాపాత్ముడవు. పాపపురుషుడవు. అందుచేతనే, 
నీచస్వభావవంతుడా! పాపంతో నిండిపోయిన నీవు ఇతరులను, మమ్ములను కూడా 
శంకిస్తున్నావు. 

త్వం తు లుబ్ధతమో రాజన్‌ నికృతిజ్ఞశ్చ కౌరవ, 

సర్వాభిశజ్మీ మానీ చ తతో౭ స్మానభిశబృసే. 

మన్యే త్వం కుత్సితో రాజన్‌ పాపాత్మా పాపపూరుషు, 

అన్యానపి స నః క్షుద్ర! శబ్మసే పాపభావితః. (ద్రోణపర్వం. 160. 9,10) 

నీకోసమై నేను వెళ్లి శత్రువు లందరితో యుద్ధం చేసి వాళ్లను పడగొడతాను 
అన్నాడు. 

ఇలా అంటూ అశ్వత్థామ యుద్ధభూమికి వెళ్లాడు. పాంచాలులను సంహరిస్తూండగా 
ధృష్టద్యుమ్ను డెదురుకొన్నాడు. వారిద్దరి మధ్యా ఘోరమైన యుద్ధం జరిగింది. 
ధృష్టద్యుమ్నుడు అశ్వత్థామతో - “విప్రడా! నే నెందుకు పుట్టానో నీకు తెలియదా? నేను 
ముందు నీ తండ్రిని యుద్ధంలో వధించి తరవాత నిన్ను వధించాలి. అందుచేత నిన్ను 
ఇప్పుడు వధించను. 

తెల్లవారక ముందే నీ తండ్రిని వధించి తరువాత నిన్ను వధిస్తాను. 

బ్రాహ్మణధర్మం విడిచి క్షత్రియధర్మం అవలంబించిన నీ వంటి పురుషాధముడైన 
ద్విజుడు సకల లోకానికీ కూడ వధ్యుడు. 

యో హి బ్రాహ్మణ్యముత్సృజ్య క్షతధర్మరతో ద్విజః, 

స వధ్యః సర్వలోకస్య యథా త్వం పురుషాధమః. (ద్రోణపర్వం. 160.38) 


అన్నాడు. 

ఆ మాటలు విని అశ్వత్థామ ధృష్టద్యుమ్నునిపై బాణవర్షం కురిపించాడు. 
ధృష్టద్యుమ్నుడు తీవ్రంగా పోరాడుతున్నాడు. ఆ యుద్ధం చూచి అందరూ ఆశ్చర్యచకితు 
అవుతున్నారు. ఇంతలో అశ్వత్థామ ధృష్టద్యుమ్నుని రథాన్ని, అశ్వాన్ని, సారథిని 
నశింపచేశాడు. పాంచాలసైన్యాన్ని రణభూమినుండి పారిపోయే టట్లు చేశాడు. 

అది చూచి యుధిష్టిరుడు, భీమార్జునులు అశ్వత్థామను చుట్టుముట్టారు. వారందరూ 
కౌరవసైన్యాన్ని హతమార్చారు. 


606 మహాభారతసారసంగ్రహము 


సాత్యకి సోమదత్తుని సంహరించాడు. యుధిష్టిరుడు ద్రోణాచార్యునితో యుద్ధం 
ప్రారంభించాడు. తీవ్రమైన యుద్ధం జరుగుతూండగా కృష్ణుడు యుధిష్టిరునితో - “రాజా! 
నువ్వు ద్రోణునితో యుద్ధం చేయవద్దు. నిన్నేవిధంగా నైనా పట్టుకోవా లని ఆతడు 
ప్రయత్నిస్తున్నాడు. అతనిని చంపడానికి పుట్టినవాడు అతనిని చంపుతాడు. నువ్వు అటు 
వెళ్లి దుర్యోధనునితో యుద్ధం చెయ్యి. రాజు రాజుతో యుద్ధం చెయ్యాలి కాని ఇతరులతో 
చేయకూడదు” అన్నాడు. యుధిష్టిరుడు క్షణకాలం ఆలోచించి అక్కడి నుండి భీమసేనుని 
దగ్గరకు వెళ్లాడు. 


రాత్రియుద్ధం 
రాత్రి ప్రారంభంలో ద్రోణుడు పాండవ పాంచాలసైన్యాలను నశింపచేశాడు. 
ద్రోణుడు రాత్రి కూడ మిగిలిన సైన్యంతో వ్యూహం ఏర్పాటుచేసి, “దీపాల వెలుతురులో 
యుద్ధం జరుగుతుంది” అని ఆదేశించాడు. 


“మీరందరూ ఆయుధాలు విడిచి దీపాలు పట్టుకొనండి” అని దుర్యోధనుడు 
కాలిబంటుల నందరినీ ఆజ్ఞాపించాడు. వాళ్లు ఆవిధంగా రణరంగం అంతటా పెద్ద పెద్ద 
ప్రజ్వలిస్తూన్న దీపాలు పట్టుకొని నిలబడ్డారు. 

ఒకొక్క రథంమీద ఐదేసి దీపాలు, ప్రతీ ఏనుగుమీద మూడు దీపాలు, ప్రతీ 
అశ్వంమీద ఒక దీపం వెలుగుతున్నాయి. 


కౌరవసైన్యంలో వెలిగించిన దీపాలను చూచి పాండవసైన్యంలో కూడా పదాతు 
లందరూ ప్రదీపాలు పట్టుకొన్నారు. ఒక్కొక్క రథం మీద పది ప్రదీపాలు, ఒక్కొక్క అశ్వంమీద 
రెండు దీపాలు, సైన్యానికి, ముందూ, వెనుకా, ప్రక్కలా, మధ్యభాగంలోను అనేక ప్రదీపాలు 
వెలుగుతున్నాయి. 


శుభ్రమైన ఆయుధాలు, సువర్ణాభరణాలు, అశ్వగజాదులకు అలంకరించిన 
అలంకారాలు - అన్నీ ప్రదీపాలు ప్రతిబింబించి వెలిగిపోతూంటే రణభూమి అంతా 
తేజోమయం అయిపోయింది. 


ఆ రెండు సైన్యాల మధ్యా బంగారు కవచం ధరించి నిలబడిన ద్రోణుడు 
ఆకాశమధ్యంలో ఉన్న సూర్యుడువలె ప్రకాశిస్తున్నాడు. ఈ విధంగా రాత్రిసమయంలో 
కూడ దీపాల వెలుగులో ఘోరమైన యుద్ధం జరుగుతుండగా దుర్యోధనుడు “మీరందరూ 
వెళ్లి ద్రోణున్ని రక్షించండి” అని సోదరులను, కర్ణాదులను ఆదేశించాడు. 


ద్రోణపర్వము 607 


కౌరవ-పాండవవీరుల మధ్య ద్వంద్వయుద్ధం జరిగింది. యుధిష్టిరకృతవర్మలకు 
జరిగిన ద్వంద్వయుద్ధంలో కృతవర్మ యుధిస్టిరుని ఓడించాడు. సాత్యకి భూరిని ఓడించాడు. 
అశ్వత్థామతో యుద్ధం చేస్తూ ఘటోత్కచుడు మూర్చ చెందగా సారథి ఆతని రథం 
యుద్ధభూమినుండి దూరంగా తీసికొని వెళ్లిపోయాడు. భీమదుర్యోధనులకు జరిగిన 
ద్వంద్వయుద్ధంలో భీముని పరాక్రమానికి నిలువజాలక, రథసారథ్యాదులు నశించిన 
దుర్యోధనుడు యుద్ధభూమి విడిచి వెళ్లిపోయాడు. కౌరవసైన్యం అంతా ఛిన్నాభిన్నం 


అయిపోయింది. 


కర్ణ-సహదేవులకు జరిగిన యుద్ధంలో సహదేవుడు పరాజితు డయ్యాడు. ఆతనిని 
వధించడానికి అవకాశం లభించినా కూడ కర్గుడు కుంతి కిచ్చిన మాటను అనుసరించి 
ఆతనిని వధించకుండా అవమానించి పంపివేశాడు. 


శల్యుడు విరాటుని సోదరు డైన శతానీకుణ్ణి వధించి విరాటరాజును ఓడించాడు. 
అర్జునుని చేతిలో ఓడిపోయి రాక్షసుడైన అలంబుషుడు పారిపోయాడు. 

నకులుని కుమారు డైన శతానీకుడు ధృతరాష్ట్రపుత్రుడైన చిత్రసేనుణ్ణి, వృషసేనుడు 
ద్రుపదుణ్ణి పరాజితులను చేశారు. దుఃశాసన ప్రతివింధ్యులు ద్వంద్వయుద్ధంలో పాల్గొని 
యుండగా, నకులుడు శకునిని ఓడించాడు. శిఖండి - కృపాచార్యుల మధ్య ఘోరమైన 
యుద్ధం జరిగింది. 


ఆ విధంగా తుములయుద్ధం జరుగుతూండగా ధృష్టద్యుమ్నుడు ద్రోణునితో యుద్ధం 
చేయడానికై వెళ్లాడు. వారిరువురి మధ్యా ఘోర మైన యుద్ధం జరిగింది. కర్ణుడు మొదలైన 
కౌరవయోధులు ద్రోణునికి సాహాయ్యం చేస్తూ ఆతని చుట్టూ నిలిచి ధృష్టద్యుమ్నుని పై 
శరవర్షం కురిపించారు. దీనిని అతడు బాణాలతోనే ఎదుర్శొన్నాడు. అతడు ద్రుమసేనుని 
సంహరించి కర్షుని ధనస్సును ఛేదించాడు. కర్ణుడు తొందరలో ఉండడం చూచి 
కౌరవవీరులు ఆరుగురు ఆతనిని చుట్టుముట్టారు. ఇప్పుడు ధృష్టద్యుమ్నుడు 
మృత్యుముఖంలో ప్రవేశించి నట్లే అని అందరూ అనుకొంటూండగా సాత్యకి ధృష్టద్యుమ్నుని 
వైపు వచ్చాడు. వస్తూన్న ఆతనిని చూచి కర్గుడు బాణాలతో ఎదుర్శొన్నాడు. సాత్యకి 
కర్గునిపై బాణవర్షం కురిపించాడు. 

ఇక్కడ ఇలా యుద్ధం జరుగుతూండగా గాంధీవధ్వని వినబడింది. అప్పుడు కర్ణుడు 
దుర్యోధనునితో - “అర్జునుని గాంధీవధ్వని, రథధ్వనీ దూరంగా వినబడుతున్నాయి. 
ఇప్పుడు ధృష్టద్యుమ్నుడు ద్రోణునితో యుద్ధం చేస్తున్నాడు. సాత్యకి మన సైన్యం మధ్య 


608 మహాభారతసారసంగ్రహము 


చిక్కుకొని ఉన్నాడు. వీల్లిద్దరినీ మనం అందరమూ కలిసి, అభిమన్యుణ్ణి వధించి నట్లు 
వధించాలి. సాత్యకి మన మధ్య ఉన్నాడు అని అర్జునునకు తెలిసే లోపుగా మనం ఈ 
పని చెయ్యాలి. అందుకు ఉపాయం ఆలోచించు” అన్నాడు. 


ఆ మాట విని దుర్యోధనుడు శకునితో - “నువ్వు నీవెంట పదివేల గజాలు, 
పదివేల రథాలూ, చాలామంది యోధులను తీసుకొని అర్జును డున్న చోటికి వెళ్లు. దుః 
శాసనుడు, సుబాహువు కూడ పెద్ద కాలిబలగంతో నీ వెంట వస్తారు. కృష్ణ సహితు లైన 
పాండవుల నందరినీ సంహరించు” అన్నాడు. 

శకుని దుర్యోధనుడు చెప్పిన విధంగా వెళ్లాడు. కర్గుడు పెద్ద సైన్యంతో వెళ్లి 
సాత్యకితో యుద్ధం (ప్రారంభించాడు. అక్కడ ద్రోణుడు ధృష్టద్యుమ్నునితోను 
పాంచాలులతోను యుద్ధంలో ఉన్నాడు. 


సాత్యకి దుర్యోధనుణ్లీ, అర్జునుడు శకుని - ఉలూకులను ఓడించి కౌరవ సైన్యాన్ని 
నశింపచేశారు. 


అది చూచి దుర్యోధనుడు కర్ణ-ద్రోణులను తీవ్రంగా నిందిస్తూ - “మీరు చెప్పడం 
చేతనే సైంధవుడు మరణించిన తరువాత నేనీ యుద్ధం ప్రారంభించాను. పాండవు లీ 
విధంగా మన సైన్యాన్ని సంహరిస్తూండగా మీ రిద్దరూ సమర్గులై ఉండి కూడ ఏమీ 
చేయడంలేదు. 

నన్ను ఈ విధంగా విడిచివేయా లనే అభిప్రాయం మీకుంటే “మేం పాండవులను 
జయిస్తాం” అని మీరు అని ఉండకూడదు. మీరు అలా అనకపోతే నేను పాండవులతో 
యోధవినాశకర మైన వైరం కొనసాగించేవాడను కాదు. 

యద్యహం భవతోస్యాజ్యో న వాచ్యో9_స్మి తదైవ హి, 

ఆవాం పాణ్ల్జుసుతాన్‌ సంఖ్యే జేష్యావ ఇతి మానదా, 

తదైవాహం వచః శ్రుత్వా భవద్భ్యామనుసంమతమ్‌, 

నా౭_ కరిష్యమిదం పార్టెర్వెరం యోధవినాశనమ్‌. (ద్రోణపర్వం. 172. 5,6) 

ఆ మాటలు విన్న ఆ వీరు లిద్దరూ తొక్కిన పాముల వలె శీఘ్రంగా లేచి సైన్యంతో 
సాత్యకిని ఎదిరించారు. వీరు లందరూ అన్ని దిక్కుల నుండి సాత్యకి మీద బాణాలు 
ప్రయోగించారు. 


ద్రోణుడు ఎందరో క్షత్రియుల ప్రాణాలు అపహరించాడు. పాండవు లందరూ 
చూస్తూండగానే వాళ్ల సేన లన్నీ ద్రోణుని ఎదుట నిలవజాలక పారిపోయాయి. 


ద్రోణపర్వము 609 


భీముడు వాళ్లందరినీ మరల వెనుకకు తీసికొనివచ్చాడు. మళ్లీ కౌరవ-పాండవుల 
సైన్యాల మధ్య భయంకర మైన యుద్ధం జరిగింది. 


కర్ణుడు ధృష్టద్యుమ్నునితో యుద్ధం చేశాడు. ఆతని సారధిని అశ్వాలను వధించాడు. 
ధనస్సును ఖండించాడు. ధృష్టద్యుమ్నుడు పరిఘతో కర్లుని అశ్వాలను చంపివేశాడు. 
కర్గుడు అనేక బాణాలను ప్రయోగించడంతో అతడు నడిచి యుధిష్టిరు డున్న ప్రదేశానికి 
వెళ్లిపోయాడు. 

ధృష్టద్యుమ్నుడు అలా వెళ్లగానే కర్ణుడు పాండవసైన్యాన్ని సంహరించాడు. కర్ణుడు 
ఆ విధంగా యుద్ధభూమిలో వీరవిహారం చేస్తూండడం చూచి యుధిష్టిరుడు అర్జునునితో 
“ఇతడు మన సైన్యాలను ప్రలయకాలరుద్రుడు వలె సంహరిస్తూన్నాడు. కర్ణ ద్రోణుల 
బాణాలకు నిలబడజాలక మన సైన్యాలు పారిపోతూన్నాయి. ఇప్పు డేమి చేస్తే 
బాగుంటుందో ఆలోచించు” అన్నాడు. 


అర్జునుడు కృష్ణునితో - “కర్ణుడు ఈ సైన్యా లన్నింటినీ తరిమి తరిమి వధిస్తున్నాడు. 
దీనిని ఉపేక్షించడం మంచిది కాదు. మన రథం అక్కడికి తీసికొని వెళ్లు. కర్చు డైనా 
మరణించాలి, నేనైనా మరణించాలి” అన్నాడు. 

అప్పుడు కృష్ణుడు - “అర్జునా! నువ్వు కర్గునితో యుద్దం చేసే సమయం కాదిది. 
నీకోసం భయంకర మైన ఇంద్రదత్త మైన ఆ ఆయుధాన్ని ఇతడు పరిరక్షిస్తూన్నాడు. 
ఇప్పుడు వీనిమీదికి యుద్దానికి వుంటోత్మచుణ్జి పంపడం మంచిది. అతడు 
మహాబలవంతుడు. దివ్యాస్త్రము లన్నీ తెలిసినవాడు. అతడు తప్పక కర్ణుణ్ణి జయిస్తాడు” 
అన్నాడు. 

అర్జునుడు స్మరించగానే ఘటోత్కచుడు ప్రత్యక్షమయ్యాడు. “ఘటోత్మచా! నువ్వే 
ఇప్పుడు కర్గునినుండి మన సైన్యాలను రక్షించగలవాడవు. రాత్రియందు మీ పరాక్రమం 
అధికంగా ఉంటుంది కూడ. నువ్వు ఈ అర్ధరాత్రి వేళ మాయాప్రయోగంచేత కర్లుని 
సంహరించు. ద్రోణుణ్ణి పాండవులు వధిస్తారు” అని కృష్ణు డన్నాడు. 


వెంటనే ఘటోత్కచుడు యుద్ధరంగానికి వెళ్లి శత్రుసైన్యాన్ని సంహరించడం 
మొదలుపెట్టాడు. వానిని చూచి దుర్యోధనుడు తమ్మునితో - “ఈ రాక్షసుడు బలవంతుడు. 
కర్గునికి ఆపద కలుగకుండా రక్షించుకోవాలి” అని అంటూండగా బలవంతు డైన 
జటాసురసుతుడు దుర్యోధనుని వద్దకు వచ్చి” రాజా! నీ శత్రువు లైన పాండవులను 
చంపి వాళ్లపై నా కున్న పగ తీర్చుకోవా లని వచ్చాను. జటాసురు డను నా తండ్రిని 
క్షుద్రులైన ఈ పాండవులు రక్షోఘ్నకర్మ చేసి చంపించారు. అందుచేత శత్రువుల 
రక్తమాంసాలతో నేను నా తండ్రికి పూజ చేయా లని కోరుతున్నాను” అన్నాడు. 


610 మహాభారతసారసంగ్రహము 


ఆ మాట వినగానే దుర్యోధనుడు సంతోషించి - “నేనూ ద్రోణకర్ణాదులూ 
శత్రువులను సంహరించగలం. నువ్వు ఆ ఘటోత్మచునితో యుద్దం చేసి వానిని 
సంహరించు” అన్నాడు. 

ఆ జటాసురపుత్రు డైన అలంబుషుడు దుర్యోధనుడు చెప్పినట్లుగా ఘటోత్మచునిపై 
యుద్దానికి వెళ్లి అనేక శస్తాలను ఆతనిపై ప్రయోగించాడు. 

ఘటోత్మచుడు కర్గుని సైన్యా న్నంతనీ మర్దించి, అలంబుషుని మల్లయుద్ధంలో 
వధించి వాని తలను శరీరం నుండి త్రుంచివేశాడు. భయంకరంగా ఉన్న ఆ తలను 
జుట్టు పట్టుకొని దుర్యోధనుని రథం దగ్గరికి వెళ్లి - రాజా! ఇడిగో నీ బంధువు. వీనిని 
చంపివేశాను. వీని పరాక్రమం చూచావు కదా? కర్ణుని పరాక్రమం కూడ చూడబోతున్నాను. 
ధర్మ-అర్థ-కామాలు మూడింటినీ కోరేవాడు, రాజు దగ్గరికి, బ్రాహ్మణుని దగ్గరకి, స్త్రీ 
దగ్గరికి వెడుతూ వట్టి చేతులతో చూడకూడదు కదా? 


స్వధర్మమర్థం కామం చ త్రితయం యో౭_భివాఖ్ళుతి, 
రిక్తపాణిర్న పశ్యేత రాజానం బ్రాహ్మణం స్రియమ్‌. (ద్రోణపర్వం. 174.43) 


అంటూ ఆ తల ఆతని రథం మీద ఉంచాడు. 


“కర్ణుణ్ణి కూడా వధించి వస్తాను. అంతవరకు దీనితో ప్రీతుడవై ఉండు (ప్రస్తుతానికి 
దీనితో సంతోషించు)” అని అంటూ కర్గునిమీద శరవర్షం కురిపిస్తూ అటు వెళ్లాడు. 


కర్ణ-ఘటోత్మచుల మధ్య భీకరమైన పోరాటం జరిగింది ఇలా వీరిద్దరి మధ్య 
యుద్ధం జరుగుతూండగా అలాయుధు డను రాక్షసుడు విశాలమైన సేనతో దుర్యోధనుని 
వద్దకు వచ్చి - “రాజా! భీముడు నా బంధువైన బకాసురుని, నా మిత్రులైన కిర్మీర - 
హైడింబులను సంహరించాడు. ఆ పగ తీర్చుకొనడానికై ఇంత కాలం నుంచి 
నిరీక్షిస్తున్నాను. ఇప్పుడు నేను కృష్ణునీ, పాండవులను, ఘటోత్మచుబ్బీ, వాళ్ల అనుచరుల 
నందరినీ కూడ సంహరించి భక్షించా లను కొంటున్నాను. నీ సైన్యాన్నంతనీ వెనుకకు 
రప్పించు. మేమే పాండవులతో యుద్ధం చేస్తాం” అన్నాడు. 


దుర్యోధనుడు ఆతని సోదరులు చాల సంతోషించారు. “నిన్ను నీ పరివారాన్ని 
ముందుంచుకొని మేము కూడ యుద్ధం చేస్తాం. వైరం తీరేవరకు నా సైనికులు ఆగమన్నా 
ఆగరు.” అని దుర్యోధను డా అలాయుధునితో అన్నాడు. అత డందుకు అంగీకరించి 
పరివారంతో యుద్ధభూమికి వెళ్లాడు. 


ద్రోణపర్వము 611 


కర్ణ-ఘటోత్మచుల మధ్య యుద్ధం జరుగుతూన్నది. కర్ణుని బలం క్షీణిస్తూన్నట్లు 


చూచి దుర్యోధనుడు అలాయుధునితో - “నీవీ ఘటోత్మచుని వధించుము” అన్నాడు. 

ఘటోత్మచునితో అలాయుధుడు యుద్దానికి సిద్ధం అవుతూందదం చూచిన 
భీమసేనుడు వెంటనే వచ్చి ఆ రాక్షసుని మీదా, వాని సైన్యం మీదా శరవర్షం కురిపించాడు. 
వారిద్దరి మధ్యా తీవ్ర మైన యుద్ధం జరిగింది. చివరికి ఘటోత్కచుడు అలాయుధుణ్ణి 
వధించాడు. వానిని ఆ విధంగా చంపి ఘటోత్కచుడు వాని శిరస్సును దుర్యోధనుని 
ఎదుట పడవేశాడు. 

ఘటోత్కచుడు కౌరవసైన్యా న్నంతనీ సంహరిస్తున్నాడు. ఆతనిని ఎవ్వరూ 
ఎదిరించలేకున్నారు. అప్పుడు కౌరవు లందరూ కర్షునితో - “ఈతనిని ఉపేక్షిస్తే సైన్యా 
న్నంతనీ నశింపచేసివేస్తాడు. ఇంద్రు డిచ్చిన శక్తిని వీనిపై ప్రయోగించు” అంటూ 
మొరపెట్టుకొన్నారు. కర్ణుడు చేయకలిగిన దేదీ లేక దేవేంద్రదత్త మైన ఆ శక్తిని ఘటోత్మ 
చునిపై ప్రయోగించాడు. అతడు నేలమీద వ్రాలాడు. 


పాండవు లందరూ దుఃఖిస్తూండగా కృష్ణుడు ఆనందించాడు. అలా 
ఆనందిస్తూన్నందుకు కారణం ఏమి అని అర్జును డడిగాడు. “ఇంధ్రు డిచ్చిన ఆ శక్తి 
ఉన్నంత వరకూ నీవు కర్ణుణ్ణి సంహరించడం అసంభావ్యం. సహజ మైన కవచకుండలాలు 
దేవేంద్రున కిచ్చివేసిన ఈ కర్చుడు ఇప్పుడు ఆ శక్తి కూడ లేకపోవడంచేత నీ విక 
ఈతనితో నిఃశంకగా యుద్ధం చేయవచ్చును” అన్నాడు కృష్ణుడు. 


కృష్ణు డర్దునునితో ఇంకా ఇలా అన్నాడు. “నేను ఉపాయాలచేత జరాసంధాదులు 
మరణించే టట్లు చేశాను. అలా చేసి ఉండకపోతే దుర్యోధనుడు వాళ్ల సాహాయ్యం కోరి 
ఉండేవాడు. వాళ్లందరినీ ఈ యుద్ధంలో మీరు జయించకలిగేవారు కాదు.” 


జరాసంధుడు, శిశుపాలుడు, కర్ణుడు, ఏకలవ్యుడు - ఈ నలుగురినీ కూడ ఉపాయం 
చేతనే వధించాలి కాని, మరొక విధంగా దేవతలు కూడ వీళ్లను సంహరించ జాలరు. 


ఒకనాడు బలరాముడు జరాసంధునికి కోపం కలిగించాడు. అప్పు డతడు ఒక 
మహాగదను మమ్ముల నందరిని సంహరించడంకోసం ప్రయోగించాడు. అది ఇంద్రుడు 
విడచిన పిడుగు వలె ఆకాశం మీద పాపిడ తీర్చినట్లు ప్రకాశం చిమ్ముతూ మా నగరం 
వైపు వస్తూండగా బలరాముడు దానిని ఎదుర్మొనడం కొరకు స్టూణాకర్ణం అను అస్త్రాన్ని 
ప్రయోగించాడు. ఆ రెండూ ఒకదాని నొకటి ఢీకొని భూమిమీద పడ్డాయి. జరాసంధుని 


612 మహాభారతసారసంగ్రహము 


రెండు శరీరభాగాలు దగ్గరికి చేర్చి వానిని బ్రతికించిన జరారాక్షసి పుత్రబాంధవాదులతో 
సహా ఆ రెండు ఆయుధాల క్రింద పడి నేలలోనికి దిగిపోయి, నశించింది. జరాసంధుని 
చేతిలో గద ఉన్నప్పుడు ఇంద్రాది దేవతలు కూడ ఆతనిని ఓడించజాలరు. అది 
లేకపోవడంచేతనే భీము డానాడు వానిని సంహరించగలిగాడు. 


ఆనాడు ఏకలవ్యుడు తన అంగుష్టాన్ని కోల్పోయే టట్లు నేనే చేశాను. అదే 
ఉన్నట్లయితే రాముడు వల మహాధానుష్కుదైన ఆతనిని దేవాసురులు కూడ 
జయించజాలరు. నీకోసమే నేను అలా చేశాను. 


చేదిరాజైన శిశుపాలుణ్ణి మీ సమక్షంలోనే సంహరించాను కదా? అతనిని కూడ 
యుధ్ధంలో దేవదానవాదులు కూడ జయింవజాలరు. వానిని మరికొందరు 
లోకకంటకులనూ, మీకు సహాయుడుగా ఉంటూ సంహరించడానికే నేను పుట్టాను. 


రావణునితో సమాన మైన బలం గలవాళ్లు, బ్రాహ్మణులను, యజ్ఞాలను 
హింసించేవాళ్లు అయిన హిడింబ కిర్మీరాదులను భీమసేనుని చేత చంపించాను. 


అదే విధంగా ఘటోత్కచుడు అలాయుధుణ్లీ, కర్ణుడు, ఇంద్రు డిచ్చిన శక్తితో 
ఘటోత్మచుణ్లీ వధించే టట్లు చేశాను. 

అర్జునా! ఈ ఘటోత్కచుడు బ్రాహ్మణద్వేషి యజ్ఞద్వేషి ధర్మవినాశకుడు, పాపాత్ముడు. 
అందుచేత నేనే వీనిని వధించి ఉండేవాడిని. మీకోసం ఇంత వరకు వీనిని రక్షించి 
కర్ణునిచేత వధింపచేశాను. ధర్మలోపం చేసే వాళ్లందరూ నాకు వధ్యులు. 


వేదము, సత్యము, ఇంద్రియనిగ్రహము, శౌచము, ధర్మము, లజ్జ, శోభ, మనః 
స్థైర్యము, ఓరిమి- ఇవి ఎక్కడ ఉంటాయో అక్కడ ఉంటూ నేను సంతోషిస్తాను. నీకు 
సత్యం మీద ఒట్టు పెట్టి చెపుతున్నాను. 

బ్రహ్మ సత్యం దమః శౌచం ధర్మో హీః శ్రీర్ధతిః క్షమా, 

యత్ర తత్ర రమే నిత్య్వమహం సత్యేన తే శపే. (ద్రోణపర్వం. 181.30) 

కర్ణుని గూర్చి నీ వేమీ విషాదం చెందకు. వానిని వధించే ఉపాయమూ, 
సుయోధనుని వధించే ఉపాయమూ కూడ చెపుతాను. 

సైన్యాన్ని ద్రోణుడు పూర్తిగా భగ్నం చేస్తున్నాడు. వాళ్లు పారిపోతున్నారు. ముందు 
అది చూచుకో. 

అర్జునుని సంహరించడంకోసం ఇంత కాలంనుంచీ సంరక్షించుకొంటూ వస్తూన్న 
ఆ శక్తిని ఘటోత్మచునిపై ప్రయోగించి కర్టుడు వృథాచేసినందుకు ధృతరాష్ష్రుడు చాల 
విచారిస్తూ యుద్దానికి పిలిస్తే అర్జునుడు ఎన్నడూ వెనుదీయడు కదా? వానిని ఏదో ఒక 


ద్రోణపర్వము 613 


సమయంలో ద్వంద్వయుద్దానికి ఆహ్వానించి కర్ణుడు ఆ శక్తితో ఆతనిని ఎందుకు 
సంహరించలేదు? 


చేతులు లేనివాని దగ్గర ఉన్న పండును బలవంతు డెవడో లాగికొనిపోయి నట్లు, 
ఆ శక్తి ఘటోత్మచునిమీద వ్యర్థం అయిపోయింది కదా! 


కుణేర్యథా హస్తగతం హ్రియేత్‌ ఫలం బలీయసా, 
తథా శక్తిరమోఘా సా మోఘీభూతా ఘటోతృచే, (ద్రోణపర్వం. 182.7) 


సంజయా! నీ వైనా కర్షునికి ఆ విషయం ఎప్పుడైనా ఎందుకు గుర్తు చేయలేదు 
అని సంజయుణ్ణి అడిగాడు. 


“మహారాజా! ప్రతీరోజూ రాత్రు లప్పుడు దుర్యోధనుడు, శకుని, దుఃశాసనుడు, 
నేనూ కలిసి ఈ విషయాలు చర్చించుకొంటూంటాం. “కర్తా! రేపు మిగిలిన వాళ్ల నెవరినీ 
పట్టించుకోకుండా అర్జునుణ్ణి వధించు. అప్పుడు పాండు - పాంచాలులు మనకు 
దాసులైపోతారు. లేదా అర్జునుణ్ణి వధించినా కూడ కృష్ణుడు పాండవులలో మరొకరిని 
ఎవరినైనా నిలబెట్టవచ్చు. అందుచేత ఆ కృష్ణుజ్ణ వధిస్తే ఏ బాధా ఉండదు. అందుచేత 
కృష్ణుని వధించినా మంచిదే” అని మేం చెప్పుతూంటాం. అలాగే చేస్తా నని అంగీకరించి, 
తెల్లవారి యుద్ధరంగంలోనికి వెళ్లి కృష్ణార్ణులను చూచేసరికి కర్ణుడు ఆ విషయం 
మర్చిపోతూండేవాడు. కృష్ణుడు ఎన్నడూ అర్జునుని రథం కర్ణునికి ఎదురుగా 
తీసికొనివెళ్లకుండా ఇతరుల నెవరి నైనా ముందుకు తోసేవాడు. ఈ విధంగా అర్జునుణ్ణి 
కాపాడుతూన్న కృష్ణుడు తనను కాపాడుకోలేడా!” అన్నాడు సంజయుడు. 

“వీవు అడిగిన ప్రశ్నయే కృష్ణుణ్ణి సాత్యకి అడిగినప్పుడు కృష్ణుడు తనే ఆ విధంగా 
అర్జునుణ్ణి రక్షించి నట్లు స్పష్టంగా చెప్పాడు” అని కూడ సంజయుడు చెప్పాడు. 

ఘటోత్మచుడు మరణించిన వృత్తాతం విని యుధిష్టిరుడు వనవాసకాలంలో ఆతడు 
తమకు చేసిన అనేక విధా లైన సాహాయ్యాలను స్మరించుకొంటూ చాల దుఃఖించాడు. 
ఇప్పుడు “కర్షుణ్ణి నెనే స్వయంగా వధిస్తాను” అంటూ కోధావేశంతో ఆయుధాలు ధరించి, 
శంఖం పూరించి యుద్ధరంగానికి బయలుదేరాడు. శిఖండి మొదలైన వీరులు సైన్యంతో 
ఆతని వెనుక వెళ్లారు. 

ఇంతలో వ్యాసుడు ప్రత్యక్షమై - “ఘటోత్మచు డా విధంగా మరణించకపోతే 
అర్జునుడు మరణించేవాడు. నీవు ఈ విషయంలో విషాదం చెందకుండా కౌరవులతో 
యుద్దం చెయ్యి. చివరి రోజున ఈ భూమండలం నీ వశం అవుతుంది” అని చెప్పి 
ఆతనిని రణరంగానికి వెళ్లకుండా నివారించాడు. 


614 మహాభారతసారసంగ్రహము 


సైనికులందరూ ప్రాతఃకాలం నుండి అర్ధరాత్రి వరకూ యుద్ధం చేసి అలిసిపోయి 
ఉన్నారు. నిద్ర ఆవహిస్తూన్నది. అది అర్జునుడు చూచి - “ఉభయపక్షాల సైనికులూ 
కొంత సేపు నిద్రించి విశ్రాంతి తీసికోండి. యుద్ధం నిలిపివేయండి” అని ఘోషించాడు. 

సైనికులందరూ అర్జునుణ్ణి ప్రశంసిస్తూ ఎక్కడివాళ్లు అక్కడ నిద్రపోయారు. 


ఇంతలో కామినీగండస్థలం వలె తెల్లని వర్ణం గల, నేత్రానందకరు డైన, 
కలువలరేడు, చంద్రుడు తూర్పు దిక్కును అలంకరించాడు. 


తతః కుముదనాథేన కామినీగణ్డపాణునా, 
నేత్రానన్దేన చగ్రేణ మాహేనీ దిగలంకృతా. (ద్రోణపర్వం. 184.47) 


చంద్రోదయం కాగానే మళ్లీ యుద్ధం ప్రారంభం అయింది. యథాపూర్వంగా 
దుర్యోధనుడు డ్రోణునితో పరుషంగా మాట్లాడుతూ - “నీవు పాండవపక్షపాతంతో శక్తి 
నంతనీ వినియోగించి యుద్ధం చేయడంలేదు” అన్నాడు. ద్రోణుడు కూడ అంత పరుష 
మైన మాటలలో సమాధానం చెపుతూ “మీ అందరి ఎదుటనే అర్జునుడు అందరు 
మహావీరులను సంహరిస్తున్నాడు కదా? ఆతనిని జయించడం అంటే అంత సామాన్యమైన 
పనా? నేను శక్తివంచన లేకుండా యుద్ధం చేస్తూనే ఉన్నాను కదా?” అన్నాడు. 


ద్రోణుడు అర్జునుణ్ణి ఆ విధంగా ప్రశంసిస్తూంటే ఉండబట్టజాలక - దుర్యోధనుడు 
ఈనాడు సైన్యాన్ని రెండుగా విభజించి - నేను, కర్ణుడు, శకునీ, వెళ్లి అర్జునుణ్ణి సంహరిస్తాం” 
అన్నాడు. 

ద్రోణుడు నవ్వి - “సరే! అలాగే కానీ. గాండీవధన్వు డైన అర్జునుణ్ణి ఎదిరించి 
ఎవ డైనా సుఖంగా ఇంటికి తిరిగి వెడతాడా? నువ్వు నాతో అన్న మాటలు మూఢులు 
మాత్రమే మాటాడతారు. 


అందరినీ శంకించే స్వభావం నీది. నిష్టురుడవు. పాపపు టాలోచనలు కలవాడవు. 
నీకు హితం చెయ్యా లని ప్రయత్నించే మంచివాళ్లను కూడా ఇలా దూషిస్తున్నావు. 

త్వం తు సర్వాభిశంకిత్వాన్నిష్టురః పాపనిశ్చయః, 

శ్రేయసస్త్వద్ధితే యుక్తాంస్తత్తద్‌ వక్తుమిహేచ్చసి. (ద్రోణపర్వం. 185. 28) 

ఇది నీ పని కదా! నువ్వు కూడ వెళ్లు. అర్జునుని సంహరించు. ఆలస్యం చేయవద్దు. 
ఉత్తమ మైన క్షత్రియవంశంలో పుట్టావు కదా? ఏ పాపమూ ఎరుగని ఈ క్షత్రియుల 
నందరినీ ఎందుకు చంపిస్తావు? ఈ వైరాని కంతకీ మూలం నువ్వే కదా! అందుచేత 
వెళ్లు, అర్జునునితో యుద్దానికి వెళ్లు. 


ద్రోణపర్వము 615 


మీ మేనమామ ఉన్నాడు కదా శకుని! జూదంలో మోసాలన్నీ తెలిసినవాడు. 
ఆతనిని కూడా యుద్దానికి తీసికొనివెళ్లు! తప్పక జయిస్తాడు! 


నేను వింటూండగా నీ తండ్రితో - తండ్రీ! నేనూ, కర్ణుడూ, దుఃశాసనుడూ - 
ముగ్గురము కలిసి వెళ్లి పాండవులను సంహరిస్తాం” అని అనేక పర్యాయాలు అన్నావు. 
ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకో. ఇడిగో! అర్జునుడు ఎదుటనే సిద్ధంగా ఉన్నాడు. క్షత్రియధర్మం 
గుర్తుంచుకో. నీకు జయం కంటె కూడ మరణమే మంచిది. 


దానాలు చేశావు. భోగాలు అనుభవించావు, చదువులు చదివావు. కావలసిన 
ఐశ్వర్యం సంపాదించావు. బుణా లన్నీ తీర్చివేసికొని అన్ని విధాలా కృతకృత్యుడవై ఉన్నావు. 
ఇంక భయం ఎందుకు? వెళ్లు. అర్జునునితో యుద్దం చెయ్యి. 

దత్తం భుక్తమధీతం చ ప్రాప్తమైశ్వర్యమీప్పితమ్‌, 

కృతకృత్యో౭_నృణశ్చాసి, మా భైర్యుధ్వస్వ పాణ్ణవమ్‌. (ద్రోణపర్వం. 184) 

ఇలా అంటూ ద్రోణుడు శత్రువు లున్న వైపు వెళ్లాడు. అప్పుడు కౌరవసైన్యం 
రెండు భాగాలుగా చీలి శత్రువులతో యుద్ధం చేసింది. 

రాత్రి మూడు భాగాలలో ఒక భాగం మిగిలి ఉందనగా యుద్ధం ప్రారంభం 
అయింది. ఇంతలో అరుణోదయం అయింది. సూర్యమండలం బంగారుచక్రంవలె 
ప్రకాశిస్తున్నది. వెంటనే కౌరవ-పాండవ యోధు లందరూ తమ తమ వాహనాలనుండి 
దిగి సూర్యాభీముఖులై జపిస్తూ అంజలులు ఘటించి సంధ్యకు నమస్కరించారు. 

తతో రథాశ్వాంశ్చ మనుష్యయానా 

న్యుత్సృజ్య సర్వే కురుపాణ్డుయోధాః, 
దివాకరస్యాభిముఖం జపన్తః 
సంధ్యాగతాః ప్రాజ్ఞులయో బభూవుః. (ద్రోణపర్వం. 186. 4) 

మరల యుద్ధం ప్రారంభం అయింది. అర్జునుడు వేలకొలది సైనికులను 
రథాశ్వాదులను నశింపచేశాడు. 

ద్రోణుడు ప్రలయకాలరుద్రుడు వలె విజృంభించి సర్వజనసంహారం చేస్తూన్నాడు. 
వేలమంది సైనికులను, రథికులను సంహరించాడు. విరాటుణ్ణి, ద్రుపదుణ్ణి, ద్రుపదుని 
పౌత్రులను సంహరించాడు. 


అది చూచి భీముడు కురుసైన్యంలో ప్రవేశించి దానిని పూర్తిగా క్షోభింపచేశాడు. 
ఘోర మైన ఆ యుద్ధంలో నకులుడు దుర్యోధనుణ్ణి ఓడించాడు. 


616 మహాభారతసారసంగ్రహము 


దుఃశాసన-సహదేవులు, కర్ణ - భీములు, ద్రోణ - అర్జునులు ద్వంద్వయుద్దానికి 
తలబడారు. 

(0౧ 

ద్రోణుడు ప్రయోగించిన ప్రతీ దివ్యాస్తాన్నీ కూడ అదే దివ్యాస్త్రం ప్రయోగించి 
అర్జునుడు నివారించాడు. అర్జునుని నైపుణ్యాన్ని ద్రోణుడు మనస్సులో ప్రశంసించాడు. 

ఇలాంటి శిష్యులను తయారుచేసిన అస్ర్రవిద్యానిపుణు లందరిలో, నేనే ఈ లోకంలో 
గొప్పవాడిని” అని మనస్సులో సంతోషించాడు. 

మేనే చాత్మానమధికం పృథివ్యామధిభారత, 

తేన శిష్యేణ సర్వేభ్యః శస్త్రవిద్భ్యః పరంతపః. (ద్రోణపర్వం. 188-35) 

ఆ యుద్ధం చూస్తూన్న సిద్ధచారణాదులు చాల ఆశ్చర్యపడుతూ “అర్జునుణ్జి 
మించినవాడు ద్రోణుడు, ద్రోణుణ్ణి మించినవాడు అర్జునుడు. వీరిద్దరి మధ్యా భేదం 
ఏమీ లేదు. రుద్రుడు తనను తాను ఇద్దరు పురుషులనుగా చేసికొని యుద్ధం చేస్తే ఆ 
యుద్ధంతో ఈ యుద్దాన్ని పోల్చవచ్చునేమో! 

యది రుద్రో ద్విధాకృత్య యుధ్యేతాత్మానమాత్మనా, 

తత్ర శక్యోపమా కర్తుమన్యత్ర నస విద్యతే. (ద్రోణపర్వం. 188.44) 

అని ఒకరితో ఒకరు అనుకొంటున్నారు. 

ఆచార్యునిలో జ్ఞానం (శాస్ర్రజ్ఞానం) ఉంది. అర్జునునిలో జ్ఞానము, సాధనా రెండూ 
ఉన్నాయి. ఆచార్యునిలో శౌర్యం ఉంది. అర్జునునిలో బలమూ, శార్యమూ రెండూ ఉన్నాయి. 

జ్ఞానమేకస్థమాచార్యే జ్ఞానం యోగశ్చ పాణవే, 

ర థి స ట్‌ 

శౌర్యమేకస్థమాచార్యే బలం శౌర్యం చ పాణ్దవే. (ద్రోణపర్వం. 188.45) 

వీళ్లీద్దరినీ యుద్ధంలో ఎవ్వరూ శాంతింపచేయలేరు. వీళ్లిద్దరూ కలిస్తే జగత్తు 
నంతనీ నశింపచేయగలరు అని కూడ వాళ్లందరూ అనుకొంటున్నారు. 

ఇంతలో తుములయుద్ధం ప్రారంభం అయింది. అప్పుడు ద్రోణుడు పాంచాలుల 
మీదికీ, అర్జునుడు కౌరవుల మీదికీ వెళ్లారు. 

ధృష్టద్యుమ్న - దుఃశాసనులకు జరిగిన ద్వంద్వయుద్ధంలో దుఃశాసనుడు పరాజితు 
డయ్యాడు. 


ద్రోణపర్వము 617 


తరువాత ధృష్టద్యుమ్నుడు ద్రోణుని వైపు వెళ్లినప్పుడు నకులసహదేవులు ఆతని 
సహాయులుగా వెళ్లారు. అప్పుడు ద్వంద్వయుద్దం జరిగింది. 
౧౧ ® 
దుర్యోధన - సాత్యకులు ద్వంద్వయుద్దానికై నిలచినప్పుడు వాళ్లిద్దరూ నవ్వుతూ, 
భయం లేకుండా ఒకరి నొకరు ఎదురుకొన్నారు. వాళ్లు ఆ సమయంలో తమ బాల్యానికి 
సంబంధించిన వృత్తాంతాలను జ్ఞాపకం చేసుకొంటూ, సంతోషిస్తూ, నవ్వుకొంటూ 
పరస్పరమూ చూచుకొంటున్నారు. 


అప్పుడు దుర్యోధనుడు తన బాల్యమి(త్రుడు, తనకు చాల ఇష్టుడూ అయిన 
సాత్యకితో, తన క్రోధ-లోభాలను, తన ప్రవర్తనను నిందించుకొంటూ - “నేను నీకు 
ప్రాణాలకంటె కూడ అధికంగా ప్రియుడైన మిత్రుడనుగా ఉండేవాణ్ణి. నువ్వు నాకు అలాగే 
ఉండేవాడవు. అలాంటి మనం ఇప్పుడు ఒకరితో ఒకరు యుద్దానికి దిగాం. ఈ క్షత్రధర్మం 
ఎంత చెడ్డది! మన బాల్యక్రీడలన్నింటినీ నేను స్మరిస్తున్నాను. అవన్నీ ఇప్పుడు ఈ 
రణభూమిలో జీర్ణము లైపోయాయి” అన్నాడు. 


అలా అంటూన్న దుర్యోధనునితో సాత్యకి నవ్వుతూ, తీక్టము లైన బాణాలు పైకితీస్తూ 
- “రాజపుత్రా! ఇది మనం ఆనాడు ఆడుకున్న సభ కాదు. ఆచార్యుని గృహం కాదు 
అన్నాడు. 

ఆ మాటలు విని దుర్యోధనుడు - “సాత్యకీ! మనం మన బాల్యంలో ఆడుకొన్న 
ఆట లన్నీ ఎక్కడికి పోయాయో కదా! ఆ ఆట లెక్కడ! ఈ యుద్ధం ఎక్కడ! కాలాన్ని 
ఎవరూ దాటలేరు కదా! ఏ ధనం పొందా లను ఆశతో మనం ఇప్పుడు యుద్దానికి 
దిగామో ఆ ధనం ఎందుకు?” అన్నాడు. 


అప్పుడు సాత్యకి - “రాజా! క్షత్రధర్మం ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుంది. గురువులతో 
కూడ యుద్ధం చేయవలసివస్తుంది. రాజా! నేను నీ మిత్రుడ నైతే వెంటనే నన్ను వధించు. 
ఆలస్యం చేయకు. ఆ విధంగా నేను స్వర్గానికి వెడతాను. మిత్రులకు కలుగుతూన్న ఈ 
గొప్ప వ్యసనం చూడడం నాకిష్టం లేదు” అని అంటూ తనమీద ఏ మాత్రమూ దయ 
చూపుకొనకుండగా దుర్యోధనుని మీదికి వెళ్లాడు. దుర్యోధను డాతనిపై బాణాలు 
ప్రయోగించాడు. వా రిరువురి మధ్యా తీవ్ర మైన యుద్ధం జరిగింది. దుర్యోధనుడు 
వీగిపోతూండడం చూచి వానిని రక్షించడానికై కర్ణుడు సాత్యకి వైపు వెళ్లాడు. అది చూచి 
భీమసేనుడు వానిపై యుద్దానికి వెళ్లాడు. 


618 మహాభారతసారసంగ్రహము 


అక్కడ ద్రోణుడు పాండవసైన్యాన్ని సంహరిస్తూండగా యుధిష్టిరుడు తన వీరుల 
నందరినీ అటు పంపాడు. ద్రోణుడు పాంచాలసైన్యాలను, అర్జునుడు కౌరవుల సైన్యాలను 
తీవ్రంగా పీడించారు. 


ద్రోణుడు తన పరాక్రమం అంతా చూపుతూ పాండవ-పాంచాలసైన్యాలను 
నశింపచేస్తూండగా పాండవులు భయభ్రాంతు లయ్యారు. 


అది చూచి కృష్ణుడు అర్జునునితో ఆ “యుద్ధంలో ద్రోణుణ్ణి జయించడానికి శక్యం 
కాదు. ఆతడు అస్త్రాలు విడిచివేసినప్పుడు మాత్రమే వధించడానికి శక్యం అవుతుంది. 
అందుచేత మీరిప్పు డీయనను వధించా లంటే అధర్మమార్గం అవలంబించాలి. 


అశ్వత్థామ మరణిస్తే ఈయన యుద్ధం చేయ డని నా అభిప్రాయం. “అశ్వత్థామ 
వధింపబడ్డాడు” అని ఎవ రైనా ఈయనకు చెప్పాలి” అన్నాడు. 


అర్జునుడు ఇందుకు ఇష్టపడలేదు. మిగిలినవా ళ్లందరూ అంగీకరించారు. 
యుధిష్టిరుడు చాల కష్టంమీద అంగీకరించాడు. 


భీమసేనుడు తన అనీకంలోనే ఉన్న అశ్వత్థామ అను పేరు గల గజాన్ని గదతో 
వధించి, యుద్ధరంగంలో ద్రోణుని దగ్గరికి సిగ్గుపడుతూ వెళ్లి “అశ్వత్థామా హతః” అని 
గట్టిగా అన్నాడు. 

అది వినిన ద్రోణుడు కొంచెం దిగులు చెందినా కూడ తన పుత్రుని వీర్యం తెలిసినవా 
డవడంచేత ధైర్యం కోల్పోక క్షణకాలంలో తేరుకొన్నాడు. 


ద్రోణుడు ధృష్టద్యుమ్నుని మీదికి వెళ్లి బాణవర్షం కురిపించాడు. ఆ ఘోరయుద్ధంలో 
బ్రహ్మాస్త్రం ప్రయోగించి ద్రోణుడు వేలకొలది పాంచాలులను, కొన్ని వేల గజాలను, 
అశ్వాలను వధించి వేలకొలది రథాలను ధ్వంసం చేశాడు. 


ఈ విధంగా ద్రోణుడు క్షత్రియుల నందరినీ పూర్తిగా నశింపచేసే స్థితిలో ఉండగా, 
ఆతనిని బ్రహ్మలోకానికి తీసికొని వెళ్లా లను ఉద్దేశ్యంతో వసిష్ట - విశ్వామిత్ర - జమదగ్ని 
- భరద్వాజాదు లైన మహర్షులు అక్కడికి వచ్చి ద్రోణునితో ఇలా అన్నారు - ఇప్పుడు 
అధర్మయుద్ధం చేయబడింది. నీ మరణానికి కాలం ఆసన్నమైంది. 

ద్రోణా! ఆయుధం క్రింద పడవేసి మాకేసి చూడు. ఇంక క్రూరతరమైన పని 
చేయవద్దు. వేదవేదాంగవేత్తవు, సత్యధర్మపరుడవు, విశేషించి (బ్రాహ్మణుడవు అయిన నీ 
కిది తగదు. 


ద్రోణపర్వము 619 


ఆయుధం విడిచిపెట్టు. శాశ్వత మైన మార్గంలో నిలబడు. నీకు ఈ మనుష్యలోకంలో 
ఉండే కాలం నిండిపోయింది. 

నువ్వు అస్త్రం తెలియని నరులను బ్రహ్మాస్త్రం చేత దహించివేశావు. నువ్వు చేసిన 
ఈ పని మంచి పని కాదు. 

బ్రాహ్మణా! ఆయుధం విడిచిపెట్టు. ఆలస్యం చేయకు. ఇంకా పాపిష్ట మైన పని 
చెయ్యకు. 

ద్రోణుడు వాళ్ల మాటలు విని, భీముని మాటలు విని ఎదుట నిలచి యున్న 
ధృష్టద్యుమ్నుని చూచి, యుద్ధరంగంలో విషాదం పొందాడు. కుమారుని మరణమును 
గూర్చి సందేహిస్తూ “ఇది నిజమా, అసత్యమా” అని యుధిష్టిరుణ్ణి అడిగాడు. ఎట్టి 
పరిస్థితులలోను యుధిష్టిరుడు అసత్యం పలక డనే నమ్మకంతో అతడు ఇతరుల నెవరినీ 
అడగకుండా ఆతనినే అడిగాడు. 

ఈ సమయంలో ఊరుకొంటే ద్రోణుడు భూమిపై లేకుండా పాండవులను పూర్తిగా 
రూపుమాపుతా డను భయంతో కృష్ణుడు - “యుధిష్టిరా! ప్రాణాలు కాపాడుకొనడంకోసం 
అసత్యం పలికినా పాపం కాదు. అర్ధదివసం ఇతనికి దొరికిందా - నీ సైన్యం అంతా 
నశిస్తుంది. అందుచేత దీనిని ద్రోణునినుండి రక్షించు. సత్యం కంటె ఇప్పుడు, అసత్యవాక్కే 
మంచిది” అన్నాడు. 

అప్పుడు భీమసేనుడు యుధిష్టిరునితో “మాలవదేశరాజైన ఇంద్రసేనుడు మన 
సైన్యంలో ప్రవేశిస్తూండగా నేను అశ్వత్థామ అను పేరు గల వాని ఏనుగును వధించాను. 
ద్రోణుని దగ్గరికి వెళ్లి “అశ్వత్థామ వధింపబడ్డాడు. నువ్వు నివర్తించు” అన్నాను. ఆయన 
నా మాట నమ్మలేదు. నువ్వు ఇప్పుడు కృష్ణుడు చెప్పినట్లు చెయ్యి” అన్నాడు. 

అప్పుడు ధర్మరాజు ఒక ప్రక్క అసత్యం పలకడానికి భయపడుతూ మరొక ప్రక్క 
జయం కావాలనే కోరిక విడవలేక అస్పష్టంగా “హతః కుజ్జారః” అన్నాడు. 

యుధిష్టిరు డలా అనగానే - నేలమీదనుంచి నాలుగు అంగుళాల ఎత్తులో నడిచే 
ఆతని రథం క్రిందికి దిగిపోవడంతో ఆతని గుజ్టాలు నేల మీద బోర్లగిల్లాయి. 

యుధిష్టిరుని మాట వినగానే ద్రోణుడు పుత్రవ్యసనపీడితుడై జీవితం విషయంలో 
నిరాశు డయ్యాడు. బుషుల మాటలను బట్టి తాను పాండవుల విషయంలో అపరాధం 
చేశా నని అనుకొంటూ, మనస్సులో చాల కలత చెంది పూర్వం వలె యుద్ధం చేయలేక 
పోయాడు. 


“అవ్యక్తమటబ్రవీద్రాజన్‌ హతః కుజ్జర ఇత్యుత” (ద్రోణపర్వం. 190.55) 


620 మహాభారతసారసంగ్రహము 


ద్రోణుడు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ధృష్టద్యుమ్నుడు ఆతనితో యుద్దానికి 
వచ్చాడు. ఆతడు ప్రయోగించిన బాణాలను నివారించడానికై ద్రోణుడు ప్రయత్నం చేశాడు. 
కాని ఆ సమయంలో ఆతనికి అస్త్రాలు స్ఫురించలేదు. 


ద్రోణుడు నిర్విరామంగా నాలుగు పగళ్లూ ఒక రాత్రీ యుద్ధం చేశాడు. ఆనాడు 
మూడవభాగం పూర్తి అయే టప్పటికి ఆతని బాణాలు తరిగిపోయాయి. ఈ విధంగా 
బాణాలు తరిగిపోవడం, పుత్రశోకం, దివ్యాస్తాలు స్ఫురించకపోవడం - ఈ మూడు 
కారణాలవల్లా, బుషులు అలా చెప్పడం వల్లా కూడ అతడు శస్త్రసంన్యాసం చెయ్యా 
లనుకొంటున్నాడు. లేని బలం తెచ్చుకొని యుద్ధం చేస్తున్నాడు కాని వెనుకటి వలె 
చేయలేకున్నాడు. 


ఆంగిరసు డిచ్చిన ధనుస్సు తీసికొని (బ్రహ్మదండం వంటి బాణాలతో 
ధృష్టద్యుమ్నునితో యుద్ధం చేశాడు. ఆతనిపై శరవర్షం కురిపించాడు. ఆతడు ప్రయోగించిన 
బాణా లన్నీ ఛేదించి ఆతని ధ్వజాన్నీ ధనుస్సును, సారథినీ పడగొట్టాడు. 

ఘోర మైన యుద్ధం జరుగుతూన్నది. అప్పుడు ధృష్టద్యుమ్నుడు ఆచార్యుని 
వధించడానికి ఇదే సమయం అనుకొని పావురం రంగు గల తన రథాశ్వాలు ద్రోణుని 
ఎజ్జని రథాశ్వాలతో కలిపివేశాడు. అప్పుడు ద్రోణుడు ధృష్టద్యుమ్నుని రథానికున్న 
బంధాలను ఛేదించాడు. 

ధృష్టద్యుమ్నుడు గదతో మీదికి వస్తూండగా దానిని చేదించివేశాడు. ధృష్టద్యుమ్నుడు 
ఖడ్గం ధరించి ద్రోణునిమీదికి వెళ్లాడు. ద్రోణుడు చిన్నబాణాలతో ఆతనిని పీడించాడు. 

వైతస్తికబాణా లను పేరు గల జానెడు పొడవైన బాణాలు దగ్గరగా వచ్చిన శత్రువును 
కొట్టడానికి ఉపయోగించేవి. ద్రోణుడు, కృపుడు, అర్జునుడు, అశ్వత్థామ, కర్గుడు, 
ప్రద్యుమ్నుడు, సాత్యకి, అభిమన్యువు - వీళ్లు మాత్రమే వీటిని ప్రయోగించ గలవారు. 


ధృష్టద్యుమ్నుని సంహరించడానికై ద్రోణుడు భయంకర మైన ఒక బాణం సంధించగా 
దానిని సాత్యకి ఖండించాడు. ఈ విధంగా సాత్యకి ద్రోణ - కర్ణ - కృపాచార్యుల మధ్య 
తిరుగుతూ వాళ్ల అ(స్రాలను వ్యర్థమయే టట్లు చేస్తూండగా చూచి కృష్ణార్ణునాదులు ఆతనిని 
(ప్రశంసించారు. 

సాత్యకి ఆ విధంగా వీరవిహారం చేయడం చూచి దుర్యోధనాదులు ఆతనిని 
చుట్టుముట్టారు. యుధిష్టిరుడు డ్రరేపింపగా సృంజయులు, పాంచాలులు ద్రోణుణ్ణి 
వధించడం కొరకై ఆతనిని చుట్టుముట్టారు. 


ద్రోణపర్వము 621 


ఆ సమయంలో ద్రోణునకు అనేకవిధాలైన అపశకునాలు కనబడ్డాయి. “ఇంక 
నీవు స్వర్గానికి వెళ్లు” అని బ్రహ్మవాదు లైన బుషులు చెప్పిన మాటలు స్మరిస్తూ, ఘోరమైన 
యుద్ధం చేసి ప్రాణాలు విడవడానికి ఉపక్రమించాడు. 

బుషీనాం బ్రహ్మవాదానాం స్వర్గస్య గమనం ప్రతి, 

సుయుద్ధేన తతః ప్రాణానుత్రృష్టుముపచక్రమే. _ (ద్రోపణపర్వం. 192.22) 

ద్రోణునికి నలువైపులా ద్రుపదుని సైన్యాలు చుట్టుముట్టి ఉన్నాయి. ఆ క్షత్రియ 
సముదాయాలను దహించివేస్తూ ద్రోణుడు యుద్ధభూమిలో అంతటా సంచరించాడు. 
వాడియైన బాణాలతో ఇరవైవేలమంది క్షత్రియులను, లక్ష గజాలను సంహరించాడు. 
బ్రహ్మాస్త్రం ఆశ్రయించి పొగ లేని మహాగ్ని వలె ప్రకాశించాడు. 


ధృష్టద్యుమ్నుడు ఆయుధా లన్నీ వ్యర్థములైపోయి, రథం లేకుండా ఉండగా చూచి 
భీముడు ఆతనిని తన రథంమీద ఎక్కించుకొని బాణాలు విరజిమ్ముతూన్న ఆచార్యుణ్ణి 
చూచి ధృష్టద్యుమ్నునితో - “ఆచార్యుణ్ఞి వధింపగలవాడవు నువ్వు ఒక్కడవే. వెంటనే 
ప్రయత్నించు. ఈ భారం అంతా నీపైనే ఉంది” అన్నాడు. 

ధృష్టద్యుమ్నుడు దృఢ మైన మరొక ధనస్సు తీసికొని ద్రోణునిపై శరవర్షం 
కురిపించాడు. దివ్యాస్తాలతో వారిద్దరి మధ్యా యుద్ధం జరిగింది. ద్రోణుని రక్షణకు 
వచ్చిన కౌరవసైన్యాలను కూడ ధృష్టద్యుమ్నుడు పారద్రోలాడు. 

ద్రోణుడు మళ్లీ ఆతని ధనుస్సును ఛేదించి బాణవర్షంచేత ఆతనిని కదలకుండ 
చేశాడు. అతడు చాల వ్యథ పొందడం చూచి భీముడు తన రథం ద్రోణుని దగ్గరికి 
తీసికొని వెళ్లి ఆతనితో మెల్లగా ఇలా అన్నాడు - “ఆచార్యా! బ్రాహ్మణులు తమ ధర్మంతో 
సంతృప్తి చెందక, శస్త్రవిద్యాభ్యాసం చేసి యుద్ధం చేయకుంటే క్షత్రియజాతి నశించి 
ఉండేది కాదు. 

యదినామన యుధ్యేరన్‌ శిక్షితా బ్రహ్మబన్థవః, 

స్వకర్మభిరసంతుష్టా న స్మ క్షత్రం క్షయం వ్రజేత్‌. (ద్రోణపర్వం. 192.37) 

సర్వప్రాణుల విషయంలో అహింస అన్ని ధర్మాలలోకీ (్రేష్ట మైన దని అంటారు. 
దానికి మూలం బ్రాహ్మణుడు. నీవు (బ్రహ్మవేత్తలలో శ్రేష్టుడవు. 


అహింసా సర్వభూతేషు ధర్మం జ్యాయస్తరం విదుః, 
తస్య చ బ్రాహ్మణో మూలం భవాంశ్చ బ్రహ్మవిత్తమః. (ద్రోణపర్వం. 192. 38) 


622 మహాభారతసారసంగ్రహము 


బ్రాహ్మణా! పుత్ర - దార - ధనాలయందు ఆశతో, ఒక్క పుత్రునికై, ఇంతమంది 
మ్లేచ్చుల గణాలను, ఇతరులను, అజ్ఞానంచేత మూఢుడవు వలె, నీ స్వధర్మం కాని 
శస్త్రవిద్యచేత సంహరిస్తున్నావు! స్వధర్మంలో ఉన్న ఈ క్షత్రియాదులను, నీ ధర్మం కాని 
ధర్మాన్ని అనుసరించి సంహరించడానికి నీకు సిగ్గు లేదా? 

ఎవనికోసం నీవు శస్త్రం పట్టావో, ఎవనికోసం నీవు జీవిస్తున్నావో అతడు నీ 
వెనుకనే పడిపోయి ఉన్నాడు. ఆ విషయం నీకు తెలియకపోలేదు. ధర్మరాజు మాటను 
నీవు శంకించకు. 


భీముని మాటలు విని ద్రోణుడు ఆ ధనస్సును అక్కడనే విడిచివేశాడు. ధర్మాత్ము 
డైన అతడు అన్ని అస్త్రాలను విడిచివేయా లని నిశ్చయించుకొని - “మహాధనుర్దారు 
లైన కర్ణా! కృపా! దుర్యోధనా! నేను మాటి మాటికి చెపుతున్నాను - యుద్ధం విషయంలో 
ప్రయత్నం చెయ్యండి. పాండవులవల్ల మీకు మంగళం అగుగాక! నేను శస్త్రం విడిచి 
వేస్తున్నాను” అని అంటూ అశ్వత్థామకోసం విలపించాడు. 


వెంటనే యుద్ధమధ్యంలో శస్త్రం విడిచివేసి, రథంమీద కూర్చుండి, యోగమార్గాన్ని 
అవలంబించి సమస్తభూతాలకు అభయం ఇచ్చాడు - (సంన్యాసం స్వీకరించాడు). 


దృష్టద్యుమ్ను డీ అవకాశం చూచుకొని ధనస్సును రథంమీద ఉంచివేసి ఖడ్గం 
చేత ధరించి వెంటనే ద్రోణునిమీదికి దుమికాడు. ద్రోణుడు ఆ విధంగా ధృష్టద్యుమ్నుని 
వశం అవడం చూచి అందరూ హాహాకారం చేశారు. 

ద్రోణుడు శస్తాలు విడిచిపెట్టి ఉత్తమమైన ఆత్మజ్ఞానాన్ని ఆశ్రయించి, యోగమార్గం 
అవలంబించి జ్యోతిఃస్వరూపుడుగా అయిపోయాడు. మహాతపఃశాలి యైన అతడు పురాణ 
పురుషుడైన విష్ణువును మనసా చేరాడు. 

ముఖం కొంచెం పైకెత్తి, వక్షస్థలం ముందుకు బిగపెట్టి, నిమీలితనయనాలతో 
మనస్సును ఆత్మపై ఏకాగ్రంగా నిలిపాడు. ఓంకారవాచ్య మైన, ఓంకారస్వరూప మైన 
(బ్రహ్మను ధ్యానిస్తూ, దేవదేవేశుడు, వినాశరహితుడూ అయిన ఆ పరమ(ప్రభువును స్మరిస్తూ 
జ్యోతిఃస్వరూపు డైపోయాడు. 

ద్రోణోం పి శస్రాణ్యుత్చృజ్య పరమం సాంఖ్యమాస్థితః, 

తథోక్తా యోగమాస్థాయ జ్యోతిర్భూతో మహాతపాః, 

పురాణం పురుషం విష్ణుం జగామ మనసా పరమ్‌, 

ముఖం కించిత్‌ సమున్నామ్య విష్ట్ణభ్య ఉరమగ్రతః. 


ద్రోణపర్వము 623 


నిమీలితాక్షః సత్త్వస్లో నిక్షిప్య హృది ధారణామ్‌, 

ఓమిత్వేకాక్షరం బ్రహ్మ జ్యోతిర్భూతో మహాతపాః, 

స్మరిత్వా దేవదేవేశమక్షరం పరమం ప్రభుమ్‌. (ద్రోణపర్వం. 192.49-52) 

అప్పుడు ఆచార్యు డైన ద్రోణుడు, సత్పురుషులు కూడ సాక్షాత్తుగా - తిన్నగా - 
వెళ్లడానికి శక్యం కాని ద్యులోకానికి వెళ్లాడు. ఆయన ఆ విధంగా పైకి వెళ్లుచుండగా, 
మా అందరికీ, “ఇద్దరు సూర్యు లున్నారా?” అనిపించింది. 

దివమాక్రామదాచార్యః సాక్షాత్‌ సద్భిర్దురాక్రమామ్‌, 

ద్వౌ సూర్యావితి నో బుద్ధిరాసీత్‌ తస్మింస్థథాగతే. (ద్రోణపర్వం. 192. 58) 

ఆ భారద్వాజదివాకరుడు పైకి వెడుతూన్నప్పుడు ఆకాశం అంతా జ్యోతీరూపం 
అయిపోయింది. ఆ జ్యోతి నిమేషమాత్రంలో అంతర్జానం చెందింది. దేవత లందరూ 
సంతోషంతో కిలకిలాశబ్దం చేశారు. ధృష్టద్యుమ్నుడు ఏమీ తెలియని మోహంలో 
ఉండిపోయాడు. 


యోగయుక్తు డైన ఆ మహాత్ముడు పరమగతి పొందినసమయంలో బ్రహ్మలోకానికి 
చేరుతూన్న ఆ తేజస్సును - నేను (సంజయుడు), అర్జునుడు, కృపుడు, కృష్ణుడు, ధర్మరాజు 
- ఈ ఐదుగురు మాత్రమే చూడగలిగాం. ఇంకెవరికీ కనబడలేదు. 

బ్రహ్మలోకగతే ద్రోణే ధృష్టద్యుమ్నే చ మోహితే, 

వయమేవ తదద్రాక్ష్మ పజ్బ మానుషయోనయః. 

యోగయుక్తం మహాత్మానం గచ్చన్తం పరమాం గతిమ్‌. 

అహం ధనంజయః పార్షో కృపః శారద్వతస్తథా, 

వాసుదేవశ్చ వార్‌ష్టేయో ధర్మపుత్రశ్చ పాణ్ణవః, 

అన్యే తు సర్వే నాపశ్యన్‌ భారద్వాజస్య ధీమతః. (ద్రోణపర్వం. 1902. 56-59) 

ధృష్టద్యుమ్నుడు రథంమీద ఉన్న అప్పటికే ప్రాణాలు పోయి ఏమీ మాట్లాడకుండా 
ఉన్న ఆ దేహి జుట్టు పట్టుకొని, చూస్తూన్నవా శ్లందరూ నిందిస్తూండగా, ఖడ్గంతో 
శిరస్సు ఖండించాడు. 

ధికృతః పార్షతస్తం తు సర్వభూతైః పరామృశత్‌, 

తస్య మూర్థానమాలమృ్బ్య గతసత్త్వస్య దేహినః, 

కించిదబ్రువతః కాయాద్‌ విచకర్తాసినా శిరః. _(ద్రోణపర్వం. 192. 61-638) 


624 మహాభారతసారసంగ్రహము 


అర్జునుడు, సర్వసైనికులూ “అలా చేయవద్దు, అలా చేయవద్దు” అని అంటూండ 
గానే అతడు ఆవిధంగా శిరస్సు ఖండించి కౌరవుల ఎదుట పడే టట్లు పడవేశాడు. 


రాజా! వ్యాసమహాముని అనుగ్రహంచేత నేనూ, ధనంజయాదులూ గొప్ప కాంతితో 
ప్రకాశిస్తూన్న పొగలేని ఉల్క వలె ఆకాశాన్ని చీల్చుకొంటూ, గొప్ప తేజోరూపంలో ఆ 
ద్రోణుడు పైకి వెళ్లిపోతూండగా చూచాము. 

బుషేః ప్రసాదాత్‌ కృష్ణస్య సత్యవత్యాః సుతస్య చ, 

విధూమామిహ సంయాన్తీముల్మాం ప్రజ్వలితామివ, 

అపశ్యామ దివం స్తబ్బా గచ్చన్తం తం మహాద్యుతిమ్‌. 

(ద్రోణపర్వం. 192. 73. 71) 

నేలపై పడిపోయిన ద్రోణుణ్ణి చూడగానే దుర్యోధనాదులతో సహా కురుసైన్యాలు 
కూడ యుద్ధభూమి విడిచి పారిపోతున్నాయి. శిఖండిమొదలైన వీరులతో యుద్ధం చేసి 
తిరిగివస్తూన్న అశ్వత్థామ అది చూచి కారణ మేమని అడిగాడు. 


అశ్వత్థామ ప్రతిజ్ఞ 

కృపాచార్యులు జరిగిన వృత్తాంతం అంతా మేనల్లునికి తెలిపాడు. తండ్రి మరణ 
వృత్తాంతం విని అశ్వత్థామ కోపాగ్నితో ప్రజ్వలించాడు. దుర్యోధనుని వద్దకు వెళ్లి - 
“రాజా! శస్రాలను విడిచివేసిన నా తండ్రిని ఆ క్షుద్రుడు ఎలా అవమానించి సంహరించాడో 
తెలిసింది. యుద్ధంలో జయాపజయాలు అనిశ్చితములు గాన నా తండ్రి యుద్ధంలో 
మరణించడం అంత దుఃఖకరం కాదు. ఈ విధంగా ఆయుధాలు లేనివానిని జుట్టుపట్టి 
శిరస్సును ఛేదించడం మహాపరాధం. దీనికి నేను ప్రతిక్రియ తప్పక చేస్తాను. పాంచాలు 
లందరినీ సంహరించకుండా జీవించను; ఒట్టుపెట్టి చెపుతున్నాను. 


నారాయణాస్త్రం ప్రయోగించి అందరినీ సంహరిస్తాను. ఇది నాకు తప్ప మరెవ్వరికీ 
తెలియని మహాస్త్రం. నా తండ్రి నారాయణునుండి పొందిన ఈ అస్త్రాన్ని నా కిచ్చాడు. 
దీనితో పాండవులను, పాంచాలులను రణభూమినుండి పారద్రోలుతాను. 

నీచు డైన పాంచాలరాజపుత్రుడు మిత్రద్రోహి, బ్రహ్మద్రోహి, గురుద్రోహి, దుష్టుడు, 
నింద్యుడు. వీనిని వధించి తీరతాను అని ప్రతిజ్ఞ చేసి అశ్వత్థామ ఆచమనం చేసి దివ్యమైన 
ఆ నారాయణస్తాన్ని ప్రయోగించాడు. 


ఆతని మాటలు విని పారిపోతూన్న కౌరవసైన్యం అంతా తిరిగి వచ్చింది. శంఖాలు 
భేరీలు మోగించారు. 


ద్రోణపర్వము 625 


అశ్వత్థామ నారాయణాస్త్రం ప్రయోగించగానే భూమి కంపించింది. సముద్రం 
క్షోభించింది. మేఘాలు లేకుండగానే పిడుగులు పడుతూన్నాయి. తీవ్రమైన గాలులు 
వీచాయి. సూర్యుణ్ణి అంధకారం కప్పివేసింది. 


దీనికి ఏమి కారణమై ఉంటుందా అని యుధిష్టిరుడు అనుకొంటున్నాడు. అర్జునుడు 
ధర్మరాజుతో - “అశ్వత్థామ తండ్రి మరణవృత్తాంతం విని ఇప్పుడు నర్జిస్తున్నా డను 
కొంటున్నాను. 

నా గురువును ధృష్టద్యుమ్నుడు జుట్టు పట్టి అలా అవమానిస్తూ వధించడాన్ని అత 
డేనాటికీ సహించడు. నువ్వు రాజ్యం కొరకై అసత్యం పలికి గురువుకు గొప్ప అపకారం 
చేశావు. నీవు ధర్మం తెలిసినవాడవై ఉండి పెద్ద అధర్మం చేశావు. అధార్మిక మైన రీతిలో 
వాలిని చంపడంచేత రామునికి వచ్చిన అపకీర్తి వలె, ద్రోణుణ్ణి చంపడంచేత నీకు వచ్చిన 
అపకీర్తి మూడు లోకాలలోను శాశ్వతంగా ఉండిపోతుంది. 


ఇతడు సర్వధరో పపన్నుడు. నాకు శిష్యుడు కూడ. ఇతడు అసత్యం పలకడు” 
అను పూర్తి విశ్వాసంతో ఉన్న గురువును అసత్యం పలికి మోసం చేశావు. పుత్రడ్రేమతో 
శస్తాలు వదిలివేసి ఎంతో వ్యాకులత చెంది ఉన్న ఆచార్యుణ్లి, పూర్తిగా ధర్మం విడిచిపెట్టి 
వేసి చంపించిన నీవు ఆ పాపకృత్యం చేసినవానిని ఎలా రక్షిస్తావో రక్షించు. మేం ఎవరమూ 
కూడ ఈ ధృష్టద్యుమ్నుణ్ణి రక్షించజాలము. 

నేను గట్టిగా అరుస్తూనే ఉన్నాను - అయినా వినకుండా ఆచార్యుణ్ఞి శిష్యుడు 
వధించాడు! ఇప్పుడు - మనుష్యాతీత మైన పరాక్రమం గల, సర్వభూతాలయందు 
సౌహార్దంతో ఉందే ఈ అశ్వత్థామ తండ్రికి జరిగిన ఈ అవమానాన్ని విని మనల నందరినీ 
యుద్ధంలో కాల్చివేస్తాడు. 

మన వయస్సు చాల వరకు గడిచిపోయింది. అత్యల్ప మైన వయస్సు మిగిలి 
ఉంది. అట్టి స్థితిలో ఇంతటి వికారం, ఇంతటి గొప్ప అధర్మం చేశాం. 

యదా గతం వయో భూయః శిష్టమల్పతరం చ నః, 

తస్యేదానీం వికారో౭_యమధర్మో౭_యం కృతో మహాన్‌. (ద్రోణపర్వం. 196. 44) 


ఆయన సౌహార్టంతో మన అందరికీ తండ్రి వలె ఉండేవాడు. ధర్మానుసారం 
కూడ తండ్రి వంటివాడు. అలాంటి గురువును అల్బకాలం ఉండే రాజ్యం కొరకు చంపించి 


వేశాం. 


626 మహాభారతసారసంగ్రహము 


పితేవ నిత్యం సౌహార్దాత్‌ పితేవ హి స ధర్మతః, 

సో౭_ల్పకాలస్య రాజ్యస్య కారణాత్‌ ఘాతితో గురుః. (ద్రోణపర్వం. 196.45) 

రాజా! ధృతరాష్ట్రుడు ఆతని పుత్రులూ కూడ ఈ భూమి నంతనీ భీష్ముని 
అధీనంలోను, ద్రోణుని అధీనంలోను ఉంచివేశారు. 


అంతటి వృత్తిని వాళ్లనుండి పొంది, వాళ్లచేత ఎంతో గౌరవభావంతో పూజింప 
బడుతున్నా కూడ ఆయన తనకుమారునికంటె కూడ నన్ను ఎక్కువ ప్రేమతో చూస్తూండే 
వాడు. 

సంప్రాప్య తాదృశీం వృత్తిం సత్మృతః సతతం పరైః, 

అవృణీత సదా పుత్రాన్మామేవాభ్యధికం గురుః (ద్రోణపర్వం. 196. 49) 

ఆ సమయంలో ఆయన నీ ముఖంకేసీ నా ముఖంకేసీ చూస్తూ ఆయుధం 
త్యజించాడు. అలాంటి వానిని వధించాం. ఆయన యుద్ధం చేస్తూన్నప్పు డైతే దేవేంద్రుడు 
కూడ వధించజాలడు. 

అవేక్షమాణస్త్వాం మాంచ న్యస్తాస్తశ్చాహవే హతః, 

న త్వేనం యుధ్యమానం వై హన్యాదపి శతక్రతుః. (ద్రోణపర్వం. 196.48) 

అనార్యుల మైన మనం రాజ్యలోభంతో నిత్యము మనకు ఉపకారం చేసిన వృద్దుడైన 
ఆచార్యునికి గొప్ప ద్రోహం చేశాం. 

రాజ్యం కోసం - బ్రాహ్మణుడూ, వృద్ధుడూ, మహామునీ అయిన ఆచార్యుణ్ఞి 
ఆయుధం విడిచివేసి ఉన్నప్పుడు చంపించిన తరువాత ఇప్పుడు జీవించి ఉండడంకంటె 
మరణించడమే మంచిది. 

బ్రాహ్మణం వృద్ధమాచార్యం న్యస్తశస్త్రం మహామునిమ్‌, 

ఘాతయిత్వాద్య రాజ్యార్థే మృతం శ్రేయో న జీవితమ్‌. (ద్రోణపర్వం. 196.53) 

అర్జునుడు ఇలా తన దుఃఖాన్ని ప్రకటిస్తూ తాము చేసిన అధర్మానికి పశ్చాత్తాపంతో 
దుఃఖిస్తూ పలికిన మాటలు విని అక్కడివా రెవరూ కూడ బెనని కాని, కాదని కాని 
అనలేదు. 


అంతలో భీముడు క్రోధావేశంతో లేచి - “అర్జునా! క్షత్రియవంశంలో పుట్టి, 
మహావీరుడవై నీవు ఈ విధంగా అపండితుడవు వలె మాట్లాడడం బాగులేదు. ఎన్నో 
కష్టాలు అనుభవించిన మనం ఏవిధంగా నైనా శత్రువులను జయించి మన రాజ్యం 


ద్రోణపర్వము 627 


మనం సంపాదించుకోవా లని నిశ్చయించినప్పుడు అందుకు పూర్తిగా అంగీకరించిన 
నీవు ఇప్పుడు ఇలా మాటలాడుతున్నా వేమి? 


మనం సాధించిన ఈ మహాకార్యం అన్ని విధాలా ప్రశంనింపదగినది. 
అలాంటప్పుడు నిన్ను నీవు ప్రశంసించుకొనకుండా, మమ్ముల నందరినీ ప్రశంసించకుండా 
నిందించడం గొప్ప అధర్మం. 


వాసుదేవు డుండగా నువ్వు అశ్వత్థామను పొగుడుతున్నావు. అతడు నీలో పదహారవ 
వంతుకు కూడ సరిపోడు. 


మీరందరూ ఇక్కడే ఉండండి. నేనొక్కడనే ఈ గదతో శత్రుసైన్యా న్నంతనీ మధించి 
వస్తాను. అన్నాడు. 

ధృష్టద్యుమ్నుడు తాను చేసిన పనిని సమర్థించుకొంటూ - “అర్జునా! ద్రోణుడు 
బ్రాహ్మణధర్మాన్ని వదలి క్షత్రియధర్మాన్ని అవలంబించి మాయాశక్తిచేత అస్రజ్ఞానం లేని 
ఎంతోమందిని సంహరించాడు. ఇలాంటి అధార్మికుణ్ణి సంహరించడం అధర్మం ఎలా 
అవుతుంది? తండ్రి చనిపోయినందుకు అశ్వత్థామ ఆ విధంగా ప్రవర్తిస్తేమాత్రం నాకేమి 
నష్టం? కౌరవులను రక్షించజాలని అశ్వత్థామ యుద్ధం అనుపేరుతో సర్వనాశానికి 
పూనుకొంటే ఆశ్చర్యం ఏమీ లేదు. 

నువ్వు ధార్మికుడ నని చెప్పుకొంటూ నన్ను గురుఘాతి అంటున్నావు. నేను ఆ 
పని చేయడానికే పుట్టాను. యుద్ధభూమిలో యుద్ధం చేసేవానికి కార్యమూ, అకార్యమూ 
అంటూ ఉండదు. 

“కోపావేశంతో బ్రవ్మాస్తాలు ప్రయోగించి అస్ర్రజ్ఞానం లేనివాళ్లను, అన్ని ఉపాయాల 
చేత సంహరించేవానిని బ్రాహ్మణు డని గాని, క్షత్రియు డని కాని ఎలా అంటావు?” 

అలాంటివాని శిరస్సు ఖండించినందుకు నన్ను ప్రశంసించడానికి బదులు 
నిందిస్తున్నావు! 

ఆతని శిరస్సు ఛేదించినా కూడ నాకింకా మనస్సుకు తృప్తి కలగలేదు. ఆ శిరస్సు 
నిషాదుల ఆవాసంలో పడవేయలేదు కదా అని విచారిస్తున్నాను. 


నీ తండ్రికి మిత్రు డైన భగదత్తుణ్ణి నీ వెలా చంపావో నేను కూడ ద్రోణుణ్ణి అలాగే 
చంపాను. దీనిలో దోషం ఏముంది? నీవు భీష్ముణ్ణి చంపలేదా? అది అధర్మం కాదా? 


628 మహాభారతసారసంగ్రహము 


మీతో మాకు ఏర్పడిన సంబంధాన్ని పట్టి వంగి ఉన్నాను కదా అని నువ్వు ఇలా 
నిందించడం యుక్తం కాదు. తన వీపు మీద ఎక్కడానికి వీలయే టట్లు మదగజం తన 
కాలిమీద మెట్లు ఏర్పరచి వంగినందుకు దానిని అవమానించిన ట్లుంది ఈ నీ ప్రవృత్తి. 


సంబన్ధావనతం పార్థ న మాం త్వం వక్తుమర్హసి, 
స్వగాత్రకృతసోపానం నిషణ్ణమివ దస్తినమ్‌. (ద్రోణపర్వం. 197.41) 


అర్జునా! ద్రౌపది ముఖమూ, మా మేనల్లుళ్ల ముఖాలూ చూచి నీవు పలికిన ఈ 
దుర్భాషలు సహిస్తున్నాను. 

మాకు కులక్రమంగా ఆచార్యునితో ఉన్న వైరాన్ని గూర్చి లోకంలో అందరికీ 
తెలుసు. మీ పాండవులకే తెలిసి నట్లు లేదు! 


అర్జునా! యుధిష్టిరునికి అసత్యం పలికిన దోషం ఏమీ లేదు. నేను అధార్మికుణ్ణి 
కాను. శిష్యద్రోహి యైన పాపాత్ముడు వధింపబడ్డాడు. యుద్ధం చెయ్యి; విజయం నీదే. 


నాన్ఫతీ పాబ్దవో జ్యేష్టా నాహం వాల. ధార్మికో౭_ర్జున, 
శిష్యద్రోహీ హతః పాపో యుధ్యస్వ విజయస్తవ. (ద్రోణపర్వం 197.44) 


అన్నాడు. 

“యుద్ధరంగంలో దేవతలు కూడ చేయజాలని అమానుషము లైన పనులు చేసిన, 
మహాత్ముడైన ద్రోణాచార్యుణ్ణి ధృష్టద్యుమ్ను దడా విధంగా దూషిస్తూంటే అక్కడ నున్న 
వాళ్లు ఎవరూ ఏమీ మాట్లాడలేదా?” అని ధృతరాషు డడుగగా సంజయుడు చెప్పడం 
ప్రారంభించాడు. 

రాజా! క్రూరకర్మ మైన ఆ ధృష్టద్యుమ్నుని మాటలు విని రాజు లందరూ మౌనంగా 
ఉండిపోయారు. అర్జునుడు కన్నీటితో నిండిన నేత్రాలతో నిట్టూరుస్తూ సాత్యకి వైపు 
అడ్డంగా చూచాడు. 


యుధిష్టిరుడు, భీముడు, నకులు, సహదేవులు, కృష్ణుడు ఇతరులూ కూడ చాల 
సిగ్గు చెందారు. 


అప్పుడు సాత్యకి క్రోధావిష్ణుడై ఇలా అన్నాడు - ఇలా అమంగళకర మైన మాటలు 
మాట్లాడుతూన్న ఈ పాపాత్ముణ్ణి వెంటనే వధించేవా శ్లైవరూ ఇక్కడ లేరా? నీవు చేసిన 
ఈ పాపకర్శకు ఈ పాండవు లందరూ నిన్ను అసహ్యించుకొంటున్నారు. ఇలాంటి పాపకర్మ 
చేసి సమస్తసత్పురుషులచేత నిందింపబడుతూన్న నీవు ఈ సమితిలో ఇలా మాట 
లాడడానికి సిగ్గుపడడం లేదా? 


ద్రోణపర్వము 629 


క్షుద్రుడా! గురువును ఈ విధంగా నిందిస్తూన్న నీ నాలుక నూరు ముక్కలుగా 
ఎందుకు చీలిపోవడంలేదో, నీ తల ఎందుకు (బద్ద లవడంలేదో తెలియడం లేదు. 

ధర్మాత్ము డైన గురువును జట్టు పట్టుకొని ఈ విధంగా వధించడానికి నీవు తప్ప 
మరెవ్వ రైనా ప్రయత్నిస్తాడా! 

నీవు చేసిన ఈ పనికి నీ వంశంలోని ఏడు తరాల పూర్వపురుషులు, రాబోయే 
ఏడు తరాలవాళ్లు నరకంలో మునిగిపోతారు. కులపాంసనుడ వైన నీ మూలాన యశస్సు 
కోల్పోతారు. 

“నువ్వు భీష్ముణ్ణి చంపలేదా అని అర్జునుణ్ణి అంటున్నావు! ఆ మహాత్ముడే ఆ 
విధంగా తన అంతం కోరుకొన్నాడు. అక్కడ కూడ నీ సోదరుడే మహాపాపి. 


పాంచాలరాజపుత్రులకంటె ఎక్కువ పాపాలు చేసినవా శ్లైవరూ లేరు. నీ సోదరుణ్ణి 
కూడ నీ తండ్రి భీష్ముణ్ణి వధించడానికే కని పోషించాడు. 

నువ్వు ఇలాంటి మాటలు మల్లీ నా ఎదుట మాట్లాడితే గదతో నీ తల 
పగలకొడతాను. 

బ్రహ్మహత్యాపాపం చేసిన నిన్ను చూడగానే జనులు సూర్యుని వైపు చూస్తున్నారు. 
నువ్వు బ్రహ్మహత్యాపాపం చేశావు కదా? నిన్ను చూచిన పాపానికి ప్రాయశ్చిత్తంగా 
వాళ్లు అలా సూర్యునికేసి చూస్తున్నారు. 

త్వాం చ బ్రహ్మహణం దృష్ట్వా జనః సూర్యమవేక్షతే, 

(బ్రహ్మహత్యా హి తే పాపం ప్రాయశ్చిత్తార్థమాత్మనః. (ద్రోణపర్వం. 198. 21) 

దుష్టమైన నడత గల ఓ! పాంచాలకా! నా గురువు గురువును, నా గురువునూ 
నా సమక్షంలోనే నిందిస్తూన్న నీకు సిగ్గు లేదా? 

పాజ్బాలక సుదుర్భత్త మమైవ గురుమగగ్రతః, 

గురోర్లురుం చ భూయో పి క్షిపన్నైవ హ్‌ లజ్జసే. (ద్రోణపర్వం. 198. 28) 

ఆగు; ఆగు; ఇప్పుడే నీ శిరస్సు గదతో చూర్ణం చేస్తాను. 

సాత్యకి మాటలు వినగానే ధృష్టద్యుమ్నుడు కోపోదగ్రుడై సాత్యకిచేసిన కృత్యాలన్నీ 
చెపుతూ అవన్నీ ధర్మసంమతములా అని ప్రశ్నించాడు. ఇంకా ఏమైనా మాట్లాడితే నీ 
ప్రాణాలు తీస్తాను అన్నాడు. 


630 మహాభారతసారసంగ్రహము 


ఆతని మాటలు విన్న సాత్యకి గద తీసికొని - “నీ మాటలకు మాటలతో సమాధానం 
చెప్పను. నిన్ను వధిస్తున్నాను” అంటూ దృష్టద్యుమ్నునిమీదికి దుమికాడు. అప్పుడు కృష్ణుడు, 
యుధిష్టిరుడు, భీముడు, సహదేవుడు వెళ్లి వాళ్ల నిద్దరినీ పట్టుకొని నివారించారు. 


అశ్వత్థామ నారాయణాస్త్రం ప్రయోగించుట 

అశ్వత్థామ దుర్యోధనుని వద్దకు వచ్చి పాండవుల నందరినీ నశింపచేస్తాను అని 
ప్రతిజ్ఞ చేయగానే కౌరవసేన లన్నీ మళ్లీ ధైర్యంతో యుద్దానికి బయల్దేరాయి. యుద్ధం 
ప్రారంభ మైంది. 

అశ్వత్థామ నారాయణాస్త్రం ప్రయోగించాడు. అప్పుడు ఆకాశంమీద తీక్షమైన 
బాణాలు సూర్యకిరణాల వలె వ్యాపించాయి. ఇనుపగుండ్లు, నాలుగేసిచక్రాలు రెండేసి 
చక్రాలూ ఉన్న శతఘ్నులు, అనేకమైన గదలు, సూర్యమండలాల వలె ప్రకాశిస్తూన్న 
చివర వాడి యైన కత్తులు గల చక్రాలు బయలుదేరాయి. 

పాండవస్ఫంజయపాంచాలయోధులు యుద్ధం చేసినకొలదీ అవికూడ (సంఖ్యలో) 
పెరిగి పోతూన్నాయి. ఆ నారాయణాస్త్రం చేత హతులై సైనికు లందరూ నేలమీద 
కూలుతున్నారు. సైన్యం అంతా పారిపోతూండగా చూస్తూండి కూడ అర్జునుడు 
కలగచేసికొనకుండా ఉదాసీనుడు వలె ఉండిపోయాడు. అది చూచి యుధిష్టిరుడు తానే 
ద్రోణుని మరణానికి కారణం అనే కోపంతో అర్జును డల్లా ఉన్నా డను అభిప్రాయంతో 
- “ధృష్టద్యుమ్నా! నీవు నీ పాంచాలసైన్యంతో వెళ్లిపో; యుద్ధం చేయవద్దు. సాత్యకీ నీవు 
కూడ నీ వృష్ణ్రంధక సైన్యంతో వెళ్లిపో; ఇపుడు మాకు మార్గం ఏదీ కనబడడంలేదు. మేం 
ఈ అగ్నిలో ఆహుతి అయిపోతాం; అర్జునుడు కోపంతో ఏమీ పట్టించుకోవడం లేదు” 
అన్నాడు. 

యుధిష్టిరుడు ఇలా అంటుండగా కృష్ణుడు తొందరపడుతూ, చేతులుఊపి సంజ్ఞతో 
సైన్యాన్ని పారిపోకుండా నివారిస్తూ - “మీ రందరూ వెంటనే శస్తాలు విడిచివెయ్యండి. 
వాహనాలనుండి నేలమీదకు దిగండి. ఈ విధంగా నేలమీద నిరాయుధులై నిలచి 
ఉన్నవారిని ఈ అస్త్రం ఏమీ చేయదు. దీనిని ఎదుర్కొనడానికి ప్రయత్నించినకొలదీ దీని 
బలం పెరిగి ఇది తప్పక నశింపచేస్తుంది” అన్నాడు. 

అందరూ అస్త్రాలు విడవా లనుకొంటూండగా భీముడు - “మీ రేమీ అస్త్రాలు 
విడవవద్దు. నేను ఈ అస్ర్తాన్ని బాణాలతో నివారిస్తాను” అని అన్నాడు. 


ద్రోణపర్వము 631 


“అర్జునా! నువ్వు గాండీవాన్ని విడవవద్దు. నువ్వు ఆ పని చేస్తే నీకు అపకీర్తి 
కలుగుతుంది” అని అర్జునునితో అన్నాడు. 

అర్జునుడు - “నా గాండీవాన్ని గోవులమీద, నారాయణాస్త్రంమీద, బ్రాహ్మణులమీద 
ప్రయోగించకూడ దని నా నియమం” అన్నాడు. 


భీముడు రథం అధిరోహించి అశ్వత్థామను ఎదిరించడానికై వెళ్లాడు. ఆ 
నారాయణాస్త్రంనుండి బయలుదేరిన ఆయుధాలు పర్వతాన్ని మెరుగుడుపురుగులు కప్పివేసి 
నట్లు ఆతనిని కప్పివేశాయి. 


కృష్ణుని మాట ప్రకారం మిగిలిన యుద్ధవీరులూ, సైనికులూ శస్తాలు విడిచి 
వాహనాలనుండి దిగి నేలమీద నిలబడ్డారు. ఆ అస్త్రం వాళ్లను బాధించడం మానివేసి 
బలంగా భీమునిమీద పడింది. భీముడు కనబడడంలేదు. 


భీమునిపై దాని ప్రభావం తగ్గడంకోసం అర్జునుడు వారుణాస్త్రంచేత ఆతనిని 
కప్పాడు. భీముడు అక్కడ చిక్కుకొనిపోయి ఉన్నాడు. 


వెంటనే కృష్ణార్జునులు మాయాబలంచేత ఆ అస్త్రం ఉన్న చోటికి పరుగెత్తి వెళ్లి 
ఆతనిని బైటకు తీసికొనివచ్చారు. 


ఈ పద్ధతి అవలంబించడంచేత ఆ అస్త్రం పూర్తిగా శాంతించింది. నశించగా 
మిగిలిన పాండవసేన కౌరవసైన్యంతో యుద్దానికి నిలబడింది. 


అది చూచి దుర్యోధనుడు నిరాశుడై - “ఈ అస్త్రం మళ్లీ ప్రయోగించు” అని 
అశ్వత్థామను కోరాడు. “దీనిని రెండవ సారి ప్రయోగించకూడదు. అలా చేస్తే ఇది 
ప్రయోగించినవానినే చంపివేస్తుంది” అన్నాడు అశ్వత్థామ. 


“నీవద్ద ఇంకా అనేకమైన అ'స్తా లున్నాయి కదా? వాటితో యుద్ధం చెయ్యి” అని 
దుర్యోధనుడు కోరాడు. 


అశ్వత్థామ ఇతడే కదా నా తండ్రిని చంపినది అనుకొంటూ దృష్టద్యుమ్నునిమీదికి 
యుద్దానికి వెళ్లాడు. యుద్ధంలో పరాజితుడైన ధృష్టద్యుమ్నుని సాహాయ్యంకొరకు వెళ్లి 
సాత్యకి అశ్వత్థామను ఎదిరించాడు. వాళ్లిద్దరి మధ్యా ఘోర మైన యుద్ధం జరిగింది. 

అశ్వత్థామకు సాహాయ్యం చేయడానికి కౌరవవీరులు, ధృష్టద్యుమ్నసాత్యకుల 
సాహాయ్యంకొరకు పాండవవీరులూ యుద్ధరంగంలో ప్రవేశించారు. 


632 మహాభారతసారసంగ్రహము 


దుర్యోధన - కృప - కృతవర్మ - కర్ణ - దుఃశాసన - వృషసేనులు - ఆరుగురు 
మహారథులూ కూడ సాత్యకిచేత పరాజితులై పారిపోయారు. 

అశ్వత్థామ మాలవ - పౌరవ - చేదిదేశాలకు సంబంధించిన రాజకుమారులను 
వధించాడు. వీళ్లను వధించిన తరువాత అశ్వత్థామ భీమసేనునితో తలబడి బాణవర్షంచేత 
ఆతనిని అత్యధికంగా పీడించాడు. ఆతని సారథిని వధించాడు. సారథి లేని రథాన్ని 
అశ్వాలు రణభూమినుండి దూరంగా తీసికొనిపోయాయి. ఆ విధంగా భీముడు రణభూమి 
నుండి వెళ్లిపోవడంతో పాండవసైనికు లందరూ అశ్వత్థామను ఎదుర్మొనజాలక 
పారిపోయారు. 


అశ్వత్థామ ఆగ్నేయాస్త్రంతో ఒక అక్షౌహిణిని నశింపచేయుట 

పారిపోతూన్న సైన్యాన్ని వెనుకకు మరులుస్తూ అర్జునుడు అశ్వత్థామను యుద్దానికి 
ఆహ్వానించాడు. అశ్వత్థామ కోపించి ఆగ్నేయాస్తంతో అభిమంత్రించి భయంకర మైన 
బాణం ప్రయోగించాడు. ఆకాశంనుండి అగ్నిజ్వాలలవంటి బాణాల వర్షం కురిసింది. 
వాటిచే గజాశ్వరథపదాతులు వేలకొలది నశించారు. 


అంధకారం అంతటా ఆవరించింది. ఆ అంధకారంలో సైన్యం కాని, కృష్ణార్ణునులు 
కాని కనబడలేదు. కౌరవసేనలు ఆనందంతో శంఖ - దుందుభిధ్వానాలు చేశాయి. 

అప్పుడు అర్జునుడు సర్వాస్త్రప్రతిరోధకమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దానితో 
అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం శాంతించింది. 

అక్షౌహిణీ ప్రమాణమైన సైన్యం అంతా, ఆనమాలు కూడ లేకుండా నశించినది. 
కృష్ణార్జునులు మాత్రం క్షేమంగా తమ రథంపై కనబడ్డారు. వా రిద్దరూ కూడ మరణించి 
ఉంటా రని రెండు పక్షాల సైనికులూ, అశ్వత్థామా కూడ అనుకొన్నారు. వాళ్లిద్దరూ 
శంఖాలు పూరిస్తూ ప్రత్యక్షమయే సరికి అశ్వత్థామ హతాశుడై - 

“ఛీ! ఛీ! ఇదేమిటి! ఇదంతా మిథ్యవలె ఉన్నది” అని అనుకొంటూ, ధనస్సు విడచి 
వేగంగా రణభూమినుండి వెళ్లిపోయాడు. 

తతో ద్రౌణిర్థనుస్యక్వా రథాత్‌ ప్రస్మన్హ్య వేగితః, 

ధిగ్‌ ధిగ్‌ సర్వమిదం మిథ్యేత్యుక్త్వా సంప్రాద్రవద్రణాత్‌. 

(ద్రోణపర్వం. 201.47) 


ద్రోణపర్వము 633 


దారిలో అశ్వత్థామకు వేదవ్యాసుడు కనబడ్డాడు. మందమైపోయిన కంఠస్వరంతో 
అశ్వత్థామ వ్యాసుణ్ణి - “మహాత్మా! నా అస్తానికి ఎక్కడా, ఎన్నడూ కూడ అడ్డు 
ఉండకూడదు. అలాంటిది ఈనాడు అది ఒక్క అక్షౌహిణి సైన్యాన్ని మాత్రమే దహించి 
శాంతించినది. మానవమాకత్రులే అయినా కూడ కృష్ణార్ణునులను ఏమీ చేయలేదు. కారణం 
ఏమిటి? ఇది మాయయా” అని అడిగాడు. 


వేదవ్యాసు డిలా చెప్పాడు - పూర్వులకు కూడ పూర్వుడైన ఏ నారాయణు డున్నాడో 
అతడు ఒక కార్యము నుద్దేశించి ధర్మదేవుని పుత్రుడుగా జన్మించాడు. 

యో౭ సౌ నారాయణో నామ పూర్వేషామపి పూర్వజః, 

యస్య మస్రీ చ గోప్తా చ పార్వ్వస్తో హి జనార్దనః, (ద్రోణపర్వం. 201.57) 

అతడు హిమవత్సర్వతం మీద అరవై వేల ఆరు వందల సంవత్సరాలు తపస్సు 
చేశాడు. తరువాత మరొక మాటు దానికి రెట్టింపు తపస్సు చేసి తన తేజస్సుతో 
భూలోకద్యులోకాల మధ్యభాగం నిండిపోయే టట్లు చేశాడు. 

ఆ తపస్సుచేత అతడు బ్రహ్మత్వాన్ని పొందాడు. తరువాత సకలజగత్రభువైన 
రుద్రుణ్ణి చూచాడు. ఆతని ప్రక్కనే పార్వతీదేవి ఉన్నది. ఆతనిని చూడగానే నారాయణుడు 
భక్తితో స్తుతించాడు. 

అప్పుడు పినాకధారి యైన ఆ నీలకంఠుడు నారాయణర్షికి వరం ఇస్తూ - 
“నారాయణా! నీవు నా అనుగ్రహంవల్ల ఊహింపశక్యం కాని బలం కలవాడవై మనుష్యుల 
లోను, దేవతలలోను, గంధర్వులలోను జనిస్తావు. నిన్ను ఎవ్వరూ ఎదిరించజాలరు. 
నీకు ఎట్టి బాధలు కలిగింపజాలరు” అన్నాడు. ఆ నారాయణుడే మాయచేత జగత్తును 
మోహింప చేస్తూ సంచరిస్తూంటాడు. ఆతని తపస్సునుండియే నరు డను మహాముని 
జనించాడు. ఇతడు కూడ నారాయణునితో సమానుడు. 


ఈ బుషు లిద్దరూ లోకయాత్రను ఏర్పరచడంకొరకు ప్రతీ యుగంలోను 
జన్మిస్తూంటారు. ఆ నారాయణనరులే కృష్ణార్ణునులు. నువ్వు కూడ పూర్వం రుద్రుణ్ణి 
పూజించి అనేకవరాలను పొంది ఉన్నావు. నువ్వు రుద్రుని పరిశుద్ధమైన విగ్రహమును 
పూజిస్తూంటావు; వారిద్దరూ లింగరూపుడైన రుద్రుణ్ణి పూజిస్తారు. 

ఆ మాటలు విని అశ్వత్థామ రుద్రునకు నమస్మరించి కృష్ణుణ్ణి మనసా గౌరవించాడు. 

తరువాత కురు - పాండవసైన్యాలు రాత్రి విశ్రాంతి తీసికొన్నాయి. 


634 మహాభారతసారసంగ్రహము 


“రాజా! వేదపారంగతు డైన ద్రోణుడు ఈ విధంగా ఐదు రోజులు యుద్ధం చేసి, 
సైన్యాన్ని సంహరించి బ్రహ్మలోకానికి వెళ్లాడు.” 


వ్యాసుడు అర్జునునకు శివమహిమ చెప్పుట 


ద్రోణుడు మరణించిన పిమ్మట అర్జును డొకనాడు తనకు దర్శన మిచ్చిన వ్యాసుణ్ణి, 
యుద్ధసమయంలో తాను చూచిన ఒక ఆశ్చర్యకర మైన విషయాన్ని గూర్చి అడిగాడు. 


“పూజ్యుడా! నేను యుద్ధంలో శూరులైన శత్రువులను అనేకులను సంహరించాను. 
యుద్ధరంగంలో నాముందు శూలధారియై, అగ్నిసమానుడైన ఒక పురుషుడు 
కనబడుతూండేవాడు. అతడు శూలం ఎత్తి ఏ దిక్కున సంచరిస్తే ఆ దిక్కున శత్రువు 
లందరూ నశించేవారు. వారిని నేనే నశింప చేశానని జనులు అనుకొనేవారు. ఆతడు 
పాదాలతో భూమిని స్పృశించేవాడుకాడు. ఆతని శూలంనుండి వేలకొలది శూలాలు 
పుడుతూందేవి. ఆ పురుషోత్తము డెవరో చెప్పగోరుచున్నాను.” 

అర్జునుని మాటలు విని వ్యాసుడు - “అర్జునా! నీవు సైంధవుణ్ణి సంహరిస్తానని 
శపథం చేసిన రోజున కృష్ణుడు ఏ శంకరుని నీకు చూపించాడో ఆ శంకరుడే నీకు 
యుద్ధభూమిలో కనబడిన శూలధారి. ఆతడే సర్వలోకేశ్వరుడు. ఆడు సకలవరప్రదుడు. 
ఆతనినే స్తుతించుము; పూజించుము. శరణుపొందుము” అని చెప్పి రుద్రుని 
మాహాత్యమును వర్ణించి చెప్పి కొన్ని నామాలను కూడ ఉపదేశించాడు. 

అర్జునా! వెళ్లు యుద్ధం చెయ్యి. మంత్రిగా, రక్షకుడుగా జనార్దనుడు ప్రక్కనే ఉన్న 
నీకు పరాభవం అనేది లేదు. 

గచ్చ యుద్ధ్యస్వ కౌన్తేయ న తవాస్తి పరాజయః, 

యస్య మస్రీ చ గోప్తా చ పార్వస్టో హి జనార్దనః, (ద్రోణపర్వం. 202. 153) 

అని అర్జునుని ఆశీర్వదించి వ్యాసుడు అంతర్జానం చెందాడు. 


ద్రోణపర్వం సమాప్తం. 


శ్రీః 
ఓం స్వస్తి శ్రీగణేశాయ నమః 
కర్లపర్వం 
ణ 

మహాధనుర్దారి యైన ద్రోణాచార్యుడు బ్రహ్మలోకానికి వెళ్లిన తరువాత ఆనాటి 
రాత్రి దుర్యోధనుడు బంధుమిత్రాదులతో కలిసి, మరునాడు చేయవలసిన కార్యక్రమాన్ని 
గూర్చి ఆలోచించాడు. “మతిమంతులలో శ్రేష్ణు లైన రాజులారా! ఇటుపై మనం ఏమి 
చేస్తే బాగుంటుందో ఆలోచించి చెప్పండి” అని అతడు రాజుల నందరినీ అడిగాడు. 

ఆ మాటలు విని సింహాసనాలపైన కూర్చున్న వీరు లందరూ యుద్దొత్సాహాన్ని 
సూచిస్తూ అనేక విధా లైన చేష్టలు చేశారు. 

అశ్వత్థామ దుర్యోధనునితో - రాజా! ఇలాంటి మహత్తరకార్యాలను సాధించడానికి 
రాగము (కార్యమునందు ఆసక్తి, స్వామిభక్తి), యోగము (నిరంతరప్రయత్నము) దాక్ష్యం 
(నేర్చు, నయము (నీతి) ఈ నాలుగూ ఉపాయా లని, ఇవి కూడ దైవం మీద ఆధారపడి 
ఉంటా యనీ పండితులు చెపుతారు. 

రాగో యోగస్తథా దాక్ష్యం నయశ్చేత్యర్థసాధకాః, 

ఉపాయాః పజ్లితైః ప్రోక్తాస్తే తు దైవముపాథ్రితాః. (కర్ణపర్వం. 10. 12) 

దేవకల్పు లైన, ఈ గుణా లున్న మన మహారథులు చాలమంది మరణించారు. 
అయినా మనం విజయం విషయంలో నైరాశ్యం చెందగూడదు. ఎందుచేత ననగా- ఏ 


పనైనా బాగా ఆలోచించి చేసిన ట్లయితే ఆ విధంగా దైవాన్ని కూడ అనుకూలం 
చేసికొనవచ్చును. 


సునీతెరిహ సర్వార్దెరైవమప్యనులోమ్యతే. (కర్ణపర్వం. 10. 12) 
క మట ర 

మహాశూరుడు, పరాక్రమశాలి అయిన కర్ణుణ్ణి సేనాపతిగా చేసికొని యుద్ధం 
చేద్దాం అన్నాడు. ఈ విషయం దుర్యోధనునికి కూడ నచ్చింది. 

దుర్యోధనుడు కర్టునితో - “కర్ణా! నీవు మహాబుద్ధిశాలివి. నాకు ఉత్తమ మైన 
సహాయుడవు. మన సేనాపతు లైన భీష్మద్రోణులు మరణించారు. వీ రిద్దరికంటె నీవు 
ఎక్కువ వైశిష్ట్యం ఉన్నవాడవు. 

వాళ్లిద్దరూ కూడ వృద్దులు. అర్జునునియందు పక్షపాతదృష్టి ఉన్నవాళ్లు. నీ మాటను 
పట్టి వాళ్లిద్దరినీ నేను గౌరవించాను. 


636 మహాభారతసారసంగ్రహము 


భీష్ముడు పితామహు డవడం చేత పది రోజుల యుద్ధంలోను కూడ పాండవులను 
రక్షించాడు. నువ్వు ఆ యుద్ధంలో ఆయుధం పట్ట నని ప్రతిజ్ఞ చేసినప్పుడు శిఖండిని 
ఎదుట ఉంచుకొని అర్జునుడు భీష్ముణ్ణి వధించాడు. ఆయన శరతల్పంమీద పడి ఉన్నప్పుడు 
నీవు చెప్పిన మాట ప్రకారం ద్రోణుణ్ణి సేనాపతిని చేశాం. ఆయన కూడ పాండవులు 
తన శిష్యులవడంచేత వాళ్లని రక్షించా డని నా అభిప్రాయం. ఆయనను ధృష్టద్యుమ్నుడు 
చంపివేశాడు. 


ఇప్పుడు సేనాపత్యం వహించడానికి సమర్ధుడు నీ వొక్కడవే కనబడుచున్నావు. 
అందుచేత సైన్యాన్ని నడిపి నాకు విజయం చేకూర్చుము అన్నాడు. 

ఇలా చెపుతూ సంజయుడు ధృతరాష్టునితో ఇలా అన్నాడు- రాజా! భీష్ముడు 
కొట్టబడిన తరువాత, [ద్రోణుడు కూడ మరణించిన తరువాత కూడ కర్ణుడు జయిస్తాడు 
అని నీ పుత్రునకు చాల బలమైన ఆశ ఉంది. 


ఆశా బలవతీ రాజన్‌ పుత్రస్య తవ చాభవత్‌, 
హతే భీష్మే చ ద్రోణే చ కర్గో జేష్యతి పాబ్దవాన్‌. (కర్ణపర్వం. 10. 38) 


ఆ ఆశతోనే అతడు కర్గునితో - “సూత్రపుత్రా! పాండవులు నీ ఎదుట నిలబడి 
యుద్ధం చేయడానికి కోరుకొనరు” అన్నాడు. 


కర్ణుడు సేనాపత్యం వహించడానికి అంగీకరించి - “నేను కృష్ణుణ్లీ పాండవులనూ 
కూడ తప్పక సంహరిస్తాను” అని దుర్యోధనునికి ధైర్యం చెప్పాడు. 

కర్ణుణ్ణి యథావిధిగా సేనాపతి పదంలో అభిషిక్తుణ్ణి చేశారు. అపు దాతడు ద్విగుణీ 
భూత మైన ఉత్సాహంతో దేవతలతో కూడిన స్కందుడు వలె ప్రకాశించాడు. 


కర్ణుని సేనాపత్యంలో యుద్దప్రారంభం 
కర్ణుని సేనాపతిగా చేసికొని అర్ధరాత్రియందే కౌరవులు యుద్దానికి తగిన సంనాహా 
లన్నీ ప్రారంభించారు. అది చూచి పాండవులు సిద్ధ మయ్యారు. 


కౌరవులు మకరవ్యూహం నిర్మించుకొనగా పాండవులు అర్థచం[ద్రవ్యూహం 
నిర్మించుకొన్నారు. యుద్ధం ప్రారంభ మయింది. ఎందరో సైనికులు నేలమీద 
ఒరిగిపోతున్నారు. 


భీమసేనుడు గజారూఢుడై శత్రుసైన్యం మధ్య ప్రవేశించి మథించివేస్తున్నాడు. 
అది చూచి కులూతరాజైన క్షేమధూతి గజము నెక్కి వచ్చి భీముణ్ణి ఎదిరించాడు. యుద్ధంలో 
ఇద్దరి ఏనుగులూ కూడ మరణించగా భీముడు ఖడ్గంతో క్షేమధూతి శిరస్సు ఛేదించాడు. 


కర్ణపర్వము 637 
౯9 


కేకయదేశీయు లైన విందానువిందులు సాత్యకితో యుద్దానికి తలబడ్డారు. సాత్యకి 
వాళ్లిద్దరినీ సంహరించాడు. 

ద్రౌపదీపుత్రు లైన ప్రతివింధ్య - (శ్రుతకర్మలు చిత్రసేన - చిత్రులను సంహరించారు. 
కౌరవసేన పారిపోతూండగా అశ్వత్థామ భీమునితో యుద్దానికి తలబడ్డాడు. ఘోరమైన 
యుద్దం చేసి ఆ మహావీరులిద్దరూ కూడ తమ రథాల మీద కూలబడగానే వాళ్ల సారథులు 
రథాలను రణరంగం నుండి దూరంగా తీసికొనిపోయారు. 


అర్జునుడు సంశప్తకులతో యుద్ధం చేసి అనేకసైనికులను సంహరించాడు. అదిచూచి 
కృష్ణార్జునులు అజేయు లని వర్ణిస్తూ ఆకాశం నుండి సిద్దచారణాదుల మాటలు 
వినవచ్చాయి. 


అశ్వత్థామ కృష్ణార్ణునులను ఎదిరించాడు. అప్పుడు అర్జునుడు కృష్ణునితో - 
“సంశప్తకులను ఇంకా సంహరించవలసి ఉంది. ఇక్కడ అశ్వత్థామ యుద్దానికి 
పిలుస్తున్నాడు; ఎటు వైపు వెళ్లాలో తెలియడం లేదు” అన్నాడు. 

కృష్ణుడు రథాన్ని అశ్వత్థామ వైపు తీసికొని వెళ్లాడు. ఇద్దరూ కూడ పరస్పరమూ 
బాణవర్షం కురిపించుకొన్నారు. అశ్వత్థామ కేవలం ధనస్సునుండే కాక తన శరీరంలోని 
వివిధములైన అవయవాలనుండి కూడ బాణవర్షం కురిపించాడు. అప్పుడు కృష్ణార్దును 
-లిద్ధరూ ఈ శరపంజరం నుండి బైటకు రాజాల రని చూచినవా ళ్లందరూ 
అనుకొంటున్నారు. అశ్వత్థామ కూడ ఉత్సాహంతో సింహనాదం చేస్తున్నాడు. 

అయితే అర్జునుడు ఆ శరా లన్నింటినీ సూర్యుడు మంచును తొలగించినట్లు 
తొలగించివేశాడు. ఇక్కడినుండే సంశప్తకులను కూడ బాణాలతో అంతమొదించాడు. 
అతని బాణాలు క్రోశు దూరంలో ఉన్న లక్ష్యాలను చీల్చివేస్తున్నాయి. అశ్వత్థామ రథాశ్వాలు 
అర్జునుని బాణామాతాలకు నిలవజాలక ఆతనితో సహా రథాన్ని దూరంగా 
తీసికొనిపోయాయి. అశ్వత్థామ తిరిగి వచ్చి అర్జునునితో యుద్ధం చేయడానికి ప్రయత్నించ 
లేదు. 


మగధదేశీయు లైన దండధార - దండులు గజాధిరూఢులై వచ్చి అర్జునుణ్ణి 
ఎదిరించగా ఆ సోదరుల నిద్దరినీ కూడ అర్జునుడు వధించాడు. 

అర్జునుడు మళ్లీ సంశప్తకుల సేనలో ప్రవేశించి శత్రుసంహారం చేశాడు. చాల 
విలువైన ఎన్నో రథాలు విరిగిపోయి, అగ్నిచేత, లేదా గాలిచేత, జల ప్రవాహంచేత భగ్నములై 
పడిపోయిన ధనికుల భవనాల వలె పడి ఉన్నాయి. 


638 మహాభారతసారసంగ్రహము 


తే రథాస్తత్ర విధ్వస్తాః పరార్భ్యా భాన్యనేకశః, 

ధనినామివ వేశ్మాని హతాన్యగ్య్యనిలామ్బుభిః. (కర్ణపర్వం. 19.12) 

అర్జునుని బాణాలచేత 'బ్రద్దలైపోయిన కవచాలుగల ఎన్నో ఏనుగులు, పిడుగులకీ, 
అగ్నికీ, గాలికీ కూలిపోయిన, కొండ మీద కట్టిన ఇండ్ల వలె నేలమీద పడి ఉన్నాయి. 

ద్విపాః సంభిన్నవర్మాణో వజ్రాశనిసమైః శరైః, 

పేతుర్గిర్యగ్రవేశ్శాని వజవాతాగ్నిభిర్యథా. (కర్ణపర్వం. 19. 13) 
ఉత్తమవంశాలలో పుట్టిన విద్యావంతులైన పుణ్యాత్ములు అర్జునునిచేత జయింపబడి దేహాల 
చేత భూమినీ, సత్మర్శలచేత స్వర్గాన్నీ పొందారు. 

విజితాః పుణ్యకర్మాణో విశిష్టాభిజన[శ్రుతాః, 

గతాః శరీరైర్వసుధామూర్జితైః కర్శభిర్దివమ్‌. (కర్ణపర్వం. 19. 18) 
కృష్ణుడు- “అర్జునా! వీళ్లతో ఆడుకొంటున్నా వేమిటి? తొందరగా ఈ సంశప్తకుల సంహారం 
పూర్తిచేసి కర్లుని వధించే ప్రయత్నం చెయ్యి” అన్నాడు. 

అర్జునుడు సరే అని వాళ్ల నందరినీ అతి శీఘ్రంగా సంహరించాడు. కృష్ణుడు 
అర్జునుణ్ణి ప్రశంసించి - “యుద్ధభూమి ఏ విధంగా అనేక మైన మృతశరీరాలతోను, 
భగ్నరథాదులతోను సంకులంగా ఉన్నదో చూడు” అని చూపిస్తూ కౌరవసైన్యం వైపు 
రథం నడిపించాడు. 


ఇంతలో కౌరవసైన్యంలో శంఖదుందుభ్యాదుల ధ్వనీ, సేనల కలకలధ్వనీ 
వినబడ్డాయి. కృష్ణార్జునులు సైన్యంలో ప్రవేశించి చూచుసరికి పాండ్యుడు కౌరవ 
సైన్యాన్నంతనీ మథించేస్తున్నాడు. అది చూచి వాళ్లు ఆశ్చర్యపడ్డారు. 

మహావీరుడు, పరాక్రమాహంకారవంతుడూ అయిన ఆ పాండ్యుడు దుర్యోధనుని 
పక్షంలో ఉండి యుద్ధం చేస్తూన్న పులిందులను, ఖసులను, బాహ్లీకులను, నిషాదులను 
ఆంధ్రులను, కుంతలులను, దాక్షిణాత్యులను, భోజులను సంహరిస్తూన్నాడు - 

పులిన్షఖస బాహ్లీకనిషాదాన్ధకకున్తలాన్‌, 

దాక్షిణాత్యాంశ్చ భోజాంశ్చ శూరాన్‌ సంగ్రామకర్మశాన్‌ 

విశస్తకవచాన్‌ బాణైః కృత్వా చైవాకరోత్‌ వ్యసూన్‌. (కర్ణపర్వం. 19. 11,12) 

సైన్యా న్నంతనీ ధ్వంసం చేస్తూన్న ఆ పాండ్యనరేశుణ్ణి చూచి అశ్వత్థామ - 
“వీరోత్తమా! ఈ సైన్యంలో నీతో యుద్ధం చేయగలవాడను నేనొకడనే ఉన్నాను. ఆ 
సామాన్యులతో ఎందుకు, నాతో యుద్దానికి రా” అని పిలచాడు. 


కర్ణపర్వము 639 
౯ 


వాళ్లిద్దరి మధ్యా జరిగిన మహాయుద్ధంలో అశ్వత్థామ ఆ రాజును వధించాడు. 
పాండవ - కౌరవసైన్యాల మధ్య భయంకర మైన యుద్ధం జరిగింది. ఎందరో మహా 
వీరులు మరణించారు. 


ఇంతలో దుర్యోధనుడు పెద్ద గజసేనను పాండవసైన్యం మీదికి పంపాడు. 
గజయుద్ధంలో ప్రవీణు లైన అంగ - వంగ - పుండ్ర - మగధ - తామ్రలిప్త - మేకల 
- కోసల - మద్ర - దశార్ణ - నిషధ - కలింగదేశీయులు తమ తమ గజసేనలతో 
యుద్ధరంగంలో ప్రవేశించారు. 


పాండవులు, సాత్యకి మొద లైన మహావీరులు ఆ సైన్యాన్ని ఎదుర్మొని నశింపచేశారు. 
కౌరవసైన్యాలు భయపడి కర్టుని వద్దకు వెళ్లిపోయాయి. 

దుఃశాసనుడు సహదేవునితో యుద్దం చేసి పరాజితు డయ్యాడు. 

కర్ణ - నకులుల మధ్య తీవ్ర మైన యుద్ధం జరిగింది. కర్గుడు నకులుని ఓడించి, 


కుంతికి మాట ఇచ్చి ఉండడం చేత ఆతనిని వధించకుండా వదిలివేశాడు. పిమ్మట 
కర్ణుడు పాంచాలసైన్యాలను ఓడించాడు. 


యుయుత్సువు కౌరవసైన్యాలను పారిపోయే టట్లు చేస్తూండగా చూచి శకునిపుత్రు 
దైన ఉలూకుడు వానిని ఎదిరించి ఓడించాడు. 


(శుతకర్మ అను ధార్తరాష్టునకు శతానీకునితోను, శ్రుతసోమునికి శకునితోను 
ద్వంద్వయుద్ధం జరిగింది. శకుని ఆనాడు పాండవ సైన్యాన్ని నశింపచేశాడు. కృపాచార్యుడు 
ధృష్టద్యుమ్నునితోను, కృతవర్మ శిఖండితోను ద్వంద్వయుద్దానికి తలబడ్డారు. శిఖండి 
పరాజితుడై యుద్ధరంగం విడచి వెళ్లిపోయాడు. 

అర్జునుడు కౌరవసైన్యా న్నంతనీ, వాయువు దూదిపింజెలను ఎగురు కొట్టి వేసి 
నట్లు ఎగురుగొట్టి వేస్తున్నాడు. అప్పుడు త్రిగర్తులు, శిబులు, శాల్వులూ, సంశప్తకులు, 
నారాయణబలము, కౌరవులు - అందరూ ఒక్కుమ్మడిగా అర్జునునిమీదికి విరుచుకొని 
పడ్డారు. 

సత్యసేనుడు, చంద్రదేవుడు, మిత్రదేవుడు, శ్రుతంజయుడు, సుశ్రుతుని పుత్రుడైన 
చిత్రసేనుడు, మిత్రవర్మా అర్జునుని మీదికి వచ్చారు. త్రిగర్తరాజు సోదరులతోను, 
పుత్రులతోను కలిసి యుద్దానికి వచ్చాడు. ఈ సైన్యా లన్నీ అర్జునుని వద్దకు, నదు లన్నీ 
సముద్రంలోనికి వెళ్లి నట్లు వెళ్లాయి. గరుత్ముంతుని చేరిన సర్పాల వలె నశించాయి. 


640 మహాభారతసారసంగ్రహము 


అర్జునుడు ఆ రాజుల నందరినీ సంహరించాడు. ఆ సైన్యం అర్జునుని ఎదుట నిలబడజాలక 
యుద్ధభూమిని విడచి పారిపోయింది. 

యుద్ధరంగంలో బాణవర్షం కురిపిస్తూ తన సైన్యాన్ని సంహరిస్తూన్న యుధిష్టిరుని 
చూచి స్వయంగా దుర్యోధనుడే ఆతనిని ఎదుర్కొన్నాడు. యుధిష్టిరుడు దుర్యోధనుని 
సారథిని అశ్వాలను చంపివేసి ఆతనిని విరథుని చేయగా అతడు నేలమీద కూర్చుండి 
పోయాడు. దుర్యోధనుని చుట్టూ కర్ణ - అశ్వత్థామ - కృపాదులు చేరి అతనిని రక్షిస్తూండగా 
పాండవులు యుధిష్టిరుని సంరక్షించారు. 

పాంచాల - కౌరవ సైన్యాల మధ్య తుములసంగ్రామం చెలరేగింది. అపరాహ్హం 
గడిచేసరికి గొప్ప సేనాక్షయం జరిగింది. 


విరథు డైన దుర్యోధనుడు మరొక రథంమీద వచ్చి యుధిష్టిరుణ్ణి ఎదిరించాడు. 
ఘోర మైన యుద్ధం జరిగింది. చివరికి దుర్యోధనుడు యుధిష్టిరుణ్ణి వధించడానికై గద 
ధరించి ఆతనిమీదికి వస్తూండగా చూచి యుధిష్టిరుడు వానిపై ఒక మహాశక్తిని 
ప్రయోగించాడు. అది వాని కవచాన్ని బ్రద్దలుకొట్టి వక్షస్థలంమీద తీవ్రమైన ఆఘాతాన్ని 
కలిగించింది. దానితో దుర్యోధనుడు స్పృహ తప్పి పడిపోయాడు. 


అది చూచి భీముడు యుధిష్టిరునితో - “నేను వీనిని వధిస్తా నని ప్రతిజ్ఞ చేశాను 
కదా? నువ్వు చంపవద్దు” అనడం చేత యుధిష్టిరు డాతనిని వధించకుండా విడిచిపెట్టాడు- 
భీమస్తమాహ చ తతః ప్రతిజ్ఞామనుచిన్తయన్‌, 
నాయం వధ్యస్తవ నృప ఇత్యుక్తః స న్యవర్తత. (కర్ణపర్వం. 29. 383) 
ఇంతట్లో కృతవర్మ దుర్యోధనుని వద్దకు వెళ్లి ఆతనిని రక్షించాడు. కృతవర్మను చూచి 
భీముడు గదాధారియై ఆతనిపై దుమికాడు. 
కౌరవసైన్యాలు కర్ణునితో మళ్లీ వచ్చి పాండవ సైన్యాలతో యుద్ధం ప్రారంభించాయి. 
ఘోర మైన యుద్ధం ప్రారంభ మైంది. 
ఇంతలో కృష్ణార్ణునులు ఆహ్నికకృత్యా లన్నీ పూర్తి చేసికొని, యథావిధిగా ప్రభువైన 
రుద్రుణ్ణి పూజించి, ధృష్టద్యుమ్నాదులతో కలిసి రణరంగంలో ప్రవేశించారు. 
అథ పురుషవరౌ కృతాహ్నికౌ 
భవమభిపూజ్య యథావిధి ప్రభుమ్‌, 
అరివధకృతనిశ్చయౌ ద్రుతం 
తవ బలమర్హునకేశవా సృతౌ. (కర్ణపర్వం. 30. 183) 


కర్ణపర్వము 641 
౯9 


అర్జునుడు గాండీవాన్ని సారించి బాణవర్షం కురిపించడం ప్రారంభించాడు. అది చూచి 
దుర్యోధనుడు అర్జునుణ్ణి ఎదిరించాడు. వానిమీద అర్జునుడు ప్రయోగించిన భయంకర 
మైన శరాన్ని కర్ణుడు మధ్యలోనే ఖండించివేశాడు. 


అర్జునుడు కర్ణుని ధనస్సును, కృపుని ధనస్సునూ కూడ ఛేదించాడు. అట్లే అశ్వత్థామ 
ధనస్సును, కృతవర్మ ధనస్సును, దుఃశాసనుని ధనస్సునూ కూడ ఛేదించి కొందరి అశ్వాలను 
రథాలను ధ్వంసం చేశాడు. కర్గునిమీదికి వెళ్లాడు. అంతవరకు సాత్యకితో యుద్ధం 
చేస్తూన్న కర్ణుడు అర్జునుని వైపు తిరిగాడు. 

అయితే సాత్యకి కర్ణుణ్ణి విడవకుండా ఆతనిపై బాణవర్షం కురిపించాడు. 
యుధామన్యువు, శిఖండి, పాండవపుత్రులు, యుధిష్టిరుడు మొదలైనవారు సైన్యాలతో 
కర్గుణ్ణి చుట్టుముట్టారు. కర్ణుడు అస్త్రాలతో ఎదుర్కొన్నాడు. అర్జునుడు వాని అస్త్రాలన్నీ 
భగ్నం చేశాడు. సాయంకాలం అవగానే కౌరవసైన్యా లన్నీ యుద్ధభూమిని విడిచి 
వెళ్లిపోయాయి. పాండవులు కూడ తమ శిబిరాలు చేరారు. 


రాత్రి కర్ణాదుల మంతనాలు 


తమ సైన్యం అంతా ఆ విధంగా నశిస్తూన్నందుకు చింతిస్తూ కర్ణదుర్యోధనాదులు 
ఆ రాత్రి తమ కర్తవ్యాన్ని గూర్చి ఆలోచనలు ప్రారంభించారు. కర్ణుడు కోపావేశంతో ఒక 
చెయ్యి రెండవ చేతిలో వేసి మర్దిస్తూ - “అర్జునుడు ఎల్లప్పుడు సంసిద్దుడుగా ఉంటాడు. 
గట్టివాడు. నేర్పరి. ధైర్యవంతుడు. సమయానికి అనుగుణంగా కృష్ణుడు అతనికి ఏం 
చెయ్యాలో బోధిస్తూంటాడు. అతడు హటాత్తుగా అస్త్రాలు ప్రయోగించి ఈనాడు మనలను 
మోసగించాడు. రాజా! రేపు నేను వాని ఆటలు సాగనివ్వను” అన్నాడు. అందరూ 
విశ్రమించారు. 


మరునాదు రెండు సైన్యాలూ యుద్ధసన్నద్ధం అయ్యాయి. “కర్ణుణ్ణి మించిన వీరుడు 
లేదు; తప్పక మనకు జయం సంపాదిస్తాడు” అను ధీమాతో ఉన్నాడు దుర్యోధనుడు. 

రాజా! నేడు అర్జునునితో తలబడతాను. ఆతనిని సంహరించ నైనా సంహరిస్తాను, 
నే నైనా మరణిస్తాను. 

నాకు అనేక మైన కార్యా లుండడంచేత, అర్జునునికి కూడ అనేకమైన పను 
లుండడంచేత మెం ద్వంద్వయుద్ధం చేయడానికి ఇన్నాళ్లూ కుదరలేదు. 

బహుత్వాన్మమ కార్యాణాం తథా పార్థస్య భారత, 

నాభూత్‌ సమాగమో రాజన్‌ మమ చైవార్డునస్య చ. (కర్ణపర్వం. 31. 36) 


642 మహాభారతసారసంగ్రహము 


పెద్ద లక్ష్యాన్ని ఛేదించడంలోను, చురుకుతనంలోను, దూరంగా వెళ్లడంలోను లేదా 
విసరడంలోను, సౌష్టవంలోను, అస్ర్రప్రయోగంలోను, ప్రాణబలంలోను, శౌర్యంలోను, 
విజ్ఞానంలోను, పరాక్రమంలోను, నిమిత్తాలను తెలిసికొనడంలోను, సవ్యసాచికి నాతో 
ఏ మాత్రము సామ్యం లేదు. 


నా వద్ద దివ్య మైన విజయం అను ధనస్సు ఉన్నది. విశ్వకర్మ దీనిని నిర్మించి 
ఇంద్రున కిచ్చాడు. దీనితో ఇంద్రుడు దైత్యులను సంహరించి దీనిని పరశురామున 
కిచ్చాడు. ఆయన నాకిచ్చాడు. ఇది గాండీవం కంటె గొప్పది. యుద్ధంలో నన్నెవ్వరూ 
ఎదుర్శొనలేరు. 


అయితే నేను ఏ విషయాలలో అర్జునునికంటె హీనుడనో అవి కూడ నీకు చెప్పాలి. 
ఆతని ధనస్సు కున్న నారి దివ్య మైనది. అంబులపొదులు అక్షయ్యములు. సారథి కృష్ణుడు. 
నాకు అలాంటి సారధి లేడు. అర్జునునకు అగ్ని ఇచ్చిన అభేద్యమైన రథం ఉంది; 
మనోజవా లైన అశ్వా లున్నాయి, ఆశ్చర్యకర మైన వానరు డున్న ధ్వజం ఉంది. 


శల్యుడు అన్ని విధాలా సారథ్యం చేయడంలో కృష్ణునితో సమానుడు. అతడు 
నాకు సారథ్యం చేస్తే మనకు విజయం లభించడం తథ్యం. నారాచబాణాలు మోసుకొంటూ 
చాల బళ్లూ మంచి అశ్వాలు పూన్చిన రథాలు నా వెనుకనే ఉండాలి. అప్పుడు నేను 
అర్జునుని కంటె అధిక బలవంతుడ నవుతాను. తొందరగా ఇవి ఏర్పరచుము. మనం 
తప్పక పాండవులను జయిస్తాం.” అని కర్గుడు దుర్యోధనునితో అన్నాడు. 


తప్పక అవన్నీ సమకూరుస్తాను అని అంటూ దుర్యోధనుడు మద్రరా జైన శల్యుని 
వద్దకు వెళ్లి కర్ణునికి సారథిగా ఉండవలసిందిగా ఆతనిని కోరాడు. 


దుర్యోధనుని మాటలు వినగానే శల్యుడు కోధోద్రిక్తు డయ్యాడు. “ఒక మహారాజును 
సూతపుత్రునకు సారథ్యం చేయ మనడం గొప్ప అవమానం. ఇంతటి అవమానాన్ని 
నేను సహించను. కర్ణుడు నా కంటె గొప్పవా డనుకొంటున్నావా? రమ్మనుము, నా 
బలం ఎట్టిదో చూపిస్తాను వానికి. ఇంత అవమానం చేసిన నీ పక్షాన ఉండి యుద్ధం 
చెయ్యను” అని అంటూ అతడు రాజుల మధ్యనుండి లేచి వెళ్లిపోయాడు. 


దుర్యోధనుడు ఆతని వెనుకనే వెళ్లి బ్రతిమాలాడు - “మద్రరాజా! నా మాటలలోని 
అభిప్రాయం ఏమో తెలుసుకో. కర్ణుడు నీకంటె గొప్పవాడు కాడు. నేను నిన్ను ఏమాత్రమూ 
శంకించడం లేదు. మద్రరాజు ఏనాడూ అన్ఫత మైన దానిని చెయ్యడు కదా? పురుషోత్తము 
లైన స్‌ పూర్వు లందరూ బుతమునే (సత్యమునే) పలికేవారు. అందుచేతనే నీ పేరు 


కర్ణపర్వము 643 
౯9 


“ఆరాయని” (- బుతమునే పలికేవాళ్ల వంశంలో జనించినవాడు). యుద్ధంలో నీవు 
శత్రువులకు శల్యం వలె ఉంటావు గాన నీకు శల్యు డను పేరు ప్రసిద్ధిలోనికి వచ్చినది.” 


కర్గుడు నీ కంటె గొప్ప వీరుడు కాడు; నేనూ కాను. కర్గునిలో అర్జునునికంటె 
ఎక్కువ గుణాలున్నాయి. నువ్వు కృష్ణుని కంటె గొప్పవాడ వని లోకు లందరూ 
చెప్పుకొంటూంటారు. కర్షుడు అర్జునుని కంటె అ(స్తాలలో గొప్పవా దైతే, నువ్వు 
అశ్వజ్ఞానంలో కృష్ణునికంటె గొప్పవాడవు. అతనికి తెలిసిన అశ్వహృదయంకంటె రెట్టింపు 
నీకు తెలుసు. అందుచేత నువ్వు సారథ్యం చెయ్యా లని కోరుతున్నాను. 


దుర్యోధనుని మాటలు విని శల్యుడు - దుర్యోధనా! నేను కృష్ణుని కంటె గొప్పవాడ 
నని సైన్యమధ్యలో నువ్వు అంటున్నావు గాన నీ విషయంలో నాకు ప్రీతి ఏర్పడింది. 
సారథ్యం చేస్తాను. 

యన్మాం బ్రవీషి గాన్ఫారే మధ్యే సైన్యస్య కౌరవ, 

విశిష్టం దేవకీపుత్రాత్‌ ప్రీతిమానస్యహం త్వయి. (కర్ణపర్వం. 32. 63) 
అయితే ఒక సమయం (షరతు) ఉంది. నేను కర్గుని విషయంలో నా ఇష్టం వచ్చి నట్లు 
మాట్లాడుతూంటాను. దానిని అతడు సహించాలి. అన్నాడు. కర్ణ - దుర్యోధనులు 
అంగీకరించారు. 


త్రిపురోత్పత్తి వృత్తాంతం 
“సారథ్యం చేయడం అవమానకరం కాదు అని చెప్పడానికై దుర్యోధనుడు శల్యునకు 
త్రిపురోత్పత్తిని గూర్చి ఇలా చెప్పాడు - “మద్రరాజా! పూర్వం దేవ - అసురుల మధ్య 
ఘోర మైన యుద్ధం జరిగింది. అసురులు ఓడిపోయారు. అప్పుడు తారకుని పుత్రులైన 
తారాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అను దైత్యులు తీవ్రమైన తపస్సు చేసి (బ్రహ్మదేవుణ్ణి 
సంతోషపెట్టారు. తమకు అమరత్వం ఇవ్వ మని ఆయనను కోరారు. మరణం లేకుండా 
ఉండే టట్లు వరం ఇవ్వడం శక్యం కాదని (బ్రహ్మదేవు డన్నాడు. 


“అట్లయితే - మేము మూడు పురాలలో ఉంటూ వాటితో పాటు వెయ్యి 
సంవత్సరాలు ఈ భూమండలం అంతా నిర్భయంగా సంచరించే టట్లు వరం ఇయ్యి. 
వేయి సంవత్సరాల తరవాత మేం మళ్లీ కలుస్తాం. ఈ మూడు నగరాలు ఒక్కటెపోతాయి. 
అవి అలా కలిసినప్పుడు ఎవ్వడు వీటిని భేదిస్తాడో అతడు మాకు మృత్యువు అవవచ్చును.” 
అని వాళ్లన్నారు. 


644 మహాభారతసారసంగ్రహము 


బ్రహ్మ ఆ వరం ఇచ్చాడు. వాళ్లు సంతోషిస్తూ మయుణ్ణి కోరగా అతడు 
సువర్ణమయము, రజతమయము, అయోమయము అయిన మూడు విశాలము లైన, 
వంద యోజనాల పొడవు వెడల్పూ గల పురాలు నిర్మించాడు. ఆ మూడు పురాలను 
వరుసగా తారకాక్ష - కమలాక్ష - విద్యున్నాలులు పాలించారు. వాళ్లు అస్త్రాల ప్రభావంతో 
మూడు లోకాలను జయించారు. కోట్ల కొలది దానవవీరులు వాళ్ల వద్దకు వచ్చి చేరారు. 

ఆ పురంలో నివసించే వాళ్లు మనస్సులో ఏది కోరితే దానిని మయుడు వెంటనే 
సృష్టించి ఇచ్చేవాడు. తారకాక్షుని కుమారు డైన హరి బ్రహ్మదేవుని ఉద్దేశించి ఘోర మైన 
తపస్సు చేసి “మా పురంలో ఒక పెద్ద దిగుడుబావి ఏర్పడే టట్లు, దానిలో పడవేసిన 
గాయపడ్డవాళ్లు వెంటనే దృఢమైన, బలమైన శరీరాలతో బైటకు వచ్చే టట్లు వరం 
ఇయ్యి” అని కోరి ఆ వరం పొందాడు. 


దానిలో పడవేసిన మృతు డైన దానవుడు ఎవ డైనా తన పూర్వరూపవేషాదులతో, 
ద్విగుణీభూతమైన బలోత్సాహాదులతో జీవించి బైటకు వస్తూండేవాడు. ఆ విధంగా 
దానవులు లోకాల నన్నింటినీ బాధిస్తూండేవారు. 

ఇంద్రాది దేవతలు (బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి మొరపెట్టుకొన్నారు. అప్పుడు 
(బ్రహ్మదేవుడు - “ఆ మూడు పురాలను ఒకే బాణంతో భేదించాలి. అందుకు రుడు 
డొక్కడే సమర్ధుడు. ఆయనను ప్రార్థిద్దాం; నడవండి” అంటూ దేవతలతో కలిసి వెళ్లి 
లేజోరాశి యైన ఆ ఉమాపతి నగరికి వెళ్లాడు. ఆయనను దేవత లందరూ స్తుతించారు. 
(కర్ణపర్వం 33 అధ్యాయంలో 55-62 శ్లోకాలు రుద్రస్తుతి). 

రుద్రుడు సంతోషించి ఏమి కావా లని అడగగా బ్రహ్మదేవు డా విషయం అంతా 
తెలిపి ఆ దానవులను సంహరింపు మని కోరాడు. 


అప్పుడు శివుడు - “ఆ దానవు లందరినీ నశింపచేయవలసిందే. మీకు నా 
బలంలో సగం ఇస్తాను. మీ రందరూ కలిసి సంహరించండి” అన్నాడు. 


“మా అందరి తేజస్సుకంటె వాళ్ల తేజస్సు రెట్టింపు ఉంటుంది. అందుచేత మేం 
వాళ్లను సంహరింపజాలం. నీ అర్ధబలాన్ని భరించే శక్తి కూడ మాకు లేదు” అని దేవత 
లన్నారు. 

“అట్లెతే మీ అందరి బలార్ధం నేను తీసికొని వాళ్లను సంహరిస్తాను” అన్నాడు 
శివుడు. వాళ్లంగీకరించారు. పష శివుడు వాళ్ల అందరి అర్ధతేజస్సును గ్రహించి 
మహాతేజఃశాలి అయ్యాడు. ఆనాటి నుండి శంకరుడు మహాదేవు డను పేరుతో 
ప్రసిద్ధుడయ్యాడు. 


కర్ణపర్వము 645 
౯ 


స తు దేవో జవేనాసీత్‌ సర్వేభ్యో బలవత్తరః, 

మహాదేవ ఇతి ఖ్యాతస్తతః ప్రభృతి శంకరః. (కర్ణపర్వం. 34. 13) 

“అయితే దానవసంహారార్థం నా కొక రథమూ, ధనుర్చాణాలూ ఏర్పరచండి” 
అని మహాదేవు డన్నాడు. 

అప్పుడు దేవతలు విష్ణు - సోమ - అగ్నులను బాణంగాను, సంవత్సరాన్ని 
ధనుస్సుగాను, సావిత్రిని నారిగాను చేశారు. మూడు లోకాలలోని వివిధమూర్త పదార్థాలను 
రథంగాను, వివిధ రథాంగాలుగాను, చతుర్దిక్సాలకులను అశ్వాలుగాను, ధర్మ - సత్వ 
- తపస్‌ - అర్థాలను కళ్లాలుగాను, ధృతరాష్ట్రుడు మొదలైన పదిమంది నాగరాజులను 
పగ్గాలుగాను నిర్మించారు. 


మహాదేవుడు అది చూచి సారథి ఎవరు అని అడిగాడు. 


నీవు ఎవరిని కోరుతావో ఆతనిని సారథినిగా చేస్తాం అని దేవత లన్నారు. “నా 
కంటె కూడ ఎవడు శ్రేష్ణుడో ఆతనిని మీరే ఆలోచించి సారథిగా చెయ్యండి” అన్నాడు 
మహాదేవుడు. 

తానబ్రవీత్స్పునర్దేవో మత్తః గ్రేష్టతరో హియః, 

తం సారథిం కురుధ్వం మే స్వయం సంచిన్య మా చిరమ్‌. (కర్ణపర్వం. ౩4. 63) 

దేవత లాలోచించి పితామహుణ్జి ప్రార్థించగా ఆయన సారథ్యం చేయడానికి 
అంగీకరించాడు. 


కొంత కాలానికి ఆ మూడు పురాలు ఏకత్వాన్ని పొందగా మహాదేవుడు వాటిని 
ఒక్క బాణంతో నశింపచేశాడు. 

“శల్యా! (బ్రహ్మదేవుడు మహాదేవునికి సారథ్యం చేసినట్లుగా నీవు కూడ కర్షునికి 
సారథ్యం చెయాలి” అని దుర్యోధనుడు శల్యుణ్ణి అభ్యర్థిస్తూ ఇంకా ఇలా అన్నాడు- 

శల్యా! ఒకనాడు ఒక బ్రాహ్మణుడు నా తండ్రివద్దకు వచ్చి పూర్వం జరిగిన ఒక 
వృత్తాంతం చెప్పాడు. అది విను. భార్గవకులంలో పుట్టిన రాముడు శివునికై తపస్సు 
చేశాడు. శివుడు ప్రత్యక్షమై ఆతని మనస్సులోని కోరిక తెలుసుకొని - రామా! నీ వేమి 
కావా లని కోరుతున్నావో నాకు తెలుసు. కాని ముందుగా నిన్ను నువ్వు పవిత్రుణ్ణి 
చేసుకో. అప్పుడు నీకు అన్ని అస్రాలూ ఇస్తాను. అసమర్భు డైన అపాత్రుణ్ణి అస్త్రాలు 
దహించివేస్తాయి. 


646 మహాభారతసారసంగ్రహము 


దాస్యామి తే తదాస్తాణి యదా పూతో భవిష్యసి, 

అపాత్రమసమర్థం చ దహన్యస్రాణి భార్గవ. (కర్ణపర్వం. 34. 133) 

భార్గవరాముడు శివునకు నమస్కరించి “దేవేశా! అస్త్రాలు గ్రహించడానికి నేను 
యోగ్యుడ నని నేనెప్పుడు అనుకొంటానో అప్పుడే నేను గ్రహిస్తాను.” అని చెప్పి మళ్లీ 
తీవ్రమైన తపస్సు చేశాడు. 

మహాదేవుడు ప్రసన్నుడై పార్వతి సమక్షంలోను, దేవతాదుల సమక్షంలోను ఆ 
భార్గవరాముని గుణాలను మెచ్చుకొన్నాడు. 

ఒక మారు దేవతలను దైత్యులు బాధించగా వాళ్లు శంకరుని దగ్గరికి వెళ్లీ రక్షింపుమని 
మొర పెట్టుకొన్నారు. శంకరుడు భార్గవరాముని పిలిచి - “దానవులను సంహరించి 
దేవతలకు సాహాయ్యం చెయ్యి” అని ఆదేశించాడు. 

“అస్త్రవిద్య తెలియకుండా నే నెట్లు దానవులను సంహరించగలను?” అని రాముడు 
ప్రశ్నించగా - “నేను అనుజ్ఞ ఇస్తున్నాను. వెళ్లు వాళ్లను సంహరించిన తరువాత నీకు 
అన్ని గుణాలు పుష్కలంగా లభిస్తాయి.” అన్నాడు మహాదేవుడు. 

భార్గవరాముడు దైత్యులతో యుద్ధం చేసి వాళ్లను సంహరించాడు. ఆయుధాలచేత 
క్షత మైన ఆతని శరీరాన్ని శివుడు స్పృశించగానే అతడు వ్రణా లన్నీ మానిపోయి 
యథాపూర్వకంగా దృఢకాయు డయ్యాడు. 

అప్పుడు మహాదేవుడు - “భృగునందనా! దానవులు ప్రయోగించిన శస్త్రాల 
ప్రహారాలచేత నీ శరీరానికి ఏ పీడ కలిగిందో దానిచేత నీ మనుష్యకర్మ అంతా పూర్తిగా 
నశించి నీవు పవిత్రుడ వైనావు. నీ కిష్టం వచ్చిన దివ్యాస్తా లన్నీ ఇస్తున్నాను; తీసుకో” 
అని అంటూ అస్త్రా లన్నీ ఆతని కిచ్చాడు. 

భార్గవరాముడు దివ్య మైన ధనుర్వేదాన్ని సంతోషపూర్వకంగా మహాత్ముడైన ఈ 
కర్ణుని కిచ్చాడు. కర్ణునిలో ఏదైన దోషం ఉంటే భార్గవరాముడు వీనికి దివ్యాస్తవిద్య ఇచ్చి 
ఉందేవాడు కాడు. 

ఇతడు సూతకులంలో పుట్టినవాడు కానే కాడు అని నా నిశ్చితాభిప్రాయం. 
ఆదిత్యసమానుదైన, సహజ కవచకుండలధారి మైన మహారథుల, వ్యాఘ్రాన్ని ఆడలేడి 
కంటుందా? 

సర్వథా న హ్యయం శల్య కర్ణః సూతకులోద్భవః, 

సకుణ్ణలం సకవచం దీర్ణబాహుం మహారథమ్‌, 

కథమాదిత్యసదృశం మృగీ వ్యాఘ్రం జనిష్యతి. (కర్ణపర్వం. 34. 161,162) 


కర్ణపర్వము 647 
౯ 


అత్యద్భుతమైన ఇతని ఆకారం చూస్తేనే తెలుస్తుంది - ఇతడు ప్రాకృతపురుషుడు 
కాడని. 

మధ్రాధిపా! బ్రహ్మదేవుడు రుద్రునికి సారథ్యం చేసి నట్లు నువ్వు కూడ కర్గునికి 
సారథ్యం చెయ్యా లని కర్గుని కంటె కూడ గొప్పవాడ వైన నిన్ను మేం కోరుతున్నాం. 

రాజా! శివునికి బ్రహ్మదేవుడు సారథ్యం చేశా డన్న కథ నేను కూడ చాలసార్లు 
విన్నాను. కృష్ణునికి కూడ ఇది తెలిసే ఉంటుంది. అందుచేతనే అర్జునునికి సారథ్యం 
చేస్తున్నాడు. 

అయితే - కర్గుడు అర్జునుణ్ణి వధిస్తే మాత్రం కృష్ణుడు స్వయంగా యుద్ధం చేసి నీ 
సైన్యా న్నంతనీ సంహరించివేస్తాడు. కృష్ణుడు కోపిస్తే నీ వద్ద ఉన్న రాజులలో ఒక్కడు 
కూడ ఆతని ముందు నిలువజాలడు అన్నాడు శల్యుడు. 

ఆ మాటలు విని దుర్యోధనుడు - మహాబాహూ! కర్షుణ్ణి గూర్చి న్‌వు తక్కువ 
అంచనా వేయకు. అతడు ఘటోత్మచాదులైన మాయావులను కూడ సంహరించాడు. 
భీముణ్ణి కూడ ఓడించి అవమానించాడు. ఎందుచేతనో కృష్ణార్ణునుల నిద్దరినీ వధించకుండా 
ఇంతవరకూ ఊరుకొన్నాడు. సాత్యకినీ, ధృష్టద్యుమ్నుణ్ణీ ఓడించాడు. అలాంటి మహారథ్టుని 
పాండవులు ఎలా ఓడించ గలరు? 


బాహువీర్యంలో నీతో సమానుడు పృథివిలో లేడు. నీ ఎదుట సాత్వతులు 
నిలబడలేకపోయారు కదా? బాహుబలంలో కృష్ణుడు నీ కంటె అధిక బలం కలవాడా? 
పార్గుణ్ణి వధిస్తే కృష్ణుడు వాళ్ల సైన్యాన్ని నిలబెడితే, నువ్వుమాత్రం నా సైన్యాన్ని 
నిలబెట్టజాలవా? అన్నాడు. 

శల్యుడు తనకు సారథ్యం చేయడానికి అంగీకరించినందుకు కర్ణుడు సంతోషిస్తూ 
దుర్యోధనునితో - “రాజా! ఈ మద్రరాజు మాటలలో పూర్తి సంతోషం కనబడడం లేదు. 
నువ్వు మధుర మైన మాటలతో మరొకమారు ప్రార్థించు” అన్నాడు. 

అప్పుడు దుర్యోధనుడు శల్యునితో - “శల్యా! ఈనాడు కర్ణుడు అర్జునునితో యుద్ధం 
చేయా లనుకొంటున్నాడు. అందుచేత కృష్ణుడు సారథిగా ఉంటూ అర్జునుణ్ణి ఎలా 
రక్షిస్తున్నాడో అలాగే నీవు కూడ కర్షుణ్ణి రక్షించాలి” అన్నాడు. 

శల్యుడు దుర్యోధనుణ్ణి కౌగలించుకొని - రాజా! నీవు ఈ విధంగా కోరితే నేను 
అన్ని విధాలా ప్రియం చేకూరుస్తాను. అన్ని విధాలా నేను చేయకలిగిన దంతా చేస్తాను. 


648 మహాభారతసారసంగ్రహము 


అయితే నేను మీ హితం కోరుతూ కర్గునితో ఏవైన ప్రియ మైన మాటలు పలికినా, 
అప్రియ మైన మాటలు పలికినా కూడ దానిని నువ్వు, కర్ణుడూ కూడ సహించాలి. 

యత్తు కర్ణమహం బ్రూయాం హితకామః ప్రియాప్రియే, 

మమ తత్‌ క్షమతాం సర్వం భవాన్‌ కర్ణశ్చ సర్వశః. (కర్ణపర్వం. 35. 43) 


అన్నాడు. 

అప్పుడు కర్టుడు శల్యునితో - “మద్రరాజా! ఈశ్వరునకు బ్రహ్మదేవుడు వలె, 
అర్జునునకు కృష్ణుడు వలె నీవు నా హితమునే నిత్యమూ కోరుము” అన్నాడు. 

కర్ణా! ఆత్మనింద, ఆత్మస్తుతి, పరనింద, పరస్తుతి - ఈ నాలుగూ ఆర్యు లెన్నడూ 
చెయ్యరు. 

ఆత్మనిందాత్మపూజా చ పరనిన్గా పరస్తవః, 

అనాచరితమార్యాణాం వృత్తమేతచ్చతుర్విధమ్‌. (కర్ణపర్వం. 85. 45) 

అందుచేత నీకు బాగా అర్థం అవడంకోసం నేను ఏది ఆత్మస్తుతిపూర్వకంగా 
చెప్పినా నువ్వు దానిని ఆ విధంగానే (గ్రహించాలి. 

నేను ఇంద్రునకు కూడ సారథ్యం చేయ గల సామర్థ్యం ఉన్నవాడను. అర్జునునితో 
నీవు యుద్ధం చేసే టప్పుడు నేను అశ్వాలను నడిపిస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు 
అన్నాడు. 

కర్షుని రథం సిద్ధం చేయబడింది. కర్ణుడు, శల్యుడు రథం ఎక్కారు. కర్ణుడు 
శల్యునితో - “శల్యా! రథం నడిపించు. నేడు నేను అర్జునుణ్ణి, వాని సోదరులనూ కూడ 
వధిస్తాను. ఈనాడు ధనంజయుడు నా బాహువీర్యం చూస్తాడు” అన్నాడు. 


ఆ మాటలు విని శల్యుడు - “కర్ణా! అంతమహాపరాక్రమవంతు లైన పాండవులను 
నువ్వెలా చంపగలవు? అర్జునుని గాండీవధ్వని వింటే, భీమసేనుడు గజ సైన్యాన్ని ధ్వంసం 
చేస్తూండగా చూస్తే నీ విలా మాట్లాడవు” అన్నాడు. 

కర్ణుడు ఆతని మాటలు పట్టించుకొనకుండా శీఘ్రంగా నడు అన్నాడు. 


కర్ణుడు బయలుదేరి యుద్ధభూమికి వెడుతూండగా అనేక అపశకునాలు కనబడ్డాయి. 
వాటిని ఏ మాత్రము లెక్కచేయకుండా కర్ణుడు - “భార్గవరాముడు నాకీ అద్భుత మైన 
రథాన్నీ అశ్వాలనీ ఇచ్చారు. దీనిపై వెళ్లి నేను అర్జునుణ్ణి తప్పక సంహరిస్తాను” అని 
ప్రగల్భాలు పలుకుతూండగా శల్యుడు - “నువ్వు అర్జునుణ్ణి సంహరించడం అసంభావ్య 


కర్ణపర్వము 649 
౯9 


మైన విషయం. వాని విషయంలో నీ పరాక్రమం ఎన్నో సార్లు చూచాం కదా” అంటూ 
కర్ణుణ్ణి ఆక్షేపించాడు. 

యుద్ధభూమికి రథారూఢుడై వెడుతూన్న కర్గుడు, తనకు భయపడి అర్జునుడు 
దాగుకున్నాడా అన్నట్లు - “జనులారా! అర్జును డెక్కడున్నాడో తెలిపినవాళ్లకి ఇంత ధనం 
ఇస్తాను, గోవులు ఇస్తాను, బంగారం ఇస్తాను, ప్రీలను ఇస్తాను. ఏది కావా లంటే అది 
ఇస్తాను. కృష్ణార్దునులను వధించి వాళ్ల ధనం అంతా పంచిపెడతాను” అంటూ బిగ్గరగా 
ఘోషిస్తున్నాడు. (ఇది కర్ణపర్వం 38వ సర్గలో 20 శ్లోకాలలో వర్ణింపబడింది). 

ఇది విని ఆతని వెనుకనే వెడుతూన్న దుర్యోధనుడు, ఆతని అనుచరులు చాల 
సంతోషిస్తున్నారు. 

శల్యుడు కర్ణుని మాటలకు వానిని పరిహసిస్తూ - “సూతపుత్రా! అనవసరంగా నీ 
ధనం అంతా ఇలా వ్యర్థంగా త్యజించకు. ఇప్పుడే నీకు అర్జునుడు కనబడతాడు. మూఢుడవు 
వలె ఎందుకు ధనం ఇతరులకు ఇస్తావు? అపాత్రదానం చాల చెడ్డది. పాపం! నీకు 
అర్థం అవడం లేదు. ఈ ధనంతో అనేక యజ్ఞయాగాదులు చేయవచ్చును కదా! 

కృష్ణార్ణునులను వధించా లనుకొనడం అజ్ఞానవిలసితం. ఒక నక్క యుద్ధంలో 
రెండు సింహాలను చంపి నట్లు ఎక్కడా వినలేదు. 

యచ్చ ప్రార్థయసే హన్తుం కృష్ణా మోహాద్‌ వృథైవ తత్‌, 

న హి శుశ్రుమ సంమర్డే క్రోష్టా సింహా నిపాతితౌ. (కర్ణపర్వం. 39. 5) 
నువ్వు కోర శక్యం కానిది కోరుతున్నావు. నీకు మిత్రు లెవరూ ఉన్నట్లు లేదు. ఉంటే 
అగ్నిలో దుముకుతూన్న నిన్ను నివారించి ఉండేవారు. 

నువ్వు చేయదలచుకొన్న పని మెడకు బండ కట్టుకొని చేతులతో సముద్రాన్ని 
ఈదడం వంటిది. పర్వతశిఖరం నుంచి క్రిందికి దుమకడం వంటిది. 

సముద్రతరణం దోర్భ్యాం కణ్ణే బద్ద్వా యథా శిలామ్‌, 

గిర్యగ్రాద్వా నిపతనం తాద్భక్‌ తవ చికీర్షితమ్‌. (కర్ణపర్వం. 39. 8) 

నేను నీ హితమూ దుర్యోధనుని హితమూ కోరి చెపుతున్నాను. సకలసైనికులను 
వ్యూహంగా ఏర్పరచుకొని వాళ్ల రక్షణంలో ఉంటూ యుద్ధం చెయ్యి. అన్నాడు. 


“నేను కేవలం నా బాహుబలంతోనే అర్జునుణ్ణి వధించడానికి సంకల్పించాను. 
నువ్వు మిత్రముఖుడ వైన శత్రువువి. నన్ను భయపెడుతున్నావు” అన్నాడు కర్షుడు. 


650 మహాభారతసారసంగ్రహము 


ఆ మాట విని కర్గుని కింకా కోపం తెప్పించాలను ఉద్దేశంతో శల్యుడు - 
అర్జునుని బాణాలు నీ శరీరాన్ని ఛేదించేస్తూన్నప్పుడు నువ్వు పశ్చాత్తాపం చెందుతావు. 
చిన్న మాంసం ముక్క తిని బ్రతికే నక్క సింహాన్ని ఎదిరించి నట్లు, చెవులపిల్లి మత్తగజాన్ని 
యుద్దానికి పిలిచినట్లు అర్జునుణ్ణి యుద్దానికి పిలవకు. 

ఇంట్లో ఉన్న కుక్క అడవిలో ఉన్న పెద్దపులిని గూర్చి మొరిగి నట్లు నరవ్యాఘ్ర 
మైన అర్జునుని మీద మొరుగుతున్నావు. 

కర్ణా! చుట్టూ చెవులపిల్లు లున్న నక్క కూడ, సింహాన్ని చూడనంతవరకు నేనే 
సింహం అనుకొంటుంది. 

శృగాలో9_పి వనే కర్ణ! శశైః పరివృతో వసన్‌, 

మన్యతే సింహమాత్మానం యావత్‌ సింహం న పశ్యతి. (కర్ణపర్వం. 89. 28) 
ఈ విధంగా శల్యుడు చాల తీవ్రంగా కర్గుణ్ణి అధిక్షేపించాడు. 


కర్ణుడు శల్యుణ్ణి దూషించుట 

మహావీరుడు, ఆత్నాభిమానీ అయిన కర్గుడు తనను ఆ విధంగా అర్జునుని ముందు 
ఎందుకూ పనికిరాని క్షుద్రప్రాణివంటి వానినిగా అధిక్షేపిస్తూ మాటలాడినందుకు 
క్రోధోద్రిక్తుడై ఆతనినీ, ఆతని దేశాన్నీ ఆ దేశంలో నివసించేవాళ్ల ఆచారవ్యవహారాదులను, 
ఆ చుట్టు ప్రక్కల దేశాలలో ఉన్నవాళ్లనీ కూడ తీవ్రంగా నిందిస్తూ ఇలా అన్నాడు- 

శల్యా! గుణవంతులలో ఉన్న గుణాలను గుణవంతుడే గ్రహించగలడు కాని గుణాలు 
లేనివాడు గ్రహింపజాలరు. గుణవిహీనుడ వైన నీకు గుణం ఏమిటో అవగుణం ఏమిటో 
ఎలా తెలుస్తుంది? 

గుణాన్‌ గుణవతాం శల్య గుణవాన్‌ వేత్తి నాగుణః, 

త్వంతు శల్య!గుణైర్తీనః కిం జ్ఞాస్యసి గుణాగుణమ్‌. (కర్ణపర్వం. 40. 2) 
శల్యా! మహాత్ముడైన అర్జునుని మహాస్తాలను, క్రోధాన్నీ వీర్యాన్నీ ధనుర్భాణాలనూ 
గూర్చి నాకు తెలుసు. ఆతని పరాక్రమం ఎలాంటిదో నాకు తెలుసు. 

రాజులలో ్రేష్టు డైన కృష్ణుని మాహాత్యం ఎట్టిదో కూడ నాకు తెలుసు. వాటిని 
గూర్చి నీకే తెలియదు. 

అదే విధంగా నా శక్తిసామర్థ్యాలను గూర్చి కూడ నాకు బాగా తెలుసు. అందుచేతనే 
నేను వాళ్లతో యుద్దానికి సిద్ధపడుతున్నాను. 


కర్ణపర్వము 651 
౯ 


నా దగ్గర పర్వతాన్ని కూడ చీల్చివేయగల భయంకరమైన ఆయుధాలు ఎన్నో 
ఉన్నాయి. వాటిని అర్జునుని మీదా, కృష్ణునిమీదా తప్ప మరెవ్వరిమీదా ప్రయోగించను. 

సమస్త మైన వృష్టివీరుల లక్ష్మి కూడ కృష్ణుని యందు నిక్షిప్తమై ఉంది. సమస్త 
పాండుపుత్రుల జయమూ కూడ అర్జునుని యందు ప్రతిష్టితమై ఉన్నది. 

వాళ్లీద్దరూ కలిసి ఒక రథంమీద నా ఎదుట నిలవడం అనేది నా సుకృతం. ఒక్క 
త్రాడుకు గ్రుచ్చిన రెండు పూసలను వలె వాళ్లిద్దరినీ పేల్చి వేస్తాను, చూస్తూ ఉండు. 

అర్జునునికి గాండీవం ఉంది; ధ్వజంమీద కపి ఉంది. కృష్ణునికి చక్రం ఉంది. 


ధ్వజంమీద తార్‌క్ష్యు డున్నాడు. ఇవన్నీ నాకు ఉత్సాహకారణాలు, ఆనందకారణాలు, 
నీవంటివానికి భయహేతువులు. 


వాళ్లంటేనే భయపడిపోయి నీ విలా అసంబద్ధంగా మాటలాడుతున్నావు! కుత్సితమైన 
దేశంలో పుట్టినవాడా! ఎందుచేతనో వాళ్ల నిద్దరినీ ఇలా పొగడుతున్నావు. వాళ్లిద్దరినీ 
సంహరించిన తరువాత, నిన్నూ నీ బంధువు లందరినీ కూడ సంహరిస్తాను. 


పాపదేశసంజాతుడ వైన ఓ! క్షుద్రా! నేను ఒక్కడను వెయ్యిమంది కృష్ణులను, 
వందలకొలది అర్జునులను సంహరించగలను. నోరు మూసికొని కూర్చో. 


మీ మద్రదేశంలో ఉండే స్త్రీలు, బాలులూ, ముసలివాళ్లూ ఇలాంటి గాథ లన్నీ 
(పాటలన్నీ) చదువుతూ, ఆటలలో పాడుకొంటూ ఉంటారు. అవన్నీ అపుడు మీవాళ్లతో 
కలిసి విను. 


మూఢా! దేశాటనం చేస్తూ ఏ ఏ దేశాలలో ప్రజలు ఎలా ఉంటారో తెలిసికొని 
వచ్చిన విద్వాంసులు రాజసన్నిధిలో మద్రకులను గూర్చి ఏమి చెపుతుంటారో చెపుతాను, 
జాగర్తగా విను; విని సహించు; లేదా సమాధానం చెప్పు. 

మద్రదేశీయుడు మిత్రద్రోహి. అసత్యం పలుకుతాడు. కుటిలస్వభావుడు. 
దురాత్మత్వానికి “పరాకాష్ట ఎక్కడ నైనా ఉంటే అది మధ్రకునిలోనే! 


ఈ దేశంలోని ప్రజలలో ప్రీ పురుషసంబంధం వావీ - వరసా లేకుండా 
జరుగుతూంటుంది. 

పితా పుత్రశ్చ మాతా చ శ్వశ్రూశ్వశురమాతులాః, 

జామాతా దుహితా భ్రాతా నప్తాన్యే తే చ బాన్థవాః 

వయస్యాభ్యాగతాశ్చాన్యే దాసీదాసం చ సంగతమ్‌. 

పుంభిర్విమిశా నార్యశ్చ జ్ఞాతాజ్ఞాతాః స్వయేచ్చయా. (కర్ణపర్వం. 40.25,26) 


652 మహాభారతసారసంగ్రహము 


సదాచారవిహీను లైన వాళ్ళు ఇళ్లలో జొన్నపేలాల పిండీ, మత్యాలు తింటూ, గోమాంసంతో 
కూడ మద్యం త్రాగుతూ అరుస్తుంటారు; అట్టహాసంగా నవ్వుతూంటారు. 

అర్థం లేని పాట లన్నీ పాడుతూంటారు. కామంతో ప్రవర్తిస్తూంటారు. కామంతో 
ఒకరితో ఒకరు ప్రలాపాలు చేస్తూంటారు. అలాంటి వాళ్లలో ధర్మం అనేది ఎలా ఉంటుంది? 

యేషాం గృహేష్వశిష్టానాం సక్తుమత్స్యాశినాం తథా, 

పీత్వా సీధు సగోమాంసం క్రన్దన్తి చ హసన్తి చ. 

గాయన్తి చాప్యబద్దాని ప్రవర్తన్తే చ కామతః, 

కామహప్రలాపినో£_న్యోన్యం తేషు ధర్మః కథం భవేత్‌. (కర్ణపర్వం. 40. 27,28) 

మద్రకుల గర్వానికి అవధు లుండవు. అశుభకర్మలకు మధ్రకులు పెట్టిన పేరు. 
వాళ్లతో స్నేహమూ మంచిది కాదు, వైరమూ మంచిది కాదు. 

మధ్రకులలో స్నేహం నశించిపోతుంది. గాంధారదేశీయులలో శౌచం నశిస్తుంది. 
రాజు యాజకుడుగా (యజం చేయించే బుత్విక్కుగా) ఉన్న యజంలో హవిస్సు నశిస్తుంది. 

ఇ అ ter 

మధ్రకేషు చ సంసృష్టం శౌచం గాన్గారకేషు చ, 

రాజయాచకరాజ్యే చ నష్టం దత్తం హవిర్భవేత్‌. (కర్ణపర్వం. 40. 30) 

ఎవరి కైనా తేలు కుట్టినప్పుడు, ఎవరైనా విషవేగంతో బాధపడుతున్నప్పుడు దానికి 
చికిత్స చేసేవాడు - “వృశ్చికమా! మధ్రకునిలో స్నేహం అనేది లేనట్లే నాలో విషం కూడ 
లేదు”. అని మంత్రిస్తే ఆ విషం వెంటనే, అథర్వమంత్రం చదివితే తగ్గినట్టు, తగ్గిపోతుంది. 

ఏ మద్రకస్రీలు మద్యమదంతో వస్తాలు విడచి నృత్యం చేస్తూంటారో, 
(ప్రేమకలాపాలలో స్వేచ్చగా ప్రవర్తిస్తారో వాళ్లకు పుట్టినవానికి ధర్మం ఏమి తెలుస్తుంది! 

వాసాంస్యుత్సృజ్య నృత్యన్తి ప్రియో మద్యవిమోహితాః, 

మైథునే9. సంయతాశ్చాపి యథాకామచరాశ్చ తాః, 

తాసాం పుత్రః కథం ధర్మం మద్రకో వక్తుమర్హతి. (కర్ణపర్వం. 40. 36) 

యాస్తిష్టన్యః ప్రమేహన్రి యథైవోష్టదశేరకాః, 

తాసాం విభ్రష్టధర్మాణాం నిర్లజ్ఞానాం తతస్తతః, 

త్వం పుత్రస్తాదృశీనాం హి ధర్మం వక్తుమి హేచ్చసి. (కర్ణపర్వం. 40. 37) 


కర్ణపర్వము 653 
౯ 


ఎవరైనా వచ్చి కొంచెం గంజి పోయ మని అడిగితే తిండిబోతైన మద్రకస్త్రీ “నా 
పుత్రుణ్ణెనా ఇస్తాను, నా భర్త నైనా ఇస్తాను; గంజిమాత్రం ఇవ్వను, అది అడగకండి” 
అంటుంది. 

కేశాగ్రంనుంచి నఖాగ్రంవరకు కుకర్మనిరతు లైన మద్రకులకు, సింధు - 
సౌవీరకులకు ధర్మం అంటే ఏమర్థం అవుతుంది? వీళ్లందరూ పాపదేశాలలో పుట్టిన 
మ్లేచ్చులు. 

క్షత్రియునికి యుద్ధంలో మరణించడం మహోన్నతమైన ధర్మం. ఆ ధర్మంమీద 
ఆసక్తికలవాడను నేను. నేను దుర్యోధనుని ప్రియసఖుణ్జి. నా ప్రాణాలూ నా సర్వస్వమూ 
కూడ ఆతనికొరకే సమర్పించాను. 

నువ్వు పాండవుల గూఢచారిగా పని చేస్తున్నావు. అందుచేతనే మా విషయంలో 
అమిత్రుడవుగా వ్యవహరిస్తున్నావు. 

ధర్మాత్ముణ్ణి నాస్తికులు ఏ విధంగా ధర్మవిముఖునిగా చేయలేరో అదే విధంగా నీ 
వంటివాళ్లు వందమంది వచ్చినా నన్ను యుద్ధంనుంచి విముఖుణ్ణి చేయజాలరు. 

నేను యుద్ధంలో వెనుచూపని సింహాల వంటి క్షత్రియుల వృత్తిని అవలంబించి 
ఉన్నాను. బాధితులను రక్షించడమూ శత్రువులను వధించడమూ ఇదే పరమగతి అని 
నా గురువు భార్గవరాముడు చెప్పిన మాటలే ఎల్లప్పుడూ నా మనస్సులో మెదులుతూ 
ఉంటాయి. 

మద్రకాధమా! దుర్యోధనుని ముఖమూ, ధృతరాష్టుని ముఖమూ చూచి నిన్ను 
చంపడంలేదు. నోరుమూసికొని కూర్చో; తొందరగా నడు. 


శల్యుడు కర్టునికి కాకికథ నిదర్శనంగా చెప్పుట 
కర్ణుని నిందావాక్యాలు విని శల్యుడు ఇలా అన్నాడు. కర్ణా! నేను యుద్ధంనుండి 
ఎన్నడూ వెనుకంజ వేయని మూర్జాభిషిక్తు లైన యాగశీలుల వంశంలో పుట్టాను. స్వయంగా 
కూడ ధర్మమార్గం అనుసరిస్తున్నవాడను. నాలో దోషం ఏదీ ఉన్నట్లు కనబడదు. 
అలాంటప్పుడు నన్ను చంపుతా నని ఎలా అంటావు? 
నువ్వు మద్యం (త్రాగి మత్తెక్కినవాడవు వలె ఉన్నావు. నీకు చికిత్స చేయవలసి 
ఉంది. 


654 మహాభారతసారసంగ్రహము 


నీకు సారథిగా ఉన్నప్పుడు నేను తప్పక నీకు చెప్పవలసి ఉంది. రథాన్నీ అశ్వాలనీ 
రథికుణ్ణీ సంరక్షించుకొనడం సారథి ధర్మం. ఆ ధర్మం నేను నెరవేస్తున్నప్పుడు నాలో 
దోషం ఎలా ఎంచుతావు? నీకు సరిపోయే ఒక ఉపమానం చెపుతాను; విను. 


సముద్రప్రాంతంలో ఒక మహాధనికు డైన, ధార్మికు డైన వైశ్యుడుందేవాడు. ఆతనికి 
చాలమంది పుత్రులుండేవారు. వాళ్లను అతడు ఎంతో (ప్రేమతో పెంచాడు. 


అక్కడ ఒక కాకి వాళ్లందరి ఎంగిళ్లూ తింటూ బాగా బలిసింది. దానికి కావాలని 
ఆ వైశ్యుని పుత్రులు మాంసాన్నము, పెరుగు, పాలూ, పాయసము, నెయ్యి, తేనె మొదలైన 
వన్నీ పెడుతుందేవారు. ఆ కాకి గర్వించి తనకంటె ఉత్తమజాతికి చెందిన పక్షు లన్నింటినీ 


అధిక్షేపిస్తూండేది. 

ఒకనాడు ఆ ప్రాంతానికి హంసలు వచ్చాయి. అప్పుడు ఆ కుమారకులు కాకితో 
- “కాకీ! నువ్వు పక్షు లన్నింటిలోకీ చాల బలం కలదానవు కద్వా వీటితో పోటీ చేసి 
ఆకాశం మీద ఎగరవచ్చును కదా” అన్నారు. 

అప్పు డది హంసలదగ్గరికి వెళ్లి మీలో (్రేష్ట మైన హంస ఏది అని అడిగింది. 
అవి చూపించిన హంస దగ్గరికి వెళ్లి - “ఎగరడంలో నాతో పోటీ చెయ్యి; చూద్దాం” 
అంది. “మేం మానససరోవరంలో ఉండే హంసలం; ఎంత దూర మైనా మహావేగంతో 
ప్రయాణం చేయగలం. మాకు నీతో పోటీ ఏమిటి?” అని అవి అపహాస్యం చేశాయి. 


అప్పు డా కాకి - “నాకు అనేకవిధా లైన ఎగిరే పద్ధతులు తెలుసు. నూట ఒక్క 
పద్ధతులు తెలుసు. ఒక్కొక్క ఉడ్డయనపద్ధతితో నిస్సంశయంగా నూరు యోజనాల దూరం 
ఎగరగలను. ఉడ్డీనం, అవడీనం, ప్రడీనం, డీనం, నిడీనం, సండీనం, తిర్యగుడ్డీనం, 
విడీనం, పరిడీనం, పరాడీనం, సుడీనకం, అవడీనం, డీనడీనం, సండీనోడ్డీనడీనం, 
డీనవిడీనం, ఇలాంటి వెన్నో ఉడ్డయనరీతులు నాకు తెలుసు” అంది. 


అప్పు డా హంస - “నీకు నూట ఒక్క విధానాలు తెలుసు నేమో కాని నాకు 
తెలిసినది ఒకటే పద్ధతి. నేను ఆపాతంతో, ఎగిరేపద్ధతితో, ఎగురుతాను; నువ్వు నీ 
యిష్టం వచ్చిన పద్ధతులలో ఎగురు; పోటీపడదాం” అంది. అప్పుడు కాకు లన్నీ హంసను 
చూచి నవ్వాయి. 

సరే అని కాకి దానితో పోటీగా సముద్రంమీద ఎగిరింది. కొంత దూరం వెళ్లే 
సరికి అలిసి పోయింది. వాలడానికి ఏ చెట్టూ కనబడలేదు. నీళ్లలో పడి కొట్టుకొంటూ 
రక్షించ మని హంసను వేడుకొంది. హంస దానిని కాళ్లతో తన్నుకొని తీసికొని వచ్చి 
ఒద్దు చేర్చింది. 


కర్ణపర్వము 655 
౯ 


కర్ణా! వైశ్యగృహంలో ఆ కాకి ఉచ్చిష్టం తిని బలిసి నట్లే ధార్తరాష్టుల ఉచ్చిష్టం 
తిని నువ్వు కూడ నీతో సమానులను, నీకంటె గొప్పవారినీ కూడ చాల తేలికగా 
చూస్తున్నావు. 

ఆనాడు విరాటనగరంలో ద్రోణభీష్మాదులు, కౌరవు లందరూ ఉండగా కూడ 
ఒంటరి యైన అర్జునుని చేతిలో ఓడిపోయి పారిపోయి వచ్చావు కదా? ఆనాడు నీ 
పరాక్రమం అంతా ఏ మయింది? 


యుద్ధంలో అర్జునుడు నీ సోదరుణ్ణి చంపివేసి నప్పుడు అది చూచి మొట్టమొదటిగా 
పోయినవాడవు నువ్వే కదా? 


అలాగే ద్వైతవనంలో గంధర్వులు యుద్దానికి వచ్చినప్పుడు అందరికంటే ముందుగా 
పారిపోయినది నువ్వే కదా? అలాంటిది ఇప్పుడు కృష్ణార్దునులను నువ్వేమి చేయగలవు? 
అందుచేత, కర్ణా! కృష్ణార్ణునులను చులకనగా మాట్లాడకు. మౌనంగా ఉండు. 

శల్యుని మాటలు విన్న కర్ణుడు - శల్యా! నాకు కృష్ణార్దునుల బలపరాక్రమాలు 
తెలియకపోలేదు. అయినా కూడ నేను వాళ్లతో యుద్ధం చేయడానికి సిద్ధం అవుతున్నాను. 

కాని నా మనస్సును రెండు విషయాలు పీడిస్తూంటాయి. ఒకటి పరశురాముని 
శాపం; రెండవది బ్రాహ్మణశాపం. 

నేను బ్రాహ్మణుడ నని చెప్పి పరశురామునివద్ద అస్త్రవిద్యాభ్యాసం చేశాను. ఒకనాడు 
ఆయన నా తొడమీద తల ఉంచుకొని నిద్రిస్తూండగా, ఇంద్రుడు ఒక వికృతరూపం గల 
కీటంగా వచ్చి నా తొడ దొలిచాడు. అతడు అర్జునునికి సాహాయ్యం చేయడంకోసం 
అలా చేశాడు. రక్తం ప్రవహిస్తూన్నాా గురువుకు నిద్రాభంగం కలుగుతుం దనే భయంచేత 
నేను కదలకుండా అలాగే కూర్చున్నాను. ఇంతలో ఆయనకు మెలకువ వచ్చి లేచాడు. 
ఆ రక్తప్రవాహం చూచి, నేను ధైర్యంగా అలాగే ఉండడం కూడ చూచి ఆయన నీవు 
“విప్రడవు కావు; ఎవరవో చెప్పు” అన్నాడు. నేను సత్యం చెప్పాను. అప్పు డాయన 
కోపించి “సమయం వచ్చి నప్పుడు నీ అస్త్రం నీకు ఉపయోగించకుండుగాక” అని 


శపించాడు. 


అట్లే ఒకనాడు నేను పొరబాటున ఒక బ్రాహ్మణుని లేగదూడను చంపగా ఆతడు 
- “ఘోరమైన యుద్ధం జరుగుతూన్నప్పుడు నీ రథచక్రం నేలలో దిగిపోతుంది” అని 
శపించాడు. 


అయినా నేను కృష్ణార్దునులతో యుద్ధం చేసి వాళ్లని సంహరిస్తాను అన్నాడు. 


656 మహాభారతసారసంగ్రహము 


ఆ మాటలు విన్న శల్యుడు ఏదో చెప్పబోతూండగా కర్ణుడు వారించి మరల మద్ర 
- వాహీక - బాహ్లీకదేశాలను, తద్దేశవాసులను చాల తీవ్రంగా నిందించాడు. 


“శల్యా! మీ దేశం ఎలాంటిదో చెపుతున్నాను విను. దేశసంచారం చేసి వచ్చిన 
ఒక ద్విజోత్తముడు ధృతరాషునితో చెపుతూండగా విన్నాను. అతడు బాహ్లీకదేశాన్నీ 
మద్రదేశాన్నీ గూర్చి ఈ విధంగా చెప్పాడు - “హిమవత్పర్వతానికీ, గంగాయమునా 
సరస్వతీ నదులకూ కురుక్షేత్రానికీ చాల దూరంగా సింధునదితో పాటు ఆరు నదుల 
మధ్య ఉన్న దేశం బాహ్లీకదేశం. అది ధర్మబాహ్య మైనది. అక్కడ నివసించకూడదు. 
నేను చాల రహస్య మైన ఒక పనిమీద ఆ బాహ్లీకదేశంలో ఉండవలసివచ్చింది. అక్కడ 
ఉన్న గోవర్ధనం అనే వటమూ (గోవధస్థానమూ) సుభద్రం అనే చత్వరము (సురావిక్రయ 
స్థానము) ఇవే గుర్తులు గల రాజకులద్వారమూ - ఇవన్నీ బాల్యంనుండీ కూడ నాకు 
గుర్తున్నాయి. నేను అక్కడ నివసించడంచేత ఆ సమాచారం అంతా నాకు తెలుసు. 


వాహీకదేశం మద్రాంశ్చ కుత్సయన్‌ వాక్యమబ్రవీత్‌, 

బహిష్కృతా హిమవతా గజ్బయా చ బహిష్కృతాః, 

సరస్వత్యా యమునయా కురుక్షేత్రేణ చాపి యే, 

పజ్బానాం సిన్ధుషష్టానాం నదీనాం యే9_న్తరాశ్రితాః. 

తాన్‌ ధర్మబాహ్యానశుచీన్‌ వాహీకానపి వర్జయేత్‌ 

గోవర్ధనో నామ వటః సుభద్రం నామ చత్వరమ్‌. 
ఏతద్రాజకులద్వారమాకుమారాత్‌ స్మరామ్యహమ్‌. (కర్ణపర్వం. 43. 5. 8) 


అక్కడ నగరం పేరు శాకలం. ఆపగా అను నది ఉంది. అక్కడ జర్తిలులు అనే 
వాహీకులు ఉన్నారు. వాళ్ల చరిత్ర అయితే చాల నింద్య మైనది. 


వాళ్లందరూ బెల్లంతో తయారు చేసిన మద్యం తాగి, వేయించిన బియ్యమూ, 
వెల్లుల్లి కలిపిన గోమాంసము, అప్పాలు, మాంసం పగోడీలు తింటూ, శీలం లేకుండా 
ఉంటారు. 

స్త్రీలు వివస్త్రలై, మత్తెక్తి, నగరప్రాకారాలమీద, ఇళ్ల ప్రాకారాలమీద స్పష్టంగా శరీరాలు 
కనబడే మైపూతలూ, మాలలూ ధరించి, అనేకవిధా లైన, మత్తులో ఉన్నవాళ్లు పాడే 
చెడు గీతాలు, గాడిదల ఒంటెల ధ్వనులతో సమాన మైన కంఠధ్వనులతో, గానం చేస్తూ, 
నృత్యం చేస్తూ స్వేచ్చావిహారాలు సలుపుతూంటారు. 

శాకలం నామ నగరమాపగా నామ నిమ్నగా, 

జర్తికా నామ వాహీకాస్తేషాం వృత్తం సునిన్టితమ్‌. 


కర్ణపర్వము 657 
౯ 


ధానా గౌడ్యాసవం పీత్వా గోమాంసం లశునైః సహ, 

అపూపమాంసవాట్యానామాశినః శీలవర్డితాః. (కర్ణపర్వం. తత. 10,10) 

గాయన్యథ చ నృత్యన్తి స్రియో మత్తా వివాససః, 

నగరాగారవప్రేషు బహిర్మాల్యానులేపనాః, 

మత్తావగీతైర్వివిధైః ఖరోష్టనినదోపమైః, 

అనావృతా మైథునే తాః కామచారాశ్చ సర్వశః. (కర్ణపర్వం. 44. 12,13) 

ఉత్సవదివసాలలో మత్తెక్కి ఉన్న ఆ స్త్రీలు, అన్ని నియమాలను ఉల్లంఘించి ఒకరి 
నొకరు “హే హతే; హే హతే; హే స్వామిహతే, హే భర్చృహతే” అంటూ అశ్లీలవాక్యాలతో 
అరుస్తూ నృత్యం చేస్తారు. 

ఆహురన్యోన్యసూక్తాని ప్రబ్రువాణా మదోత్మటాః, 

హే హతే హే హతేత్వేవం స్వామిభర్త హతేతి చ, 

ఆక్రోశన్యః ప్రనృత్యస్తి వ్రాత్యాః పర్వస్వసంయతాః. _(కర్ణపర్వం. 44. 14,15) 

శాకలనగరంలో ఉన్నవాళ్లు బాలులతో వృద్దులతో సహా అందరూ - వరాహ - 
కుక్కుట - గో - గర్దభ - ఉష్ట - మృగమాంసాలు తిని - “మద్యం త్రాగనివాళ్ల జన్మ 
వ్యర్థం” అంటూ గానం చేస్తూంటారు. 

ఈ ఐదు నదులు ప్రవహించే ఆరట్టదేశంలోనివాళ్లకు ఇది తినవచ్చు ఇది తినకూడదు 
అను ఆలోచన ఉండదు. కట్టి గిన్నెలలోనూ, మట్టి మూకుళ్లలోను తింటారు, త్రాగుతారు. 


ఈ విధంగా కర్గుడు అతిపరుష మైన మాటలలో, అసభ్యమైన పదజాలంతో 
శల్యుణ్జి, శల్యుని దేశాన్నీ ఇంకా ఎన్నో విధాల దూషించాడు. 

శల్యుడు కూడ కర్ణుడు పాలిస్తూన్న వంగదేశంలో ఉన్న దురాచారాలను వర్ణించి 
చెప్పి కర్ణుణ్ణి నిందించి చివరికి - 

“అన్ని దేశాలలోను బ్రాహ్మణు లున్నారు, అన్ని దేశాలలోను క్షత్రియు లున్నారు, 
వైశ్యు లున్నారు, శూద్రు లున్నారు, పవిత్రమైన నడవడిక గల పతివ్రత లున్నారు.” 

సర్వత్ర బ్రాహ్మణాః సన్తి సన్తి సర్వత్ర క్షత్రియాః, 

వైశ్యాః శూద్రాస్తథా కర్ణ! ప్రియః సాధ్వ్య్యశ్చ సువ్రతాః. (కర్ణపర్వం. 45. 42) 


658 మహాభారతసారసంగ్రహము 


లోకంలో ్రతీవాడూ పరుల దోషాలను ఎత్తి చూపడంలో మంచి నైపుణ్యంతో 
ఉంటాడు. తనలో ఉన్న దోషం తెలుసుకొనడు. తెలిసినా మరచిపోతాడు. 

పరవాచ్యేషు నిపుణః సర్వో భవతి సర్వదా, 

ఆత్మవాచ్యం న జానీతే జానన్నపి చ ముహ్యతి. (కర్ణపర్వం. 45. 44) 

తమ తమ ధర్మాన్ని పాలించే రాజులు అన్ని దేశాలలోను ఉన్నారు. వాళ్లు దుష్టులను 
నిగ్రహిస్తారు. ధార్మికులు అన్ని దేశాలలో ఉన్నారు. 

సర్వత్ర సన్తి రాజానః స్వం స్వం ధర్మమనువ్రతాః, 

దుర్మనుష్యాన్‌ నిగృహ్హన్తి సన్తి సర్వత్ర ధార్మికాః. (కర్ణపర్వం. 45. 45) 

కర్ణా! ఒక దేశానికి సంబంధించినంత మాత్రాన ప్రతీవాడు పాపం పనులు చెయ్యడు. 
తమ స్వభావంచేత కొందరు దేవతలను కూడ మించి ఉంటారు. 

న కర్ణ! దేశసామాన్యాత్‌ సర్వః పాపం నిషేవతే, 

యాద్భశాః స్వస్వభావేన దేవా అపి న తాదృశాః. (కర్ణపర్వం. 45. 46) 

వీళ్లిద్దరూ ఒకరి నొకరు దూషించుకొంటూండగా దుర్యోధనుడు సఖ్యాన్ని 
పురస్కరించుకొని కర్గుజ్లీ, అంజలి ఘటించి నమస్కరిస్తూ శల్యుజ్లీ శాంతింపచేశాడు. 

ఆ విధంగా దుర్యోధనుడు నివారించగా కర్ణుడు ఏమీ సమాధానం చెప్పలేదు. 
శల్యుడు కూడా శత్రువుల వైపు తిరిగాడు. కర్గుడు ఒక నవ్వు నవ్వి 'నడు నడు” అన్నాడు. 

కర్ణుడు సైన్యాన్ని ఒక అభేద్య మైన వ్యూహం ఆకారంలో నిలిపి యుద్దానికి సన్నద్దుడై 
ఉన్నాడు. పాండవులసైన్యం కూడా తగు విధంగా వ్యూహరూపంలో నిలిచింది. తీవ్రమైన 
యుద్ధం ప్రారంభ మయింది. శల్యుడు దూరంగా ఉన్న రథాన్ని చూపుతూ “కర్ణా! అదిగో, 
అర్జునుని రథం. కృష్ణార్ణును లిద్దరూ ఎలా వస్తున్నారో చూడు. మన సైన్యం సమీపంలో 
అనేక మైన అపశకునాలు కనబడుతున్నాయి. చూడు. అర్జునుడు మన సైన్యాన్ని వ్యాకులం 
చేస్తున్నాడు. ఏ అర్జునుణ్ణి గూర్చి అడిగావో అతడు నీ ఎదుటనే ఉన్నాడు” అన్నాడు. 

కర్గుడు కోపంతో - “ఇంకక్కడ అర్జునుడు, సూర్యుణ్ణి మేఘాలు కమ్మేసినట్లు 
సంశప్తకులు వీనిని కప్పివేశారు. దీనితో వీని పని అయిపోయింది” అన్నారు. 

ఆ మాట విని శల్యుడు - వరుణదేవుణ్ణి నీళ్లతో ఎవడు వధించగలడు. అగ్నిని 
ఎవడైనా కట్టెలు వేసి ఆర్బగలడా! గాలిని ఎవరు ఆపుతారు; సముద్రం ఎవరు త్రాగగలరు? 


కర్ణపర్వము 659 
౯9 


అర్జునుణ్ణి యుద్ధంలో నిగ్రహించడం అలాంటిదే. సరే; నీకు మాటలోనే సంతృప్తి కలిగితే 
అలాగే కానియ్యి. ఏమైనా - అర్జునుణ్ణి యుద్ధంలో జయించడం శక్యం కాని పని. 
మరొక కోరిక ఏదైనా కోరుకో మనస్సులో. 


అథవా పరితోషస్తే వాచోక్యా సుమనా భవ, 
నచ శక్యో యుధా జేతుమన్యం కురు మనోరథమ్‌. (కర్ణపర్వం. 46. 78) 


అని అంటూ - “అదిగో యుధిష్టిరాదులు అక్కడ ఉన్నారు” అని చూపించాడు. 


రెండు సైన్యాలూ గంగాయమునలవలె కలిసిపోయాయి. యుద్ధం ప్రారంభం కాగానే 
అర్జునుడు తన చుట్టూ మూగిన సంశప్తకులను సంహరించాడు. 


ధృష్టద్యుమ్నునితో వచ్చి ఎదుట నిలచిన పాంచాలసేన చూడగానే కర్ణుడు 
విజృంభించి ఎంతోమంది వీరులను సంహరించాడు. ఆ యుద్ధంలో భీమసేనుడు కర్ణుని 
పుత్రు డైన భానుసేనుణ్ణి వధించాడు. కర్ణుడు శత్రు సైన్యాన్ని సంహరిస్తూ వెళ్లి యుధిష్టిరుని 
ఎదుర్శొన్నాడు. వాళ్లిద్దరి మధ్యా తీవ్రమైన పోరాటం జరిగింది. యుధిష్టిరుని బాణానికి 
కర్ణుడు మూర్చ పోయాడు. ఆ సమయంలో యుధిష్టిరుడు, అర్జునుని ప్రతిజ్ఞను స్మరించి, 
ఆతనిని వధించలేదు. 


ఇంతలో కరుడు తేరికొని మరల యుధిష్టిరునితో యుద్ధం చేసి ఆతనిని ఓడించి 
పట్టుకొనడానికి సిద్ధం అయ్యాడు. అప్పుడు శల్యుడు - “పార్థివోత్తముని పట్టుకొంటే 
భస్మం అయిపోతావు; పట్టుకొనవద్దు” అని నివారించాడు. 

కర్ణుడు యుధిష్టిరుణ్లి మాటలతో అవమానించి విడిచివేశాడు. యుధిష్టిరుడు 
యుద్ధభూమి విడిచి వెళ్లిపోతూండగా ఆతని సైన్యం కూడ ఆతని వెనుకనే వెళ్లిపోతూన్నది. 
అప్పుడు కర్ణుడు ఆ సేనలను వెంబడించాడు. యుధిష్టిరు డది చూచి, కోపంతో - 
“అలా ఊరుకుంటారేమి? వాళ్లను సంహరించండి?” అన్నాడు. అప్పుడు భీమసేనాదులు 
వాళ్లతో తీవ్ర మైన యుద్ధం చేశారు. వేలకొలది సైనికులు మరణించారు. అప్పుడు 
కౌరవసేన యుద్ధభూమి విడిచి వెళ్లిపోతూన్నది. 


అది చూచి దుర్యోధనుడు ధైర్యం చెప్పి ఆ సైన్యా న్నంతనీ వెనుకకు మరల్చడానికి 
ప్రయత్నించినా అది వెనుకకు రావడంలేదు. 


కౌరవవీరు లందరూ భీమసేనునిపై ఆక్రమణం చేయబోయారు. ఇంతట్లో కర్షుడు 
ఆతనిని చూచి నా రథం భీముని వైపు తీసుకొనివెళ్ల మని శల్యుణ్ణి ఆదేశించాడు. 


660 మహాభారతసారసంగ్రహము 


భీమ - కర్ణుల మధ్య భయంకర మైన యుద్ధం జరిగింది. భీముని తీవ్ర మైన ఒక 
బాణానికి తట్టుకొనలేక కర్ణుడు మూర్భపోయాడు. సారథి వాని రథం యుద్ధభూమినుండి 
దూరంగా తీసికొని పోయాడు. భీమసేనుడు కౌరవసేనను తరిమివేశాడు. 


కర్చు డా విధంగా భీముని చేతిలో ఓడిపోవడం చూచి దుర్యోధనుడు భీమునితో 
యుద్ధం చేయడానికై తన సోదరులను పంపాడు. అప్పుడు ఆరుగురు ధృతర్యాష్టకుమారులు 
యుద్ధసన్నద్దులై భీమసేనుణ్ణి ఎదిరించారు. వాళ్లను చూచి భీమసేనుడు యాభై రథాలను 
యాభైమంది రథికులను నశింపచేశాడు. ఆరుగురు దుర్యోధనసోదరులనూ సంహరించాడు. 


అది చూచి కర్ణుడు మళ్లీ వచ్చి భీమసేనుణ్ణి ఎదిరించాడు. వారిద్దరి మధ్యా తీవ్ర 
మైన యుద్ధం జరిగింది. కర్ణుడు భీముని రథాన్ని భగ్నం చేయగా అతడు గదతో సైన్యంలో 
(ప్రవేశించి వందలకొలది ఏనుగులను, వాటిపై ఉండి యుద్ధంచేసే యోధులను 


సంహరించాడు. 


భీముడు ఇంకా ఎందరో యోధులను సంహరించి మరొక రథం ఎక్కి కర్ణుని 
మీదికి వెళ్లాడు. కర్ణుడు ధర్మరాజుపై శరవర్షం కురిపించి సారథిని సంహరించాడు. 
అప్పుడు ధర్మరాజు వెళ్లిపోతూండగా ఆతనిని అనుసరించి శరవర్షం కురిపిస్తున్నాడు. 
అది చూచి భీముడు కర్గుని శరాలతో కప్పివేశాడు. 


మధ్యాహ్నసమయంలో కౌరవపాండవ సైన్యాలు భీకరంగా పోరాడాయి. ఆ 
సమయంలో పోరాడుతూన్న వీరులు తల్లివల్ల గాని తండ్రివల్ల గాని, ఏదైన చేసిన పనివల్ల 
గాని, శీలంవల్ల గాని, ఎవనిలో ఏ దోషం ఉన్నదో దానిని ఉద్దాటిస్తూ, పరుష వాక్యాలతో 
నిందించుకొంటూ యుద్దం చేశారు. 

యస్య యద్ధి రణే వ్యజ్ఞం పితృతో మాతృతో౭_పి వా, 

కర్మతః శీలతో వాపి స తచ్రావయతే యుధి. (కర్ణపర్వం. 51. 78) 

ఘోరమైన ఆ యుద్ధంలో క్రమంగా కౌరవసైన్యం దుర్చల మయినది. 


అర్జునుడు సంశప్తకవీరులను సంహరించుట 


ఇక్కడ ఈ విధంగా యుద్ధం జరుగుతూండగా దూరంనుంచి గాండీవధ్వని 
వినబడుతూన్నది. అర్జునుడు సంశప్తకుల మహాసైన్యమధ్యంలో ప్రవేశించి పదివేలమంది 


వీరులను వాళ్ల సైన్యాలను ఐంద్రాస్తంతో సంహరించాడు. 


కర్ణపర్వము 661 
౯ 


కౌరవసేన నశిస్తూండగా చూచి కృపాచార్యాదులు వాళ్లని రక్షించడానికై అటు 
వెళ్లారు. కృపాచార్యుడు శిఖండిని ఓడించి, ఆతనికి సాహాయ్యం చేయడానికి వచ్చిన 
సుకేతువును వధించాడు. ధృష్టద్యుమ్నుడు కృతవర్మను ఓడించాడు. 


అశ్వత్థామ - సాత్యకి మొదలైనవాళ్ల రక్షణలో ఉన్న ధర్మరాజును చూచి వాళ్లమీదికి 
యుద్దానికి వెళ్లాడు. ఆతడు బాణవర్షం కురిపిస్తూండగా సాత్యకి గాని, ధర్మరాజు కాని, 
ఇతరులు కాని తమ పరాక్రమం చూపకుండా ఆతని నేర్చుకు ఆశ్చర్యపడి చూస్తూ 
ఉండిపోయారు. ఆ విధంగా కొంత సమయం ఉండి అందరూ ఒక్కుమ్ముడిగా అశ్వత్థామ పై 
విరచుకొనిపడ్డారు. అశ్వత్థామ సాత్యకి సారథిని వధించగా అశ్వాలు రథంతో అక్కడనే 
అటూ ఇటూ తిరగడం ప్రారంభించాయి. యుధిస్టిరుడు ఇతరవీరులు ఆతనిని ఎదిరించారు. 
వాళ్ల నందరినీ అతడు చెల్లాచెదురైపోయే టట్లు చేశాడు. 


అలా విజృంభించిన అశ్వత్థామను చూచి యుధిస్టిరుడు నిందిస్తూ - “పురుషవ్యాఘ్ర! 
నీకు ప్రీతి కాని, స్నేహం కాని, కృతజ్ఞతాభావం గాని లేదు. నన్నే ఇలా చంపా లని 
కోరుతున్నావు! బ్రాహ్మణుడు తపస్సు, దానమూ అధ్యయనమూ చేసికోవాలి. క్షత్రియుడు 
ధనస్సు పట్టాలి. అలాంటప్పుడు ధనస్సును పట్టిన నువ్వ పేరుకు మాత్రమె బ్రాహ్మణుడవు. 
నువ్వు చూస్తూండగానే నేను కౌరవులను జయిస్తాను, యుద్ధంలో నీ ప్రతాపం చూపించు” 
అన్నాడు. 

అప్పుడు ద్రోణపుత్రుడు నవ్వి, ఆ మాటలలో ఉన్న తత్త్వాన్ని గ్రహించి సమాధానం 
ఏమీ చెప్పకుండా యుధిష్టిరుణ్ణి బాణవర్షంతో కప్పివేశాడు. యుధిష్టిరుడు సైన్యాన్ని విడచి 
వెళ్లిపోయాడు. అశ్వత్థామ మరొకవైపు వెళ్లాడు. యుధిష్టిరుడు కౌరవసైన్యంతో యుద్ధం 
చేయడానికై అటువైపు వెళ్లాడు. 

కర్ణుడు భీమసేనాదులను ముందుకు రాకుండా చేసి చేది - సృంజయవీరులతో 
యుద్ధం చేస్తూ భీముడు చూస్తూండగానే వాళ్లను సంహరించాడు. 


భీముడు కర్ణుణ్ణి విడిచివేసి కౌరవసైన్యం మధ్య ప్రవేశించి దానిని, అగ్ని ఎండు 
పొదలను కాల్చివేసి నట్లు దహించివేశాడు. ఈ విధంగా భీమ - అర్జున - కర్ణులు 
వరుసగా కౌరవ - సంశప్తక - పాంచాలవీరులను సంహరిస్తూండగా నకులసహదేవులు 
దుర్యోధనునితో, యుద్ధం చేశారు. వాళ్లకు సాహాయ్యం చేయడానికై ధృష్టద్యుమ్నుడు 
వచ్చి దుర్యోధనుని ఎదుర్మొని తీవ్రమైన యుద్ధంలో ఆతనిని విరథుణ్ణి చేశాడు. అప్పుడు 
దుర్యోధనుని సోదరు లాతనిని రక్షించి యుద్ధభూమినుండి దూరంగా తీసికొనివెళ్లిపోయారు. 


662 మహాభారతసారసంగ్రహము 


కర్ణుడు పాంచాలసైన్యాలను, భీమసేనుడు కురుసైన్యాలను ఓడించారు. అర్జునుడు 
సంశప్తకులను ఓడించి, అశ్వత్థామతో తలబడి ఘోరమైన యుద్ధం చేశాడు. ఒక 
సమయంలో అర్జునుడు అశ్వత్థామ పరాక్రమానికి తట్టుకొనలేని స్థితిలో ఉండగా కృష్ణుడు 
కోపంతో అర్జునుణ్ణి చూస్తూ - “అర్జునా! ఏమిటిది! ఇప్పుడు క్షీణపరాక్రముడ వవుతున్నావు! 
వీనిని ఉపేక్షించకు” అని ఉద్బోధించాడు. అర్జునుడు వెంటనే అశ్వత్థామను తీవ్ర మైన 
బాణాలు ప్రయోగించి మూర్చితుణ్ణి చేశాడు. అది చూచి ఆతని సారథి రథాన్ని దూరంగా 
తీసికొని పోయాడు. 


యుధిష్టిరుని కానాడు యుద్ధంలో చాల దెబ్బలు తగలడంచేత అతడు అత్యధిక 
మైన వేదనతో ఒక క్రోశుడు దూరం వెళ్లి అక్కడ ఉండిపోయాడు. 

యుధిష్టిరోల_ పి సంగ్రామే ప్రహారైర్లాఢవేదనః, 

క్రోశమాత్రమపక్రమ్య తస్థా భరతసత్తమ. (కర్ణపర్వం. 56. 147) 

దుర్యోధనుడు కర్షునివద్దకు వెళ్లి, ఆతనితోను, ఇతరక్ష్మత్రియులతోను - అదృష్టవశం 
చేత మనకీనాడు, తలుపులు తెరిచిన స్వర్గదారం వంటి యుద్ధం లభించింది. ఇలాంటి 
యుద్ధం అదృష్టవంతు లైన క్షతియులకే లభిస్తుంది. 

యదృచ్చయైతత్సంప్రాప్తం స్వర్గద్వారమపావృతమ్‌, 

సుఖినః క్షత్రియాః కర్ణ లభన్తే యుద్ధమీదృశమ్‌. (కర్ణపర్వం. 57.2) 

పాండవులను వధిస్తే మీకు రాజ్యం లభిస్తుంది. యుద్ధంలో మరణిస్తే వీరలోకానికి 
వెడతారు. యుద్ధం చెయ్యండి అంటూ ప్రోత్సహించాడు. 


“నేను ధృష్టద్యుమ్నుణ్ణి వధించకపోతే నా కుత్తరగతు లుండవు. వానినీ, వానిని 
రక్షించడానికి ఎవరైనా వస్తే వాళ్లనీ కూడ వధిస్తాను” అంటూ అశ్వత్థామ ప్రతిజ్ఞ చేశాడు. 
కౌరవవీరు లందరూ ద్విగుణీభూత మైన ఉత్సాహంతో యుద్ధం చేశారు. 


అర్జునుడు కృష్ణునితో - “కృష్ణా! యుధిష్టిరు డెక్కడా కనబడడంలేదు. ఆయన 
ధ్వజం కూడ కనబడడం లేదు. క్షేమంగా ఉన్నాడో లేడో తెలియదు. ఇంక పగటి భాగంలో 
మూడవ వంతు మాత్రమే మిగిలి ఉంది. ధార్తరాష్టు లెవరూ నాతో యుద్దానికి రావడం 
లేదు. ముందు అన్న గారెలా ఉన్నారో చూచి వచ్చి యుద్ధం చేస్తాను. మన రథం అలా 
నడిపించు” అన్నాడు. 

కృష్ణుడు రణభూమిలోని దృశ్యా లన్నీ వర్ణించి చూపిస్తూ యుధిష్టిరు డున్న చోటికి 
రథం తీసికొని వెళ్లాడు. కృష్ణుడు మెల్లగా అర్జునునితో - “అర్జునా! ఇడిగో రాజు, 


కర్ణపర్వము 663 
౯ 


చూడు. కర్ణుడు రణరంగంలో అగ్ని వలె ప్రకాశిస్తున్నాడు. భీమాదులు మళ్లీ 
రణరంగంలోనికి ప్రవేశిస్తున్నారు. అశ్వత్థామ యముడు వలె వస్తూన్నాడు” అని చెప్పాడు. 

ఘోరమైన యుద్ధం నడుస్తూన్నది. ధృష్టద్యుమ్నుడు కొందరు రాజులతో కలిసి 
కర్ణునిమీదికి వెళ్లాడు. కర్ణుడు వాళ్ల నందరినీ ఎదుర్శొన్నాడు. కర్ణ ధృష్టద్యుమ్నుల మధ్య 
యుద్ధం జరుగుతూన్నది. కర్ణుడు అమోఘ మైన ఒక శరం ధృష్టద్యుమ్నునిమీద 
ప్రయోగించగా సాత్యకి దానిని మధ్యలో ఖండించాడు. అప్పుడు కరుడు సాత్యకితో 
యుద్ధం ప్రారంభించాడు. 

ఇంతలో అశ్వత్థామ ధృష్టద్యుమ్నుని చూచి - “ఓ! బ్రహ్మహత్యచేసినవాడా! ఈనాటికి 
నా ఎదుట పడ్డావు. నిన్ను విదిలిపెట్టను” అంటూ ఆతనిమీద విరచుకొని పడ్డాడు. 
“ఆనాడు ద్రోణుడు ధృష్టద్యుమ్నుని చూడగానే” ఏ విధంగా కొంచెం మనోవైకల్యంతో 
“ఇతడు నా మృత్యువు కదా!” అనుకొన్నాడో అదే విధంగా ఈనాడు అశ్వత్థామను చూచి 
ధృష్టద్యుమ్ను డనుకొన్నాడు. 

యథా హి సమరే [ద్రోణః పార్షతం వీక్ష్య మారిష, 

తథా ద్రౌణిం రణే దృష్ట్వా పార్షతః పరవీరహా, 

నాతిహృష్టమనా భూత్వా మన్యతే మృత్యుమాత్మనః. (కర్ణపర్వం. 59. 24) 

అశ్వత్థామ ఆతనిని సమీపించి “నీచపాంచాలుడా! నువ్వు రణరంగంనుండి 
పారిపోకుండా ఉంటే, నిన్ను అర్జునుడు వచ్చి రక్షించకపోతే, తప్పక వధిస్తాను. ఆనాడు 
ద్రోణుణ్ణి చంపిన పాపం నిన్ను పీడిస్తుంది” అన్నాడు. “యుద్ధం చేస్తూన్న నీ తండ్రి యెన 
ఆ దుష్టబ్రాహ్మణ[బ్రువుని చంపినవాడను నిన్ను చంపకుండా ఎందుకు విడిచి పెడతాను?” 
అని అంటూ ధృష్టద్యుమ్ను డాతనిని ఎదుర్శొన్నాడు. 

ఘోరమైన యుద్ధం జరిగింది. అశ్వత్థామ ధృష్టద్యుమ్నుని రథాశ్వాలను, సారథినీ, 
వధించి, రథం భగ్నం చేసి, ధనస్సును ఛేదించాడు. అతడు ఖడ్గం ధరించి వస్తూండగా 
దానిని కూడ ఖండించాడు. సర్పాన్ని పట్టుకొనడానికి గరుత్మంతుడు మీద పడి నట్లు 
వానిని పట్టుకొనబోతున్నాడు. ఇంతలో కృష్ణుడు చూచి “అర్జునా! చూడు, అక్కడ 
ధృష్టద్యుమ్నుడు అశ్వత్థామ నోట్లో పడిపోయి నట్లే, వానిని రక్షించు” అంటూ రథం అతి 
శీఘ్రంగా అటు తీసికొనివెళ్లాడు. వాళ్లిద్దరూ రావడం చూచి అశ్వత్థామ ధృష్టద్యుమ్నుణ్ణి 
పట్టుకొనడం కాకుండా వధించా లనుకొన్నాడు. 

అర్జునుడు బాణవర్షం కురిపించాడు. అప్పు డతడు దృష్టద్యుమ్బుణ్ణి విడిచివేసి 
రథం ఎక్కి అర్జునునితో యుద్దానికి దిగాడు. 


664 మహాభారతసారసంగ్రహము 


ఇంతలో సహదేవుడు వచ్చి ధృష్టద్యుమ్నుణ్ణి రథంమీద కూర్చుండబెట్టుకొని తీసికొని 
పోయాడు. 

అర్జునుడు ప్రయోగించిన బాణం తగిలి అశ్వత్థామ వ్యాకులత చెందాడు. అప్పుడు 
కర్ణుడు అర్జునుని చూస్తూ విజయధనుస్సును కదల్పాడు. అశ్వత్థామ సారథి ఆతనిని 
యుద్ధభూమినుండి దూరంగా తీసికానిపోయాడు. 


మనం ఇప్పుడు, మిగిలిన సంశప్తకులను చూచుకోవాలి అంటూ అర్జునుడు అటు 
వైపు వెళ్లిపోయాడు. 

ఇంతలో కృష్ణుడు అర్జునునితో - అర్జునా! అటు చూడు. యుధిస్టిరుణ్ణి ఆక్రమించడం 
కోసం కర్ణదుర్యోధనాదులు ఆతని మీదికి వెడుతున్నారు. ఇపు డాతడు చాల 
ఆపత్సమయంలో ఉన్నాడు. పాంచాలులు ఆతనిని రక్షించడంకోసం వెడుతున్నారు. ఇప్పుడు 
యుధిష్టిరుడు సంశయాస్పద మైన స్థితిలో ఉన్నాడు. 

ఈ రాజు ఉపవాసాలతో చాల కృశించి ఉన్నాడు. బ్రాహ్మబలంలో ఉన్నాడు కాని 
ఇతడు క్షాత్రబలంలో లేడు. 

ఉపవాసకృశో రాజా భృశం భారతసత్తమః, 

బ్రహ్మే బలే స్థితో హ్యేష న క్షాత్రే హి బలే విభుః. (కర్ణపర్వం. 60. 17) 

కర్ణుడు మన సైన్యా న్నంతనీ నశింపచేస్తున్నాడు. ఇప్పుడు ఈ సూతపుత్రుణ్ణి నీవు 
సంహరించవలసిన సమయం ఆసన్న మైంది. అతడు నీకేసి క్రీకంటి చూపుతో 
చూస్తున్నాడు. 

అదిగో భీముడు, పాంచాలులు విజృంభించి కౌరవసేనను సంహరిస్తున్నారు. భీముణ్ణి 
ఎవరూ ఎదిరించలేకుండా ఉన్నారు అన్నాడు. 


భీముడు కౌరవసేనను మథించేస్తూండగా కర్షుడు ఆతనిని ఎదుర్కొన్నాడు. 
పాండవవీరులు కౌరవవీరులను ఎదిరించారు. శిఖండి కర్గునితోను, ధృష్టద్యుమ్నుడు 
దుఃశాసనునితోను తలబడ్డారు. నకులునితో కర్ణుని కుమారుడైన వృషసేనుడు యుద్ధం 
చేశాడు. 


కర్ణుడు శిఖండిని, సహదేవుడు ఉలూకుణ్ణీ, సాత్యకి శకునిని, కృపుడు యుధా 
మన్యువును, కృతవర్మ ఉత్తమౌజస్సును ఓడించారు. 

భీమసేనుడు దుర్యోధనుని ఓడించి గజసేన నంతనీ సంహరించాడు. చంపగా 
మిగిలిన సైన్యం పారిపోయింది. 


కర్ణపర్వము 665 
౯ 


కృష్ణార్జునులు యుద్ధభూమిలో ఒక చోట ఉండగా అది చూచి దుర్యోధనుడు పెద్ద 
సైన్యంతో యుధిష్టిరునిమీదికి యుద్దానికి వెళ్లాడు. అది చూచి ఆతనిని రక్షించడానికై 
నకుల - సహదేవ - ధృష్టద్యుమ్నులు సైన్యంతో అటు వెళ్లారు. భీమసేనుడు కూడ 
వెళ్లాడు. వాళ్లందరినీ కర్ణుడు శరవర్షంచేత వారించాడు. సహదేవుడు దుర్యోధనునిపై 
శరవర్షం కురిపించగా చూచి కర్ణుడు క్రోధావిష్టుడై పాండవసైన్యాన్ని సంహరించాడు. 
అది చూచిన యుధిష్టిరుడు కర్ణుణ్ణి ఎదుర్శొన్నాడు. యుధిష్టిరుడు కర్ణుని శరప్రహారానికి 
నిలువలేక యుద్ధభూమిని విడచుచుండగా “యుధిస్టిరుణ్ణి పట్టుకొండి పట్టుకొంది” అంటూ 
కురుసైన్యాలు ముందుకు వచ్చాయి. వాళ్లను కేకయులు, పాంచాలులు అడ్డుకొన్నారు. 
ఈ కోలాహలంలో భీమదుర్యోధనులు యుద్దానికి తలబడ్డారు. 


కర్ణుడు నకుల - సహదేవ - యుధిష్టిరులను ఓడించుట 

యుధిష్టిరుడు అలసిపోయి నకులసహదేవుల మధ్య ఉండి మెల్లగా వెడుతూండగా 
కర్ణుడు చూచి, దుర్యోధనునికి ప్రియం చేకూర్చా లనే కోరికతో వాళ్లతో యుద్దానికి 
వెళ్లాడు. వాళ్లను ముగ్గురినీ కూడ జయించి వాళ్లను ఇంకా పీడింపబోతూండగా శల్యుడు 
- “కర్ణా నీ పరాక్రమం చూపవలసినది అర్జునునిమీద కదా? వీళ్లను ఎందుకు 
పీడిస్తున్నావు?” అన్నాడు. అయినా కూడ కర్షుడు వాళ్లపై బాణప్రహారం చేస్తున్నాడు. 
శల్యుడు - “కర్ణా! విను, కృష్ణార్జునుల శంఖధ్వని వినబడుతూన్నది. అర్జునుడు సైన్యాన్ని 
తుడిచిపెట్టివేస్తున్నాడు. అదిగో అక్కడ భీముడు దుర్యోధనుని ఆక్రమిస్తున్నాడు. ఆతనిని 
రక్షించుకో” అన్నాడు. అది చూచి కర్టుడు భీమునినుండి దుర్యోధనుణ్ణి రక్షించటానికై 
వెళ్లిపోయాడు. 


యుధిష్టిరు డా విధంగా పరాభవం పొంది తమ్ముళ్లతో సేనానివేశం చేరి శరీరంలో 
ఉన్న శల్యా లన్నీ తీయించుకొని విశ్రమించాడు. హృదయంలోని శల్యం మాత్రం అలాగే 
ఉండిపోయింది. 


ప్రక్క నున్న సోదరులతో - “అరిగో భీముని సింహగర్జన వినబడుతూన్నది. వెంటనే 
రథా లెక్కి సైన్యంలోనికి వెళ్లండి” అన్నాడు. వాళ్లు వెళ్లారు. 

అశ్వత్థామ పెద్ద సైన్యంతో కృష్ణార్ణునులతో యుద్దానికి వెళ్లాడు. వారిద్దరి మధ్యా 
అస్తయుద్ధం జరిగింది. వేలకొలది సైనికులు మరణించారు. అర్జునుడు భల్లబాణంతో 
అశ్వత్థామ సారథిని వధించాడు. అశ్వత్థామ రథాశ్వాలను కూడ తానే నడుపుకొంటూ 
అందరూ ఆశ్చర్యపడే రీతిలో యుద్ధం చేశాడు. అర్జును డప్పుడు గుజ్టాల కళ్ళాలు 
ఛేదించాడు. దానితో అవి ఇటూ అటూ వెళ్లిపోయాయి. 


666 మహాభారతసారసంగ్రహము 


పాండవుల సేన ఉత్సాహంతో కౌరవుల సైన్యాన్ని సంహరించడంతో కౌరవసైన్యం 
యుద్ధభూమి విడిచి పారిపోతూన్నది. అది చూచి దుర్యోధనుడు - “కర్ణా! నువ్వు రక్షకుడుగా 
ఉండగా సైన్యా లన్నీ ఎలా పారిపోతున్నాయో చూడు. నువ్వు ఏమైనా చెయ్యాలి” అన్నాడు. 
అప్పుడతడు భార్గవాస్త్రం ప్రయోగించగా వేలకొలది, లక్షలకొలది బాణాలు బయలుదేరి 
పాండవ సైన్యాన్ని హతమారుస్తున్నాయి. సైనికు లందరూ కృష్ణుణ్జీ అర్జునుణ్లీ పిలుస్తూ 
మొర పెట్టుకొంటున్నారు. 

అది చూచి ధనంజయుడు వాసుదేవునితో - కృష్ణా! కర్ణుడు ప్రయోగించిన ఈ 
భార్గవాస్ర్రం ఎంత ఘోరమైనదో! యుద్ధంలో దీనిని తిరగగొట్టడం శక్యంకాదు. కర్టుడు 
యముడు వలె దారుణ మైన పని చేస్తూ మాటిమాటికి నా కేసి చూస్తున్నాడు. ఇప్పుడు 
కర్ణుని మీదికి వెళ్లడం మంచిది కాదు. 

మానవుడు బ్రతికి ఉంటే యుద్ధంలో జయం పొందవచ్చు. మరణించినవాని కైతే 
పరాయజమే కాని జయం ఎక్కడిది? 

జీవన్‌ ప్రాప్నోతి పురుషః సంఖ్యే జయపరాజయో, 

మృతస్య తు హృషీకేశ భజ్జ ఏవ కుతో జయః. (కర్ణపర్వం 64. 66) 

ఆ మాటలు విని కృష్ణుడు కాలానికి అనుగుణంగా ఇలా అన్నాడు - “అర్జునా! 
మీ అన్నగారిని కర్ణుడు చాల బాధించాడు కదా? ఆయన దగ్గరికి వెళ్లి ఆయనకు ధైర్యం 
చెప్పి వచ్చి మళ్లీ యుద్ధం చేయవచ్చును.” 

ఈ లోపుగా కర్టుడు యుద్ధంలో ఇంకా కొంత అలసిపోతాడు కదా అని కూడ 
ఆలోచించి ఆతడు అర్జునుణ్ణి యుధిస్టిరునివద్దకు తీసికొనివెళ్లాడు. 

వెడుతూ అర్జునుడు సైన్యాన్ని చూచాడు. అక్కడ అన్నగారు కనబడలేదు. భీముని 
వద్దకు వెళ్లి అన్నగా రెక్కడ అని అడిగాడు. 


భీముడు అర్జునునితో - అన్నగారు కర్ణుని బాణాలచేత చాలా పీడింపబడి శిబిరానికి 
వెళ్లాడు. ఎలా ఉన్నాడో తెలియదు” అన్నాడు. “నే నిక్కడ శత్రువులను అడ్డుకొంటాను. 
నువ్వు వెళ్లి ఆయనను చూచిరా” అన్నాడు భీమునితో అర్జునుడు. 


“నేను వెడితే భయపడి వెళ్లిపోయా ననుకుంటారు శత్రువులు. నువ్వే వెళ్లు. నేనిక్కడ 
చూచుకొంటాను” అన్నాడు భీముడు. 


“నేను సంశప్తకులతో యుద్దం చేయవలసి ఉంది. నేను వెళ్లడం కుదరదు” అర్జును 
డన్నాడు. 


కర్ణపర్వము 667 
౯ 


“వాళ్లని కూడ నేను చూచుకుంటాను; నువ్వు వెళ్లు” అని భీము డన్నాడు. 

కృష్ణార్జునులు యుధిష్టిరుని దగ్గరికి వెళ్లి నమస్మరించారు. వాళ్లు కర్ణుణ్ణి సంహరించి 
వస్తున్నా రను భ్రాంతితో యుధిష్టిరుడు చాల సంతోషించి వాళ్లను అభినందించాడు. 

అర్జునుడు అన్నగారితో - “నేను సంశప్తకులతో యుద్ధం చేస్తుండగా అశ్వత్థామ 
నామీదికి యుద్దానికి వచ్చాడు. తరువాత మహాయుద్ధంలో కర్ణుడు మన సైన్యా లన్నీ 
సంహరించడం (ప్రారంభించాడు. అందుచేత నేనింకా ఆతనిని వధించలేదు. అక్కడ 
భీమసేనుణ్ణి ఉంచి నిన్ను చూడడానికి వచ్చాను. నిన్ను చూచి వెళ్లి వానిని తప్పక వధిస్తాను” 
అన్నాడు. 

కర్గుని చేతిలో దెబ్బలు తిని అవమానంతో బాధపడుతూన్న యుధిష్టిరునకు ఆ 
మాటలు వినగానే చాల కోపం వచ్చింది. అతడు అర్జునుణ్ణి చాల తీవ్రంగా దూషిస్తూ - 
అర్జునా! నీ సేన ఒక ప్రక్క పారిపోతూండగా అక్కడ భీమసేనుణ్ణి ఒంటరిగా ఉంచి 
రావడం ఏమీ బాగా లేదు. నేను ఒక్కడినే కర్ణుణ్ణి సంహరిస్తాను అని ద్వైతవనంలో ఉన్న 
రోజులలో ప్రతిజ్ఞ చేసిన నీవు కర్షునికి భయపడి ఎలా వచ్చేశావు? నువ్వు ఆ విధంగా 
ప్రతిజ్ఞ చేసి ఉండకపోతే ఇంతమంది మిత్రులను కూడకట్టుకొని జనక్షయహేతు వైన ఈ 
యుద్దానికి ప్రయత్నించి ఉండేవాళ్లం కాదు! నిన్ను నమ్ముకొని నేను దుర్యోధనునికి తల 
వంచకుండా యుద్దానికి దిగాను. 


దురాత్ముడైన ఆ కర్టుడు నీకు గడ్డిపరక కిచ్చే గౌరవం కూడ ఇవ్వకుండా ఆ 
విధంగా అందరి రాజపుత్రుల సమక్షంలో, రక్షకు లెవ్వరూ లేనివానిని అవమానించి 
నట్లు నన్ను అవమానించా డంటే అది నా దౌర్భాగ్యం అనుకోవాలి. 

విశ్వకర్మ నిర్మించిన కపిధ్వజ మైన రథమూ, గొప్ప ఖడ్గమూ, తాటి చెట్టంత 
గాండీవమూ ఇవన్నీ ఉంచుకొని నీవు, కృష్ణు డంతటివాడు సారథ్యం చేస్తూండగా, కర్ణునికి 
భయపడి ఎలా వచ్చేశావో తెలియడంలేదు. 


ఈ గాండీవం కృష్ణుని కిచ్చి ఆయనకు సారథ్యం చెయ్యి; ఆయనే శత్రుసంహారం 
చేస్తాడు! లేదా మరొకరి కెవ్వరికైనా సమర్జునికి ఇయ్యి. 

నువ్వు కుంతికి పుత్రుడవుగా పుట్టకపోయినా బాగుండేది!” “ఛీ! ఛీ! నీ గాండీవం 
ఎందుకు! నీ బాహువీర్యం ఎందుకు! ఎందుకు! నీ బాణాలు నీ హనుమద్ధ్వజం ఎందుకు! 
అగ్ని ఇచ్చిన నీ రథం ఎందుకు! 


668 మహాభారతనసారసం 


స్థ 
ర్ట 


ధిగ్‌ గాణ్బీవం ధిక్‌ చతే బాహువీర్య 
మసంఖ్యేయాన్‌ బాణగణాంశ్చ ధిక్‌ తే, 
ధిక్‌ తే కేతుం కేసరిణః సుతస్య 
కృశానుదత్తం చ రథం చ ధిక్‌ ధిక్‌. (కర్ణపర్వం. 68. 30) 


యుధిష్టిరుని చంపబోయిన అర్జునునకు 


కృష్ణుడు హితం బోధించుట 

యుధిష్టిరుని మాటలు విని అర్జునుడు కోపంతో కత్తి తీశాడు. అతని అభిప్రాయం 
తెలిసిన కృష్ణుడు - “అర్జునా! ఇప్పుడు కత్తి తీస్తున్నా వెందుకు? నీవు చంపవలసిన 
శత్రువు లెవ్వరూ ఇక్కడ లేరుకదా! చంపవలసిన ధార్తరాష్టుల సంగతి అక్కడ భీముడు 
చూచుకొంటున్నాడు. రాజును చూడా లని వచ్చావు కదా? ఆయన క్షేమంగానే ఉన్నాడు. 
సంతోషించవలసిన సమయంలో ఈ అజ్ఞానవిలసితం ఏమిటి? మనోభ్రాంతి ఏమైనా 
కలిగిందా? ఎవరిని చంపుదాం అనుకొంటున్నావు? వధ్యు డెవ్వడూ కనబడడంలేదే!” 
అన్నాడు. 

అర్జునుడు పాము వలె బుసలు కొడుతూ, ధర్మరాజువంక చూస్తూ కృష్ణునితో 
ఇలా అన్నాడు - నీ గాండీవం మరొకని కెవనికైనా ఇచ్చివెయ్యి అని ఎవడైనా నన్నంటే 
నేను వాని తల బ్రద్దలకొడతా నని నియమం పెట్టుకొన్నాను. ఈ రాజు నీ సమక్షంలోనే 
ఆ మాట అన్నాడు; విన్నావుకదా! అందుచేత ఈయనకు వధించి నా (వతం 
పాలించుకొంటాను! 


ఈ పరిస్థితిలో నేనేమి చెయ్యాలో చెప్పు. నీవు ప్రపంచంలోని మంచిచెడు లన్నీ 
తెలిసినవాడవు. నువ్వు ఎలా చేయ మంటే అలా చేస్తాను. 

కిం వా త్వం మన్యసే ప్రాప్తమస్మిన్‌ కాల ఉపస్థితే, 

త్వమస్య జగతస్తాత వేత్థ సర్వం గతాగతమ్‌. 

తత్‌ తథా ప్రకరిష్యామి యథా మాం వక్ష్యసే భవాన్‌. (కర్ణపర్వం 69. 13,14) 

ఆ మాటలు విన్న కృష్ణుడు కూడ అర్జునుణ్ణి ఛీ! ఛీ! (ధిక్‌ ధిక్‌) అని ఇలా అన్నాడు. 
అర్జునా! నువ్వు ఇంత తొందరపాటుపడుతున్నావు! నీవు పెద్దల సహవాసం చేయలే 
దను విషయం నా కిప్పుడు అర్ధం అవుతూన్నది. ధర్మాధర్మవివేకం ఉన్నవా డెవడూ ఇలా 
ప్రవర్తించడు. 


కర్ణపర్వము 669 
౯ 


అకార్యములను కార్యములు గాను, కార్యములను అకార్యములనుగాను గ్రహించి 
ప్రవర్తించేవాడు పురుషాధముడు. 


అకార్యాణాం క్రియాణాం చ సంయోగం యః కరోతి వై, 
కార్యాణామక్రియాణాం చస పార్థ పురుషాధమః. (కర్ణపర్వం 69. 18) 


ఏది కార్యమో ఏది అకార్యమో అంత సులభంగా తెలియదు. దానికి శాస్త్రజ్ఞానం 
కావాలి. అది నీ కున్నట్లు లేదు. ధార్మికుడ ననుకొంటూ నువ్వు ప్రాణివధను ధర్మంగా 
పాలిస్తున్నావు. 

నాయనా! ఏ ప్రాణులనూ కూడ వధించకుండా ఉండడం అన్ని ధర్మాలకంటె 
గొప్పది అని నా నిశ్చయం. అసత్య మైనా పలకవచ్చును గాని ఏ విధంగానూ కూడ ఏ 
ప్రాణినీ హింసించకూడదు. 


ప్రాణినామవధస్తాత సర్వజ్యాయాన్‌ మతో మమ, 
అనృతాం వా వదేద్వాచం నతు హింస్యాత్మథంచన. (కర్ణపర్వం 69.23) 


అలాంటప్పుడు నీవు, ఎవరో ప్రాకృతమానవుడవు వలె ధర్మకోవిదుడు, రాజూ, 
అయిన జ్యేష్టసోదరుణ్ణి ఎలా చంపుతావు! 

పార్థా! చిన్నపిల్లవాడు వలె నీ అంతట నువ్వే పూర్వం ఈ వ్రతం పెట్టుకొన్నావు. 
దానికి అంత ధర్మసంమతత్వం ఎలా ఉంటుంది. ఆ అధర్మసంయుక్త మైన పని చెయ్యాలని 
ఎలా అనుకొంటున్నావు! ధర్మగతి చాల సూక్ష్మ మైనది. అది తెలుసుకోకుండా గురువును 
చంపుతా నని ఎలా పరుగెత్తుతూన్నావు! 

ధర్యసూక్ష్మం ఏమిటో చెపుతాను; విను. భీష్మ డైనా, యుధిష్టిరు డైనా, విదురు 
దైనా, యశస్విని యైన నీ తల్లి కుంతి యైనా ఇలాగే చెపుతారు. 

సత్యం చెప్పడం చాల మంచిది. సత్యంకంటె గొప్పది మరొకటి లేదు. అయితే 
సత్యస్వరూపం ఏదో యథార్థంగా తెలుసుకొనడం చాల కష్టం. 

సత్యస్య వచనం సాధు న సత్యాద్విద్యతే పరమ్‌, 

తత్త్వేనైవ సుదుర్‌జ్లేయం పశ్య సత్యమనుష్టితమ్‌. (కర్ణపర్వం 69.31) 

ఒక్కొక్కప్పుడు అసత్యం సత్యం అవుతుంది; సత్యం అసత్యం అవుతుంది. అలాంటి 
చోట సత్యం అనుకొన్నది చెప్పకూడదు; అసత్యం అనుకొన్నదానిని చెప్పవలసి ఉంటుంది. 


670 మహాభారతసారసంగ్రహము 


భవేత్సత్యమవక్తవ్యం వక్తవ్యమనృతం భవేత్‌, 

యత్రానృతం భవేత్సత్వం సత్యం చాప్యనృతం భవేత్‌. (కర్ణపర్వం 69.32) 

“వివాహకాలంలోను, స్త్రీకి ఆనందం చేకూర్చేటప్పుడు, ప్రాణాపాయస్థితిలోను, 
సర్వధనమూ పోయే సమయంలోను, బ్రాహ్మణునికి సాహాయ్యం చేయవలసి వచ్చి నప్పుడూ 
అసత్యం పలకాలి. ఈ ఐదు అన్ఫతాలు పాపములు కా వని అంటారు.” 


వివాహకాలే రతిసంప్రయోగే 
ప్రాణాత్యయే సర్వధనాపహారే, 
విప్రస్య చార్జే హ్యనృతం వదేత 
పజ్బానృతాన్యాహురపాతకాని. (కర్ణపర్వం 60.33) 

ఎవరైనా సర్వస్వం అపహరిస్తా రనే భయం ఉన్నప్పుడు అసత్యం పలకవచ్చును. 
అక్కడ అసత్యం సత్యం అవుతుంది, సత్యం అసత్యం అవుతుంది. 

సర్వస్వస్యాపహారే తు వక్తవ్యమనృతం భవేత్‌, 

తత్రానృతం భవేత్సత్వం సత్యం చాప్యనృతం భవేత్‌. (కర్ణపర్వం 60.34) 

పూర్వం బలాకు డను ఒక వ్యాధు డుండేవాడు. అతడు పుత్రదారాదుల పోషణం 
కోసమూ, వృద్ధుడైన తలిదండ్రులను, తనమీద ఆధారపడి ఉన్నవాళ్లను పోషించడం 
కోసమూ మృగాలను చంపుతూండేవాడు. అతడు సత్యవాక్కు అసూయ లేనివాడు. 
స్వధర్మమునందు ఆసక్తుడు. ఆతని కొకనాడు మృగం ఏదీ దొరకలేదు. దూరంగా నీళ్లు 
త్రాగుతూన్న ఒక గ్రుడ్డి క్రూరమృగాన్ని చూచి దానిని చంపాడు. ఆ క్రూరమృగం తపస్సు 
చేసి (బ్రహ్మదేవుణ్ణి సకలభూతాలను నశింప చేసే వరం కోరిందట. అపుడు దాని కా 
వరం ఇచ్చి బ్రహ్మదేవుడు దానిని గ్రుడ్డిదానిని చేశాడట. పాపబుద్ధిగల ఆ మృగాన్ని ఆ 
వ్యాధుడు చంపగానే ఆకాశంనుండి పుష్పవర్షం పడింది. ఆ వ్యాధుణ్ణి తీసికొనివెళ్లడానికి 
స్వర్గంనుండి విమానం వచ్చింది. ఇక్కడ హింస కూడ పుణ్యహేతు వైనది. 

కౌశికు డనే ఒక తపస్వి యైన బ్రాహ్మణుడు గ్రామానికి దూరంగా నదీసంగమం 
దగ్గర ఉండేవాడు. అతడు ఏనాడూ అసత్యమాడ నని నియమం పెట్టుకొని అలా ఉండడం 
చేత సత్యవాది అని ప్రసిద్ధి పొందాడు. 

ఒకనాడు దోపిడిదొంగలు తరుముకొని రాగా, కొందరు పాంథులు భయంతో 
దట్టమైన వనంలో దాగికొన్నారు. ఆ దొంగలు కౌశికుణ్ణి ఇలా ఎవరైనా వెళ్లారా అని 
అడగగా అతడు వాళ్లు వెళ్లిన చోటు చూపించాడు. ఆ దస్యువులు వాళ్లని చంపివేశారు. 


కర్ణపర్వము 671 
౯ 


సూక్ష్మధర్మం ఎరుగని ఆ కౌశికుడు ధర్మాధర్మవిభాగం తెలియని, శాస్త్రజ్ఞానం 
లేని మూఢుడు వలె నరకంలో పడ్డాడు. 


పెద్దల సేవ చేయనివాడు తన సందేహాలను వాళ్లను అడగకపోవడంచేత పెద్ద 
గోతిలో పడతాడు. 


ధర్మం [శ్రుతివల్ల తెలుస్తుంది అని చాలమంది అంటారు. ఆ విషయంలో నాకు 
విరోధం లేదు. కాని వేదంలో అన్ని విషయాలు విధింపబడి లేవు. అందుచేత మానవుడు 
కొన్ని క్లిష్ట విషయాలను తర్మంచేత తెలుసుకొంటాడు. 

దుష్కరం పరమం జ్ఞానం తర్మేణానువ్యవస్యతి, 

శ్రుతేర్ధర్మ ఇతి హ్యేకే వదన్తి బహవో జనాః, 

తత్తు న ప్రత్యసూయామి న చ సర్వం విధీయతే. _(కర్ణపర్వం 69. 54,55) 

భూతా లన్నీ పుట్టడానికై (నిలవడానికై) ధర్మప్రవచనం చేయబడింది. ఏది 
అహింసతో కూడి ఉంటుందో అదే ధర్మం అని నిశ్చయం. 


ధరిస్తుంది, జగత్తును నిలబెడుతుంది గాన, ధర్మం అని చెప్పబడుతుంది. ధర్మం 
ప్రజలను రక్షిస్తుంది. ఏది ధారణంతో ఉన్నదో అదే ధర్మం అని నిశ్చయం. 

ధారణాద్ధర్మమి త్యాహుర్ధర్మో ధారయతే ప్రజాః, 

యత్‌ స్యాద్ధ్దారణసంయుక్తం స ధర్మ ఇతి నిశ్చయః (కర్ణపర్వం 69. 58) 

ఎవడైనా ఒట్టు పెట్టుకొనియెనా దొంగలనుండి విముక్తు డైతే అట్టి పరిస్థితిలో 
అసత్యం పలకడమే శ్రేయస్మరం. అది సత్యమే అవుతుంది. సందేహం లేదు. ఎందుచేత 
ననగా వీలైనంతవరకు దొంగలకు ధనం ఇవ్వకూడదు. 

యః స్తేనైః సహ సంబనాన్ముచ్యతే శపథైరపి, 

శ్రేయస్తత్రానృతం వక్తుం తత్‌ సత్యమవిచారితమ్‌, 

నచ తేభ్యో ధనం దేయం శక్యే సతి కథంచన. (కర్ణపర్వం 69. 63, 64) 

పాపాత్ములకు ధనం ఇస్తే అది ఇచ్చినవానిని కూడ పీడిస్తుంది. అందువల్ల 
ధర్మంకోసం అసత్యం పలికినా వానికి అసత్యదోషం తగలదు. 


పాపేభ్యో హి ధనం దత్తం దాతారమపి పీడయేత్‌, 
తస్మాద్ధర్మార్థమనృతముక్త్వా నాన్ఫతభాగ్‌ భవేత్‌, (కర్ణపర్వం 69. 65) 


672 మహాభారతసారసంగ్రహము 


అర్జునా! నీ హితం కోరి నేను యథావిధిగా శాస్రోక్త మైన విషయం చెప్పాను. 
ఇదంతా విన్న తరువాత కూడ ధర్మరాజు వధ్యు డని నువ్వు అనుకొంటున్నావా? 


కృష్ణునితో అర్జునుడు - “మహాబుద్ధిమంతుడు ఎలా మాట్లాడాలో, మా హితం 
కోరువాడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడావు. కృష్ణా! నీవు మాకు తండ్రివంటి వాడవు; 
తల్లివంటి వాడవు. నీవే మా పరమగతి; నీవే మాకు గొప్ప ఆశ్రయం.” 


“ధర్మరాజు అవధ్యు డనే నేను అనుకొంటున్నాను. అయితే నా ప్రతిజ్ఞ అసత్యం 
కాకుండా ఉండే ఉపాయం చెప్పు” అన్నాడు. 


అర్జునా! ధర్మరాజు నిన్ను నిందించా లను ఉద్దేశంతో నిందించలేదు. తను 
అలసిపోయి ఉన్న సమయంలో ఆ సూతపుత్రుడు, యుద్ధం చేయకుండా తనను అలా 
పీడించినందుకు ఆతనిపై ఎక్కువ కోపంతో నిన్ను ఇలా అన్నాడు. నీకు ఇంత కోపం 
కలిగిస్తేనే కాని నీవు వానిని చంప వను అభిప్రాయంతో నిన్ను ఇలా నిందించాడు. 


పూజించదగినవానిని “నువ్వు నువ్వు” అని సంబోధిస్తూ నిందించడం వానిని 
చంపినట్లే. 

త్వమిత్యత్రభవన్తం హి బ్రూహి పార్థ యుధిష్టిరమ్‌, 

త్వమిత్యుక్తో హి నిహతో గురుర్భవతి భారత. (కర్ణపర్వం 69. 83) 

అందుచేత నువ్వు అలా చేస్తే నీ ప్రతిజ్ఞను నిలబెట్టుకొన్నవాడ వవుతావు అన్నాడు 
కృష్ణుడు. 

అప్పుడు అర్జునుడు అలాగే చేస్తా నని చెప్పి, యుధిష్టిరునితో - “నన్ను నిందించ 
డానికైనా మానడానికైనా అధికారం యుద్ధంలో అంత (శ్రమపడి వేలకొలది శత్రువులను 
సంహరిస్తూన్న భీమునకు ఉంది కాని, క్రోశుడు దూరంలో చుట్టూ రక్షకులను పెట్టుకొని 
నిలచిన నీకే ముంది” అంటూ ఇలా అనేకవిధాల నిందించాడు. 


అర్జును డీ విధంగా యుధిష్టిరుణ్ణి నిందించి, తాను చేసిన ఈ పాపకృత్యానికి 
చింతిస్తూ అందుకు ప్రాయశ్చిత్తంగా ఆత్మహత్య చేసికొనడంకోసం కత్తి తీశాడు. 

“ఏమిటి మళ్లీ కత్తి తీస్తున్నావు? నీ మనస్సులో ఏ ముందో చెప్పు; నేను దానికి 
ప్రతిక్రియ చెపుతాను” అన్నాడు కృష్ణుడు. 

“అన్నగారిని తిట్టి ఇంత ఘోరమైన పాపం చేసినందుకు నన్ను నేనే చంపు 
కొంటాను” అని అర్జునుడన్నాడు. 


కర్ణపర్వము 673 
౯ 


అర్జునా! నిన్ను నువ్వు చంపుకొంటే అన్నగారిని చంపిన పాపంకంటె ఎక్కువ 
పాపం తగిలి ఇంకా ఘోరమైన నరకంలో పడతావు. 


నిన్ను నువ్వు స్తుతించుకో; అప్పుడు అది ఆత్మహత్య చేసికొనడమే అవుతుంది. 


బ్రవీహి వాచాద్య గుణానిహాత్మనః, 
తథా హతాత్మా భవితాసి పార్థ, (కర్ణపర్వం 70.29) 


అది బాగానే ఉందని అర్జునుడు తాను చేసిన ఘనకార్యా లన్నీ ఏకరువుపెడుతూ 
తన్ను తాను పొగుడుకొంటూ “కృష్ణా! నడు; ఈనాడు కర్ణుణ్ణి సంహరించిన తరువాతనే 
నా కవచం విప్పుతాను” అన్నాడు. 


కృష్ణునితో ఇలా అంటూ అర్జునుడు శస్తాలూ, ధనస్సూ దూరంగా విడచి 
యుధిష్టిరుని పాదాలు స్పృశించి నమస్కరిస్తూ - “రాజా! నేను పలికిన మాటలకు నన్ను 
క్షమించు. నే నిలా ఎందుకు మాట్లాడేనో నీకు కాలాంతరంలో తెలుస్తుంది. నేను 
యుద్ధభూమికి వెళ్లి భీముణ్ణి యుద్ధంనుండి విడిపించి, కర్ణుణ్ణి సంహరిస్తాను” అన్నాడు. 

కృష్ణార్జునులు కావా లని ఆడిన నాటకం అంతా తెలియక యుధిష్టిరుడు ఛట్టున 
మంచంమీదనుండి లేచి - “అర్జునా! స్‌వు చెప్పిన దంతా నిజమే. మీ అందరి కష్టాలకీ 
కారణం నేనే. నీ ఖడ్గంతో నా శిరస్సు ఖండించు. మీకు రాజుగా ఉండదగినవాడు 
భీముడే. లేదా పాపాత్ము డనై నేను ఇప్పుడే వనానికి వెళ్లిపోతున్నాను. నేను వెళ్లిపోయిన 
తరువాత నువ్వు సుఖంగా ఉండు. క్షీబుడ నైన నాకు రాజ్యమేమిటి! భీముడే రాజుగా 
ఉంటాడు” అంటూ బైటకు వెళ్లబోయాడు. 


అప్పుడు కృష్ణార్లును లిద్దరూ ఆయన పాదాలమీదపడి విషయం అంతా ఆతనికి 
అర్థం అయేటట్లు తెలిపి బ్రతిమాలుకొన్నారు. 

అప్పుడు యుధిష్టిరుడు సంతోషించి - “కృష్ణా! మమ్ముల నిద్దరినీ గొప్ప ఆపద 
నుండి రక్షించావు” అన్నాడు. యుధిష్టిరుడు అర్జునుణ్ణి ప్రేమపూర్వకంగా ఆలింగనం 
చేసికొని ఆశీర్వదించాడు. అర్జునుడు కర్ణుణ్ణి తప్పక వధిస్తా నని ప్రతిజ్ఞ చేసి యుద్ధభూమికి 
బయలుదేరాడు. 

కృష్ణుడు యుద్ధభూమికి వెడుతూ దారిలో కనబడుతూన్న శుభశకునాలను చూపి 
అర్జునుని ఉత్సాహం వృద్ధిపొందింపచేయడానికై ఆతని పరాక్రమాన్ని స్తుతించాడు. నీవు 
తప్పక కర్గున్ని సంహరిస్తా వన్నాడు. అలా అంటూనే - “అర్జునా! నీ హితాన్ని కోరి 
నేనొక విషయం చెప్పవలసి ఉంది. నువ్వు యుద్ధంలో గొప్పగా శోభించే కర్ణుని విషయంలో 


674 మహాభారతసారసంగ్రహము 


అనాదరభావం మాత్రం చూపించకూడదు. కర్ణుడు బలవంతుడు. దర్పం గలవాడు. 
మంచి అస్తనైపుణ్యం కల మహారథుడు. మంచి అభ్యాసం కలవాడు. చిత్రయుద్ధం 
చేయగలవాడు. దేశకాలాలు తెలిసినవాడు. 


అవశ్యం తు మయా వాచ్యం యత్‌ పథ్యం తవ పాబ్దవ, 

మావమంస్థా మహాబాహో కర్ణమాహవశోభినమ్‌. 

కర్ణో హి బలవాన్‌ దృప్తః కృతాస్త్రశ్చ మహారథః, 

కృతీ చ చిత్రయోధీ చ దేశకాలస్య కోవిద. (కర్ణపర్వం (72. 25,26) 

ఎక్కువగా చెప్పడం ఎందుకు? సంక్షేపంగా చెప్పా లంటే - మహారథుడైన కర్ణుడు 
నీతో సమానుడు అని, నీకంటె విశిష్టుడేమో అని కూడ నా అభిప్రాయం. 

బహునాత్ర కిముక్తేన సంక్షేపాచ్చ లణు పాణ్ణవ, 

త్వత్సమం త్వద్విశిష్టం వా కర్ణం మన్యే మహారథమ్‌. (కర్ణపర్వం 72.28) 

ఈ విధంగా కర్టుని బలపరాక్రమాలను వర్ణించి కృష్ణుడు “అలాంటి కర్ణుణ్ణి ఈ 
రోజున నువ్వు వధించి యుధిష్టిరునకు సంతోషం కలిగించాలి” అన్నాడు. 


కృష్ణుని మాటలు విన్న అర్జునుడు ఉత్సాహాతిశయంతో, యుద్ధరంగంలో 
ప్రవేశించాడు. రెండు పక్షాలలోను ద్వంద్వయుద్దాలు ప్రారంభం అయ్యాయి. కృప - 
శిఖండులు, సాత్యకి - దుర్యోధనులు, శుతశ్రవ - అశ్వత్థామలు, యుధామన్యు - 
చిత్రసేనులు, సుషేణ - సృంజయులు, శల్య - సహదేవులు, శతానీక - వృషసేనులు, 
నకుల - కృతవర్శ్మలు, ద్వంద్వయుద్దానికి ఉద్యుక్తు లయ్యారు. ధృష్టద్యుమ్నుడు తన 
సైన్యంతో, సైన్యసహితు డైన కర్గునితో యుద్దం చేస్తున్నారు. దుఃశాసనుడు సంశప్తకుల 
సైన్యంతో కలిసి భీముణ్ణి ఎదిరించాడు. 

ఉత్తమౌజుడు కర్ణుని కుమారుడైన సుషేణుణ్ణి వధించాడు. అది చూచి కర్ణుడు 
ఉత్తమౌజుని అశ్వాలను వధించి రథాన్ని భగ్నం చేశాడు. ఉత్తమౌజుడు కృపుని పాౌర్‌ష్టినీ 
(ప్రక్క నుండి రక్షించేవానినీ) అశ్వాలనూ వధించి శిఖండి రథం ఎక్కాడు. అయితే 
శిఖండి విరథుడై ఉన్న కృపుణ్ణి వధించలేదు. ఇంతలో అశ్వత్థామ వచ్చి కృపుణ్సి 
తీసికొనివెళ్లాడు. 

భీముణ్ణి చాలమంది శత్రువులు చుట్టుముట్టారు. భీముడు సారథితో - “మన 
రథం శత్రు సైన్యంమధ్యకు తీసికొని వెళ్లు” అని ఆజ్ఞాపించి వందలకొలది, వేలకొలది 
సైనికులను, రథాశ్వగజాదులను సంహరించాడు. ఆ సమయంలో భీమసేనుణ్ణి ఎవ్వరూ 


కర్ణపర్వము 675 
౯ 


ఎదిరించ లేకపోయారు. అప్పుడు భీముడు ఉత్సాహంతో విజృంభించి సారథితో - 
సూతా, విశోకా! నేను యుద్ధం చేస్తూన్న సమయంలో ఒడలు తెలియక మనవాళ్లమీదనే 
శరవర్షం కురిపించ వచ్చును. అందుచేత నువ్వు ధ్వజాలను పట్టి మనవాళ్లైవరో, శత్రువు 
లెవరో గుర్తు పట్టి రథం నడిపించు. 


మన రాజు అస్వస్థుడుగా ఉన్నాడు. ఆయనను చూడడానికి వెళ్లిన అర్జును డింకా 
రాలేదు; అందుచేత నా మనస్సు కూడ ఏమీ బాగులేదు. నన్ను విడిచి రాజు శత్రుమధ్యలో 
ప్రవేశించాడు. ఆయన జీవించి ఉన్నాడో లేదో తెలియడంలేదు. అర్జునుని పరిస్థితి ఏమో 
కూడ తెలియడంలేదు. దానితో నాకు చాల దుఃఖం కలుగుతూన్నది. 


ఏమైనా ఈ శత్రువుల నందరినీ ఇప్పుడు పూర్తిగా సంహరిస్తాను. మన రథంలో 
ఇంకా ఎన్ని అంబులపొదులు ఉన్నాయో, ఎన్ని శూన్యం (ఖాలీ) అయిపోయాయో చూచి 
నాకు చెపుతూండు” అన్నాడు. 


సారథియైన విశోకుడు “భీమసేనా! ఇంకా మన రథంలో కొన్ని వేల బాణాలు, 
గదలు, ఖడ్గాలు, ఇతరమైన ఆయుధాలు ఉన్నాయి. ఆరు ఎడ్లు కట్టిన బండిమీద 
ఎక్కించడానికి సరిపోయినంత ఆయుధాలకంటె కూడ అధికంగా ఉన్నాయి. నువ్వు 
వేలకొలది ఆయుధాలు ప్రయోగించవచ్చును. నీకు గద, ఖడ్గము, నీ బాహువులు అనే 
ఆయుధ సంపద ఉండనే ఉంది కదా!” 


అస్యాయుధం పాణ్జవేయావశిష్టం 

న యద్‌ వహేచ్చకటం షడ్గవీయమ్‌. 

ఏతద్విద్వన్‌ ముబ్బ సహస్రశో౭ పి 

గదాసిబాహుద్రవిణం చ తే౭స్తి. (కర్ణపర్వం 76. 17) 

సారథి మాట విని భీముడు - “చూడు; నే నిప్పుడు ఏ విధంగా శత్రువులను 
సంహరిస్తానో” అని అంటూండగానే, దూరంగా ఉన్న శత్రుసైన్యం చీలిపోయి ఇటూ 
అటూ పారిపోతూన్నట్లు కనబడింది. అది చూచి సారథి - “భీమసేనా! అర్జునుడు రానే 
వచ్చాడు. ఆతని గాండీవధ్వని వినబడడంలేదా? ఆతని బాణాలకి ఏనుగుల తొండాలు 
తెగిపడిపోతూన్నాయి. ఆతని కిరీటంమీద ఉన్న మణి సూర్యుడు వలె ప్రకాశిస్తూంది. 
అదిగో - కృష్ణుని కౌస్తుభమూ, కంఠమాలా కాంతులు చిమ్ముతున్నాయి. ధ్వజంమీద 
ఉన్న కపి ఇటూ అటూ తేరబారి చూస్తూన్నాడు. అది చూస్తూంటే నాకే భయం వేస్తూన్నది; 
ఇదిగో - కృష్ణార్ణునులు నీవైపే వస్తున్నారు” అన్నాడు. 


676 మహాభారతసారసంగ్రహము 


ఆ మాటలు విని భీముడు అర్జునుని రాకను గూర్చి చెప్పినందుకు సారథిని ఎంత 
గానో అభినందిస్తూ సంతోషాతిశయంతో - “విశోకా! నాకు అర్జునుడు వస్తున్నా డనే 
శుభవార్త చెప్పినందుకు నీకు పద్నాలుగు మంచి గ్రామాలు, వందమంది దాసీలు, ఇరవై 
రథాలు బహూకరిస్తాను” అన్నాడు. 


ఇంతలో అర్జునుడు కౌరవ సైన్యం చీల్చుకొంటూ, వేలకొలది సైనికులను సంహరిస్తూ 
భీముని వైపు వస్తున్నాడు. అర్జునుణ్ణి చూడగానే భీముని ఉత్సాహం ద్విగుణీకృత మయింది. 
అతడు బాణవర్షం కురిపించి పదివేల ఏనుగులను, రెండు లక్షల రెండు వందల కాలి 
బంటులను, ఐదు వేల అశ్వాలను, నూరు రథాలను నశింపచేసి రక్తపు నదులు ప్రవహింప 
చేశాడు. 


అది చూచి దుర్యోధనుడు పంపగా వచ్చిన శకునిని విరథుని చేశాడు. దుర్యోధనుడు 
సైన్యంతో పరుగెత్తి కర్ణుణ్ణి ఆశ్రయించాడు. 

కర్ణుడు సైన్యంతో వచ్చి పాండవసైన్యాన్ని ఎదుర్కొన్నాడు. కర్ణుడు, అశ్వత్థామ, 
కృపుడు, దుఃశాసనుడు, శకుని మొదలైన మహావీరు లాక్రమించగా పాండవసేన వెనుకంజ 
వేసింది. 

అర్జునుడు కౌరవుల చతుర్విధ సైన్యాన్ని సంహరించి రక్తపుకాలువలను ప్రవహింప 
చేశాడు. “కృష్ణా! అక్కడ యుద్ధరంగంలో కర్లుని ధ్వజం కనబడుతూన్నది. ఖీమాదులు ఆ 
మహారథునితో యుద్ధం చేస్తున్నారు. కర్ణునికి భయపడి పాంచాలులు పారిపోతున్నారు. 
వాళ్లను తరుముతూన్న రాజైన దుర్యోధనుడు శ్వేతచ్చత్రంతో ప్రకాశిస్తూన్నాడు. కృపుడు, 
కృతవర్మ, అశ్వత్థామా ఆతనిని రక్షిస్తున్నారు. కర్లుని రథంమీద కూర్చుంది అశ్వాలను 
నడిపిస్తూన్న శల్యుణ్లి చూడడానికి చాల ముచ్చటగా ఉంది. ఇప్పుడు మనం ఏమీ 
చేయకపోతే వీళ్లందరూ సోమకులను సంహరించి వేస్తారు. అక్కడికి వెళ్లా లనిపిస్తూన్నది. 
మన రథం అటు నడుపు” అన్నాడు. 

పెద్ద ఘోషతో అర్జునుని రథం శత్రుసైన్యంలో ప్రవేశించింది. ఆ రథం చూచిన 
వెంటనే పాండవసైనికుల ధైర్యోత్సాహాలు వృద్ధిపొందాయి. 

అది చూచిన శల్యుడు - “కర్ణా! నువ్వు అడిగిన రథం ఇటువైపే వస్తూన్నది. 
చూడు, కౌరవసైన్యం అంతా నేలమీద పడిపోతూన్నది. అర్జునుడు నీతో యుద్ధం 
చేయడానికి వస్తున్నట్లున్నాడు. ఆతనిని వధించడానికి అన్నివిధాలా ప్రయత్నించు. అతడు 
కూడా రక్షకు లెవ్వరూ లేకుండా వస్తున్నాడు. ఇతనిని నువ్వు తప్ప మరెవ్వరూ 
వధింపజాలరు” అన్నాడు. 


కర్ణపర్వము 677 
౯ 


ఆ మాటలు విని కర్ణుడు - శల్యా! నువ్విప్పుడు మామూలు మనిషి వయ్యావు. 
అర్జునునికి భయపడకు. నేను ఈ ఇద్దరు కృష్ణుల్ని ఎలా సంహరిస్తానో చూడు. 


నేను వీళ్లను చంపకుండా వెనుకకు వెళ్లను. లేదా వీళ్ల చేతులలో మరణిస్తే నేలమీద 
వ్రాలుతాను. రణంలో జయం అనిశ్చితం కదా? ఈ నాడు నేను చంపినా, చంపబడినా 
కృతార్గుడ నవుతాను. 


నాహత్వా యుధి తౌ వీరౌ వ్యపయాస్యే కథంచన, 
స్వప్నే వా నిహతస్తాభ్యామనిత్యో హి రణే జయః. 
కృతార్జో౭_ద్య భవిష్యామి హత్వా వాష్యథవా హతః. (కర్ణపర్వం 79.51,52) 


అన్నాడు. 

అప్పుడు శల్యుడు - “ఈ అర్జునుణ్ణి ఒంటరిగా ఉన్నప్పుడే ఎవ్వరూ జయింపజాల 
రని అంటారు. అలాంటప్పుడు కృష్ణుడు కూడ ఈతని ప్రక్క ఉన్నప్పుడు చెప్పాలా?” 
అన్నాడు. 

కర్ణుడు శల్యుడు చెప్పినదానిని అంగీకరిస్తూ అర్జునుడు చేసిన అనేక మైన ఖాండవ 
దహనాదికార్యాలను, ఏకాకిగా గోగ్రహణసమయంలో తమనందరినీ ఓడించడం మొద 
లైన విషయాలను ఉటంకిస్తూ ఇలాంటి వీరుడు లోకంలో లేడన్నాడు. ఇంక సాక్షాత్‌ 
నారాయణుడే అయిన కృష్ణుని విషయం చెప్ప నవసరమే లేదన్నాడు. (ఇక్కడ కర్గుడు 
పలికిన మాటలు మహావీరునికి మాత్రమే ఉండవలసిన విశాలహృదయత్వాన్ని స్పష్టీక 
రిస్తున్నాయి). 

“అయినా నేను వీల్లిద్దరినీ ఎదుర్శొనే అవకాశం నా కీనాడు లభించింది. నేను 
వీల్లిద్దరినీ సంహరించనేనా సంహరిస్తాను, లేదా వాళ్లు నన్ను సంహరిస్తారు” అన్నాడు 
కర్ణుడు. 

ఇంతలో అర్జునుడు శరవర్షంతో కౌరవ సైన్యాన్ని సంహరిస్తూండగా కంటిరోగం 
ఉన్నవాళ్లు సూర్యునికేసి చూడజాల నట్లు కౌరవులలో ఒక్కరుకూడ ఆతనివైపు చూడ 
లేకున్నారు. 


శరార్చిషం గాబ్బివచారుమణ్ణలం 
యుగాన్తసూర్యప్రతిమానతేజసమ్‌, 
న కౌరవాః శేకురుదీక్షితుం జయం 
యథా రవిం వ్యాధితచక్షుషో జనాః. (కర్ణపర్వం 79.76) 


678 మహాభారతసారసంగ్రహము 


“మీరందరూ ఒక్కుమ్మడిగా అర్జునునిపై విజృంభించి యుద్ధం చెయ్యండి. అప్పుడు 
కొంత అలసట చెందిన ఈతనిని నేను అనాయాసంగా వధిస్తాను” అని కర్షుడు చెప్పగా 
కృప అశ్వత్థామాది వీరులారుగురూ అర్జునునిపై విరుచుకొనిపడ్డారు. అర్జునుడు 
వాళ్లనందరినీ అనాయాసంగా నివారించాడు. 


ఇంతలో అర్జునుడు కౌరవసైన్యం అంతా భీమసేనుణ్ణి ఏకాకికి చేసి ఆతనితో 
యుద్ధం చేస్తూండడం చూచాడు. వెంటనే అతడు కర్ణుని సైన్యాన్ని విడిచివేసి భీముడు 
కౌరవసైన్యంతో యుద్ధం చేస్తూన్న ప్రదేశానికి వెళ్లి సైన్యాన్ని చీల్చుకొంటూ భీముణ్ణి 
సమీపించాడు. ఆతనితో మాట్లాడి, అన్నగారు క్షేమంగా ఉన్నా రని తెలిపి, ఆతని అనుజ్ఞతో 
మరొక వైపు వెళ్లాడు. అత డలా వెడుతూండగా దుఃశాసనుని తరువాతివా శ్లైెన పదిమంది 
సోదరులు ఆతనిని శరవర్షంతో ఎదిరించారు. అర్జునుడు కొంత సేపు యుద్ధం చేశాడు. 
వీళ్లని అర్జునుడు చంపకూడదు అను అభిప్రాయంతో కృష్ణుడు రథం మరొక వైపు 
మళ్లించాడు. కొందరు సైనికులు ఆ రథాన్ని వెంబడించారు. అప్పుడు అర్జునుడు వాళ్ల 
శిరస్సులు భల్లబాణాలతో ఛేదించి నేలమీద పద్మాలు పరచినట్లు పరిచాడు. 


భీమార్జునులు ఆ సమయంలో తమ నెదిరించదానికి వచ్చిన రథికులను, గజ 
యోధులను వందలకొలది సంహరించారు. కర్ణుడు పాంచాలుల సైన్యాన్ని సంహరించాడు. 

సాత్యకి కర్గుని పుత్రు డైన ప్రసేనుణ్ణి వధించగా కర్టుడు క్రోధావేశంతో సాత్యకిని 
వధించడానికి అతితీవ్ర మైన శరం ప్రయోగించగా దానిని శిఖండి ఖండించి వేశాడు. 
కర్ణుడు శిఖండి ధనస్సును, ధ్వజాన్ని ఖండించి, శిఖండిని బాణాలతో పీడించి ధృష్టద్యుమ్నుని 
పుత్రుని శిరస్సు ఖండించాడు. 


అప్పుడు కృష్ణుడు - “అర్జునా! అక్కడ కర్ణుడు పాంచాలవీరుల నందరినీ ఎవరూ 
మిగలకుండా సంహరిస్తున్నట్లున్నాడు; కర్టునితో యుద్దానికి నడు” అన్నాడు. అర్జునుడు 
శరవర్షం కురిపిస్తూ అటు బయల్దేరాడు. ఆతనిని రక్షిస్తూ వెనుకనే భీముడు వెళ్లాడు. 

ఈ లోగా కర్ణుడు సోమకులను సంహరించడం ప్రారంభించాడు. అప్పుడు 
ఉత్తమౌజుడు, జనమేజయుడు, యుధామన్యువు, శిఖండి, ధృష్టద్యుమ్నుడు - ఈ ఐదుగురు 
వీరులూ కలిసి ఎదిరించినా కర్టు దేమాత్రమూ, మనోనిగ్రహం కలవాడు ఇంద్రియార్థాలను 
చూచి చలించ నట్లు, రథంనుండి చలించలేదు. 

తే పజ పాళ్చులరథప్రవీరాః 

వైకర్తనం కర్ణమభి ద్రవన్తః, 


కర్ణపర్వము 679 
౯ 


తస్మాద్రథాచ్భావయితుం న శేకుః 
ధైర్యాత్‌ కృతాత్మానమివేన్చియార్ధాః. (కర్ణపర్వం 82.17) 


కర్ణుడు ఆ ఐదుగురు వీరులనూ కూడ ఓడించాడు. అప్పుడు ద్రౌపది పుత్రులు 
తమ మేనమామ లను రక్షించడానికై వచ్చి కర్గుణ్లి ఎదిరించారు. ఇంతలో సాత్యకి 
కర్ణదుర్యోధనులను బాణాలతో పీడించగా కృప - భోజ - కర్ణ - దుర్యోధనాదులు 
ఆతనిపై శస్త్రవర్షం కురిపించారు. 

ఇంతలో కర్షునిచే పరాజితులైన ఆ ఐదుగురు పాంచాలవీరులు మళ్లీ రథాలమీద 
వచ్చి సాత్యకిని రక్షించడానికై తీవ్రంగా యుద్ధం చేశారు. 


మరొక చోట భీమ - దుఃశాసనులు ద్వంద్వయుద్దానికి తలబడ్డారు. కొంత సేపు 
రథారూఢులై బాణాలతోను, వివిధశస్తాలతోను ఘోర మైన యుద్ధం జరిగింది. భీముడు 
భయంకరమైన గదను దుఃశాసనునిమీదికి విసిరాడు. దానితో ఆతని రథం అశ్వాలతో 
సహా భగ్నం అయిపోయింది. సారథి మరణించాడు. దుఃశాసనుడు తలకు బలమైన 
దెబ్బతగిలి నేలమీద కొట్టుకొంటున్నాడు. అప్పుడు భీముడు వానిని చూచి అతడు సభలో 
పాంచాలికి చేసిన అవమానా లన్నీ గుర్తు చేసికొంటూ అక్కడనే ఉన్న కర్గుణ్జీ, దుర్వోధనుణ్డీ, 
అశ్వత్థామనూ, కృతవర్మనూ సంబోధిస్తూ “సమస్తయోధులారా! పాపాత్ము డైన ఈ 
దుఃశాసనుణ్జి చంపుతున్నాను; రక్షించండి” అని గర్జిస్తూ రథంమీదినుండి దుమికి వచ్చి, 
భయంకరమైన ఖడ్గం ఎత్తి, వాని వైపు తీక్ష్య ౦గా చూస్తూ, పాదంతో వాని కంఠం నొక్కి 
పట్టి - “దురాత్ముడా! ఆనాడు కర్ణసుయోధనులు ఆనందిస్తూండగా “గాః గౌకి అంటూ, 
రాజసూయావభృథస్నానంచేత పవిత్రము లైన ద్రౌపదీకేశాలను ను వ్వేచేతితో పట్టుకొన్నావో 
చెప్పు! భీమసేను డడుగుతున్నాడు” అన్నాడు. దుఃశాసనుడు భీమసేనుని మాటలు విని 
కళ్లు తేలవేస్తూ - “భీమా! పీనకుచమండలాన్ని మర్దించినది, వేలకొలదీ గోవుల దానం 
చేసినది, క్షత్రియవినాశకర మైనది ఇదిగో - ఈ ఏనుగు తొండం వంటి కరంతో నేను 
ఆనాడు కురుముఖ్యులు, మీరందరూ, సభాసదులూ చూస్తూండగా పాంచాలి కేశాలు 
పట్టి లాగాను. 


అయం కరికరాకూరః పీనస్తనవిమర్దనః, 
గోసహస్రప్రదాతా చ క్షత్రియాన్తకరః కరః. 
అనేన యాజ్ఞసేన్యా మే భీమ కేశాః వికర్షితాః, 
పశ్యతాం కురుముఖ్యానాం యుష్మాకం చ సభాసదామ్‌. 
(కర్ణపర్వం 83.23,24) 
అంటూ ఆ చెయ్యి ఎత్తి చూపించాడు. 


680 మహాభారతసారసంగ్రహము 


ఆ మాట వినగానే భీమసేనుడు, వాని వక్షస్థలం పీడిస్తూ, రెండు చేతులతోను 
వానిని పట్టుకొని - “ఇదిగో వీని బాహువు ఊడదీస్తున్నాను. బలం ఉన్నవా డెవడైనా 
ఉంటే వచ్చి వీనిని రక్షించండి” అంటూ దుఃశాసనుని ఆ భుజం పెకిలించివేసి దానితోనే 
వానిని కొట్టాడు. 


నేలమీద పడిపోయిన వాని వక్షస్టలం చీల్చి వెచ్చ వెచ్చగా ఉన్న రక్తం తీసికొని 
తాగాడు. 


లోకంలో ఏపానీయమూ కూడ దీనంత రుచిగా లేదు? అంటూ (ప్రాణాలు పోయి 
పడి ఉన్న వానితో - “ఏం చెయ్యను? నిన్ను ఈ మృత్యువు కాపాడాడు. 

కిం వా కుర్యాం మృత్యునా రక్షితో౭ సి. 
అని గట్టిగా అన్నాడు. 


అది చూచి చాలమంది భయపడి పారిపోయారు. “ఇతడు మానవుడు కాదు, 
రాక్షసుడు” అని కొంద రంటున్నారు. భీముడు మళ్లీ వాని కంఠంనుండి రక్తం తీసికొని 
త్రాగుతూ - ఇందిగో నీ కంఠం ఛేదించి రక్తం త్రాగుతున్నాను. ఇప్పుడు “గౌః గాఖి 
అను చూద్దాం. ఆనాడు “గౌః గౌళొ అంటూ నృత్యం చేసినవాళ్లకి నేనిప్పుడు “గౌః గౌళ 
అని ఎదురు నృత్యం చేస్తున్నాను” అన్నాడు. 

“మా దుఃఖా లన్నింటికీ నీవూ, ధృతరాషుని దుష్టత్వమూ ఇవే ప్రధానకారణాలు” 
అని వానితో అంటూ భీముడు - “వీని విషయంలో నా ప్రతిజ్ఞ నిలబెట్టుకొన్నాను. ఇంక 
దుర్యోధనుని విషయంలో చేసిన ప్రతిజ్ఞ మిగిలి ఉంది” అని కృష్ణార్ణునులతో అన్నాడు. 


అప్పుడు దుర్యోధనుని పదిమంది సోదరులు క్రోధావిష్టులై ఖీమసేనుణ్ణి ఎదిరించారు. 
అతడు విజృంభించి పది భల్లబాణాలతో ఆ పదిమంది శిరస్సులూ అనాయాసంగా 
ఖండించాడు. కౌరవసైన్యం పారిపోయింది. 


ఇదంతా చూడగానే కర్గునికి చాల భయం పట్టుకొంది. అప్పుడు శల్యుడు కర్షునికి 
ధైర్యం చెపుతూ ఇలా అన్నాడు - “కర్ణా! వ్యథ చెందకు. నీ కిలా విషాదం చెందడం 
యుక్తం కాదు. రాజు లందరూ భీమసేనునికి భయపడి పారిపోతున్నారు. రాజు కూడ 
సోదరుని రక్తం భీముడు త్రాగివేస్తుంటే చూచి శోకంతో ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు. 
కృపాదివీరులూ, మరణించగా మిగిలిన సోదరులూ ఆతని చుట్టూ నిలిచి ఉన్నారు. 
అర్జునుడు మొదలైన పాండవులు యుద్దానికి వస్తున్నారు. ఇప్పుడు నువ్వు క్షత్రియధర్మాన్ని 
పురస్మరించుకొని అర్జునుణ్ణి ఎదిరించు. దుర్యోధనుడు భారం అంతా నామీద ఉంచాడు. 


కర్ణపర్వము 681 
౯9 


నువ్వు ఈ విధంగా ఉండడం చూచి నీకుమారు డైన వృషసేనుడు పాండవులమీదికి 
వెడుతున్నాడు.” 


ఈ మాటలు విని కర్గుడు యుద్దం చెయ్యా లను దృఢసంకల్పంతో లేచాడు. 


గద ధరించి దండధరు డైన యముడువలె ఉన్న భీమునిమీదికి వృషసేనుడు 
వెళ్లగా నకులుడు వానిని అడ్డుకొన్నాడు. ఇద్దరి మధ్యా ఘోరమైన యుద్ధం జరిగింది. 
వృషసేనుని ఆయుధప్రహారాలకు తట్టుకొనజాలక విరథు డైన నకులుడు భీముని రథం 
ఎక్కాడు. వృషసేనుడు వాళ్లిద్దరిమీదా బాణవర్షం కురిపించాడు. వారి రథాన్ని భగ్నం 
చేశాడు. 


ఇంతలో భీముడు (ప్రేరేపింపగా అర్జునుడు వృషసేనునితో యుద్ధం చేసి ఆతనిని 
సంహరించాడు. 

పుత్రు డా విధంగా హతుడై నట్లు చూచి కర్టుడు కృష్ణార్దునులను ఎదుర్కొన్నాడు. 
కర్లుని ధ్వజంమీద హస్తికక్ష్యము (ఏనుగు నడుముకు కట్టిన బంగారు జీను), అర్జునుని 
ధ్వజంమీద వానరుడు ఉన్నారు. ఆ రెండు ధ్వజాలు ఇప్పుడు ఎదు రెదురుగా ఉన్నాయి. 
ఆ ఇరువురూ రెండు సూర్యమండలాలు ఒకదాని కొకటి ఎదురుగా నిలచి నట్లు 
ప్రకాశిస్తున్నారు. కర్ణుని ఉత్సాహం వృద్ధి పొందించడానికి కౌరవసైన్యాలు, అర్జునుని 
ఉత్సాహం వృద్ధిపొందించడానికి పాండవ సైన్యాలూ శంఖ - భేర్యాదులు మోగిస్తున్నాయి. 

అక్కడకు చేరిన వారిలో కొందరు కర్ణునికి విజయం కోరుతూంటే కొందరు 
అర్జునునికి విజయం కోరుతూ హర్షధ్వానాలు చేస్తున్నారు. దేవతాదులలో కూడ రెండు 
పక్షాలు ఏర్పడి “జయ జయ కర్ణా!” అని కొందరంటుంటే కొందరు జయ జయ అర్జునా” 
అంటున్నారు. 


యుద్ధం ప్రారంభం అవడానికి ముందే అర్జునుని ధ్వజ మైన కపి కర్టుని ధ్వజమైన 
హస్తికక్ష్యమీద దుముకగా అది కపిమీద దుమికింది. రెండు రథాల అశ్వాలు ఎదురెదురుగా 
గంభీరంగా సకిలిస్తున్నాయి. కృష్ణుడు నేత్రబాణాలతో శల్యుణ్ణి వేధించాడు. అట్లే శల్యుడు 
కృష్ణుణ్ణి వేధించాడు. ధనంజయుడు చూపులతో కర్ణుణ్ణి జయించాడు; వాసుదేవుడు నయన 
సాయకాలతో శల్యుణ్ణి జయించాడు. 


అప్పుడు కర్ణుడు చిరునవ్వు నవ్వుతూ - “శల్యా! ఏ కారణంచేత నైనా ఇప్పుడు 
నన్ను అర్జునుడు సంహరిస్తే నువ్వు ఏమి చేస్తావు? నిజంగా చెప్పు” అని ప్రశ్నించాడు. 


682 మహాభారతసారసంగ్రహము 


“కర్ణా! ఇప్పుడు నిన్ను శ్వేతవాహనుడు చంపివేస్తే నేను ఒక్కడనే ఈ కృష్ణార్ణునులను 
వధిస్తాను” అన్నాడు శల్యుడు. 

అర్జునుడు కూడ కృష్ణుణ్ణి ఇదే విధంగా ప్రశ్నించగా కృష్ణుడు - “ధనంజయా! 
సూర్యుడు తన స్థానం నుంచి చలించవచ్చు, సముద్రం ఎండిపోవచ్చు. అగ్ని చల్లబడి 
పోవచ్చు. కాని కర్ణుడు యుద్ధంలో నిన్ను చంపజాలడు. లోకాన్నంతనీ తలక్రిందులు 
చేసే ఇలాంటి పనేమైనా జరిగితే మాత్రం నేను యుద్ధంలో ఈ కర్ణశల్యులను బాహువుల 
తోనే చంపివేస్తాను” అన్నాడు. 

ఆ మాటలు విన్న అర్జునుడు నవ్వుతూ - “కృష్ణా! వీళ్లిద్దరూ కూడ నాకు చాలరు. 
ఈ కర్ణుణ్ణి ఈనాడు ఎలా సంహరిస్తానో చూడు. ఆనాడు సభలో ఇతడు పాంచాలిని 
పరిహసిస్తూ అన్న మాటలు ఇప్పటికి కూడ నా మనస్సులో మెదులుతూనే ఉన్నాయి” 
అన్నాడు. 

యుద్ధం ప్రారంభ మయింది. దుర్యోధనుడు, భోజుడు, శకుని, కృపుడు, అశ్వత్థామ 
- ఈ ఐదుగురు మహారథులు కూడ అర్జునునిపై ఒక్కమారుగా శరవర్షం కురిపించారు. 
అర్జునుడు వాళ్ల రథాశ్వాలను, సారథులను సంహరించాడు. తన మీదికి వస్తూన్న శకులను, 
తుషారులను, యవనులను, గజారూఢులైన యోధులను, కాంబోజులను కూడ అర్జునుడు 
వాళ్ల ఆయుధాలు వాళ్ల చేతులలో ఉండగానే ఖండించి సంహరించాడు. 


అర్జునుని విక్రమం చూచి అందరూ ఆశ్చర్యపడ్డారు. అయితే ఒకే దృఢనిశ్చయంతో 
ఉన్న దుర్యోధనుడు మాత్రం ఆశ్చర్యం ప్రకటించలేదు; వ్యథ చెందలేదు. 


ఇది ఇలా జరుగుతూండగా - అశ్వత్థామ దుర్యోధనుని చెయ్యి చేతితో పట్టుకొని 
స్నేహపూర్వకంగా ఇలా అన్నాడు - “దుర్యోధనా! ప్రసన్నుడవై శాంతించుము. పాండవులతో 
విరోధం మానుకో. మహాస్త్రవేత్తా, (బ్రహ్మదేవునితో సమానుడూ అయిన గురువు 
మరణించాడు. భీష్ముడు మొదలైన మహారథులు మరణించారు. 


నేను, నా మేనమామ యైన కృపాచార్యుడు కూడ అవధ్యులం. మేం ఎల్లప్పుడు 
నీకు సహాయులుగా ఉంటాం. నువ్వు పాండవులతో కలిసి సుఖంగా రాజ్యం పాలించుకో. 


నేను చెపితే ధనంజయుడు వింటాడు. కృష్ణునికి విరోధం ఇష్టమే కాదు. యుధిష్టిరుడు 
ఎల్లప్పుడు అన్ని భూతాల క్షేమం కోరే స్వభావం గలవాడు. భీముడూ, నకుల సహదేవులు 
కూడ అత డెలా చెపితే అలా వింటారు. 


కర్ణపర్వము 683 
౯ 


నువ్వు పాండవులతో సంధి చేసికొంటే (ప్రజ లందరూ సుఖంగా ఉంటారు. 
అందుచేత నీ బంధువు లందరూ సుఖంగా వాళ్ల వాళ్ల ఇళ్లకి వెళ్లే టట్లు, నీ సైనికులు 
యుద్ధం నుండి విరమించే టట్లు చెయ్యి. 


అలా కాకపోతే యుద్ధంలో శత్రువులచేత నిహతుడవై పశ్చాత్తాపం చెందుతావు. 
ఇంద్రుడు గాని, యముడు గాని, ధాత గాని, కుబేరుడు కాని చేయజాలని పనులు 
అర్జునుడు ఏ విధంగా చేశాడో, నువ్వు చూస్తున్నావు; ప్రపంచం అంతా చూస్తున్నది. 


అర్జునునిలో ఉన్న సద్గుణాలు ఆతని పరాక్రమంకంటె కూడ గొప్పవి. అందుచేత 
నేను చెపితే అతడు కాదనడు. అతడు నీకు లొంగి ఉంటాడు. 


నాకు నీయందున్న అత్యధికమైన గౌరవభావంచేత, స్నేహంచేత ఇలా చెపుతున్నాను. 
నువ్వు అంగీకారం చూపితే నేను కర్ణుణ్ణి కూడ ఒప్పిస్తాను. 

సహజమిత్రు లనీ, సామంచేత ఏర్పడిన మిత్రు లనీ, ధనం ఇచ్చి సంపాదించిన 
మిత్రు లనీ ప్రతాపంచేత లభించిన మిత్రు లనీ మిత్రులు నాలుగు విధా లని పెద్దలు 
చెపుతారు. ఇవన్నీ పాండవుల విషయంలో నీకున్నాయి. 


వదన్సి మిత్రం సహజం విచక్షణా 
స్తథైవ సామ్నా చ ధనేన చార్జితమ్‌, 
ప్రతాపతశ్చోపనతం చతుర్విధం 
తదస్తి సర్వం తవ పాబ్దవేషు. (కర్ణపర్వం 88. 28) 
అందుచేత నీవు పాండవులతో ఉన్న సహజమైత్రిని మళ్లీ ఉద్ధరించుకొని ప్రపంచానికి 
క్షేమం కలిగే టట్లు చెయ్యి. 


అశ్వత్థామ చెప్పిన మాట లన్నీ విని, దుర్యోధనుడు, ఆలోచించి, దీర్గంగా నిట్టూర్చి 
ఇలా అన్నాడు - “మిత్రమా! నువ్వు చెప్పిన దంతా సత్యమే. అయితే నేను చెపుతూన్న 
మాట కూడ విను. దుర్మతి యైన భీముడు దుఃశాసనుణ్ణి పెద్దపులి ఆక్రమించి చంపి 
నట్లు చంపివేసి అన్న మాటలు నా హృదయంలో అలాగే ఉండిపోయాయి. ఈ విషయం 
నువ్వు న్‌ కళ్లతో చూచావు! అలాంటప్పుడు శమం ఎలా కుదురుతుంది? 


అర్జునుడు యుద్ధంలో కర్ణుని ఎదుట నిలవజాలడు. పూర్వంనుంచీ వస్తూన్న వైరాన్ని 
స్మరిస్తూన్న పాండవులు నన్ను పూర్తిగా విశ్వసించరు కూడ. 


684 మహాభారతసారసంగ్రహము 


ఇప్పుడు నువ్వు కర్టుని దగ్గరికి వెళ్లి యుద్ధంనుండి విరమించు అని చెప్పడం 
కూడ యుక్తం కాదు. ఈనాడు అంతగా యుద్ధసన్నద్దుడై వచ్చిన అర్జునుణ్ణి తప్పక 
వధిస్తాడు.” 

దుర్యోధను డశ్వత్ధామతో ఈ విధంగా చెప్పి, ఆతనిని అనేకవిధాల మాటి మాటికీ 
అనునయిస్తూ - “చూస్తా రెందుకు? శత్రువులపై పడి ఆక్రమించండి” అంటూ సైనికులను 
ఆదేశించాడు. 

కర్ణార్టునుల యుద్ధం 

కర్ణార్టునును లిద్దరూ రెండు మేఘాల వలె, రెండు పర్వతాల వలె ఒకరితో ఒకరు 
ఢీకొన్నారు. కౌరవసైన్యంలో ఉన్నవాళ్లందరూ కర్గునితో - “ఈ అర్జునుణ్ణి సంహరించి 
పాండవులు మళ్లీ అరణ్యానికి వెళ్లే టట్లు చెయ్యి” అంటున్నారు. 

కర్ణుడు ముందుగా అర్జునునిపై పది బాణాలు ప్రయోగించి యుద్ధప్రారంభం 
చేశాడు. అర్జునుడు నవ్వుతూ పది బాణాలు కర్గునిమీద ప్రయోగించాడు. క్రమంగా 
యుద్దం ముదిరింది. 


అర్జునుడు ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. యోధు లందరూ మండిపోతూన్న 
వస్త్రాలతో పారిపోయారు. ఇంతలో కర్ణుడు వారుణాస్త్రంతో ఆగ్నేయాన్ని శమింపచేశాడు. 
ఈ విధంగా జరుగుతూన్న అస్త్రయుద్ధంలో ఇరు పక్షాలలో ఉన్న అనేకసైనికులు కూడ 
మరణించారు. 
భీముడు అర్జునునకు ప్రారంభంనుంచీ కర్షునివల్ల తమకు జరిగిన అవమానాలను, 
తాము అనుభవించిన కష్టాలను గుర్తుచేస్తూ ఆతనిని ప్రోత్సహిస్తున్నాడు. కృష్ణుడు కూడ 
ప్రోత్సహిస్తున్నాడు. 
తీవ్రంగా గాయపడిన యుధిష్టిరుడు బెషధాలచేత మంత్రాలచేత శారీరక మైన 
బాధ లన్నీ తొలగించుకొని బంగారు కవచం ధరించి కర్ణార్డునుల మధ్య జరుగుతూన్న 
యుద్ధం చూడడానికై యుద్ధరంగానికి వచ్చాడు. పూర్తిగా స్వస్టుడై వచ్చిన యుధిష్టిరుణ్ణి 
చూచి అక్కడ నున్న వా ళ్లందరూ చాల సంతోషించారు. 
అథోపయాతస్త్వరితో దిదృక్షు 
ర్మన్రౌషధీభిర్నిరుజో విశల్యః, 
కృతః సుహృద్భిర్భిషజాం వరిష్టె 
ర్యుధిష్టిరస్తత్ర సువర్జవర్శా. 


కర్ణపర్వము 685 
౯ 


తథోపయాతం యుధి ధర్మరాజం 
దృష్ట్వా ముదా సర్వభూతాన్యనన్దన్‌. (కర్ణపర్వం 89. 70,71) 
ఘోరమైన యుద్ధం జరుగుతూన్నది. కర్టుడు కృష్ణునిపై తీవ్రమైన బాణాలు 
ప్రయోగించాడు. అది చూచి కోపోద్రిక్తు డైన అర్జునుడు కర్గునిపై బాణవర్షం కురిపించి 
ఆతడు కాని, అతని రథం కాని కనబడకుండా కప్పివేశాడు. దుర్యోధనుడు ప్రయత్న 
పూర్వకంగా రెండు వేలమంది మహావీరులైన రథికులను అర్జునునిమీదికి పంపాడు. 
వాళ్లనందరినీ అర్జునుడు సంహరించాడు. 


దానితో కౌరవసైన్యా లన్నీ కర్ణుణ్ణి విడచి పారిపోయాయి. కర్ణుడు చుట్టుప్రక్కల 
కౌరవసైన్యా లేవీ లేకపోవడం చూచినా కూడ ఏ మాత్రమూ వ్యథ చెందక, ఉత్సాహంతో 
అర్జునునిమీదికే దుమికాడు. 
స సర్వతః ప్రేక్ష్య దిశో విశూన్యాః 
భయావతీర్జైః కురుభిర్విహీనః, 
న వివ్యథే భారత తత్ర కర్ణః 
ప్రహృష్ట ఏవార్డునమభ్యధావత్‌. (కర్ణపర్వం 89.97) 


కృష్ణుడు సర్పముఖశరంనుండి అర్జునుణ్ణి రక్షించుట 
కర్ణుని రథచక్రం భూమిలో దిగిపోవుట 

ఆ యుద్ధంలో ఒక మారు అర్జునునిది పై చెయ్యి అయితే ఒక మారు కర్గ్షునిది పై 
చెయ్యి అవుతూన్నది. అది చూచి యోధు లందరూ ఆశ్చర్యపడుతున్నారు. 

ఈ విధంగా కర్ణార్డునుల మధ్య యుద్ధం జరుగుతూండగా పూర్వం ఖాండవదహన 
సమయంలో తప్పించుకొని పాతాళంలో దాగి ఉంటూ అర్జునునిమీద పగ బూనిన అశ్వసేను 
డను నాగుడు - “దురాత్ము డైన అర్జునుణ్ణి చంపడానికి ఇదే సమయం” అని ఆలోచించి, 
పాతాళంనుండి పైకి ఎగిరి వచ్చి బాణరూపం ధరించి కర్ణుని అంబులపొదిలో 
ప్రవేశించాడు. 


కర్ణుడు అర్జునుని బాణాలచేత ఎక్కువగా పీడింపబడి ఏమీ చేయలేని స్థితిలో 
ఉన్నప్పుడు - అర్జునుని సంహరించడానికే చాలకాలం నుండి దాచి ఉంచిన భయంకరమైన 
సర్పముఖబాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణంలో నాగుడు యోగబలంచేత ప్రవేశించి 
ఉన్నా డన్న విషయం కర్ణునికి తెలియదు. 


686 మహాభారతసారసంగ్రహము 


ఆ బాణం సంధిస్తూన్నప్పుడు శల్యుడు - “కర్ణా! నీ బాణం అర్జునుని కంఠానికి 
తగలదు; కంఠం సరిగా గురి చేసి ప్రయోగించు” అన్నాడు. 


“కర్ణుడు బాణాన్ని రెండు మాట్లు సంధించడు. నావంటి వాళ్లు యుద్ధంలో వంచనకు 
పాల్పడరు” అని శల్యునితో అంటూ - ఆ బాణాన్ని విడచి - “అర్జునా! దీనితో నీవు 
మరణించావు” అంటూ గట్టిగా అరచాడు. 

అర్జునునిమీదికి వస్తూన్న భయంకరంగా ప్రజ్వలిస్తూన్న ఆ బాణాన్ని చూచి కృష్ణుడు 
రథాన్ని నొక్కి కొంచెం నేలలోనికి దిగే టట్లు చేశాడు. అప్పుడు గుజ్టాలు వాటి మోకాళ్ల 
మీదికి వంగాయి. ఆ బాణం అర్జునుని కంఠాన్ని ఛేదించడానికి బదులు ఆతని తలపై 
నున్న కిరీటానికి తగిలి దానిని క్రింద పడే టట్లు చేసింది. 


అప్పుడు అర్జునుడు ఏ మాత్రము కంగారు పడకుండా ఒక తెల్లని వస్త్రంతో తన 
జుట్టు చుట్టి ముడి పెట్టుకొన్నాడు. 

ఆ నాగుడు అర్జునుని కిరీటాన్ని మాత్రమే పదవేయగలగడంచేత మళ్లీ కర్లుని 
అంబులపొదిలో ప్రవేశించడానికి ప్రయత్నించాడు. అప్పుడు కర్ణుడు వానిని చూచాడు. 
కర్ణునితో ఆ నాగుడు - “కర్ణా! నీవు సరిగా గురి చూచుకొనకుండా నన్ను విడిచావు. 
అందుచేతనే అర్జునుని శిరస్సు ఛేదించడం కుదరలేదు. ఈ మాటు బాగా గురి చూచి 
వదులుతే నీకూ నాకూ కూడ శత్రు వైన అర్జునుణ్ణి వధిస్తాను” అన్నాడు. 

“ఇంత భయంకరరూపంతో ఉన్న నువ్వెవ్వడవు?” అని కరు దదుగగా - “అర్జునుడు 
నా తల్లిని వధించి నాకు పెద్ద అపకారం చేశాడు. ఇంద్రుడు వచ్చినా ఇప్పు డతనిని 
రక్షించజాలడు” అన్నాడు ఆ నాగుడు. 

అప్పుడు కర్షుడు - “నాగా! కర్చు డెప్పుడూ ఇతరుల బలాన్ని ఆశ్రయించుకొని 
విజయం పొందా లని కోరుకొనడు. నూరుగురు అర్జ్హునుల నైనా వధిస్తాను గాని, 
బాణంమాత్రం రెండవ పర్యాయం ప్రయోగించను. నా అస్త్రబలంతో అర్జునుణ్సి 
సంహరిస్తాను; నువ్వు సుఖంగా ఉండు” అన్నాడు. 

కర్ణుని మాటలు విన్న నాగుడు తానే అర్జునుణ్ణి వధించా లను ఉద్దేశంతో భయంకర 
మైన రూపంతో అర్జునుని మీదికి వస్తూండగా కృష్ణుడు చూచి - “అర్జునా! నీతో వైరం 
పెట్టుకొన్న ఈ మహాసర్ప్బం వస్తూన్నది; దీనిని చంపు” అన్నాడు. 

“స్వయంగా గరుత్మంతుని నోటిలో పడుతూన్న ఈ నాగుడు (మహాసర్పం) ఏడో 
అన్నాడు అర్జునుడు. 


కర్ణపర్వము 687 
౯ 


“ఖాందవదహనసమయంలో తన పుత్రుణ్ణి ఆచ్చాదించి రక్షిస్తూన్న ఒక మాతృ 
సర్పాన్ని ఒకే సర్పం అనుకొని నీవు వధించావు కదా? ఆ పుత్రసర్పం నీమీద పగబూని 
ఆకాశంనుండి మండుతూన్న ఉల్క వలె నీమీద పడుతూన్నది; చూడు” అని కృష్ణుడు 
నాగుణ్ణి చూపాడు. వెంటనే అర్జునుడు దానిని ముక్కలుగా ఖండించాడు. 


మళ్లీ కర్ణార్డునుల మధ్య బాణాదులతో యుద్ధం ప్రారంభ మయింది. అర్జునుడు 
కర్ణుని కిరీటాన్ని పడగొట్టి వాని కవచాన్ని కూడ బ్రద్దలుకొట్టాడు. బాణాల దెబ్బలకు 
కర్ణుడు సొమ్మసిల్లాడు. 

ఆ సమయంలో వధించకూడ దను అభిప్రాయంతో అర్జునుడు బాణప్రయోగం 
ఆపివేశాడు. 


“ఇలాంటి దుష్టులను ఉపేక్షించకూడదు” అని కృష్ణుడు చెప్పగా అర్జునుడు బాణవర్షం 
కురిపించాడు. కర్గుడు ధైర్యం తెచ్చుకొని దానిని తన బాణాలతో నివారించాడు. 
భయంకరమైన యుద్ధం జరిగింది. 

దివ్యమైన రౌద్రాస్త్రంతో అభిమంత్రించి పూర్తిగా లోహమమయమైన బాణం కర్గునిపై 
విడవాలని అర్జునుడు అనుకొంటున్నాడు. 

కర్లుని అంత్యకాలం సమీపించడంతో - “మరణం ఆసన్నమయిన సమయంలో 
నీ రథచక్రం భూమిలో దిగిపోతుంది” అను బ్రాహ్మణశాపమూ, కనివు నన్ను వంచించి 
విద్యాభ్యాసం చేశావు గాన అవసరమై నప్పుడు అస్త్రం స్ఫురించదు” అను గురు 
(పరశురామ) శాపమూ పనిచేయడం ప్రారంభించాయి. 

తీవ్ర మైన యుద్దం జరుగుతూన్న సమయంలో హటాత్తుగా కర్ణుని రథచక్రం 
నేలలో దిగిపోయింది. అప్పుడు కర్టుడు అర్జునునితో - పార్థా! దైవవశంచేత సవ్యచక్రం 
భూమిలో దిగిపోయింది. దానిని నేను పైకి తీసికొనేవరకు ఉండు. క్లేశంలో ఉన్నవాళ్లను 
నీవంటివాళ్లు శస్తాలతో బాధించరు కదా? నీకు తెలియని ధర్మం లేదు. 

అర్జునా! నీవు లోకంలో మహాశూరుడవు. సచ్చరిత్రకలవాడవు. ధర్మయుద్ధం 
తెలిసినవాడవు. వేదాన్తావభృథస్నానం చేసినవాడవు (సర్వవేదాలు చదివిన వాడవు). 
దివ్యాస్త్రవేత్తవు. అమేయాత్ముడవు. యుద్ధంలో కార్తవీర్యునివంటి వాడవు. 

త్వం చ శూరతమో లోకే సాధువృత్తశ్చ పాణ్దవ, 

అభిజ్ఞో యుద్ధధర్మాణాం వేదాన్తావభృథాఫ్లుతః, 

దివ్యాస్త్రవిదమేయాత్మా కార్తవీర్యసమో యుధి. _ (కర్ణపర్వం 90. 113,114) 


688 మహాభారతసారసంగ్రహము 


నే నీచక్రం పైకి తీసేవరకూ, రథంమీద ఉన్న నీవు నేలమీద ఉన్న నాకు క్లేశం 
కలిగించకుము. 


అర్జునా! నేను కృష్ణునికి కాని, నీకు కాని భయపడి ఇలా మాట్లాడడంలేదు. 
నువ్వు ఉత్తమక్షత్రియవంశంలో పుట్టినవాడవుగాన నేనిలా అంటున్నాను. ఒక్క ముహూర్తం 
ఓపికపట్టు. 

ఆ మాటలు విని కృష్ణుడు కర్షుణ్ణి అధిక్షేపిస్తూ ఇలా అన్నాడు - 

రాధేయా! ఇప్పటి కైనా నీవు అదృష్టవశంచేత ధర్మాన్ని గూర్చి స్మరిస్తున్నావు! 
సాధారణంగా నీచులు వ్యసనాలలో చిక్కుకొన్నప్పుడు దైవాన్ని నిందిస్తూంటారు; అంతే 
కాని తాము చేసిన చెడ్డ పనులను నిందించరు. 


తమధబ్రవీద్వాసుదేవో రథస్మో 
రాధేయ దిష్ట్యా స్మరసీహ ధర్మమ్‌, 
ప్రాయేణ నీచా వ్యసనేషు మగ్నా 
నిన్దన్తి దైవం, కుకృతం న తు స్వమ్‌. (కర్ణపర్వం 91.1) 


న. అత 
నాడు నువ్వూ, దుర్యోధనుడూ, శకునీ ఏకవస్త్ర యైన ద్రౌపదిని సభలోనికి 
లాగించుకొని వచ్చారు కదా - అప్పుడు నీకు ధర్మం మాట గుర్తుకు రాలేదా? 
ద్యూతసభలో ద్యూతం ఆడడం తెలియని యుధిష్టిరుణ్ధి, దానిలో మంచి జ్ఞానం 
గల శకుని ఓడించిననాడు నీ ధర్మం ఎక్కడికి పోయింది? 
యదా సభాయాం రాజానమనక్షజ్ఞం యుధిష్టిరమ్‌, 
అజైషీచ్చకునిర్‌జ్ఞానాత్‌ క్వ తే ధర్మస్తదా గతః. (కర్ణపర్వం 91.3) 
కర్ణా! వనవాసం పూర్త అయిన తరువాత పదమూడవ సంవత్సరం గడచిన తరువాత 
కూడ పాండవులకు రాజ్యం ఇవ్వలేదు కదా? అప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది? 


వనవాసే వ్యతీతే చ కర్ణ వర్షే త్రయోదశే, 

న ప్రయచ్చసి యద్‌ రాజ్యం క్వ తే ధర్మస్తదా గతః. (కర్ణపర్వం 91.4) 

నీవు చెప్పగా దుర్యోధనుడు భీమసేనుని విషయంలో సర్పాలతోను, విషం కలిపిన 
భోజనాదులతోను ప్రవర్తించాడు కదా - అప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది? 

యద్‌ భీమసేనం సర్పైశ్చ విషయుక్తెశ్చ భోజనైః, 

ఆచరత్‌ త్వన్మతే రాజాక్వ తే ధర్మస్తదా గతః. (కర్ణపర్వం 91.5) 


కర్ణపర్వము 689 
౯ 


రాధేయా! వారణావతంలో ఆ నాడు జతుగ్భహం పాండవులు నిద్రపోతూండగా 
కాల్పించావు కదా! అప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది? 

యద్వారణావతే పార్టాన్‌ సుప్తాన్‌ జతుగృహే తదా, 

అదీపయస్త్వం రాధేయ క్వ తే ధర్మస్తదా గతః (కర్ణపర్వం 91.6) 

రజస్వల యైన పాంచాలి దుఃశాసనుని వశంలో ఉన్నప్పుడు, సభలో, నువ్వు 
నవ్వావు కదా - అప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది?” 

యదా రజస్వలాం కృష్ణాం దుఃశాసనవశే స్థితామ్‌, 

సభాయాం ప్రాహసః కర్ణ క్వ తే ధర్మస్తదా గతః. (కర్ణపర్వం 91.7) 

ఆ అనార్యులు ఏ అపరాధమూ లేని ద్రౌపదిని ఆ విధంగా బాధిస్తూండగా దగ్గరనే 
ఉండి చూచావు కదా - ఆనాడు నీ ధర్మం ఎక్కడికి పోయింది? 


ద్రౌపదీ! పాండవు లందరూ నశించారు. శాశ్వత మైన నరకంలో పడ్డారు. 
మరొకనిని ఎవనినైనా భర్తగా కోరుకో” అంటూ గజగామిని యైన ఆ ఉత్తమవనితను 
వంకరగా చూచావు కదా? ఆనాడు నీ ధర్మం ఎక్కడికి పోయింది? 

వినష్టాః పాణ్ణవాః కృష్ణే శాశ్వతం నరకం గతాః, 

పతిమన్యం వృణీష్వేతి వదంస్త్వం గజగామినీమ్‌, 

ఉప(ేక్షసి రాధేయ క్వ తే ధర్మస్తదా గతః. (కర్ణపర్వం 91.9) 

కర్ణా! రాజ్యం మీద దురాశతో శకునిని ఆశ్రయించి పాండవులను అంతగా 
బాధించావు కదా! అప్పుడు ని ధర్మం ఎక్కడికి పోయింది? 

రాజ్యలుబ్ధిః పునః కర్ణ సమావ్యథసి పాబ్దవాన్‌, 

యదా శకునిమాగ్రిత్య క్వ తే ధర్మస్తదా గతః. (కర్ణపర్వం 91.10) 

చాలమంది మహారథులందరూ కలిసి బాలు డైన అభిమన్యుణ్ణి చుట్టుముట్టి చంపారు 
కదా! అప్పుడు స్ట్‌ ధర్మం ఎక్కడికి పోయింది? 

యదాభిమన్యుం బహవో యుద్ధే జఘ్నుర్మహారథాః, 

పరివార్య రణే బాలం క్వ తే ధర్మస్తదా గతః. (కర్ణపర్వం 9111) 

సూతా! ఈ ధర్మం ఏదీ అప్పుడు లేనప్పుడు ఈనాడు నోరు ఎండింపచేసికొని, 
(వ్యర్థప్రలాపాలచేత) ఏమి ప్రయోజనము. ఇప్పుడు నువ్వు ఎన్ని ధర్మం మాటలు చెప్పినా 
నిన్ను ప్రాణాలతో విడిచేది లేదు. 


690 మహాభారతసారసంగ్రహము 


పాండవులు యుద్ధంలో శత్రువులను జయించి రాజ్యం పొందుతారు; కౌరవు 
లందరూ ఆ ధర్మరక్షితు లైన పాండవుల చేతిలో మరణిస్తారు. ఇది తథ్యం.” 


కృష్ణుడు ఇలా అంటూండగా కరుడు సిగ్గుతో వంగిపోయి, సమాధానం ఏమీ 
చెప్పలేదు. 

ఏవముక్తస్తదా కర్ణో వాసుదేవేన భారత, 

లజ్ఞయావనతో భూత్వా నోత్తరం కించిదుక్తవాన్‌. (కర్ణపర్వం 91.15) 

కర్ణుడు క్రోధావిష్టుడై అర్జునునితో యుద్ధం చేశాడు. 

“అర్జునా! వీనిని దివ్యాస్తాలు ప్రయోగించి సంహరించు” అన్నాడు కృష్ణుడు. 
అస్ర్రప్రయోగం ప్రారంభ మయింది. 

చివరికి అర్జునుడు కర్గుణ్ణి వధించా లని సంకల్పించుకొని అంబులపొదినుండి 
అంజిలకం అను భయంకర మైన బాణం తీసి, దానిపై మహాస్త్రం అభిమంత్రించి - 
“నేను ఏమైనా తపస్సు చేసి ఉంటే, గురువులను సంతోషపెట్టి ఉంటే, మిత్రుల ఇష్టవాక్యం 
విని ఉంటే, ఈ శరం నా శత్రు వైన కర్గుణ్ణి చంపుగాక” అని అంటూ కర్ణునిమీద 
ప్రయోగించి, ఆతని శిరస్సు ఛేదించాడు. కర్గుడు నేలపై ఒరిగాడు. కర్లుని దేహంనుండి 
ఒక అద్భుతమైన తేజస్సు బయలుదేరి సూర్యమండలంలో ప్రవేశిస్తూండగా అక్కడి యోధు 
లందరూ చూచి ఆశ్చర్యం చెందారు. 


అది చూచి కౌరవు లందరూ పారిపోయారు. పాండవులు సంతోషించి శంఖాలు 
పూరించి భేరీధ్వానాలు చేశారు. 


శల్యుడు దుఃఖిస్తూ దుర్యోధనునివద్దకు వెళ్లి ఆతనిని ఓదారుస్తూ ధైర్యం చెప్పాడు. 
దుర్యోధనుడు పారిపోతూన్న సేనలను వెనుకకు మళ్లిస్తూ - “సూతా! నా రథాన్ని ముందుకు 
మెల్లగా నడిపి అర్జునుడు నన్ను దాటిపోకుండా చూడు. పాండవులను వాళ్ల సైన్యాలను 
సంహరిస్తాను? అంటూ యుద్ధం చేయడానికి సంకల్పించాడు. 


ఆవిధంగా (ప్రేరేపించగా ఇరవైయైదువేలమంది సైనికులు యుద్దానికి సన్నద్ధులై 
ముందుకు వచ్చారు. వాళ్ల నందరినీ భీముడు గదాధారియె అనాయాసంగా సంహరించాడు. 
అర్జునాదులు మిగిలిన కౌరవయోధులను సంహరిస్తూండగా మిగిలిన వాళ్లు, దుర్యోధనుడు 
నివారిస్తూన్నా కూడ వినకుండా పారిపోయారు. 


కర్ణపర్వము 691 
౯ 


కృష్ణార్ణునులు తమ శిబిరాలు చేరారు. కౌరవసైన్యా లన్నీ పారిపోయి వెళ్లి తమ 
శిబిరాలలో ప్రవేశించాయి. 

కర్ణార్దునుల యుద్ధం చూడడానికై యుద్ధరంగానికి వెళ్లిన యుధిష్టిరుడు గాఢమైన 
దెబ్బలు తలిగి ఉండడంచేత అక్కడ చాలసేపు ఉండజాలక ముందుగానే శిబిరం 
చేరుకొన్నాడు. 


కృష్ణార్జునులు రాగానే వాళ్లను అభినందిస్తూ తన ఆనందాతిశయాన్ని ప్రకటించాడు. 
కృష్ణుడు చేసిన సాహాయ్యానికై ఆతనిని అనేకవిధాల స్తుతించాడు. 


కర్ణపర్వం సమాపం. 
ణ జ 


శ్రీః 
ఓమ్‌ స్వస్తి శ్రీగణేశాయ నమః 


శల్యపర్వము 
కర్ణుడు వీరస్వర్గం పొందాడు. కౌరవసైన్యా లన్నీ చెల్లాచెదరై పారిపోయి తమ 
గుడారాలలో ప్రవేశించాయి. దుర్యోధనుడు దుఃఖాక్రాంతుడై కర్ణుల్లే స్మరిస్తూ ఏమి చేయాలా 
అని ఆలోచిస్తున్నాడు. 
ఆ సమయంలో, వయోవృద్దుడూ జ్ఞానవృద్దుడూ అయిన కృపాచార్యుడు కృపావిష్ణుడై 
థి Ey థి (యా 
దుర్యోధనుని దగ్గరికి వెళ్లి ఆతనికి ఇలా ఉపదేశించాడు - 
“దుర్యోధనా! నేను నీకొక విషయం చెప్పా లని అనుకొంటున్నాను. నా మాటలు 
విని నీకు అంగీకారయోగ్య మైతే అలా చెయ్యి. 
క్షత్రియులకు యుద్ధం ఉత్తమధర్శ్మం. క్షత్రియుడు అవసరాన్ని పట్టి స్నేహ - 
బాంధవ్యవిచారం లేకుండా, తన ధర్మం పాలించుకొనడంకొరకు ఎవరితో నైనా యుద్ధం 
చెయ్యాలి. అది సత్యమే. 


నీకు హిత మైన మాట చెపుతున్నాను; విను. భీష్ముడు, ద్రోణుడు, కర్గుడు, 
జయద్రథుడు, నీ సోదరులు, నీ కుమారుడు లక్ష్మణుడు - వీళ్లందరూ మరణించిన 
తరువాత, ఎవరిమీద భారం అంతా ఉంచి మనం ఇప్పుడు యుద్ధం చెయ్యాలి? 


కృష్ణుడు నేత్రంగా గల కపికేతనుడు, గాండీవధారి అయిన అర్జునుణ్ణి ఎవరు 
జయించగలరు? భీముని సింహనాదమూ, పాంచజన్య - దేవదత్తాల ధ్వనీ వినగానే 
మన సైనికుల గుండెలు అదిరిపోతున్నాయి. మనం అందరమూ చూస్తుండగానే 
ఇంతమంది మహావీరులను పాండవులు సంహరించారు కదా? వాళ్ల నిప్పుడు ఎదుర్శొనే 
వా శ్లైవ రున్నారు? 

సత్సురుషు లైన ఆ పాండవుల విషయంలో మీరు చేసిన అసాధుకర్శలే ఘోర 
మైన ఈ ఆపదకు హేతు వయ్యాయి. 

దుర్యోధనా! నీకోసం ఇంతమందిని తీసికొనివచ్చావు; వీళ్లందరూ మరణించారు. 


ఇప్పుడైనా సరియైన ఉపాయం అవలంబించి నిన్ను నవ్వు రక్షించుకొనడం యుక్తం. 
పాత్ర బ్రద్దలైపోతే దానిలో ఉన్న పదార్థం పది దిక్కులకూ చెదిరి పడిపోతుంది కదా? 


శల్యపర్వము 693 


రక్ష దుర్యోధనాత్మానమాత్మా సర్వస్య భాజనమ్‌, 

భిన్నే హి భాజనే తాత దిశో గచ్చతి తద్గతమ్‌. (శల్యపర్వం 442) 

బలం తగ్గినవాడు, లేదా సమానబలం కలవాడు, శత్రువుతో సంధి చేసుకోవా 
లనీ, అధికబలంతో ఉన్నవాడే శత్రువుతో వైరం పెంచుకొనవచ్చు ననీ బృహస్పతి 
చెప్పాడు - 

హీయమానేన వై సన్గిః పర్యేష్టవ్యః సమేన వా, 

విగ్రహో వర్థమానేన మతిరేషా బృహస్పతేః. (శల్యపర్వం 4.439) 

మనం ఇప్పుడు బలహీనులం అయ్యాం. అందుచేత నువ్వు పాండవులతో సంధి 
చేసికొనడం మంచిది. 


రాజుకు వంగి ఉంటే మనకు రాజ్యం లభిస్తుంది. అంతేనే కాని మూఢత్వం చేత 
ఎదిరించి పరాభవాన్ని పొందడం శ్రేయస్కరం కాదు. 


యుధిష్టిరుడు కృపాశీలుడు. ధృతరాషుడూ కృష్ణుడూ చెపితే నిన్ను రాజును చేస్తాడు. 

యుధిష్టిర భీమార్జునాదులు కృష్ణు డేమి చెపితే అది చేస్తారు. ధృతరాష్ట్రుని మాట 
కృష్ణుడు కాదనడు. రాజా! పాండవులతో విరోధం పెట్టుకొనడంకంటె ఇలా సంధి 
చేసికొనడం మంచిది అని నా అభిప్రాయం. 


రాజా! నే నీ మాటలు దైన్యంవల్ల గాని, ఏదో విధంగా నా ప్రాణాలు రక్షించుకోవా 
లను ఉద్దేశంతో కాని చెప్పడం లేదు. నీకు హిత మైన మాట చెపుతున్నాను. దీనిలోని 
యథార్థత్వాన్ని మరణానంతరం నువ్వు స్మరిస్తావు.” 

న త్వాం బ్రవీమి కార్పణ్యాన్న ప్రాణపరిరక్షణాత్‌, 

పథ్యం రాజన్‌ బ్రవీమి త్వాం తత్పరాసుః స్మరిష్యసి. (శల్యపర్వం 450) 

దుర్యోధనుడు కృపాచార్యుని మాటలు విని దీర్హంగా, వేడిగా నిట్టూర్పు విడిచి 
ముహూర్తకాలం మౌనంగా ఉండిపోయాడు. ఇలా అన్నాడు : “విప్రోత్తమా! నీవు మంచి 
హృదయంకలవాడు చెప్పవలసిన మాట చెప్పావు. నీవు ప్రాణాలకు కూడ లెక్కచేయకుండా 
మహారథులతో యుద్ధం చేయడం మేం అందరమూ చూస్తూనే ఉన్నాం. కాని నీ మాట 
నాకు నచ్చలేదు. మనం రాజ్యభ్ష్రుణ్జి చేసిన యుధిష్టిరుడు మనలను ఎలా విశ్వసిస్తాడు? 
దౌత్యంకోసం వచ్చిన కృష్ణుణ్ణి మనం అవమానించాం కదా? ఇప్పుడా కృష్ణుడు మన 
మాట ఎలా విశ్వసిస్తాడు? ఆనాడు ద్రౌపది సభలో విలపించింది. మనం పాండవుల 


694 మహాభారతసారసంగ్రహము 


రాజ్యం హరించాం; ఈ రెండు విషయాలూ కృష్ణుడు ఏనాటికీ సహించడు. “కృష్ణార్ణును 
లిద్దరికీ ఒకే ప్రాణం” అని నేను పూర్వమే విన్నాను. అది ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. 
మేనల్లుడు మరణించినందుకు కృష్ణుడు సరిగా నిద్రపోవడం లేదు. తన పుత్రుని 
మరణాన్ని గూర్చి అంతగా దుఃఖిస్తూన్న అర్జునుడు మన కెలా సహాయపడతాడు? 
మహాబలు డైన భీముడు అలా ప్రతిజ్ఞచేశాడు కదా; అతడు నిలువునా విరిగిపో 
నైనా విరిగిపోతాడు కాని, ఎవరికీ వంగడు. 


ఆనాడు దుఃశాసనుడు లాగికొని వచ్చి సభలో వివస్త్రనుగా చేసిన ఆ ద్రౌపదిని 
ఎల్లప్పుడూ స్మరిస్తూన్న పాండవులను యుద్ధంనుండి ఎలా నివారించగలం? 


ద్రౌపది నా వినాశాన్నీ భర్తల కామసిద్ధినీ కోరుతూ కటికనేలపై శయనిస్తూ వైరం 
తీర్చుకొనే వరకు ఉగ్రమైన తపస్సు చేసింది. ఆమె అలా తపస్సుచేస్తూండగా కృష్ణుని 
చెల్లెలు (సుభద్ర) ఆత్మాభిమానాన్నీ దర్పాన్నీ దూరంగా ఉంచి, పరిచారిక వలె నిత్యమూ 
ద్రౌపదికి సేవ చేస్తున్నది. 

యదా చ ద్రౌపదీ క్లిష్టా మద్వినాశాయ దుఃఖితా, 

స్థణ్ణిలే నిత్యదా శేతే యావత్‌ వైరస్య యాతనమ్‌. 

ఉగ్రం తేపే తపః కృష్ణా భర్త్యూణామర్థసిద్ధయే. 

నిక్షిప్య మానం దర్పం చ వాసుదేవసహోదరా, 

కృష్ణాయాః ప్రేష్యవద్‌ భూత్వా శుశ్రూషాం కురుతే సదా. 

(శల్యపర్వం 5.19.21) 
ఇంతగా పెరిగిపోయిన ఇదంతా ఏ విధంగాను ఆరిపోదు. 


సమస్తభూమండలాన్నీ ఏకచ్చత్రాధిపతిగా పాలించిన నేను ఇపుడు పాండవుల 
దయచేత రాజ్యం ఎలా అనుభవిస్తాను? 


నీవు ఎంతో స్నేహభరిత మైన హిత మైన మాట చెప్పావు? నీ విషయంలో నా 
కేమీ కోపం లేదు. 


ఇది సంధికోసం ప్రయత్నించే కాలం కాదు. యుద్ధమే చేయవలసిన కాలం. 


నేను అనేకయజ్ఞాలు చేశాను. బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చాను. కోరిక లన్నీ 
పొందాను. వేదాలు చదివాను. శత్రువుల తలమీద నిలబడ్డాను. నా పోష్యవర్గాన్ని చక్కగా 


శల్యపర్వము 695 


పోషించాను. దీనులకు సహాయం చేశాను. శత్రురాజ్యం జయించాను. నా రాజ్యాన్ని 
బాగా పాలించాను. అన్ని విధాల భోగాలు అనుభవించాను. పితృదేవతల బుణం 
తీర్చుకొన్నాను (పుత్రులను కన్నాను). 

సుఖ మనేది అస్థిర మైనది. అలాంటప్పుడు రాష్ట్రం స్థిరంగా ఎలా ఉంటుంది? 
యశస్సు ఎలా వస్తుంది? కీర్తి సంపాదించాలంటే అది యుద్ధం ద్వారా మాత్రమే లభిస్తుంది. 

క్షత్రియుడు యుద్ధంలో మరణించాలి గాని ఇంట్లో మరణించడం గర్ద మైనది. 
చేయవలసిన యజ్ఞా లన్నీ చేసి, ఎవడు అరణ్యంలో కాని, యుద్ధంలో కాని శరీరం 
విడిచిపెడతాడో అతడు గొప్ప మహిమను పొందుతాడు. 


ఎవడు రోగాదిపీడితుడై, దీనంగా ఏడుస్తూ, ముసలితనంతో కదలలేక మెదలలేక 
ఏడుస్తూన్న బంధువుల మధ్య మరణిస్తాడో అతడు పురుషుడే కాడు. 

ఎవక్లెతే అన్ని భోగాలు విడచి ఉత్తమగతి పొందుతారో వాళ్లతో సమాన మైన 
(వాళ్లు వెళ్లిన లోకాలను) నేను ఇప్పుడు యుద్ధంచేత పొందుతాను.” 

పితామహు డైన భీష్ముడు, ధీమంతు డైన ద్రోణాచార్యుడు, కర్ణుడు, ఇతరవీరులు 
ఏమార్గాన్నీ ఏర్పరచి వెళ్లారో ఆ మార్గం, మనం ఇప్పుడు తొందరపడకపోతే మహావేగంతో 
వెళ్లి సద్దతిని పొంద గోరుతూన్న మనకి అందకుండా పోతుంది. 

తైః స్వయం రచితో మార్గః దుర్గమో హి పునర్భవేత్‌, 
సంపతద్భిర్మహావేగైర్యాస్యద్భిరిహ సద్గతిమ్‌. (శల్యపర్వం 5.48) 

నాకోసం ప్రాణాలు విడిచిన శూరులు చేసిన ఉపకారాన్ని స్మరిస్తూ వారి బుణం 
తీర్చుకోవా లనుకుంటున్న నా మనస్సు రాజ్యంమీద ప్రసరించడం లేదు. 


నా బంధువులను మిత్రులను చంపింపచేసి నేను నా ప్రాణాలు రక్షించుకొనడానికి 
ప్రయత్నిస్తే లోకం నన్ను నిందిస్తుంది. నేను యుద్ధం చేసి స్వర్గం పొందుతాను; అది 
మరొక విధంగా అవడానికి వీలులేదు.” 

ఈ మాటలు విని అక్కడ ఉన్న రాజు లందరూ దుర్యోధనుణ్ణి “సాధు సాధు” 
అంటూ ప్రశంసించి యుద్దాన్నే కోరుతూ సరస్వతీనదికి వెళ్లి స్నానపానాదులు చేశారు. 


శల్యుణ్ణి సేనాపతిగా చేయుట 


దుర్యోధనుడు అశ్వత్భామవద్దకు వెళ్లి - “ఇపుడు గురుపుత్రుడ వైన నీవే మాకు 
గతి. అందుచేత నాకు ఎవరు సేనాపతిగా ఉంటే బాగుంటుందో చెప్పు” అన్నాడు. 


696 మహాభారతసారసంగ్రహము 


“మహావీరు డైన శల్యుడు సేనాపతిగా ఉండడానికి తగినవాడు” అని అశ్వత్థామ 
చెప్పగా దుర్యోధనుడు శల్యుని వద్దకు వెళ్లి సేనాపత్యాన్ని అంగీకరించవలసిందిగా కోరాడు. 


శల్యుడు చాల సంతోషించి - “కృష్ణార్జునులు నా కే మాత్రమూ సాటి రారు. 
పాండవులను, వారి సైన్యాలను తప్పక సంహరిస్తాను. అందుకు తగిన వ్యూహం 
ఏర్పరుస్తాను” అన్నాడు. 

దుర్యోధనుడు యోధుల జయజయధ్వానాల మధ్య శల్యుణ్ణి సేనాపతిగా అభికి క్తుణ్ణి 
చేశాడు. 

కౌరవసైన్యా లన్నీ జయజయధ్వనులు చేస్తూండగా యుధిష్టిరుడు కృష్ణునితో - 
“కృష్ణా! దుర్యోధనుడు మద్రరాజును సేనాధిపతినిగా చేశాడు. ఇప్పుడు మనం ఏమి 
చెయ్యాలో నువ్వే చెప్పాలి” అన్నాడు. 

“యుధిష్టిరా! శల్యుడు మహాబలశాలి. భీష్మ - ద్రోణ - కర్ణాదులతో సమానుడు 
లేదా వాళ్ల కంటె కూడ గొప్ప మహావీరు డని నా అభిప్రాయం. రణంలో అతడు భీమ 
- అర్జున - శిఖండి - దృష్టద్యుమ్న - సాత్వతులకంటె కూడ బలం చేత అధికుడు. 
మన సైన్యంలో ఏ వీరుడూ కూడ ఆతనిని ఎదిరించి నిలువజాలరు. నువ్వే ఆతనితో 
యుద్దం చెయ్యాలి. మేనమామ అని సందేహించకుండా ఆతనిని వధించాలి” అన్నాడు 
కృష్ణుడు. 

మరునాడు యుద్ధం ప్రారంభ మైనది. అప్పుడు కౌరవసేనలోని కృప - కృతవర్శాది 
వీరు లందరూ దుర్యోధనునివద్దకు వెళ్లి - “మనలో ఎవ్వరూ కూడ ఒంటరిగా పాండవ 
సోదరులలో ఎవరితోనూ యుద్ధం చేయకూడదు. అలా చేసిన వానికి పంచమహాపాతకాలు, 
పంచఉపపాతకాలూ కూడ తగులుతాయి” అని శపథం చేసికొన్నారు. 


అందరూ మద్రరాజును ముందు ఉంచుకొని యుద్ధభూమికి వెళ్లారు. ఇలా చెపుతూ 
సంజయుడు ధృతరాషునితో - రాజా! ద్రోణుడు మరణించాడు, భీష్ముడు పడిపోయాడు, 
కర్ణుడు మరణించాడు - అయినా, ఆ సమయంలో నీ పుత్రు లందరు శల్యుడు పాండవుల 
నందరినీ సంహరిస్తాడు అనే బలవత్తర మైన ఆశతో ఉన్నారు. 


ఆశా బలవతీ రాజాన్‌! పుత్రాణాం తే9_ భవత్తదా, 
హతే ద్రోణే చ భీష్మే చ సూతపుత్రే నిపాతితే, 
శల్యః పార్టాన్‌ రణే సర్వాన్‌ నిహనిష్యతి మారిషః. _(శల్యపర్వం 8. 16,17) 


అన్నాడు. 


శల్యపర్వము 697 


“శల్యుడు సేనాపతి అయే సరికి ఉభయపక్షాలలోను ఎంత సైన్యం మిగిలింది?” 
అని ధృతరాష్రుడు ప్రశ్నించాడు. 

అప్పుడు సంజయుడు - “మన సైన్యంలో పదకొండు వేల రథాలు, పదివేల ఏడు 
వందల ఏనుగులు, రెండు లక్షల అశ్వాలు, మూడు కోట్ల కాలిబంట్లు ఉండగా, పాండవుల 
సైన్యంలో ఆరువేల రథాలు, ఆరువేల ఏనుగులు, పదివేల అశ్వాలు, రెండు కోట్ల కాలిబంట్లు 
ఉన్నారు” అని చెప్పాడు. 

రెండు సైన్యాల మధ్య యుద్ధం ప్రారంభ మయింది. ఆ ఘోరయుద్ధంలో 
భీమార్జునులు శత్రువులను స్తంభింపచేసి శంఖాలు పూరించారు. వాళ్ల శంఖధ్వని విన్న 
వెంటనే ధర్మరాజును ఎదుట ఉంచుకొని దృష్టద్యుమ్న శిఖండులు శల్యునితో యుద్దానికి 
వచ్చారు. నకుల సహదేవులు ఉత్సాహంగా శత్రుసంహారం చేశారు. పాండవుల దాడికి 
నిలవజాలక కౌరవసైన్యాలు పారిపోయాయి. 


అది చూచి శల్యుడు కురుసైన్యానికి ధైర్యం చెపుతూ ధర్మరాజుమీదికి యుద్దానికి 
వెళ్లాడు. ద్వంద్వయుద్ధం ప్రారంభ మయింది. నకులుడు ముగ్గురు కర్ణపుత్రులను 
సంహరించాడు. యుద్ధంలో ఎంతోమంది వీరులైన యోధులు ప్రాణాలు త్యజించారు. 
భీముడు శల్యునితో యుద్దానికై తలబడి ఆతని రథాశ్వసూతులను సంహరించగా శల్యుడు 
గదతో భీముణ్ణి ఎదిరించాడు. వారిరువురి మధ్యా ఘోరమైన గదాయుద్ధం జరిగింది. 
ఇద్దరూ ఒకరిమీద ఒకరు గదలు విసరుగా అది తగిలి ఇద్దరూ మూర్చ చెందారు. 

కృపాచార్యుడు వచ్చి శల్యుణ్ది తన రథంమీద కూర్చుండబెట్టుకొని తీసికొని 
పోయాడు. భీముడు క్షణకాలంలో తెప్పిరిల్లి గద ధరించి శల్యుణ్ణి యుద్దానికి రమ్మని 
పిలిచాడు. 

కౌరవసైన్యాలు భీముణ్ణి చుట్టుముట్టాయి. వాటిని ఆతడు సంహరిస్తూండగా ఇతర 
పాండవవీరులు అక్కడికి వచ్చి చేరారు. దుర్యోధనుడు చేకితానుణ్ణి సంహరించాడు. 

శల్యుడు ధర్మరాజును వధించడానికై తీవ్రమైన బాణాలు ప్రయోగించాడు. 
యుధిష్టిరుడు బాణాల నన్నింటినీ ఖండించగా శల్యుడు మళ్లీ బాణవర్షం కురిపించాడు. 


శల్యుడు యుద్ధరంగంలో అత్యద్భుత మైన పరాక్రమం చూపి అందరినీ ఆశ్చర్యచకితులను 
చేశాడు. 


అర్జ్హునాశ్వత్ధామల యుద్దం 
అశ్వత్థామ ఆతని అనుచరులైన త్రిగర్తదేశమహారథులు అర్జునునితో యుద్దానికి 
వచ్చారు. పార్టుడు వాళ్లపై బాణవర్షం కురిపించినా కూడ వాళ్లు ధైర్యంతో నిలచి ఆతనిని 


698 మహాభారతసారసంగ్రహము 


ఎదుర్కొన్నారు. అర్జునుడు విజృంభించి వాళ్లను భయభ్రాంతులను చేస్తూ బాణవర్షం 
కురిపించాడు. అది చూచి అశ్వత్థామ అర్జునుని ఎదుర్కొన్నాడు. అర్జునుడు గురుపుత్రుడు 
కదా అను భావంతో అశ్వత్థామను అధికంగా పీడించకుండా ఆతనిని విరథుని చేశాడు. 
అశ్వత్థామ ముసల - పరిఘలను ప్రయోగించగా అర్జునుడు వాటిని ఖండించివేశాడు. 


ఇంతలో పాంచాలమహారథు డైన సురథుడు వచ్చి అశ్వత్థామను ఎదిరించి 
బాణవర్షం కురిపిస్తూండగా అశ్వత్థామ క్రోధాతిశయంతో కనుబొమ్మలు విరచి ఒక్క 
తీవ్రమైన నారాచబాణంతో ఆతనిని వధించాడు. మళ్లీ రథం ఎక్కి అర్జునునితో యుద్ధం 
చేశాడు. 


దుర్యోధనుడు ధృష్టద్యుమ్నునితో యుద్దం చేస్తూండగా శిఖండి కృతవర్మ 
కృపాచార్యులతో తలబడ్డాడు. శల్యుడు బాణవర్షం కురిపిస్తూ భీమాదిపాండవులను సాత్యకిని 
తీవ్రంగా పీడించాడు. 


శల్యుడు సాత్యకి ధనస్సును ఖండించి ఆతనిని విరథుని చేశాడు. వెంటనే సాత్యకి 
మరొక రథంమీద వచ్చి, పాండవులను పీడిస్తూన్న శకునితో ఘోరంగా పోరాడాడు. 


శల్యుని పరాక్రమం చూడగానే ఉత్సాహభరితులై కౌరవ సైనికులు పాండవ సైన్యాలతో 
యుద్ధం కొనసాగించాయి. పాండవసైన్యాలు వీగిపోతున్నాయి. అది చూచిన భీమార్జునులు 
కౌరవసైన్యాలను సంహరించడానికై పూనుకొన్నారు. అయితే శల్యుని ప్రతాపానికి 
తట్టుకొనలేక పాండవులసైన్యాలు, యుధిష్టిరుడు గట్టిగా అరుస్తున్నా కూడ పట్టించు 
కొనకుండా పారిపోతున్నాయి. 


అప్పుడు యుధిష్టిరుడు పారుషం చూపుతూ శల్యునిమీద విజృంభించాడు. ఈ 
వేళ జయ మైనా సరే అపజయ మైనా సరే ఇతనిని ఉపేక్షించకూడదు. అని నిశ్చయించు 
కొని సోదరులను కృష్ణుణ్ణీ పిలచి - “మీరందరూ భీష్మ - ద్రోణ - కర్ణాదుల విషయంలో 
మీ మీ వంతుల పరాక్రమం చూపి వాళ్లను పరిమార్చారు. ఇప్పుడు నా వంతు ఇతడు 
మిగిలాడు. నేను ఈనాడు ఏవిధంగా నైనా ఈ మద్రదేశరాజును జయించా లని 
నిశ్చయించుకొన్నాను. నా మనస్సులో ఉన్న ఆలోచన చెపుతున్నాను, వినండి. 


నకులసహదేవులు నా చక్రాలను రక్షిస్తూంటారు. నాకీ యుద్దానికి అవసరమైన 
ఉపకరణా లన్నీ నా రథంలో సిద్ధం చెయ్యండి. సాత్యకి దక్షిణచక్రాన్నీ దృష్టద్యుమ్నుడు 
ఉత్తర చక్రాన్ని రక్షిస్తారు. అర్జునుడు నా వెనుక భాగాన్ని రక్షిస్తాడు. భీముడు నా ఎదుట 
ఉంటాడు. ఈనాడు శల్యుణ్జి నేనైనా వధిస్తాను. నన్ను ఆత డైనా వధిస్తాడు అన్నాడు. 


శల్యపర్వము 699 


వారందరూ ఆ విధంగా చేశారు. మళ్లీ యుద్దోత్సాహంతో శంఖభేర్యాదులు 
మోగాయి. దుర్యోధనుడు భీమునితో తలబడ్డాడు. భీముడు ఆతని ధ్వజాన్ని పడగొట్టి 
సారధిని వధించాడు. దుర్యోధనుడు మూర్చ చెందాడు. అశ్వత్థామ వచ్చి ఆతనిని 
రక్షించాడు. 


యుధిష్టిరుడు తానే అశ్వాలను నడుపుకొంటూ వెళ్లి శల్యుణ్ణి ఎదిరించాడు. 
ఎల్లప్పుడూ అంత మృదుస్వభావంతో ఉండే యుధిష్టిరుడు ఆ సమయంలో అంత 
భయంకరుడుగా ఉండడం చూచి అందరూ ఆశ్చర్యపోయారు. 

తత్రాశ్చర్యమపశ్యామ కుస్తీపుత్రే యుధిప్టిరే, 

పురా భూత్వా మృదుర్దాన్లో యత్‌ తదా దారుణో9_భవత్‌. (శల్యపర్వం 16. 48) 

అతడు కళ్లు ఎజ్జిజేసి, కోపంతో వణికిపోతూ బాణవర్షం కురిపించి వేలకొలది 
చతుర్విధ సైన్యాలను సంహరించాడు. 

ఇంతలో శల్యుడు తనమీదికి రాగా యుధిష్టిరుడు అతని రథాశ్వాలను, సారధిని 
సంహరించి ఆతనిని తీవ్ర మైన బాణాలతో గాయపరచాడు. అశ్వత్థామ వచ్చి శల్యుణ్ణి 
తన రథంమీద దూరంగా తీసికొనిపోయాడు. 


శల్యుడు మరొక రథంమీద నవ్వుతూ వచ్చి మళ్లీ యుధిష్టిరునితో యుద్ధం 
ప్రారంభించాడు. భీముడు, నకులుడు, సహదేవుడు సాత్యకి మొదలైన పాండవవీరులు 
యుధిష్టిరుని చుట్టూ చేరి శల్యుజ్జి బాణవర్షంతో పీడించారు. 


శల్యుడు యుధిష్టిరుని రథాశ్వాలను వధించగా అది చూచి భీముడు శల్యుని 
రథాశ్వాలను చంపివేశాడు. భీముడు, సహదేవుడు కూడ శల్యునిపై వందలకొలది శరాలు 
ప్రయోగించారు. భీముడు ఆతని కవచం ఛేదించివేశాడు. అప్పుడు శల్యుడు కత్తీ డదాలూ 
పట్టుకొని ముందుగా నకులుని రథాని కున్న పోలుకట్టను ఛేదించి యుధిష్టిరునిమీదికి 
దూకాడు. 

దృష్టద్యుమ్నుడు, శిఖండి, ద్రౌపదీ పుత్రులు, సాత్యకీ యుధిష్టిరుణ్ణి రక్షించడానికై 
వచ్చి శల్యుణ్ణి చుట్టుముట్టారు. భీముడు ఆతని చేతిలోని డాలు ఛేదించాడు. శల్యుణ్జి ఆ 
స్థితిలో చూచి కౌరవసైన్యం ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉంది. 


శల్యుడు యుధిష్టిరుని మీదకు, సింహం లేడిమీదకు దుమికి నట్లు దుమికాడు. 
మీదికి వస్తూన్న ఆతనిని చూచి యుధిష్టిరుడు కృష్ణుని మాటలు స్మరించి, శల్యుణ్ణి 


700 మహాభారతసారసంగ్రహము 


సంహరించా లని నిశ్చయించుకొన్నాడు. శక్తి అను ఆయుధం చేతిలో గ్రహించి ధర్మరాజు 
తీవ్రమైన దృక్కులతో శల్యుని వైపు చూచాడు. 

రాజా! పవిత్రమైన మనస్సు కలవాడు. ఎట్టి పాపాలూ లేనివాడూ అయిన ఆ 
యుధిష్టిరుడు ఆ విధంగా కోపంతో చూచినా కూడ శల్యుడు భస్మం కాలే దంటే చాల 
ఆశ్చర్యకర మైన విషయం. 

నిరీక్షితో౭.సౌ నరదేవ రాజ్ఞా 

పూతాత్మనా నిర్హ ఎతకల్మషేణ, 
ఆసీన్న యద్‌ భస్మసాన్మద్రరాజ 

స్తదద్భుతం మే ప్రతిభాతి రాజన్‌. (శల్యపర్వం 17.40) 
అన్నాడు సంజయుడు ధృతరాషునితో. 

ధర్మరాజు కోపంతో నృత్యం చేస్తూన్నట్లు చాల దృఢమైన హస్తంతో ఆ శక్యాయుధాన్ని 
పట్టుకొని, బాహువు బాగా చాపి, పూర్తి బలం వినియోగించి, అమోఘ మైన ఆ శక్తిని 
శల్యునిపై ప్రయోగించాడు. 

ఆ శక్తి మీద పడగానే వజంతో కొట్టిన పర్వతశిఖరంవలె శల్యుడు నేలమీద పడి 
భూమిని, ప్రేమపూర్వకంగా ఎదురువచ్చిన ప్రియురాలిని సర్వాంగాలతో కౌగిలించు 
కొంటున్నాడా అన్నట్లు కౌగిలించుకొన్నాడు. ఆ రాజు భూమిని కాంతను వలె చిరకాలం 
అనుభవించి నేడు సర్వాంగములతో ఆశ్లేషించి నిద్రించి నట్లు పడి ఉన్నాడు. 

స తథా భిన్నసర్వాజ్లో రుధిరేణ సముక్షితః, 

ప్రత్యుద్దత ఇవ ప్రేవ్లూ భూమ్యా స నరపుబ్గవః. 

ప్రియయా కాన్తయా కాన్తః పతమాన ఇవోరసి, 

చిరం భుక్త్వా వసుమతీం ప్రియాం కాన్తామివ ప్రభుః. 

సర్వైరబ్లెః సమాశ్లిష్య ప్రసుప్త ఇవ చాభవత్‌. (శల్యపర్వం 17.54,56) 

ధర్మసంమత మైన ఆ యుద్ధంలో ధర్మాత్ము డైన ధర్మరాజుచేత వధింపబడిన ఆ 
మద్రదేశరాజు యజ్ఞంలో యథాశాస్త్రంగా చేసిన హోమా లన్నీ స్వీకరించిన అగ్ని వలె 
శాంతించాడు. 

ధర్మే ధర్మాత్మనా యుద్ధే నిహతో ధర్మసూనునా, 

సమ్యగ్గత ఇవ స్విష్టః ప్రశానో9_గ్నిరివాధ్వరే. (శల్యపర్వం 17.56,57) 


శల్యపర్వము 701 


ఆ విధంగా నేలమీద పడి ఉన్నా కూడ ఆతనిని శోభ ఏ మాత్రమూ వీడలేదు. 

యుధిష్టిరుడు శల్యుణ్ణి సంహరించి అక్కడ ఉన్న కౌరవసైన్యా న్నంతనీ నశింప 
చేశాడు. అంతలో శల్యుని తమ్ముడు తన సోదరుని మరణానికి ప్రతిక్రియ చేయదలచి 
యుధిష్టిరునితో యుద్దానికి వచ్చాడు. ఆతనిని కూడ యుధిష్టిరుడు ఛేదించి వధించాడు. 


సాత్యకి మిగిలిన కౌరవసైనికులను సంహరిస్తూండగా కృతవర్మ వచ్చి ఆతనిని 
ఎదిరించాడు. సాత్యకి ఆతనిని విరథుని చేయగా కృపాచార్యుడు ఆతనిని తన రథంమీద 
ఎక్కించుకొని తీసికొనివెళ్లిపోయాడు. 

అప్పుడు ఛిన్నాభిన్న మైపోతూన్న సైన్యాన్ని చూచి దుర్యోధనుడు స్వయంగా 
పాండవులతో యుద్ధం చేసి వాళ్లను నివారించాడు. ఇంతలో కృతకర్మ మరొక రథం 
ఎక్కి వచ్చి యుధిష్టిరుణ్సి ఎదుర్శొన్నాడు. యుధిష్టిరుడు ఆతని రథాశ్వాలు వధించివేశాడు. 
అప్పుడు అశ్వత్థామ ఆతనిని తన రథంపై దూరంగా తీసికొనివెళ్లాడు. 

తరవాత కృప - యుధిష్టిరుల మధ్య కొంత సేపు యుద్ధం జరిగింది. శల్యుజ్జి 
సంహరించిన యుధిష్టిరుణ్ణి ప్రశంసిస్తూ పాండవసైనికులు శంఖాలు పూరించారు; భేరీలు 
మోగించారు. 


శల్యుని మిత్రు లైన వీరుల వధ 
మద్రదేశరా జైన శల్యునితో వచ్చిన ఏడువందల మహావీరులైన రథికులు శల్యుడు 
మరణించడం చూచి పాండవులపై యుద్దానికి బయలుదేరారు. 


అక్కడనే కొండ వంటి ఒక గజేంద్రము నెక్కి శ్వేతచ్చత్రధారియై చామరాదుల 
చేత వీచబడుతూన్న దుర్యోధనుడు వారిని మీరు ఇప్పుడు పాండవులమీదికి వెళ్లవద్దని 
వారించాడు. 


దుర్యోధనస్తు ద్విరదమారుహ్యాచలసంనిభమ్‌, 

ఛత్రేణ ధ్రియమాణేన వీజ్యమానశ్చ చామరైః, 

న గన్తవ్యం న గన్తవ్యమితి మద్రానవారయత్‌. (శల్యపర్వం 18.2) 

అలా దుర్యోధనుడు నివారిస్తూన్నా కూడ ఆగక వాళ్లు యుధిష్టిరుని సంహరించడానికై 
పాండవసైన్యంలో ప్రవేశించారు. 


శల్యుడు మరణించి నట్లు, ధర్మరాజును వాళ్లందరూ ఆక్రమించి నట్లూ విన్న 
అర్జునుడు, భీముడు, నకులసహదేవులు, [ద్రౌపదీపుత్రులు, పాంచాలులు, సోమకులు, 


702 మహాభారతసారసంగ్రహము 


శిఖండి - వీళ్లందరూ ఆతనిని రక్షించడానికై వచ్చారు. ఈ విధంగా జరిగిన ఘోర 
యుద్ధంలో పాండవులు ఆ మద్రదేశవీరులను తీవ్రంగా క్షోభింపచేశారు. “యుధిష్టిరు 
డెక్కడ యుధిష్టిరు డెక్కడి అంటూ అరుస్తూ మద్రవీరులు యుద్ధం చేస్తున్నారు. 

శకుని దుర్యోధనునితో - “ఏమి టది; మనం అందరమూ చూస్తూండగానే మద్ర 
సైనికులను పాండవులు ఇలా నశింపచేస్తున్నారు? యుద్ధరంగంలో నువ్వు ఉండగా 
ఇలా జరగడం యుక్తం కాదు. అందరమూ కలిసి యుద్ధం చెయ్యా లని నిర్ణయించు 
కొన్నాం కదా. అలాంటప్పుడు నువ్వు ఏమీ చేయకుండా ఇలా ఊరికే ఉన్నావేమిటి?” 
అన్నాడు. 

“నేను వద్దంటున్నా వీళ్లందరూ పాండవసేనలోనికి చొచ్చుకొని పోయారు; నా 
మాట వినలేదు” అన్నాడు దుర్యోధనుడు. 

“యుద్ధకాలంలో క్రోధావేశంలో ఉన్న యోధులు ప్రభువు శాసనాన్ని లెక్కపెట్టక 
పోవచ్చు. మనం వీళ్లమీద కోపగించకూడదు. ఇది ఉపేక్షించే సమయం కాదు. అందరమూ 
కలిసి పాండవులతో యుద్ధం చేద్దాం; నడు” అన్నాడు శకుని. 


వెంటనే దుర్యోధనుడు సైన్యంతో అటు వైపు వెళ్లాడు. అప్పటికే మద్రవీరు లందరూ 
మరణించారు. దుర్యోధనుని సైన్యం వస్తూండగా చూచి పాండవులు ఆ సైన్యాన్ని చెల్లా 
చెదరు చేశారు. కౌరవసైనికు లందరూ తమ తమ వాహనా లెక్కి పారిపోతున్నారు. 
సృంజయులు వాళ్లను తరుముకొంటూ వెడుతున్నారు. 

దుర్యోధనుడు వాళ్లకు ధైర్యం చెప్పి నిలపగా తిరిగి యుద్దానికి ఉద్యుక్తు లయ్యారు. 
చాలమంది సైనికులు భీముణ్ణి చుట్టుముట్టగా ఆతడు రథం దిగి గద ధరించి దానితో 
ఇరవైయొక్క వేలమంది కాలిబంటులను సంహరించాడు. 

మ్లేచ్చగణానికి రాజైన శాల్వుడు పర్వతంవంటి మహాగజం ఎక్కి పాండవ సైన్యాన్ని 
విక్షుబ్ధం చేయడం ప్రారంభించాడు. అది చూచి సేనాపతి యైన ధృష్టద్యుమ్నుడు బాణవర్షం 
చేత ఆ మహాగజాన్ని పీడించాడు. అది ఒక్కమారు విజృంభించి ఆతని రథాన్ని ఎత్తి 
దూరంగా పారవేస్తుండగా అతడు గదతో భూమిమీదికి దుమికాడు. గదతో ఆ గజాన్ని 
వధించాడు. 

సాత్యకి ఆ గజాన్ని అధిరోహించి వచ్చిన శాల్వుణ్ణి వధించాడు. సాత్యకితో యుద్ధం 
చేసి కృతవర్మ పరాజితు డయ్యాడు. రెండు సైన్యాల మధ్య జరిగిన తుముల యుద్ధంలో 
దుర్యోధనుడు ప్రలయకాల రుద్రుడు వలె విజృంభించి శత్రుసైన్యాన్ని సంహరించాడు. 


శల్యపర్వము 703 


కౌరవసైన్యంలోని వీరు లందరూ సర్వసంసిద్దులై దుర్యోధనుని దగ్గరనే ఆతని రక్షణకై 
నిలబది యున్నారు. 


ఫీమసేనుణ్ణి అశ్వత్థామ బాణవర్షంతో అడ్డుకొన్నాడు. శకుని యుధిష్టిరుని 
ఎదిరించాడు. ఆతని అశ్వాలను నాల్లింటినీ వధించి విరథుణ్ణి చేశాడు. సహదేవుడు 
యుధిష్టిరుని తన రథంమీద తీసికొని వెళ్లిపోయాడు. 


యుధిష్టిరుడు మరొక రథం ఎక్కి వచ్చి శకునిపై బాణవర్షం కురిపించాడు. వారిద్దరి 
మధ్యా జరిగిన యుద్దాన్ని అక్కడివా శ్లందరూ ఉత్సాహంతో చూచారు. 


దుర్యోధన - ధృష్టద్యుమ్నులూ, ఉలూక - నకులులూ తీవ్రంగా పోరాడారు. ఈ 
విధంగా జరిగిన వివిధవీరుల ద్వంద్వయుద్ధంలో పర్వతంమీద దవాగ్నికి వెదురుకట్టిల 
వనం దగ్గమైపోతూన్నప్పుడు కలిగే శబ్దం వంటి బాణసంఘట్టన శబ్దం అంతటా 
వ్యాపించింది. 

శబ్బశ్చ తుములః సంఖ్యే శరాణాం పతతామభూత్‌, 

మహావేణువనస్యేవ దహ్యామానస్య పర్వతే. (శల్యపర్వం 29,49) 

పాండవసైన్యం కౌరవసైన్యాన్ని భగ్నం చేయగా దుర్యోధనుడు ధైర్యం చెప్పి తన 
సైన్యాన్ని నిలుపుకొన్నాడు. యుధిష్టిరుడు కృపాచార్యునిపై మూడు బాణాలు ప్రయోగించి, 
నారాచబాణాలతో కృతవర్మ రథాశ్వాలను వధించాడు. అశ్వత్థామ కృతవర్శను దూరంగా 
తీసికొనిపోయాడు. 


దుర్యోధనుడు ఏడు వందల రథాలను యుధిష్టిరునిమీదికి పంపగా మహావేగంతో 
వాళ్లందరు వచ్చి యుధిష్టిరుణ్ణి బాణాలతో కప్పివేశారు. ఇది చూచిన శిఖండి మొదలైన 
యోధులూ, పాంచాలవీరులూ యుధిష్టిరుని రక్షణకై వచ్చి ఆ ఏడువందలరధికులనూ 
కూడ హతమార్చారు. 


అప్పుడు శకుని - “మీరందరూ అ(గభాగమునం దుండి పాండవులతో యుద్ధం 
చెయ్యండి, నేను వెనుకనుండి వీళ్ల సైన్యాన్ని సంహరిస్తాను” అన్నాడు. 

ఆ విధంగా మద్రసైన్యాలూ, ఇతరులూ కూడ ముందు భాగంలో ఉత్సాహంతో 
పోరాడారు. అయితే శత్రువులు వీళ్లను ఆక్రమించడంతో దుర్యోధనుని సైన్యాలు మళ్లీ 
వెనుకకు తిరిగాయి. 


గాంధారరాజుకు చెందిన పదివేల అశ్వసైన్యం వెనుక భాగంనుండి పాండవ సైన్యాన్ని 
పీడించి నశింపచేయడం ప్రారంభించింది. పాండవసేన భగ్నం అయిపోయింది. అది 


704 మహాభారతసారసంగ్రహము 


చూచి యుధిష్టిరుడు సహదేవునితో - “సహదేవా! దుర్మ్శతియెన ఈ శకుని వెనుకనుండి 
ఆక్రమించి మన సైన్యాన్ని నశింపచేస్తున్నాడు. నువ్వూ, ద్రౌపదీపుత్రులూ సైన్యంతో వెళ్లి 
శకునిని సంహరించండి. నేను పాంచాలులతో కలిసి ఈ రథసైన్యాన్ని నశింపచేస్తాను” 
అన్నాడు. 

సహదేవుడు అన్నగారు చెప్పినట్లు అశ్వ - గజసైన్యంతోను, మూడువేల కాలిబంట్ల 
తోను శకుని యుద్ధం చేస్తూన్న ప్రదేశానికి వెళ్లాడు. ఘోరమైన యుద్ధంలో వేలకొలది 
యోధులు ప్రాణాలు విడచారు. 


మరణించగా మిగిలిన ఆరువేల అశ్వాల సైన్యంతో శకుని వెనుకకు మరలాడు. 
అప్పుడు పాండవయోధులు - “అశ్వారోహులు రథాలతో యుద్ధం చేయడం కష్టం; 
గజాలతో యుద్ధం చేయడ మైతే చాల కష్టం. అందుచేత, రథాలు రథాలతోను, కుంజరాలు 
కుంజరాలతోను యుద్ధం చేయడం మంచిది. శకుని అశ్వసైన్యంతో వెనుకకు వెళ్లిపోయాడు 
కదా. ఇంక తిరిగి రాడు” అన్నారు. 

అప్పుడు ద్రౌపదీకుమారులు, మత్తగజాలు కూడ దృష్టద్యుమ్నునివద్దకు వెళ్లి 
పోయారు. సహదేవుడు యుధిష్టిరుని దగ్గరికి వెళ్లాడు. వాళ్లు అలా వెళ్లిపోవడంతో శకుని 
దృష్టద్యుమ్నుని సైన్యాన్ని ప్రక్కనుంచి పీడించడం ప్రారంభించాడు. తీవ్ర మైన యుద్ధం 
జరిగింది. వేలకొలది సైనికులు మరణించారు. 

ఆ శబ్దం కొంచెం శాంతించింది. పాండవులు కౌరవసైన్యాన్ని సంహరించారు. 
అప్పుడు తాను తీసికొనివెళ్లిన పదివేల అశ్వాలలో మిగిలిన ఏడువందల అశ్వాలతో 
శకుని తిరిగివచ్చి యుద్ధం చెయ్యండి అని యోధులను ప్రోత్సహిస్తూ - “రాజు 
ఎక్కడున్నాడు?” అని అడిగాడు. “అదిగో అక్కడ రణమధ్యంలో శ్వేతచ్చత్రం కనబడుతూన్నది 
కదా? రాజు అక్కడ ఉన్నాడు; వెళ్లు” అన్నారు. అపుడు శకుని రథసైన్యంలో ఉన్న 
దుర్యోధనుని దగ్గరికి వెళ్లి తాను పని అంతా పూర్తి చేసి నట్లు సంతోషంతో - “రాజా! 
అశ్వా లన్నింటినీ చంపివేశాను. ఇంక నీవు వెళ్లి రథాలను సంహరించాలి. పాండవులు 
పాలిస్తూన్న రథానీకాన్ని సంహరించిన వెంటనే ఈ గజాలను, పదాతులను సంహరించి 
వేద్దాం” అన్నాడు. 

ఆ మాట వినగానే కౌరవసైన్యాలు జయం కోరుతూ పాండవుల రథానీకం 
ఆక్రమించడానికై ఆయుధాలు కదుపుతూ సింహనాదాలు చేస్తూ వెళ్లాయి. మళ్లీ 
ధనుష్టంకారాలు వినవచ్చాయి. 


శల్యపర్వము 705 


అది చూచి అర్జునుడు కృష్ణునితో - “యుద్ధం ప్రారంభించి ఈనాటికి పద్దెనిమిది 
రోజు లయింది. శత్రువులను సంహరించి నేడు ఈ యుద్ధం ముగిద్దాం. సముద్రం 
అంత కౌరవసేన మన సేనను ఎదిరించి గోప్పదం అంత అయిపోయింది. ఇంతమంది 
మహారథులు మరణించిన తరువాత కూడ మూర్చుడైన దుర్యోధనుడు దారికి వచ్చే టట్లు 
లేడు. 


ఇంక ఈనాడు యోధుల నందరినీ సంహరిస్తాను. రథం ఆ సైన్యం మీదకు 
తీసికొని వెళ్లు” అన్నాడు. కృష్ణుడు రథాన్ని శత్రుసైన్యం మధ్యకు తీసికొనివెళ్లాడు. 

అర్జునుడు శత్రుసంహారం ప్రారంభించాడు. సైనికు లందరూ భయపడిపోయి 
దుర్యోధనుడు చూస్తూండగానే క్షతగాత్రాలతో పరుగు లెత్తారు. కొంత మంది తిరిగి 
వచ్చి ధృష్టద్యుమ్నునితో యుద్ధంచేశారు. దుర్యోధనుడు ధృష్టద్యుమ్నుని ఎదిరించాడు. 
దృష్టద్యుమ్ను డాతని రథాశ్వాలను, సారథినీ వధించాడు. అప్పుడు దుర్యోధనుడు అశ్వం 
ఎక్కి శకుని ఉన్నచోటికి వెళ్లిపోయాడు. కౌరవుల గజసైన్యాన్ని అర్జునుడు బాణాలతోను, 
భీముడు గదతోను సంహరించాడు. 


రథానీకంలో దుర్యోధనుడు కనబడకపోవడంతో అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ 
రాజు ఎక్కడ” అని అక్కడివాళ్లను అడిగారు. “సారథి మరణించగానే రాజు అశ్వం ఎక్కి 
పాంచాలరాజుకుమారుని సైన్యాన్ని ఎదిరించలేక, శకుని దగ్గరికి వెళ్లాడు” అని చెప్పారు. 
అప్పటికే బాగా దెబ్బలు తిని ఉన్న కొందరు - 


మీ కిప్పుడు దుర్యోధనునితో ఏమి పని? అతడు బ్రతికి ఉంటే మీకు కనబడతాడు. 
అందరూ కలిసి యుద్ధంచెయ్యండి మీకు రాజేమి చేస్తాడు? 

దుర్యోధనేన కిం కార్యం ద్రక్ష్యధ్వం యది జీవతి, 

యుధ్యధ్వం సహితాః సర్వే కిం వో రాజా కరిష్యతి. (శల్యపర్వం 25.44) 
అన్నారు. 

క్షతగాత్రుల నోటివెంట మాటలు స్పష్టంగా రావడంలేదు. 

వాళ్ల మాటలు విని అశ్వత్థామ, కృపుడు, కృతవర్మా కూడ ఆ పాంచాల సైన్యాన్ని 
చీల్చుకొంటూ రథానీకాన్ని విడిచివేసి, శకుని ఉన్న చోటికి వెళ్లారు. 

వాళ్లు అలా వెళ్లగానే పాండవులు, ధృష్టద్యుమ్నునితో కలిసి ఆ రథానీకం మీదికి 
వెళ్లారు. వాళ్లను చూడగానే సైనికు లందరూ దిగులుచెందారు. భీమార్జునులు ఆ సైన్యా 
న్నంతినీ అనతికాలంలో సంహరించారు. 


706 మహాభారతసారసంగ్రహము 


సాత్యకి సంజయుని వెంట ఉన్న పరివారాన్ని సంహరించి వానిని ప్రాణాలతో 
పట్టుకొన్నారు. ఇలా జనక్షయం జరుగుతూండగా దుర్యోధనుడు కనబడకపోవడంతో 
దిగులుచెందిన కృపాశ్వత్థామాదులు ఆతనిని వెదుకుతూ వెళ్లారు. 


భీమసేనుడు గజసేనను సంహరిస్తూండగా మరణించగా మిగిలిన పదకొండుగురు 
ధృతరాష్ట్రకుమారులు, అన్నగారైన దుర్యోధనుడు కనబడకపోవడంచేత నిరాశులై, 
ఒక్కసారిగా భీమునిమీదికి యుద్దానికి వెళ్లారు. వాళ్ల నందరినీ ఒక్కొక్కరినిగా భీముడు 
సంహరించాడు. ఈ విధంగా ధృతరాష్ట్రపుత్రుల నందరినీ వధించినందుకు భీముడు 
తాను కృతార్థు డయ్యా డనీ, తన జన్మ సఫలం అయిందనీ భావించాడు. 

భీమసేనస్తు కౌన్తేయో హత్వా యుద్ధే సుతాంస్తవ, 

మేనే కృతార్థమాత్మానం సఫలం జన్మ చ ప్రభో. (శల్యపర్వం 26.39) 

ఆ యుద్ధసమయంలో దుర్యోధనుడు, ఆతని తమ్ముడైన సుదర్శనుడు అశ్వసైన్యం 
మధ్య ఉన్నారు. సోదరు లందరూ మరణించగా మిగిలినవాళ్లు వీళ్లిద్దరే. 

అశ్వసైన్యం మధ్య ఉన్న దుర్యోధనుణ్ణి చూచి కృష్ణుడు అర్జునునితో - చాలవరకు 
శత్రువులు సంహరింపబడ్డారు. సాత్యకి సంజయుణ్ణి పట్టుకొని తీసికొని వచ్చాడు. అక్కడ 
దుర్యోధనుడు అశ్వసైన్యం మధ్య ఇటూ అటూ చూస్తూ నిలబడి ఉన్నాడు. గజసైన్యం 
వధించి వచ్చిన నిన్ను చూడగానే వీళ్లు పారిపోవడానికి ముందే దుర్యోధనుణ్ణి సంహ 
రించాలి. ఎవరినైనా పంపి ధృష్టద్యుమ్నుణ్ణి శీఘ్రంగా రమ్మని వార్త పంపు. 

ఈ ధృతరాష్టపుత్రుడు యుద్ధంలో స సైన్యాన్ని సంహరించి పాండవులనే 
సంహరించా నన్నట్లు పెద్ద రూపం ధరిస్తున్నాడు (పోజు పెడుతున్నాడు). తన సైన్యాన్ని 
పాండవులు సంహరించి దానిని పీడించడం చూచి, ఇతడు తప్పక మరణించడం కోసమే 
యుద్దానికి వస్తాడు. 

హత్వా తవ బలం సర్వాం సంగ్రామే ధృతరాష్ట్రజః, 

జితాన్‌ పాణ్డుసుతాన్‌ మత్వా రూపం ధారయతే మహత్‌. 

నిహతం స్వబలం దృష్ట్వా పీడితం చాపి పాణ్ణవైః 

ధ్రువమేప్యతి సంగ్రామే వధాయైవాత్మనో నృపః. (శల్యపర్వం 27.12) 
అన్నాడు. 

ఆ మాట విని అర్జునుడు - “కృష్ణా! ధృతరాష్ట్రసుతుల నందరినీ భీముడు 
వధించాడు. ఇంక వీళ్లిద్దరే మిగిలారు. భీష్మాదు లందరూ మరణించారు. ఇంక దుర్యోధనుని 


శల్యపర్వము 707 


సైన్యంలో శకునికి చెందిన ఐదువందల గుజ్టాలు, రెండువందల రథాలు, సుమారు 
నూరు గజాలు, మూడు వేలమంది పదాతులూ మిగిలారు. వీరులలో అశ్వత్థామ, కృపుడు, 
త్రిగర్తదేశరాజైన సుశర్మ, ఉలూకుడు, శకుని, కృతవర్శ జీవించి ఉన్నారు. 

ఈనాడు యుద్దానికి వచ్చినవాళ్ల నందరినీ సంహరిస్తాను. కృష్ణా! ఇపు డీ అశ్వ 
సైన్యాన్ని సంహరిస్తాను. నా ధనుష్టంకారం వింటేనే ఇవి నిలబడవు. అక్కడికి రథం 
తీసికొని వెళ్లు” అన్నాడు. 

భీమ - అర్జున - సహదేవులు రథా లెక్కి దుర్యోధనుని వధించడంకోసం అటు 
వైపు బయల్దేరారు. సుదర్శనుడు భీమసేనుని ఎదిరించాడు. సుశర్మ, శకుని అర్జునునితో 
యుద్ధం చేశారు. దుర్యోధనుడు సహదేవునితో యుద్దానికి వెళ్లి వాని శిరస్సుపై ప్రాసతో 
కొట్టాడు. అతడు స్పృహ తప్పి కూర్చుండిపోయాడు. వెంటనే లేచి దుర్యోధనునిపై 


బాణవర్షం కురిపించాడు. 


అర్జునుడు పరాక్రమించి అశ్వారూఢు లైన శూరుల శిరస్సులు ఖండించాడు. 
త్రిగర్తదేశీయు లందరు కలిసి కృష్ణార్దునులను బాణాలతో ముంచెత్తారు. అర్జునుడు 
విజృంభించి సుశర్మను, ఆతని పుత్రులను, అనుచరులను సంహరించాడు. భీమసేనుడు 
సుదర్శనుని వధించాడు. ఎందరో వీరులు మరణించారు. 

అనేకమైన రథ - గజ - అశ్వ - పదాతులు నశించిన ఆ యుద్ధంలో శకుని 
సహదేవునితోను, ఉలూకుడు భీమసేనునితోను యుద్దానికి తలబడ్డారు. భీమసేన - 
సహదేవులు సేనామధ్యంలో నిర్భయంగా విహరిస్తూ అనేక మంది సైనికుల్ని హతమార్చారు. 

రెండు సైన్యాలకు సంబంధించిన యోధులు అమర్షంతో ఘోరంగా యుద్ధం చేశారు. 
కౌరవసేనలు చాల కొంతమంది మాత్రమే మిగిలి ఉండడం చూచి పాండవ సైనికులు 
సంతోషంతో వాళ్లను సంహరిస్తున్నారు. 

ఇంతలో శకుని ప్రాసతో సహదేవుని శిరస్సు మీద కొట్టాడు. సహదేవుడు విహ్వలుడై 
రథంమీద కూర్చుండిపోయారు. 

అది చూచిన భీమసేనుడు విజృంభించి సకలసైన్యాలను అటు వైపు రాకుండా 
అద్దుకొని సంహరించి సింహనాదం చేశారు. అందుకు భయపడి శత్రుసైనికులు చాల 
మంది పారిపోయారు. వాళ్లను పారిపోవద్దని చెపుతూ దుర్యోధనుడు వెనుకకు మరలి 
వచ్చేటట్లు చేశాడు. 


708 మహాభారతసారసంగ్రహము 


ఇంతలో సహదేవుడు తేరుకొని శకునిని బాణాలతో వేధించి ధనస్సు ఛేదించి, 
వాని అశ్వాలను వధించాడు. శకుని మరొక ధనస్సు గ్రహించి నకులునిపై అరవై బాణాలు, 
భీమసేనుని పై ఏడు బాణాలు ప్రయోగించాడు. ఉలూకుడు కూడ సహదేవ - భీమసేనులపై 


బాణాలు ప్రయోగించాడు. 
సహదేవుడు భల్లబాణంతో ఉలూకుని శిరస్సు ఖండించాడు. 


ఆ విధంగా తన పుత్రుణ్ణి తన ఎదుటనే చంపిన సహదేవునిపై శకుని క్రోధావేశంతో 
విరుచుకుని పడ్డాడు. వాళ్లిద్దరి మధ్యా ఘోర మైన యుద్ధం జరిగింది. సహదేవుని 
ప్రతాపానికి నిలవజాలక శకుని, ఆతనిసైన్యాలూ కూడ యుద్ధంనుండి విముఖమై పారి 
పోతూండగా సహదేవుడు బాణవర్షంతో వాళ్లను సంహరించాడు. 


తన వంతైన శకుని ఇంకా మిగిలి ఉన్నాడు. ఎలా గైనా వానిని వధించాలి అను 
పట్టుదలతో వానిని వెంబడించి బాణాలు కురిపించాడు. 


దుర్శతీ! క్షత్రియధర్మంతో గట్టిగా యుద్దం చెయ్యి. పురుషుడ వనిపించుకో. ఆ 
రోజున సభలో పాచికలతో ఆడుతూ సంతోషంగా ఉప్పాంగిపోయావు కదా! ఆ కర్మకు 
ఫలం ఈనాడు చూడబోతున్నావు; నిలబడు. 

క్షాత్రధర్మే స్థిరో భూత్వా యుధ్యస్వ పురుషో భవ, 

యత్‌ తదా హృప్యసే మూఢ గ్రహన్నక్షైః సభాతలే. 

ఫలమద్య ప్రపద్యస్వ కర్మణస్తవ దుర్శతే. (శల్యపర్వం 28.50,51) 

ఆనాడు మమ్ములను పరిహసించిన దురాత్ము లందరినీ చంపివేశాము. ఇంక 
కులానికి నిప్పుబొగ్గువంటివా డైన దుర్యోధనుడూ, వీని మేనమామ నువ్వూ మిగిలారు. 


నిలబడు. ఇప్పుడు నీ తల చెట్టునుండి పండు రాల్చివేసి నట్లు రాల్చి వేస్తాను. అని 
అంటూ తీవ్ర మైన భల్లబాణం ప్రయోగించి వాని శిరస్సు ఖండించాడు. 


ఈ విధంగా సహదేవుడు కౌరవుల అవినీతిమూలాన్ని పూర్తిగా పెకిలించివేశాడు. 
ప్రావేదయత్‌ కుపితః పాణ్డుపుత్రో 
యత్తత్‌ కురూణామనయస్య మూలమ్‌. (శల్యపర్వం 28. 68) 


శకుని పడిపోగానే పాండవు లందరూ హర్షాతిరేకంతో శంఖాలు భేరీలు 
(మోగించారు. సహదేవుణ్ణి కృష్ణాదులు అందరూ అభినందించారు. 


శల్యపర్వము 709 


శకుని మరణించగానే ఆతనికి సంబంధించిన సైనికు లందరూ ప్రాణాలకు తెగించి 
పాండవసైన్యాన్ని చుట్టుముట్టారు. అప్పుడు అర్జునుడు వాళ్ల నందరినీ సంహరించాడు. 


దుర్యోధనుడు మిగిలిన సైనికుల నందరినీ ఒక చోట చేర్చి మీరు ఈనాడు ఎలాగైనా 
పాండవులను, పాంచాలులను కూడ సంహరించాలి అని ఆజ్ఞాపించాడు. వాళ్లు వాని 
ఆజ్ఞ శిరసా ధరించి యుద్దానికి ముందుకు వెళ్లారు. అది చూచి పాండవసైన్యంలో ఉన్న 
వీరు లందరూ ముందుకు వచ్చి వాళ్ల నందరినీ అచిరసమయంలో సంహరించారు. 


కౌరవుల పదకొండు అక్షౌహిణుల సేననూ ఒక్కరు కూడ మిగలకుండ పూర్తిగా 
పాండవ సృంజయుల సైన్యాలు నశింప చేశాయి. 


పాండవసేనలో రెండువేల రథాలు, ఏడు వందల నాగాలు, ఐదువేల అశ్వాలు, 
లక్షల పదాతిబలమూ మిగిలాయి. ఆ సేనతో సేనానాయకుడైన ధృష్టద్యుమ్నుడు ముందు 
నిలచి ఉన్నాడు. దుర్యోధనునికి నా అన్నవాడు ఒక్కడూ కనబడకపోవడంతో అశ్వం 
కూడ మరణించడంచేత అతడు భయంతో హ్రదం (పెద్దచెరువు) దగ్గరకు పారిపోయాడు. 


ధృతరాష్రునితో సంజయుడు కౌరవసైన్యం పూర్తిగా ఏ విధంగా నశించినదో 
చెపుతూ - “రాజా! నీ సైన్యంలో వీరుడైన అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యులు, స్‌ 
కుమారుడు దుర్యోధనుడూ - ఈ నలుగురూ తప్ప మహారథు డెవ్వడూ మిగలలేదు.” 


“ధృష్టద్యుమ్నుడు నన్ను చూచి నవ్వుతూ సాత్యకితో - “వీనిని పట్టుకొని ఏమి 
ప్రయోజనం? ఇతడు జీవించి ఉన్నా ఏమీ ప్రయోజనం లేదు” అన్నాడు. ఆతని మాట 
విని సాత్యకి నన్ను సంహరించడానికి కత్తి తీశాడు. అప్పుడు వ్యాసుడు వచ్చి - “ఈ 
సంజయుణ్ణి ప్రాణాలతో విడిచిపెట్టండి. చంపవద్దు” అని అంటూ సాత్యకిని వారించాడు. 


అతడు వ్యాసునికి నమస్కరించి - “సంజయా! స్వస్తి! వెళ్లు” అని అంటూ నన్ను 
విడిచిపెట్టాడు. అప్పుడు నా కవచము ఆయుధాలూ అక్కడనే విడిచివేసి, రక్తసిక్త మైన 
దేహంతో సాయంకాలం నగరానికి బయలుదేరాను. 


క్రోశుడు దూరంలో దుర్యోధనుడు గదాపాణియై దుఃఖాక్రాంతుడై కనబడ్డాడు. 
నేత్రాలు కన్నీటితో నిండి ఉండడంచేత అతడు నన్ను గుర్తుపట్టలేదు. దగ్గరికి వెళ్లిన 
తరవాత అతిదీనుడ నైన నన్ను చూచాడు. ఒంటరిగా అత డలాంటి స్థితిలో ఉండడం 
చూచి, నా మనస్సు కరిగిపోయింది. నోట మాట రాలేదు. 


పాండవులు నన్ను పట్టుకొన్నట్లు, ద్వైపాయనుడు వచ్చి నన్ను విడిపించి నట్లు ఆ 
విషయం అంతా నే నాతనికి చెప్పాను. 


710 మహాభారతసారసంగ్రహము 


అతడు ముహూర్తకాలం ఆలోచించి, మళ్లీ మనస్సు పని చేయగా - తన సోదరులను 
గూర్చి, సైన్యాన్ని గూర్చి అడిగాడు. నేను అన్ని విషయాలు ప్రత్యక్షంగా చూచి ఉండడంచేత 
వాళ్లందరూ మరణించా రని చెప్పి, ద్వైపాయనుడు తిరిగి వెళ్లిపోయే టప్పుడు, మీ 
వాళ్లలో ముగ్గురు మహారథులు మాత్రమే మిగిలి నట్లు నాతో అన్నాడు అని చెప్పాను. 
అప్పు డతడు దీర్జంగాను ఉష్ణంగాను నిట్టూర్చి, మాటి మాటికీ చూస్తూ, నా శరీరం 
స్పృశించి ఇలా అన్నాడు - “సంజయా! ఈ యుద్ధంలో నీవు తప్ప మావా శ్లైవరూ 
మిగల లేదు. పాండవులకు ఇంకా చాల పరివారమూ, సహాయులూ ఉన్నారు. నువ్వు 
వెళ్లి నా తండ్రితో, ఈ విషయం అంతా చెప్పి, నేను యుద్దం విరమించి నట్లు, 
మహాహ్రదంలో ప్రవేశించి నట్లూ కూడ ఆయనకు తెలుపుము.” 


ఇలా నాతో చెప్పి నీ పుత్రుడు మహాహ్రదంలో ప్రవేశించి మాయచేత జలాన్ని 


స్తంభింపచేశాడు. 


అతడు ప్రవేశించిన తరవాత కృప - అశ్వత్థామ - కృతవర్శలు, గాయాలతో 
నిండిన శరీరాలతో, అలసిపోయిన అశ్వాలు లాగుతూన్న రథాలపై అటు వైపు రావడం 
చూచాను. ఆ రథాలమీద వచ్చిన కృప - అశ్వత్థామ - కృతవర్శలు నన్ను చూడగానే - 
“సంజయా! అదృష్టవశంచేత బ్రతికి ఉన్నావు; రాజు జాడ ఏమైనా తెలిసినదా?” అన్నాడు. 
అప్పుడు వారికి దుర్యోధనుడు హ్రదంలో ప్రవేశించిన విషయం చెప్పాను. 


నా మాట విన్న అశ్వత్థామ దీనంగా విలపిస్తూ - “అయ్యో! రాజుకు మనం 
ముగ్గురమూ జీవించియే ఉన్నా మను విషయం తెలియదు. మనం శత్రువులతో చాలా 
కాలం యుద్ధం చేయగలం కదా!” అన్నాడు. 


ఆ ముగ్గురూ చాలసేపు ఆ విధంగా విలపించి, యుద్ధరంగంలో ఉన్న పాండవులను 
చూసి, నన్ను కృపాచార్యుని రథంమీద ఎక్కించుకొని జనశూన్యా లైన శిబిరాలు చేశారు. 


సూర్యాస్తమయం అయింది. ఆ శిబిరాలలో ఉన్న అంతఃపురప్రీ లందరూ దీనంగా 
విలపిస్తున్నారు. అప్పుడు వృద్దు లైన స్రీరక్షకులు శిబిరాలలోని అమూల్యమైన శయనాదు 
లను స్రీలనూ కూడ నగరానికి తీసికొనివెళ్లారు. 


భయంకర మైన ఆ ఆపత్సమయంలో యుయుత్సువు ఏమి చేస్తే బాగుంటుందా 
అని బాగా ఆలోచించుకొని తాను కూడ రాజు భార్యలతో నగరానికి వెళ్లడమే యుక్తం 
అని నిర్ణయించుకొని, యుధిష్టిరుని అనుమతి తీసికొని నగరానికి వెళ్లాడు. విదురుణ్ణి 
కలిసి ఆతనికి జరిగిన దంతా నివేదించాడు. 


శల్యపర్వము 711 


యుయుత్సువు ఆ విధంగా నగరానికి రావడం చాల యుక్తంగా ఉన్న దని 
ప్రశంసిస్తూ విదురుడు - “ఈ రాత్రికి ఇంట్లో విశ్రాంతి తీసికో; రేపు రాజును చూడవచ్చును” 
అని ఆతనితో చెప్పి రాజు దగ్గరికి వెళ్లాడు. 


అశ్వత్థామ మొదలైన ముగ్గురు వీరులు 
దుర్యోధనునితో చర్చించుట 


పాండవులు తమ శిబిరాలకు చేరారు. దుర్యోధనుని జాడ తెలుసుకొనడానికై 
యుధిష్టిరుడు చాలమంది చారులను పంపాడు. 


కృప - అశ్వత్థామ - కృతవర్మలు తమ శిబిరాలు చేరారన్నమాటే కాని వాళ్ల 
మనస్సులు మనస్సులలో లేవు. పాండవశిబిరాలలోనివా ళ్లందరూ నిద్రపోతూన్న 
సమయంలో వీళ్లు ముగ్గురూ ఆ హ్రదం దగ్గరికి వెళ్లి సుయోధనుని పిలుస్తూ “రాజా! 
లేచి రా మాతో కలిసి యుధిష్టిరునితో యుద్దం చెయ్యి. వాళ్ల సైన్యం కూడ చాల వరకు 
హత మై పోయింది. మనం వాళ్లపై యుద్దానికి వెడితే వాళ్లు నిలువజాలరు” అన్నారు. 


దుర్యోధనుడు ప్రదం మధ్యనుండే - “మీరు ముగ్గురూ ప్రాణాలతో ఉన్నారు. 
చాల సంతోషం. మీరు మా విషయంలో ఇంత భక్తి చూపిస్తున్నా రంటే మీ మనస్సు 
ఎంత గొప్పదో తెలుస్తూన్నది. ఇందుకు ఆశ్చర్యం ఏమీ లేదు. కాని ఇది పరాక్రమం 


చూపవలసిన కాలం కాదు. 


న త్వేతదద్భుతం వీరాః యద్‌ వో మహదిదం మనః, 
అస్మాసు చ పరా భక్తిః న తు కాలః పరాక్రమే. (శల్యపర్వం 30. 16) 


మీరు చాలా అలిసిపోయి ఉన్నారు. నేనూ అలిసిపోయి ఉన్నాను. ఈనాటి రాత్రి 
విశ్రమించి రేపు తప్పక మీతో కలిసి వెళ్లి యుద్ధం చేస్తాను” అన్నాడు. 

అప్పుడు అశ్వత్థామ - “రాజా! ఏమీ భయం లేదు; లేచి రా. పాంచాలురను 
పాండవులను సంహరించకుండా నే నీ కవచం విడువను. నేను చేసిన అన్ని విధాలైన 
పుణ్యాలమీద ఒట్టుపెట్టి చెపుతున్నాను” అన్నాడు. 

ఈ విధంగా ప్రదం ఒద్దున ఆ ముగ్గురూ, హ్రదంలో ఉన్న దుర్యోధనుడు మాట్లాడు 
కొంటూండంగా పెద్ద పెద్ద మాంసం కట్టలు మోసికొనివస్తూ అలసిపోయిన వ్యాధులు 
కొందరు నీళ్లు త్రాగడానికై అక్కడికి వచ్చారు. వాళ్ళు పొంచి ఉండి ఆ వీరుల సంభాషణం 


712 మహాభారతసారసంగ్రహము 


అంతా విన్నారు. అంతకు మునుపే దుర్యోధనుని వెదకడానికై యుధిష్టిరుడు పంపిన 
చారులు ఈ వ్యాధులను - “ఇక్కడ దుర్యోధనుడు కనబడ్డాడా?” అని అడిగి ఉన్నారు. 


ఆ నలుగురి మధ్యా జరుగుతూన్న సంభాషణను బట్టీ ఆ వ్యాధులు దుర్యోధనుడు 
నీటిలో ఉన్నా డని గ్రహించారు. అప్పుడు వాళ్లు - దుర్యోధను డిక్కడ దాగి ఉన్నా డను 
సంగతి పాండవులకు తెలిపితే మనకు అత్యధిక మైన ధనం లభిస్తుంది. ఎండిపోయిన 
ఈ మాంసం అంతా మోసికొనిపోతే ఏం లాభం. 


సనో దాస్యతి సుప్రీతో ధనాని బహులాన్యుత, 
కిం నో మాంసేన శుషే షణ పరిక్షిష్టేన శోషిణా. (శల్యపర్వం 30.38) 


అనుకొంటూ పాండవుల శిబిరాలవద్దకు వెళ్లి భీమునికి ఈ విషయం చెప్పారు. 
భీముడు వాళ్లకు చాల ధనం ఇచ్చి, ఈ విషయం ధర్మరాజుకు చెప్పాడు. వెంటనే పాండవు 
లందరూ పెద్ద పరివారంతో, సైన్యంతో ఆ ప్రదం దగ్గరికి వెళ్లారు. 

వాళ్ల సైన్యం ధ్వని వినగానే కృప - కృతవర్మ - అశ్వత్థామలు - “పాండవు 
లందరూ ఇటే వస్తున్నారు; ఏ మవుతుందో చూద్దాం” అంటూ తొందరగా దూరంగా 
ఉన్న ఒక మట్టి చెట్టు దగ్గరికి వెళ్లి రథాల గుజ్టాలు వీకే ప్పసి నిరీక్షిస్తున్నారు. 


పాండవులు హ్రదం దగ్గరికి చేరారు. యుధిష్టిరుడు కృష్ణునితో - “చూచావా 
కృష్ణా! ఈ పాపాత్ముడు మాయాబలంచేత నీరు స్తంభింప జేసి దాగికొన్నాడు. ఏ విధంగా 
నైనా వీనిని చంపకుండా విడవను” అన్నాడు. 


“రాజా! మాయావిని మాయచేతనే హత మారాలి. క్రియలచేత, ఉపాయాలచేత 
జయించాలి. ఇంద్రుడు పనులచేత ఉపాయాలచేత దైత్య - దానవులను సంహరించాడు. 
క్రియాభ్యుపాయాలచేతనే మహాత్ముడు బలిని బంధించాడు. క్రియాభ్యుపాయాలబేతనే 
హిరణ్యాక్షహిరణ్యకశిపులు వధింపబడ్డారు. కియచేతనే వృత్రాసురుడు సంహరింపబడ్డాడు. 
క్రియోపాయాలచేతనే రాముడు రావణున్సీ వాని బంధుమిత్రాదుల్నీ సంహరించాడు. 
తారకుడు, విప్రచిత్తి, వాతాపి, ఇల్వలుడు, శిరస్సు, సుందోపసుందులూ - ఈ దురాత్ము 
లందరూ క్రియోపాయాల ప్రయోగంచేతనే నిహతు లయ్యారు. క్రియాభ్యుపాయాలచేతనే 
ఇంద్రుడు స్వర్గరాజ్యం అనుభవిస్తున్నాడు. అందుచేత నువ్వు కూడ క్రియోపాయాలచేత 
వీనిని సంహరించాలి. 


క్రియా బలవతీ రాజన్‌ నాన్యత్‌ కించిద్యుధిస్టిర. (శల్యపర్వం 31. 15) 


శల్యపర్వము 713 


కృష్ణుని మాటలు విని యుధిష్టిరుడు - దుర్యోధనుని పాపకృత్యా లన్నీ వర్ణించి 
ఉద్దాటిస్తూ, వీరుడ నని చెప్పుకొంటూ విర్రవీగే నీవు ఇలా భయపడి ఎందుకు దాగికొన్నావు 
అని దుర్యోధనుణ్ణి నిందించాడు. 


“మహారాజా! ప్రతీప్రాణినీ భయం ఆవహిస్తుంది. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. 
అయితే నే నిప్పుడు భయంతో పారిపోయి దాగికొనలేదు. విరథుడనై పరివారం ఏదీ లేని 
సమయంలో కొంత విశ్రాంతి తీసికొందా మని దీనిలో ప్రవేశించాను. నీతోను, నీ 
అనుచరులందరితోను యుద్ధం చేస్తాను - ఆ విశ్వాసంతో ఉండు” అని దుర్యోధను 


డన్నాడు. 
“ఆ విశ్వాసంతోనే మేం చాల సేపటి నుంచి నీకోసం వెదుకుతున్నాం. రా; యుద్ధం 


చెయ్యి. పాండవులను వధించకలిగేవా రాజ్యం లభిస్తుంది, మా చేతుల్లో మరణించేవా 
నీకు వీరస్వర్గం లభిస్తుంది” అన్నాడు యుధిష్టిరుడు. 


దుర్యోధను డా మాటలు విని - “రాజా! నా కావలసినవా ళ్లందరూ మరణించిన 
తరువాత నా కీ రాజ్యం ఎందుకు? ఇప్పటికి కూడ నిన్ను జయించా లనే ఉత్సాహం 
నాకుంది. కాని భీష్మాదులు, మిత్రులు, బాంధవులు అందరూ పోయిన తరువాత నా కీ 
రాజ్యంమీద ఆసక్తి లేదు. 


నేను మృగచర్మ ధరించి వనంలో నివసిస్తాను. నువ్వు హాయిగా వెళ్లి రాజ్యం 
పాలించుకో అన్నాడు దుర్యోధనుడు. 


యుధిష్టిరుడు దుర్యోధనునితో - “దుర్యోధనా! నీవు నీళ్లలో ఉండి దీనాలాపాలు 
పలుకుతూంటే అవి నా మనసుకు ఎక్కడం లేదు. నిన్ను జయించే నేను రాజ్యం 
తీసికొంటాను గాని నువ్వు ఇవ్వడం నేను తీసికొనడం అనేదాని ప్రసక్తియే లేదు. ఇప్పుడు 
పృథివిమీద ఏ విధమైన అధికారమూ లేని నువ్వు నాకు పృధథివిని ఇవ్వడం అనగా 
ఏమిటి? ఇవ్వడానికి గాని లాగికొనడానికి కాని సామర్ధ్యం లేని నువ్వు ఇప్పుడు రాజ్యం 
ఇవ్వడం ఏమిటి? మహారాజా! ఆనాడు సూది మొన మోపి నంత నేలకూడ ఇవ్వ 
నన్నవాడవు ఈనాడు రాజ్యం అంతా ఎలా ఇచ్చేస్తావు! నీవు మా విషయంలో చేసిన 
పాపకార్యా లన్నీ ఒక్కమాటు గుర్తుకు తెచ్చుకో. అందుచేత ఇక నీవు జీవించి ఉండడం 
అనేది లేదు. లే; యుద్ధం చెయ్యి.” 


ఇలా కొంత వాగ్వాదం జరిగిన తరువాత దుర్యోధనుడు నీటినుండి లేచాడు. 
“అలిసిపోయి కవచం కూడ లేక ఏకాకిగా ఉన్నవాడు ఇంతమందితో యుద్ధం చేయడం 
ధర్మసంమతం కాదు కదా? అయినా మీ అందరితోను యుద్ధం చేస్తాను” అన్నాడు. 


714 మహాభారతసారసంగ్రహము 


దుర్యోధనా! ధర్మం తెలిసిన మీరు అంతమంది ఒక్క అభిమన్యుణ్ణి ఆనాడు ఎలా 
వధించారు? ప్రతీవాడూ కష్టాలలో ఉన్నప్పుడు ధర్మాన్ని గూర్చి విమర్శిస్తాడు. అధికారంలో 
ఉన్నప్పుడు మాత్రం పరలోకద్వారం మూసివేశా రనుకొంటాడు. 


సర్వో విమృశతే జన్లుః కృద్చృస్తా ధర్మదర్శనమ్‌, 


పరస్థః పిహితం ద్వారం పరలోకస్య పశ్యతి. (శల్యపర్వం 32.59) 


వీరుడా! ఇదిగో కవచం; ధరించు, జుట్టు ముడిపెట్టుకో. ఇంకా ఏమి కావాలో 
చెప్పు ఇస్తాం. నీకు మరొక వరం కూడ ఇస్తున్నాను. నువ్వు మా సోదరులలో ఏ 
ఒక్కరితో నైనా నీ కిష్టమైన ఆయుధంతో యుద్ధం చేసి వానిని వధించకలిగితే నువ్వే 
రాజవుతావు. లేకపోతే స్వర్గానికి వెడతావు” అన్నాడు యుధిష్టిరుడు. 


అప్పుడు దుర్యోధనుడు నేను గదతో యుద్ధం చేస్తా నని అంటూ కవచం ధరించాడు. 
“మీలో ఎవరైనా వచ్చి నాతో గదాయుద్ధం చెయ్యండి” అన్నాడు. 


యుధిష్టిరుడు ఆ విధంగా మాట్లాడినందుకు కృష్ణుడు కోపంతో ఆతనిని నిందిస్తూ 
ఇలా అన్నాడు - రాజా! ఏమిటిది? ఇలా “ఏ ఒక్కరిని వధించినా నీ రాజ్యం నీకు 
వస్తుంది” అంటూ సాహసపూర్వకంగా మాట్లాడుతున్నావు! ఇతడు నిన్ను గాని; అర్జునుణ్ణి 
గాని, నకులుణ్ణి గాని, సహదేవుణ్ణి గాని గదాయుద్దానికి పిలిస్తే మీ రెవరైనా ఆతని 
ముందు నిలవగలరా? మీరు నలుగురూ కలిసినా కూడ గదాయుద్ధంలో ఇతని ముందు 
నిలవజాలరు.” 


రాజా! ఇతడు ఏనాటి కైనా భీముణ్ణి వధించాలి అను పట్టుదలతో (భీముని) 
ఇనుపవి[గ్రహం మీద పదమూడు సంవత్సరాలు గదాయుద్ధంలో యోగ్య (అభ్యాసం 
practice or exercise) చేశాడు. 

ఏతేన హి కృతా యోగ్యా వర్నాణీహ త్రయోదశ, 

ఆయసే పురుషే రాజన్‌ భీమసేనజిఘాంసయా. (శల్యపర్వం 38.5) 

యుద్ధంలో ఇతనితో నిలవగలవాడు, ఒక్క భీముడు తప్ప, మరెవ్వరూ నాకు 
కనబడడంలేదు. భీముడు అంతగా పరిశ్రమ చేయలేదు. 

నాన్యమస్యానుపశ్యామి ప్రతియోద్ధారమాహవే, 

బుతే వృకోదరాత్‌ పార్థాత్‌ స చ నాతికృతశమః. (శల్యపర్వం 38.86) 


శల్యపర్వము 715 


రాజా! నువ్వు పూర్వం శకునితో ద్యూతం ఆడి నట్లుగా మళ్లీ ద్యూతం ప్రారంభించి 
నట్లు కనబడుతున్నావు. 


భీముడు చాల బలవంతుడు, సమర్ధుడు. దుర్యోధనుడు కృతి (అభ్యాసము నేర్పూ 
కలవాడు). బలవంతుడా కృతియా అన్నప్పుడు కృతి బలవంతునికంటె గొప్పవాడు. 


బలీ భీమః సమర్థశ్చ కృతీ రాజా సుయోధనః, 
బలవాన్‌ వా కృతీ వేతి కృతీ రాజన్‌ విశిష్యతే. (శల్యపర్వం 38.8) 


రాజా! మన శత్రు వైన వీనిని సమానమైన వానినిగా చూస్తూ నువ్వు మనల 
నందరినీ కష్టాలలో పడవేశావు. శత్రువులను అందరినీ జయించి ఇంక మిగిలిన కష్టాలలో 
ఉన్న ఒక్క శత్రువును జయించడం జయించకపోవడాలను బట్టి ఎవ రైనా ఎంతో కష్టపడి 
సంపాదించిన రాజ్యాన్ని ఒక్క పందెంలో ఒడ్డి పోగొట్టుకుంటారా? 


గద చేతిలో ఉన్న దుర్యోధనుణ్ణి జయించగలవాడు ఈ లోకంలో ఒక్కడు కూడ, 
దేవతాపురుషుడు కూడ, నాకు కనబడడంలేదు. 


న్యాయబద్ధంగా యుద్ధం చేస్తే నువ్వు కాని, భీముడు కాని, నకులుడు కాని, 
సహదేవుడు గాని, అర్జునుడు గాని దుర్యోధనుణ్ణి జయించజాలరు. ఎందువల్ల ననగా 
అతడు కృతి; నేర్పూ అభ్యాసమూ కలవాడు. అలాంటప్పుడు “నువ్వు గదతో యుద్ధం 
చెయ్యి; మాతో ఏ ఒక్కనిని వధించినా రాజ్యం నీదే” అని శత్రువుతో ఎలా అంటున్నావు? 


న్యాయంగా యుద్ధం చేస్తే భీమునితో యుద్ధం చేసినా కూడ మనకూ జయం 
కలుగుతుందో కలగదో సంశయమే. అలాంటప్పుడు “మాలో ఏ ఒక్కని చంపినా నీవు 
రాజ్యం పొందవచ్చు” అని ఎలా అంటావు? 


నిజంగా కుంతీ - పాండురాజుల సంతానాన్ని బ్రహ్మ రాజ్యం ఏలడానికి సృష్టించ 
లేదు. శాశ్వతంగా వనంలో నివసించడానికీ, బిచ్చం ఎత్తుకొనడానికీ సృష్టించాడు! 


నూనం నా రాజ్యభాగేషా పాణ్లోః కున్యాశ్చ సంతతిః, 
అత్యన్తవనవాసాయ సృష్టా భైక్యాయ వా పునః. (శల్యపర్వం 38. 16) 


కృష్ణుడు తీవ్ర మైన చికాకుతో యుధిష్టిరుణ్ణి నిందిస్తూ మాట్లాడిన మాటలు విని 
భీమసేనుడు - “మధుసూదనా! విషాదం చెందకు. నేను వీనిని తప్పక వధిస్తాను. వాని 
గదకంటె నా గద ఒకటిన్నర రెట్లు ఎక్కువ బరువైనది. మీరంతా (ప్రేక్షకులుగా ఉండండి. 
నేను వీని పని పడతాను” అన్నాడు. 


716 మహాభారతసారసంగ్రహము 


కృష్ణు డా మాటలకు సంతోషించి భీముడు సంపాదించిన ఘనవిజయా లన్నీ 
గుర్తు చేస్తూ - “నువ్వు అనేకవిధాల ధర్మరాజుకు విజయం చేకూర్చావు. ఇప్పుడు కూడ 
వీని తొడ విరగగొడతాను అన్న ప్రతిజ్ఞను నిలుపుకొని ధర్మరాజుకు సాహాయ్యం చెయ్యి” 
అన్నాడు. 

దుర్యోధనుడు గద చేతితో ఎత్తి పట్టుకొని, శిఖరంతో కూడిన కైలాసపర్వతం వలె 
పాండవుల ముందు నిలచాడు. 


కంగారు లేదు, భయం లేదు, అలసట లేదు, వ్యథ లేదు. అతడు యుద్ధంలో 
సింహంవలె నిలబడ్డాడు. 


న సంభ్రమో న చభయం న చ గ్లానిర్నచ వ్యథా, 

ఆసీద్‌ దుర్యోధనస్యాపి స్థితః సింహ ఇవాహవే. (శల్యపర్వం 33.41) 

దుర్యోధనుడు చేసిన దుష్కృత్యా లన్నీ గుర్తుచేస్తూ భీముడు - “నిన్ను ఇప్పుడు 
సంహరిస్తాను, రా” అన్నాడు. 

“వృకోదరా! వృథాగర్ణన లెందుకు? న్యాయయుద్ధంలో నన్ను దేవతలు కూడ 
ఓడించజాలరు. నీ బలం ఏమిటో యుద్ధంలో చూపించు” అన్నాడు దుర్యోధనుడు. ఆ 
మాటలు విని పాండవులు, సృంజయులూ కూడ ప్రశంసించారు. 


ఇంతలో బలరాముడు తన శిష్యు లైన భీమదుర్యోధనుల మధ్య గదాయుద్ధం 
జరుగుతూన్న దని విని అక్కడికి వచ్చాడు. అందరూ కూడ ఆయనను అభ్యుత్థానాదులతో 
సత్కరించారు. 


నేను తీర్థయాత్రకు వెళ్లి నలభై రెండు రోజు లయింది కదా?* వీళ్లిద్దరూ యుద్ధం 
చేస్తూన్నా రని తెలిసి వస్తున్నాను” అని అంటూ ఆతడు కృష్ణ - యుధిష్టిర సాత్యకి 
ప్రభృతు లైన బాంధవులను, ఇతరులను తగువిధంగా ఆదరపూర్వకంగా పలకరించాడు. 


* 


బలరాముడు సారస్వత తీర్థయాత్ర చేనికొనివచ్చాడు అని వినగానే, మవోభారతకథను 
వైశంపాయనుడు చెప్పగా వింటూన్న జనమేజయుడు “ఆ తీర్థాల (ప్రాశన్యం ఏమిటి?” అని 
అడుగుతాడు. దానికి సమాధానంగా వైశంపాయనుడు వివిధ క్షేత్రాల మహిమ 21అధ్యాయాలలో 
(శల్యపర్వం తిర్‌. ర్‌ర్‌) చెప్పాడు. అనగా ఈ భాగం వైశంపాయనప్రోక్తం అని భావం. ఇలాంటివి 
చాలా ఉన్నాయి భారతంలో. 


శల్యపర్వము 717 


ప్రభాసక్షేత్ర మహిమ 
బలరాముడు తీర్థయాత్రలకు బయలుదేరి ముందుగా ప్రభాసక్షేత్రానికి వెళ్లాడు. 
అది చాల పవిత్రము, మహాప్రభావము అయిన క్షేత్రం. 


దక్షుడు ప్రజాపతి తన అనేక పుత్రికలలో అశ్విని మొదలు రేవతి వరకు ఉన్న 
ఇరవై యేడుగురు పుత్రికలను చంద్రున కిచ్చి వివాహం చేశాడు. చంద్రుడు అధిక 
సౌందర్యవతి యైన రోహిణి విషయంలో ప్రేమాతిశయం చూపడంచేత మిగిలిన ఇరవై 
యారుగురూ తండ్రి దగ్గరికి వెళ్లి, తమ దూఖకారణం చెప్పి మేం నీదగ్గరనే ఉండి 
తపస్సు చేసుకొంటూ ఉంటాం, చంద్రుని దగ్గరికి వెళ్లం” అన్నారు. 

దక్షుడు అందరినీ సమంగా చూడవలసిందిగా చంద్రుణ్ణి ఆదేశించి తన పుత్రికలను 
ఆతని వద్దకు పంపాడు. చంద్రుడు యథాపూర్వంగా రోహిణియందే ఆసక్తుడై ఉన్నాడు. 
కుమార్తెలు తండ్రికి చెప్పారు. 


ఇలా రెండు మూడు సార్లు అయింది. అయినా చంద్రుడు తాను చెప్పి నట్లు 
చేయకపోవడంచేత దక్షుడు కోపించి రాజయక్ష్మ (క్షయరోగం) అను రోగం సృష్టించి 
దానిని చంద్రునికి సంక్రమింపచేశారు. 


అతడు దినదినమూ క్షీణించడంతో ఓషధులు నశించి ప్రజ లందరూ, యజ్ఞాదులు 
లేక దేవతలూ బాధపడుతున్నారు. దేవతలు వెళ్లి ప్రార్థింపగా దక్షుడు ‘తన కూతుళ్ల 
నందరినీ సమంగా చూస్తా నంటే ఆ శాపం కొంత తగ్గిస్తా నన్నాడు. అందుకు చంద్రుడు 
అంగీకరించగా ప్రభాస అను సరస్వతీనదీతీరంలోని క్షేత్రంలో ఆ నదిలో స్నానం చేస్తే 
చంద్రునికి పూర్వపు ప్రభ (కాంతి) వస్తుం దనీ, కాని ఒక పక్షంలో కాంతి తగ్గుతూ ఒక 
పక్షంలో పెరుగుతూ ఉంటుం దనీ ఆ శాపాన్ని కొంత మార్చాడు. 


చంద్రునికి ప్రభను ఇచ్చిన ఈ క్షేత్రంతో స్నానం చేసినవారు ప్రభావంతులవుతారు. 


ఉదపానతీర్ధం 
బలరాముడు ప్రభాసతీర్ధంనుంచి చమసోద్భేదం అను తీర్ధంలో ఒక రాత్రి ఉండి 
అక్కడినుండి ఉదపానతీర్ధం వెళ్లాడు. 
పూర్వయుగంలో ఏకతుడు, ద్వితుడు, త్రితుడు అనుసోదరులైన ముగ్గురు బ్రహ్మర్ను 
లుండేవారు. వాళ్ల తండ్రి యైన గౌతముడు మహాధర్మాత్ముడు. ఆతడు చాలమంది 


718 మహాభారతసారసంగ్రహము 


రాజర్నులకు యాజకుడుగా ఉండేవాడు. ఆతడు బ్రహ్మలోకం పొందిన తరువాత ఆ 
ముగ్గురు సోదరులు కూడ రాజర్నులకు యాజకులుగా ఉండేవారు. 


త్రితుడు ముగ్గురిలో చాల సమర్ధుడుగా ప్రసిద్ధి పొందాడు. ఒకనాడు ఏకతద్వితుల 
మనస్సులో త్రితుణ్ణి తమతో కూడ తీసికొని వెళ్లి, యాజ్యు లైన క్షత్రియులచేత యాగాలు 
చేయించి ధనం సంపాదించి, ఆ ధనంతోను, పశువులతోను యాగాలు చేసి సోమపానం 
చెయ్యాలను కోరిక కలిగింది. 


ఆ విధంగా వాళ్లు ధనమూ, అనేకపశువులూ సంపాదించి తిరిగి వస్తూన్నప్పుడు 
త్రితుడు సంతోషంతో ముందు నడుస్తున్నాడు. ఆతని వెనుకనే ఏకత - ద్వితులు పశువులను 
తోలుకొంటూ వస్తున్నారు. 


వాళ్లిద్దరికీ మార్గమధ్యంలో - “త్రితుడు యాజనకర్మలో మంచి సమర్థుడు; మూడు 
వేదాలలోను ప్రవీణుడు. అతడు ఇంకా యాగాలు చేయించి గోవులను సంపాదించగలడు; 
ఆతడు ముందుకు వెళ్లిపోతే వెళ్లిపోతాడు. ఈ పశువు లన్నీ మనిద్దరికే ఉంటాయి” అను 
ఒక దురాలోచన కలిగింది. 


రాత్రి వాళ్లు ప్రయాణం చేస్తూండగా మార్గంలో ఒక తోడేలు కనబడింది. దానికి 
భయపడి టత్రితుడు పరుగెత్తుతూ సరస్వతీనదీతీరంలో ఉన్న ఒక లోతైన పాడునూతిలో 
పడ్డాడు. అతడు ఎంత ఆర్తనాదం చేసినా సోదరు లిద్దరూ పట్టించుకోకుండా ముందుకు 
వెళ్లిపోయారు. 


గడ్డి, మొక్కలూ మొదలైనవాటితో నిండి నీళ్లు లేని ఆ మహాకూపంలో పడిపోయిన 
త్రితుడు “నేను పాపాత్ముడు నరకంలో పడ్డట్లు దీనిలో పడ్డాను” అనుకొంటూ “నేను 
సోమపానం చేయకుండా మరణిస్తే నా కుత్తరగతు లుండవు” అని అనుకొని “నేను 
దీనిలోనే ఉండి సోమపానం చెయ్యాలి” అనుకొన్నాడు. 


పైనుంచి వ్రేలాడు తూన్న ఒక లత కనబడింది. దానిని తీసికొని, దుమ్ము మాత్రమే 
ఉన్న ఆ కూపంలో జలాన్ని సంకల్పించి, ఆ లతను సోమలతగా సంకల్పించి బుగ్యజుః 
సామవేదమంత్రాలు చదువుతూ అక్కడ లభించిన రాళ్లు మొదలైన వాటిని ఆ యా 
యజ్ఞోపయోగి వస్తువులనుగా భావించి యజ్ఞం పూర్తి చేసి దేవతలను తమ తమ భాగాలు 
తీసికొనడానికై ఆహ్వానించాడు. దేవతలు వచ్చి మంత్రపూర్వకంగా సమర్పించిన భాగాలు 
తీసికొని, సంతోషించి, ఏమి వరాలు కావాలో కోరుకోమన్నారు. అప్పు డాతడు - “నన్ను 
ఈ కూపంనుంచి రక్షించండి. ఈ కూపం జలంతో స్నానం చేసినవానికి సోమపానం 


శల్యపర్వము 719 


చేసిన ఫలం లభించే టట్లు చెయ్యండి” అని వరాలు కోరాడు. వాళ్లు ఆ వరా లిచ్చి 
వెళ్లిపోయారు. 


ఇంతలో హటాత్తుగా సరస్వతీనదీప్రవాహం మహావేగంతో ఆ నూతిలో ప్రవేశించి 
ఆ మహామునిని పైకి గెంటివేసింది. అత డిల్లు చేరి సోదరులను చూచి కోపంతో - 
“మీరు పశువులమీద ఉన్న దురాశతో నన్ను అలా వదిలి పోయారు కదా; మీ రిద్దరూ 
తోడే ళ్లవుతారు. కోతులు, కొండముచ్చులు, ఎలుగుబంట్లు మీ సంతానం అవుతుంది” 
అని శపించాడు. 


బలరాముడు ఆ ఉదపానతీర్ధంలో స్నానం చేసి, దానాలు ఇచ్చి వినశనక్ష్మేత్రానికి 
వెళ్లాడు. 

కొంతమంది దురాత్ములపై కోపించి సరస్వతీనది అద్భశ్యమైపోయిన ప్రదేశం 
వినశనక్షేత్రం. అక్కడనున్న సుభూమిక క్షేత్రం చూచి గంధర్వక్షేత్రం చేరాడు. ప్రతీ నెలా 
గంధర్వాదులు అక్కడికి వచ్చి విహరిస్తూంటారు. అందుచేత ఆ ప్రాంతానికి గంధర్వక్షేత్రం 
అని కూడ పేరు. 


ఆ గంధర్వక్షేతంనుండి బలరాముడు “గర్గస్రోతస్‌' అను క్షేత్రానికి వెళ్లాడు. ఆ 
ప్రాంతంలో నివసించిన గర్గమహర్షి కాలజ్ఞానగతి, గ్రహాదుల వైపరీత్యం, భయంకర 
మైన ఉత్పాతాలు, శుభకర మైన శకునాలు మొదలైన విషయాలను తెలిసికొన్నాడు. 
అందుచేతనే దాని కా పేరు. 


బలరాముడు గర్గతీర్ధంనుండి శంఖతీర్థం వెళ్లాడు. అక్కడ మహామేరువంత ఉన్నత 
మైన మహాశంఖవృక్షం చూచాడు. 

అక్కడ యక్ష - రాక్షస - విద్యాధర - పిశాచాదులు, మనుష్యులకు కనబడకుండా 
వ్రతాదులు చేసి సిద్ధిపాందుతూంటారు. 

తరవాత బలరాముడు సరస్వతీతీర్ధము, ద్వైతవనము చూచాడు. తరువాత వాసుకి 
నివాస మైన నాగధన్వక్షేత్రం చూచి అక్కడినుండి బయలుదేరి అడుగడుగునా వందలకొలది 
క్షేతాలు చూస్తూ సరస్వతీనది తూర్పు వైపునకు మళ్లిన ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ 
మహాతపఃశాలు లైన ఎందరో మహర్షుల దర్శనం చేసికొన్నాడు. 

తరువాత బలరాముడు మహాతపఃశాలి యెన మంకణమహర్షి సిద్ధి పొందిన సప్త 
సారస్వతతీర్థం చేరాడు. 


720 మహాభారతసారసంగ్రహము 


ఒకప్పుడు పితామహుడు (బ్రహ్మదేవుడు) అక్కడ యజ్ఞం చేస్తూన్నప్పుడు సరస్వతీ 
నదిని ఏడు పాయలుగా ప్రవహింపచేశాడు. సుప్రభ, కాంచనాక్షి విశాల, మనోరమ, 
సరస్వతి, ఓఘవతి, సురేణు అని ఆ ప్రవాహాల పేర్లు. ఈ ఏడు పాయలు ప్రవహించిన 
ఆ పుణ్యభూమికి సప్తసారస్వతక్షేత్రం అని పేరు. 

మంకణుడు కౌమారట్రహ్మచారి. ఆతడు మాతరిశ్వకు సుకన్యయందు జన్మించిన 
వాడు. అత డొకనాడు సరస్వతీనదిలో స్నానం చేస్తూండగా ప్రమాదవశంచేత స్థలనమైన 
ఆతనిరేతస్సు నుండి ఏడుగురు బుషులు జన్మించారు. వాళ్లే వాయువేగుడు, వాయుబలుడు, 
వాయుహుడు, వాయుమండలుడు, వాయుజ్వాలుడు, వాయురేతస్సు, వాయుచక్రుడు 
అను మరుద్గణాలు. వీరినుండియే సప్తమరుత్తులు కాలాంతరంలో జనించారు. 


మంకణుని చేతిలో ఒకనాడు దర్భాగ్రం గ్రుచ్చుకొనగా రక్తానికి బదులు శాకరసం 
(స్రవించింది. అదేదో అద్భుత మైన విషయ మను మహానందంతో అతడు నృత్యం చేయడం 
ప్రారంభించాడు. అతడు నృత్యం చేస్తూంటే ఆతని తేజస్సుకు తట్టుకొనజాలక 
స్థావరజంగమాత్మక మైన జగత్తు కూడా నృత్యం చేయడం ప్రారంభించింది. 

అప్పుడు బ్రహ్మాది దేవతలు, బుషులు మహాదేవుని వద్దకు వెళ్లి “ఈ మంకణుడు 
నృత్యం ఆపుచేసే టట్లు చెయ్యాలి” అని ప్రార్థించారు. 

మహాదేవుడు మంకణుని దగ్గరికి వళ్లి ఎందు కిలా నృత్యం చేస్తున్నావు అని 
అడిగాడు. అప్పు డతడు - “బ్రాహ్మణా! ఇదిగో నా హస్తంనుంచి శాకరసం స్రవిస్తుంది; 
కనబడడంలేదా? ఆ ఆనందంతో నృత్యం చేస్తున్నాను” అన్నాడు. 

“దీనిని చూచి నా కేమీ ఆశ్చర్యం కలగడంలేదు; నన్ను చూడు” అని అంటూ 
మహాదేవుడు ట్రేలికొనతో బొటనవ్రేలు కొట్టాడు. ఆ చిన్నగాయంనుండి మంచువలె తెల్లగా 
ఉన్న భస్మ కురిసింది. 

అది చూచిన ఆ (బ్రాహ్మణుడు, ఆ వచ్చినవాడు మహాదేవుడే అయి ఉంటా డని 
తలచి ఆయనను స్తుతించాడు. 


నేను గర్వపడుతూ చపలంగా ప్రవర్తించాను. దీనివల్ల నా తపస్సు క్షీణించి పోకుండా 
అనుగ్రహించు. 


యదిదం చాపలం దేవ కృతమేతత్‌ స్మయాదికమ్‌, 
తతః ప్రసాదయామి త్వాం తపో మే న క్షరేదితి. (శల్యపర్వం 38. 55) 


అని మహాదేవుణ్ణి ప్రార్థించాడు. 


శల్యపర్వము 721 


మహాదేవుడు ఆ విధంగా అనుగ్రహించి - “నేను నీ ఆశ్రమంలో స్థిరంగా 
నివసిస్తాను. ఈ సప్తసారస్వతక్షేతంలో నన్ను పూజించేవారికి సారస్వతలోకం లభిస్తుంది” 
అని కూడ అనుగ్రహించాడు. 

బలరాము డక్కడినుండి కపాలమోచనం అను నామాంతరం గల బెశనసక్షేత్రం 
చేరాడు. పూర్వం శుక్రాచార్యుడు ఈ ప్రదేశంలో దీర్ణకాలం తపస్సు చేయగా ఆతనికి 
నీతిశాస్త్రం అంతా స్ఫురించింది. అది మొదలు ఆ క్షేత్రానికి బెశనసతీర్థం అని పేరు. 


పూర్వం రాముడు దండకారణ్యంలో ఉంటూ రాక్షసులను సంహరిస్తూన్న కాలంలో 
ఒకనాడు ఆతడు ఒక రాక్షసుని శిరస్సు ఛేదించగా అది దైవవశంచేత ఆ ప్రాంతంలో 
సంచరిస్తూన్న మహోదరు డను ముని తొడలో దూరిపోయింది. 


ఆ ముని ఆ వేదనతో బాధపడుతూ తిరగలేక తిరగలేక అనేకక్షేత్రాలలో సంచరిస్తూ 
ఆ శిరస్సు పైకి రావడంకోసం అన్ని తీర్జాలలోను, సముద్రాలలోను మునిగాడు. 
ప్రయోజనం ఏమీ లేక పోయింది. అత డా విషయం కొందరు మహర్షులకు చెప్పగా 
“నువ్వు బెశనసం అను సరస్వతీ తీర్ధంలో స్నానం చేశావా” అని అడిగారు. 


ఆ బ్రాహ్మణుడు ఆ తీర్ధం చేరి ఆచమనం చేయగానే ఆ రాక్షసుని తల తొడనుండి 
ఊడి నీటిలో పడిపోయింది. ఆ నాటినుండి ఆ క్షేత్రానికి కపాలమోచనతీర్థం అను పేరు 
కూడ ప్రసిద్ధిలోనికి వచ్చింది. 

అక్కడినుండి బలరాముడు రుషంగుని ఆశ్రమానికి వెళ్లాడు. ఆర్‌ష్టిషేణుడు ఇక్కడనే 
ఘోరమైన తపస్సు చేశాడు. విశ్వామిత్రుడు బ్రాహ్మణత్వం పొందాడు. 

అక్కడినుండి రుషంగుడు శరీరం విడచిన పృథూదకం అను తీర్చానికి వెళ్లాడు. 
రుషంగు డను నిత్యతపఃశాలి యైన బ్రాహ్మణుడు చాల వృద్ధుడై శరీరంవిడిచివేయా లని 
అనుకొని - “నన్ను సరస్వతీనదికి ఉత్తరతీరంలో ఉన్న పృథూదకతీర్థానికి తీసికొనివెళ్లండి” 
అని పుత్రులతో అన్నాడు. వాళ్లు అక్కడికి తీసికొనివెళ్లారు. అక్కడ ఆ ముని దేహత్యాగం 
చేస్తూ కుమారులతో - ఇక్కడ మరణించిన జపపరునికి రేపు మళ్లీ మరణం బాధించదు. 

సరస్వత్యుత్తరే తీరే యస్యజేదాత్మనస్తనుమ్‌, 

పృథూదకే జప్యపరో నైనం శ్వో మరణం తపేత్‌. (శల్యపర్వం 39.38) 
అన్నాడు. 

కృతయుగంలో ఆర్‌ష్టిషేణు డను ద్విజోత్తము డుండేవాడు. అతడు గురుకులంలో 
నివసించి నిత్యము అధ్యయనం చేస్తూండేవాడు. ఎంత కాలానికీ కూడ విద్య పూర్తి 


722 మహాభారతసారసంగ్రహము 


కాలేదు. వేదాలు స్వాధీనం కాలేదు. అపు డతడు నిరాశ చెంది గొప్ప తపస్సు చేశాడు. 
తపస్సుచేత అతడు సకలవేదాలు పొంది సిద్దు డయ్యాడు. 


అత డీ తీర్థానికి మూడు వరా లిచ్చాడు. (1) నేటినుండి ఈ నదిలో స్నానం 
చేసిన (ప్రతీమానవనికీ కూడ అశ్వమేధయాగం చేసిన ఫలం పూర్తిగా లభిస్తుంది. (2) 
నేటి నుండి ఇక్కడ క్రూరమృగాలు ఉండవు. (8) స్వల్పకాలంలో పుష్కల మైన ఫలం 
లభిస్తుంది. ఈ విధంగా మూడు వరాలు ఇచ్చి ఆ మహాత్ముడు స్వర్గానికి వెళ్లాడు. 


అప్పుడు ఈ తీర్ధంలోనే సింధుద్వీపుడు, దేవాపి అనువాళ్లు బ్రాహ్మణత్వం పొందారు. 
అట్లే కౌశికుడు కూడ బ్రాహ్మణత్వం పొందాడు. 


పూర్వం గాధి అనే మహారాజు ఉండేవాడు. అతని పుత్రుడు విశ్వామిత్రుడు. 
మహాతపఃశాలి యైన గాధి విశ్వామిత్రుణ్ణి రాజుగా చేసి దేహత్యాగం చెయ్యా లని 
సంకల్పించాడు. అప్పుడు ప్రజ లందరూ నీవు వెళ్లవద్దని అద్దుకొన్నారు. “నా కుమారుడు 
విశ్వజగత్తుకు రక్షకు డవుతాడు; మీ కేమీ భయం ఉండదు” అని చెప్పి ఆతడు రాజ్యపాలన 
విశ్వామిత్రునకు అప్పగించి స్వర్గానికి వెళ్లిపోయాడు. 

అయితే ఎంత ప్రయత్నించినా విశ్వామిత్రుడు పృథివిని రక్షింపలేకపోయాడు. 
రాక్షసులవల్ల గొప్ప భయం రానున్న దని అతడు విన్నాడు. అతడు చతురంగబలంతో 
నగరంనుండి బైటకు వసిష్టాశ్రమం వరకూ వెళ్లాడు. అక్కడ ఆతని సైనికులు చాల 
చెడ్డగా ప్రవర్తించారు. 

వసిష్టుడు ఆ(శ్రమంలోనికి వచ్చి చూచేసరికి మహావనం అంతా విరిచి వేయడం 
కనబడింది. అప్పుడు వసిష్టుడు - “భయంకరు లైన శబరులను సృజింపుము అని తన 
ధేనువుతో చెప్పగానే ఆ ధేనువు సృష్టించింది. ఆ శబరులు విశ్వామిత్ర సైన్యా న్నంతనీ 
నాలుగు దిక్కులకు తరిమివేశారు. 

అప్పుడు విశ్వామిత్రుడు తపస్సే ఉత్తమమైన దని తలచి ఘోర మైన తపస్సు 
చేశాడు. దేవతలు అనేకపర్యాయాలు తపస్సుకు విఘ్నం చేయడానికి ప్రయత్నించారు 
గాని ఆతడు లొంగలేదు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏమి కావా లని అడగగా బ్రాహ్మణత్వం 
కావా లన్నాడు. ఆయన ఇచ్చాడు. అప్పుడా విశ్వామిత్రుడు పృథివి అంతా సుఖంగా 
సంచరించాడు. 


బలరాముడు ఆ తీర్ధంలో అనేకదానాలు చేసి ప్రకృనే ఉన్న దాల్భ్యు డైన బకుని 
ఆగ్రమానికి వెళ్లాడు. దానికే అవాకీర్ణతీర్థం అని పేరు. 


శల్యపర్వము 723 


పూర్వం నైమిషారణ్యంలోని బుషులు పన్నెండు సంవత్సరాల సత్రం జరిగిన 
తరువాత, విశ్వజిద్యాగం పూర్తిచేసికొని పాంచాలదేశం వెళ్లి దక్షిణకోసం రాజును 
యాచించారు. అప్పుడు దాల్భ్యు డైన బకుడు ఆ బుషులతో “ఈ రా జిచ్చిన పశువులను 
మీరు పంచుకొండి; నేను మరొక రాజును యాచిస్తాను” అని చెప్పి ధృతరాషుని దగ్గరికి 
(మన ధృతరాష్ష్రుడే) వెళ్లి పశువులను యాచించాడు. ధృతరాష్ట్రుడు కోపంతో - 
“బ్రహ్మబంధూ! నీకు పశువులు కావలిస్తే వీటిని తీసికొనివెళ్లు” అని మరణించిన గోవులను 
చూపించాడు. 


బుషి ఆ మాట విని - “ఆహా! సభలో ఇతడు నన్నెంత మాట అన్నాడు!” అని 
ముహూర్తకాలం ఆలోచించి ఈ ధృతరా్షుణ్ణి నశింపచెయ్యాలి అని నిశ్చయించు కొన్నాడు 
ఆ ముని మరణించిన పశువుల మాంసాలు తీసి సరస్వతీతీరంలో ఉన్న ఆవాకీర్ణక్షేత్రంలో 
ఆ మాంసాలతో ఆ రాష్ట్రాన్ని హోమం చేయడం ప్రారంభించాడు. సత్రం పూర్తి కాగానే 
ఆ రాష్ట్రం అనేక మైన ఆపదలలో చిక్కుకొన్నది. రాజు బ్రాహ్మణులను పిలిపించి ఆపదనుండి 
విముక్తి ఎలా లభిస్తుంది అని ఆలోచించాడు. వా శ్లే ప్రతిక్రియా చేయలేకపోయారు. 
అప్పు డా రాజు ప్రశ్న చెప్పేవాళ్లను అడిగాడు. నువ్వు అవమానించిన దాల్యు్యుడు 
మాంసాలతో నీ రాష్ట్రాన్ని హోమం చేస్తున్నాడు. అదే నీ రాష్ట్రక్షయానికి కారణం అని 
చెప్పారు. 

ధృతరాష్టుడు బకుని దగ్గరికి వెళ్లి శిరసా భూమిని స్పృశిస్తూ నమస్కరించి తాను 
చేసిన అపరాధానికి మన్నించ మని ప్రార్థించాడు. అతడు కరుణించి రాష్ట్రవిముక్తికొరకు 
మళ్లీ ఆహుతి హోమం చేశాడు. 


ఈ తీర్ధంలోనే పూర్వం బృహస్పతి అసురుల వినాశము, దేవతల అభివృద్ధి కోరుతూ 
మాంసాలతో హోమాలు చేయగా అసురులు నశించారు, దేవతలు అభివృద్ధి చెందారు. 

అక్కడినుండి బలరాముడు యాయాతతీర్జానికి వెళ్లాడు. అక్కడనే యయాతి 
యజ్ఞాలు, అనేకదానాలూ చేసి స్వర్గలోకానికి వెళ్లాడు. 

అక్కడినుండి బలరాముడు వసిష్టాపవాహతీర్థానికి వెళ్లాడు. 

భగవంతుడైన స్థాణువు (శివుడు) సరస్వతిని పూజించి తపస్సు చేసిన తీర్చానికి 
స్థాణుతీర్ధం అని పేరు. దగ్గరగా వసిష్ట - విశ్వామిత్రాశ్రమాలు ఉండేవి. వా రిద్దరికీ 
తపస్సు విషయంలో స్పర్ధచేత గొప్ప వైరం ఉండేది. వసిష్టుని తేజస్సు చూచి విశ్వామిత్రునికి 


724 మహాభారతసారసంగ్రహము 


అత్యధికమైన అసూయ ఉండేది. ఏదో విధంగా ఆతనిని వధించా లను ఉద్దేశంతో 
విశ్వామిత్రుడు సరస్వతిని పిలచి “వసిష్టుణ్ణి ఆతని ఆశ్రమంనుంచి నా ఆశ్రమానికి 
తీసికొనిరా; వానిని వధిస్తాను” అన్నాడు. 

సరస్వతి చాల భయపడి ఏమి చెయ్యాలో తోచక వసిష్ణుని వద్దకు వెళ్లి ఆ 
విషయం చెప్పింది. “వసిష్టుడు ఆతడు చెప్పి నట్లే చెయ్యి. చేయకపోతే అతడు శపిస్తాడు 
కదా?” అన్నాడు. 

సరస్వతి ఒక ఆలోచన చేసి విశ్వామిత్రుడు తన తీరంమీద హోమం చేస్తూండగా 
ఆ కూలం పడిపోయే టట్లు వేగంగా ప్రవహిస్తూ వసిష్టుణ్ణి దానిలో కొట్టుకొనివచ్చే టట్లు 
చేసింది. అలా ప్రవాహంలో కొట్టుకొనిపోతూ వసిష్టుడు సరస్వతిని స్తుతించాడు. 

సరస్వతి 'వసిష్టుణ్ణి తీసికొని వచ్చాను అని విశ్వామిత్రునితో చెప్పింది. అతడు 
వసిష్టుణ్జి చంపడానికి తగిన ఆయుధంకోసం వెదుకుతూండగా సరస్వతి వసిష్టుణ్జి తూర్పు 
దిక్కువైపు లాగికొనిపోయింది. 

ఈ విధంగా సరస్వతి విశ్వామిత్రుడు చెప్పి నట్లు చేస్తూనే వానిని వంచించింది. 
అత డందుకు కోపించి “నీలో రక్తం ప్రవహిస్తుంది” అని సరస్వతిని శపించాడు. 


ఆ నదిలో రక్తం ప్రవహించగానే రాక్షసు లందరూ చేరి రక్తం త్రాగుతూ అక్కడ 
క్రీడలు ప్రారంభించారు. కొంత కాలానికి కొందరు బుషులు తీర్థయాత్రలు చేస్తూ 
సరస్వతిలో ఆ విధంగా రక్తం ప్రవహించడం చూచి అందుకు కారణమే మని ఆమెను 
అడిగారు. ఆమె శాపవృత్తాంతం చెప్పింది. 


బుషు లందరూ ఒకరితో ఒకరు సంప్రదించుకొని, అందరూ కలిసి మహాదేవుణ్ణి 
ఉద్దేశించి తపస్సు చేశారు. మహాదేవుని అనుగ్రహంచేత సరస్వతి శాపవిముక్తం అయింది. 


ఆ నదిలో రక్తప్రవాహం లేకపోవడంచేత ఆకలికొన్న రాక్షసులు తమ కేదైన సద్దతి 
చూపవలసినదిగా ఆ బుషులను ప్రార్ధించారు. అప్పుడు ఆ బుషులు కోరగా సరస్వతీ 
నది తన శరీరాన్ని ఎజ్జగా అయే టట్లు చేసి దీనిలో స్నానం చేసినవాళ్లు పాపవిముక్తు 
లౌతా రని చెప్పింది. ఆ రాక్షసులు దానిలో స్నానం చేసి పాపవిముక్తులై స్వర్గానికి 
వెళ్లారు. 


పూర్వం నముచి అను దానవుని శిరస్సు ఛేదించిన ఇంద్రుడు కూడ (బ్రహ్మదేవుడు 
చెప్పగా ఇక్కడ స్నానం చెసి, యజ్ఞం ఆచరించి పాపవిముక్తు డయ్యాడు. 


శల్యపర్వము 725 


బలరాముడు అరుణాసంగమక్షేత్రంనుండి బయలుదేరి సోమతీర్థానికి వెళ్లాడు. 
ఈ క్షేత్రం దగ్గరనే సోముడు రాజసూయయాగం చేశాడు. అత్రిమహాముని హోతగా 
ఉన్నాడు. ఆ యజ్ఞం తరువాత ఇక్కడ దైత్యులతోను, రాక్షసులతోను దేవతలు యుద్ధం 
చేశారు. స్కందుడు ఆ యుద్ధంలో తారకాసురుణ్ణి సంహరించాడు. 


జనమేజయుడు ప్రశ్నించగా వైశంపాయనుడు స్మందుని వృత్తాంతం చెప్పాడు. 
(శప. 44-46 అ). బలరాముడు ఇంకా కొన్ని తీర్ధాలు పర్యటిస్తూ బదరపాచనతీర్థం 
చేరాడు. అక్కడినుండి ఇంద్ర - రామ - యమునా - ఆదిత్యతీర్థాలు సందర్శించాడు. 


ఈ ఆదిత్యతీర్థంలో పూర్వం అసితదేవలు డను ధర్మాత్ముడైన తపోధనుడు 
గృహస్థాశ్రమధర్మాలను పాటిస్తూ నివసించాడు. అతడు మహాజ్ఞాని, సమదర్శనుడు. మట్టీ 
బంగారమూ ఒకే విధంగా చూచువాడు. 


జైగీషవ్యు డను ఒక భిక్షుకుడు (సంన్యాసి) యోగమార్గం అవలంబించి ఇదే తీర్ధంలో 
ఉండేవాడు. మహాముని యైన జైగీషవ్యుడు అదే ఆశ్రమంలో ఉంటున్నా కూడ అసిత 
దేవలు డెన్నడూ కూడ “సీను: ఏ ధర్మం అనుసరిస్తున్నావు?” అని అతనిని అడగలేదు. 


ఇలా చాల కాలం గడిచింది. 


దేవులునికి జైగీషవ్యుడు ఎన్నడూ భోజనసమయంలో కనబడలేదు. అయితే భిక్షా 
సమయంలో జైగీషవ్యుడు భిక్షువుగా దేవలుని వద్దకు వచ్చేవాడు. దేవలుడు ఆ మహామునిని 
ఎక్కువగ ఆదరించేవాడు. ఆ విధంగా అనేకనంవత్సరాలపాటు ఆయనను 
ఆదరిస్తూండేవాడు. 


ఒకనాడు దేవలుడు తన మనస్సులో - “ఈ మహాత్ముడు ఇన్ని సంవత్సరాల 
నుంచి ఇక్కడ ఉంటున్నాడు; నాదగ్గరికి వస్తున్నాడు. ఒక్కనాడు కూడ నోరు విప్పి తనను 
గూర్చి ఏమీ చెప్పలేదే!” అనుకొన్నాడు. 

ఇలా అనుకొంటూనే ఆ మహాతపస్వి కలశ చేతిలో ధరించి ఆకాశమార్గాన 
సముద్రానికి వెళ్లాడు. ఆయన అక్కడికి వెళ్లే టప్పటికే జైగీషవ్యుడు అక్కడ ఉన్నాడు. 
ఆయనను చూడగానే “ఈ భిక్షువు ఎలా వచ్చాడు; స్నానం ఎలా పూర్తి చేసికొన్నాడు” 
అని అసితదేవలుడు ఆశ్చర్యం చెందాడు. సముద్రంలో స్నానం చేసి, మాధ్యాహ్నికానుష్టా 
నాదు లన్నీ చేసికొని, కలశ నింపుకొని దేవలుడు తన ఆశ్రమం చేరే టప్పటికి జైగీషవ్యుడు 
అక్కడ ఉన్నాడు. 


726 మహాభారతసారసంగ్రహము 


జైగీషవ్యుడు కాష్టం వలె మౌనంగా ఉంటూ దేవలునితో ఎన్నడూ ఒక్కమాట 
కూడ మాట్లాడలేదు. ఇదంతా చూచి దేవలుడు యోగంవల్లా తపస్సువల్లా లభించే శక్తిని 
గూర్చి ఆశ్చర్యభరిత మైన మనస్సుతో ఈ జైగీషవ్యుణ్ణి గూర్చి తెలుసుకోవాలి అని 
నిశ్చయించుకొని ఆకాశమార్గంలో వెళ్లాడు. 

అంతరిక్షంలో సంచరించే ఎందరో సిద్దులు దేవలునికి కనబడ్డారు. ఆ సిద్దుల 
మధ్య జైగీషవ్యుడు కూడ వాళ్ల మన్ననలు పొందుతూ కనబడ్డాడు. 


అక్కడినుండి దేవలోకంలోకీ, అక్కడినుండి పితృలోకంలోకీ, సోమలోకంలోకీ, 
అగ్నిహోత్రులు పొందే లోకాలలోకీ, అగ్నిష్ణోమయాజులు వెళ్లే లోకాలకీ, రాజసూయం 
చేసేవాళ్లు వెళ్లే లోకాలకీ, ఇంకా అనేకలోకాలకీ వెళ్లాడు. అక్కడికి దేవలుడు వెళ్లేసరికి 
జైగీషవ్యుడు అక్కడనున్నవాళ్ల మన్ననలు పొందుతూ కనబడ్డాడు. ఒకచోట ఆతడు 
కనబడలేదు. జైగీషవ్యుడు ఎంత గొప్పవాడో మనసా ఊహించుకొంటూ దేవలుడు ఆ 
లోకాలలో ఉన్న కొందరు సిద్దులకు నమస్కరిస్తూ వినయపూర్వకంగా - “ఇక్కడ జైగీషవ్యుడు 
కనబడడం లేదు. ఆయన ఎక్కడ ఉన్నాడో చెప్పండి” అని అడిగాడు. 

“జైగీషవ్యుడు బ్రహ్మలోకంలోనికి వెళ్లాడు” అని సిద్దులు చెప్పారు. ఆ మాట వినగానే 
దేవలుడు పైకి ఎగరబోయి పడిపోయాడు. అప్పుడా సిద్ధులు - “తపోధనా! నువ్వు 
జైగీషవ్యుడు వెళ్లిన ఆ స్థానానికి వెళ్లజాలవు” అన్నారు. 

ఆ మాటలు విని దేవలుడు మళ్లీ ఒక్కొక్క లోకంనుండీ దిగుతూ తన ఆశ్రమం 
చేరాడు. అక్కడ ప్రవేశించగానే జైగీషవ్యుడు కనబడ్డాడు. 

అప్పుడు దేవలుడు వినయావనతుడై జైగీషవ్యుణ్ణి - “నాకు మోక్షధర్మం ఉపదేశించు” 
అని ప్రార్థించాడు. అప్పు డతడు శాస్తానుసారంగా యోగవిధిని ఉపదేశించాడు. దేవలుడు 
సంన్యాసం తీసికొని మోక్షమార్గంలో ప్రవర్తించాడు. 


బలరాముడు ఆ దేవల - జైగీషవ్యులు నివసించిన పవిత్రమైన ఆశ్రమాన్ని చూచి 
అక్కడినుండి సోమతీర్థం వెళ్లాడు. 


దధీచముని - సారస్వతమునుల వృత్తాంతం 


పూర్వం దధీచు డను నిత్యబ్రహ్మచారియైన, మహాతపఃశాలి యైన ముని ఉండేవాడు. 
ఆత డొకనాడు సరస్వతీనదీలో స్నానం చేసి దేవతలకు తర్పణాలు ఇస్తూండగా ఇంద్రుని 
మాయచేత ఆతని రేతస్సు స్కన్న మైనది. దానిని గ్రహించి సరస్వతీనది ఒక పుత్రుని 


శల్యపర్వము 727 


కన్నది. ఆమె ఆపిల్లవానిని దధీచి దగ్గరకు తీసికొనివెళ్లి ఇతడు నీ పుత్రుడు అని చెప్పి 
ఆతని కిచ్చింది. 


అతడు చాల సంతోషించి ఆమెను బహువిధాల స్తుతించి ఆమెకు అనేకమైన 
వరాలు ఇచ్చి ఆ పిల్లవానికి సారస్వతపుత్రుడు అను పేరు పెట్టాడు. “ఈతడు 
మహాపండితుడై పన్నెండుసంవత్సరాల అనావృష్టి కలిగి నప్పుడు బ్రాహ్మణులకు 
వేదాధ్యాపనం చేస్తాడు. నీవు అన్ని పుణ్యనదులకంటె అధికంగా పుణ్యమైన నదివి” అని 
సరస్వతితో అన్నాడు. ఆమె ఆ పుత్రుణ్ణి తీసికొని సంతోషిస్తూ వెళ్లిపోయింది. 

అదే కాలంలో దేవదానవుల మధ్య యుద్ధం జరిగింది. ఇంద్రుడు దానవులను 
సంహరించడానికి సమర్థమైన ఆయుధంకోసం అన్వేషిస్తూ దధీచుని ఎముకలతో నిర్మించిన 
ఆయుధం అందుకు తగిన దని నిర్ణయించుకొన్నాడు. దేవతలు వెళ్లి ఆతనిని ప్రార్థించారు. 
అతడు వెంటనే తన అస్థులను దేవతల కివ్వడానికి అంగీకరించి, శరీరం విడచి స్వర్గానికి 
వెళ్లిపోయాడు. దేవేంద్రుడు ఆ అస్థులతో వజం మొదలైన అనేకమైన ఆయుధాలు 
నిర్మించుకొని దానవులను సంహరించాడు. 


కొంత కాలానికి భయంకర మైన అనావృష్టి ఏర్పడింది. ఆ పన్నెండు సంవత్సరాల 
అనావృష్టికాలంలో మును లందరూ జీవనంకోసం నలు దిక్కు లకూ వెళ్లిపోతున్నారు. 


వాళ్లతో పాటు సారస్వతముని కూడ వెళ్ల బోతూండగా సరస్వతి - “పుత్రా! 
నువ్వు వెళ్లకు; నీకు శ్రేష్టమైన మత్స్యాలు ఆహారంగా ఇస్తాను”, అంటూ ఆతనిని ఆపివేసింది. 


సారస్వతపుత్రుడు అక్కడనే ఉంటూ, దేవతాతర్పణాదులు చేస్తూ, వేదాధ్యయనం 
చేస్తూ కాలం గడిపాడు. పన్నెండు సంవత్సరాల తరవాత ఈ ప్రాంతం విడచి వెళ్లిపోయిన 
మును లందరూ తిరిగి వచ్చి - “మేం పూర్తిగా వేదాలు మర్చిపోయాం; మాకు 
వేదాధ్యాపనంచెయ్యి” అని ఆ సారస్వతపుక్రుణ్ణి కోరారు. 


“మీరు యథాశాస్త్రంగా నాకు శిష్యత్వం చెయ్యండి; వేదాల అధ్యయనం చేయిస్తాను” 
అని సారస్వతపుత్రు డన్నాడు. 

“నాయనా! నువ్వు బాలుడవు కదా!” అన్నారు ఆ బుషులు. “శిష్యత్వం 
అవలంబించని మీకు నేను వేదాధ్యయనం చేయిస్తే నేను అధర్మం చేసినవాడ నవుతాను. 
అధర్మపూర్వకంగా చెప్పేవాడు, అధర్మపూర్వకంగా గ్రహించేవాడు, ఇద్దరూ కూడ శీఘ్రంగా 
నశిస్తారు. లేదా వాళ్లిద్దరూ శత్రువు లౌతారు. 


728 మహాభారతసారసంగ్రహము 


బుషులు ధర్మాన్ని- సంవత్సరాలచేతగాని, జుట్టు, నెరవడంచేతగాని, ధనాన్నీ 
బంధువులనూ పట్టి గాని నిర్ణయించలేదు. ఎవడు యథాశాస్త్రంగా, సంప్రదాయబద్ధంగా 
వేదాధ్యయనం చేస్తాడో ఆతడే గొప్పవాడు. 


యో హ్యధర్మేణ వై బ్రూయాద్‌ గృహ్హీయాద్‌ యో౭_ప్యధర్శ్మతః, 
హీయేతాం తావుభౌ క్షిప్రం స్యాతాం వా వైరిణావుభౌ. 
న హాయనైర్న పలితైర్న విత్తేన న బన్ఫుఖిః, 
బుషయశ్చక్రిరే ధర్మం యో9_నూచానః స నో మహాన్‌. 
(శల్యపర్వం 51. 48,49) 
ఆ మాటలు విని అరవైవేలమంది మునులు అతనినుండి యథావిధిగా వేదాలు 
(గ్రహించారు. ఆతడు బాలుడే అయినా గురువు అవడంచేత ఆతని వశంలో ఉంటూ 
గుప్పిడేసి దర్భలు, ఆతని ఆసనంకోసం తీసికొని వచ్చారు. 
ముష్టిం ముష్టిం తతః సర్వే దర్భాణాం తే హ్యుపాహరన్‌, 
తస్యాసనార్థం విప్రర్షేర్బాలస్యాపి వశే స్థితాః. (శల్యపర్వం 51.52) 
బలరాముడు ఆ తీర్గంనుండి వృద్దకన్యాతీర్ణం చేరుకొన్నాడు. 
థి ® థి 


వృద్ధకన్యాచరితం 
పూర్వం గర్గు డను గొప్ప కీర్తి గల బుషి ఉండేవాడు. అతడు గొప్ప తపస్సు చేసి, 
మనసా ఒక కన్యను సృష్టించాడు. కొంత కాలానికి అతడు పుణ్యలోకాలకు వెళ్లిపోయాడు. 
ఆ కన్య ఆ(శ్రమంలోనే ఉంటూ గొప్ప తపస్సు చేసింది. ఆమె వార్థక్యంచేత అడుగు 


తీసి అడుగువేయ లేని పరిస్థితిలో ఉంటూ ఒకనాడు - “ఇంక ఈ దేహం త్యజించి 
పరలోకానికి వెడదాం” అని నిశ్చయించుకొంది. 


ఆ విధంగా ఆమె శరీరం త్యజించబోతూండగా నారదుడు వచ్చి - 


“ఓ! పుణ్యాత్మురాలా! వివాహసంస్మారం లేని కన్య వైన నీకు ఉత్తమలోకాలు 
ఎలా లభిస్తాయి? దేవలోకంలో అందరూ నిన్ను గూర్చి - “ఆమెకు గొప్ప తపఃశక్తి 
లభించింది కాని ఆమె ఉత్తమలోకాలను జయించలేదు అంటూండగా విన్నాను” అన్నాడు. 

అసంస్కృతాయాః కన్యాయాః కుతో లోకాస్తవానఘే, 

ఏవం తు శ్రుతమస్మాభిర్దేవలోకే మహాత్రతే, 

తపః పరమకం ప్రాప్తం నతు లోకాస్త్వయా బితాః. (శల్యపర్వం 52. 11,12) 


శల్యపర్వము 729 


నారదుని మాట విని ఆమె బుషుల సంసత్తులో - “నన్ను వివాహం చేసికొన్నవానికి 
నా తపస్సులో సగం ఇస్తాను” అని పలికింది. 

ఆ మాట విని శృంగవంతు డను ఒక బుషి “నేను నిన్ను వివాహం చేసుకొంటాను. 
కాని ఒక రాత్రి మాత్రమే నీతో కాపురం చేస్తాను” అన్నాడు. 


ఆమె అందుకు అంగీకరించింది. యథావిధిగా వారిద్దరికీ వివాహం జరిగింది. 
ఆమె గొప్ప సౌందర్యం గల యువతిగా మారి, దివ్యమైన మాల్యములు, వస్తాలు ధరించి, 
దివ్యమైన గంధాలతో అనులేపనాలతో శోభిస్తూ ఆ రాత్రి ఆతనిని కలిసింది. 

సూర్యోదయం కాగానే ఆమె “నీవు చెప్పిన సమయం (షరతు) ప్రకారం ఒక 
రాత్రి నీతో ఉన్నాను కదా; వెడుతున్నాను” అని చెప్పి, దేహం విడచి స్వర్గానికి వెళ్లిపోయింది. 

ఆ బుషి ఆమె సౌందర్యాన్నే స్మరించుకొంటూ దీనుడై తపస్సు చేసి ఆమె మార్గాన్ని 
అనుసరించాడు. 

బలరాముడు అక్కడ ఉన్నప్పుడు శల్యుడు హతు డైనట్లు విన్నాడు. 

అతడు కురుక్షేత్రమాహాత్యాాన్ని గూర్చి బుషులను అడగగా వారు కురుక్షేత్రం 
ఎల్లలనూ, దాని మాహాత్యాన్నీ వర్ణించి చెప్పారు. 


బలరాముడు ఆ ప్రాంతంలోనే ఉన్న మరి కొన్ని తీర్థాలు చూస్తూ బుషులతో 
మాట్లాడుతూండగా నారదుడు ఆ బుషు లున్న చోటికి వెళ్లాడు. బలరాముడు యుద్ధవార్త 
లడిగాడు. నారదుడు అంతవరకు జరిగిన విషయా లన్నీ తెలిపి - “ప్రస్తుతం భీమ - 
దుర్యోధనుల మధ్య గదాయుద్ధం జరగబోతూన్నది” అని చెప్పాడు. 


ఆ మాట విని బలరాముడు బుషులకు అభివాదనం చేసి వాళ్ల అనుమతి తీసికొని 
తనతో వచ్చిన పరివారా న్నంతనీ ద్వారకకు పంపివేసి తన శిష్యు లైన భీమ దుర్యోధనుల 
గదాయుద్ధం చూడడానికై రథారూఢుడై శీఘ్రంగా అక్కడికి వెళ్లాడు. 


భీమదుర్యోధనుల యుద్దం 


ఆ సమయానికి బలరాముడు రావడం దుర్యోధనునికి హర్షం కలిగించింది. అతడు 
బలరాముణ్జి (ప్రేమపూర్వకంగా కలిసి కుశలప్రశ్నలు వేశాడు. 


బలరాముడు యుధిష్టిరునితో శూరులకు హితమూ, ధర్మసంయుక్తము, మధురమూ 
అయిన మాట చెపుతూ - “కురుక్షేత్రం చాల పవిత్ర మైన దనీ, అక్కడ దేహత్యాగం 


730 మహాభారతసారసంగ్రహము 


చేసిన వీరులకు స్వర్గంలో వాసం సునిశ్చిత మనీ బుషులు చెప్పగా విన్నాను. అందుచేత 
ఇక్కడినుండి అతిపవిత్ర మైన సమంతపంచకానికి వెడదాం. అక్కడ యుద్ధంలో 
మరణించినవానికి తప్పక స్వర్గం లభిస్తుంది. అది ప్రజాపతికి ఉత్తరవేది అని దేవలోకంలో 
కూడ ప్రసిద్ధి ఉంది.” 

తస్మాత్సమన్తపజ్బకమితో యామ ద్రుతం నృప, 

ప్రథితోత్తరవేదీ సా దేవలోకే ప్రజాపతే, 

తస్మిన్‌ మహాపుణ్యతమే తైలోక్యస్య సనాతనే, 

సంగ్రామే నిధనం ప్రాప్య ధ్రువం స్వర్లో భవిష్యతి. (శల్యపర్వం 55.9, 10) 

యుధిష్టిరు డంగీకరించాడు. అందరూ సమంతపంచకం వైపు వెళ్లారు. 


దుర్యోధనుడు భీముణ్ణ్జీ భీముడు దుర్యోధనుణ్సీ “యుద్దానికి రా అంటూ 
పిలుచుకొన్నారు. గదాయుద్ధం ప్రారంభం అయింది. 


వాళ్లీద్దరూ రెండు మత్తగజాల వలె, సింహాల వలె ఒకరి నొకరు ఎదురుకొన్నారు. 
ఘోరమైన యుద్ధం జరుగుతూన్నది. ఒకసారి భీముడు వీగి నట్లు కనబడుతూంటే ఒకసారి 
దుర్యోధనుడు వీగి నట్లు కనబడుతున్నాడు. ఎవరు జయిస్తారో ఎవరు ఓడిపోతారో 
ఎవరూ ఊహించలేకుండా ఉన్నారు. అందరూ ఆత్రంతోను, బెత్సుక్యంతోనూ చూస్తున్నారు. 


కృష్ణార్దునుల సంభాషణ 
భీమదుర్యోధనుల యుద్ధం సముదీర్ణమై మంచి పట్టులో ఉంది. అప్పుడు అర్జునుడు 
జనార్దనా! నీ ఉద్దేశం ప్రకారం ఈ వీరులలో గొప్పవా డెవరు? ఎవనిలో అధిక మైన 
గుణం ఉంది? చెప్పు. 
అనయోర్వీరయోర్యుద్ధే కో జ్యాయాన్‌ భవతో మతః, 
కస్య వాకోగుణో భూయానేతద్వద జనార్దన. (శల్యపర్వం ర్‌రి.2) 


అని అడిగాడు. 
అర్జునుని మాటలు విని కృష్ణుడు - వీళ్లిద్దరి ఉపదేశమూ సమానమే - వీళ్లకి 
విద్య నేర్చినవారు సమంగానే నేర్పారు. అయితే భీమునికి బలం ఎక్కువ. దుర్యోధను 
దైతే భీముని కంటె బాగా సాధన చేశాడు. ప్రయత్నపరుడు - సుళువు తెలిసినవాడు. 
భీమసేనుడు ధర్మయుద్ధం చేస్తే నెగ్గడు. అన్యాయంగా యుద్ధం చేస్తే తప్పక 
దుర్యోధనుణ్ణి వధించగలడు. 


శల్యపర్వము 731 


ఉపదేశో9_ నయోస్తుల్యో భీమస్తు బలవత్తరః, 

కృతీ యత్నపరస్త్వేష ధార్తరాో వృకోదరాత్‌. 

భీమసేనస్తు ధర్మేణ యుద్ధ్యమానో న జేష్యతి, 

అన్యాయేన తు యుధ్యన్‌ వై హన్యాదేవ సుయోధనమ్‌. (శల్యపర్వం రరి. 8,4) 

దేవతలు అసురులను మాయచేతనే జయించా రని వింటున్నాం. దేవేంద్రుడు 
మాయచేతనే విరోచనుళ్లి జయించాడు; వృత్రాసురుని తేజస్సును హరించాడు. 


అందుచేత భీముడు తన పరాక్రమం మాయతోనే చూపిస్తే మంచిది. 


అంతే కాకుండా భీముడు ద్యూతం జరుగుతూన్న సమయంలో “గదతో యుద్ధంలో 
నీ ఊరువు భేదిస్తాను” అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞను నిలబెట్టుకొనడం కూడ అవసరం. 


అందుచేత మాయావియైన ఈ రాజును (దుర్యోధనుణ్ణి) మాయచేతనే 


సంహరించాలి. 
మాయావినం తు రాజానం మాయయైవ నికృన్తతు. (శల్యపర్వం ర్‌రి.రి) 


అర్జునా! మరొక విషయం కూడ చెపుతున్నాను, విను. ధర్మరాజు చేసిన తప్పుకు 
మనం ఆపదలో చిక్కుకున్నాం. భీష్మాదిమహావీరుల నందరినీ సంహరించి జయం 
సంపాదించాం; యశస్సు సంపాదించాం. ఇదంతా మరచి “మాలో ఏ ఒకనిని జయించినా 
రాజ్యం నీదే” అని ధర్మరాజు అన్న ఒక్క మాటతో వ్యవహారం అంతా సంశయాస్పదం 
అయిపోయింది. యుద్ధంలో జయాపజయాల నిర్ణయం విషయంలో ఒక్కని విజయాన్ని 
పందెంగా ఒడ్డి ధర్మరాజు తన అబుద్ధిత్వాన్ని ప్రదర్శించాడు; ఎందుచేత ననగా 
సుయోధనుడు మంచి నైపుణ్యం ఉన్నవాడు; వీరుడు; అన్నింటికీ మించి ఏకాయనగతుడు 
ఆ భీముణ్ణి ఓడించ నైనా ఓడించాలి; లేదా నేను మరణించాలి అను ఒకే ఒక లక్ష్యంతో 
యుద్ధం చేస్తున్నవాడు. 

అబుద్ధిరేషా మహతీ ధర్మరాజస్య పాణ్దవ, 

యదేకవిజయే యుద్ధం పణితం ఘోరమీదృశమ్‌. 

సుయోధనః కృతీ వీర వికాయనగతస్తథా. (శల్యపర్వం 58. 12,13) 

పూర్వం శుక్రాచార్యులు ఎంతో సత్యం దాగి ఉన్న శ్లోకం ఒకటి చెప్పాడు; అది 
చెపుతాను, విను. 


732 మహాభారతసారసంగ్రహము 


యుద్ధంలో ఓడిపోయి, ఏదో విధంగా జీవించా లను ఉద్దేశంతో మళ్లీ, యుద్దానికి 
వచ్చిన మిగిలిపోయిన శత్రువులకు భయపడాలి. ఎందువల్ల ననగా - వాళ్లు ఒకే లక్ష్యంతో 
ఉంటారు. 


జీవితంమీద నిరాశ చెంది ఒక్క మాటు వచ్చి మీద పడినవాళ్ల ఎదుట దేవేంద్రుడు 
కూడ నిలబడజాలడు. 


పునరావర్తమానానాం భగ్నానాం జీవితైషిణామ్‌, 
భేతవ్యమరిశేషాణామేకాయనగతా హి తే. 


సహసోత్పతితానాం చ నిరాశానాం చ జీవితే, 
న శక్యమగ్రతః స్థాతుం శక్రేణాపి ధనంజయ. (శల్యపర్వం 58. 15,16) 


సైన్యం అంతా నశించి, ఓడిపోయి, రాజ్యం పొందే ఆశ వదలుకొని, వనంలోనికి 
వెళ్లిపోవాలనుకొంటూ చెరువులో దాగిన ఈ సుయోధనుణ్ణి తెలివైనవా డెవడైనా ద్వంద్వ 
యుద్దానికి పిలుస్తాడా? యుద్ధంలో జయించిన మన రాజ్యాన్ని సుయోధనుడు హరించి 
వేయడు కదా అనిపిస్తూన్నది! ఎందుచేత ననగా - ఇతడు పైకి ఎగురుతూ అడ్డంగా 
తిరుగుతూ పదమూడు సంవత్సరాలపాటు, భీమసేనుణ్ణి చంపా లనే నిశ్చయంతో, 
గదాయుద్ధం అభ్యసించాడు. 


వీనిని అన్యాయంచేత భీముడు చంపకపోతే ఈ ధార్తరాప్రుడు మళ్లీ మీ రాజవుతాడు 
అన్నాడు. 

కృష్ణుడు చెప్పిన దంతా సావధానంగా విన్న అర్జునుడు భీమసేనుడు చూచే టట్లు 
ఎడమతొడ చరచాడు. 

భీముడు ఆ సంజ్ఞను గ్రహించాడు. గదతో అనేకవిధా లైన మండలాలు తిరుగుతూ 


శత్రువును వ్యామోహం చెందే టట్లుచేస్తూ సంచరించాడు. దుర్యోధనుడు కూడ అంతకు 
ప్రతిగా సంచరించాడు. 


రెండు గదలూ డీకొనడంతో నిప్పు రవ్వలు రాలుతున్నాయి. గాయాలతో నిండిన 
శరీరాలతో వా ల్లిద్దరూ పుష్పించిన కింశుకవృక్షాల వలె ఉన్నారు. 


భీమసేనుడు కొంచెం అసావధానంతో ఉండడం చూచి సుయోధనుడు కొంచెం 
విజృంభించి హటాత్తుగా మీదికి రాబోయాడు. అది చూచి భీముడు వేగంగా గద వానిమీదికి 
విసిరాడు. అది విసరడం చూచి దుర్యోధనుడు పక్కకు జరిగి తప్పించుకొన్నాడు. ఆ గద 


శల్యపర్వము 733 


నేలమీద పడింది. ఆ విధంగా సుయోధనుడు గదాప్రహారం తప్పించుకొని భీముణ్ణి 
బలంగా కొట్టాడు. అతడు రక్తం కారుతూ స్తబ్బుడై నిలిచిపోయాడు. ఆ విషయం గుర్తించక 
సుయోధనుడు తనను తిరిగి కొట్టడానికి భీముడు అలా నిలబడ్డా డనుకొని రెండవ దెబ్బ 
కొట్టలేదు. 


క్షణకాలంలో సర్దుకొని భీముడు సుయోధనుని కొట్టడానికై వేగంగా ఆతనిమీదికి 
వెళ్లాడు. ఆ దెబ్బ తప్పించుకొనడానికై దుర్యోధనుడు పైకి ఎగిరాడు. అలా ఎగరబోతూన్న 
దుర్యోధనుని ఊరువులను లక్ష్యంగా చేసి భీముడు బలీయ మైన గదాప్రహారం చేశాడు. 
దానితో దుర్యోధనుడు ఊరువులు విరిగి క్రిందికి వ్రాలాడు. 


ఆ ప్రాంతం అంతా హాహాకారాలతోను, జయజయధ్వానాలతోను నిండిపోయింది. 


అలా పడిపోయిన దుర్యోధనుని సమీపించి భీమసేనుడు - “దుర్మతీ! ఆనాడు 
సభలో ఏకవస్త యైన ద్రౌపదిని గౌః గౌళ అని అంటూ, మమ్మల్ని పరిహసించావు కదా! 
దాని ఫలం ఇది” అని అంటూ ఎడమపాదంతో వాని శిరస్సు తన్నాడు. 


మమ్మల్ని 'గౌః గౌళ అంటూ నృత్యం చేశారు కదా? ఇప్పుడు మిమ్మల్ని 'గౌః 
అంటూ ప్రతినృత్యం చేస్తాం” అంటూ ఇంకా అనేకవిధాల ఆతనిని అవమానించాడు. 


భీము డా విధంగా దుర్యోధనుని శిరస్సు తన్నుతూండగా చూచిన ధర్మాత్ము లైన 
సోమక్రేష్ణులు అభినందించలేదు. 


ధర్మరాజు ఆ విధంగా దుర్యోధనుని నిందిస్తూ నృత్యం చేస్తూన్న భీముణ్ణి వారిస్తూ 
- “భీమసేనా! నీ పగ తీర్చుకొన్నావు. ప్రతిజ్ఞ నెరవేర్చుకొన్నావు. మన జ్ఞాతీ, రాజూ 
అయిన వీని శిరస్సును ఇలా పాదంతో స్పృశించడం యుక్తం కాదు” అన్నాడు. 


తరువాత సుయోధనుని దగ్గరికి వెళ్లి - “నాయనా! కోపించకుము. పూర్వకృతమైన 
ఘోర మైన కర్మ ఫలమే ఇప్పు డనుభవించబడుచున్నది. నీవు చేసిన అపరాధంచేత మన 
బంధువర్గం అంతా నశించింది. ఇప్పుడు మరణిస్తూన్న నిన్ను గూర్చి విచారించవలసిన 
పనిలేదు. బంధువులను, ఇష్టులనూ పోగొట్టుకొని జీవించే మేమే శోచనీయ మైన దశలో 
ఉన్నాం” అని అంటూ చాలసేపు విలపించాడు. 


అప్పుడు బలరాముడు భీముణ్ణి నిందిస్తూ - “నాభికి క్రింద కొట్టడం ధర్మవిరుద్ధం. 
అలాంటి ధర్మవిరుద్ధ మైన పని చేసిన నిన్ను వధిస్తాను” అంటూ హలాయుధం ఎత్తి 
భీముని మీదికి వెళ్లాడు. కృష్ణుడు అద్దుకొని - “సుయోధనుని తొడలు విరగగొడతా నని 


734 మహాభారతసారసంగ్రహము 


భీముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. సుయోధనుని చేత అవమానింపబడిన మైత్రేయుడు 
కూడ “యుద్ధంలో నీ తొడలు విరగగొట్టబడతాయి” అని శపించాడు. చిన్నతనంనుండీ 
కూడ పాండవులను దుర్యోధనాదులు అనేకకష్టాలకు లోనుచేశాడు. అందుచేత నీవు 
భీముణ్ణి అంతగా దూషించవలసిన పని లేదు” అని అంటూ ఆతనిని శాంతింపచేశాడు. 


అయినా బలరాముని కోపం పూర్తిగా చల్లారలేదు. “భీముడు అధర్మయుద్ధం చేసి, 
ధర్మయుద్ధం చేస్తూన్న దుర్యోధనుణ్ణి వధించా డన్న అపకీర్తి లోకంలో వానికి తప్పదు. 
దుర్యోధనుని కీర్తి వ్యాపిస్తుంది” అంటూ రథం ఎక్కి ద్వారకకు వెళ్లిపోయాడు. 


ఆత డలా వెళ్లిపోయి నందుకు ఎవరూ బాధ పడలేదు. 


యుధిష్టిరుడు తల వంచుకొని చింతాక్రాంతుడై ఉండడం చూచి కృష్ణుడు - 
“ధర్మరాజా! ఇదేదో అధర్మం జరిగిం దని ఎందుకు అనుకొంటున్నావు? ధర్మజ్ఞుడవై 
ఉండి కూడ నీవు భీముడు వాని శిరస్సును పాదంతో స్పృశించడం తప్పు అని ఎలా 
అనుకొంటున్నావు?” అన్నాడు. 


“కృష్ణా! కోపావేశంతో రాజు శిరస్సు పాదంతో స్పృశించడమూ, కులక్షయమూ 
నాకు ప్రియం కావు. ధృతరాష్ట్రసుతులు నిత్యమూ మమ్మల్ని వంచించి అనేకవిధాల 
బాధించారు. అనేకవిధా లైన పరుషవాక్యాలు పలుకుతూ మమ్మల్ని వనానికి పంపివేశారు. 
ఆ దుఃఖం అంతా భీమసేనుని హృదయాన్ని పట్టి ఉంది. అందుచేతనే అత డలా చేస్తూన్నా 
నేను ఉపేక్షించాను. చెడ్డ బుద్ధి కలవాడూ, లుబ్బుడూ, కామాలకు లొంగిపోయినవాడూ 
అయిన ఈ దుర్యోధనుణ్ణి, చంపడంలో ధర్మం చేసినా అధర్మం చేసినా భీముడు సంతోషం 
పొందాలనే నా కోరిక” అన్నాడు. 


పాండవసైనికు లందరూ భీమసేనుణ్ణి అనేకవిధాల పొగిడారు. 
రాజు లందరూ తమ తమ నివాసాలకు వెళ్లారు. పాండవులు కౌరవుల శిబిరాలకు 
వెళ్లారు. సాత్యకి, ధృష్టద్యుమ్నుడు మొదలైనవాళ్లు కూడ వాళ్ల వెంట వెళ్లారు. 


వాళ్లు దుర్యోధనుని శిబిరంలో ప్రవేశించారు. ప్రభువు మరణించిన ఆ శిబిరం 
కాంతివిహీనమై (ప్రేక్షకు లందరూ వెళ్లిపోయిన రంగస్థలం వలె, ఉత్సవాలు జరుపుకొని 
పూర్తిచేసికొన్న నగరం వలె, హరించివేయబడిన రక్షకసర్పాలు గల ప్రదం వలె ఉన్నది. 


తతస్తే ప్రావిశన్‌ పార్థాః హతత్విట్కం హతేశ్వరమ్‌, 
దుర్యోధనస్య శిబిరం రబజ్గవద్విసృతే జనే, 
గతోత్సవం పురమివ హతనాగమివ హ్రదమ్‌. (శల్యపర్వం 62. 4,5) 


శల్యపర్వము 735 


అక్కడ కొంత మంది స్ర్తీలు, అంతఃపురపాలకు లైన కంచుకులు, వృద్ధామాత్యులు 
మిగిలి ఉన్నారు. 


పాండవులు ఆ శిబిరం చేరి రథాలనుండి దిగారు. అప్పుడు కృష్ణుడు అర్జునునితో 
“నీ గాండీవము, అక్షయతూణీరాలు క్రిందికి దింపు. నువ్వు కూడ దిగు. నేను తరవాత 
దిగుతాను” అన్నాడు. అర్జునుడు అలా చేశాడు. తరవాత కృష్ణుడు గుజ్జ్ఞాల కళ్లాలు 
విదిలివేసి రథం నుండి దిగాడు. ఆతడు దిగగానే కపిధ్వజం అంతర్ధానం చెందింది. 


వెంటనే అశ్వాలతోసహా ఆ రథం మండి భస్మం అయిపోయింది. 

అందరూ ఆశ్చర్యచకితులై చూస్తున్నారు. అర్జునుడు అంజలి ఘటించి ప్రణయ 
పూర్వకంగా - “కృష్ణా! ఇది ఇలా మండిపోయిన దేమిటి? నేను వినవచ్చును అంటే 
చెప్పు” అన్నాడు. 

“అర్జునా! నీ రథం శత్రువీరుల అస్రాలచేత ఏనాడో దగ్ధ మైపోయింది. కాని 
నేను అదిపి పట్టుకొని ఉండడంచేత యుద్ధసమయంలో ఇది విశీర్ణం కాలేదు; 
ఖండఖండాలుగా విడిపోలేదు. ఇప్పుడు నీ పని పూర్తి అయిపోయినది గాన నేను దిగగానే 
విశీర్ణం అయిపోయింది” అన్నాడు కృష్ణుడు. 

యుధిష్టిరునితో - “ధర్మరాజా! అదృష్టవశంచేత విజయం సంపాదించావు. మీ 
అన్నదమ్ము లందరూ క్షేమంగా ఉన్నారు. తరువాత చేయవలసిన పను లన్నీ తొందరగా 
చెయ్యి. 

నేను అర్జునునితో కలిసి ఉపష్లావ్యం వచ్చినప్పుడు నాకు నీవు మధుపర్మం ఇచ్చి 
“అన్ని ఆపదలనుండీ అర్జునుణ్ణి రక్షిస్తుండాలి” అని నన్ను కోరావు. ఆ ప్రకారంగా 
అర్జునుణ్ణి రక్షించాను; విజయవంతు డయ్యాడు” అన్నాడు. 

కృష్ణుడు చేసిన సాహాయ్యా లన్నీ గుర్తుచేస్తూ - “నీవే మా విజయానికి కారణ 
భూతుడవు. ఉపపష్తావ్యంలో ఉన్నప్పుడు వ్యాసమహర్షి - 

యతో ధర్మస్తతః కృష్ణః యతః కృష్ణస్తతో జయః. 

“ధర్మం ఉన్నచోట కృష్ణు డుంటాడు. కృష్ణు దున్న చోట జయం ఉంటుంది” అని 
చెప్పనే చెప్పాడు” అని యుధిష్టిరుడు కృష్ణుణ్ణి ప్రశంసించాడు. 


ఆ వీరు లందరూ కౌరవుల శిబిరాలలోనికి వెళ్లి అక్కడ నున్న అమూల్యములైన 
వస్తువులు, ధనమూ స్వాధీనం చేసికొన్నారు. 


736 మహాభారతసారసంగ్రహము 


వాళ్లందరూ వాహనాలు దిగిన తరువాత కృష్ణుడు - “మనం మంగళంకొరకు 
శిబిరాలకు బైట నివసించాలి” అన్నాడు. ఆయన చెప్పిన విధంగా అందరూ ఓఘవతీ 
నదీ తీరంలో ఆరాత్రి నివసించారు. 


“గాంధారి పుత్రుల మరణవార్త విని క్రోధంతో మండిపోతూ ఉంటుంది; ఆమెను 
శాంతింపచెయ్యాలి. లేకపోతే మనల నందరినీ ఆమె భస్మం చేసివేస్తుంది” అని ఆలోచించి 
యుధిష్టిరుడు కృష్ణునితో - “నీవు వెళ్లి గాంధారి కోపాన్ని మంచి మాటలు చెప్పి శాంతింప 
చేసి రావాలి; వ్యాసమహర్షి కూడ అక్కడనే ఉంటాడు” అని చెప్పి హస్తినాపురం పంపాడు. 


కృష్ణుడు గాంధారిని ఓదార్లుట 
కృష్ణుడు రథం ఎక్కి హస్తినాపురం చేరాడు. అప్పటికే వ్యాసమహర్షి అక్కడికి 
వచ్చి ఉన్నాడు. కృష్ణు డాయనకు, ధృతరాష్టునకు గాంధారికీ పాదాభివందనం చేసి 
ధృతరాష్రుని చెయ్యి పట్టుకొని కన్నీళ్లు కారుస్తూ సుస్వరంతో ఏడ్చాడు. అతిశీఘ్రంగా 
కన్నీళ్లు తుడుచుకొని, కళ్లు నీళ్లతో కడిగికొని, యథావిధిగా ఆచమనం చెసి ధృతరాషునితో 
ప్రస్తుత మైన వాక్యం పలికాడు. 


తతస్తు యాదవ శ్రేష్ణో ధృతరాష్టమధోక్షజ:, 

పాణిమాలమృ రాజేన సుస్వరం ప్రరురోద హ, 

స ముహూర్తాదివోత్సృజ్య బాప్పం శోకసముద్భవమ్‌, 

ప్రక్షాళ్య వారిణా నేత్రే హాచమ్య చ యథావిధి, 

ఉవాచ ప్రస్తుతం వాక్యం ధృతరాష్ట్రమరిందమః. (శల్యపర్వం 63.37-39) 


“రాజా! నువ్వు పెద్దవాడవు. కాలం ఏ విధంగా పరిణమిస్తూంటుందో నీకు 
తెలియనిది కాదు. నీ చెప్పుచేతలలో ఉండే పాండవులు ఏ విధంగా నైనా కులక్షయం 
కాకూడ దని అన్ని విధాల ప్రయత్నించారు. అనేక మైన క్లేశాలు అనుభవించారు. 
యుద్ధకాలం రాగానే నేను స్వయంగా వచ్చి, అందరి సమక్షంలోను “ఐదు గ్రామాలైనా 
ఇయ్యి” అని కోరాను. 


రాజా! నువ్వు లోభంచేత ఆ ఐదు గ్రామాలు కూడ ఇవ్వలేదు. నీ అపరాధం 
మూలాన క్షత్రియజాతి అంతా నశించింది. భీష్ముడు, సోమదత్తుడూ, శల్యుడు, కృపుడు, 
ద్రోణుడు, అశ్వత్థామ, విదురుడు - ఇందరు చెప్పినా నువ్వు వినలేదు. 

రాజా! అందరూ కూడ కాలం మనస్సులను పాడుచేయడంచేత మోహం 
చెందుతూంటారు. అది సహజమే. ఇందుకు ఉదాహరణం నువ్వే. సమయం వచ్చి 


శల్యపర్వము 737 


నప్పుడు నువ్వు మోహం చెంది ఉన్నావు కదా? ఇది కాలప్రభావం కాకపోతే మరేమిటి? 
దైవమే సర్వశక్త మైనది. 

కాలోపహతచిత్తా హి సర్వే ముహ్యాన్తి భారత, 

యథా మూధో భవాన్‌ పూర్వమస్మిన్నర్ధే సముద్యతే, 

కిమన్యత్‌ కాలయోగాద్ధి దిష్టమేవ పరాయణమ్‌. (శల్యపర్వం 68.47,48) 


దీనిలో పాండవుల తప్పు ఇసుమంతా కూడ లేదు. “ఇంతా నా తెలివితక్కువతనం 
వల్ల వచ్చినదే” అని తెలిసికొని పాండవుల విషయంలో ఏ మాత్రమూ అసూయ చెందకు. 


ఇప్పుడు నీ కులమూ, నీ వంశమూ, పిండాలూ అన్నీ పాండవులమీద ఆధారపడి 
ఉన్నాయి. కురుశార్జూలా! నువ్వూ యశస్విని యైన గాంధారీ కూడ - ఇదంతా నీ 
పొరబాటువల్లనే జరిగిన దను విషయం తెలిసికొని పాండవుల కీడు కోరకుండా ఉండండి. 

రాజా! ధర్మరాజుకు నీయందు సహజంగానే ఎలాంటి భక్తి ఉన్నదో, స్నేహభావం 
ఉన్నదో నీకు తెలుసు కదా? 

అపకారం చేసిన శత్రువులను సంహరించి అత డిప్పుడు రాత్రింబగళ్లు మనః 


శాంతి లేకుండా ఉన్నాడు. నిన్ను, గాంధారినీ తలచుకొని లోలోన దహించుకొని 
పోతున్నాడు. నిన్ను చూడడానికి ఆతనికి ముఖం చెల్లడం లేదు.” 


ధృతరాషునితో ఇలా పలికి కృష్ణుడు గాంధారితో ఇలా అన్నాడు - 

“శుభప్రదురాలా! నీవంటి స్తీ ఈనాడు ఈ లోకంలో లేదు. ఆనాడు సభలో నీవు 
రెండు పక్షాలకు సంమత మైన, ధర్మార్థసహిత మైన మాట చెప్పావు కదా? నీ పుత్రులు 
నీ మాట వినలేదు. జయం కోరుతూన్న దుర్యోధనునితో నీవు - “మూఢా! నేను 
చెపుతున్నాను విను; ధర్మం ఎటు ఉంటుందో అటే జయం ఉంటుంది”. 

శృణు మూఢ వచో మహ్యం యతో ధర్మస్తతో జయః. (శల్యపర్వం 63.62) 
అని పరుషమైన మాటలు కూడ మాట్లాడావు! 

దేవీ! నీవు ఆనాడు అన్న మాటే నిజమైంది. ఈ విషయం (గ్రహించి నీవు మనస్సులో 
శోకం ఉంచుకొనకుము. 


నువ్వు ఎన్నడూ పాండవుల వినాశాన్ని కోరవద్దు. నీవు, నీ తపోబలంచేత కళ్లు 
ఎజ్జిజేస్తే చరాచరాత్మక మైన ఈజగత్తు నంతనీ భస్మం చేయగలవు.” 


738 మహాభారతసారసంగ్రహము 


ఆ మాట విని గాంధారి - “కేశవా! నువ్వు అన్నమాట నిజమే. మనోవ్యథలతో 
దహింపబడిపోతూన్న నా మనస్సు పూర్తిగా కదిలిపోయింది. జనార్దనా! ఇపుడు నీ మాటలు 
విన్న తరువాత నా మనస్సు కుదుటపడింది. 


ఏవమేతన్మహాబాహో యథా వదసి కేశవ, 
ఆధిభిర్ణహ్యమానాయా మతిః సంచలితా మమ, 
సామే వ్యవస్థితా శ్రుత్వా తవ వాక్యం జనార్దన. (శల్యపర్వం 63.66,67) 


కేశవా! అంధుడు, వృద్దుడు, హతపుత్రుడూ అయిన రాజుకు ఇటుపై నువ్వు, 
పాండవులే గతి.” 


ఇంతమాత్రమే పలికి ఆమె పుత్రశోకంచేత పీడితురాలై, వస్త్రంతో ముఖం కప్పుకొని 
ఏడ్చింది. కృష్ణుడు వాళ్లిద్దరినీ హేతువులూ, కారణాలూ చూపుతూ యుక్తియుక్తము లైన 
మాటలతో ఓదార్పాడు. 


ఇంతలో ఆతనికి అశ్వత్థామ మనస్సులోని పాపసంకల్పాన్ని గూర్చి తెలిసింది. 
వెంటనే లేచి, వ్యాసుని పాదాలకు అభివాదనం చేసి ధృతరాష్టునితో - “రాజేంద్రా! నేను 
అనుమతి కోరుతున్నాను. దుఃఖించకుము. రాత్రి పాండవులను వధించా లని ద్రోణపుత్రుడు 
పాపాభిప్రాయం ప్రకటించాడు. అందుచేత వెంటనే వెళ్లిపోతున్నాను” అన్నాడు. 


ఆ మాట విని ధృతరాష్టుడు గాంధారీ కూడ - “మహాబాహూ! శీఘ్రంగా వెళ్లు. 
పాండవులను రక్షించు. మళ్లీ శీఘ్రంగానే కలుసుకొందాం” అన్నారు. 


వెంటనే కృష్ణుడు దారుకునితో కలిసి వెళ్లిపోయాడు. అతడు వెళ్లిన తరువాత 
వ్యాసుడు ధృతరాష్రుణ్ణి ఓదార్చాడు. 


కృష్ణుడు రాత్రి పాండవుల శిబిరం చేరి వాళ్లతో ఈ విషయం అంతా చెప్పాడు. 


దుర్యోధనుడు యుద్ధభూమిలో పడి ఉన్నా డని వార్తికుల (009900006౧ or 
news - men) ద్వారా తెలిసిన కృప - అశ్వత్థామ - కృతవర్మలు ఆతని దగ్గరికి వెళ్లారు. 
ఆతడు తనను భీముడు ఎలా అధర్మంగా పడగొట్టాడో వాళ్లతో చెప్పాడు. ఏమైనా తనకు 
వీరస్వర్గం తప్ప దని అన్నాడు. 

ఆతనిని ఆ స్థితిలో చూడగానే అశ్వత్థామ వ్యాకులచిత్తుడై - “ఏది ఏమైనా కూడ 
సమస్తపాంచాలులను కూడ నేను సంహరిస్తాను; నీవు నాకు అనుమతి ఇయ్యి” అని 


టి 


శల్యపర్వము 739 


దుర్యోధనునితో అన్నాడు. దుర్యోధనుడు సంతోషించి కృపాచార్యునితో - “ఉదకం తెచ్చి 
ఈతనిని సేనాపత్యంలో అభిషేకం చెయ్యి” అని కోరాడు. వెంటనే కృపాచార్యుడు ఉదకం 
తీసికొని వచ్చి అశ్వత్థామకు అభిషేకం చేశాడు. 

ఆ విధంగా సేనాపత్యంలో అభిషిక్తు డైన అశ్వత్థామ దుర్యోధనుని పరిప్వజించి 
సింహనాదం చేశాడు. 


ఆ ముగ్గురు మహారథులూ యుద్ధభూమి విడచి వెళ్లిపోయారు. 


శల్యపర్వం సమాప్తం. 


శ్రీః 
ఓం స్వస్తి శ్రీగణేశాయ నమః 
సౌాప్తికపర్వము 
war 
కృపాశ్వత్థామకృతవర్శలు ఒక వనంలో ప్రవేశించి సాయంకాలం ఒక మల్జిచెట్టు 


చేరారు. అక్కడ అశ్వాలను విప్పి, సంధ్యావందనం ఆచరించుకొని ఒకరి ప్రక్క ఒక్కరు 
కూర్చున్నారు. 


రాత్రి బాగా చీకటిపడింది. రాత్రి సంచరించే మృగాల సందడి పెరిగింది. కృపకృత 
వర్మలు ఎక్కువగా అలసిపోయి ఉండడంచేత నిద్రపోయారు. అశ్వత్థామమాత్రం కోధా 
మర్షాలతో నిండి ఉండడంచేత నిద్రపోలేదు. ఆ న్యగ్రోధవృక్షం వైపే చూస్తూ కూర్చున్నాడు. 
ఆ న్యగ్రోధవృక్షం శాఖలపై ఎన్నో కాకులు గూళ్లు కట్టుకొని పిల్లలతో సుఖంగా 
నిద్రపోతున్నాయి. ఇంతలో భయంకర మైన ఆకారం గల ఒక గుడ్లగూబ మెల్లగా వచ్చి 
చెట్టు కొమ్మమీద కూర్చుండి ఒకదాని తరవాత ఒకటిగా కాకులను వాటి పిల్లలను 
కొరికి చంపివేసింది. 


అది చూడగానే అశ్వత్థామ మనస్సులో ఒక భావం మెదిలింది. “శత్రువులను, 
ఎలా సంహరించాలా అని ఆలోచిస్తూన్న నాకు ఈ పక్షి ఉపదేశం చేసింది. పాండవులను 
యుద్ధంలో సంహరించడం శక్యం కాని పని. మోసం చేసి మాత్రమే వాళ్లను సంహరించాలి. 

సంశయాస్పద మైన పని కంటె నిసంశయ మైన పని మంచి దని శాస్త్రజ్ఞు 
లంటారు. 

తత్ర సంశయితాదర్థాద్‌ యో౭_ర్లో నిఃసంశయో భవేత్‌, 

తం జనా బహు మన్యన్తే యేచ శాస్త్రవిశారదాః. (సౌప్తికపర్వం 1.49) 

క్షత్రధర్మంలో మనిషి నలుగురూ నిందించే పని కూడ చెయ్యవలసిందే. 

యచ్చాప్యత్ర భవేద్వాచ్యం గర్డితం లోకనిన్టితమ్‌, 

కర్తవ్యం తన్మనుష్యేణ క్షతధర్మేణ వర్తతా. (సౌప్తికపర్వం 1.50) 

పాండవులు కూడ, ఎన్నో మోసంపనులు చేశారు కదా? అందుచేత నేను ఈ 
రాత్రి వెళ్లి పాండవులను, పాంచాలులను కూడ సంహరిస్తాను.” 


ఇలా ఆలోచించుకొని వాళ్లిద్దరినీ నిద్రనుండి లేపాడు. వాళ్లిద్దరికీ ఏమి చెప్పాలో 
తోచలేదు. 


సౌప్తికపర్వము 741 


అప్పుడు అశ్వత్థామ పాండవులు అనుసరించిన కూటోపాయాలను, దుర్యోధనునకు 
భీమునివలన జరిగిన అవమానాన్నీ గుర్తుచేస్తూ ఏమైనా వెంటనే ప్రతీకారచర్య చేపట్టా 
లని పట్టు పట్టాడు. 

కృపాచార్యుడు అశ్వత్థామతో - “నువ్వు చెప్పినది విన్నాం. నేను చెప్పేది నువ్వు 
కూడ విను. ప్రతీ మానవుడు కూడ దైవానికీ, పురుషకారానికీ బద్దడై ఉంటాడు. మూడవది 
మరేదీ లేదు. 


కేవలం దైవంచేత గాని కేవలం పురుషకారంచేత గాని పనులు జరగవు. రెండూ 
కలిస్తేనే పనులు సఫలము లవుతాయి. 

న హి దైవేన సిధ్యన్తి కర్మాణ్యేకేన సత్తమ, 

న చాపి కర్మణైకేన ద్వాభ్యాం సిద్ధిస్తు యోగతః. (సౌప్తికపర్వం 2.3) 

అధమకర్శ లైనా ఉత్తమకర్మ లైనా ఆ రెండింటిచే నిబద్ధములై ఒకప్పుడు జరుగు 
తూంటాయి; ఒకప్పుడు జరగవు. 

మేఘం పర్వతంమీద వర్శించినా ఫలం ఉండదు. అదే మేఘం దున్నిన నేలమీద 
వర్షిస్తే ఫలం కనబడుతుంది. 


దైవం అనుకూలంగా లేనివాని ఉత్భానము (ప్రయత్నము), ఉత్థానం లేని దైవము 
రెండూ కూడ వ్యర్థములే అవుతాయి. అన్ని కార్యాల విషయంలోనూ ఇంతే. 

దేవుడు బాగా వర్షించి నప్పుడు మానవుడు ప్రయత్నించి దున్నుతే విత్తనం అత్యధిక 
మైన ఫలం ఇస్తుంది. మనుష్యుడు సాధించే కార్యసిద్ధి ఈ విధంగానే ఉంటుంది. 


ఉత్తానం చాప్యదైవస్య హ్యనుత్థానం చ దైవతమ్‌, 

వ్యర్థం భవతి సర్వత్ర సమ్యక్‌ క్షేత్రే వినిశ్చయః. 

సువృష్టే చ యథా దేవే సమ్యక్‌ క్షేత్రే చ కర్షితే, 

బీజం మహాగుణం భూయాత్‌ తథా సిద్ధిర్హి మానుషీ. (సౌప్తికపర్వం 2.6,7) 

అందుచేత బుద్ధిమంతు లైన వాళ్లు దైవం అనుకూలంగా ఉందా లేదా అని 
చూచుకొని పురుషప్రయత్నం ప్రారంభిస్తారు. 

దైవసహాయం లేని మనుష్యప్రయత్నం, ఆ చేసేవాళ్లు ఎంత సమర్ధులైనా కూడ 
సిద్ధించదు. 


742 మహాభారతసారసంగ్రహము 


ఆత్మవిశ్వాసం లేని అలసులు పురుషప్రయత్నాన్ని నిందిస్తూంటారు. కాని 
బుద్ధిమంతులు వాళ్ల అభిప్రాయం అంగీకరించరు. 

సాధారణంగా చేసిన కర్మకు ఫలం లేకపోవటం అనేది ఉండదు. కర్మ చేయకపోతే 
మాత్రం దుఃఖం చూడవలసివస్తుంది. అందుచేత కర్మ మహాఫల మైనది. 

ప్రాయశో హి కృతం కర్మ నాఫలం దృశ్యతే భువి, 

అకృత్వా చ పునర్జుఃఖం, కర్మ పశ్యేన్మహాఫలమ్‌. (సౌప్తికపర్వం 2.13) 

పెద్దల సలహాలను తీసికొని పురుషప్రయత్నం చేసేవాడు తప్పక ఫలం పొందుతాడు. 
అసమర్హుడై, అవమానం చేస్తూ కేవలం రాగంవల్ల, కోధం వల్లా, భయంవల్లా, లోభంవల్తా, 
పెద్దల సలహాలు వినకుండా పనిచేసేవాడు, శీఘ్రంగా ఐశ్వర్యభ్రష్టు డవుతాడు. 

వృద్ధానాం వచనం [శ్రుత్వా యో౭_ భ్యుత్ధానం ప్రయోజయెత్‌, 

ఉత్ధానస్య ఫలం సమ్యక్‌ తదా స లభతే9_చిరాత్‌. 

రాగాత్‌ క్రోధాద్భయాల్లోభాద్యో౭_ర్థానీహతి మానవః, 

అనీశశ్చావమానీ చస శీఘ్రం (భ్రశ్యతే శ్రియః. (సౌప్తికపర్వం 2.23,24) 

దుర్యోధనుడు కేవలం ధనాధికారాల ఆశతో, దూరదృష్టి లేక, చెడ్డవాళ్ల ఆలోచనలు 
అనుసరిస్తూ, సద్దుణవంతు లైన పాండవులతో విరోధం తెచ్చుకొన్నాడు. 

ఆ పాపపురుషుణ్ణి అనుసరించి ఉన్నందుకు మనకు కూడ దారుణ మైన ఈ 
ఆపద వచ్చి పడింది. 

అనువర్తామహే యత్తు తం వయం పాపపూరుషమ్‌, 

అస్మానప్యనయస్తస్మాత్‌ ప్రాపోత యం దారుణో మహాన్‌. 

(సౌప్తికపర్వం 2.28) 

ఇప్పుడు మనం ఏమి చేస్తే బాగుంటుందో ఎంత ఆలోచించినా కూడ ఏమీ తోచడం 
లేదు. 

ఇప్పుడు మనం ధృతరాషుల్లీ, గాంధారినీ, విదురుణ్ణీ కూడ సంప్రదించి వా శ్లైలా 
చేయమంటే అలా చేయడం మంచిది.” 

కృపాచార్యుని మాటలు విని అశ్వత్థామ దుఃఖశోకాలతో నిండిన మనస్సుతో, ఆ 
మనస్సులోని క్రౌర్యానికి అనుగుణ మైన మాటలు మాటలాడాడు. 


మనిషి మనిషిలోను వేరు వేరు బుద్దు లుంటాయి. ఆ బుద్దులలో కలిగిన వేరు 
వేరు ఆలోచనలతో ప్రతీవాడూ సంతోషిస్తూంటాడు. 


సౌప్తికపర్వము 743 


పురుషే పురుషే బుద్ధిర్యా యా భవతి శోభనా, 

తుష్యన్తి చ పృథక్‌ సర్వే ప్రజ్ఞయా తే స్వయా స్వయా. (సౌప్తికపర్వం 3.3) 

ప్రతీవాడూ తాను అధికబుద్ధిమంతు డనుకొంటూంటాడు. ప్రతీవానికీ తానంటే 
ఇష్టం. అందుచేత తనను పొగుడుకొంటుంటాడు. 


సర్వో హి మన్యతే లోక ఆత్మానం బుద్ధిమత్తరమ్‌, 

సర్వస్యాత్మా బహుమతః సర్వాత్మానం ప్రశంసతి. (సౌప్తికపర్వం 8.4) 

ప్రతీవాడూ తన ఆలోచనను గూర్చి ఆహా ఎంత అద్భుత మైన ఆలోచన అని 
మురిసిపోతూంటాడు. దానితో ఆగిపోకుండా, తన బుద్ధిని ప్రశంసించుకొంటూ పరుల 
బుద్ధిని నిందిస్తూంటాడు. 

సర్వస్య హి స్వకా ప్రజ్ఞా సాధువాదే ప్రతిష్టితా, 

పరబుద్ధిం చ నిన్టన్తి స్వాం ప్రశంసన్తి చాసకృత్‌. (సౌప్తికపర్వం 3.5) 

అప్పుడప్పుడు ఇతరకారణా లన్నీ కలవడంచేత ఇద్దరి ఆలోచనలు కూడ కలుస్తాయి. 
అప్పుడు ఒకరి నొకరు ప్రశంసించుకొంటూ సంతోషిస్తూంటారు. 

కారణాన్తరయోగేన యోగే యేషాం సమా గతిః, 

అన్యోన్యేన చ తుష్యన్తి బహుమన్యన్తి చాసకృత్‌. (సౌప్తికపర్వం 3.6) 

ఆ మనిషి ఆలోచనే కాలాంతరంలో పూర్తిగా మారిపోయి అంతకు పూర్వం 
ఆలోచనలు కలిసినవాళ్ల మధ్యనే అప్పుడప్పుడు సంఘర్షణ లేర్పడుతూంటాయి. 

తస్యైవ తు మనుపష్యస్యసాసా బుద్ధిస్తదా తదా, 

కాలయోగే విపర్యాసం ప్రాప్యాన్యోన్యం విపద్యతే. (సౌప్తికపర్వం ౩3.7) 

చిత్తాలు, విశేషించి మానవుల చిత్తాలు, విచిత్రంగా ఉంటాయి. చిత్తం వికలం 
అయినప్పుడు అనేకవిధా లైన ఆలోచనలు పుడుతూంటాయి. 

విచిత్రత్వాత్తు చిత్తానాం మనుష్యాణాం విశేషతః, 

చిత్తవైక్షబ్యమాసాద్య సాసా బుద్ధిః ప్రజాయతే. (సౌప్తికపర్వం 8.8) 

నేర్చు గల వైద్యుడు వ్యాధిని గుర్తించి అది శాంతించడం కోసం చికిత్స చేసి నట్లు 


ఒక కార్యం సాధించడంకోసం కొందరు కొన్ని ఆలోచనలు చేస్తే, స్వంతమైన ఆలోచన 
లున్న కొందరు వాటి విషయంలో తప్పు పట్టుతూంటారు. 


744 మహాభారతసారసంగ్రహము 


ఒక మానవుని ఆలోచనే ఎల్లప్పుడూ ఒక విధంగా ఉండదు. మానవుడు 
యౌవనంలో ఉన్నప్పుడు ఒక విధ మైన ఆలోచనతో మోసపోతూంటాడు. మధ్యవయస్సులో 
ఆ ఆలోచన మారిపోతుంది; వార్థకంలో మరొక విధంగా ఉంటుంది. 


అన్యథా యౌవనే మర్త్యో బుద్దా భవతి మోహితః, 
మధ్యే _న్యథా జరాయాం తు సో9 న్యాం రోచయతే మతిమ్‌. 
(సౌప్తికపర్వం 83.11) 
కృతవర్శా! మహాఘోర మైన ఆపద వచ్చినప్పుడు, అత్యధిక మైన ఐశ్వర్యం లభించి 
నప్పుడూ బుద్ధిలో వికారాలు పుడుతూంటాయి. 
ప్రతీవాడు కూడ ఇది ఇలా చేయడం మంచిది అని నిశ్చయించుకొని మారణం 
మొదలైన పనులు చేస్తూంటారు. 


ఈ ఘోరమైన వ్యసనసమయంలో నాకే ఆలోచన పుట్టిందో చెపుతాను వినండి. 
(బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించి వాళ్లకు వేరు వేరు కర్మలు విధించాడు. 


బ్రాహ్మణునికి వేదాధ్యయనమూ, క్షత్రియునికి పరాక్రమమూ, వైశ్యునికి నేర్పు, 
శూద్రునికి సర్వవర్థానుకూలత్వము అను ధర్మాలు విధించాడు. 

నేను పవిత్ర మైన బ్రాహ్మణకులంలో పుట్టినా కూడ దౌర్భాగ్యవశంచేత ఈ క్షత్రియ 
ధర్మం అవలంబించాను. అందుచేత ఇన్ని అస్త్రాలు దగ్గర ఉంచుకొని, ఇంత శక్తిసామర్థ్వా 
లుంచుకొని నేను నా తండ్రిని అన్యాయంగా వధించిన శత్రువులను ఉపేక్షించజాలను. 
ఈ క్షతధర్మాన్ని అనుసరించి పాంచాలులను, పాండవులను ఈ రాత్రి చంపి నా తండ్రికీ, 
రాజుకీ, కర్ణాది మహావీరులకీ, నా బుణం తీర్చుకొంటాను. శత్రువులందరూ శిబిరాలలో 
నిర్భయంగా నిద్రిస్తూంటారు. వాళ్లని సంహరిస్తాను.” 

ఆ మాటలు విని కృపాచార్యులు - “రేపు ప్రాతకాలమునందే మనం ముగ్గురమూ 
కూడ వెళ్లి వాళ్లతో ప్రత్యక్షంగా యుద్ధం చేసి సంహరిద్దాం” అని ఎంత చెప్పినా అశ్వత్థామ 
తన పట్టు వీడలేదు. 

కృపాచార్యుడు అశ్వత్ధామతో “ఇంద్రియనిగ్రహం లేని బుద్ధిహీనునికి, తెలుసుకోవా 
లని ఎంత కోరిక ఉన్నా ధర్మార్థాలను గూర్చి బోధించడం శక్యం కాదు. 

అదే విధంగా ఎంత మేధావి యైనా, వినయం లేనివాడు, ధర్మార్థాలను గూర్చిన 
నిశ్చయాన్ని తెలిసికొనజాలడు. 


సౌప్తికపర్వము 745 


శూరు డైన జడుడు చిరకాలంపాటు పండితసహవాసం చేసినా కూడ గరిటె 
వంట పదార్దాల రుచులు తెలియజాల నట్లు, ధర్మాలు తెలుసుకొనజాలడు. 

చిరం హ్యపి జడః శూరః పణ్జితం పర్యుపాస్య హి, 

న స ధర్మాన్‌ విజానాతి దర్వీ సూపరసానివ. (సౌప్తికపర్వం 5.3) 

బుద్ధిమంతుడు చాల స్వల్పకాలం పండితసేవ చేసినా కూడ నాలుక సూపరసాన్ని 
గుర్తించి నట్లు ధర్మాలను శీఘ్రంగా తెలుసుకొనగలుగుతాడు. 

ముహూర్తమపి తం ప్రాజ్ఞః పబ్జితం పర్యుపాస్య హి, 

క్షిప్రం ధర్మాన్‌ విజానాతి జిహ్వా సూపరసానివ. (సౌప్తికపర్వం 5.4) 

మేధావి యైన, ఇంద్రియనిగ్రహవంతు డైన పురుషుడు, ఇతరులు చెప్పిన మంచి 
విషయాలను వినగోరుతూ అన్నిశాస్తాలను తెలుసుకోవాలి; తెలుసుకొన్నదానికి విరుద్ధంగా 
ప్రవర్తించకూడదు. 


ఎవరు చెప్పినా వినక అవమానించే పాపపురుషుడు కల్యాణకర మైన ఉపదేశాన్ని 
కాదని చాల పాపకర మైన కృత్యం ఆచరిస్తాడు. 


కూడా పదిమంది ఉన్నవానిని మిత్రులు పాపకార్యాలనుండి నివర్తింపచేస్తారు. 
అభివృద్ధి పొందవలసినవాడు నివర్తిస్తాడు, వినాశం పొందవలసినవాడు నివర్తించడు. 


నాథవన్తం తు సుహృదః ప్రతిషేధన్తి పాతకాత్‌, 

నివర్తతే తు లక్ష్మీవాన్‌ నాలక్ష్మీవాన్‌ నివర్తతే. (సౌప్తికపర్వం 5.7) 

అందుచేత, నాయనా! నువ్వు నిన్ను నీ వశంలో ఉంచుకొని చెప్పినట్లు చెయ్యి. 
అలా చేస్తే పశ్చాత్తాపం చెందవలసిన అవసరం రాదు. 


నిద్రపోతూన్నవాళ్లని వధించడం గర్జిత మైనది. పాంచాలు లందరూ శస్తాలు 
విడిచి హాయిగా నిద్రపోతున్నారు. అస్త్రధారులలో గ్రేష్ణుడవుగా పేరు గాంచిన నీవు ఇలాంటి 
నింద్య మైన పని చేయడం యుక్తం కాదు” అన్నాడు. 


అప్పుడు అశ్వత్థామ - మాతులా! నీవు చెప్పిన దంతా నిజమే. వాళ్లు ఈ నియమా 
లన్నీ వంద ముక్కలుగా బ్రద్దలుకొట్టివేశారు కదా? అలాంటప్పుడు మనం ఆ పనే చేస్తే 
తప్పేముంది. ఏ మైనా సరే నా తండ్రిని వాళ్లు ఆ విధంగా న్యస్తశస్తుడై ఉండగా చంపి 
నందుకు, రాజును అలా అవమానించినందుకు ఎంత పాప మైనా ప్రతిక్రియ చేసి 
తీరుతాను. ఈ పాపానికి నేను మళ్లీ జన్మలో పురుగుగానో, మిడతగానో పుట్టినా నాకు 
విచారం లేదు. 


746 మహాభారతసారసంగ్రహము 


పితృహన్తూనహం హత్వా పాజ్బాలాన్‌ నిశి సౌప్తికే, 
కామం కీటః పతజ్లో వా జన్మ ప్రాప్య భవామి వై. (సౌప్తికపర్వం 5.27) 


అన్నాడు. 

ఇలా పలికి అతడు రహస్యంగా లేచి రథానికి అశ్వాలను కడుతున్నాడు. అది 
చూచి వాళ్లిద్దరూ - “నువ్వు రథం ఎందుకు సిద్ధం చేసికొంటున్నావు? మన అందరికీ 
కర్తవ్య మైన కార్యం ఒక్కటే కదా? ను వ్వాక్కడివే ఎక్కడికి వెడుతున్నావు?” అని అడిగారు. 

“నేను ఈ రాత్రికి రాత్రే వెళ్లి ఆ ధృష్టద్యుమ్నుణ్లీ పాంచాలులనీ సంహరిస్తాను. 
వానిని నేను పశువును చంపి నట్లు చంపి యుద్ధంలో శస్త్రహతు లైన వీరులు వెళ్లే 
లోకాలకు వెళ్లకుండా చేస్తాను. మీ రిద్దరూ కూడ కవచాలు ధరించి ఆయుధాలతో నా 
వెనకనే రండి” అంటూ శత్రువుల శిబిరం వైపు వెళ్లాడు. వాళ్లిద్దరూ కూడ వెళ్లారు. 

కృప - కృతవర్శలు బైట నిలబడి ఉన్నారు. శిబిరద్వారం దగ్గర అశ్వత్థామకు 
అతిభయంకరమైన ఒక మహాభూతం కనబడింది. ఆ భూతం శిబిరాన్ని రక్షిస్తూన్నది. 
అనేకమైన బాహువులతో వివిధాయుధాలను ధరించి ఉన్న ఆ భూతం ఒంటి నిండా 
సర్పాలు తిరుగుతున్నాయి. వేయి నేత్రాలనుండి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. వాటి 
మధ్య శంఖచక్రగదాధరు లైన వందలకొలది వేలకొలది హృషీకేశులు ఆవిర్భవిస్తున్నారు. 
దాని రూపం వర్ణించడానికి శక్యం కాని రీతిలో ఉంది. 


అశ్వత్థామ ఏ మాత్రము భయపడక అనేక మైన శస్తాలు ఆ మహాభూతం మీద 
ప్రయోగించాడు. వాటి నన్నింటినీ ఆ భూతం మింగివేసింది. ఉన్న ఆయుధా లన్నీ 
అయిపోయాయి. 


ఆతనికి ఏమి చెయ్యాలో తోచలేదు. కృపాచార్యుని మాట విననందుకు పశ్చాత్తాపం 
చెందాడు. నేను ఇంతటి మహాపాపకార్యం చేయడానికి ఒడికట్టటంచేతనే ఈ ఆపదలో 
చిక్కుకొన్నాను అని అనుకొంటూ - “అన్ని ఆపదలనుండీ ఉద్ధరించేవాడు మహాదేవుడే 
కదా! ఆతనిని శరణువేడతాను” అని నిశ్చయించుకొన్నాడు. 


అశ్వత్థామ రథం దిగి నేలమీద నిలబడి భక్తిపూర్వకంగా శివుణ్ణి స్తుతించాడు. 
శివునికి సర్వభూతోపహారమూ, ఆత్మోపహారము చేస్తా నని అంటూ ఈ ఆపదనుండి 
గట్టెక్కించ మని ప్రార్థించాడు. 

అప్పు డాతని యోగబలంచేత ఆతని ఎదుట ఒక బంగారు వేది ఆవిర్భవించింది. 
దానిలో అగ్ని జ్వాలలు చెలరేగుతున్నాయి. ఆ వేదినుండి వివిధాకారాలతో, ఆయుధధారు 


సౌప్తికపర్వము 747 


లైన మహాగణాలు ఆవిర్భవించాయి. చూడగానే మూడులోకాలకు భయం కలిగించే ఆ 
మహాగణాలను చూచినా కూడ అశ్వత్థామ మనస్సులో ఈషన్నాత్రం కూడ భయం 
కలగలేదు. 

అప్పుడు అశ్వత్థామ ధనుర్చాణాద్యాయుధా లన్నీ ధరించి రుద్రుణ్ణి స్తుతిస్తూ తనను 
తానే ఆ మహాగ్నిలో హోమం చేస్తూ అగ్నిమధ్యంలో చేతు లెత్తి కూర్చున్నాడు. 

మహాదేవుడు ఆతనికి ప్రత్యక్షమై - “కృష్ణుడు పూర్వం, సత్యము, శౌచము, ఆర్జవము, 
త్యాగము, తపస్సు, నియమము, ఓర్పు, భక్తి, స్థిరత్వము, బుద్ధి, వాక్కు - వీటితో నన్ను 
యథాశాస్త్రంగా ఆరాధించాడు. అందుచేత నాకు కృష్ణునికంటె ఎక్కువ ఇష్టమైనవాడు 
మరొకడు లేడు. 

సత్యశౌచార్జవత్యాగైస్తపసా నియమేన చ, 

క్షాన్యా భక్యా చ ధృత్యా చ బుద్ధా చ వచసా తథా, 

యథావదహమారాద్ధః కృష్టేనాక్షిష్టకర్మణా, 

తస్మాదిష్టతమః కృష్ణాదన్యో మమన విద్యతే. (సౌప్తికపర్వం 7.62,63) 

నాయనా! నేను నీ భక్తిని తెలిసికొనడానికై, కృష్ణునికి సంమానం చేస్తూ ఈ 
పాంచాలులను రక్షిస్తూ అనేకమాయలు చేశాను. 

పాంచాలులను రక్షించడం ద్వారా నేను కృష్ణునికే సంమానం చేశాను. అయితే 
వీళ్లను ఇప్పుడు కాలం ఆక్రమించింది. ఇంక వీళ్లకి జీవితం లేదు. 

కృతస్తస్యైవ సంమానః పాజ్బాలాన్‌ రక్షతా మయా, 

అభిభూతాస్తు కాలేన నైషామద్యాస్తి జీవితమ్‌. (సౌప్తికపర్వం 7.65) 

ఇలా అంటూ మహాదేవుడు అశ్వత్థామలో ఆవేశించి ఆతనికి ఒక ఉత్తమమైన 
ఖడ్గం ఇచ్చాడు. 

అప్పుడు అశ్వత్థామ తేజస్సుతో జ్వలించాడు. వెంటనే యుద్దానికి వెళ్లాడు. వానితో 
అనేకభూతాలు ఇతరు లెవరికీ కనబడకుండా, శత్రుళిబిరానికి వెళ్లాయి. 


అశ్వత్థామ పాంచాలాదివీరులను సంహరించుట 
కృప - కృతవర్మలను శివిరద్వారంవద్ద నిలిపి, “మీరిద్దరూ తప్పించుకొని 
పోతూన్నవాళ్లని సంహరించండి. నేను శిబిరంలో వీరులను వధిస్తాను” అని చెప్పి అశ్వత్థామ 
ముందుగా ధృష్టద్యుమ్నుని శయనందగ్గరికి వెళ్లి పాదంతో తన్ని ఆతనిని లేపాడు. ఆతడు 


748 మహాభారతసారసంగ్రహము 


పైకి లేవబోతూండగా అట్లే క్రిందపడవేసి నలిపివేశాడు. గోళ్లతో చీల్చి, మోకాళ్ల తోను 
చేతులతోను, పొడిచి వధిస్తుండగా అతడు “ఆచార్యపుత్రా! నన్ను శస్త్రంతో వధించు; 
ఉత్తమలోకాలకి వెడతాను” అన్నాడు. కులపాంసనా! ఆచార్యుణ్సి చంపిన వాళ్లకు 
ఉత్తమలోకా లుండవు. అందుచేత నువ్వు శస్తవధకు తగవు. 

ఆచార్యఘాతినాం లోకాన సన్తి కులపాంసన, 

తస్మాచ్చస్తేణ నిధనం న త్వమర్హసి దుర్శతే. (సౌప్తికపర్వం 8.22) 
అని అంటూ వానిని కాళ్లతో చేతులతో కుమ్మి చంపివేశాడు. 

ధృష్టద్యుమ్నుని దగ్గరనే శయనించి ఉన్న ఉత్తమౌజస్సును, యుధామన్యుణ్ణీ కూడ 
లేపి అదే విధంగా చంపివేశాడు. ఎవడో రాక్షసుడు వచ్చి ఆక్రమిస్తున్నా డనుకొంటూ 
అందరూ హాహాకారాలు చేస్తున్నారు. కొందరు కళ్లు మూసుకొన్నారు. 


అతడు ఖడ్గంతో చాలమందిని సంహరించి రథారూఢుడై శరవర్శ్షంతో కొందరిని 
సంహరించాడు. ద్రౌపది కుమారులు, శిఖండి మొదలైనవీరులు ఆతనిపై బాణాలు 


కురిపించారు. వాళ్లందరినీ అనాయాసంగా సంహరించాడు. 


కౌరవపాండవుల మధ్య యుద్ధం ప్రారంభం అయిననాటినుండీ కూడ - నల్లగా, 
ఎజ్జిని వస్త్రం ధరించి, ఎజ్జని కళ్లతో, నోటితో, కాళరాత్రి గానం చేస్తూ నరులను, అశ్వాలను, 
కుంజరాలను, పాశాలతో కట్టి లాగికొనిపోతూన్నట్లు చాలమందికి కనబడింది. ఆ 
కాళరాత్రితో పాటు అశ్వత్థామ కూడ కనబడేవాడు. దైవహతు లైన వాళ్లనే ఇప్పుడు 
అశ్వత్థామ సంహరించాడు. 

తాంస్తు దైవహతాన్‌ పూర్వం పశ్చాద్‌ ద్రౌాణిర్య్యపాతయత్‌. (సౌప్తికపర్వం 8. 74) 

ఆనాడు కాళరాక్రిని, ఆ దృశ్యాన్నీ చూచిన వీరులు, ఆ దృశ్యాన్ని గుర్తుచేసికొని 
“అదే కదా ఇది” అనుకొన్నారు. 

తదనుస్మృత్య తే వీరా దర్శనం పూర్వకాలికమ్‌, 

ఇదం తదిత్యమన్యన్త దైవేనోపనిపీడితాః. (సౌప్తికపర్వం 8.75) 

ఈ విధంగా అశ్వత్థామ పాండవ సైన్యాన్నీ పాంచాలసైన్యాన్నీ కూడ పూర్తిగా నశింప 
చేసివేశాడు. వాళ్లలో చాలమంది నిద్రపోతున్నారు. కొందరు మెళకువ వచ్చినా కూడ 
ఏమి జరుగుతూన్నదో తెలియని స్థితిలో ఉన్నారు. అందరినీ కూడ సంహరించాడు. 


సౌప్తికపర్వము 749 


శిబిరం విడిచి పారిపోతూన్నవాళ్లను ద్వారంవద్ద ఉన్న కృప - కృతవర్శలు 
వధించారు. తెల్లవారే సరికి, ఆ శిబిరం, రాత్రి అశ్వత్థామ ప్రవేశించే సమయానికి ఏ 
విధంగా నిఃశబ్దంగా ఉందో ఆ విధంగా నిఃశబ్దం అయిపోయింది. 


యథైవ సంసుప్తజనే శిబిరే ప్రావిశన్నిశి, 
తథైవ హత్వా నిఃశబ్దే నిశ్చక్రామ నరర్షభః. (సౌప్తికపర్వం 8. 146) 


ఈ వృత్తాంతం అంతా వింటూన్న ధృతరాష్ట్రుడు - “నా పుత్రుని కే విధంగా నైనా 
విజయం కూర్చాలి అను దృఢసంకల్పం గల అశ్వత్థామ ఈ పని అప్పుడే చేయవచ్చు 
గదా; నా పుత్రుడు పడిపోయిన తరువాత ఎందుకు చేశాడు?” అని సంజయుణ్లి అడిగాడు. 


“రాజా! పాండవులూ, కృష్ణుడూ, సాత్యకీ అక్కడ లేకపోవడంచేత అశ్వత్థామ ఆనాడు 
ఈ పని చేయగలిగాడు. వాళ్లు అక్కడ ఉండి ఉంటే ఎవరు చంపగలరు” అన్నాడు 
సంజయుడు. 

అశ్వత్థామ శిబిరంనుండి బైటకు వచ్చి తాను చేసిన పని కృప - కృతవర్మలకు 
చెప్పి, “రాజు జీవించి ఉంటే ఈ విషయం ఆతనికి చెపుదాం” అని అంటూ వాళ్లతో 
కలిసి దుర్యోధనుని దగ్గరకు వెళ్లాడు. 


అక్కడ దయనీయస్థితిలో ఉన్న దుర్యోధనుని చూడగానే వాళ్లు ముగ్గురూ దుఃఖం 
ఆపుకొనలేకపోయారు. అశ్వత్థామ దుర్యోధనుని స్థితిని గూర్చి విలపిస్తూ - “దుర్యోధనా! 
క్షత్రియునకు లభించవలసిన అత్యుత్తమమైన గతిని పొందుతున్నావు. నేను నిన్ను గూర్చి 
దుఃఖించడం లేదు. దిక్కులేనివా రైపోయిన నీ తలిదండ్రులను గూర్చి ఎక్కువగా 
విచారిస్తున్నాను. 

“దుర్యోధనుడు నా శిష్యుడు; ఇతనితో సమానుడు గదాయుద్ధంలో మరొక లెవ్వరూ 
లేరు” అని అనేక పర్యాయాలు బలరాముడు సభలలో అంటూంటాడు. అలాంటి నీవు 
స్వర్గానికి చేరుతున్నావు. మేం ముగ్గురం మాత్రం ఇక్కడనే ఉండిపోతున్నాం. ఏమి చేస్తే 
మేం కూడ నీ వెనుకనే స్వర్గానికి రాకలుగుతామో అది మాకు కూడ చెప్పు. 

స్వర్గలోకంలో మా తండ్రిని కలిసి ధృష్టద్యుమ్బుణ్ణి నేను పశువును చంపి నట్లు 
చంపానని ఆయనకు చెప్పు. వారి వయఃక్రమానుసారం మా అభివాదనము వాళ్లకు 
తెలుపు. నీకంటే ముందుగానే స్వర్గం చేరిన రాజుల కందరికీ మా పక్షాన స్నేహపూర్వక 
అభినందనములు తెలుపు” అని అన్నాడు. 


750 మహాభారతసారసంగ్రహము 


“రాజా! సుఖకర మైన వృత్తాంతం వినడానికి జీవించి ఉన్నావు. పంచపాండవులు 
కృష్ణుడూ, సాత్యకీ ఈ ఏడుగురూ పాండవపక్షంలోనూ, మేం ముగ్గురమూ కౌరవ 
పక్షంలోనూ మిగిలి ఉన్నాము. మిగిలినవాళ్ల నందరినీ నేను రాత్రి శిబిరంలో ప్రవేశించి 
చంపివేశాను” అని కూడ అశ్వత్థామ దుర్యోధనునికి చెప్పాడు. 


ఆ మాట వినగానే దుర్యోధనుడు పరమానందభరితుడై - “అశ్వత్థామా! భీష్ముడు 
గాని, కర్ణుడు గాని, నీ తండ్రి కాని చేయజాలని పని నీవు, కృప - కృతవర్శలు చేశారు. 
క్షుద్రుడైన ఆ సేనాపతినీ శిఖండినీ చంపివేశావు. నే నిపుడు దేవేంద్రునివంటి వాడ నని 
అనుకొంటున్నాను. స్వస్తి. మీకు క్షేమం అగుగాక. మనం మళ్లీ స్వర్గంలో కలుద్దాం” అని 
అంటూ ప్రాణాలు విడచాడు. 


సంజయుడు యుద్ధవృత్తాంతం ఈ విధంగా అంతా యథాతథంగా ధృతరాష్షునికి 
చెప్పి - “రాజా! నీ పుత్రుడు స్వర్గస్థుడైన వెంటనే నాకు వ్యాసమహర్షి ఇచ్చిన దివ్యదృష్టి 
ఆగిపోయినది.” 

తవ పుత్రే గతే స్వర్గం శోకార్తస్య మమానఘు, 

బుషిదత్తం ప్రణష్టం తద్‌ దివ్యదర్శిత్వమద్య వై. (సౌప్తికపర్వం 9. 62) 


యుధిష్టిరుని విలాపం 

రాత్రి గడిచిన వెంటనే ధృష్టద్యుమ్నుని సారథి యుధిష్టిరుని దగ్గరకు వెళ్లి అశ్వత్సా 
మాదులు చేసిన సర్వసైన్యసంహారాన్ని యుధిష్టిరునకు తెలిపాడు. యుధిష్టిరుడు దుః 
ఖంతో నేలమీద పడిపోతూండగా, సాత్యకి, భీమాదులు ఆయనను పట్టుకొన్నారు. ఇంత 
శ్రమపడి సాధించిన విజయం చివరికి పెద్ద పరాజయమే అయినది కదా అని అతడు 
దుఃఖిస్తూ, పుత్రు లందరూ, సోదరులూ మరణించగా ఇపుడు ద్రౌపది ఏ మౌతుందో 
అని విచారిస్తూ ఆమెను తీసికొని రమ్మని నకులుణ్ణి పంపాడు. శిబిరంలోనికి వెళ్లి మృతుల 
నందరినీ చూచి దుఃఖంతో మూర్చపోయాడు. 


ద్రౌపది మృతులైన పుత్రులను, సోదరులను చూచి దీనంగా విలపిస్తూ - “నా 
పుత్రులను వధించిన ఆ దురాత్ముడు జీవించి ఉండకూడదు. అతనిని వధించే వరకు నే 
నిక్కడనే ప్రాయోపవేశం చేస్తాను” అని అంటూ - భీమునితో - “భీమా! మా అందరికీ 
నీవే రక్షకుడుగా ఉన్నావు. అశ్వత్థామను సంహరించి ఆతని శిరస్సుపై ఉన్న సహజమణిని 
నాకు చూపితేనే కాని నా మనస్సుకు శాంతి ఉండదు” అని పలికింది. 


సౌప్తికపర్వము 751 


వెంటనే భీముడు, నకులుడు సారథ్యం చేస్తూండగా రథం ఎక్కి అశ్వత్థామ వెళ్లిన 
వైపు వానిని అన్వేషిస్తూ వెళ్లాడు. 


అశ్వత్థామనుండి భీముణ్ణి రక్షించుకోవాలి అని కృష్ణుడు చెప్పుట 

భీమసేనుడు అశ్వత్థామను అన్వేషిస్తూ వెళ్లడం చూచి కృష్ణుడు యుధిష్టిరునితో - 
“రాజా! పుత్రశోకంతో బాధపడుతూన్న నీ సోదరుడు ఒక్కడే అశ్వత్థామను పట్టుకొనడం 
కోసం వెడుతున్నాడు. అందరు సోదరులలోకీ భీము డంటే నీకు చాల ఇష్టం. ఇపు 
డతడు కష్టసమయంలో ఉన్నాడు. అతనిని రక్షించుకో. 

భీమః ప్రియస్తే సర్వేభ్యో భ్రాతృభ్యో భరతర్షభ, 

తం కృచ్చగతమద్య త్వం కస్మాన్నాభుు పపద్యసే. (సౌప్తికపర్వం 12.3) 

అశ్వత్థామ చాల చపలచిత్తుడు. ఆత్మనిగ్రహం లేనివాడు. 

మహాత్ము డైన ద్రోణాచార్యుడు (బ్రహ్మశిరోనామకాస్త్రం సంతోషపూర్వకంగా 
అర్జునునికి ఉపదేశించాడు. 

అది చూచి అసూయాస్వభావ వంతు డైన, అశ్వత్థామ “నాకు కూడ ఈ అస్త్రం 
ఇయ్యి” అని తండ్రిని కోరాడు. అంతగా ఇష్టం లేకపోయినా ద్రోణాచార్యుడు; ఒకే ఒక 
కొడుకు కదా అని వానికి కూడ ఇచ్చాడు; ఎందువల్ల ననగా తన కుమారుడు చపల 
స్వభావం గలవాడు అను విషయం ఆయనకు తెలుసు. అందుచేత ఆయన “నాయనా! 
నువ్వు యుద్ధంలో ఎంతటి ఆపత్సమయంలో ఉన్నా కూడ ఈ అస్త్రాన్ని ఉపయోగించ 
కూడదు. విశేషించి మానవులమీద అసలే ప్రయోగించకూడదు” అని పుత్రునికి చెప్పాడు. 


కాలాంతరంలో కూడ ఒకనాడు [ద్రోణాచార్యుడు - “నువ్వు సత్పురుషులు సంచరించే 
మార్గంలో సంచరించవు” అని నిందించాడు. 


తండ్రి పలికిన ఆ అప్రియవాక్యం విని, అన్ని కల్యాణవిషయాలలో నిరాశుడై, 
శోకంతో భూమిసంచారం చేస్తూ ఒక మాటు ద్వారకకు వచ్చాడు. యాదవు లందరూ 
ఆతనిని సాదరంగా సత్మరించగా కొన్నాళ్లు అక్కడ ఉన్నాడు. 

ఒకనా డతడు నేను ఒంటరిగా ఉండగా నా వద్దకు వచ్చి “అగస్యునినుండి 
సంపాదించిన బ్రహ్మశిరోనామకాస్త్రం నాదగ్గర కూడ ఉంది. నేను అది నీకు ఇస్తాను; 
నీవు యుద్ధంలో విజయం చేకూర్చేదీ, సకలాస్తాలనూ మించినదీ అయిన నీ చక్రం నా 
కియ్యి” అని అన్నాడు. 


752 మహాభారతసారసంగ్రహము 


అప్పుడు నేను - “ఇదిగో నా ధనస్సు, ఇదిగో నా చక్రం. ఇదిగో నా గద. నీ కేది 
కావాలంటే అది తీసికో. నీవు నీ అస్త్రం నాకు ఇవ్వక్కర్లేదు” అన్నాను. 


చక్రం కావా లన్నాడు. తీసికో అన్నాడు. ఎగిరి గంతు వేసి అది తీసికోబోయాడు. 
ఎడమచేతితో దానిని కదల్పజాలక కుడిచేతితో ప్రయత్నించాడు. ఎంత ప్రయత్నించినా 
అది కదలకపోవడంతో అతడు అలిసిపోయి దానినుండి మనస్సు మరల్చుకొన్నాడు. 


అప్పుడు నేనాతనిని - “నాకు చాల కావలసిన మిత్రుడు, సాక్షాత్తు పరమేశ్వరునితో 
యుద్ధం చేసినవాడూ అయిన అర్జునుడు కూడ ఈ చక్రం ఇమ్మని ఎన్నడూ అడగలేదు; 
నేనూ రుక్మిణీ హిమవత్సర్వతప్రాంతంలో పన్నెండు సంవత్సరాలు తీవ్ర మైన తపస్సు 
చేయగా రుక్మిణి యందు ప్రద్యుమ్ను డను పేరుతో నా కుమారుడుగా జన్మించిన 
సనత్ముమారుడు అడగలేదు. బలరాముడు కూడ ఎన్నడూ అడగలేదు. గదుడు గాని, 
సాంబుడు గాని, ద్వారకానగరవాసులలో ఏ ఒక్కరూ గాని అడగలేదు. నువ్వు ఎవ్వరితో 
యుద్దం చెయ్యా లను కోరికతో దీనిని అడుగుతున్నావు?” అని అడిగాను. 

అప్పు డతడు - “కృష్ణా! నిన్ను పూజించి నీతోనే యుద్ధం చెయ్యా లని నాకు 
కోరిక ఉంది. నేను సర్వలోకాలకీ అజేయుణ్లి కావా లని నా ఆశ. సత్యం చెపుతున్నాను” 
అన్నాడు. ఇలా పలికి అతడు అనేక అశ్వరథాదులను రత్నాలను ఉపాయనంగా తీసికొని 
వెళ్లిపోయాడు. 


అతడు చాల తొందరపాటు మనిషి. దురాత్ముడు, చపలుడు, క్రూరుడు. బ్రహ్మ 
శిరోస్ర్రం తెలిసినవాడు. అతని బారినుండి భీముణ్ణి రక్షించుకోవాలి. 

స సంరమ్మీ దురాత్మా చ చపలః క్రూర ఏవచ, 

వేద చాస్త్రం (బ్రహ్మశిరస్తస్మాద్‌ రక్ష్యో వృకోదరః. (సౌప్తికపర్వం 12.41) 

ఇలా చెప్పి వాసుదేవుడు సర్వాయుధాలూ ఉన్న రథం ఎక్కి యుధిప్టిరార్డునులతో 
కలిసి భీమసేనుని వెనుకనే అతిశీఘ్రంగా వెళ్లాడు. అప్పటికే భీముడు గంగాతీరం చేరాడు. 
అక్కడ వేదవ్యాసాది మునులు, వాళ్లలో - ఒంటి నిండా నెయ్యి పూసుకొని దర్భవస్తాలు 
ధరించిన అశ్వత్థామ కనబడ్డారు. 

భీమసేనుణ్లీ, ఆతని వెనుకనే వస్తూన్న కృష్ణార్దునయుధిష్టిరులనూ చూడగానే 
కంగారుపడిపోయి అశ్వత్థామ ఒక ఇషీకాతృణం తీసికొని “లోకంలోని పాండవు లందరూ 
నశించెదరుగాకి అని సంకల్పించి, బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగించాడు. 


సౌప్తికపర్వము 753 


అది చూచి కృష్ణుడు తొందరపడుతూ, “అర్జునా! అర్జునా! నీకు ఆచార్యుడు ఇచ్చిన 
బ్రహ్మశిరోనామకాస్త్రం పని ఇప్పుడు వచ్చింది. నీకు, నీ సోదరులకూ క్షేమం కోరుతూ ఆ 
అస్త్రాన్ని ప్రయోగించు” అన్నాడు. 

అర్జునుడు వెంటనే ధనుర్చాణాలతో రథంనుంచి దిగి ముందుగా ఆచార్య పుత్రునికీ, 
తరువాత తనకూ తన సోదరు లందరికీ స్వస్తి అగుగాక అని అంటూ, దేవతలకీ, 
ఆచార్యులకీ నమస్మరించి, “అస్త్రం అస్త్రంచేత శమించుగాకి అని అంటూ ప్రయోగించాడు. 
రెండు అస్త్రాలు డీకొని ఆకాశంలో అగ్నిజ్వాలలు వ్యాపించాయి. భూతా లన్నీ భయా 
కంపితము లైపోయాయి. 


అది చూస్తూన్న వ్యాసనారదులు లోకాలను రక్షించడానికై వచ్చి ఎదుట నిలచి - 
“పూర్వకాలంలో కూడ వివిధాస్తాలలో నైపుణ్యం ఉన్న ఎందరో మహారథు లుండేవారు. 
వాళ్లలో ఎవ్వరూ కూడ ఈ అస్త్రం మానవులమీద ప్రయోగించలేదు. మీ రిద్దరూ ఇంతటి 
ఘోరకృత్యానికి ఎలా పాలుపడ్డారు!” అని అడిగారు. 


అగ్నితో సమాన మైన తేజస్సు గల ఆ మహర్షు లిద్దరినీ చూడగానే అర్జునుడు 
తాను ప్రయోగించిన శరాన్ని ఉపసంహరించి వా రిద్దరికీ నమస్కరిస్తూ - “అస్త్రం అస్త్రం 
చేత శమించుగాక” అని పలికి నేను అస్త్రం ప్రయోగించాను. ఈ పరమాస్రాన్ని ఉప 
సంహరిస్తున్నాను కదా; ఇపుడు ఈ పాపాత్ముడు అస్రతేజస్సుచేత మా అందరినీ 
కాల్చివేస్తాడు; మా క్షేమంకోసమూ, లోకక్షేమంకోసమూ ఏం చెయ్యాలో చెప్పండి” అని 
ప్రార్థిస్తూ అస్త్రాన్ని ఉపసంహరించాడు. 

అయితే అశ్వత్థామ ఆ అస్త్రాన్ని ఉపసంహరింపజాలక ఆ బుషులతో ఇలా అన్నాడు 
- “భీమసేనునికి భయపడి నేనీ అస్త్రం ప్రయోగించాను. ఇది పాండవుల నందరినీ 
వధించకుండా ఉండదు. నేను రోషంతో ఈ పాపకార్యం చేశాను.” 

అప్పుడు వ్యాసుడు - “అర్జునునికి ఈ (బ్రహ్మశిరోస్ర్రం తెలిసి కూడ ఎన్నడూ 
యుద్ధంలో నీ వినాశంకొరకు ప్రయోగించలేదు. ఇప్పుడు నీవు ప్రయోగించిన అస్త్రాన్ని 
శాంతింపచేయడంకోసం (ప్రయోగించాడు. ధనంజయు డేనాడూ క్షతధర్మంనుండి 
చలించలేదు. అలాంటి చిత్త స్థెర్యవంతుణ్ణి, సోదరులతో బంధువులతో సహా వధించా 
లని ఎలా అనుకొంటున్నావు? 

(ప్రయోగించిన (బ్రహ్మశిరోస్ర్రం ప్రత్యస్తంచేత ఉపసంహరించబడిన దేశంలో పన్నెండు 
సంవత్సరాలపాటు పర్జన్యుడు వర్షించడు. అందుచేతనే ప్రజాహితం కోరి అర్జునుడు 
శక్తి ఉన్నా కూడ ఈ అస్త్రాన్ని కొట్టడానికై ప్రత్యస్త్రం ప్రయోగించకుండా ఆగిపోయాడు. 


754 మహాభారతసారసంగ్రహము 


పాండవులను, రాష్టాన్నీ నిన్నూ కూడ రక్షించుకోవాలి. అందుచేత వెంటనే నీ 
అస్త్రం ఉపసంహరించు. పాండవులతో మైత్రీభావంతో ప్రవర్తించు. 


నీ శిరస్సుమీద ఉన్న ఈ మణిని వీళ్లకి ఇచ్చివేసి నీ ప్రాణాలు దక్కించుకో. 
మణిం చైవ ప్రయచ్చ్భాద్య యస్తే శిరసి తిష్టతి, 
ఏతదాదాయ తే ప్రాణాన్‌ ప్రతిదాస్యన్తి పాణ్ణవాః (సౌప్తికపర్వం 15.27) 


అన్నాడు. 

ఆ మాట విని అశ్వత్థామ - “పాండవులు ఏ రత్నాలు సంపాదించారో, కౌరవులు 
ఏ రత్నాలు సంపాదించారో వాటన్నిటికంటె శ్రేష్ట మైనది ఈ మణి. దీనిని ధరించి 
ఉన్నంతవరకు శస్తాలవల్ల, వ్యాధులవల్ల, ఆకలివల్లా భయం ఉండదు. దేవతలనుండి 
గాని, దానవులనుండి గాని, నాగులనుండి గాని, రాక్షసులనుండి గాని, తస్మరులనుండి 
గాని భయం ఉండదు. ఈ మణికి అంతటి వీర్యం ఉంది. ఇది ఏ విధంగాను కూడ 
విడవదగినది కాదు. అయినా కూడ పూజ్యుడ వైన నీవు చెప్పిన పని తప్పక చెయ్యాలి. 
ఇదిగో మణి - దీనిని ఇచ్చివేస్తున్నాను. ఇదిగో నేను. నన్ను కూడ వశం చేస్తున్నాను. 
అయితే ఈ ఇషీకమాత్రం పాందవేయుల గర్భాలను కొట్టివేస్తుంది. 


యత్తు మే భగవానాహ తన్మే కార్యమనన్తరమ్‌, 
అయం మణిరయం చాహమీషికా తు పతిష్యతి. (సౌప్తికపర్వం 15.31) 


పూజ్యుడా! ప్రయోగించిన ఈ అస్త్రాన్ని నేను ఉపసంహరించజాలను. అందుచేత 
దీనిని (పాండవులమీద కాకుండా) పాండవేయుల గర్భాలమీద ప్రయోగిస్తున్నాను. 

మహామునీ! నీవు చెప్పిన మాట ప్రకారం నేను చేయకుండా ఉండడం అనేది 
లేదు. 


న చ వాక్యం భగవతో న కరిష్యే మహామునే. (సౌప్తికపర్వం 15. 13) 


అన్నాడు. 
అప్పుడు వ్యాసుడు - “సరే! అలా చెయ్యి. మరో ఆలోచన ఏమీ చేయకు. దీనిని 
పాండవేయుల గర్భాలమీద ప్రయోగించి విరమించు” అన్నాడు. 


కృష్ణుడు అశ్వత్థామను శపించుట 
కృష్ణుడు అశ్వత్థామతో - “పూర్వం ఒకనాడు అర్జునుని కోడలు ఉపప్లావ్యంలో 
ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణు డామెను చూచి - కౌరవు లందరూ పరిక్షీణు లయిన (నశించిన) 


సౌప్తికపర్వము 755 


పిమ్మట నీకు పుత్రుడు కలుగుతాడు. అందుచేత నీ గర్భస్థశిశువు పరిక్షిత్వం పొందుతాడు 
- “'పరిక్షిత్‌ అవుతాడు. 

పరిక్షీణేషు కురుషు పుత్రస్తవ భవిష్యతి, 

ఏతదస్య పరిక్షిత్త్వం గర్భస్థస్య భవిష్యతి. (సౌప్తికపర్వం 16.3) 

అన్నాడు. ఆ సద్రాహ్మణుని వచనం సత్యం అవుతుంది. పరిక్షిత్‌ వీళ్ల వంశం 
నిలబెట్టిన పుత్రు డవుతాడు” అన్నాడు. 

ఆ మాట విన్న అశ్వత్థామ చాల తొందరపాటుతో - “కృష్ణా! నువ్వు పక్షపాత 
బుద్ధితో ఇలా మాట్లాడుతున్నావు. నా మాట మరొక విధంగా అవడానికి వీలులేదు. నా 
అస్త్రం నువ్వు ఎవని నైతే రక్షించా లని కోరుతున్నావో, ఉత్తరాగర్భస్టు డైన ఆ శిశువుమీద 
కూడ పడుతుంది” అన్నాడు. 

కృష్ణుడు అశ్వత్థామతో - “ఆ అస్త్రం అమోఘంగా ప్రసరిస్తుంది. మరణించిన ఆ 
గర్భానికి దీర్దాయువు లభిస్తుంది. 

నిన్నైతే అందరూ బాలఘాతి యైన పాపాత్యుణ్ణిగా చెప్పుకొంటారు. నువ్వు చేసిన 
పాపకర్మలకు ఫలం నీవు అనుభవిస్తావు” అని అంటూ - 

“నరాధమా! ఈ భూలోకంలో మూడు వేల సంవత్సరాల పాటు, మాటలాడడానికి 
కూడ ఎవరూ దొరకని నిర్ణనప్రదేశాలలో, అసహాయుడవై తిరుగుతావు. వివిధవ్యాధులతో 
నీ శరీరం దుర్గంధభరిత మై ఉంటుంది” అని శపించాడు. “పరిక్షిత్‌ కృపాచార్యునినుండి 
వేదాలు సర్వాస్త్రవిద్యలూ పొంది, ధర్మాత్ముడై అరవై సంవత్సరాలు నీవు చూస్తూండ గానే 
రాజ్యం పాలిస్తాడు. 

శస్త్రాగ్నిచేత దహింపబడిన ఆ శిశువును నేను బ్రతికిస్తాను; నా తపస్సు, సత్యమూ 
ఎంత వీర్యం కలవో చూడు” అని కూడ కృష్ణుడు అశ్వత్థామతో అన్నాడు. 

వ్యాసుడు అశ్వత్థామతో - “బ్రాహ్మణుడవై ఉండి కూడ, మమ్మల్ని కూడ అనాదరం 
చేసి నీ విలా ఘోర మైన పని చేశావు. కృష్ణుడు చెప్పినట్లే తప్పక జరుగుతుంది” అన్నాడు. 

అప్పుడు అశ్వత్థామ - “పూజ్యుడా! నేను నీతోపాటే పురుషులలో ఇక్కడ ఉంటాను. 
భగవంతు డైన పురుషోత్తముని వాక్కు సత్యం అగుగాక” అన్నాడు. 

సహైవ భవతా బ్రహ్మన్‌ స్థాస్యామి పురుషేష్విహ, 

సత్యవాగస్తు భగవానయం చ పురుషోత్తమః. (సౌప్తికపర్వం 16. 19) 

(ఈ శోకం భావం అంత స్పష్టంగా లేదు). 


756 మహాభారతసారసంగ్రహము 


ఆ విధంగా పలికి అతడు మణిని పాండవులకు ఇచ్చి, వాళ్లందరూ చూస్తూండగానే 
విమనస్ముడై వనంలోకి వెళ్లిపోయాడు. 


పాండవులు వ్యాసనారదుల అనువతి తీసికొని ప్రాయోపవేశం చేసి ఉన్న ద్రౌపది 
వద్దకు వెళ్లారు. యుధిష్టిరుని అనుమతితో భీము డా దివ్యమణి ద్రౌపది కిస్తూ ఇలా 
అన్నాడు. “భద్రే! లెమ్ము. నీ పుత్రులను వధించినవాని మణి ఇదిగో. క్షతియధర్మాన్ని 
స్మరించుము. 


కృష్ణుడు శమంకోసం కారవసభకు వెడుతూన్ననాడు నీవు ఆతనితో - “గోవిందా! 
రాజు శాంతిని కోరే పక్షంలో నాకు భర్తలు లేరు, పుత్రులు లేరు, సోదరులు లేరు, నువ్వు 
కూడా లేనట్లే” అని క్షాత్రధర్మానుకూల మైన మాటలు మాట్లాడావు కదా! అవి జ్ఞాపకం 
తెచ్చుకో. పాపాత్ము డైన దుర్యోధనుడు హతు డైనాడు. దుఃశాసనుని రుధిరం త్రాగాను. 
అన్ని విధాల పగ తీర్చుకొన్నాం. ద్రోణపుత్రుణ్ణి జయించి కూడ బ్రాహ్మణు డవడంవల్లా, 
గౌరవభావంవల్లా, వధించకుండా విడిచిపెట్టాం; ఆతని యశస్సు నశించింది; శరీరం 
మాత్రమే మిగిలింది. వాని మాణిక్యం తీసికొన్నాం, ఆయుధానికి దూరం చేశాం.” 


“నేను కేవలం పగ తీర్చుకోవా లని మాత్రమే అనుకొన్నాను. గురుపుత్రుడు నాకూ 
గురువే. ఈ మణిని రాజు శిరస్సుమీద ధరించాలి” అంది ద్రౌపది. 


అప్పుడు యుధిష్టిరుడు ఆ మణి గురూచ్చిష్టం అవడంచేతా, గురువు ఉపయోగించి 
విడచిన దవడంచేతా, ద్రౌపది మాట కాదనలేకపోవడంచేతా దానిని ధరించి చంద్రునితో 
కూడిన పర్వతం వలె ప్రకాశించాడు. 


పుత్రశోకార్త యైన ద్రౌపది లేచింది. 

యుధిష్టిరుడు కృష్ణుణ్ణి పరిష్వజించి - “కృష్ణా! ద్రుపదకుమారు లందరూ సర్వాస్త్ర 
విశారదు లైన మహావీరులు కదా? వాళ్లందరినీ ఒక్క అశ్వత్థామ ఎలా సంహరించ 
గలిగాడు?” అని ప్రశ్నించాడు. 

“అశ్వత్థామ మహాదేవుణ్ణి ప్రార్థించి ఆతని అనుగ్రహంచేత వీళ్లందరినీ సంహరించ 
కలిగాడు. మహాదేవుడు ప్రసన్ను డైతే అమరత్వాన్నీ ఇంద్రుణ్ణి కూడ జయించగలిగిన 
శక్తినీ ఇస్తాడు. 

యుధిష్టిరా! మహాదేవుని యథార్థస్వరూపం నాకు తెలుసు. ఆతడు పూర్వం ఎలాంటి 
అద్భుతమైన కర్మలు చేశాడో నాకు తెలుసు. 


సౌప్తికపర్వము 757 


వేదాహం హి మహాదేవం తత్త్వేన భరతర్షభ, 
యాని చాస్య పురాణాని కర్మాణి వివిధాని చ. (సౌప్తికపర్వం 17.6) 


ఈ జగత్తుయొక్క ఆదీ, మధ్యమూ, అంతమూ కూడ మహాదేవుడే. ఆయన (ప్రేరణనే 
అనుసరించి జగద్వవహారం అంతా జరుగుతూన్నది. 

ఆదిరేష హి భూతానాం మధ్యమన్తశ్చ భారత, 

విచేష్టతే జగచ్చేదం సర్వమస్యైవ కర్మణా. (సౌప్తికపర్వం 17.9) 

ఈ సంహారం అంతా ఆ మహాదేవుడు చేసినదే కాని అశ్వత్థామ చేసినది కాదు. 
అందుచేత మహాదేవుడు కావా లని చేసినదానిని గూర్చి నీవు ఏమీ విచారించవద్దు. 
ఆయన అనుగ్రహంచేత - ఇక ముందు చేయవలసిన పను లన్నీ చెయ్యి.” 

న తన్మనసి కర్తవ్యం న చ తద్‌ ద్రౌణినా కృతమ్‌, 

మహాదేవప్రసాదేన కురు కార్యమనన్తరమ్‌. (సౌప్తికపర్వం 18.26) 


అని కృష్ణుడు యుధిష్టిరునికి చెప్పాడు. 


శ్రీః 
ఓం స్వస్తి శ్రీగణేశాయ నమః 


ల్‌, 
ల్లి పర్వం 
కౌరవుల సర్వనాశాన్ని విన్న ధృతరాష్రుడు భీష్మాదుల మాట విననందుకు తనను 
తాను నిందించుకొంటూ పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. సంజయు డాతనిని 
ఓదార్చడానికి ప్రయత్నిస్తూ “ఇదంతా నీవు కావా లని తెచ్చిపెట్టుకొన్నదే” అని అన్నాడు. 
విదురుడు ధృతరాట్రునికి అనేకవిధాల ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తూ ఇలా 
అన్నాడు - “రాజా! నీయంతట నువ్వే ధైర్యం తెచ్చుకో; లెమ్ము. లోకం పోకడ ఇలాగే 
ఉంటుంది. 


ప్రోగు చేసికొనడం చివరికి క్షయానికే. పైపైకి లేవడం పడిపోవడానికే. కలయిక 
లన్నీ చివరికి విడిపోవడంలోనే ముగుస్తాయి. జీవితం ఏనాటి కైనా మరణంతోనే ముగిసి 
పోతుంది. 

సర్వే క్షయాన్హా నిచయాః పతనాన్తాః సముచ్చయాః, 

సంయోగా విప్రయోగాన్లా మరణాన్తం చ జీవితమ్‌. (స్త్రీ పర్వం 2.3) 


రాజా! యముడు శూరుణ్లీ తీసికొనిపోతాడు. భీరువునూ లాగికొనిపోతాడు. 
అలాంటప్పుడు క్షత్రియగ్రేష్ణులు యుద్ధం చేయకుండా ఎలా ఉంటారు? 


రాజా! యుద్ధం చేయనివాడు మరణిస్తాడు. యుద్ధం చేసినాకూడ ఒకడు 
మరణించడు. దాపురించిన కాలాన్ని ఎవ్వడూ దాటజాలడు. 

ప్రాణులు మొదట్లో లేవు; మధ్యకాలంలో కొంతకాలం ఉంటాయి. నశించిన తరవాత 
అవి ఉండవు. అలాంటప్పుడు ఎందుకు వీటికోసం ఈ ఏడ్చంతా? 

అభావాదీని భూతాని భావమధ్యాని భారత, 

అభావనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. (స్తీ పర్వం 2.6) 

రాజా! కాలం అన్ని భూతాలను కూడ లాగికొనిపోతూంటుంది. కాలానికి ఎవడు 
ఇష్టుడూ కాడు; ద్వేషపాత్రుడూ కాడు. 

కాలః కర్షతి భూతాని సర్వాణి వివిధాన్యుత, 

న కాలస్య ప్రియః కళశ్చిన్న ద్వేష్యః కురుసత్తమ. (ప్రీ పర్వం 2.8) 


(లూ 


పర్వము 759 


రాజా! యుద్ధంలో ప్రాణాలు విడచినవారిని గూర్చి నీవు విచారించకూడదు. మనకు 
శాస్త్రమే కనక ప్రమాణ మైతే వాళ్లందరూ ఉత్తమలోకాలు పొందారు. 


కనబడని స్థితినుండి వచ్చారు; మళ్లీ కనబడని స్థితికి వెళ్లిపోయారు. వీళ్లు నీకు 
సంబంధించినవాళ్లు కాదు; నువ్వు వాళ్లకు సంబంధించినవాడవు కాదు. (నీవు వాళ్ల 
కెవరో, నీకు వాళ్లెవరో). అందుకు ఏద్చెందుకు? 

అదర్భ్శనాదాపతితాః పునశ్చాదర్శనం గతాః, 

నైతే తవ న తేషాం త్వం తత్ర కా పరిదేవనా. (ప్రీ పర్వం 2.19) 

రాజా! రణంలో ప్రాణాలు విడచిన శూరులు స్వర్గానికి వెళ్లినట్లు గొప్ప గొప్ప 
దక్షిణ లిచ్చిన యజ్ఞాలచేత కాని, తపస్సులచేత కాని, విద్యచేతగాని వెళ్లజాలరు. 

ఈ సంసారాలలో వేలకొలది తలిదండ్రులను, వందలకొలది పుత్రులను భార్యలను 
అనుభవించాం. ఇప్పుడు వాళ్లు ఎవరివాళ్లుు మనం ఎవరివాళ్లం? 


మాతాపితృసహస్రాణి పుత్రదారశతాని చ, 

సంసారేష్వనుభూతాని కస్య తే కస్య వా వయమ్‌. (ప్రీ పర్వం 2.21) 

కాలం ప్రాణులను పక్వం చేస్తూంటుంది. కాలం ప్రజలను సంహరిస్తూంటుంది. 
అందరూ నిద్రపోతూంటే కాలం మెలకువతో ఉంటుంది. కాలాన్ని ఎవరూ అతిక్రమించ 
జాలరు. 

కాలః పచతి భూతాని కాలః సంహరతే ప్రజాః, 

కాలః సుప్తేషు జాగర్తి కాలో హి దురతిక్రమః. (స్తీ పర్వం 2.24) 

యౌవనం అనిత్య మైనది. జీవితం అనిత్య మైనది. ధనసంచయం (ప్రోగువేసికాన్న 
ధనం) అనిత్య మైనది. ఆరోగ్యం అనిత్య మైనది. ప్రియులతో సహవాసం అనిత్య మైనది. 
పండితు డైనవాడు వీటిమీద అత్యాసక్తి పెంచుకొనగూడదు. 

అనిత్యం యౌవనం రూపం జీవితం ద్రవ్యసంచయః, 

ఆరోగ్యం ప్రియసంవాసో గృద్ధేదేషు న పణ్ణితః, (ప్రీ పర్వం 2.25) 

మొత్తం దేశానికే వచ్చి పడిన ఆపదను గూర్చి ఒక్కడూ కూర్చుండి చింతించకూడదు. 
చివరికి అలా చింతించేవాడు మరణిస్తాడు; ఆ ఆపదమాత్రం తొలగదు. 

న జానపదికం దుఃఖమేకః శోచితుమర్హసి(తి), 

అప్యభావేన యుజ్యేత తచ్చాస్య న నివర్తతే. (ప్రీ పర్వం ౨.26) 


760 మహాభారతసారసంగ్రహము 


పరాక్రమం, అనగా దుఃఖాన్ని అధిగమించే మార్గం. అది కనబడితే, దుఃఖాన్ని 
గూర్చి విచారించకుండా, ప్రతిక్రియ చేసుకోవాలి. దానిని గూర్చి ఆలోచిస్తూ కూర్చున్నా 
అది పోదు, ఇంకా పెరుగుతుంది. 

అశోచన్‌ ప్రతికుర్వీత యది పశ్యేత్‌ పరాక్రమమ్‌, 

భైషజ్యమేతద్దుఃఖస్య యదేతన్నానుచిన్తయేత్‌. 

చిన్యమానం హిన వ్యేతి భూయశ్చాపి ప్రవర్ధతే. (ప్రీ పర్వం 2.927) 

అనిష్ట మైనవి వచ్చిపడినా, ప్రియమైనవి దూర మైనా అల్పబుద్దు లైన మానవులు 
మానస మైన దుఃఖంతో దహించుకొనిపోతూంటారు. 

మానస మైన దుఃఖాన్ని బుద్ధిబలంచేత తొలగించుకోవాలి. శారీరకదుఃఖాన్ని 
బెషధాలచేత నివారించుకోవాలి. తెలివి ఉన్నందుకు చూపవలసిన సామర్థ్యం ఇదే. 
అజ్ఞానుల వలె ప్రవర్తించకూడదు. 

ప్రజ్ఞయా మానసం దుఃఖం హన్యాచ్చ్భారీరమౌషధై:, 

ఏతద్విజ్ఞానసామర్థ్యం న బాలైః సమతామియాత్‌. (ప్రీ పర్వం 2.31) 

మానవుడు పూర్వం చేసిన కర్మ వానిని వదలదు. వాడు పడుకొన్నప్పుడు పక్కనే 
పడుక్కొంటుంది; నిల బడినప్పుడు అనుసరించి నిలబడుతుంది; పరిగెత్తుతూంటే కూడా 
పరుగెత్తుతుంది. 


శయానం చానుశేతే హి తిష్టన్తం చానుతిష్టతి, 

అనుధావతి ధావన్తం కర్మ పూర్వకృతం నరమ్‌. (ప్రీ పర్వం 2.32) 

ఎవడు ఏ యే శరీరంతో ఏ ఏ కర్మ చేస్తాడో అతడు ఆ యా శరీరంతో దాని 
ఫలం అనుభవిస్తాడు. 

తనకు తానే బంధువు; తనకు తానే శత్రువు. మంచిపని చేసినా, చెడ్డపని చేసినా 
తనకు తానే సాక్షి 

ఆత్మైవ హ్యాత్మనో బన్ఫురాత్మైవ రిపురాత్మనః, 

ఆత్మైవ హ్యాత్మనః సాక్షీ కృతస్యాపకృతస్య చ. (ప్రీ పర్వం 2.85) 

శుభకర్మచేత శుభఫలం లభిస్తుంది; అశుభకర్శచేత అశుభఫలం లభిస్తుంది. ఎప్పు 
డైనా ఎక్క డైనా కూడ చేసినదాని ఫలమే లభిస్తుంది కాని చేయనిదానికి లభించదు. 

రాజా! ఈ జగత్తును గూర్చి ఆలోచిస్తూంటే అంతా అశాశ్వతంగానే కనబడుతుంది. 
ఈ లోకం అరటిచెట్టువంటిది. ఒలిచిచూస్తే చివరికి మిగిలే సారం ఏమీ ఉండదు. 


(లూ 


పర్వము 761 


అశాశ్వతమిదం సర్వం చిన్యమానం నరర్షభ, 
కదలీసంనిభో లోకః సారో హ్యస్య న విద్యతే. (ప్రీ పర్వం 3.4) 


గొప్ప బుద్ధిమంతులు, మూఢులు, ధనవంతులు, దరిద్రులు - అందరూ శ్మశానంలో 
పడి మాంసం లేని, ఎముకలు మాత్రమే అధికంగా ఉన్న ప్రేగులు వ్రేలాడుతూన్న 
శరీరాలతో నిద్రపోతూన్నప్పుడు వాళ్ళను చూచేవాళ్లు వాళ్ల కులం గాని, రూపం గాని, 
ఇతరవిశేషాలు గాని తెలుసుకొనకలుగుతారా! అలాంటప్పుడు జనులు మోసపోయి 
అజ్ఞానంలోపడి ఎందుకు ఒకరితో ఒకరు పోటీపడుతూంటారో తెలియదు. 

యదా ప్రాజ్ఞాశ్చ మూఢాశ్చ ధనవన్లో౭ః_థ నిర్ధనాః 

సర్వే పితృవణం ప్రాప్య స్వపన్తి విగతజ్వరాః. 


నిర్మాం సైరస్థిభూయి స్టైర్గా తైః స్నాయునిబన్థనైః, 

కిం విశేషం ప్రపశ్యన్తి తత్ర తేషాం పరే జనాః, 

యేన ప్రత్యవగచ్చేయుః కులరూపవిశేషణమ్‌. 

కస్మాదన్యోన్యమిచ్చన్తి విప్రలబ్ధధియో నరాః. (ప్రీ పర్వం 3.46) 

జీర్ణవస్త్రము నైనా, జీర్ణం కాని వస్తా నైనా విడచి మరొక వస్త్రం ధరించినట్లే 
ప్రాణులు క్రొత్త క్రొత్త శరీరాలు ధరిస్తూంటాయి. 

ఒక్కొక్కప్పుడు మట్టి పాత్ర చక్రంమీద ఉన్నప్పుడే విడిపోతుంది. కొంచెం 
తయారయిన తరువాత ఒకటి పాడైపోతుంది. ఒకటి పూర్తిగా తయా రైన వెంటనే 
బ్రద్దలైపోతుంది. చక్రంమీదనుండి దానిని ఛేదించేటప్పుడు ఒకటి పాడైపోతుంది. దానిని 
క్రిందికి దింపుతున్నప్పుడు ఒకటి చెడిపోతుంది. దింపిన తరువాత ఒకటి చెడిపోతుంది. 
ఒకటి పచ్చిగా ఉండగానే పాడైపోతుంది. ఒకటి ఎండిన తరువాత బీటలు తీస్తుంది. 
ఒకటి కాల్చుతున్నప్పుడు బ్రద్దలై పోతుంది. ఒకటి ఆమనుండి దింపుతూన్నప్పుడు బద్దలై 
పోతుంది; ఒకటి దింపినతరువాత బ్రద్దలైపోతుంది. ఒకటి వాడుతూన్నప్పుడు బద్దలై 
పోతుంది. 


అదే విధంగా, రాజా! ప్రాణుల శరీరాలు గర్భంలో ఉండగానో, ప్రసవం అయిన 
తరవాతనో, ఒక రోజు తరవాతనో, అర్ధమాసం తరవాతనో, మాసం తరవాతనో, ఒక 
సంవత్సరంలోనో, రెండు సంవత్సరాలలోనో, యౌవనంలో ఉన్నప్పుడో, మధ్యవయస్సులో 
ఉన్నప్పుడో, వార్థక్యంలోనో నశిస్తూంటాయి. పూర్వకర్మానుసారం ప్రాణులు పుట్టవచ్చు 
పుట్టకపోవచ్చు. ఈ విధంగా లోకం సాంసిద్ధికం (ఒక అలవాటు (ప్రకారం నడిచేది) 
అయినప్పుడు విచారించడం ఎందుకు? 


762 మహాభారతసారసంగ్రహము 


ఒక ప్రాణి నీళ్లలో దిగి మునగడం తేలడం చేస్తూన్నట్లు ప్రాణులు సంసారంలో 
ఉన్మజ్ఞననిమజ్జనాలు చేస్తూంటాయి. 

ప్రతీ మానవుడూ కూడ కొన్నాళ్లు గర్భంలో ద్రవపదార్థరూపంలో ఉండి ఐదు 
మాసాలకు అవయవాలు ఏర్పడి, మరికొన్ని మాసాలకు గర్భంనుండి బైటపడతాడు. 
అనేకగ్రహబాధలు అనుభవించి పెద్ద యైన తరవాత రోగాలతో బాధపడతాడు. అనేక 
వ్యసనాలకు లోనవుతాడు. 


తక్కువ కులంవాళ్లను అసహ్యించుకొంటూ తాను ఉత్తమకులానికి చెందినవాడ 
నని సంతోషిస్తూంటాడు, దరిద్రులను అసహ్యించుకొంటూ ధనదర్పంతో నిండి ఉంటాడు. 


కులీనత్వే చ రమతే దుష్ములీనాన్‌ వికుత్సయన్‌, 

ధనదర్చేణ దృప్తశ్చ దరిద్రాన్‌ పరికుత్సయన్‌. (ప్రీ పర్వం 4.13) 

పరులు మూర్చు లంటాడు, తాను ఎట్టివాడో తెలిసికొనడు. ఇతరుల దోషాలను 
ఎత్తి చూపి ఆక్షేపిస్తూంటాడు. తనను తాను నిగ్రహించుకొనడానికి ప్రయత్నించడు. 

మూర్తానితి పరానాహ నాత్మానం సమవేక్షతే, 

దోషాన్‌ క్షిపతి చాన్యేషాం నాత్మానం శాస్తుమిచ్చతి. (ప్రీ పర్వం 4.14) 

భూమిలో పాతిపెట్టిన తరువాత అందరూ ఒకే విధంగా నిద్రపోతూంటారు. 
అలాంటప్పుడు ఈ అజ్ఞానులు ఒకళ్ల నొకళ్లు మోసగించుకొనడం కోసం ఎందుకు ప్రయత్ని 
స్తూంటారో తెలియదు. 

యదా సర్వే సమం న్యస్తా స్వపన్తి ధరణీతలే, 

కస్మాదన్యోన్యమిచ్చన్తి ప్రలబ్దుమిహ దుర్చుధాః. (ప్రీ పర్వం 4.18) 

విదురుడు ధృతరాషునికి ఇంకా బోధిస్తూ జగత్తు దారీ తెన్నూ తెలియని 
మహారణ్యంవంటి దని వర్ణించి చెప్పాడు. 


“అరణ్యంలో నివసిస్తూన్న ఒక బ్రాహ్మణుడు ఒకనాడు భయంకరమైన, అనేకమైన 
ఆకారాలు గల క్రూరమృగాలతో నిండిన వనంలో ప్రవేశించా డట. అది చూడగానే 
ఆతని గుండెజారిపోయింది. ఒడలు గగుర్పొడిచింది. ఎటువెళ్లాలో తోచక ఇటూ అటూ 
తిరుగుతున్నాడు. ఎక్కడైనా దారి దొరుకుతుందా అని చూస్తున్నాడు. దూరంగా వెళ్లలేక 
పోతున్నాడు, ఆ మృగాలు వీనిని విడిచేలా లేవు. 


(లూ 


పర్వము 763 


ఆ వనం చుట్టూ వల కప్పి నట్లు కనబడింది. భయంకర మైన ఆకారం గల ఒక 
ప్రీ చేతులతో ఆ వల కప్పుతూన్నది. ఆ మహావనంలో అంతటా ఐదు పడగల మహాస్పూలు, 
పర్వతాలవలె ఎత్తెన వృక్షాలు ఉన్నాయి. 


ఆ వనం మధ్యలో పెద్ద కూపం ఉంది. దాని చుట్టూ గట్టి తీగలు అల్లుకొనిపోయి 
ఉండడంచేత అది అక్కడ ఉన్నట్లు తెలియడంలేదు. తెలియక దానిలో పడి ఆ తీగలకు 
తగుల్మొని అతడు తలక్రిందుగా వ్రేలాడుతున్నాడు. 


ఆ కూపమధ్యంలో ఒక మహానాగం కూడ కనబడింది. 


కూపం బైట ఆరు ముఖాలతో పన్నెండు కాళ్లతో నల్లగాను తెల్లగాను ఒక ఏనుగ 
మెల్లగా కదులుతూన్నది. దాని చుట్టూ చెట్లూ తీగలూ కప్పి ఉన్నాయి. అనేక విధా లైన 
ఆకారాలు గల మధుకరాలు గల (తేనెపట్టులు) తేనె ధారలు స్రవింపచేస్తూండగా ఆ 
బ్రాహ్మణుడు ఆ ధారలు ఆస్వాదించడం ప్రారంభించాడు. అంతటి కష్టసమయంలోనూ 
కూడ ఆ మధుధారలు ఎంత తాగినా ఆతనికి తృప్తి కలగడంలేదు. ఆ కూపం దగ్గరనే 
ఉన్న వృక్షాన్ని నల్లగాను తెల్లగాను ఉన్న ఎలుకలు దొలుస్తున్నాయి. ఈ విధంగా అక్కడ 
(1) వనదుర్గం చివర భయంకరమృగాలు (2) ఉగ్రరూపం గల ప్రీ (3) కూపం లోపల 
పెద్ద నాగం (4) కూపపరిసరాలలో ఏనుగు, (5) పడుతుందేమో అనిపించే చెట్టు, (6) 
తేనెతో ప్రలోభపెట్టె మధుకరాలూ - ఈ విధంగా ఆరు భయా లున్నా కూడ ఆ (బ్రాహ్మణునికి 
జీవితం మీద ఆశ పోలేదు; నిర్వేదం కలగలేదు.” 


ఈ విధంగా చెప్పి విదురుడే ఇలా అన్నాడు. “రాజా! మోక్షవేత్తలు ఈ కథను 
ఉపమానంగా చెపుతారు. మహాసంసారమే ఆ దుర్గవనం. దానిలో ఉన్న క్రూరమృగాలు 
వ్యాధులు. భయంకర మైన ఆ ప్రీ వార్ధక్యం. కూపం శరీరం. దానిలో ఉన్న మహాసర్పం 
కాలం. కూపమధ్యంలో ఏ వల్లిని పట్టుకొని ఆ మానవుడు వ్రేలాడుతున్నాడో అది జీవితాశ. 
ఆరు ముఖాల ఏనుగు సంవత్సరం. దాని ముఖాలు బుతువు. పన్నెండు పాదాలు పన్నెండు 
మాసాలు. చెట్టును దొలుస్తూన్న ఎలుకలు రాత్రులు పగళ్లు. మధుకరాలు కామాలు. 
మధుధారలు కామరసాలు. ఈ విధంగా సంసారమే దుర్గమమైన మహావనం.” 

విదురుడు ధృతరాషునికి ఈ విధంగా ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తూండగానే 
ధృతరాష్టుడు స్పృహ తప్పి నేలమీద పడిపోయాడు. వ్యాసుడు, విదురుడు, ద్వారపాలకులు 
చేసిన ఉపచారాలకు అతడు లేచి పుత్రశోకంతో విలపించాడు. 

వ్యాసుడు ఆతనిని ఓదారుస్తూ - “ధృతరాషా! ఈ కౌరవవినాశనం కాలం ప్రభావం 
చేత, కేవలం నీ పుత్రుణ్ణి నిమిత్తంగా చేసికొని జరిగినది. దైవనిర్జీత మైనదానిని మానవులు 
మార్చజాలరు కదా? 


764 మహాభారతసారసంగ్రహము 


పూర్వం ఇంద్రసభలో జరిగిన వృత్తాంతం చెపుతున్నాను; విను. అది వింటే నీ 
మనస్సుకు కొంత స్టె్య్యం కలుగుతుంది. 


దేవసభలో నారదాదిదేవర్నులు, దేవతలూ కూర్చొని ఉన్నారు. అంతలో భూదేవి 
వచ్చి - “ఆనాడు బ్రహ్మసభలో మీరు చేస్తా నన్న నే చెప్పిన కార్యం సంగతి ఏమయింది? 
అది తొందరగా చెయ్యండి” అంది. ఆ మాట విని విష్ణువు నవ్వుతూ - “ధృతరాష్ట్రుని 
నూర్లురు పుత్రులలో జ్యేష్టుడైన దుర్యోధను డనేవాడు నీ పని చేస్తాడు. వాని మూలాన 
రాజు లందరూ కురుక్షేత్రంలో చేరి యుద్ధం చేస్తారు. దానితో నీ భారం తీరిపోతుంది; 
అందుచేత నువ్వు వెళ్లి లోకాలను ధరించు” అని భూదేవితో అన్నాడు. 


రాజా! లోకసంహారంకొరకై దుర్యోధనుడు కలిఅంశతో గాంధారి కడుపున పుట్టాడు. 
అతడు అమర్షవంతుడు; చపలుడు; క్రోధస్వభావుడు; చెడ్డ సాధనాలు కలవాడు. దైవవశం 
చేత వాని సోదరులు కూడ అలాంటి వాళ్లే పుట్టారు. ఆతని మేనమామ శకుని, ప్రియ 
మిత్రుడు కర్గుడు వీళ్లందరూ పృథివీనాశానికే పుట్టారు. 

రాజు ఎల్లాంటివా డైతే వాని సహచరులు కూడ అలాంటివాళ్లే అవుతారు. స్వామి 
ధార్మికు డైతే అధర్మం కూడ ధర్మం అవుతుంది. అనగా అధర్మం ఆచరించేవాడు కూడ 
ధర్మమే ఆచరిస్తాడు. స్వామియొక్క గుణదోషాలను పట్టె భృత్యు లుంటారు. అందులో 
సంశయం లేదు. 


యాద్భృశో జాయతే రాజా తాదృశోల_స్య జనో భవేత్‌, 

అధర్మో ధర్మతాం యాతి స్వామీ చేద్దార్మికో భవేత్‌, 

స్వామినో గుణదోషాభ్యాం భృత్యాః స్యుర్నాత్ర సంశయః. (ప్రీ పర్వం 8. 82,39) 

రాజా! దుష్టు డైన రాజును సేవించి నీ పుత్రు లందరూ మరణించారు. ఈ 
విషయం నారదునికి తెలుసు. 


నీ పుత్రు లందరూ తాము చేసిన తప్పు మూలానే నశించారు. పాండవుల అపరాధం 
స్వల్పంకూడ లేదు. నీవు ధైర్యం వహించి పాండవులతో (పేమభావంతో ఉంటూ జీవించు” 
అని ఉపదేశించాడు. 

ధృతరాష్ట్రుడు - “ద్విజోత్తమా! ఈ శోకంతో ఏమీ తెలియని స్థితిలో ఉన్నాను. 
ఇదంతా దేవతల సంకల్పంవల్ల జరిగిన దని నీవు అంటున్నావు గాన ఏదో విధంగా 
ప్రాణాలు ధరించి దుఃఖించకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను” అన్నాడు. 


వ్యాసుడు అంతర్థానం చెందాడు. 


(లూ 


పర్వము 765 


సంజయుడు వచ్చి ధృతరాష్షనితో “యుద్ధంలో మరణించిన నీ పుత్రపాత్రాదులకు 
ప్రేతకార్యాలు చేయించాలి” అన్నాడు. ఆ మాట వినగానే ధృతరాష్రుడు మళ్లీ మూర్చ 
చెందాడు. విదురుడు ఓదారుస్తూ - “ఇప్పుడు నీ కర్తవ్యం చెయ్యాలి కదా? దానిని 
విడవడానికి వీలులేదు” అన్నాడు. 


విదురుని మాటలు విని ధృతరాష్రుడు - “గాంధారిని, భరతవంశానికి చెందిన 
ప్రీల నందరినీ, కుంతిని శీఘ్రంగా తీసికొని రా” అని ఆజ్ఞాపించగా విదురుడు వాళ్ల 
నందరినీ తీసికొని వచ్చాడు. అతిదీనంగా ఆక్రందిస్తూన్న ఆ స్త్రీలతో కలిసి ధృతరాష్ట్రుడు 
యుద్ధభూమికి బయలుదేరాడు. 

ధృతరాష్ట్రుడు కౌరవస్తీలతో యుద్ధభూమికి వస్తున్నా డని తెలిసి యుధిష్టిరుడు 
సోదరులతోను, కృష్ణునితోను, ద్రౌపదితోను, ఇతరులతోను కలిసి ఎదురువెళ్లి తన పేరు 
చెప్పుతూ ధృతరాష్ట్రునికి పాదాభివందనం చేశాడు. ఇతరులు కూడ ఆ విధంగా ఆతనికి 
అభివాదనం చేశారు. శోకార్తు డైన ధృతరాష్రుడు, ఏ మాత్రమూ ప్రేమ లేకపోయినా 
ధర్మరాజును కౌగిలించుకొని ఓదార్చాడు. 


తరువాత దుష్టబుద్ధి గల ఆ ధృతరాష్ట్రుడు భీమసేనుని గూర్చి అడిగాడు. కృష్ణుడు 
ఆతని అభిప్రాయం ముందుగానే కనిపెట్టి ఉండడంచేత భీమసేనుణ్ణి చేతులతో వెనుకకు 
లాగి భీమసేనుని ఇనుప విగ్రహం ధృతరాషుని కిచ్చాడు. మహాబలశాలి యైన ఆ రాజు 
ఆ ఇనుప భీముణ్ణి పట్టుకొని, భీముడే అనుకొని కౌగలించుకొని బ్రద్దలైపోయే టట్లు 
చేశాడు. ఆ ఇనుపవిగ్రహాన్ని వక్షస్టలానికి గట్టిగా అదిమి పట్టి నొక్కడంచేత వక్షసలం 

Np ట ట Hp 

నలిగిపోగా, ముఖనుంచి రక్తం కార్పాడు. రక్తానికి తడిసి నేలమీద పడ్డాడు. పక్కనే ఉన్న 
సంజయుడు “అలా కాదు” అని అంటూ ఆతనిని ఓదారుస్తూన్నట్లు శాంతింపచేశాడు. 


ధృతరాష్రుడు కోపం విడచి శోకంతో 'హా హా భీమ” అని గట్టిగా అరచాడు. 


“రాజా! నీవు చంపినది భీమసేనుడు కాదు. నీవు విరగగొట్టినది ఇనుప ప్రతిమ. 
నీవు చాల కోపంతో ఉన్నా వని తెలిసి నేను భీముణ్ణి దూరంగా లాగివేశాను. నీ కుమారుడే 
చేయించిన ఇనుప భీమషప్రతిమను నీ కందించాను. రాజా! దుఃఖతప్త మైన మనస్సుతో 
నీవు ధర్మదూరుడవై భీమసేనుణ్ణి చంపాలనుకొంటున్నావు. రాజా! నువ్వు భీమసేనుణ్ణి 
సంహరించా లనుకొనడం యుక్తం కాదు. నీ పుత్రులు ఏ విధంగానూ కూడ జీవించరు 
కదా? శాంతిని గూర్చి మేం చేసిన దంతా అంగీకరించి శోకం విడిచిపెట్టు” అని కృష్ణుడు 
ధృతరాష్టునితో అన్నాడు. 


766 మహాభారతసారసంగ్రహము 


కృష్ణుడు ధృతరాష్రునితో ఇంకా ఇలా అన్నాడు. “రాజా! నీవు వేదాలు, అన్ని 
శాస్త్రాలు చదివావు. పురాణాలు విన్నావు. రాజధర్మాలు విన్నావు. ఇంతటి మహాపండితు 
డవై ఉండి భీముని విషయంలో ఇంత కోపం చూపుతున్నావు. ఆనాడు నేను చెప్పాను. 
భీష్మద్రోణులు, సంజయుడు, విదురుడు అందరూ చెప్పారు. నువ్వు వినలేదు. నీ పుత్రుని 
వశంలో ఉండి, నిన్ను నువ్వు అదుపులో ఉంచుకొనక అలా చేసి ఇప్పుడు, నీ అపరాధం 
మరిచిపోయి భీముణ్ణి చంపా లని ఎందు కనుకొంటున్నావు? 


అందుచేత కోపం నిగ్రహించుకో. నువ్వు చేసిన తప్పు పని జ్ఞాపకం తెచ్చుకో. 
పాంచాలిని సభకు లాగికొని వచ్చిన ఆ క్షుద్రుణ్ణి భీమసేనుడు, వైరం తీర్చుకొనడానికై 
వధించాడు. నీవు చేసిన తప్పులను, దురాత్ముడైన నీ పుత్రుడు చేసిన తప్పులను చూచుకో. 
ఏ అపరాధమూ చేయని పాండవులను త్యజించావు కదా! అది స్మరించు”. 

కృష్ణుని మాటలు విన్న ధృతరాష్ట్రుడు - “మాధవా! నువ్వు చెప్పినది సత్యమే. 
కేవలం పుత్రస్నేహంచేత నా ధైర్యం చలించింది. నువ్వు రక్షించడంచేత భీముడు నా 
బాహువుల మధ్య చిక్కలేదు. ఇది చాల మంచిది అయింది. 


ఇప్పుడు నా కోపం పూర్తిగా తొలగిపోయింది. మాధవా! ఇప్పుడు నేను భీముణ్ణి 
చూడాలని కోరుతున్నాను” అన్నాడు. 


తరువాత భీమ - అర్జున - నకుల - సహదేవులను కౌగలించుకొని వాళ్లను 
ఓదారుస్తూ వాళ్లతో మంచిమాటలు పలికాడు. 


గాంధారి పాండవులను శపింపబోగా వ్యాసుడు వారించుట 

పాండవులు, కృష్ణుడు ధృతరాష్రుని అనుమతి తీసికొని గాంధారిని చూడడానికై 
ఆమె దగ్గరకు వెళ్లారు. పుత్రశోకార్త యైన గాంధారి వాళ్లను శపించవలె నని అనుకొను 
చుండగా ఆ విషయం గ్రహించిన వ్యాసుడు వెంటనే వచ్చి గాంధారితో - “గాంధారీ! 
పాండవుల విషయంలో కోపించకుము; శాంతిని అవలంబించుము. నువ్వు ఏ మాట 
పలకపోతున్నావో దానిని నిగ్రహించు. నేను చెప్పే మాట విను. 


నీ కుమారుడు విజయం కోరుతూ పద్దెనిమిది రోజులూ కూడ నీ వద్దకు వచ్చి 
“తల్లీ శత్రువులతో జరుగు తూన్న యుద్ధంలో నాకు జయం కలిగే టట్లు ఆశీర్వదించు” 
అని అడుగుతూండేవాడు. ప్రతీరోజూ అతడు నీదగ్గరికి వచ్చి అలా కోరి నప్పుడల్లా 
నువ్వు “యతో ధర్మస్తతో జయః” అంటూండేదానవు కదా? గాంధారీ! ఆ విధంగా 
నువ్వు అన్న మాటే నువ్వు వ్యర్థ మయే టట్లు చేసికొనకుము. జరిగిన మహాయుద్ధంలో 


(లూ 


పర్వము 767 


పాండవులకు జయం లభించిం దంటే అందుకు కారణం ధర్మం వాళ్లలో అధికంగా 
ఉండడమే. 


జితం పాణ్డుసుతైర్యుద్ధే నూనం ధర్మ స్తతోత ధిక (ప్రీ పర్వం 14.17) 

పూర్వం అంత ఓర్పు కలదానవై ఉండి ఇప్పుడా ఓర్పు ఎందుకు కోల్పోతున్నావు? 
సత్యవాదినీ! ధర్మజ్ఞురాలా! అధర్మం విడిచిపెట్టు. ధర్మం ఎటుంటే జయం అటే ఉంటుంది. 
ఫ్‌ ధర్మాన్ని స్మరించి, నీవు అన్న మాటయే స్మరించి కోపం అణచివేసికో. ఈ విధంగా 
చేయవద్దు” అన్నాడు. 

అప్పుడు గాంధారి - “పూజ్యుడా! నాకు పాండవులమీద కోపం లేదు; వాళ్లు 
నశించా లని నేను కోరుకొనడం లేదు. పుత్రశోకంచేత నా మనస్సు వైకల్యం చెందిన 
ట్లయిపోయింది. 


పాండవులను కుంతి ఎలా రక్షిస్తుందో నేను కూడ వాళ్లను అలాగే రక్షించుకోవాలి. 
నువ్వు ఎలా రక్షిస్తున్నావో ధృతరాషుడు కూడ వాళ్లను అలాగే రక్షించాలి. 

దుర్యోధనుడు, శకుని, కర్ణుడు, దుఃశాసనుడు చేసిన అపరాధంచేత ఈ కురు 
వంశక్షయం జరిగింది. ఇందులో అర్జునుని తప్పుకాని, భీముని తప్పుకాని, నకులుని 
తప్పుకాని, సహదేవుని తప్పుకాని, యుధిష్టిరుని తప్పుకాని లేదు. 

కౌరవులు ఒకరి నొకరు ఆయుధాలతో పొడుచుకొని మరణించారు. దానివల్ల 
నాకేమీ మనస్సులో అప్రియం లేదు. 

భీముడు దుర్యోధనుణ్ణి యుద్దానికి రమ్మని పిలచి, అతడు ధర్మయుద్ధం చేస్తూండగా, 
తన కంటె అతడు ఎక్కువ నేర్చుగలవా దని తెలుసుకొని, కృష్ణుడు చూస్తూండగానే నాభి 
క్రింది భాగంలో ప్రహారం చేసి అన్యాయ్యంగా పడగొట్టాడు కదా! అదే నాకు ఇంతగా 


కోపం రావడానికి కారణం. 


శూరు లైనవాళ్లు, ధర్మజ్ఞ లైన మహాత్ములు విధించిన నియమాలను యుద్ధం 
చేస్తూన్నప్పుడు తమ ప్రాణాలు రక్షించుకొనడంకోసం విడిచిపెట్టడం యుక్తం కాదు కదా?” 
అంది. 

గాంధారి మాటలు విన్న భీమసేనుడు భయపడుతూ, అనునయపూర్వకంగా ఇలా 
అన్నాడు - “నేను ఆ సమయంలో నన్ను నేను రక్షించుకొనడంకోసం, ధర్మ మైనా 
అధర్మ మైనా కూడ ఆ విధంగా చేశాను. అందుకు నువ్వు నన్ను క్షమించాలి. ఎందువల్ల 


768 మహాభారతసారసంగ్రహము 


ననగా - మహాబలశాలి యైన నీ పుత్రుణ్ణి ఎవరూ కూడ ధర్మసంమత మైన యుద్ధం 
చేసి ఓడించజాలరు. అందుచేత నేను అలా విషమంగా చేశాను. 


పూర్వం అతడు యుధిష్టిరుణ్ణ్ఞి అధర్మపూర్వకంగానే జూదంలో ఓడించి ఎల్ల వేళలా 
మమ్మల్ని అవమానించాడు. అందుచేత నేను విషమంగా చేశాను. 


సైన్యం అంతా నశించగా మిగిలిన ఈ ఒక్కడూ నన్ను వధించి రాజ్యం లాగికొన 
కూడదు అను ఉద్దేశ్యంతో నే నలా చేశాను. 

ఆనాడు నీ కుమారుడు రజస్వలయై ఏకవస్తం ధరించి ఉన్న రాజపుత్రి యైన 
పాంచాలిని ఏ మన్నాడో నీకు తెలుసును. 


సుయోధనుణ్ణి నిగ్రహించకుండా నిష్మంటక మైన రాజ్యాన్ని పాలించడం అనేది 
అసంభావ్యం. అందుచేత నే నలా చేశాను. 


ఆ రోజున నీ పుత్రుడు సభామధ్యలో ద్రౌపదికి తన ఎడమ తొడ చూపించి మాకు 
చాల అప్రియ మైన పని చేశాడు. దురాచారు డైన నీ పుత్రుణ్ణి ఆనాడే మేం వధించవలసి 
ఉంది. ధర్మరాజు ఆజ్ఞచేత మేం ఆనాడు అనుకొన్న మాటకు కట్టుబడి ఉండిపోయాం. 

రాజ్జీ! నీ పుత్రుడు గొప్ప వైరాన్ని రగుల్కొల్పాడు. మమ్మల్ని నిత్యమూ అనేక 
క్లేశాల పాలు చేశాడు. అందుచేత నే నలా చేశాను. 

దుర్యోధనుణ్ణి యుద్ధంలో వధించి మేం వైరం ఒద్దు చేరుకొన్నాం. యుధిష్టిరునికి 
రాజ్యం లభించింది. మా కోపం చల్లారింది.” 

ఆ మాటలు విని గాంధారి - “నాయనా! నా కుమారుడు నీవు చెప్పిన వన్నీ 
చేశాడు. వాని వధ మాట ఎలా గున్నా - నువ్వు దుఃశాసనుని రక్తం త్రాగావు కదా! ఆ 
పని చాల ఘోర మైనది; సత్పురుషులు నిందించేది, అనార్యు లైన జనులు చేసేది. 
వృకోదరా! అలాంటి క్రూరమైన కర్మ చేశావు; అది అయుక్త మైనది” అంది. 


ఆమాట విని భీముడు - “అమ్మా! ఎవ్వరూ ఇతరుల రక్తం కూడ త్రాగకూడదు! 
ఇంక తన రక్తం మాట చెప్పాలా! తా నెంతో భ్రాత కూడ అంతే. భేదం ఏమీ లేదు. 


ఆ రక్తం నా పెదవులు దంతాలు దాటలేదు. దానిని గూర్చి నీవు దుఃఖించకు. ఈ 
సత్యం యమధర్మరాజుకు తెలుసు. కేవలం నా చేతుల నిండా రక్తం పూసుకొన్నాను. 

రుధిరం న వ్యతిక్రామద్‌ దనోష్టం మే8_మృ మా శుచః, 

వైవస్వతస్తు తద్‌ వేద హస్తా మే రుధిరోక్షితౌ. (స్తీ పర్వం 15.16) 


(లూ 


పర్వము 769 


వృషసేనుడు నకులుని అశ్వాలను చంపివేయగా దుర్యోధనుడూ, సోదరులు 
సంతోషంతో కేరింతాలు కొడుతూంటే వాళ్లని భయపెట్టడంకోసం అలా రక్తం త్రాగుతున్నట్లు 
అభినయించాను. 

ద్యూతసమయంలో ద్రౌపది జుట్టు దుఃశాసనుడు పట్టుకొన్నప్పుడు నే నన్న మాటలు 
నా మనస్సులో ఉండడంచేత నే నలా చేశాను. అలా చేయకపోతే, ప్రతిజ్ఞను నిలబెట్టు 
కొనక క్ష్మత్రధర్మంనుండి (బ్రష్టుణ్ణి అయిపోతాను కదా? అందుచేత నువ్వు నన్ను తప్పు 
పట్టవలసిన పని లేదు. 


నువ్వు పూర్వం, ఏ అపకారమూ చేయని మా విషయంలో ఆ విధంగా ప్రవర్తించిన 
పుత్రులను అదుపులో పెట్టుకొనకుండా ఉండి, ఈనాడు మాలో దోషాలను ఎంచడం 
యుక్తం కాదు.” 

అనిగృ్భహ్య పురా పుత్రానస్మాస్వనపకారిషు, 

అధునా కిం ను దోషేణ పరిశజ్కితుమర్హసి. (ప్రీ పర్వం 15.20) 

ఆ మాటలు విని గాంధారి - “నాయనా! వృద్దు డైన ఈ రాజు నూర్గురు పుత్రులనూ 
కూడ చంపివేశావు. స్వల్పాపరాధం చేసిన ఒక్క పుత్రుణ్ణెనా విడిచిపెడితే అతడు మాకు 
సహాయంగా ఉండేవాడు. నీవు అందరినీ సంహరించినా కూడ ధర్మం ఆచరిస్తే నాకు 
ఈ దుఃఖం కూడ కలిగి ఉండేది కాదు” అని అంటూ యుధిష్టిరు దెక్కడ? అని అడిగింది. 


ఆ మాట విని యుధిష్టిరుడు అంజలి ఘటించి, వణికిపోతూ - “దేవీ! నీ పుత్రులను 
వధించిన పాపాత్ముడ నైన యుధిష్టిరుడను నేనే, ఇక్కడ ఉన్నాను. ఇంతమంది బంధువులను 
మిత్రులను పెద్దలను సంహరించిన తరువాత నా కిపుడు జీవితంమీద స్పృహ లేదు” 
అంటూ దగ్గరికి వచ్చిన ఆతనితో గాంధారి ఏమీ మాటలాడలేదు. అతడు వంగి నమస్మారం 
చేయబోతూండగా ఆమె చూపు కళ్లకు కట్టినగంతల అడుగుభాగనుండి ఆతని పాదాలమీద 
ప్రసరించింది. వెంటనే చాల అందంగా ఉండే ఆతని పాదాల గోళ్లు మాడిపోయి పిప్పిగోళ్ల 
లాగ అయిపోయాయి. 


అది చూచి అర్జునుడు కృష్ణుని వెనుకకు వెళ్లి దాగుకొన్నాడు. ఈ విధంగా ఇటూ 
అటూ కదులుతూ కంగారుపడుతూన్న వాళ్లను గాంధారి తల్లి వలె ఓదార్చింది. 


అప్పు డామె అనుమతితో పాండవులు వీరమాతయైన కుంతి దగ్గరికి వెళ్లారు. 
చాల కాలానికి కనబడిన వాళ్లను చూచి కుంతి కొంగు ముఖానికి అడ్డుపెట్టుకొని ఏద్చింది. 
గాయాలతో నిండిన వాళ్లందరి దేహాలూ ప్రేమపూర్వకంగా నిమురుతూ పుత్రశోకంతో 
నేలమీద పడి యున్న ద్రౌపదిని ఓదార్చింది. 


770 మహాభారతసారసంగ్రహము 


ఆమెను ఓదారుస్తూ పుత్రులతో కూడ ఆమెను గాంధారి దగ్గరికి తీసికొని వెళ్లింది. 
అప్పుడు గాంధారి - “పుత్రీ! ఇలా శోకించకు. నేను కూడ ఎంత దుఃఖంతో ఉన్నానో 
చూడు. కాలవిపర్యాసంచేతనే ఈ లోకవినాశం వచ్చి పడింది. 

కృష్ణుని సంధిప్రయత్నం విఫలమై నప్పుడు విదురుడు పలికిన మాటయే సత్య 
మైనది. యుద్ధంలో మరణించిన పుత్రులను గూర్చి విచారించకూడదు. 

మన మిద్దరమూ ఒకే స్థితిలో ఉన్నాం. మనల్ని ఓదార్చేవా శ్లైవరు? నా అపరాధం 
చేతనే ఈ కులం అంతా నశించింది. 


యథైవాహం తథైవ త్వం కో నావాశ్వాసయిప్యతి, 


మమైవ హ్యపరాధేన కులమగ్ర్యం వినాశితమ్‌. (ప్రీ పర్వం 15. 44) 
స్త్రీల విలాపాలు 


వ్యాసుని అనుమతితో పాండవులు ధృతరాషుణ్ణి, యుద్ధంలో మరణించిన వీరుల 
స్త్రీలను తీసికొని, కృష్ణుణ్ణి ఎదుట ఉంచుకొని మరణించిన ఆ యా వీరుల దేహాలు పడి 
ఉన్న రణభూమికి వెళ్లారు. ప్రీలందరూ తమ తమ భర్తల, బంధువుల దేహాలను గుర్తించి 
అనేకవిధాల విలపిస్తున్నారు. 

మహాపతివ్రత యైన గాంధారి వ్యాసు డిచ్చిన దివ్యదృష్టితో దూరంగా ఉన్నవాటినీ, 
ఉన్న వాళ్లనూ చూస్తూ, విలాపాలు వింటూ కృష్ణునితో తన దుఃఖా న్నంతనీ వెళ్లబోసు 
కున్నది. 

ఒక్కొక వీరుని వద్దకు వెళ్లి విలపిస్తూన్న ఆతని భార్యను చూపుతూ - “కృష్ణా! 
చూచావా ఈమె ఎలా విలపిస్తూన్నదో, ఆమె ఎలా విలపిస్తున్నదో! నా ఈ కుమారు డెలా 
నేలమీద పడి ఉన్నాడో, అత డెలా పడి ఉన్నాడో” అని కృష్ణునితో అంటూ దుఃఖించింది. 


వీరశయనంమీద శయనించి యున్న దుర్యోధనుని దేహం చుట్టూ మూగి 
విలపిస్తూన్న ఆతని భార్యలను చూపుతూ ఆమె కృష్ణునితో - 

“కృష్ణా! ఈ యుద్ధం ప్రారంభం అయినప్పుడు దుర్యోధనుడు నా దగ్గరికి వచ్చి 
నమస్మరించి “అమ్మా! యుద్ధం ప్రారంభం కాబోతూన్నది. నాకు జయం కలగా లని 
ఆశీర్వదించు” అన్నప్పుడు రాబోయే ఆపదను గూర్చి తెలిసిన నేను - “పుత్రా! ఎక్కడ 
ధర్మం ఉంటుందో అక్కడ జయం ఉంటుంది. నువ్వు ఏ విధమైన పొరబాటు చేయకుండా 
యుద్ధం చేస్తావు కదా? శస్త్రంచేత జయింపబడే లోకాలు నీకు తప్పక లభిస్తాయి” అని 
అన్నాను. 


(లూ 


పర్వము 771 


నా కిప్పుడు ఇతనిని గూర్చి శోకం లేదు. నా శోకం అంతా ఇలాంటి దీనస్థితిలో 
ఉన్న ధృతరాష్రుణ్ణి గూర్చియే” అని అంటూ విలపించింది. 

తరువాత దుఃశాసనుని చూపుతూ - “కృష్ణా! చూడు, వీని భార్యలు జుట్టు విరబోసి 
కొని వీని దేహం చుట్టూ జేరి ఎలా విలపిస్తున్నారో! ఇతడు దుర్యోధనుణ్ణి, కర్షుణ్జీ, 
సంతోషపెట్టడానికై ద్యూతసమయంలో “పాంచాలీ! నిన్ను జూదంలో జయించుకొన్నాము. 
నువ్వూ స్‌ భర్తలూ కూడ ఇప్పుడు మాకు దాసు లయ్యారు” అన్నప్పుడు ఆ విషయం 
తెలిసి నేను దుర్యోధనునితో - “పుత్రా! నీ మేనమామ యైన ఈ శకుని చాల దుర్చుద్ధి 
కలవాడు; కలహప్రియుడు; మృత్యుపాశాలచేత బద్దుడై ఉన్నాడు. వీని విషయం పూర్తిగా 
తెలుసుకో; వీనిని దూరంగా ఉంచు”. 

మృత్యుపాశపరిక్షిప్తం శకునిం పుత్ర వర్ణయ, 

నిబోధైనం సుదుర్చుద్ధిం మాతులం కలహప్రియమ్‌. (ప్రీ పర్వం 18.23) 

వీనిని వెంటనే విడిచిపెట్టి పాండవులతో శమం కుదుర్చుకో. దుర్చుద్ధీ! భీమసేనుణ్ణి 
ఏనుగును కొరవులతో పీడించి నట్లు, మాట లనే నారాచబాణాలతో పొడుస్తున్నారు 
మీరు! ఇతడు ఎలా పగపడతాడో మీకు తెలియడం లేదు” అని చెప్పాను. నే ననుకొన్నట్లై 
భీమసేనుడు వీనిని సింహం మదగజాన్ని చంపి నట్లు చంపివేశాడు” అంది. 


ఉత్తర మొద లైన విరాటస్ర్తీల విలాపాలు కూడ వింటూ గాంధారి చలించిపోయింది. 
అర్జునుడు చేదించగా పడి ఉన్న భూరిశ్రవుని భుజం ఒడిలో పెట్టుకొని ఆతని స్రీలు 
అనేకవిధాల విలపించారు. 

“ఈ భుజమే కదా అనేకశూరులను సంహరించి మిత్రులకు అభయం ఇచ్చినది. 
వేలకొలది గోవులు దానం చేసింది. క్షత్రియులను అంత మొందించింది! 

వడ్డాణం లాగేదీ, పీనస్తనమర్దనం చేసేదీ, నాభి - ఊరు - జఘన ప్రదేశాలను 
స్ప ఎ్రశించేదీ, సీవిసి (వస్త్రబంధాన్ని) శిథిలం చేసేదీ - ఈ భుజమే కదా! 

అయం స హన్నా శూరాణాం మిత్రాణామభయప్రద, 

ప్రదాతా గోసహగ్రాణాం క్షతియాన్తకరః కరః. 

అయం స రసనోత్మర్నీ పీనస్తనవిమర్దనః, 

నాభ్యూరుజఘనస్పర్శీ నీవీవిస్రంసనః కరః. (ప్రీ పర్వం 24.17,18) 

(పై శోకంలో కరుణ - శృంగారాల కలయిక ఉన్న దని ఆలంకారికు 


లుదాహరించారు) 


772 మహాభారతసారసంగ్రహము 


ఈ విధంగా నేలమీద పడి ఉన్న ఎందరో మహావీరుల దేహాలు చూస్తూ, ఆ 
దేహాల చుట్టూ చేరి విలపిస్తూన్న (స్త్రీల రోదనధ్వనులను వింటూ గాంధారి 
ఉండబట్టలేకపోయింది. అంతవరకు శాంతించిన ఆమె కోపం మళ్లీ ఒక్కమాటు భగ్గుమంది. 
ఇపు డా కోపం కృష్ణుని వైపు మళ్లింది. 

అంతవరకు కృష్ణునితో చాల గౌరవభావంతో మాట్లాడుతూ తన మనస్సులోని 
కష్టా లస్సీ భావా లన్నీ చెప్పుకొంటూన్న ఆమె మానసికస్థితి హఠాత్తుగా మారిపోయి 
ఆమె కృష్ణునితో చాల పరుషంగా ఇలా అంది- 

“కృష్ణా! ఈ వినాశాని కంతకీ నువ్వే కారణం. నువ్వు చూస్తూ ఉపేక్షాభావంతో 
కూర్చుండడంవల్లనే పాండవులూ, కౌరవులూ ఇలా నశించారు. నువ్వు శక్తుడవు; చెప్పిన 
మాట వినే చాలమంది భృత్యు లున్నవాడవు; మంచి బలం కలవాడవు; కావా లనే నీవు 
ఉపేక్షించి ఈ వినాశం అంతా జరిపించావు. 


పతిశుశూష చేయడంచేత ఏ తపస్సు నేను సంపాదించానో ఆ తపస్సు బలంతో 
నిన్ను శపిస్తున్నాను - జ్ఞాతు లైన కౌరవులు పాండవులూ ఒకరి నొకరు చంపుకొంటూండగా 
నువ్వు ఉపేక్షించావు గాన నేటినుండి ముప్పెయైదు సంవత్సరాలు పూర్తి అయి ముప్పె 
ఆరవ సంవత్సరం రాగానే నువ్వుకూడ నీ జ్ఞాతు లందరినీ సంహరిస్తావు. జ్ఞాతులు, 
అమాత్యులు, పుత్రులూ అందరూ మరణించగా, ఎవరికీ తెలియకుండా వనాలలో 
తిరుగాడుతూ కుత్సిత మైన ఉపాయం ద్వారా మరణిస్తావు. 


అప్పుడు మీ ప్రీ లందరూ కూడ పుత్రులు, జ్ఞాతులూ బంధువులు అందరూ 
మరణించి, ఈ నాడు భరతవంశప్త్రీలు ఏ విధంగా విలపిస్తున్నారో, అలా విలపిస్తారు.” 


మహామనఃశాలి యైన వాసుదేవుడు ఘోర మైన ఈ మాట విని కొంచెం నవ్వుతూ 
గాంధారితో, “ఓ క్షత్రియవనితా! ఇది ఇలా జరుగుతుం దని నాకూ తెలుసు. నేను 
చేయదలచిన పనే నువ్వు చేస్తున్నావు (అనవసరంగా తపస్సుక్షీణింప చేసుకొన్నావు!). 
యాదవులు దైవసంకల్పానుసారమే నశించనున్నారు; ఈ విషయంలో సందేహం ఏ 
మాత్రమూ లేదు. 


జానేత_ హమేతదపషే ప్యవం చీర్ణం చరసి క్షత్రియే, 
దైవాదేవ వినశ్యన్తి వృష్ణయో నాత్ర సంశయః. (ప్రీ పర్వం 25.48) 


ఆ యాదవచక్రాన్ని సంహరించా లంటే నేనే సంహరించాలి; మరొక డెవ్వడూ 
సంహరించలేడు. వాళ్లను ఇతరమానవులు గాని, దేవతలు గాని, దానవులు గాని 
సంహరించజాలరు. యాదవులు పరస్పరము కొట్టుకొని నశిస్తారు.” 


(లూ 
ల 


ర్వము 773 


సంహర్తా వృష్టిచక్రస్య నాన్యో మద్‌ విద్యతే శుభే, 

అవధ్యాస్తే నరైరన్యైరపి వా దేవదానవైః. 

పరస్పరకృతం నాశమతః (ప్రాష్వ్యన్తి యాదవాః. (ప్రీ పర్వం 25. 49) 

కృష్ణుడు పలికిన ఈ మాటలు వినగానే పాండవులు భయపడ్డారు. చాల దిగులు 
చెంది జీవితాలపై నిరాశు లయ్యారు. 

కృష్ణుడు గాంధారితో మల్లీ ఇలా పరుషంగా అన్నాడు - 

“గాంధారీ! లే; లే; శోకించకు. నీ అపరాధంచేతనే కౌరవు లందరూ మరణించారు. 
ఎందువల్ల ననగా - దురాత్ముడు, ఈర్యాస్వభావం గలవాడు, చాల దురహంకారం 
కలవాడు అయిన దుర్యోధనుణ్ణి ముందుంచుకొని వాని చెడ్డపని మంచి పని అన్నట్లు 
అంటున్నావు! అతడు నిష్టురుడు, వైరపురుషుడు; పెద్దల మాట ధిక్కరించువాడు. నువ్వు 
చేసిన తప్పును నామీద మోపడంకోసం ఎందుకు ప్రయత్నిస్తున్నావు! 


యత్‌ త్వం పుత్రం దురాత్మానమీర్నుమత్యన్తమానినమ్‌, 

దుర్యోధనం పురస్కృత్య దుషృతం సాధు మన్యసే. 

నిష్టురం వైరపురుషం వృద్దానాం శాసనాతిగమ్‌, 

కథమాత్మకృతం దోషం మయ్యాధాతుమి హేచ్చసి. (ప్రీ పర్వం 26.2,3) 

ఎవ డైనా మరణించినా, ఏ దైనా నశించినా, జరిగిపోయినదానిని గూర్చి శోకం 
చెందేవాడు ఆ దుఃఖంతో పాటు ఈ దుఃఖాన్ని కూడ పొంది రెండు అనర్థాలకు గురి 
అవుతాడు. 


మృతం వా యది వా నష్టం యో9_తీతమనుశోచతి, 
దుఃఖేన లభతే దుఃఖం ద్వావనర్థా ప్రపద్యతే. (ప్రీ పర్వం 26.4) 
బ్రాహ్మణ స్రీ తపస్సు చేసే పుత్రు ణ్జీచ్చే గర్భం ధరిస్తుంది. ఆవు బరువులు మోసే 
ఎద్దును కంటుంది. ఆడగుట్టం పరుగెత్తే పుత్రుణ్ణి కంటుంది. శూద్రప్రీ నౌకరీ చేసే 
పుత్రుణ్ణి కంటుంది. వైశ్యస్తీ పశుపాలన చేసేవానిని కంటుంది. నీవంటి రాజపుత్రి 
వధింపబడే పుత్రుణ్ణి కంటుంది.” 
తపోర్థీయం బ్రాహ్మణీ ధత్త గర్భం 
గౌర్వోధారం ధావితారం తురజీ, 
శూద్రా దాసం పశుపాలం చ వైశ్యా 
వధార్థీయం త్వద్విధా రాజపుత్రీ. (ప్రీ పర్వం 26.5) 


774 మహాభారతసారసంగ్రహము 


కృష్ణుడు పలికిన ఆ అప్రియము లైన మాటలు విని గాంధారి శోకంచేత వ్యాకులము 
లైన లోచనాలతో మౌనంగా ఉండి పోయింది. 


రాజర్షి యైన ధృతరాష్ట్రుడు అజ్ఞానంవల్ల కలిగిన ఆ తమస్సును తొలగించుకొని 
ధర్మరాజును - “యుధిష్టిరా! సైన్యాలలో ఎంతమంది జీవించి ఉన్నారో నీకు తెలుసు. 
మరణించినవాళ్ల సంఖ్య కూడ తెలిస్తే చెప్పు” అని అడిగాడు. 


“రాజా! ఈ యుద్ధంలో అరవైఆరు (66) కోట్ల ఒక లక్ష ముప్నె ప్పె వేలమంది 
మరణించారు. ఇంకా ఇరవైనాలుగువేల ఒక వంద అరవై యైదుగురు గుర్తించనివాళ్లు 
మరణించారు.” 


దశాయుతానామయుతం సహస్రాణి చ వింశతిః 

కోట్యః షష్టిశ్చ షట్‌ చైవ హ్యస్మిన్‌ రాజన్‌ మృధే హతాః. 

అలక్షితానాం వీరాణాం సహస్రాణి చతుర్దశ, 

దశ చాన్యాని రాజేన్ట శతం షష్టిశ్చ పజ్బు చ. (ప్రీ పర్వం 9,10) 
అని యుధిష్టిరుడు చెప్పాడు. 


“యుధిష్టిరా! ఇలా మరణించినవాళ్లలో ఎవళ్లకు ఏ ఏ గతి లభించిందో చెప్పు. 
నా అభిప్రాయం ప్రకారం నువ్వు సర్వజ్ఞుడవు” అని మళ్లీ అడిగాడు ధృతరాష్టుడు. 

యుధిష్టిరుడు యుద్ధంలో మరణించిన వీరులు ఎవళ్లు ఏ ఏ లోకాలకు వెళ్లారో 
చెపుతూ - ఆ మహాయుద్ధంలో ఏ వీరులు సంతోషపూర్వకంగా శరీరాలను హోమం 
చేశారో ఆ సత్యపరాక్రము లైన ఆ వీరులు దేవేంద్రునితో సమాన మైన లోకాలకు 
వెళ్లారు. 


మనస్సులో అంతగా హర్షం లేకుండా చావాలి కదా అని యుద్ధంచేస్తూ మరణించిన 
వాళ్లు గంధర్వులలో కలిశారు. 


యుద్ధరంగంలో ప్రవేశించి, పరాబ్బ్ముఖులై, మమ్ము చంపవద్దు అని బ్రతిమాలుతున్నా 
కూడ శస్త్రంచేత చంపబడ్డవా ళ్లందరూ యక్షుల లోకానికి వెళ్లారు. 


శత్రువులు ఆక్రమిస్తూండగా నిరాయుధులై, బలం తగ్గిపోతూన్నా కూడ, సిగ్గుపడుతూ 
క్షతధర్మపరాయణులై, యుద్ధరంగంలో శత్రువులకు ఎదురుగా నిలిచి వాళ్ల శస్రాలచే 
ఛేదింపబడి ప్రాణాలు విడచిన మహాత్ములు బ్రహ్మలోకానికి వెళ్లారు. ఈ విషయంలో 
నాకేమీ సందేహం లేదు. యుద్ధరంగానికి వెడుతూ ఏదో విధంగా ప్రాణాలు పోయినవాళ్లు 
ఉత్తర దేశానికి వెళ్లారు” అని చెప్పాడు. 


(లూ 


పర్వము 775 


యుధిస్టిరుని మాటలు విని ధృతరాష్ట్రుడు - “పుత్రా! నీకు ఏ జ్ఞానబలంచేత ఈ 
విషయా లన్నీ సిద్ధపురుషునికి తెలిసి నట్లు తెలుస్తున్నాయి? నేను వినవచ్చు నంటే 
చెప్పు” అన్నాడు. 

“రాజా! పూర్వం నేను నీ ఆజ్ఞ ప్రకారం వనంలో ఉన్నప్పుడు తీర్థయాత్రలకు 
వెళ్లిన సందర్భంలో ఈ అనుగ్రహం లభించింది. అప్పుడు దేవర్షి యైన లోమశుణ్ణి 
చూడడం జరిగింది. ఆయనవల్ల నాకు ఈ జ్ఞానము, దివ్యదృష్టీ లభించాయి” అని 
యుధిష్టిరుడు చెప్పాడు. 

ధృతరాష్ట్రుడు “యుద్ధరంగంలో మరణించినవాళ్లకు ప్రేతకర్శలు చెయ్యాలి కదా? 
ఆ విషయంలో ఏమి చేస్తున్నావు” అని యుధిష్టిరుణ్ణి అడిగాడు. 

అప్పుడు యుధిష్టిరుడు దుర్యోధనుని పురోహితు డైన సుధర్మను, ధౌమ్యుణ్ణి, 
సంజయుణ్ణి, విదురుణ్ణి, యుయుత్సువును చూచి మీరు వీరందరికి ్రేతకార్యాలు 
చేయించండి అని చెప్పగా వారు మృతుల యోగ్యతానుసారంగా ్రేతకర్మలు యథావిధిగా 
చేయించారు. 


మృతుల దహనం అయిన తరువాత ధృతరాష్ల్రునిలో కలిసి పాండవులు, మృతవీరుల 
భార్యలు, కుంతీ మొదలైనవారు జలతర్పణాలు ఇవ్వడానికై గంగాతీరం చేరారు. అందరూ 
తమ తమ బంధువులకు జలతర్పణాలు ఇచ్చారు. 


ఇంతలో కుంతి మందంగా రోదిస్తూ పుత్రులతో - “మహావీరు డైన కర్షుడు నాకు 
సూర్యుని అనుగ్రహంవల్ల కలిగిన జ్యేష్టపుత్రుడు, మీ అందరికీ అన్నగారు; ఆతనికి తగు 
విధంగా ఉత్తరక్రియలు చెయ్యాలి” అని చెప్పింది. ఆ మాట వినగానే సోదరు లందరూ 
దిగ్భాంతులై అంతటి మహావీరుణ్ణి సంహరించినందుకు చాల దుఃఖించారు. 

ధర్మరాజు కుంతితో - “అమ్మా! ఈ రహస్యాన్ని ఇన్నాళ్లూ దాచి ఉంచకపోతే ఈ 
విధమైన సకలకౌరవవినాశం జరిగి ఉండేది కాదు. 

నా జ్యేష్ట సోదరు డైన కర్ణుని మరణంవల్ల నా కిప్పుడు ఇతరబాంధవు లందరూ 
మరణించిన దుఃఖానికి నూరు రెట్లు దుఃఖం కలుగుతూన్నది. ఏమి చెయ్యాలో తెలియడం 
లేదు” అని అంటూ చాల విలపించి కర్లుని భార్యలను కూడ రప్పించి జలతర్పణాదులు 
చేయించాడు. 


“పాపాత్ముడ నైన నేను నా అన్నగారినే సంహరింపచేశాను. ఆడవాళ్లకు రహస్యం 
దాచుకొనే శక్తి లేకుండుగాక” అని పలికి సోదరులతో గంగలో నుంచి తీరంమీదికి 
వచ్చాడు. 


ప్రీపర్వం సమాప్తం. 


శ్రీః 
ఓం స్వస్తి శ్రీగణేశాయ నమః 


శాంతిపర్వము 
యుధిష్టిరుడు మృతు లైన తన బంధువు లందరికీ ప్రేతకర్శలు ఆచరించి, సోదరు 


లతోను, ధృతరాష్ట్ర, విదురాదులతోను కలిసి ఒక మాసం శౌచం పూర్తి చేసికొనడానికై 
నగరం బైటనే నివసించాడు. 


అప్పుడు వేదవ్యాసుడు, నారదుడు, దేవలుడు, దేవస్థానుడు, కణ్వుడు మొద లైన 
మహర్షులు తమ తమ శిష్యులతో పాండవులను చూడడానికై వచ్చారు. ఇంకా ఎందరో 
వేద విద్వాంసులు, బ్రాహ్మణులు, స్నాతకులు, గృహస్థులు కూడ వచ్చారు. 

వారందరినీ యుధిష్టిరుడు తగు విధంగా పూజించాడు. అందరూ వారి వారి 
అర్హతలను బట్టి ఉత్తమము లైన ఆసనాలమీద ఆసీను లై ఉన్నారు. 


నారదుడు యుధిస్టిరుణ్జి యుద్ధంలో విజయం సాధించినందుకు అభినందిస్తూ 
“ఈ ఐశ్వర్యం లభించి నీవు సుఖంగా ఉన్నావు కద” అని ప్రశ్నించాడు. 

యుధిష్టిరుడు - “దేవర్నీ! అభిమన్యుడు మొద లైన పుత్రులు, ఇంతమంది జ్ఞాతులూ 
మరణించగా లభించిన ఈ జయం నాకు అపజయంగానే కనబడుతూన్నది. అన్నింటికంటె 
మించి నాకు శోకం కలిగిస్తూన్నది కర్ణుని విషయం. ఆతడు మా సోదరు డను విషయం 
మా తల్లి జలతర్పణాల సమయంలో చెప్పింది. అలాంటి పూజ్యు డైన మహావీరుణ్ణి 
వధించాం కదా అనే చింత నన్ను తూలరాళిని అగ్ని కాల్చివేసి నట్లు కాల్చివేస్తూన్నది. 


యుద్ధం ప్రారంభం కాకముందు మా తల్లి ఆతనిని వెళ్లి కోరగా అతడు దుర్యోధనుని 
విషయంలో మిత్రద్రోహం చెయ్యను అని చెప్పి అర్జునుడు తప్ప మిగిలిన నలుగురిలో 
ఎవనినీ కూడ, నాకు దొరికినా కూడ, చంప నని మాట ఇచ్చాడట. 


“నేను యుద్ధంలో కేశవార్డునులను జయించి తరువాత ధర్మరాజుతో కలుస్తాను.” 
అని కూడ అన్నాడట. 


సో9_హం నిర్జిత్య సమరే విజయం సహ కేశవమ్‌, 

సంధాస్యే ధర్మ్శపుత్రేణ పశ్చాదితి చ సో౭ బ్రవీత్‌. (శాంతిపర్వం 1.830) 

ద్యూతసభలో కర్ణుడు దుర్యోధనుని ప్రీతికై మమ్మల్ని గూర్చి చాల కటువుగా 
మాటలాడుతున్నప్పుడు నాకు తీవ్ర మైన కోపం కలిగినా, ఎందుచేతనో, నేను ఆతని 


శాంతిపర్వము 777 


పాదాల వంక చూడగానే ఆ క్రోధం శాంతిస్తూండేది. ఆతని పాదాలు నా తల్లి పాదాల 
వలె ఉండేవి. ఇంత పోలిక ఎలా ఉందా అనుకొంటూందేవాళ్లి గాని నా కేమీ అప్పుడు 
అర్థం కాలేదు. 

తదా నశ్యతి మే రోషః పాదౌ తస్య నిరీక్ష్య హ, 

కున్యా హి సదృశౌ పాదౌ కర్ణస్యేతి మతిర్మమ. 

సాదృశ్య హేతుమన్సిచ్చన్‌ పృథాయాస్తస్య చైవ హి, 

కారణం నాధిగచ్చామి కథంచిదపి చిన్తయన్‌. (శాంతిపర్వం 1.41,42) 

యుద్ధసమయంలో అతని రథచక్రం ఎందుకు నేలలో దిగిపోయిందో, ఆతనికి 
శాపం ఎలా వచ్చిందో చెప్పు” అని అన్నాడు. 


నారదుడు “యుధిష్టిరా! ఒక దేవరహస్యం చెపుతున్నాను. రణరంగంలో కర్ణునికీ 
అర్జునునికీ అసాధ్య మైనది ఏదీ లేదు. 

భూలోకంలోఉన్న క్షత్రియు లందరూ శస్త్రంచేత పవిత్రులై స్వర్గానికి వెళ్లేటట్లు 
చెయ్యాలి అను ఉద్దేశ్యంతో యుద్ధం జరగడానికై కన్యాగర్భం సృజింపబడింది. మహాతేజః 
శాలి యైన ఆ బాలుడు సూతపుత్రు డయ్యాడు. అతడు ద్రోణాచార్యునివద్ద ధనుర్వేదం 
అభ్యసించాడు. 


భీమసేనుని బలమునూ, అస్త్ర్రప్రయోగంలో అర్జునుని లాఘవమునూ (చురుకు 
తనమునూ) నీ బుద్ధినీ, కవలల వినయసంపదనూ, చిన్నతనంనుంచీ అర్జునునికి కృష్ణునితో 
ఉన్న స్నేహమునూ, మీ అందరి విషయంలో ప్రజల కున్న అనురాగమునూ చూచి, 
వానికి దైవవశంచేత, స్వభావసిద్ధంగానే, మొదటినుంచీ చాల అసూయ ఉండేది. ఆ 
అసూయ ఎల్లప్పుడూ వాని మనస్సును కాల్చివేస్తూందేది. అతడు చిన్నతనంనుంచీ 
దుర్యోధనునితో స్నేహం చేశాడు. 


ధనంజయుడు ధనుర్వేదంలో అసాధారణ మైన ప్రావీణ్యం గడించడం చూచి 
అత డొకనాడు రహస్యంగా ద్రోణాచార్యునితో - “దానికి సంబంధించిన అన్ని రహస్యాల 
తోను, ఉపసంహరణతోను సహా బ్రహ్మాస్త్రం సంపాదించా లని నాకు తీవ్ర మైన కోరిక 
ఉంది. ఎప్పటికైనా అర్జునునితో యుద్దం చెయ్యా లని నా అభిలాష. నీకు శిష్యు లందరి 
యందు, నీపుత్రునియందూ కూడ సమాన మైన స్నేహం ఉన్నది కదా? నీ శిష్యుడ నైన 
నన్ను విచక్షణు లెవ్వరూ అస్త్రవిద్యలో పూర్తి ప్రావీణ్యం లేనివాడు అనడం నా కిష్టం 
కాదు” అన్నాడు. ఆ మాటలు విని ద్రోణుడు - అర్జునుని విషయంలో ఎక్కువ పేమ 
కలవా డవడంచేతా, కర్ణుని దుష్టస్వభావం తెలిసినవా డవడంచేతా కూడ కర్ణునితో a 


778 మహాభారతసారసంగ్రహము 


“శాస్త్రోక్త మైన నియమాలు పాటించే బ్రాహ్మణునికీ, తపఃశాలియెన క్షత్రియునికీ మాత్రమే 
బ్రహ్మాస్త్రం (గ్రహించే అధికారం ఉంది, ఇం కెవ్వరికీ లేదు”. 

బ్రహ్మాస్త్రం బ్రాహ్మణో విద్యాద్‌ యథావత్‌ చరితవ్రతః, 

క్షత్రియో వా తపస్వీ యో నాన్యో విద్యాత్‌ కథంచన. (శాంతిపర్వం 2.13) 


అన్నాడు. 

అప్పుడు కర్షుడు మహేంద్రగిరిమీద ఉన్న పరశురాముని వద్దకు వెళ్లి భార్గవ 
గోత్రుడ నైన బ్రాహ్మణుడ నని చెప్పి శిష్యుడుగా చేరి ఆయన వాత్సల్యాన్ని పూర్తిగా 
సంపాదించాడు. శస్తాస్తవిద్యలు నేర్చాడు. 

అత డా మహేంద్రపర్వతంమీద ఉంటూండగా అక్కడికి వచ్చి వెడుతూంటే యక్ష 
- రాక్షస - గంధర్వ - దేవాదులతో కూడ కర్ణునికి పరిచయం ఏర్పడింది. 

అక్కడ ఉన్నప్పుడే కర్ణుడు పొరబాటున ఒక బ్రాహ్మణుని హోమధేనువును వధించగా, 
ఆతనిని, “గొప్ప యుద్ధం జరుగుతూన్న సమయంలో నీ రథచక్రం నేలలో దిగిపోతుంది” 


అని ఆ బ్రాహ్మణుడు శపించాడు. 


పరశురామునికి కర్టునిపై ఎంత వాత్సల్యం, ప్రేమా ఏర్పడిన వనగా - ఒక నా 
డతడు ఉపవాసాదులచెత అలసి కర్ణుని తొడపై తల బెట్టుకొని నిద్రపోతూండగా ముని 
శాపం చేత ఒక భయంకర మైన, రక్తమాంసాలపై జీవించే కృమిగా అయిన దంశు 
డను రాక్షసుడు కర్టుని తొడ క్రింద జేరి దొలవడం ప్రారంభించాడు. తీవ్ర మైన బాధను 
తట్టుకొని రక్తం ప్రవహిస్తూన్నా కూడ కర్ణుడు గురువుకు నిద్రాభంగం చేయలేదు. ఆ 
రక్తం శరీరానికి తగిలి లేచిన గురువు ఆ కృమికేసి చూడగానే దానికి శాపవిమోచనం 
అయి రాక్షసరూపంలో పరశురామునకు అభివాదనం చేసి తన శాపవృత్తాంతం తెలిపి 
వెళ్లిపోయింది. 


బ్రాహ్మణు దైతే అంత బాధను సహించుకొన జాలడు అను సందేహంతో 
పరశురాముడు కర్ణుణ్ణి “నీ వే వర్గానికి చెందినవాడవో చెప్పు” అని అడగగా అతడు 
“పూజ్యుడా! నేను బ్రహ్మక్షతవర్ణాల మధ్యవర్ణమైన సూతకులానికి చెందినవాడను. 


బ్రహ్మ క్షత్రానరే జాతం సూతం మాం విద్ధి భార్గవ. (శాంతిపర్వం 3.26) 


నన్ను రాధేయు డైన కర్ష్ణుడు అని అంటారు. (బ్రహ్మాస్త్రం మీద ఆసక్తిచేత అసత్యం 
పలికాను. క్షమించు. వేదవిద్య లిచ్చిన గురువు తండ్రియే కదా? ఏ మాత్రము సందేహం 
లేదు. అందుచేత నేను భార్గవగో త్రికుణ్ణి అని చెప్పాను. 


శాంతిపర్వము 779 


పితా గురుర్న సందేహో వేదవిద్యాప్రదః ప్రభుః, 
అతో భార్గవ ఇత్యుక్తం మయా గోత్రం తవాన్తికే. (శాంతిపర్వం 3.28) 


అని ప్రార్థించాడు. 

“నీవు ఈ విధంగా నన్ను వంచించి సంపాదించిన బ్రహ్మాస్త్రం నీతో సమాను డైన 
వీరునితో నీవు యుద్ధం చేసే నీ మరణకాలంలో మాత్రం స్ఫురించదు. ఇతరకాలాలలో 
ఉపయోగిస్తుంది. 

తస్మాదేతద్ధి తే మూఢ బ్రహ్మాస్త్రం ప్రతిభాస్యతి, 

అన్యత్ర వధకాలాత్తే సదృశేన సమీయుషః. (శాంతిపర్వం 3.30) 

ఇంక ఇప్పుడు వెళ్లు. అసత్యం పలికేవాని కిక్కడ చోటు లేదు. అయితే యుద్ధంలో 
నీతో సమానుడైన క్షత్రియు డెవ్వడూ ఈ లోకంలో ఉండడు.” 


గచ్చేదానీం నతే స్థానమనృత స్యేహ విద్యతే, 
న త్వయా సదృశో యుద్ధే భవితా క్షత్రియో భువి. _ (శాంతిపర్వం 80.32) 


అప్పు డతడు తిరిగి వచ్చి దుర్యోధనుని దగ్గరికి వెళ్లి “అస్త్రం సంపాదించుకొని 
వచ్చాను” అని చెప్పాడు. 


“ఒక మాటు కళింగరాజకన్యకు స్వయంవరం జరిగింది. ఆ స్వయంవరానికి 
దేశంలోని రాజులు, రాజకుమారులూ వెళ్లారు. శిశుపాలుడు, జరాసంధుడు, రుక్మి, 
భీష్మకుడు, అశోకుడు, శతధన్వ మొద లైన మహావీరు లందరూ వెళ్లారు. దుర్యోధనుడు 
కర్ణుణ్ణి కూడ తీసికొనివెళ్లాడు. 


స్వయంవరమండపంలో రాజకుమారు లందరూ బారులు తీర్చి కూర్చొని ఉండగా 
రాజకన్య వరమాల చేత ధరించి ఒక్కొక్క రాజకుమారుణ్లీ చూచి ముందుకు వెడుతూ 
దుర్యోధనుణ్ణి కూడ వరించకుండా దాటి వెళ్లిపోయింది. దుర్యోధనుడు అహంకారంతో 
ఆమెను బలాత్మారంగా రథంమీద కూర్చుండబెట్టుకొని తీసికొనిపోతూండగా రాజపుత్రు 
లందరూ వానిని అడ్డుకొన్నారు. అప్పుడు కర్గుడు వాళ్ల నందరినీ అనాయాసంగా 
ఓడించాడు. దుర్యోధనుడు వధువుతో హస్తినాపురం ప్రవేశించాడు. 

ఆనాడు కర్ణుడు చూపిన పరాక్రమం చూచిన, మహావీరుడుగా ప్రసిద్ధి గాంచిన 
జరాసంధుడు బలపరీక్షకై కర్ణుణ్ణి యుద్దానికి పిలిచాడు. రథయుద్ధం తరవాత మల్ల 
యుద్దానికి దిగారు. దానిలో కూడ కర్టుని అత్యధికమైన పరాక్రమాన్ని చూచి సంతోషించిన 


780 మహాభారతసారసంగ్రహము 


జరాసంధుడు కర్ణునికి అంగదేశంలోని మాలినీనగరరాజ్యం బహూకరించి ఆతనితో 
మైత్రీభావం నెలకొల్పుకొన్నాడు. కర్ణుడు చంపానగరం కూడ దుర్యోధనుని అనుమతితో 
పాలించాడు. 


నీకు సాహాయ్యం చేయడానికై ఇంద్రుడు సహజ కవచకుండలాలను యాచించగా 
అతడు అవి ఇచ్చివేశాడు. 


యుధిష్టిరా! ఇట్టి జగత్రసిద్ధమహావీరు డైన కర్ణుడు యుద్ధరంగంలో మరణించడానికి 
బ్రాహ్మణశాపము, పరశురాముని శాపము, కుంతికి ఆతడు చేసిన వాగ్గానమూ, ఇంద్రుని 
మాయ, భీష్ముడు ఆతనిని అర్ధరథు డని అంటూ అవమానించడమూ, శల్యుడు చేసిన 
తేజోవధ, కృష్ణుని నీతి - ఇవి కారణాలుగా ఉంటూండగా - అర్జునుడు రుద్రునినుండి, 
దేవరాజునుండి, యమునినుండి, వరుణుని నుండి, కుబేరునినుండి, కృపునినుండి 
దివ్యాస్తాలు సంపాదించి ఉండడంచేత కర్ణుణ్ణి వధించగలిగాడు. 


ఇన్ని కారణాలచేత శప్తుడై, వంచితుడై వీరస్వర్ణం అలంకరించిన నీ జ్యేష్టసోదరుని 
గూర్చి నువ్వు దుఃఖించకుము అని అంటూ యుధిష్టిరుణ్ణి ఓదార్చాడు. 


యుుధిష్టెరుడు తాను రాజ్యం విడిచి వనానికి వెడతా నని 
చెప్పగా అర్జునుడు భీముడు బోధించుట 


కుంతి కూడ యుధిష్టిరునకు అనేకవిధాల బోధించింది. కర్ణుణ్ణి వధించినందుకు 
యుధిష్టిరుని మనస్సులోని వేదన ఏ మాత్రము శాంతించలేదు. అత డర్జునునితో - 
“ధనంజయా! పూజ్యుడు, జ్యేస్టభ్రాత యైన కర్టుణ్ణీ సకలబాంధవులనూ సంహరించి 
మహాపాపం చేశాను. మంచి పనులు చేయడంచేత, చేసిన పాపాన్ని అందరికీ ప్రకటించడం 
చేతా, పశ్చాత్తాపంచేత, దానంచేత, తపస్సుచేత, నివృత్తిమార్గాన్ని అవలంబించడంచేత, 
తీర్ధసేవచేత, ఢుతి - స్మృతుల జపం (పారాయణం) చేత ఇలాంటి పాపం నశిస్తుంది. 

ధనంజయ కృతం పాపం కల్యాణేనోపహన్యతే, 

ఖ్యాపనేనానుతాపేన దానేన తపసాపి వా. 

నివృత్యా తీర్ధగమనాత్‌ శ్రుతిస్మ ఎతిజపేన వా. (శాంతిపర్వం 7. 86,37) 


త్యాగం చేసినవాడు మళ్లీ పాపం చేయజాలడు అని శ్రుతి చెప్పుచున్నది. 
త్యాగవంతుడు, (సకలకర్మత్యాగం చేసినవాడు) జన్మమరణాలు పొంద డని కూడ (శ్రుతి 
చెప్పుచున్నది. 


శాంతిపర్వము 781 


త్యాగవాంశ్చ పునః పాపం నాలం కర్తుమితి శ్రుతిః, 
త్యాగవాన్హన్మమరణే నాప్పోతీతి (శ్రుతిర్యదా. (శాంతిపర్వం 7.38) 


ధనంజయా! శ్రుతి ఆ విధంగా చెపుతూన్నది గాన, సన్మార్గాన్ని పొందినవాడు, 
నిశ్చిత మైన బుద్ధికలవాడు - ద్వంద్వాతీతుడు (శీతోష్టాలు, నిందాస్తుతులు మొద లైన 
ద్వంద్వాలకు అతీతుడు) జ్ఞానవంతుడు అయిన ముని బ్రహ్మను పొందుతాడు. ముక్తు 
డవుతాడు. 

(ప్రాప్తవర్మా కృతమతి(రహ్మ సంపద్యతే తదా, 

స ధనంజయ నిర్ద్వన్లో మునిర్‌జ్ఞానసమన్నితః. (శాంతిపర్వం 7.39) 

అందుచేత నేను మీ అందరి వద్దా సెలవు తీసికొని, మమకారం విడచి, ఎచటి 
కైనా వెళ్లిపోతాను. “పరిగ్రహం ఉన్నవాడు, ధనభోగాది సంచయం ఉన్నవాడు, పూర్తి 
ధర్మాన్ని పొందజాలడు” అని [శ్రుతి చెపుతూన్నది. ఆ విషయం నేను ప్రత్యక్షంగా చూస్తూనే 
ఉన్నాను. అందుచేత సమస్త మైన ఈ రాజ్యాన్నీ సుఖాలను విడిచి నేను వెళ్లిపోతాను. ఈ 
రాజ్యం అంతా నువ్వు పాలించు” అన్నాడు. 


అర్జునుడు యుధిష్టిరునితో - “శత్రువుల నందరినీ సంహరించి సంపాదించిన 
ఈ రాజ్యం విడిచివెయ్యా లని ఎలా అనుకొంటున్నావు? ఇది మూఢత్వమే అవుతుంది. 
అలా చేయా లనుకుంటే అంత కోపంతో క్షత్రియుల నందరినీ ఎందుకు సంహరించావు? 

రాజా! సమృద్ధ మైన రాజ్యాన్ని విడిచిపెట్టి నువ్వు పాపిష్ట మైన కాపాలికవృత్తిని 
(చిప్ప చేతితో పట్టుకొని తిరిగే వృత్తిని) అవలంబించి జీవిస్తూంటే లోకం ఏ 
మనుకొంటుంది? 


ఇలాంటి ఉత్తమ మైన రాజవంశంలో పుట్టి మూఢత్వంతో ధర్మార్థాలను విడిచిపెట్టా 
లని ఎలా అనుకొంటున్నావు? 

పవిత్ర మైన ఈ రాజధర్మాలను అసాధువులు నువ్వు లేకపోవడం చేత పాడుచేసి 
నట్లయితే ఆ పాపం నీకే తగులుతుంది కదా? 

యదీమాని హవీంషీహ విమధిష్యన్వ సాధవః, 

భవతా విప్రహీణాని ప్రాప్తం త్వామేవ కిల్చిషమ్‌. (శాంతిపర్వం 8.10) 

ఏమీ లేకుండా ఉండడం మునుల ధర్మం అని నహుషు డన్నాడు. అది క్షత్రియ 
ధర్మం కాదు. 


782 మహాభారతసారసంగ్రహము 


మీరు “ధర్మం ధర్మం” అనేది కూడ ధనంవల్లనే లభిస్తుంది. ఎవ డైనా ఒకని ధనం 
హరించా డంటే అతడు వాని ధర్మాన్నే హరించా డని అర్ధం. రాజా! ఎవ డైనా ధనం 
హరిస్తే మనం అప్పుడు ఏమి (ఏ పని) చేయగలం? 


అర్థాలు (భనం) అనేకమార్గాలనుండి ప్రోగుచేసికొని వృద్ధి పొందించుకొన్న ట్లయితే, 
పర్వతాలనుండి నదులు ప్రవర్తించి నట్లు అన్ని పనులూ సాగుతాయి. 

అర్థేభ్యో హి వివృద్ధేభ్యః సంభృతేభ్యస్తతస్తతః, 

క్రియాః సర్వాః ప్రవర్తనే పర్వతేభ్య ఇవాపగాః. (శాంతిపర్వం 8.16) 

రాజా! ధర్మమూ, కామమూ, స్వర్గమూ కూడ అర్థం ఉంటేనే లభిస్తాయి. అర్థం 
లేకపోతే లోకంలో ప్రాణయాత్ర కూడ నడవదు. 

అర్థాద్‌ ధర్మశ్చ కామశ్చ స్వర్గశ్చెవ నరాధిప, 

ప్రాణయాత్రాపి లోకస్య వినా హ్యర్థం న సిధ్యతి. (శాంతిపర్వం 8.17) 

అర్థం లేని అల్పబుద్ధి యైన మానవుడు తలబెట్టిన పను లన్నీ గ్రీష్మర్తువులో చిన్న 
నదుల వలె విచ్చిన్నము లైపోతాయి - తెగిపోతాయి. 

అర్థేన తు విహీనస్య పురుషస్యాల్పమేధసః, 

విచ్చిద్యన్తే క్రియాః సర్వాః గ్రీష్మే కుసరితో యథా. (శాంతిపర్వం 8.18) 

ఎవనికి అర్జా లుంటాయో వానికే మిత్రు లుంటారు. ఎవనికి అర్జా లుంటాయో 
వానికే బంధువులు. ఎవనికి అర్జా లుంటాయో వాడే లోకంలో మగవాడు. ఎవనికి అర్థా 
లుంటాయో వాడే పండితుడు. 

యస్యార్లాస్తస్య మిత్రాణి యస్యార్గాస్తస్య బాన్టవాః, 

ఖే ఖమ థె 
యస్మ్యార్థాః స పుమాన్‌ లోకే యస్మ్యార్థాః స చ పణ్జితః (శాంతిపర్వం 8. 19) 
ఏదైన ఒక ప్రయోజనాన్ని సాధించా లనుకొనే నిర్ధనుడు ఆ ప్రయోజనాన్ని సాధించ 


జాలడు. మహాగజాలను ఏనుగుల సాహాయ్యంతో పట్టుకొన్నట్లు అర్జాలచేతనే అర్థాలను 
పట్టుకొనడానికి శక్యం అవుతుంది. 


అధనేనార్థకామేన నార్థః శక్యో విధిత్సితుమ్‌, 
అర్థెరర్థా నిబధ్యన్తే గజైరివ మహాజగాః. (శాంతిపర్వం 8.20) 


రాజా! ధనంవల్లనే కులం ఉచ్చస్థితిలో ఉంటుంది. ధనంవల్లనే ధర్మం వృద్ధి 
పొందుతుంది. ధనం లేనివానికి ఇహలోకమూ లేదు; పరలోకమూ లేదు. 


శాంతిపర్వము 783 


ధనాత్‌ కులం ప్రభవతి ధనాద్ధర్మః ప్రవర్ధతే, 
నాధనస్యాస్యయం లోకో న పరః పురుషోత్తమ. (శాంతిపర్వం 8.22) 


రాజా! ఎవని ధనం కృశించిందో, ఎవని గోవులు కృశించాయో, ఎవని భృత్యులు 
(పోష్యవర్గం) కృశించారో, ఎవని అతిథులు కృశించారో వాడే కృశించినవాడంటే. శరీరం 
కృశించినవాడు కృశించినవాడు కాడు. 

యః కృశార్థః కృశగవః కృశభృత్యః కృశాతిథిః, 

స వై రాజన్‌ కృశో నామన శరీరకృశః కృశః. (శాంతిపర్వం 8.24) 

రాజా! మనం “ఏదో బంధువులకు ద్రోహం చేశాం ద్రోహం చేశాం” అంటున్నావు. 
దేవాసురుల మధ్య ఏమి జరుగుతూన్నదో చూడు! జ్ఞాతివధను తప్ప దేవతలు మరేదీ 
కోరడంలేదు. ఇతరుల ధనం హరించకూడదు అంటే, రాజు ధర్మాన్ని (రాజ్యపాలన 
రూపధర్మాన్ని) ఎలా ఆచరించకలుగుతాడు? 


నిత్యము మూడు వేదాల అధ్యయనం చెయ్యాలి; పండితుడు అవాలి; అన్ని విధాల 
ధనం సంపాదించాలి; ప్రయత్నపూర్వకంగా యజ్ఞం (దేవతాపూజాదికం) చెయ్యాలి - 
ఇది వేదాలలో పండితులు చేసిన నిశ్చయం. 

“విత్రావానేవ వేదేషు నిశ్చయః కవిభిః కృతః, 

అధ్యేతవ్యా త్రయీ నిత్యం భవితవ్యం విపశ్చితా, 

సర్వథా ధనమాహార్యం యష్టవ్యం చాపి యత్నతః.” (శాంతిపర్వం 8.27) 

రాజులు ఇతరులనుండి తీసికొంటున్నా రంటే అది పూర్తిగా శ్రేయస్మరం. ఇతరులకు 
అపకారం జరగకుండా ధనం సంపాదించడ మనేది మనం ఎక్కడా చూడం. 


రాజులు ఈ దృష్టితోనే పృథివిని జయిస్తూంటారు. జయించి, పుత్రులు తండ్రి 
ధనాన్ని నా ధనం అన్నట్లు, ఇది నా ధనం అని అంటారు. 

పూర్వం స్వర్గలోకానికి ఏ రాజర్షులు వెళ్లా రని అంటున్నారో వాళ్లకు కూడ చెప్పబడిన 
ధర్మం ఇదే. 

నిండిన సముద్రంనుండి (జలస్థానంనుండి) నీరు ఏ విధంగా పది దిక్కులకూ 
ప్రవహిస్తుందో అదే విధంగా రాజగ్భహంనుండి ధనం పృథివిమీద అంతటా వ్యాపిస్తుంది. 

పూర్వకాలంలో ఈ పృధివి దిలీపునికీ, నృగునికీ, నహుషునికీ, అంబరీషునికీ, 
మాంధాతకీ చెంది ఉండేది. ఇప్పుడు నిన్ను చేరింది. 


784 మహాభారతసారసంగ్రహము 


సమస్తధనము దక్షిణగా ఇవ్వవలసిన ఈ ద్రవ్యయజ్ఞం ఇపుడు నీవు చేయవలసి 
ఉంది. రాజా! నువ్వు ఆ యజ్ఞం చేయకపోతే నీకు రాజ్యపాపం చుట్టుకొంటుంది. 


పూర్వపు రాజు లందరూ అశ్వమేధయాగాలు చేశారు. ఇది రాజు అనుసరించ 
వలసిన శాశ్వతమైన మార్గం. ఇది పదిరథాలు నడచిన విశాలమైన రాజ మార్గం. చెడ్డ 
మార్గంలోనికి వెళ్లకు. 


మహాన్‌ దాశరథః పనా మా రాజన్‌ కుపథం గమః. (శాంతిపర్వం 8.37) 


అన్నాడు. 
అర్జునుని మాట లన్నీ విన్న తరువాత కూడ యుధిష్టిరుడు తాను వాన ప్రస్థభిక్షువు 
వలె జీవనాన్ని గడుపుతూ మోక్షమార్గం అవలంబిస్తా నన్నాడు. 


అప్పుడు భీముడు - “రాజా! అనువాకాలు (వేదమంత్రాలు) చదివీ చదివి బుద్ధి 
మందగించిన శ్రోత్రియ బ్రాహ్మణుడు మాటలాడే మాటలు మాటలాడుతున్నావు. నువ్వు 
ముందుగానే నీ కున్న ఆలోచన మాకు చెప్పి ఉంటే ఆయుధం పట్టేవాళ్లం కాం; శత్రువులను 
సంహరించేవాళ్లం కాం. మేం కూడా నీ వెనుకనే భిక్షాపాత్ర పట్టుకొని తిరిగే వాళ్లం. 


ఇదంతా కూడ ప్రాణానికి (శక్తికి) అన్నం అని పండితులు చెపుతారు. స్థావర 
జంగమాత్మకమైన ఈ ప్రపంచం అంతా ప్రాణానికి భోజనం. 


రాజ్యం గ్రహిస్తూన్నప్పుడు ఎవ రైనా అడ్డుకొంటే వాళ్లని సంహరించాలి అని 
క్షతధర్మం తెలిసినవాళ్లు చెపుతారు. మనం చంపినది మన రాజ్యాన్ని అద్దుకొన్న దుష్టులను 
మాత్రమే. అందుచేత ఈ భూమిని ధర్మానుసారం అనుభవించు. 

ఇప్పుడు నువ్వు చేస్తూన్న పని - ఒకడు నుయ్యి తవ్వి, నీళ్లు పడకుండా, బురద 
మాత్రం ఒళ్లంతా పూసికొని వెనుకకు వెళ్లినట్లుంది. 

యథా హి పురుషః ఖాత్వా కూపమప్రాప్య చోదకమ్‌, 

పజ్మదిగ్గో నివర్తేత కర్మేదం నస్తథోపమమ్‌. (శాంతిపర్వం 10.9) 

ఇంతకీ - నిందించవలసినది నిన్ను కాదు. మమ్ములను మేమే నిందించుకోవాలి. 


ఎందువల్ల ననగా - మేం నలుగురమూ అన్నవు కదా అని, తెలివితక్కువవాడ వైన నీ 
వెనుకనే తిరిగాం. 


వయమేవాత్ర గర్భా హి యద్వయం మన్షచేతసమ్‌, 
త్వాం రాజన్ననుగచ్భాయో జ్యేష్టోం యమితి భారత. (శాంతిపర్వం 10.14) 


శాంతిపర్వము 785 


మేం అంతా బాహుబలం కలవాళ్లం. విద్యాభ్యాసం చేసినవాళ్లం. ఆత్మగౌరవం 
ఉన్న వాళ్లం. అయినా కూడ అసమర్గుల వలె నిర్వీర్యు డైన నీ మాటలో నిలబడుతున్నాం. 


ఆపదలలో చిక్కుకొన్నవాడు గాని, వార్థక్యంచేత పీడింపబడుతూన్నవాడు గాని, 
శత్రువులచేత హింసింపబడుతూన్నవాడు కాని సంన్యాసం తీసికోవచ్చు అంటారు. 

ఆపత్మాలే హి సంన్యాసః కర్తవ్య ఇతి శిష్యతే, 

జరయాభిపరీతేన శత్రుభిర్వ్యంసితేన వా. (శాంతిపర్వం 10.17) 

అందుచేత ఇప్పుడు నువ్వు చేయదలచినదానిని పండితులు త్యాగం అనరు. 
ధర్మవ్యతి క్రమం అంటారు! లక్ష్మీవిహీనులు, ధనం లేనివాళ్లు, అయిన నాస్తికులు అరణ్యంలో 
నివసించడమే వేదవిహిత మైన ధర్మ మని చెపుతూంటారు. ఇది సత్యం వలె కనబడే 
అసత్యం. 

తనను తాను నిగ్రహించుకొని, మౌనం అవలంబించి, ధర్మం ముసుగులో కూర్చుంటే 
బ్రష్టు డవుతాడు కాని జీవించడు. 


పుత్ర పౌత్రులను, దేవతలను, బుషులను, అతిథులను పోషించకుండా ఒంటరిగా 
అరణ్యంలో హాయిగా జీవించవచ్చును. 


అరణ్యంలో నివసిస్తూన్నంతమాత్రాన ఈ మృగాలు గాని, వరాహాలు గాని, పక్షులు 
గాని స్వర్గానికి వెళ్లే అర్హత పొందడం లేదు కదా? 

ఎవడైనా రాజు సంన్యాసంవల్ల సిద్ధి పొందే టట్లయితే పర్వతాలు, వృక్షాలూ అతి 
శీఘ్రంగా సిద్ధి పొంది ఉండాలి; ఎందువల్ల నంటే ఇవన్నీ నిత్యసంన్యాసులు, మనస్సులలో 
ఏ చింత లేనివి; పరిగ్రహం (ధనసంపాదన) లేనివి. నిత్వబ్రహ్మచర్యవ్రతంలో ఉన్నవి! 

యది సంన్యాసతః సిద్ధిం రాజా కళ్చిదవాప్నుయాత్‌, 

పర్వతాశ్చ ద్రుమాశ్చెవ క్షిప్రం సిద్ధిమవాప్నుయుః. 

ఏతే హి నిత్యసంన్యాసాః దృశ్యన్తే నిరుపద్రవాః, 

అపరిగ్రహవన్తశ్చ సతతం బ్రహ్మచారిణ:. (శాంతిపర్వం 10.2425) 

ఉదకంలో పుట్టిన ప్రాణులు, ఇతర జంతువులూ కూడ సిద్ధి పొంది ఉండేవి. 
ఎందువల్ల ననగా - వాటికి తమను పోషించుకొనడం తప్ప ఇంక పోష్యు లెవరూ లేరు. 

బెదకాః సృష్టయశ్చెవ జన్తవః సిద్ధిమాప్నుయుః, 

తేషామాత్మైవ భర్తవ్యో నాన్యః కశ్చన విద్యతే. (శాంతిపర్వం 10.27) 


786 మహాభారతసారసంగ్రహము 


చూడు, ప్రపంచంలోని ప్రాణు లన్నీ తమ తమ పనులలో ఎలా లగ్నమై ఉన్నాయో! 
అందుచేత కర్మయే తప్పక చెయ్యాలి. కర్మ చేయకుండా సిద్ధి లభించదు. 

అవేక్షస్వ యథా స్వైః స్వైో కర్మభిర్వ్యాపృతం జగత్‌, 

తస్మాత్‌ కర్మైవ కర్తవ్యం నాస్తి సిద్ధిరకర్మణః. (శాంతిపర్వం 10.28) 

భీముని మాటలు విన్న తరువాత అర్జునుడు గృహస్థాశ్రమధర్మపాలనం చాల 
ప్రధాన మైన దని సమర్థిస్తూ ఒక చిన్న కథ చెప్పాడు. “పూర్వం ఒకప్పుడు గడ్డాలూ 
మీసాలూ మొలవని కొందరు మూఢు లైన ద్విజయువకులు, తలిదండ్రులను, సోదరులను 
విడచి అరణ్యంలో తపస్సు చేసికొందాం అనుకొంటూ వెళ్లిపోయారు. అరణ్యంలో 
నివసిస్తూన్న ఆ బ్రహ్మచారులను చూచి ఇంద్రుడు జాలిపడి పక్షిరూపంలో వాళ్లదగ్గరికి 
వెళ్లి - “విఘసాశు లైన (విఘసం తినే) మానవులు చాల కష్ట మైన పని చేసి గొప్ప 
సుకృతం సంపాదిస్తున్నారు. వాళ్ల జీవితం సార్థక మైనది. వాళ్లు సిద్దార్థులై, ధర్మపరాయణులై, 
ముఖ్య మైన గతి పొందుతున్నారు” అన్నాడు. 

అప్పుడు ఆ బుషులు - “ఈ పక్షి మనల్ని ప్రశంసిస్తూన్నది” అని ఒకరితో ఒకరు 
అనుకొన్నారు. 

అప్పు డా పక్షి “నేను మిమ్మల్ని స్తుతించుటలేదు; మీరందరూ మాలిన్యాలతో 
కప్పబడి, ఉచ్చిష్టం భుజించే మందబుద్దులు. నే చెప్పే విఘసాశులు వేరు” అంది. 

“శ్చ! పక్షీ! ఇదే చాల శ్రేయస్మరం అని అనుకొని మెం ఈ మార్గం అవలంబించాం. 
మంచి మార్గం ఏదో చెప్పు” అన్నారు ఆ బుషులు. 

“మీకు కోపం రాదంటే చెపుతాను” అని అంటూ ఆ పక్షి గృహస్థాశ్రమం చాల 
ఉత్తమమైనది. అది కాదని మరొక ఆశ్రమంలో ప్రవేశించేవాళ్లు అధర్మాత్ములు. 


తన కుటుంబంలో సాయంకాలమూ ప్రాతఃకాలమూ కూడ యథావిధిగా అన్నం 
విభజించి అతిథులకు, దేవతలకు, పితృదేవతలకు, తన వాళ్లకు ముందుగా పెట్టి తరువాత 
మిగిలిన అన్నం భుజించేవారిని విఘసాశులు అంటారు. 

సాయం ప్రాతర్విభజ్యాన్నం స్వకుటుమ్చే యథావిధి, 

దత్వాతిథిభ్యో దేవేభ్యః పితృభ్యః స్వజనాయ చ, 

అవశిష్టాని యే౭_శ్చన్తి తానాహుర్విఘసాశినః (శాంతిపర్వం 11.23,24) 


శాంతిపర్వము 787 


నేను స్తుతించిన విఘసాశు లంటే వాళ్లు, మీరు కాదు” అని శకునిరూపంలో 
ఉన్న ఇంద్రుడు అన్నాడు. 


ఆ మాట వినగానే వాళ్లందరూ వెనుకకు వెళ్లి గృహస్థాశ్రమం స్వీకరించి సద్గతి 
పొందారు. అందుచేత రాజా! నువ్వు కూడ ధైర్యం అవలంబించి రాజ్యం పాలించు” 
అన్నాడు. 

అర్జునుని మాటలను సమర్థిస్తూ మితభాషి యైన నకులుడు ధర్మరాజుతో - 
“మహారాజా! అన్ని ఆశ్రమాలను తక్కిడలో వేసి తూచినప్పుడు ఒక ప్రక్క గృహస్థాశ్రమమూ 
మరొక ప్రక్క మూడు ఆశ్రమాలూ వేసి చూడగా మూడు ఆశ్రమా లున్న పాత్ర తేలిపోయిన 
దట. ఇదే లోకవేత్త లైన మహర్షులు చూపిన మార్గం అనుకొన్నవాడే త్యాగి. అంతే కాని 
మూఢుడు వలె ఇల్లు వదలి వనాలకు వెళ్లేవాడు త్యాగి కాడు. 


ఇతి యః కురుతే భావం స త్యాగీ భరతర్షభ, 
న యః పరిత్యజ్య గ్భహాన్‌ వనమేతి విమూఢవత్‌. (శాంతిపర్వం 12.14) 


అభిమానంతో, అహంకారంతో, చేసిన కర్మ మంచి ఫలం ఇవ్వదు. మహారాజా! 
త్యాగయుక్త మైన కర్మయే మహాఫల మైనది. 

అభిమానకృతం కర్మ నైతత్‌ ఫలవదుచ్యతే, 

త్యాగయుక్తం మహారాజ సర్వమేవ మహాఫలమ్‌. (శాంతిపర్వం 12.16) 

మహారాజా! పురుషుడు చేసే కర్మ అంతా పితృదేవతలకు, దేవతలకు, అతిథులకు 
ఉపయోగించేదిగా ఉండాలి. అప్పుడే అది గ్రివర్గాన్ని ధర్మ - అర్థ కామాలను సాధిస్తుంది. 

నీవు అనేక విధాల సంపాదించి గ్రేష్టవస్తువులను అందరికీ యజ్ఞాలలో పంచిపెట్టాలి. 
అలా చేయకుండా నాస్తికధర్మాలు పలుకుతున్నావు. నువ్వు రాజసూయ - అశ్వమేధాది 
యజ్ఞాలు చెయ్యాలి. 

(Sy 

రాజు తన కర్తవ్యాన్ని చేయకపోవడంచేత ప్రజలను దస్యువులు బాధిస్తే ఆ రాజును 
కలి అంటారు. మనం చేయవలసిన దానాలు చేయకపోయినా, ప్రజలను రక్షించకపోయినా 
రాజకలులం అవుతాం. 

నువ్వు నీ కర్తవ్యాన్ని పాలిస్తూ యజ్ఞాలు చేయ్యాలి; పితృదేవతలను తృప్తిపరచాలి; 
తీర్థాలలో స్నానాలు చెయ్యాలి. అలా చేయకుండా సంన్యాసి వైతే ఉభయలోకభ్రష్టుడ 
వవుతావు” అన్నాడు. 


788 మహాభారతసారసంగ్రహము 


సహదేవుడు వినయపూర్వకంగా - “రాజా! బాహ్యము లైన ద్రవ్యాలను విడిచి 
పెట్టినంతమాత్రాన సిద్ధి కలగదు. శారీరమైన ద్రవ్యం త్యజిస్తే సిద్ధి కలగవచ్చు, ఒకప్పుడు 
కలగకపోవచ్చు కూడ. 

బాహ్యద్రవ్యాలను త్యజించి శారీరద్రవ్యాలమీద ఆసక్తు డైనవానికి ఏ ధర్మమూ ఏ 
సుఖమూ కలుగుతాయో అవి మన శత్రువులకు కలుగుగాక. (బాహ్య మైన వస్తువాహనా 
దులను విడిచినా కూడ మనస్సుకు సంబంధించిన అహంకారాదులను విడవనివానికి 
సుఖం ఉండదు; అతడు ధర్మాత్ముడూ కాడు). 

శరీర[ద్రవ్యాన్ని, అహంకారాదికాన్ని విడచి రాజ్యపాలనం చేసినవానికి ఏ ధర్మం, 
ఏ సుఖం లభిస్తుందో అది మన మిత్రు లందరికీ అగుగాక, రెండక్షరా లున్నది మృత్యువు. 
మూడక్షరా లున్నది శాశ్వతమైన (బ్రహ్మ. 'మమి అనేది మృత్యువు; 

'న మమ” అనేది శాశ్వత మైన బ్రహ్మ. 

ద్వ్యక్షరస్తు భవేన్మ అత్యుస్త్రక్షరం బ్రహ్మ శాశ్వతమ్‌, 

మమేతిచ భవేన్మ లఎత్యుః న మమేతి చ శాశ్వతమ్‌. (శాంతిపర్వం 18.4) 

రాజా! ఈ విధంగా బ్రహ్మ, మృత్యువు కూడ తనలోనే ఉంటూ, పైకి కనబడకుండా 
భూతాలను యుద్ధం చేయిస్తుంటాయి. 

రాజా! ఆత్మ నాశరహిత మైతే ప్రాణుల శరీరాన్ని చంపినా కూడ అది హింస 
కాకూడదు. అలా కాక శరీరమూ, ఆత్మా ఒకేసారి పుడతాయి, ఒకే సారి నశిస్తాయి 
అంటే కర్మమార్గం అంతా వ్యర్థం అయిపోవలసివస్తుంది. 

అవినాశో9 స్య సత్త్వస్య నియతో యది భారత! 

హత్వా శరీరం భూతానాం న హింసా ప్రతిపత్సతే. 

అథాపి చ సహోత్పత్తిః సత్త్వస్య ప్రలయస్తథా, 

నష్టే శరీరే నష్టః స్యాద్‌ వృథాచ స్యాత్‌ క్రియాపథః. (శాంతిపర్వం 13. 6,7) 

అందుచేత మన స్వతంత్రమైన ఆలోచనలు విడిచిపెట్టి మన పూర్వులు, వారి 
పూర్వులు, సత్పురుషులు నడిచిన మార్గంలో నడవడం మంచిది. 


సమస్త మైన భూమిమీద ఆధిపత్యం పొంది కూడ దానిని అనుభవించని రాజు 
జీవితం వ్యర్థం. 


రాజా! వనంలో నివసిస్తూ, వనంలో దొరికేవి తింటూ జీవిస్తున్నా కూడ ద్రవ్యాలమీద 
మమకారం ఉన్నవాడు మృత్యుముఖంలో ఉన్నట్లే. 


శాంతిపర్వము 789 


అథవా వసతో రాజన్‌ వనే వన్యేన జీవతః, 

ద్రవ్యేషు యస్య మమతా మృత్యోరాస్యే స వర్తతే. (శాంతిపర్వం 13.10) 

రాజా! మానవుల ఈ బాహ్యస్వభావాస్సీ ఆంతరస్వభావాన్నీ గుర్తించు. దానిని 
బాగా గుర్తించేవాళ్లు మహాభయం నుండి దూరం అవుతారు. 


రాజా! నువ్వే నా తండ్రివి; నువ్వే నా తల్లివి; నువ్వే నా సోదరుడవు; నువ్వే నా 
గురువు; ఆర్హుడ నైన నేను దుఃఖంతో చేసిన ప్రలాపాలను క్షమించు” అన్నాడు. 


ఈ మాటలన్నీ వింటూన్న ద్రౌపది సామపూర్వకంగా - రాజా! నీ ఈ సోదరులు 
చాతకపక్షుల వలె అతిగా కూస్తూ ఎండిపోతున్నారు. నువ్వు వీళ్లను ఎందుకు పట్టించు 
కొనడంలేదు? 


ద్వైతవనంలో ఉన్నప్పుడు అలా మాటలాడినవాడవు ఇపు డిలా అయిపోయా 
వేమిటి? రాజా! దండం (దుష్టులను శిక్షించే సామర్థ్యం) లేని రాజు ప్రకాశించడు. 
దండం లేనివాడు భూమిని పొందజాలడు. దండం లేని రాజు రాజ్యంలో ప్రజలు సుఖంగా 
ఉండరు. 


అన్ని ప్రాణులయందు మైత్రీభావము, దానము, అధ్యయనము, తపస్సు ఇవన్నీ 
బ్రాహ్మణుని ధర్మాలు. క్షత్రియుని ధర్మాలు కావు. 

దుర్మార్గులను నిగ్రహించడం సత్పురుషులను రక్షించడం, యుద్ధంలో పారిపోకుండా 
ఉండడం - ఇవీ క్షత్రియధర్మాలు. 


క్షమ క్రోధము, దానము ఆదానము, భయము అభయము, నిగ్రహము అనుగ్రహము 
ఈ ద్వంద్వాలు ఉన్నవాడే ధర్మవెత్త 

రాజా! ఘోర మైన నీ పరాక్రమంచేత ఈ రాజ్యం సంపాదించావు. అందుచేత ఈ 
భూమండలాన్ని అనుభవించు. 


రాజా! నీవు నీ పరాక్రమంచేత ఈ జంబూద్వీపమూ, దీనితో సమానమైన క్రౌంచ 
ద్వీపము, దానితో సమానమైన శాకద్వీపమూ, భద్రాశ్వద్వీపము, ఇంకా అన్ని అవాంతర 
ద్వీపాలూ జయించావు. ఇంత ఘనకార్యం సాధించి అందరూ ప్రశంసిస్తూండగా నీకు 
ఎందుకు ఆనందం కలగడం లేదు! 


“ధర్మరాజు తన పరాక్రమంచేత వేలకొలది రాజులను జయించి నిన్ను చాల 
సుఖపెడతాడు” అని నా అత్త కుంతి అన్న మాట వ్యర్థంలా కనబడుతూన్నది. 


790 మహాభారతసారసంగ్రహము 


జ్యేష్టుడ వైన నువ్వు ఉన్మత్తుడవు అవడంతో నీ అడుగుజాడలలో నడిచే నీ సోదరులు 
కూడ ఉన్నత్తులై నట్లు కనబడుతూన్నది. అలా కాకపోతే నాస్తికు లందరితోనూ కలిపి 
నిన్ను బంధించి రాజ్యం పాలించేవారు. 


యేషామున్మత్తకో జ్యేష్టః సర్వే తే9_ప్యనుసారిణః, 
తవోన్మాదాన్మహారాజ! సోన్మాదాః సర్వపాణ్ణవాః. 
యది హి స్యురనున్మత్తాః భ్రాతరస్తే నరాధిప, 
బద్దా త్వాం నాస్తికైః సార్ధం ప్రశాసేయుర్వసుంధరామ్‌. 
(శాంతిపర్వం 14. 38,34) 
శ్రేయస్సును పొందకుండా ఇలా ప్రవర్తించే, చెడుమార్లంలో వెళ్లే మూఢునికి వైద్యులు 
ధూపాలతోను, అంజనాలతోను, నస్యకర్మలతోను చికిత్స చెయ్యాలి. 


కురుతే మూఢ ఏవం హి యః శ్రేయో నాధిగచ్చతి, 

ధూపైరజ్ఞనయోగైశ్చ నస్యకర్మభిరేవ చ, 

భేషజైః స చికిత్స్యః స్యాత్‌ య ఉన్నార్గేణ గచ్చతి. (శాంతిపర్వం 14.8485) 

పుత్రు లందరూ మరణించిన తరవాత కూడ ఇంకా జీవించా లనుకొంటూన్న 
లోకంలోని స్త్రీలలో నేను సర్వాధమురాలను అనుకొంటున్నాను. నువ్వ రాజ్యం అంతా 
విడిచి చేతులారా ఆపద కొనితెచ్చుకొంటున్నావు! 


రాజా! నువ్వు మాంధాతవంటివాడవు. అంబరీషునివంటివాడవు. ప్రజలను 
ధర్మానుసారం రక్షిస్తూ పృథివిని పాలించు. యజ్ఞాలు చెయ్యి. శత్రువులతో యుద్దాలు 


చెయ్యి. దానాలు ఇయ్యి” అంది. 


అర్జునుడు ద్రౌపది మాటలు విని, అన్నగారి అనుమతి తీసికొని మళ్లీ ఇలా అన్నాడు 
- “రాజా! ప్రజల నందరినీ దండం (PUnNishment) శాసిస్తుంది. దండమే రక్షిస్తుంది. 
అందరూ నిద్రపోతూంటే దండమే మెలకువతో ఉంటుంది. అందుచేత దండమే ధర్మం 
అని పండితు లంటారు. 

దణ్జః శాస్తి ప్రజాః సర్వాః దణ్ణ ఏవాభిరక్షతి, 

దణ్ఞః సుప్తేషు జాగర్తి దణ్దం ధర్మం విదుర్చుధాః. (శాంతిపర్వం 15.2) 

రాజా! ధర్మ - అర్థ - కామాలను దండమే రక్షిస్తుంది. అందుచే దండమే త్రివర్గం; 
ధర్మార్థకామాలు అంటారు. 


శాంతిపర్వము 791 


కొందరు పాపాత్ములు కూడ రాజదండానికి భయపడి పాపాలు చెయ్యరు. కొందరు 
యమదండానికి భయపడి చెయ్యరు. 


కొందరు ఒకరి కొకరు భయపడి పాపం చెయ్యరు. ఈ విధంగా నడుస్తూన్న 
లోకంలో అంతా దండంమీదనే ఆధారపడి ఉంది. 


రాజదణ్జభయాదేకే పాపాః పాపం న కుర్వతే, 

యమదణ్జభయాదేకే పరలోకభయాదపి, 

పరస్పరభయాదేకే పాపాః పాపం న కుర్వతే, 

ఏవం సాంసిద్ధికే లోకే సర్వం దజ్జే ప్రతిష్టితమ్‌. (శాంతిపర్వం 15. 5.6) 

దండభయంచేత చాలమంది ఒకరి నొకరు తినివేయడంలేదు. దండం పాలించక 
పోతే మానవు లందరూ కటికచీకటిలో మునిగిపోయేవారు. 

దజణ్ఞస్యైవ భయాదేకే న ఖాదన్సి పరస్పరమ్‌, 

అనే తమసి మజ్జేయుర్యది దణ్లో న పాలయేత్‌. (శాంతిపర్వం 15.7) 

బ్రహ్మచారి యైనా, గృహస్థు డైనా, వానప్రస్థు డైనా, సంన్యాసి యైనా ప్రతీవాడూ 
కూడ దండానికి భయపడి మంచి దారిలో నడుస్తున్నాడు. 


రాజా! భయపడకపోతే మనిషి పూజలు చెయ్యడు. భయపడకపోతే ఇవ్వడానికి 
ఇష్టపడడు. భయపడకపోతే ఎవ్వడూ అనుకొన్న మాటమీద నిలబడడు. 


నాభీతో యజతే రాజన్‌ నాభీతో దాతుమిచ్చతి, 
నాభీతః పురుషః కశ్చిత్‌ సమయే స్థాతుమిచ్చతి. (శాంతిపర్వం 15.12) 


మానవుడు పరుల మర్మాలను ఛేదించకుండా, మామూలుగా చేయ శక్యం కాని 
పనులు చేయకుండా, చంపకుండా, మత్స్యాలను పట్టేవాడు వలె, గొప్ప ఐశ్వర్యం 
పొందజాలడు. 

నాచ్చిత్త్వా పరమర్శాణి నాకృత్వా కర్మ దుష్కరమ్‌, 

నాహత్వా మత్స్యఘాతీవ ప్రాప్నోతి మహతీం (శ్రియమ్‌. (శాంతిపర్వం 15. 14) 


శత్రువులను చంపనివానికి కీర్తి లేదు ధనం లేదు, ప్రజలు లేరు. వృత్రాసురుణ్ణి 
చంపిన తరువాతనే ఇంద్రుడు మహేంద్రు డయ్యాడు. 


రాజా! లోకులు, ఏ దేవత లైతే చంపుతారో వాళ్లనే పూజిస్తారు. రుద్రుడు హంత, 
సంహారకుడు. అలాగే సృందుడు, ఇంద్రుడు, అగ్ని వరుణుడు, యముడు, కాలుడు, 


792 మహాభారతసారసంగ్రహము 


వాయువు, మృత్యువు, కుబేరుడు, రవి, వసువులు, మరుత్తులు, సాధ్యులు, విశ్వేదేవతలు 
వీళ్లందరికీ, వీళ్ల ప్రతాపానికీ వంగి, జనులు పూజలు చేస్తారు. అంతే కాని బ్రహ్మదేవుణ్ణి 
గాని, పూషను గాని, ధాతను గాని, మధ్యస్థు లైన ఏదేవతలనీ పూజించరు. 


రాజా! లోకంలో అహింసను అవలంబించి జీవించే ఒక్క ప్రాణి కూడ నాకు 
కనబడదు. ముంగిస ఎలుకలను తింటుంది; ముంగిసలను పిల్లి తింటుంది; పిల్లిని కుక్క 
తింటుంది; కుక్కను క్రూరమృగం తింటుంది. వీటన్నింటినీ మానవుడు తింటాడు. ఈ 
విధంగా దుర్చలమైన ప్రాణిని బలీయ మైన ప్రాణి తింటుంది. ఇది దైవవిహిత మైన 
పద్ధతి. తెలివైనవాడు దీనికి కంగారుపడిపోకూడదు. 


ఎందువల్లననగా - నీళ్లల్లో చాల ప్రాణు లుంటాయి. నేలలో ఉంటాయి, పండ్లలో 
ఉంటాయి. వాటిని చంపకుండా ఉండగలవా డెవ్వడూ లేడు. ప్రాణయాపనం తప్ప 
మరే ముంది? (ప్రాణయాపనానికి మరొక ఆహారం ఏముంది). 


ఉదకే బహవః ప్రాణాః పృథివ్యాం చ ఫలేషు చ, 
న చ కళ్చిన్న తాన్‌ హన్తి కిమన్యత్‌ ప్రాణయాపనాత్‌ (నే). 
(శాంతిపర్వం 15.25) 


కొన్ని ప్రాణులు చాల సూక్ష్మంగా ఉంటాయి. కొన్నింటిని ఊహచేత మాత్రమే 
తెలిసికొనగలుగుతాం. రెప్ప వాలిస్తే చచ్చిపోయేవి కొన్ని ఉంటాయి. 


సూక్ష్మయోనీని భూతాని తర్మగమ్యాని కానిచిత్‌, 

పక్ష్మణోల_పి నిపాతేన యేషాం స్యాత్‌ స్మృన్థపర్యయః. (శాంతిపర్వం 15.26) 

కొంతమంది మునులు కోధమత్సరాలు లేనివారై, గ్రామాలు విడిచి అక్కడ కూడ 
మోహంతో మళ్లీ కుటుంబాలు ఏర్పరచుకొంటూ కనబడుతున్నారు! 

భూమిని బ్రైద్దలుకొట్టి మొక్కలు ఛేదించి, వృక్షాదులను, పక్షులను, పశువులను 
చంపి మనుష్యులు యజ్ఞాలు చేస్తున్నారు; స్వర్గానికి వెడుతున్నారు. 

రాజా! దండనీతి జాగర్తగా ఉపయోగిస్తే అన్ని పనులూ సక్రమంగా కొనసాగి 


పోతాయి. 


ఈ లోకంలో దండమే కనక లేకపోతే ఈ ప్రజ లందరూ నశించి ఉండేవారు. 
జలంలో మతాలు చిన్నవాటిని పెద్దవి మింగివేసి నట్లు దుర్చలులను బలవంతులు 
మింగేసి ఉండేవారు. 


శాంతిపర్వము 793 


దణ్జశ్ళేన్న భవేల్లోకే వినశ్యేయురిమాః ప్రజాః, 
జలే మత్సాానివాభక్ష్యన్‌ దుర్చలాన్‌ బలవత్తరాః. (శాంతిపర్వం 15.30) 
ప్రతీవాడూ దండంచేతనే అదుపులో ఉన్నాడు. సహజంగా శుచి యైన (నిజాయితీ 


ఉన్ను (Man of integrity) మనిషి చాల అరుదు. దండానికి భయపడి సమాజానికి 
ఉపయోగకరుడుగా ఉంటాడు. 


సర్వో దణ్జజితో లోకో దుర్లభో హి శుచిర్దనః, 

దణ్జస్య హి భయాద్భీతో భోగాయైవ ప్రవర్తతే. (శాంతిపర్వం 15.84) 

దండానికి భయపడకపోతే పక్షులూ, 'క్రూరమృగాలూ, పశువులను మనుషులను 
తినేసి ఉండేవి. బ్రహ్మచారి చదవడు, ఆవు పాలివ్వదు. కన్య వివాహం చేసికోదు. 


దండం పాలించక పోతే ఒంటెలు, ఎద్దులు, గుజ్టాలు, కంచరి గాడిదలు, గాడిదలు 
బరువులు లాగేవి కాదు. 


నౌకర్లు మాట వినేవారు కాదు. పిల్లలు ఎక్కడా పెద్దల మాట వినేవారు కాదు. 
ఆడది కట్టుబాటులో ఉండేది కాదు. 


దండం సరిగా ప్రయోగించిన చోట మోసం గాని, పాపం కాని, కూటం గాని 
ఉండదు. 


అసాధువులను హింసించడం అహింసయే అని లోకయాత్రకొరకై ధర్మనిర్ణయం 
చేయబడిఉంది. అందుచేత ధర్మపరిగ్రహమే శ్రేయస్కరం. 


పూర్తిగా గుణం కలది ఏదీ లేదు; పూర్తిగా నిర్గుణ మైనది లేదు. అన్ని కార్యాలలోను 
సాధువు అసాధువూ రెండూ కూడ ఉంటాయి. 


“అందుచేత, రాజా! యాగాలు చెయ్యి, దానాలు ఇయ్యి, ప్రజలను రక్షించు. 
ధర్మం పాలించు. శత్రువులను సంహరించు. మిత్రులను పరిపాలించు. 


అర్జునుని మాటలు విన్న తరవాత భీముడు కొంచెం ధైర్యం తెచ్చుకొని 
యుధిష్టిరునితో - “రాజా! నీవు అన్ని ధర్మాలూ తెలిసినవాడవు. మేం నీవద్దనుండి 
నేర్చుకొందాం అనుకొంటూంటాం గాని నేర్చుకొనలేకపోతున్నాం. 


నిజానికి నేనేమీ మాట్లాడకూడదు, మాట్లాడకూడదు అనుకొన్నాను గాని దుఃఖం 
పట్టలేక చెపుతున్నాను, విను. 


794 మహాభారతసారసంగ్రహము 


నీ మనస్సును ఆవహించిన ఈ మోహంవల్ల అంతా సంశయాస్పదం అయి 
పోయింది. సర్వశాస్త్రవిశారదు డవైన నీకు ఈ మోహం ఎందుకు కలిగిందో తెలియడం 
లేదు. 


శారీరకవ్యాధి మానసికవ్యాధి అని వ్యాధి రెండు రకాలు. ఇవి ఒక దానినుండి 
ఒకటి పుడతాయి. ఈ రెండూ కలిసే ఉంటాయి. 


గడచిపోయిన శారీరవ్యాధిని గూర్చి గాని మానసికవ్యాధిని గూర్చిగాని ఆలోచిస్తూ 
కూర్చుంటే ఆ దుఃఖం మరొక దుఃఖానికి కారణం అవుతుంది. 


హర్షం శోకాన్ని అణచివేస్తుంది; శోకం హర్షాన్ని అణచివేస్తుంది. ఒక్కొక్కడు హర్ష 
సమయంలో ఉంటూ తాను అనుభవించిన శోకాన్ని గూర్చి స్మరిస్తూంటాడు. ఒకడు 
శోకసమయంలో ఉంటూ తాను అనుభవించిన హర్షాన్ని స్మరిస్తూంటాడు. 


నువై వలే దుఃఖంలో ఉన్నప్పుడు పూర్వం అనుభవించిన దుఃఖాన్ని గూర్చి, సుఖంలో 
ఉన్నప్పుడూ సుఖాన్ని గూర్చి, దుఃఖంలో ఉన్నప్పుడు సుఖాన్ని గూర్చీ, సుఖంలో ఉన్నప్పుడు 
దుఃఖాన్ని గూర్చీ ఆలోచించవు. దైవశక్తి బలీయ మైనది కదా! 

ఆనాటి ద్రౌపదికి జరిగిన అవమానం మొదలైన దుఃఖాలను స్మరించాలి కదా, 
నువ్వు ఎందుకు స్మరించడంలేదు? అవి స్మరిస్తే ఇప్పుడు ఏదో మహాపాపం చేశా నని 
దుఃఖిస్తూండేవాడవు కాదు. 


నీవు భీష్మద్రోణాదులతో జరిగిన యుద్ధంలో ఆయుధాల సాహాయ్యంతో విజయం 
సంపాదించావు. ఇప్పుడు నువ్వు న మనస్సుతో ఒక్కదానితో యుద్ధం చేయవలసిన 
సమయం వచ్చింది. ఈ యుద్ధంలో బాణాలతో కాని, మిత్రులతో కాని, బంధువులతో 
గాని పని లేదు. నీ ఒక్క మనస్సుతోనే యుద్ధం చేయవలసి ఉంది. ఆ యుద్ధంలో 
జయం పొందకుండా ప్రాణాలు విడిస్తే మళ్లీ జన్మలో వాటితోనే యుద్ధం చేయవలసి 
వస్తుంది. అందుచేత ఇప్పుడే నీ మనస్సుతో నీవు యుద్ధం చేసి విజయం సంపాదించు. 

యచ్చ తే ద్రోణభీష్మాభ్యాం యుద్ధమాసీదరిందమ, 

మనసైకేన యోద్ధవ్యం తత్తే యుద్ధముపస్థితమ్‌. 

యత్ర నాస్తి శరైః కార్యం న మితైర్నచ బన్ఫుభిః, 

ఆత్మనైకేన యోద్ధవ్యం తత్తే యుద్ధముపస్థితమ్‌. (శాంతిపర్వం 16. 22,23) 

తస్మాదద్యైవ గన్తవ్యం యుద్ధ్యస్వ భరతర్షభ. (శాంతిపర్వం 16.25) 


శాంతిపర్వము 795 


రాజా! సుఖంగా రాజ్యం పాలించుకొంటూ అశ్వమేధయాగం చెయ్యి. మేం అంతా 
నీ ఆజ్ఞను పాలించేందుకు సిద్ధంగా ఉన్నాం. కృష్ణు డున్నాడు” అన్నాడు. 

యుధిష్టిరునికి ఆ మాట లేవీ తలకెక్కలేదు. అతడు వైరాగ్యాన్నే ప్రశంసిస్తూ ఇలా 
అన్నాడు - “ఈ రాజ్యపాలనాదులలో ఆలోచిస్తే ఏమి విశేషం ఉంది? సంతృప్తి 
లేకపోవడము, ఏమరిపాటు, మదము, రాగము, శాంతత్వం లేకపోవడమూ, బలము, 
మోహము, అభిమానము, మనస్సులో ఆవేగమూ - వీటన్నింటి చేతా నువ్వు రాజ్యంమీద 
ఆసక్తి చూపుచున్నావు. 


ఒకడు ఈ పృథివి నంతనీ పరిపాలించినా అతనికి ఉన్నది ఒక పొట్టయే కదా! 
బుద్ధివిహీనుడు తన ఉదరంకోసమై అనేకపాపాలు చేస్తున్నాడు. 
ఆత్మోదరకృతే9_ప్రాజ్ఞః కరోతి విఘసం బహు. (శాంతిపర్వం 17.6) 


సమస్త మైన ఈభూమండలాన్ని పాలించే రాజు, రాయినీ బంగారాన్నీ తుల్యంగా 
చూచేవాడు - వీ రిద్దరిలో రెండవవాడే కృతార్థుడు; రాజు కాడు! 


యస్త్విమాం వసుధాం కృత్స్నాం ప్రశాసేన్నిఖిలాం నృపః, 

తుల్యాశ్శకాజ్బనో యశ్చ స కృతార్జో న పార్థివః, (శాంతిపర్వం 17.12) 

లౌకికభోగాలయందు, ధనకనకవాహనాదులందు రాగం లేనివాడే సుఖవంతుడు. 
అందుచేతనే ద్వంద్వాతీతుడై మోక్షమార్గాన్ని అనుసరించిన జనకు డిలా అన్నాడు - 
“నాకు నాదంటూ ఏదీ లేదు. అందుచేత నా ధనం అనంత మైనది. మిథిలానగరం 
తగులబడిపోతూన్నా కూడ నాదేమీ కాలిపోవడం లేదు.” 


అనన్తం బత మే విత్తం యస్య మే నాస్తి కించన, 
మిధిలాయాం ప్రదీప్తాయూం నమే దహ్యతి కించన. (శాంతిపర్వం 17.19) 


(పెద్దలు ఈ శ్లోకాన్ని గూర్చి ఒక కథ చెపుతూంటారు - జనకుడు గొప్ప ఆత్మజ్ఞాని. 
యాజ్ఞవల్య్యుని శిష్యుడు. “జనకుడు రాజు అవడంచేత ఈయన జనకుని విషయంలో 
ఎక్కువ ఆదరం చూపుతున్నారు” అని యాజ్ఞవల్మ్యుని గూర్చి ఇతరశిష్యులు మనస్సులో 
అనుకొన్నారట. అది [గ్రహించిన ఆ మహాయోగి - జనకుడు తన ఆశ్రమానికి వచ్చి 
విద్యాప్రసంగంలో ఉండగా, తన యోగశక్తిచేత ఆశ్రమానికి అనతిదూరంగా ఉన్న 
మిధిలానగరం అగ్నిజ్వాలలతో మండిపోతూన్నట్లు చూపించాడు. అప్పుడు ఇతరశిష్యు 
లందరూ తమవస్తువులు ఎక్కడ దగ్గమై పోతాయో అను భయంతో పరుగెత్తుతున్నారు. 


796 మహాభారతసారసంగ్రహము 


అప్పుడు యాజ్ఞవల్క్యుడు “రాజా! నీ నగరం దగ్గ మైపోతూండగా ను వ్వేమిటి; ఇలా 
నిశ్చింతగా కూర్చున్నావు!” అని అడిగాడు. అప్పుడు జనకు డీ మాటలన్నా డట. ఇది 
విని ఇతరశిష్యులు సిగ్గుపడ్డారట). 

ప్రజ్ఞ (ఆత్మజ్ఞానం) అను ప్రాసాదం ఎక్కి ఎలాంటి శోకాలు లేకుండా ఉన్న జ్ఞాని, 
శోకాలతో నిండి యున్న అజ్ఞాను లైన జనులను, పర్వతశిఖరంమీద ఉన్నవాడు నేలమీద 
ఉన్నవాళ్లను చూచి నట్లు, చూస్తుంటాడు. 


ప్రజ్ఞాప్రాసాదమారుహ్య అశోచన్‌ శోచతో జనాన్‌, 
జగతీస్థానివాద్రిస్తో మన్దబుద్ధీనవేక్షతే. (శాంతిపర్వం 17.20) 


భూతాల విభేదం అంతా ఒకే తత్త్వంమీద కనబడుతూన్నది అని ఎప్పుడు గ్రహిస్తాడో, 
ఆ తత్త్వం నుండియే వివిధభూతాల విస్తరణ జరిగినది అని తెలుసుకొంటాడో, ఒకే 
తత్త్వం, అద్వితీయ మైన బ్రహ్మ అనేకరూపాలలో కనబడుతూన్నది అని ఎప్పుడు 
తెలుసుకొంటాడో అప్పుడు బ్రహ్మను పొందుతాడు - బ్రహ్మ అయిపోతాడు. 

యదా భూతప్పథగ్భావమేకస్మిన్ననుపశ్యతి, 

తత ఏవ చ విస్తారం (బ్రహ్మ సంపద్యతే తదా. (శాంతిపర్వం 17.23) 


ఈ గతిని జ్ఞానవంతులు మాత్రమే పొందగలుగుతారు” అన్నాడు. 


అప్పుడు అర్జునుడు మళ్లీ మాట్లాడుతూ జనకమహారాజు రాజ్యం విడిచి సంన్యాసం 
తీసికొనడానికి సంసిద్దు దైనప్పుడు భార్య ఆతని ప్రయత్నాన్ని నిందిస్తూ ఏ విధంగా అతి 
పరుషంగా మాట్లాడిందో వర్ణించి, ఆ నిందావాక్యా లన్నీ నీకు కూడ వర్తిస్తా యని 


సూచించాడు. 
యుధిష్టిరుడు - “అర్జునా! నీవ ధనుర్వేదంలో మంచి నైపుణ్యం కలవాడ వైతే 
అవవచ్చు. నీకు శాస్తాలలోని తత్త్వం ఒంటబట్టలేదు. ఎందువల్ల ననగా నీవు పెద్దల 
సేవ చేయలేదు.” 
యుదశాస్తవిదేవ త్వంన వృద్దాః సేవితాస్త్వయా, 
® ww థఖ అవ 
సంక్షిప్తవిస్తరవిదాం న తేషాం వేత్సి నిశ్చయమ్‌. (శాంతిపర్వం 19.8) 


అని అంటూ ధనమే ప్రధాన మైనది అను ఆతని వాదాన్ని కూడ ఖండించాడు. 
అక్కడనే ఉన్న - దేవస్థానమహర్షి యజ్ఞాలు చేసి ఉత్తమలోకాలు పొందిన అనేక 


శాంతిపర్వము 797 


రాజర్షులను గూర్చి చెప్పి ధర్మమార్గాన్ని అవలంబించి యజ్ఞాలు చేయ మని యుధిస్టిరునకు 
బోధించి యజ్ఞానుష్టానానికి ధనం ఆవశ్యకం గాన ధనమే చాల ప్రధాన మైనది అని 
అర్జునుడు చెప్పిన మాట సత్యమే అని అన్నాడు. 

అర్జునుడు యుధిష్టిరునితో మళ్లీ ఇలా అన్నాడు. “రాజా! తపస్సూ, త్యాగమూ 
అనేవి బ్రాహ్మణులకు విధించిన ధర్మాలు.” యుద్ధంలో వీరస్వర్ణం పొందడమే క్షత్రియునకు 
విధించిన ధర్మం. 


రాజా! బ్రాహ్మణుడు కూడ క్షత్రియధర్మం అవలంబిస్తే అతని జీవితం ప్రశస్త 
మైనది. ఎందువల్లననగా క్షత్రియజాతి బ్రాహ్మణజాతినుండి పుట్టినది. 

బ్రాహ్మణస్యాపి చేద్‌ రాజన్‌ క్షత్రధర్మేణ వర్తతః, 

ప్రశస్తం జీవితం లోకే క్షత్రం హి బ్రహ్మసంభవమ్‌. (శాంతిపర్వం 22.6) 

రాజా! బ్రాహ్మణుని వుత్రు డైన ఇంద్రుడు కర్మచేత క్షత్రియు డయ్యాడు. 
ఎనిమిదివందలపదిమంది (810) పాపప్రవృత్తి గల జ్ఞాతులను వధించాడు. 

ఇన్లో వై బ్రహ్మణః పుత్రః క్షత్రియః కర్మణా౭_భవత్‌, 

జ్ఞాతీనాం పాపవృత్తీనాం జఘాన నవతీర్నవ. (శాంతిపర్వం 22.11) 


ఇతడు చేసిన ఈ పనిని అందరూ మెచ్చుకొన్నారు. ఇలా చేయడంచేతనే ఇతడు 
దేవతలకు ఇంద్రు డయ్యాడు అని వింటున్నాం. 


అందుచేత మనుష్యేంద్రుడ వైన నువ్వు దేవేంద్రుని వలె అనేకయజ్ఞాలు చేస్తూ 
అనేకసంవత్సరాల కాలం రాజ్యం పాలించు.” 


అర్జునుని మాటలు విన్న యుధిష్టిరు డేమీ మాటలాడలేదు. 


వ్యాసుడు - యుధిష్టిరా! అర్జునుడు చెప్పి నట్లు ధర్మం అంతా గృహస్థాశ్రమంలోనే 
ప్రతిష్టిత మై ఉంది. 


శంఖలిఖితుల ఉపాఖ్యానం 
రాజులకు విధించిన ధర్మాలలో దండధారణం (అపరాధులను దండించడం) చాల 
ప్రధాన మైనది; ఇది స్వర్గ హేతువు. ఈ విషయంలో సుద్యుమ్నుని కథ ప్రసిద్ధంగా 
చెపుతూంటారు. 


798 మహాభారతసారసంగ్రహము 


మహాతపఃసంపన్ను లైన శంఖుడు, లిఖితుడు అను ఇద్దరు సోదరులు ప్రక్క ప్రక్క 
ఆశ్రమాలలో నివసిస్తూందేవారు. ఒకనాడు లిఖితుడు శంఖుని ఆశ్రమానికి వెళ్లాడు. 
అప్పుడు శంఖుడు ఆ(శ్రమంలో లేడు. 


లిఖితుడు సోదరుని ఆశ్రమంలో ఉన్న చెట్లమీద బాగా పక్వమై ఉన్న ఫలాలు 
కోసికొని భక్షించాడు. ఇంతల్లో శంఖుడు వచ్చి “ఈ పండ్లు ఎక్కడినుండి తెచ్చుకొని 
తింటున్నావు?” అని అడిగాడు. అప్పు డతడు అన్నగారి దగ్గరికి వెళ్లి అభివాదనం చేసి 
“ఇక్కడనే కోసుకొన్నాను” అని చెప్పాడు. 


ఆ మాట వినగానే శంఖుడు తీవ్ర మైన రోషంతో - “ఎవరూ ఇవ్వకుండా స్‌ 
అంతట నువ్వే పండ్లు కోసి స్తేయం (దొంగతనం) చేశావు. 'నేను ఈ విధంగా అదత్తాదానం 
(ఇవ్వకుండా తీసికొనడం) చేశాను అని రాజుతో చెప్పి నేను స్తేనుడను గాన స్వధర్మాను 
సారం దండం విధించు అని ఆతనితో చెప్పు” అన్నాడు. 


ఆ మాట ప్రకారం తీవ్రనియమవంతు డైన లిఖితుడు సుద్యుమ్నమహారాజు దగ్గరికి 
వెళ్లాడు. లిఖీతుడు వచ్చా డని విని రాజు నడిచి స్వయంగా ఆతని దగ్గరికి వెళ్లి అభివాదనం 
చేసి “తపోధనా! ఏమి ఆజ్ఞ అని అడిగాడు. “నా అన్నగారి అనుమతి లేకుండా ఆయన 
ఆశ్రమంలో ఫలాలు కోసికొని తిన్నాను. ఆ విధంగా దొంగతనం చేశాను. నాకు దండం 
విధించు” అన్నాడు లిఖితుడు. 


“క్ట బ్రాహ్మణ శ్రేష్టా! దండధారణం విషయంలో రాజు ప్రమాణం కదా? చేసిన 
దానికి రాజు అనుజ్ఞ ఇస్తే అది కూడ దండనమే. అందుచేత నీవు పవిత్రు డవు అని 
నేను చెపుతున్నాను. ఇంకా ఏమైనా కావా లంటే కోరుకో” అని రాజన్నాడు. 


రాజు అలా చెప్పినా కూడ లిఖితుడు - “నాకు మరేమీ అవసరం లేదు. నువ్వు 
నాకు దండమే ఇవ్వాలి” అన్నాడు. అప్పుడు ఆ రాజు లిఖీతుని రెండు హస్తాలూ ఖండింప 
చేశాడు. అతడు ఇలా ఖండించిన చేతులతో అన్నగారి దగ్గరకు వెళ్లీ - “నాకు దండం 
విధించారు. దుర్చుద్ధి నైన నేను చేసిన అపరాధం క్షమించు” అని ఆతనిని వేడుకొన్నాడు. 


అప్పుడు లిఖితుడు తమ్మునితో - “ధర్మజ్ఞా! నాకు నీమీద కోపం ఏమీ లేదు. 
నువ్వు నాకేమీ అపచారం చేయలేదు. మన కుటుంబం నిర్మల మైనదిగా లోకంలో 
ప్రసిద్ధిపొందింది కదా? నీవు ధర్మాతిక్రమణం చేశావు గాన అందుకు ప్రాయశ్చిత్తం 
చేయబడింది. నీవు వెంటనే బాహుదానదికి వెళ్లి యథావిధిగా దేవతలకు, బుషులకు, 
పితృదేవతలకు తర్పణం ఇయ్యి. ఎన్నడూ మనస్సును అధర్మం వైపు వెళ్లనీయకు” అన్నాడు. 


శాంతిపర్వము 799 


లిఖితుడు ఆ పుణ్యనదిలో ప్రవేశించి ఉదకకార్యం చేయడానికి ఉద్యమించగానే 
ఆతని తామరపూవుల వంటి హస్తాలు పుట్టుకొనివచ్చాయి. అది చూచి ఆశ్చర్యపడిన 
అతడు అన్నగారికి చూపగా - “నేను తపోబలంచేత ఇలా చేశాను. దీనిని గూర్చి నీ 
వేమీ శంక ఉంచుకొనకుము. ఇదంతా దైవవిలసితమే” అన్నాడు. 


“ఇంత తపఃశాలి వైన నీవే నా పాపం తొలగించవచ్చు కదా? రాజు దగ్గరికి 
ఎందుకు పంపావు?” అని లిఖితుడు అన్నగారిని అడిగాడు. అప్పు డతడు - “నేను 
దండధరుడను కాను. ఆ అధికారం రాజుకే ఉంది. ఇలా నీకు దండం ఇవ్వడంచేత ఆ 
రాజూ పవిత్రు డయ్యాడు; నువ్వూ పాపవిముక్తుడ వయ్యావు” అన్నాడు. 


యుధిష్టిరా! ఇలా చేసి ఆ రాజు ఉత్తమగతి పొందాడు. అందుచేత రాజుల ధర్మం 
ప్రజాపాలనం. 


రాజేంద్రా! క్షతధర్మం దండనమే కాని ముండనం కాదు. 
దణ్జ ఏవ హి రాజేన క్షతధర్మో న ముణ్బనమ్‌. (శాంతిపర్వం 23.47) 


వ్యాసుడు హయగ్రీవు డను ధార్మికు డైన రాజు చరిత్ర కూడ చెప్పి “రాజధర్మపాలనమే 
ఫ్‌ ప్రధానకర్తవ్యం” అని యుధిష్టిరునికి బోధించాడు. 


యుధిష్టిరుడు వ్యాసుని మాటలు విని, అర్జునుడు కోపంతో ఉండడం కూడ చూచి 
“మహామునీ! వీరు లైన భర్తలను, పుత్రాదులను పోగొట్టుకొని దుఃఖిస్తూన్న ఈ స్త్రీల 
విలాపాలను వింటూంటే నా కేమీ మనఃశాంతి కలగడంలేదు” అన్నాడు. 


అప్పుడు వ్యాసుడు - “రాజా! ఎవరూ దేనికీ నిమిత్తం కాదు. ప్రతీదీ కూడ 
కాలాన్ని పట్టి జరుగుతూంటుంది; ప్రాప్తిస్తూంటుంది! 


దేనికైనా కాలం రావాలి. అది రాకుండా మానవుడు బుద్ధిచేత కాని, శాస్రాధయనం 
చేత గాని ఏమీ పొందజాలడు. కాలం అనుకూలంగా ఉంటే మూర్చునికి కూడ అన్నీ 
సమకూరుతాయి. 


అందుచేతనే సేనజిత్తు అను రాజు దుఃఖార్తుడై ఇలా అన్నా డని చెపుతూంటారు 
- “రాజు లందరూ కాలానికి పరిపాకం చెంది మరణిస్తారు. కొందరు కొందరిని చంపితే, 
వాళ్లు మరొకళ్లను చంపుతారు. ఇది కేవలం లోకంలో అనుకొనే మాటే కాని ఎవడూ 
ఎవనినీ చంపడంలేదు; ఎవ్వడూ ఎవ్వనిచేతా చంపబడడంలేదు. ఇవన్నీ కాలంచేత జరిగే 
స్వాభావిక మైన ఘటనలు. 


800 మహాభారతసారసంగ్రహము 


నా ఆత్మ కూడ నాది కాదు. ఈ పృథివి అంతా నాదే. ఇది నాది ఎట్లయిందో అదే 
విధంగా ఇతరులది కూడ. (నాకు దానిమీద ఎంత హక్కు ఉందో ఇతరులకు కూడ 
అంత హక్కు ఉంది). 

ఆత్మాపి చాయం న మమ, సర్వాపి పృథివీ మమ, 

యథా మమ తథాన్యేషామితి పశ్యన్‌ న ముహ్యతి. (శాంతిపర్వం 25. 19) 

సుఖం తరువాత దుఃఖం వస్తూంటుంది; దుఃఖం తరువాత సుఖం వస్తూంటుంది. 
నరుడు నిత్యమూ సుఖమే పొందడు; నిత్యమూ దుఃఖమే పొందడు. 

సుఖస్యానన్తరం దుఃఖం దుఃఖస్యానన్తరం సుఖమ్‌, 

న నిత్యం లభతే దుఃఖం న నిత్యం లభతే సుఖమ్‌. (శాంతిపర్వం 25. 23) 

సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా వచ్చినదానిని వచ్చి నట్లు అనుభవించాలి. దానికి 
లొంగి పోకూడదు. 

నాయనా! నీ భార్యకు గాని పుత్రులకు గాని చిన్న అప్రియ మైన పని చేసి చూడు 
- అప్పుడు ఎవడు ఎవనికి ఎవడో, ఎందుచేతనో, ఏవిధంగానో నీకు తెలిసి పోతుంది. 

ఈషదప్యజ్గ దారాణాం పుత్రాణాం వా చరాప్రియమ్‌, 

తతో జ్ఞాస్యసి కః కస్య కేన వా కథమేవ వా. (శాంతిపర్వం 25.27) 

ఎవళ్లెతే పూర్తిగా మూఢులో, ఎవళ్లెతే అత్యున్నత మైన జ్ఞానం సంపాదిస్తారో వాళ్లే 
ఈ లోకంలో సుఖంగా ఉంటారు. కష్టా లన్నీ మధ్యరకం కరక 

యే చ మూఢతమా లోకే యే చ బుద్ధేః పరం గతాః, 

త ఏవ సుఖమేధన్తే మధ్యమః క్రిశ్యతే జనః. (శాంతిపర్వం 25. 28) 

యుధిష్టిరా! మహాబుద్ధిశాలి యైన సేనజిత్‌ అన్నమాటలు ఇవి. 

సుఖదుఃఖాలు కాని, ఉండడం లేకపోవడం గాని, లాభాలాభాలు గాని, జీవిత 


మరణాలు గాని ఇవన్నీ వంతుల ప్రకారం అందరికీ కలుగుతూంటాయి. అందుచేత 
ధీరు డైన వాడు పొంగిపోకూడదు, క్రుంగిపోకూడదు. 


అందుచేత నీ వీ శోకాన్ని విడిచి సుఖంగా నీ ధర్మం నువ్వు ఆచరించు.” అన్నాడు. 


ధనమే ప్రధాన మైనది అన్న అర్జునునికి సమాధానం చెపుతూ యుధిష్టిరు డిలా 
అన్నాడు - “అర్జునా! “ధనం లేనివానికి స్వర్గం లేదు; సుఖం లేదు, ఏ పనీ జరగదు; 


శాంతిపర్వము 801 


ధనమే అన్నింటి కంటె (్రేష్ట మైనది” అని నువ్వన్న మాట యథార్థం కాదు. ఎందరో 
మహాపురుషులు స్వాధ్యాయంచేత, తపస్సుచేత ఉత్తమలోకాలను పొందారు. 


ధనాశకంటె ధనంమీద ఆశలేకపోవడం చాల మంచిది. ధనం దోషాలతో నిండి 
ఉన్నది. ధనాన్ని కోరేవాడు చేయకూడని పనులు చేయకుండా ఉండజాలడు. ఇది నేను 
ప్రత్యక్షంగా చూస్తున్నాను; ఇది నీకూ తెలిసిన విషయమే. 

ప్రత్యక్షమనుపశ్యామి త్వమపి ద్రష్టుమర్హస్తి, 

వర్ణనం వర్జనీయానామీహమానేన దుష్మరమ్‌. (శాంతిపర్వం 26. 19) 

ధనం ఉన్నవాడు దానం చేయడం మంచిదే కాని దానిలో కూడ కొంత క్లేశం 
ఉంది. అర్హత లేనివానికి ఇవ్వడం, అర్హత ఉన్నవానికి ఇవ్వకపోవడం జరుగుతూంటుంది. 
ఈ విధంగా అర్హుడెవడో అనర్హు డెవడో తెలియడం కూడ కష్టమే గాన దానరూప మైన 
ధర్మం చేయడం కూడ చాల కష్టం. 


అనర్హతే యద్దదాతి న దదాతి యదర్హతే, 
అర్హానర్లాపరిజ్ఞానాద్‌ దానధర్మోల పి దుష్మరః. 26.30) 
[Sy 


శ్రమపడి ధనం సంపాదించినదానిని దానం చేద్దా మనుకొన్నా కూడ; అపాత్రకు 
ఇవ్వడమూ, సత్సాత్రకు ఇవ్వకపోవడమూ అను రెండు దోషా లుంటాయి. 


లబ్బానామపి విత్తానాం బోద్ధవ్యౌ ద్వావతిక్రమౌ, 
అపాత్రే ప్రతిపత్తిశ్చ పాత్రే చాప్రతిపాదనమ్‌. (శాంతిపర్వం 26.31) 


అర్జునుని కీ విధంగా సమాధానం చెప్పి యుధిష్టిరుడు అక్కడ ఉన్నవా రందరిలో 
ఇలా అన్నాడు - “ఇంతమంది బంధువులు మరణించడానికి నేనే కారణభూతుడ ననే 
శోకం నన్ను విడవకుండా ఉన్నది. నేను బాల్యంలో ఎవని ఒడిలో ఆడుకుంటూ పెరిగానో 
ఆ పితామహు డైన భీష్ముడు శిఖండిపై అస్ర్రప్రయోగం చేయ నని చెప్పి నిలిచి ఉండగా 
శిఖండిని అడ్డు పెట్టుకొని అర్జునుడు ప్రయోగించిన బాణాలకు తట్టుకొనలేక రథంమీద 
కూలబడిన దృశ్యం నా మనస్సునుండి తొలగించుకోవా లని ఎంత ప్రయత్నం చేసినా 
తొలగకుండా ఉంది. 


నా మాటమీద పూర్తి నమ్మకంతో - “నువ్వు చెప్పు, నా కుమారుడు జీవించి 
ఉన్నాడా లేడా” అని సర్వపార్థివపూజితు డైన ఆచార్యుడు నన్నడిగి నప్పుడు నే నా 
విధంగా, కుంజరశబ్దాన్ని అడ్డం పెట్టుకొని “అశ్వత్థామా హతః అని కేవలం రాజ్యలోభంతో 
పలికాను. 


802 మహాభారతసారసంగ్రహము 


నా జ్యేస్టభ్రాత యైన కర్షుణ్ణి యుద్ధంలో సంహరింపజేశాను. 


బాలుడైన అభిమన్యువును ద్రోణుడు పాలిస్తూన్న సైన్యంలోనికి ప్రవేశింపచేసి వాని 
వధకు కారణం అయ్యాడు. ఆనాటినుండి, (భూణహత్య చేసిన నేను అర్జునుని ముఖం 
కాని, కృష్ణుని ముఖం కాని చూడలేకుండా ఉన్నాను. 


ద్రౌపది పుత్రులు ఐదుగురూ మరణించడానికి కారణం అయ్యాను. ఈ విధంగా 
మహాపరాధాలు చేసి పృథివీనాశకారకుడ నైన నేను ఇలాగే కూర్చొని నా శరీరాన్ని 
శుష్మింపచేసి ప్రాణాలు విడుస్తాను. నాకు మీ రందరూ అనుజ్ఞ ఇచ్చి మీ ఇష్టం వచ్చిన 
చోటులకు వెళ్లండి”. ఇలా అంటూ యుధిష్టిరుడు ప్రాయోపవేశం చేయడానికై 
నిశ్చయించుకొని కూర్చున్నాడు. 


అప్పుడు వ్యాసుడు అనేకవిధాల ఆతనికి బోధించడానికి ప్రయత్నిస్తూ “అశ అను 
బ్రాహ్మణునికీ జనకునికీ జరిగిన సంవాదం గూర్చి చెప్పాడు : 


“ఒకనాడు జనకుడు తన వద్దకు వచ్చిన అశ్మ అను బ్రాహ్మణుని - “విప్రోత్తమా! 
కల్యాణమును కోరే నరుడు జ్ఞాతులు, ధనము లభించి నప్పుడు గాని నశించినపుడు 
గాని ఎలా ప్రవర్తించాలి” అని అడిగాడు. అప్పుడు అశ్ముడు మానవుల స్వభావాన్ని 
గూర్చి ఈ విధంగా చెప్పాడు. 


“ప్రాణులకు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా అనుభవింపవలసినదే. మరొక 
మార్గం లేదు. ఆసనము, శయనము, వాహనము, ప్రయత్నము, పానభోజనాదికమూ - 
ఇవన్నీ కూడ కాలానుసారం జరుగుతూంటాయి. వీటి విషయంలో వీని కేమీ స్వాతంత్ర్యం 
లేదు. 


వైద్యులు రోగు లవుతారు. బలవంతులు దుర్చలు లవుతారు. కొంతమంది 
శ్రీమంతులైనా షండులవుతారు. కాలపరిణామం విచిత్రంగా ఉంటుంది. వలదన్నా కూడ 
దరిద్రులకు చాలమంది పిల్లలు పుడతారు. సంపన్నులకు కావాలన్నా పిల్లలు పుట్టరు. 
విధివిలాసం విచిత్రంగా ఉంటుంది. 


సన్తి పుత్రాః సుబహవో దరిద్రాణామనిచ్చతామ్‌, 

నాస్తి పుత్రః సమృద్దానాం విచిత్రం విధిచేష్టితమ్‌. (శాంతిపర్వం 28. 24) 

ధనవంతుడు యౌవనంలో మరణిస్తూంటాడు. దరిద్రులు రోగాలతోను, ముసలి 
తనంతోను బాధపడుతూ నూరు వర్షాలు జీవిస్తూంటారు. 


శాంతిపర్వము 803 


సాధారణంగా ధనవంతులకు తిందాం అన్నా జీర్ణం కాదు. దరిద్రులకు కజ్దముక్కలు 
తిన్నా అరిగిపోతాయి. 

ప్రాయేణ శ్రీమతాం లోకే జీర్ణశక్తిర్న విద్యతే, 

కాష్టాన్యపి హి జీర్యన్తే దరిద్రాణాం చ సర్వశః. (శాంతిపర్వం 28. 29) 

ముసలివా డైపోయి మృత్యువుచేత ఆక్రమింపబడుతూన్నవానిని బెషధాలు గాని, 
మంత్రాలు గాని, హోమాలు గాని, జపాలు గాని రక్షించవు. 

నౌషధాని న మన్హాశ్చ న హోమా న పునర్జపాః, 

త్రాయన్తే మృత్యునోపేతం జరయా చాపి మానవమ్‌. (శాంతిపర్వం 28.35) 

వేట, జూదము, ప్రీలంపటత్వము, పానము - ఇవన్నీ బుధులచే నిందింపబడే 
అలవాట్లు. అయినా బాగా చదువుకొన్నవాళ్లు కూడ వీటిలో ప్రవర్తిస్తున్నారు. 

సమస్తప్రాణులకూ కూడ ఇష్టము లైనా అనిష్టము లైనా కాలంచేత (ఆ యా 
కాలంలో) కలుగుతూంటాయ్యి; దీనికి నిమిత్తం ఏమిటి అంటే చెప్పలేం. 

వాయువును, ఆకాశాన్నీ అగ్నినీ, చంద్రాదిత్యుల్నీ పగటినీ, రాత్రినీ, నక్షత్రాలను, 
నదులను, పర్వతాలను ఎవడు చేస్తున్నాడు (పుట్టిస్తున్నాడు)? ఎవడు భరిస్తున్నాడు? 

వాయుమాకాశమగ్నిం చ చన్రాదిత్యావహఃక్షపే, 

జ్యోతీంషి సరితః శైలాన్‌ కః కరోతి బిభర్తి చ. (శాంతిపర్వం 28.38) 

శీతము, ఉష్ణము, వర్షము - ఇవన్నీ కాలాన్ని పట్టి మారుతూంటాయి. సుఖ 
దుఃఖాలు కూడ అంతే. 

నేను పరలోకాన్ని చూచాను అని ఏ పండితులూ చెప్పటంలేదు. అయినా కూడ 
శాస్త్రాలను అతిక్రమించకుండా, శ్రేయఃకాముడు వాటిని విశ్వసించాలి. 

న దృష్టపూర్వం ప్రత్యక్షం పరలోకం విదుర్చుధాః, 

ఆగమాంస్త్వనతిక్రమ్య (శ్రద్ధాతవ్యం బుభూషతా. (శాంతిపర్వం 28.42) 

రాజా! ఇప్పుడు నీ తండ్రి ఎక్క డున్నాడో తెలియదు. నీ పితామహులు ఎక్క 
డున్నారో తెలియదు. నీకు వాళ్లు కనబడడం లేదు, నిన్ను వాళ్లు చూస్తున్నట్లు లేదు. 


క్వను తేర ద్య పితా రాజన్‌ క్వను తేర ద్య పితామహాః, 
న త్వం పశ్యసి తానద్య న త్వాం పశ్యన్తి తే నఘ. (శాంతిపర్వం 28.53) 


804 మహాభారతసారసంగ్రహము 


మానవుడు స్వర్ణమూ చూడడం లేదు; నరకమూ చూడడం లేదు. సత్పురుషులకు 
శాస్త్రమే నేత్రం. రాజా! నువ్వు ఆ శాస్త్రం చెప్పి నట్లు ప్రవర్తించు.” 

జనకుడు ఈ విధంగా అళ్ళుడు చెప్పిన ఉపదేశవాక్యాలు విని ఆ విధంగా 
ప్రవర్తించాడు. యుధిష్టిరా! నీవు కూడ శాస్తానుసారం నీ రాజధర్మం నిర్వర్తించు” అని 
బోధించాడు వ్యాసుడు. 


యుధిష్టిరు డేమీ మాట్లాడలేదు. అది చూచి అర్జునుడు కృష్ణునితో - “మాధవా! 
ధర్మరాజు చాల శోకంతో బాధపడుతున్నాడు. మా కథ అంతా వెనుకకు తిరిగి నట్లు 
కనబడుతూన్నది. నువ్వు కూడ చెప్పి చూడు” అన్నాడు. 


పూర్వం సృంజయు డను రాజు పుత్రశోకంతో బాధపడుతూండగా నారదుడు 
ఆతనికి షోడశచక్రవర్తుల కథలు వర్ణించి చెప్పి - “అలాంటి మహాపురుషులే మరణించి 
నప్పుడు సామాన్యమానవుల లెక్క ఏమిటి? వాళ్లందరూ నీకంటె నీ పుత్రునికంటె ఎన్నో 
రెట్లు గొప్పవాళ్లు” అంటూ ఆ రాజును ఓదార్చాడు. 


కృష్ణుడు ఆ కథలనే చెప్పి ధర్మరాజుకు కర్తవ్యోపదేశం చేశాడు. వ్యాసుడు 
యుధిష్టిరునకు బోధిస్తూ - “రాజా! రాజులు దుష్టులను దండించడం వాళ్ల శాష్రోక్త 
మైన ధర్మం. అలా ధర్మం పరిపాలించిన నీకు పాపభయం ఉండకూడదు. 


ఏ కారణంచేత నైనా నీవు చేసిన పని నింద్యము అని అనుకొన్నా కూడ 
మరణించడం యుక్తం కాదు. ఎందచేత ననగా నువ్వు చేశావనుకొంటూన్న పాపం 
మరణానంతరం కూడ నిన్ను వెన్నంటి వస్తుంది. అందుచేత యజ్ఞదానాదులు ఆచరించి 
ఆ పాపాలకు నీవు జీవించి ఉండగానే ప్రాయశ్చిత్తం చేసికొనడం మంచిది” అన్నాడు. 


“ఎందరో పుణ్యాత్ము లైన క్షత్రియులనూ, పూజ్యు లైన ఆచార్య - పితామహ - 
శ్వశురాదులను సంహరించాను కదా? ఆ పాపం ఎక్కడికి పోతుంది?” అని ధర్మరాజు 
అడగగా వ్యాసు డిలా అన్నాడు. 


“రాజా! పూర్వం దేవతలు దురాత్ము లైన అసురులను, దానవులను సంహరించారు. 
ఆ దేవాసురులు అన్నదమ్ములే. అదే విధంగా అధర్మప్రవర్తను లైనవాళ్లను నీవు 
సంహరించినా కూడ నీకు పాపం ఏమీ లేదు. కులంలో (కుటుంబంలో) ఒకనిని 
చంపడంచేత ఇతరులకు క్షేమం కలుగుతుంది అన్న ట్లుంటే వానిని వధించి కులాన్ని 
కాపాడాలి. ఒక కులాన్ని వధించి రాష్ట్రాన్ని కాపాడాలి. అలా చేయడం ధర్మవిరుద్ధం 
కాదు.” 


శాంతిపర్వము 805 


ఏకం హత్వా యది కులే శిష్టానాం స్యాదనామయమ్‌, 
కులం హత్వాచ రాష్ట్రం చనతద్‌ వృత్తోపఘాతకమ్‌. (శాంతిపర్వం 33.31) 


నువ్వు పరిశుద్ధ మైన స్వభావం కలవాడవు. పరుల దోషం నీచేత ఈ పని 
చేయించింది. ఇష్టం లేకపోయినా చేసిన ఈ పనికి నువ్వు అనవసరంగా మనస్సులో 
బాధపడుతున్నావు. 


ఇటువంటిదానికి అశ్వమేధమహాయజ్ఞం చేయడం ప్రాయశ్చిత్తం అని చెప్పబడింది. 
అది చెయ్యి. నీ పాపం ఏదైనా ఉంటే అది తొలగిపోతుంది. 


నీవు నీ పరాక్రమంచేత ఈ పృథివీమండలంలోని రాజుల నందరినీ జయించావు. 
నువ్వు స్నేహితులతో కలిసి ఆ పురాలకీ రాష్టాలకీ వెళ్లి మరణించిన రాజుల సోదరులను 
పుత్రులను, పౌత్రులను వాళ్ల వాళ్ల రాజ్యంలో అభిషేకించు. గర్భంలో ఉన్న బాలులను 
కూడ తగు విధంగా రక్షించు. 


మరణించిన రాజుకు పుత్రులు లేకపోతే ఆ రాజుల కుమార్తెలను రాజ్యాభిషిక్తులను 
చెయ్యి. ఇలా చేస్తే ప్రీవర్గం కోరికలు తీరిన దవుతుంది. నీ శోకం తొలగుతుంది. 


కుమారో నాస్తి యేషాంచ కన్యాస్తత్రాభిషేచయ, 
కామాశయో హి ప్రీవర్గః శోకమేవం ప్రహాస్యసి. (శాంతిపర్వం 33.45) 


ఆ రాజు లందరూ వాళ్లు చేసిన పనికి మరణించారు. అందుకు దుఃఖించవలసిన 
పని లేదు. 


(ఈ సందర్భంలో ధర్మరాజు ప్రశ్నించగా వ్యాసుడు ప్‌ కర్మలు చేయదగినవి, ఏవి 
చేయకూడనివి; ఏ చెడ్డకర్మలకు ఏవి ప్రాయళశ్చిత్తాలు; ప్రాయశ్చిత్తాలు లేనివి ఏవి అను 
విషయాలు వివరించి చెప్పాడు. శాంతిపర్వం 34.36 అధ్యాయాలు). 

పాపాలూ, ప్రాయళశ్చిత్తాలూ అన్న మాటలు వినగానే యుధిష్టిరుని మనస్సులో 
కొంచెం పరివర్తనం కలిగి నట్లు కనబడింది. అతడు వ్యాసునితో - “ద్విజగ్రేష్టా! 
రాజధర్మాలు, చాతుర్వర్థ్యధర్మాలు, ఆపత్సమయంలో అనుసరించవలసిన ధర్మాలు - ఈ 
విషయాలను గూర్చి వినగోరుతున్నాను చెప్పుము” అన్నాడు. 

అప్పుడు వ్యాసుడు ప్రక్కనే ఉన్న నారదునికేసి చూస్తూ యుధిష్టిరునితో - “రాజా! 
నువ్వు సకలధర్మాలు తెలిసిన మహావీరుడు భీష్మునివద్దకు వెళ్లి అడుగు; ఆయన చెపుతాడు” 
అన్నాడు. 


806 మహాభారతసారసంగ్రహము 


“ఆయన విషయంలో అంత అపచారం చేసి, నేను ఆయనను ఎలా అడగగలను” 
అన్నాడు యుధిష్టిరుడు. 

అప్పుడు కృష్ణుడు కలగజేసికొని - “యుధిష్టిరా! ఈ శోకసమయంలో అతిగా 
నిర్భంధం చెయ్యకు. వ్యాసుడు చెప్పి నట్లు చెయ్యి. నీ సోదరులు, ఇతర బంధువులు, 
మిగిలిన రాజన్యులు, చాతుర్వర్థ్యాలవారూ, మిత్రులు - అందరూ ఇక్కడినుంచి ఎప్పుడు 
కదులుతామా!” అని నిరీక్షిస్తున్నారు. అందుచేత వీళ్ల హిత మైన కార్యం చెయ్యి” అన్నాడు. 


కృష్ణుని మాటలు విని రాజు లేచాడు. ధృతరాష్రుణ్ణి ముందుంచుకొని పురంలో 
ప్రవేశించడానికి సిద్ధం అయి ముందుగా దేవతలకు బ్రాహ్మణులకు పూజలు చేశాడు. 


అంద మైన, బాగా అలంకరించిన క్రొత్త రథం సిద్ధం చేశారు. మంచి లక్షణా 
లున్న పదహారు తెల్లని ఎద్దులు కట్టిన రథాన్ని యుధిష్టిరు డెక్కాడు. భీమసేనుడు కళ్లాలు 
పట్టాడు. అర్జునుడు శ్వేతచ్చత్రం పట్టగా నకులసహదేవులు చామరాలు వీచుతున్నారు. 
ఆ రథంమీద ఉన్న ఐదుగురు అన్నదమ్ములు పంచభూతాల వలె ప్రకాళిస్తున్నారు. 


యుయుత్సువు యుధిష్టిరుని వెనుకనే వెళ్లాడు. కృష్ణుడు సాత్యకితో కలిసి రథం 
మీద వెనుకనే వెళ్లాడు. గాంధారీధృతరా్ల్రులు నరయానం (నరులు లాగే బండి) ఎక్కి 
ధర్మరాజు ముందు వెళ్లారు. కుంతి, ద్రౌపది, కౌరవస్తీలు, విదురుని ముందుంచుకొని 
వాహనా లెక్కి వెళ్లారు. 

వెనుకనే చతురంగబలం కదలి వెళ్లింది. 


నగరమూ రాజమార్లాలు చక్కగా అలంకరింపబడి ఉన్నాయి. సూతమాగధులు, 
వైతాళికులు రాజును స్తుతిస్తున్నారు. ఈ విధంగా వారందరూ నగరంలో ప్రవేశిస్తూండగా 
అభినందన వాక్యాలు పలుకుతూ, పుష్పాలు, చల్లుతున్నారు. వేల కొలది (బ్రాహ్మణులు 
వేదమంత్రాలు చదువుతున్నారు. శంఖాలు, దుందుభులు మోగుతున్నాయి. జయ జయ 
ధ్వానాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 


ఇంతలో విప్రజనుల మధ్యనుంది దుర్యోధనుని మిత్రు డైన చార్వాకు డను రాక్షసుడు 
సంన్యాసిరూపంతో, శిఖ, త్రిదండాలు ధరించి నిర్భయంగా ముందుకు వచ్చి, బ్రాహ్మణు 
లందరూ ఆశీర్వాదం పలకబోతూండగా, ఆ విప్రుల నెవరినీ పలకరించకుండగానే 
ధర్మరాజుతో - “ఈ విప్ర లందరూ నా ముఖం ద్వారా ఇలా అంటున్నారు - “ఛీ! ఛీ! 
జ్ఞాతుల నందరినీ నశింపచేసిన ఈ కున్ఫపతి ఉండి ప్రయోజనం ఏమిటి? గురువులను 
చంపించినవాడు జీవించి ఉండడంకంటె మరణమే మేలు.” 


శాంతిపర్వము 807 


దుష్టు డైన ఆ రాక్షసుని మాటలు వినగానే ఆ బ్రాహ్మణులు, ధర్మరాజూ కూడ 
సిగ్గుపడుతూ, చాల కలవరం చెంది మౌనంగా ఉండిపోయారు. 

యుధిష్టిరుడు - “నేను ప్రణామం చేస్తూ ప్రార్థిస్తున్నాను. ఓ! పూజ్యులారా! 
దుఃఖంతో ఉన్న నన్ను ఈ విధంగా ధిక్కరించకండి” అన్నాడు. 

అప్పు డా బ్రాహ్మణు లందరూ - “రాజా! ఇది మా మాట కాదు. శ్రీరస్తు. నీకు 
సకల సంపదలు కలుగుగాక” అని అంటూ తమ తపోబలంచేత తెలిసికొని - “ఇతడు 
దుర్యోధనుని మిత్రు డైన చార్వాకు డను రాక్షసుడు. పరివ్రాజకరూపంలో వానికి హితం 
చేయడానికి వచ్చాడు. మహాత్మా! మేం ఇలా అనడంలేదు. నీ కేమీ భయం వద్దు. నీకు 
నీ సోదరులకు మంగళం కలుగుగాక” అని అంటూ ఆ రాక్షసునిపై హుంకరించారు. 
వెంటనే అతడు భస్మ మై పడిపోయాడు. అందరూ సంతోషించారు. 

కృష్ణుడు - ఇతడు చార్వాకు డను రాక్షసుడు. “నీకు బ్రాహ్మణావమానం చేస్తే 
తప్ప మరణం ఉండదు” అని బ్రహ్మ వరం ఇచ్చాడు. ఇతడు దుర్యోధనుని మిత్రుడు. 
ఇప్పుడు (బ్రాహ్మణులను అవమానించడంచేత మరణించాడు. ఇప్పుడు జరిగినదానిని 
గూర్చి విచారించకు” అని యుధిష్టిరునితో అన్నాడు. 


ధౌమ్యుడు మొదలైన పురోహితులు, మంత్రిసామంతాదులు, ప్రజలు యుధిష్టిరుణ్ణి 
సామ్రాజ్యాభిషిక్తుని చేశారు. వైదికాశీస్సులతోను, జయజయధ్వానాలతోను, మంగళవాద్య 
ఘోషతోను ఆ ప్రాంతం అంతా మారుమోగింది. 

అప్పుడు యుధిష్టిరుడు తనను ప్రశంసిస్తూన్న ప్రకృతులను ప్రజలను ఉద్దేశించి 
మాటలాడుతూ - “ఇక్కడికి వచ్చినవా రందరూ, నిజంగా ఉన్నా లేకపోయినా, మా 
సద్గుణాలను ప్రశంసిస్తూన్నారు గాన మేం అందరమూ ధన్యులము. 

తథ్యాన్వాప్యథవాతథ్యాన్‌ గుణానాహుః సమాగతాః. (శాంతిపర్వం 41.2) 

మీరందరూ మమ్ము అనుగ్రహిస్తూన్నట్లు భావిస్తున్నాను. 

మహారాజైన మా తండ్రి ధృతరాష్లుడు నాకు పరమదేవత. నా ప్రియాన్ని కోరే 
మీ రందరూ ఎప్పటివలెనే ఈయన ఆజ్ఞను పాలిస్తూండాలి. మీకూ నాకు కూడ ఈయనయే 


ప్రభువు. ఈ సమస్త మైన పృథివి, పాండవు లందరూ కూడ ఈయనకు చెందినవారు. 
మీ రందరూ నేను చెపుతూన్న ఈ మాటను మనస్సులో గుర్తుంచుకోవాలి” అన్నాడు. 


ఏష నాథో హి జగతో భవతాం చ మయా సహ, 
అస్యైవ పృథివీ కృతా పాణ్ణవాః సర్వ ఏవ చ, 
ఏతన్మనసి కర్తవ్యం భవద్భిర్వచనం మమ. (శాంతిపర్వం 41.7,8) 


808 మహాభారతసారసంగ్రహము 


రాజ్యాభిషేకం అయిన తరువాత పౌరజానపదాదు లందరూ తమ తమ స్థానాలకు 
వెళ్లారు. 


ధర్మరాజు భీమసేనుణ్ణి యౌవరాజ్యంలో అభిషేకించాడు. రాజ్యపరిపాలనా 
విధానంలోను మంత్రము (ఆలోచన), కార్యనిర్ణయము వీటియందు బుద్ధిసంపన్ను డైన 
విదురుణ్ణి నియోగించాడు. 


చేసిన పనులు, చేయవలసిన పనులు మొదలైనవాటిని తెలుసుకొనడానికీ, ఆయ 
వ్యయాల చింతనకు సర్వగుణసంపన్ను డైన వృద్ధు డైన సంజయుణ్ణి నియమించాడు. 

సైన్యము, దాని పరిమాణము, దాని బత్తాలు జీతాలు, సకలకర్మల పరిశీలనము 
- ఈ విషయాలలో నకులుణ్జి నియమించాడు. 

శత్రుచక్రాన్ని అద్దుకొనడం, దుష్టమర్దనం - ఈ పనులలో అర్జునుణ్ణి నియమించాడు. 
(బ్రాహ్మణులకు, దేవతలకు సంబంధించిన విషయాలలోను, ఇతరకార్యా లలోను 
పురోహితులలో (శ్రేష్ట డైన ధౌమ్యుజ్ణి నియమించాడు. 

సహదేవుణ్ణి ఎల్లప్పుడు తన దగ్గరనే ఉండ మని ఆదేశించాడు. ఆతడే అన్ని 
అవస్థలలోను రాజుకు రక్షకుడుగా ఉన్నాడు. 

థ క 


ఇంకా కొందరిని ఆ యా కార్యాలలో నియోగించాడు. 


“మీరు ఎల్లప్పుడు కార్యవ్యాపతు లై మా తండ్రి యైన రాజుకు సంబంధించిన 
పను లన్నీ చూచుకోవాలి. పౌర - జానపదులకార్యా లన్నీ వేరు వేరుగా పరిశీలించి, 
రాజు అనుమతితో వాటిని పరిష్కరించాలి” అని విదురునితోను, సంజయునితోను, 
యుయుత్సువుతోను చెప్పాడు. 


యుద్ధంలో మరణించిన జ్ఞాతు లందరికీ యుధిష్టిరుడు వేరు వేరుగా శ్రాద్ధ క్రియలు 
చేయించాడు. ధృతరాష్రుడు తన పుత్రుల నుద్దేశించి అనేకదానాలు చేశాడు. ద్రౌపదీ 
యుధిష్టిరులు - ద్రోణుడు, కర్ణుడు, ధృష్టద్యుమ్నుడు, అభిమన్యువు, ఘటోత్మచుడు, తనకు 
ఉపకారం చేసిన విరాటాదులు, (ద్రుపదుడు, ద్రౌపదీపుత్రులు - వీళ్లందరినీ ఉద్దేశించి 


అనేకదానాలు చేశారు. 


శాంతిపర్వము 809 


ధర్మరాజు కృష్ణుణ్ణి - “కృష్ణా! కేవలం నీ సాహాయ్యంచేతనే మేం పితృపైతా 
మహరాజ్యాన్ని మళ్లీ పొందకలిగాం” అని కృతజ్ఞతను తెలుపుతూ స్తుతించాడు. 

ధృతరాహ్ష్రుని అనుమతితో యుధిష్టిరుడు దుర్యోధనుని గృహం భీమున కిచ్చాడు. 
దుఃశాసనుని గృహం అర్జునునకు ఇచ్చాడు. దుర్మర్నణుని భవనం నకులునికీ, దుర్శ్ముఖుని 
గృహం సహదేవునికి ఇచ్చాడు. 

కృష్ణుడు సాత్యకి అర్జునుని ఇంటికి వెళ్లారు. 


రాత్రి విశ్రాంతి తీసికొని మరునాడు అందరూ కలిశారు. యుధిష్టిరుడు కృష్ణునితో 
- “కృష్ణా! రాత్రి సుఖంగా గడచినదా? సుఖంగా నిద్ర పట్టినదా?” అని అడుగుతూ “9 
అనుగ్రహంవల్లనే మేం ఈ విధంగా రాజ్యం సంపాదించకలిగాం” అని ఇంకా ఏమేమో 
చెప్పబోతున్నాడు. అయితే కృష్ణు డేమీ మాటలాడకుండా నిశ్చేష్టుడై ధ్యానముద్రలో కూర్చొని 
ఉన్నాడు. 

అది చూచి యుధిష్టిరుడు ఆశ్చర్యపడుతూ నీవు ఇలా ఉండడానికి కారణం ఏ 
మని సవినయంగా అడిగాడు. 


“శరతల్పంమీద ఉన్న భీష్ముడు అగ్ని వలె మెల్ల మెల్లగా శాంతిస్తున్నాడు. అతడు 
ఏకాగ్రబుద్ధితో నన్ను ధ్యానం చేస్తున్నాడు. అందుచేత నా మనస్సు భీష్ముని వద్దకు 
వెళ్లిపోయినది” అని చెప్పి కృష్ణుడు - “ధర్మరాజా! చాతుర్వర్థ్యం మొద లైన విషయా 
లన్నీ భీష్ముడి దగ్గరికి వెళ్లి ఆయన్ని అడుగు” చెపుతాడు. 

ఆ కౌరవధురంధరు డైన భీష్ముడు అస్తమిస్తే జ్ఞానా లన్నీ అస్తమిస్తాయి. అందుచేతనే 
నిన్ను తొందరపెడుతున్నాను.” 


తస్మిన్నస్తమితే భీష్మే కౌరవాణాం ధురంధరే, 

జ్ఞానాన్యస్తం గమిష్యన్తి తస్మాత్తాాం చోదయామ్యహమ్‌. (శాంతిపర్వం 46. 23) 
అన్నాడు. 

ఆ మాట విని “మన మందరమూ భీష్మునివద్దకు వెడదాం” అని యుధిష్టిరు 
డన్నాడు. అందరూ బయలుదేరారు. 


వాళ్లందరూ కురుక్షేత్రం చేరారు. అక్కడ శరప్రస్తరంమీద శయనించి ఉన్న భీష్ముడు 
సాయంకాలసూర్యుడు వలె ప్రకాశిస్తున్నాడు. ఆయన చుట్టూ మునులు ఉన్నారు. ఆయనను 


810 మహాభారతసారసంగ్రహము 


దూరంనుంచి చూడగానే కృష్ణుడు, పాండవులు, కృపాచార్యాదులు వాహనాలనుండి క్రిందికి 
దుమికి ఏకాగ్రమనస్ములై ముందుగా అక్కడ నున్న వ్యాసాదిమునీంద్రులకు అభివాదనం 
చేశారు. తరువాత భీష్ముని దగ్గరకి వెళ్లారు. ఆయన చుట్టూ కూర్చున్నారు. 


కృష్ణుడు - “కురు క్రేషా! నీ శరీరంలో అంతగా బాధ లేదు కద! నీ ఇంద్రియాలు 
పనిచేస్తున్నాయా? సత్యమునందు గాని, తపస్సునందు గాని, దానమునందు గాని, 
ధనుర్వేదంలో గాని, వేదంలో గాని, నీతియందు గాని నీతో సమానుడైనవానిని ఎవనినీ 
గూర్చి మేం వినలేదు. 


ఈ యుధిష్టిరుడు జ్ఞాతిసంక్షయానికి చాల మనస్సులో కుంది పోతున్నాడు. న్‌వ్ర 
ఈతనికి తగు విధంగా సకలధర్మాలను ఉపదేశించి ఈతని సంశయాల నన్నింటినీ 
ఛేదించుము. నీవు తప్ప ఆ పని చేయగలవాడు మరెవ్వరూ లేరు” అని భీష్మునితో 
అన్నాడు. 

వాసుదేవుని మాటలు విన్న భీష్ముడు తల కొంచెం ఎత్తి, అంజలి ఘటించి ఆయనను 
నీవె సకలజగత్‌సృష్టి - స్థితి - సంహారహేతువు. విశ్వవ్యాప్తదవు అయిన పరమాత్మవు 
అని భక్తిపూర్వకంగా స్తుతించి* - “సురోత్తమా! నేను భక్తితో నిన్ను శరణుపొందుతున్నాను. 
ఇష్ట మైన గతిని పొందగోరుతూన్న నాకు ఏది శ్రేయస్మరమో నువ్వే ఆలోచించు” అన్నాడు. 


ఆ మాట విని కృష్ణుడు - “పురాణశ్రేష్టా! నీకు నాపై ఉన్న అత్యధికమైన భక్తిచే నా 
యథార్థస్వరూపం తెలిసికొనగలిగావు. నీకు పునరావృత్తిరహితము లైన లోకాలు 
లభించనున్నాయి. నీ జీవితంలో ఇంక యాఖభైయారు రోజులు శేషించి ఉన్నాయి. తరువాత 
నీవీ శరీరం విడచి శుభ మైన లోకాలను పొంద నున్నావు. ఇదిగో - ఈ దేవత లందరూ 
విమానాలపై నీకోసం నిరీక్షిస్తున్నారు. 

జ్ఞాతిశోకంతో చదివిన దంతా మరచి బాధపడుతూన్న యుధిష్టిరునకు నీవు 
ధర్మార్థయోగాలకు సంబంధించిన విషయాలు బోధించి ఈతని శోకం తొలగించుము” 
అన్నాడు. 

భీష్ముడు కృష్ణునితో - “లోకనాథా! నీ మాటలు నాకు చాలసంతోషం కలిగిస్తున్నాయి. 
కాని దుర్భలము లైన ఇంద్రియాలతో, శరీరంతో నే నిప్పు డే మీ మాటలాడ గల పరిస్థితిలో 
లేను. నువ్వే ఆ విషయా లన్నీ బోధించి వీనిని అను[గ్రహించుము. 


*  భీమ్మడు చేసిన స్తుతికి భీష్ణస్తవరాజం' అని ప్రసిద్ధి. అది శాంతివర్వం 47వ అధ్యాయంలో 
ఉంది. 


శాంతిపర్వము 811 


కృష్ణా! లోకకర్త వైన నీవు ఎదురుగా ఉండగా నావంటివాడు ఏమి మాటలాడ 
గలడు. ఇది గురువు ఎదుట శిష్యుడు మాట్లాడి నట్లుంటుంది” 
9. 3 
కథం త్వయి స్థితే కృష్ణ శాశ్వతే లోకకర్తరి, 
ప్రబూయాన్మద్విధః కళ్చిద్గురౌ శిష్య ఇవ స్థితే. (శాంతిపర్వం 52. 18) 


అన్నాడు. 

“గాంగేయా! ఇలా నీవుమాత్రమే మాటలాడగలవు. నీకు శారీరకంగా గాని 
మానసికంగా గాని ఏ బాధలూ ఉండవు. ఆకలిదప్పులు ఉండవు. నీకు దివ్యదృష్టి 
ఇస్తున్నాను. నీవు అన్ని విషయాలను తెలిసికొనగలుగుతావు. అందుచేత ఈతనికి ధర్మాలు 
ఉపదేశించు” అన్నాడు. 

పిమ్మట వ్యాసుడు మొద లైన మహర్షు లందరు లేచి కృష్ణుణ్ణి స్తుతించి “మళ్లీ 
రేపు వస్తాం” అని చెప్పి వెళ్లిపోయారు. కృష్ణాదులూ కూడ భీష్మునికి ప్రదక్షిణ నమస్కారాలు 
చేసి రథాలపై నగరానికి వెళ్లారు. 

మరునాడు కృష్ణుడు రాత్రి ఇంకా ఒక జాము (3 గంటలు) ఉందనగానే నిద్రనుండి 
లేచి ఆత్మధ్యానం చేసికొన్నాడు. ఈలోగా స్తోత్రపాఠకులు వచ్చారు. మంగళవాద్యాలు 
మోగిస్తూ సోత్రపాఠాలు చేశారు. 

తరువాత కృష్ణుడు స్నానం చేసి, జపం చేసికొని, అగ్నిహోమాలు నిర్వర్తించుకొని 
(బ్రాహ్మణుల ఆశీస్సులు స్వీకరించాడు. అలంకరించుకొని, అద్దంలో తనను తాను 
చూచుకొని - “భీష్ముని దగ్గరికి వెళ్లడానికి యుధిష్టిరుడు సిద్ధంగా ఉన్నాడో లేడో చూచిరా” 
అని సాత్యకిని పంపాడు. అతడు వెంటనే వెళ్లి యుధిష్టిరునితో - “కృష్ణుని రథం సిద్ధమై 
ఉంది. నీ కోసం నిరీక్షిస్తున్నాడు” అని చెప్పాడు. 

“వెంటనే యుధిష్టిరుడు అర్జునునితో - “మన రథం సిద్ధం చేయించు. ఇప్పుడు 
మనం మాత్రమే వెళ్లాలి; సైన్యమూ ఇతరపరివారమూ రావద్దు. భీష్మునికి శ్రమ కలిగించిన 
వాళ్లం అవుతాం. అంతే కాకుండ నేటినుండి భీష్ముడు చాల రహస్య మైన విషయాలు 
చెపుతాడు. అక్కడ సామాన్యజనుల ఒత్తిడి ఉండడం నాకిష్టం లేదు.” 

అద్యప్రభృతి గాబ్జేయః పరం గుహ్యం ప్రవక్ష్యతి, 

అతో నేచ్చామి కౌన్తేయ పృథగ్దనసమాగమమ్‌. (శాంతిపర్వం 53.16) 


అన్నాడు. 


812 మహాభారతసారసంగ్రహము 


రథం సిద్ధంగా ఉన్న దని అర్జునుడు చెప్పాడు. వెంటనే సోదరు లైదుగురు రథం 
ఎక్కి కృష్ణుని నివాసానికి వెళ్లారు. వాళ్లు వస్తూండటం చూచి కృష్ణుడు సాత్యకితో రథం 
ఎక్కాడు. రథాలమీదనుండే వాళ్లు చేష్టలతోనే ఒకళ్ల నొకరు పలకరించుకొని సుఖరాత్రియా 
అని ప్రశ్నించుకొన్నారు. 

రథస్మాః సంవిదం కృత్వా సుఖం పృష్ట్వా చ శార్వరీమ్‌, 

మేఘఘోషై రథవరైః ప్రయయుస్తే నరర్షభాః. (శాంతిపర్వం 58.20) 

వారందరూ కురుక్షేత్రం చేరేసరికి కొందరు మహర్షులు అక్కడికి చేరి భీష్ముని 
చుట్టూ కూర్చొని ఉన్నారు. కృష్ణసాత్యకులు, పాండవులూ రథాలనుండి దిగి కుడిచేతు 
లెత్తి ఆ బుషుల నందరినీ పూజించారు (దూరంనుంచే పలకరించారు). 


తతోల_వతీర్య గోవిన్లో రథాత్‌ స చ యుధిష్టిరః, 
భీమో గాజ్జీవధన్వా చ యమౌ సాత్యకిరేవ చ, 
బుషీనభ్యర్బయామాసుః కరానుద్యమ్య దక్షిణాన్‌. (శాంతిపర్వం 58. 25,26) 


ధృతరాష్రుడు ఇంకా మిగిలిన రాజులు, నారదాదిసిద్దులు, మహర్షులు వచ్చి చేరారు. 
నారదుడు వాళ్లతో - “భీష్ముడు సూర్యు డస్తమించ నున్నట్లు అస్తమించనున్నాడు. మీకు 
కావలసిన ధర్మాలు అడిగి తెలుసుకొండి” అన్నాడు. 

ఆ మాట విని ఆ రాజు లందరూ భీష్ముని దగ్గరికి వెళ్లారు గాని ఆయనతో 
మాటలాడడానికి అందరూ సంకోచిస్తున్నారు. అప్పుడు యుధిష్టిరుడు కృష్ణునితో క 
“యదుశ్రేష్టా! పితామహునితో మాటలాడకలిగినవాడవు నీ వొక్కడవే. నువ్వే ముందుకు 
వెళ్లి ఆయనతో మాట్లాడు” అన్నాడు. 

“కృష్ణా! నీ అనుగ్రహంచేత నాకు పూర్తిగా స్వాస్థ్ర్యం సమకూరింది. మనస్సు, 
బుద్ధీ, నిర్మలంగా ఉన్నాయి. యువకుడు వలె అయిపోయాను. మంచి మాటలు చెప్పే 
శక్తి లభించింది. 


తవ ప్రసాదాద్ధి శుభా మనో మే బుద్ధిరావిశత్‌, 

యువేవాస్మి సమావృత్తస్త్వదనుధ్యానబృంహితః, 

వక్తుం (శ్రేయః సమర్హోత_స్మి త్వత్తసాదాజ్ఞనార్దన. (శాంతిపర్వం 54 22,25) 

అయితే - ఒక్క ప్రశ్న అడుగుతాను. ఈ ధర్మా లన్నీ నువ్వే బోధించగలవు కదా? 
ఈ పని నా కెందుకు అప్పచెప్పావు? ఇలా చేయడంలో నీ ఉద్దేశ్యం ఏమిటి?” అన్నాడు. 


శాంతిపర్వము 813 


“భీష్మపితామహా! లోకంలో యశస్సుకీ, శ్రేయస్సుకీ మూలం నేనే. ధర్మాలను 
బోధించి నేను క్రొత్తగా సంపాదించుకొనవలసిన యశస్సు ఏమీ లేదు. 


చంద్రుని కిరణాలు చల్లగా ఉంటాయి అంటే ఎవడాశ్చర్యపడతాడు? అలాగే నా 
విషయంలో ఎవ్వడూ విస్మయం చెందడు. 

శీతాంశుశ్చన్ద ఇత్యుక్తే లోకే కో విస్మయిప్యతి, 

తథైవ యశసా పూర్ణే మయి కో విస్మయిప్యతి. (శాంతిపర్వం 54 26) 

నీవు మొదటినుండీ గొప్ప యశస్సు కలవాడవు. నీ యశస్సు ఇంకా వృద్ధిపొంది 
లోకంలో శాశ్వతంగా ఉండాలి అను అభిప్రాయంతో నీకు నిర్మల మైన బుద్ధి ఇచ్చాను. 
నువ్వు పుట్టినది మొదలు ఒక్క పాపకృత్యం కూడ చేసి నట్లు ఎవ్వరూ చూడలేదు. 
అందుచేత నువ్వే తండ్రి పుత్రులకు ధర్మాలు బోధించి నట్లు, ఈ పాండవులకూ, యుద్ధంలో 
మరణించినవాళ్లు మరణించగా మిగిలిన ఈ రాజులకూ ధర్మాలు బోధించాలి. 


ధర్మాలు తెలిసినవాడు అడిగినవాళ్లకు తప్పక ధర్మం బోధించాలి అని శాస్త్రం. 
అలా బోధించకపోవడం పాపహేతువు కూడ అవుతుంది. అందుచేత నీ పుత్రులూ, 
పౌత్రులూ, ఇతరజిజ్ఞాసువులూ వచ్చి అడుగుతున్నారు; నువ్వు బోధించు” అన్నాడు కృష్ణుడు. 

“గోవిందా! ఇప్పుడు నా మనస్సూ వాక్కూ కూడ దృఢంగా ఉన్నాయి. యుధిష్టిరుడు 
ధర్మాత్ములలో అగ్రగణ్యుడు. అతడు ఏ ప్రశ్నలు అడిగినా సమాధానం చెపుతాను. అడగ 
మనుము” అని భీష్మ డన్నాడు. 

“ఖీష్మపితామహా! యుధిష్టిరుడు నీ దగ్గరికి రావడానికి జంకుతున్నాడు. “పూజనీయు 
లైన గురువులను, భక్తులను, బాంధవులను యుద్ధంలో బాణాలతో ఛేదించి సంహరించాను 
కదా! ఈయన తన మనస్సులో నా విషయంలో ఏ మనుకొంటున్నాడో! ఏమి అభిశాపం 
(మనస్సులో చెడ్డగా భావించడం అభిశాపం) చేస్తున్నాడో!” అని భయపడుతున్నాడు” 
అన్నాడు కృష్ణుడు. 

ఆ మాట విని భీష్ముడు - “కృష్ణా! దానము, అధ్యయనము, తపస్సూ ఏ విధంగా 
(బ్రాహ్మణుల ధర్మమో సమరంలో శత్రువులను సంహరించడం క్షత్రియుల ధర్మం. ఎంతటి 
పూజ్య లైనా అధర్మమార్గంలో ఉన్నవాళ్లని సంహరించడం ధర్మమే. యుధిష్టిరుడు 
చేసినదానిలో అధర్మం ఏమీ లేదు. అతడు సంకోచించవలసిన పని లేదు” అన్నాడు. 

ఆ మాటలు వినగానే యుధిష్టిరుడు సవినయంగా భీష్మునికి కనబడే టట్లు ఎదుట 
నిలబడి పాదాలు స్పృశిస్తూ నమస్మరించాడు. భీష్ముడు ఆతనిని అభినందిస్తూ సంతోష 


814 మహాభారతసారసంగ్రహము 


పూర్వకంగా ఆతని శిరస్సుపై ముద్దు పెట్టుకొని “కురుసత్తమా! దగ్గరనే కూర్చొని నీ 
వేమి అడగా లనుకొంటే అవన్నీ అడుగు; చెపుతాను” అన్నాడు. 


రాజధర్మాలు 
యుధిష్టిరుడు కృష్ణునకు, పితామహునకు నమస్కరించి, పెద్దల అనుమతి తీసికొని 
ఇలా అడిగాడు. “పితామహా! లోకాన్నంతనీ రక్షించేది రాజధర్మమే కదా? ఆ రాజధర్మాలను 
బోధించు” అన్నాడు. 


నమో ధర్మాయ మహతే నమః కృష్ణాయ వేధసే, 

బ్రాహ్మణేభ్యో నమస్కృత్య ధర్మాన్‌ వక్ష్యామి శాశ్వతాన్‌. (శాంతిపర్వం 56. 10) 

“పూజ్యమైన ధర్మానికి నమస్కారం. సృష్టికర్త యైన కృష్ణునికి నమస్మారం. 
బ్రాహ్మణులకు నమస్కరించి శాశ్వతములైన ధర్మాలను తెలుపుతాను.” 

అని అంటూ భీష్ముడు చెప్పడం ప్రారంభించాడు. 


“యుధిష్టిరా! ఉత్సాహవంతుడవై ఉత్ధానంతో (నిరంతరము పని చేస్తూనే 
ఉండడంతో) ప్రయత్నించాలి. ఉత్గానం లేకపోతే దైవం రాజులకు సహకరించదు. 


అదే విధంగా సత్యాన్ని మించిన ధర్మం మరొకటి లేదు. సత్యం అనేది లేకపోతే 
రాజులు తలపెట్టిన ఒక్క పని కూడ సిద్ధించదు. 


రాజు మెత్తగా ఉంటే అందరూ నెత్తి ఎక్కుతారు. తీక్షంగా ఉంటే ప్రజలకు వాని 
విషయంలో రోత పుడుతుంది. అందుచేత రాజు అవసరాన్ని పట్టి రెండు విధాలా కూడ 
ప్రవర్తించాలి. 

రాజులకు, పురుషులను కూడగట్టుకొనడం వంటి కోశం (ధనాగారం) మరొకటి 
లేదు; నాలుగు వర్ణాలవాళ్లను ధర్మమార్గంలో నడిపిస్తూ వాళ్ల మన్ననలు పొందడం అనే 
నరదుర్గాన్ని మించిన మరొక దుర్గం లేదు. 


ప్రభువు ఎన్నడూ కూడ భృత్యులతో పరిహాసం చేయకూడదు. అలా చేస్తే వాళ్లు 
చులకనగా చూస్తారు. వాళ్లు ఉండవలసిన స్థానంలో (పరిధిలో) వాళ్లు ఉండరు. ఏ 
పనిమీద నైనా పంపితే “ఇది ఇప్పుడు అవసరమా” అంటూంటారు. రహస్య విషయాలు 
కూడ అడగడం ప్రారంభిస్తారు. యాచించకూడనిదానిని యాచిస్తారు, ఎదుటనే తిడతారు. 
ప్రభువు అధికారం గూర్చి మండిపడుతూంటారు. లంచాలు తీసికొంటూ, మోసగించి 
పనులు చెడగొడతారు. అంతఃపురప్రీలను రక్షించేవాళ్లతో సంబంధా లేర్చరచు కొంటారు. 
ప్రభువు ఎదురుగానే ఉమ్మి వేయడం మొద లైనవి చేయడానికి కూడ సంకోచించరు. 


శాంతిపర్వము 815 


పరిహాసాలు చేస్తూ ఉండే హర్షలు డైన ప్రభువు అక్కడ ఉండగానే వానిని లోకువ 
కట్టి వాహనాలు ఎక్కుతూంటారు. పరిషత్తులో ఏదైన విషయాన్ని గూర్చి చర్చించే టప్పుడు 
నిర్భయంగా - “రాజా! ఇది నీకు శక్యం కాదు. నువ్వు చేసినది తప్పు” అంటూ 
మాటలాడతారు. 


అలాంటి రాజు కోపం చూపిస్తే నవ్వుతారు. అత డేదైనా ఆదరం చూపినా సంతోషం 
వ్యక్తం చేయరు. అతని ఆజ్ఞలను అంతగా శ్రద్ధ లేకుండా, అనాదరపూర్వకంగా నిర్వర్తిస్తారు. 
ఆతని అలంకరణవిధానము, తిండీ, స్నానము, సుగంధద్రవ్యానులేపనము మొదలైన 
విషయాలలో వేళాకోళం చేస్తూ మాటలాడుకొంటూంటారు. తమ అధికారాలను గూర్చి 
నిందిస్తారు. వాటిని విడిచివేస్తూంటారు కూడ. తమ కున్న వృత్తితో సంతృప్తి చెందక 
రాజుసొమ్ము అపహరిస్తూంటారు. ఈ విధంగా రాజు (ప్రభువు) హర్షులుడు (Jovial 
and not serious) గా ఉంటే ప్రక్క నున్న అధికారు లందరూ, పక్షి కాళ్లకి త్రాడు కట్టి 
దానితో ఆడుకొన్నట్లు, వానితో ఆడుకొనడంకోసం ప్రయత్నిస్తారు. “రాజు కేమిఉంది 
లెండి; మేం చెప్పి నట్లు వినవలసిందే” అని చెప్పుకొంటూంటారు. 

క్రీడితుం తేన చేచ్చన్తి ససూత్రేణేవ పక్షిణా, 

అస్మత్రణేయో రాజేతి లోకాంశ్చెవ వదన్వుత. (శాంతిపర్వం 56. 50) 

ఈ విధంగా భృత్యులతో పరిహాసపూర్వకంగా మాట్లాడుతూ ఏ మాత్రం లోకు 
విచ్చినా ఇలాంటి దోషాలు ఎన్నో కలుగుతాయి. అందుచేత రాజు అందరితోను కార్యమాత్ర 
ప్రధానుడుగా ప్రవర్తించాలి. 

సప్తాంగాలు గల రాజ్యానికి విరుద్ధంగా ప్రవర్తించేవాడు గురు వైనా, మిత్రు డైనా 
వానిని వెంటనే నిగ్రహించాలి. 

సప్తాజ్ఞస్య చ రాజ్యస్య విపరీతం య ఆచరేత్‌, 

గురుర్వా యది వా మిత్రం ప్రతిహన్తవ్య ఏవ స. (శాంతిపర్వం 57.5) 

(రాజ్యానికి - స్వామి (ప్రభువు), అమాత్యులు, మిత్రులు, ధనాగారం, రాష్ట్రం, 
దుర్గం, సైన్యం అనేవి సప్తాంగాలు). 

అపరాధం చేసినవాడు పుత్రుడే అయినా వానిని శిక్షించవలసిందే. పూర్వం 
సగరచక్రవర్తి, నగరంలో ఉన్న శిశువులను తీసికొనిపోయి వాళ్లను సరయూనదిలోనికి 
విసిరివేసి వాళ్లు ఉక్కిరిబిక్కిరి అయి మరణిస్తూంటే ఆనందించే తన జ్యేష్టపుత్రుడు అస 
మంజుణ్ణి దేశంనుంచి వెడలగొట్టాడు. 


816 మహాభారతసారసంగ్రహము 


అలాగే ఉద్దాలకమహర్షి మహాతపఃశాలియైన శ్వేతకేతు వనే తన కుమారుడు 
బ్రాహ్మణుల విషయంలో వంచనాపూర్వకంగా ప్రవర్తించినందుకు, వానిని పరిత్యజించాడు. 


రాజు ్రతీవాణ్ణీ ఎక్కువగా విశ్వసించనూకూడదు; అలాగని విశ్వసించకుండా 
కూడ ఉండకూడదు. నిత్యమూ తాను రాజ్యపాలనం విషయంలో అనుసరిస్తూన్న 
షాడ్గుణ్యాల గుణదోషాలను పరిశీలించుకొంటూ ఉండాలి.” 


(సంధి, విగ్రహం (విరోధం), యానం (యుద్దానికి వెళ్లడం), ఆసనం (కొంతకాలం 
ఆగడం), సమాశ్రయం (బలవంతుణ్జి ఆశ్రయించడం), దై పధీభావం (భేదాలు పుట్టించడం) 
ఇవి ఆరుగుణాలు) 

న విశ్వసేచ్చ నృపతిర్న చాత్యర్థం న విశ్వసేత్‌, 

షాద్దుణ్యగుణదోషాంశ్చ నిత్యం బుద్ధావలోకయేత్‌. (శాంతిపర్వం 57. 16) 

శూరులు, స్వామిభక్తులు, ఇతరు లెవరూ లొంగదీసికొనడానికి శక్యం కానివారు, 
సత్ములాలలో పుట్టినవాళ్లు, ఆరోగ్యవంతులు, శిష్టులు (ఉత్తమ సంస్మారవంతులు), శిష్టులతో 
సంబంధం ఉన్నవాళ్లు, ఆత్మాభిమానం ఉన్నవాళ్లు, ఇతరులను అవమానించనివాళ్లు, 
విద్యావేత్తలు, లోకవ్యవహారజ్ఞానం ఉన్నవాళ్లూ, పరలోకంమీద దృష్టి ఉన్నవాళ్లు, ధర్మ 
నిరతులూ, మంచి స్వభావం గలవారూ అయినవాళ్లను సహాయులనుగా ఉంచుకోవాలి. 
వాళ్లకు తనతో సమాన మైన భోగాదులు ఏర్పరచాలి. 


ప్రజలందరూ క్షేమంగా ఉండా లటే పాలకుడు మంచివాడై ఉండాలి. అందుచేత 
ముందుగా మంచి రాజును చూచుకోవాలి. తరవాతనే భార్యను పెండ్లాడినా, ధనం 
సంపాదించినా కూడ. రాజు చెడ్డవాడైతే - ప్రజలకు భార్య ఎక్కడ, ధనం ఎక్కడ! 


రాజానం ప్రథమం విన్దేత్‌ తతో భార్యాం తతో ధనమ్‌, 
రాజన్యసతి లోకస్య కుతో భార్యా కుతో ధనమ్‌. (శాంతిపర్వం 57.41) 


పాఠాలు చెప్పని గురువునూ, చదువు లేని బుత్విక్కును (పూజావిధానం తెలియని 
పూజారిని), రక్షించని రాజును, అప్రియ మైన మాటలే మాట్లాడే భార్యనూ, గ్రామంలో 
ఉండాలని కోరుకొనే (అడవులలో ఉండి ఆవులను మేపుకొనవలసిన) గోపాలుజ్సీ, 
(గ్రామంలో పనులు చేయవలసిఉండగా) వనంలో ఉంటా ననే మంగలినీ - ఈ ఆరుగురునీ 
బ్రద్దలైన నావను సముద్రంలో విడిచి వేసి నట్లు విడిచివెయ్యాలి. 


షడేతాన్‌ పురుషో జహ్యాద్‌ భిన్నాం నావమివార్డవే, 
అప్రవక్తారమాచార్యమనధీయానమృత్విజమ్‌, 


శాంతిపర్వము 817 


అరక్షితారం రాజానం భార్యాం చాప్రియవాదినీమ్‌, 
గామకామం చ గోపాలం వనకామం చ నాపితమ్‌. (శాంతిపర్వం 57. 48,46) 


కొంతమంది ఉత్భానవీరులు (బేసి చూపించేవాళ్లు) ఉంటారు, కొందరు వాగ్వీరులు, 
ప్రగల్భాలు చెప్పుకొనే వాళ్లుంటారు. 

ఉత్గానవీరుడు వాగ్వీరుణ్ణి అధిష్టిస్తాడు. తన వశంలో ఉంచుకొంటాడు. వాగ్వీరులు 
ఏవేవో మాట్లాడుతూ ఉత్గానవీరులకు వినోదం కల్పిస్తుంటారు. 

ఉత్భానవీరః పురుషో వాగ్వీరానధితిష్టతి, 

ఉత్తాన వీరాన్వాగ్వీరాః రమయన్త ఉపాసతే. (శాంతిపర్వం 58. 15) 

ఈ విధంగా భీష్ముడు ఇంకా కొన్ని ప్రధాన మైన రాజధర్మాలు చెపుతుంటే వ్యాసాది 
మునులు కృష్ణాదులు “సాధు సాధు అని ప్రశంసించారు. 


సాయంకాలం అయింది. అప్పుడు ధర్మరాజు అ(శ్రుపూర్ణనయనాలతో భీష్మునికి 
పాదాభివందనం చేసి, “ఇప్పుడు సాయంసంధ్య వచ్చింది. రేపు మళ్లీ నీ దర్శనం చేస్తాను” 
అన్నాడు. 

అందరూ రథా లెక్కి బయలుదేరి దారిలో దృషద్వతీనదీతీరంలో దిగి సంధ్యోపాసన 
పూర్తి చేసికొని ఇండ్లకు వెళ్లారు. 


రాత్రి విశ్రమించి వారందరూ మరునాడు భీష్ముని వద్దకు చేరి సవినయంగా 
అభివాదనం చేసి కూర్చున్నారు. 


యుధిష్టిరుడు భీష్ముని సమీపించి ధర్మాలను గూర్చి ప్రశ్నించడం ప్రారంభించాడు 
- “పితామహా! రాజా’ అనే అధికారపదం (10511100 called 'King') ఎప్పుడు 
వచ్చింది? ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? రాజు అనేవానికీ ఇతరమానవులకీ రక్త 
- మాంస - అస్థిమయ మైన శరీరంలో కాని, రాగద్వేషాదిభావాలలో గాని, ఉచ్చ్వాస - 
నిశ్వాసాదులలో గాని, జన్మ - మరణాలలో గాని ఏ మాత్రమూ భేదం లేదు కదా! 
అలాంటప్పుడు ఇంతమంది శూరులూ, వీరులూ, బుద్ధిశాలులూ ఉన్న పృథివి నంతనీ 
ఎలా తన వశంలో ఉంచుకొనకలుగుతున్నాడు? అతడు సరిగా ఉంటే రాజ్యం అంతా 
బాగుంటూన్నది; అతడు సరిగా లేకపోతే రాజ్యవ్యవహారం అంతా తారుమారై పోతూన్నది. 
ఈ విషయం నాకు చెప్ప మని కోరుతున్నాను.” 


818 మహాభారతసారసంగ్రహము 


“నరోత్తమా! కృతయుగంలో “రాజ్యం అనేది ఎలా ఆవిర్భవించిందో చెపుతున్నాను, 
విను. ప్రారంభకాలంలో రాజు గాని, రాజ్యం గాని, దండం గాని ఇవేమీ ఉండేవికావు. 
ప్రజలు పరస్పరమూ ధర్మంచేతనే రక్షించుకొంటూండేవారు. 


ఇలా చాలా కాలం ఉంటూండగా కొన్నాళ్లకు వాళ్లకు అలసట కలిగింది. దానితో 
వాళ్ల బుద్దులు సరిగా పని చేయడం మానివేశాయి. దానితో ధర్మం నశించింది. 


వాళ్ల మనస్సులలో 'లేనిదానిని సంపాదించుకోవాలి అను లోభం ఆవిర్భవించింది. 
కోరికలు (కామం) ప్రారంభం అయ్యాయి. క్రమంగా రాగం (అత్యాసక్తి attachment) 
పుట్టింది. 

రాగం కలగడంతో ఇది చేయదగినది - ఇది చేయదగనిది, ఇది భక్ష్యము - ఇది 
అభక్ష్యము, ఈమె గమ్య - ఈమె అగమ్య ఈ రకమైన వివేకజ్ఞానం సన్నగిల్లింది. 
అట్లాగే వాచ్య - అవాచ్యాలు, దోష - అదోషాలు మొదలైనవాటి జ్ఞానం కూడ క్షీణించింది. 

ఈ విధంగా మానవుల బుద్ధిలో వికారాలు పుట్టడంతో వేదం నశించింది. దానితో 
ధర్మానికి వినాశం కలిగింది. అప్పుడు దేవత లందరూ భూలోకం అధర్మంతో నశించి 
పోతూన్నది; దీనిని ఉద్ధరించాలి అని (బ్రహ్మదేవుణ్జి ప్రార్థించగా ఆయన మానవుల 
శ్రేయస్సును కోరి లక్ష అధ్యాయాల (గంథం మనసా నిర్మించాడు. దానిలో ధర్మ - అర్థ 
- కామాల స్వరూపాన్ని ప్రతిపాదించాడు. ఈ మూడింటికి త్రివర్గం అని పేరు. మోక్షం 
అనేది నాల్గవది. దాని స్వరూపస్వభావాలు వేరుగా ఉంటాయి. 


త్రివర్గరక్షణకై దండమూ, దానికి సంబంధించిన అనేకవిషయాలూ ఈ (గ్రంథంలో 
ప్రతిపాదింపబడ్డాయి. ఇదే రాజనీతి. ఇదే దండనీతి. రాజ్యపాలనకు సంబంధించిన 
అన్ని విషయాలూ కూడ దీనిలో ఉన్నాయి. 


బ్రహ్మ రచించిన ఈ బృహద్దంథాన్ని మొట్టమొదట శంకరుడు (గ్రహించి దానిని 
సంక్షిప్తం చేశాడు. పదివేల అధ్యాయాల ఈ (గ్రంథానికి వైశాలాక్షం అని పేరు. దానిని 
ఇంద్రుడు అధ్యయనం చేసి ఐదు వేల అధ్యాయాలకు కుదించాడు. దానినే బృహస్పతి 
మూడు వేల అధ్యాయాలకు, శుక్రాచార్యుడు వెయ్యి అధ్యాయాలకు సంక్షిప్తం చేశాడు. 
క్రమక్రమంగా క్షీణిస్తూన్న మానవుల బుద్ధిశక్తిని దృష్టిలో ఉంచుకొని మహర్షులు ఈ 
శాస్త్రాన్ని సంక్షిప్తం చేసుకొంటూ వచ్చారు. 

దేవతలు విష్ణువు వద్దకు వెళ్లి నరులలో ్రేష్టత్వం పొందగలవానిని ఎవనినైనా 
నిర్దేశింవు మని ప్రార్థింపగా విష్ణువు తైజసు డను మానసపుత్రుణ్ణి సృజించాడు. అతడు 
భూలోకానికి వెళ్లడానికి ఇష్టపడక మోక్షమార్గాన్ని అవలంబించాడు. ఆతని పుత్రుడైన 


శాంతిపర్వము 819 


కీర్తిమంతుడు, కీర్తిమంతుని పుత్రుడైన కర్ణముడూ కూడ తపస్సునందే ఆసక్తి గలవా 
రయ్యారు. 

కర్టముని పుత్రు డైన అనంగుడు దండనీతివిశారదుడై ప్రజలను రక్షించాడు. 
అనంగుని పుత్రుడైన అతిబలుడు నీతిమంతుడై రాజ్యం పాలించాడు కాని అతడు 
ఇంద్రియభోగాలకు వశుడైపోయాడు. ఆతని భార్యయైన సునీథధయందు ఆతనికి వేనుడు 
జనించాడు. 


అతడు రాగద్వేషాలకు లొంగిపోయి అధర్మపరు డయ్యాడు. బుషులు మంత్రించిన 
దర్భలను ప్రయోగించి ఆతనిని వధించారు. 


వాళ్లు ఆతని కుడి తొడను మథించగా కాల్చిన కజ్టమొద్దువంటి దేహంతోను, 
నల్లని జుట్టుతోను, ఎట్జని కళ్లతోను వికృతమైన అవయవాలతోను ఒక పొట్టి మనిషి 
పుట్టాడు. అతడు నిషాద - కిరాత - మ్లేచ్చుల ఆదిపురుషుడు. 

తరువాత ఆ బుషులు వేనుని కుడి భుజం మధించగా కవచమూ, ధనుర్భాణాలు, 
ఖద్దమూ ధరించి సాక్షాత్తు ఇంద్రుడు వలె ఉన్న ఒక పురుషుడు జనించాడు. అతడు వేద 
వేదాంగపారగుడు, ధనుర్వేదంలోను, దండనీతిలోను ప్రవీణుడు. విష్ణంశసంభూతు డైన 
ఆతనిని ఆ బుషులు ధర్మానుసారంగా ఈ భూమండలాన్ని పరిపాలించ మని కోరారు. 
అతడే పృథుచక్రవర్తి. 

పృథువు రాజ్యాభిషిక్తుడై భూమండలా న్నంతనీ పరిపాలించాడు. పర్వతాదులతో 
విషమంగా ఉన్న భూమిని సమం చేసి వృక్షాలు సస్యాలు వృద్ధిపొందే టట్లు చేశాడు. 
దేవత లందరూ ఆతనికి సకలసంపదలూ ఇస్తూ అప్రతిహత మైన శక్తిని కూడ 
ప్రసాదించారు. ప్రజలను రంజింపచేయడంచేత రాజు అయ్యాడు. క్షతం నుండి, ఆపదల 
నుండి, త్రాణం (రక్షణం) ఇవ్వడంచేత క్షత్రియు డయ్యాడు. పృథుచక్రవర్తి ఈ భూమిని 
పాలించిననాటినుండి రాజ్యం స్థాపించబడింది. రాజు ఆవిర్భవించాడు.” 

యుధిష్టిరుడు ప్రశ్నించగా భీష్ముడు నాలుగు వర్ణాల ధర్మాలను, నాలుగు ఆశ్రమాల 
ధర్మాలను సవిస్తరంగా చెప్పాడు. 

ధర్మబద్ధ మైన రాజ్యపాలకుని కున్న ప్రాధాన్యాన్ని భీష్ముడు తన మాటలలో చెపుతూ 
అనేకమహాపురుషుల మధ్యజరిగిన సంవాదాలను కూడ ప్రమాణంగా చూపించాడు. 

“ధర్మాత్ముడైన రాజు లేని రాజ్యంలో ప్రజలు సుఖశాంతులతో ఉండజాలరు. 
అనేకమైన క్లేశాలకు లోనవుతారు. ప్రజలలో ప్రతి ఒక్కడూ విశృంఖలంగా ప్రవర్తిస్తాడు” 
అని చెపుతూ వసుమను డను రాజుతో బృహస్పతి ఇలా అంటాడు. 


820 మహాభారతసారసంగ్రహము 


“రాజు సరిగా పరిపాలించకపోతే మనుషులు తల్లినీ, వృద్దు డైన తండ్రినీ, ఆచార్యుణ్ణి, 
అతిథిని, గురువునూ కూడ బాధపెడతారు, వాళ్లను హింసిస్తారు కూడ. 


మాతరం పితరం వృద్ధమాచార్యమతిథిం గురుమ్‌, 
క్రిశ్నీయురపి హింస్యుర్వా యది రాజాన పాలయేత్‌. (శాంతిపర్వం 68. 18) 


ధనహీనులు ధనవంతుని వద్ద బంధనము మొదలైన కేశాలకు గురి అవుతారు. 


రాజు రాజ్యపాలనం దండనీతిని అనుసరించి చేస్తే ప్రజ లందరూ ఎవరివల్లా 
భయం లేకుండా ఇంటి తలుపు లన్నీ తెరచుకొని హాయిగా నిద్రపోతారు. 


వివృత్య చ యథాకామం గృహద్వారాణి శేరతే, 
మనుష్యా రక్షితా రాజ్ఞా సమన్తాదకుతోభయాః. 


రాజు కనక పాలిస్తే ప్రీలు చక్కగా అన్ని అలంకారాలతో అలంకరించుకొని పురుషు 
లెవరూ ప్రక్క లేకపోయినా ఏ భయమూ లేకుండా మార్గాలలో ప్రయాణాలు 
చేయకలుగుతారు. 

ప్రియశ్చాపురుషా మార్గం సర్వాలజ్కారభూషితాః, 

నిర్భయాః ప్రతిపద్యన్తే యది రక్షతి భూమిపః. (శాంతిపర్వం 68. 32) 

ధర్మానుసారంగా ప్రజాపాలనమే రాజుల ప్రధానధర్మం అని బోధిస్తూ భీష్ము డంటాడు 
- “రాజు అర్థాన్ని సాధించడానికి ప్రయత్నించే టప్పుడు కామ - క్రోధాలను పూర్తిగా 
విడిచిపెట్టాలి. కామక్రోధాలకు లొంగిపోయినవాడు అర్థాన్నీ సాధించజాలడు, ధర్మాన్నీ 
సాధించజాలడు. 

కామక్రోధౌ పురస్కృత్య యో౭_ర్థం రాజానుతిష్టతి, 

నస ధర్మం న చాప్యర్థం ప్రతిగృహ్హాతి బాలిశః. (శాంతిపర్వం 71.7) 

రాజా! నీవు ప్రజల ఆదాయాలలో ఆరవ వంతు శుల్మమూ, అపరాధులకు 
యథాశాస్త్రంగా విధించిన దండము ఈ రెండు విధా లైన వేతనంతో ధనసంపాదనకు 
ప్రయత్నించాలి. 

బలిషష్టేన శుల్మేన దణ్జేనాథాపరాధినామ్‌, 

శాస్రానీతేన లిప్పేథా వేతనేన ధనాగమమ్‌. (శాంతిపర్వం 71.10) 

నువ్వు ఎట్టి పరిస్థితిలోను శాస్త్రవిరుద్ధ మైన మార్గాలలో ధనసంపాదనానికి 
ప్రయత్నించకూడదు. శాస్త్రవిరుద్ధంగా ప్రవర్తించేవాని ధర్మార్థాలు రెండూ నశిస్తాయి. 


శాంతిపర్వము 821 


ఏ రాజు అజ్ఞానంచేత శాస్త్రవిరుద్ధములైన పన్నులు విధించి, ప్రజలను పీడిస్తాడో 
అతడు అర్థాన్నే కారణంగా చేసికొని తనను తానే హింసించుకొన్నవా డవుతాడు. 

పాలు కావా లనుకొనేవాడు ఆవు పొదుగును కోస్తే ఏ విధంగా పాలు పొందజాలడో 
అదే విధంగా శాస్త్రవిరుద్ధ మైన రీతులలో రాష్ట్రాన్ని పీడిస్తే ఆ రాష్ట్రం వృద్ధి పొందదు. 

ఊధళ్ళిన్వాత్తు యో ధేన్వాః క్రీరార్థీ న లభేత్సయః, 

ఏవం రాష్ట్రమయోగేన పీడితం న వివర్ధతే. (శాంతిపర్వం 77. 16) 

ఆవును జాగ్రత్తతో పోషించినవానికి నిత్యమూ పాలు లభిస్తాయి. అదే విధంగా 
రాష్ట్రాన్ని ఉపాయాలతో అనుభవించేవానికి మంచి ఫలం లభిస్తుంది. 

యో హి దోగ్టీముపాస్తే చ స నిత్యం వినతే పయః, 

ఏవం రాష్ట్రముపాయేన భుజ్బానో లభతే ఫలమ్‌. (శాంతిపర్వం 71.17) 

రాజా! మాలాకారుడు వలె ప్రవర్తించాలి, కాని బొగ్గులు తయారుచేసి అమ్ము 
కొనేవాడు వలె ప్రవర్తించకూడదు ఆ విధంగా ప్రయత్నపూర్వకంగా రాజ్యం పాలిస్తే 
రాజ్యాన్ని అనుభవించకలుగుతావు. 


రాష్ట్రం యోగక్షేమాలు రాజుమీద ఆధారపడి ఉంటే, రాజు యోగక్షేమాలు 
పురోహితునిమీద ఆధారపడి ఉంటాయి. 


(ప్రజలకు వచ్చే కనబడని భయాన్ని పురోహితుడు శాంతింపచేస్తే, కనబడే భయాన్ని 
రాజు శాంతింపచేస్తాడు. అలాంటి రాష్ట్రం సుఖంగా వృద్ధి పొందుతుంది. 


యత్రాదృష్టం భయం (బ్రహ్మ ప్రజానాం శమయత్యుత, 
దృష్టం చ రాజా బాహుభ్యాం తద్రాజ్యం సుఖమేధతే. (శాంతిపర్వం 74.2) 


రాజు బాగా పాలిస్తూన్న రాజ్యంలోని ప్రజలు చేసే ధర్మంలో నాల్గవ వంతు 
రాజుకు చేరుతుంది. 


యం హి ధర్మం చరన్తీహ ప్రజా రాజ్ఞా సురక్షితాః, 


ఇ 


చతుర్థం తస్య ధర్మస్య రాజా భారత వినతి. (శాంతిపర్వం 75.6) 


ణ 
రాజు సరిగా రక్షించని రాష్ట్రంలోని ప్రజలు చేసిన పాపంలోని నాల్గవ వంతు 
రాజుకు చేరుతుంది. 


యద్‌ రాష్టేల కుశలం కించిద్‌ రాజ్ఞోల_ రక్షయతః ప్రజాః, 
చతుర్థం తస్య పాపస్య రాజా భారత వినతి. (శాంతిపర్వం 75.8) 


822 మహాభారతసారసంగ్రహము 


ఎవరి దైనా ధనం చోరులు అపహరించినప్పుడు దానిని తిరిగి చోరులనుండి 
రాబట్టజాలకపోతే, ఆ ధనాన్ని రాజే ధనస్వామికి ఇవ్వాలి. 

ప్రత్యాహర్తుమశక్యం స్యాద్‌ ధనం చోరైర్హ లతం యది, 

తత్‌ స్వకోశాత్‌ ప్రదేయం స్యాత్‌ అశక్తేనోపజీవతః. (శాంతిపర్వం 75. 10) 

“ఎలాంటివారు మంచి బుత్విక్కులు?” అని ధర్మరాజు ప్రశ్నించగా సమాధానం 
చెప్పే సందర్భంలో భీష్ముడు - 

“తపస్సు యజ్ఞంకంటె కూడ గొప్పది అని (శ్రుతి చెప్పుచున్నది. ఆ తపస్సు అంటే 
ఏమిటో చెపుతాను విను” అని అంటూ - 

“అహింస, సత్యవాక్కు క్రూరత్వం లేకపోవడం, ఇంద్రియనిగ్రహం, దయ - 
ఇదే తపస్సంటె. అంతే కాని శరీరాన్ని శుష్మింపచేయడం తపస్సు కాదు అని పండితు 
లంటారు. 

అహింసా సత్యవచనమానృశంస్యం దమో ఘృణా, 

ఏతత్తపో విదుర్ధీరాః న శరీరస్య శోషణమ్‌. (శాంతిపర్వం 79. 18) 
అని విశదీకరించాడు. 

వేదాలు ప్రమాణం కాదనడం, శాస్త్రాలను ఉల్లంఘించడం, అన్ని విషయాలలో 
అవ్యవస్థ ఇవి నాశహేతువులు. 

అప్రామాణ్యం చ వేదానాం శాస్తాణాం చాతిలజ్ఞనమ్‌, 

అవ్యవస్థ్థా చ సర్వత్ర తద్వై నాశనమాత్మనః. (శాంతిపర్వం 79.19) 

జ్ఞాతులను గూర్చి చెపుతూ భీష్ము డిలా అన్నాడు - 

“ఎల్లప్పుడు మృత్యువుకు భయపడి నట్లు జ్ఞాతులకు మాత్రమే భయపడాలి. క్రింది 
రాజు (సామంతరాజు) పై రాజు అభివృద్ధిని ఎలా సహించడో అదే విధంగా జ్ఞాతి 
జ్ఞాతియొక్క అభివృద్ధిని ఎన్నడూ సహించడు. 

జ్ఞాతిభ్యశ్చెవ బుద్ధ్యేథా మృత్యోరివ భయం సదా, 

ఉపరాజేవ రాజరిం జ్ఞాతిర్న సహతే సదా. (శాంతిపర్వం 80.32) 

ధక 

బుజుప్రవర్తన కలవాడు, మృదుస్వభావం కలవాడు, దాత, సిగ్గు గలవాడు, సత్యమే 
పలుకువాడు అయిన ఒక మంచి రాజుకు వినాశం కలగా లని, జ్ఞాతి తప్ప మరెవ్వరూ 
కోరుకొనడు. 


శాంతిపర్వము 823 


బుజోర్మ ఎదోర్వదాన్యస్య ప్రీమతః సత్యవాదినః, 
నాన్యో జ్ఞాతేర్మహాబాహో వినాశమభిననతి. (శాంతిపర్వం 80.33) 


అయితే జ్ఞాతు లనేవాళ్లే లేనివానికి సుఖం ఉండదు. జ్ఞాతులు లేనివానిని లోకు 
లందరూ అవమానిస్తారు. 


ఇతరు లెవరైనా అపకారం చేసి నప్పుడు అండగా నిలబడేవాడు జ్ఞాతియే. జ్ఞాతి 
ఇతరులు తన జ్ఞాతికి అవమానం చేస్తూంటే ఎన్నడు సహించడు. 

నికృతస్య పరైరన్యైర్‌జ్ఞాతిరేవ పరాయణమ్‌, 

= స్త 

నాన్యైర్నికారం సహతే జ్ఞాతిర్‌ జ్ఞాతేః కథంచన. (శాంతిపర్వం 80.35) 

అందుచేత జ్ఞాతి యెనంతమాత్రాన ఒకడు తనకు అపకారమే చేస్తాడు, తన 
అభివృద్ధిని సహించడు అని చెప్పడానికి వీలులేదు. వాళ్లలో సాధువులూ ఉంటారు 
అసాధువులూ ఉంటారు. అభివృద్ధిని కోరకపోయినా అవసరం వచ్చి నప్పుడు సహాయం 
చేసేవాళ్లు జ్ఞాతులే.” 

భీష్ముని మాటలు విన్న యుధిష్టిరుడు-“అనేకవిధా లైన మనస్తత్వాలు గల జ్ఞాతు 
లున్న ఒక సంఘంలో సంఘాధిపతి ఎలా ప్రవర్తించాలి?” అని ప్రశ్నించగా భీష్ముడు 
కృష్ణ - నారదుల మధ్య జరిగిన సంవాదాన్ని ఉదాహరిస్తూ సమాధానం సూచించాడు. 

“ఒకనాడు వాసుదేవుడు తన యాదవకులాన్ని ఒక పద్ధతిలో నడపడానికి తాను 
పడుతూన్న పాట్లు గూర్చి నారదునితో ఇలా చెప్పుకొన్నా డట. “నారదా! నేను నా కున్న 
ఐశ్వర్యాన్ని ప్రభుత్వాన్ని చూపించి జ్ఞాతుల దాస్యం చేయడంలేదు. నేను సంపాదించిన 
భోగాలలో అర్ధభాగం మాత్రమే నేను అనుభవిస్తూ, మిగిలిన అర్ధం వాళ్ల కిస్తూ, వాళ్లు 
అంటూన్న మాటలు పడుతూ కాలక్షేపం చేస్తున్నాను. 


సంకర్షణుడు చాల బలవంతుడు. గదుడు సుకుమారుడు. ప్రద్యుమ్నునికి సౌందర్య 
గర్వం ఎక్కువ. వీళ్లందరూ ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తూంటే నేను నిస్సహాయంగా ఏమీ 
చేయలేని స్థితిలో ఉంటున్నాను. 

మిగిలిన అంధకులు, యాదవులూ ఉన్నారు కదా? వాళ్లు చాల ప్రభావశాలులు, 
బలవంతులు. వాళ్లకు ఉత్సాహం పాలు చాల ఎక్కువ. ఎల్లప్పుడూ చాలా కార్యవ్యాప్పతులై 
ఉంటారు. వాళ్లను అదుపులో పెట్టుకోవాలి. ఎందుచేత నంటే వాళ్లు ఎవని పక్షాన 
ఉండరో అతడు నశించిపోతాడు; ఎవని పక్షాన ఉంటారో అతడు సర్వశక్తిసంపన్ను 
డవుతాడు. 


824 మహాభారతసారసంగ్రహము 


ఇంక ఆహుకుని పక్షం ఒక టుంది. అక్రూరుని పక్షం ఒకటి ఉంది. ఇతనిని 
సమర్ధిస్తే అతనికి కోపం, అతనిని సమర్థిస్తే ఇతనికి కోపం. అందుచేత ఒకరితో ఒకరు 
పోటీపడి జూదం ఆడుతూన్న ఇద్దరు సహోదరులైన జూదగాళ్ల తల్లి పరిస్థితి వలె ఉంది 
నా పరిస్థితి - ఆమె ఒకడు జయించా లని కోరుకొంటుంది, రెండవవాడు ఓడిపోకూడదు 
అని కోరుకొంటుంది. నేను కూడ అలాగే ఉండవలసి ఉంది. 


స్తోత హం కితవమాతేవ ద్వయోరపి మహామతే, 
ఏకస్య జయమాశంసే ద్వితీయస్యాపరాజయమ్‌. (శాంతిపర్వం 81. 11) 


నారదా! నేనీ విధంగా ఇటూ ఏమి చేయలేకుండా అటూ ఏమీ చేయలేకుండా 
బాధపడుతున్నాను. నాకూ, నా జ్ఞాతులకూ ఇద్దరికీ కూడ గ్రేయస్మర మైన ఉపాయం 
ఏదైనా ఉంటే చెప్పు” అని అడిగా డట. 


అప్పుడు నారదు డిలా కృష్ణునికి కర్తవ్యం ఉపదేశించా డట - 


“కృష్ణా! బైట నున్న శత్రువులనుండి వచ్చేవీ, తన జ్ఞాతులనుండి వచ్చేవీ అని 
ఆపదలు రెండు విధా లుంటాయి. అక్రూరుడు మొదలైనవా ళ్లందరూ మీ జ్ఞాతులే 
కదా? వాళ్లవల్ల కలిగిన ఈ క్లేశాలు ఆభ్యంతరములు. 


నువ్వు నీ శక్తిసామర్థ్యాలచేత సంహరించిన రాజ్యాధికారాన్ని, ఏదో ప్రయోజనం 
ఉద్దేశించో, నీ ఇష్టం ప్రకారమో, మాటమీద కట్టుబడి ఉండడంకోసమో - కారణం 
ఏమైనా, ఇతరులకు ఇచ్చివేశావు. దానిని నీ విప్పుడు వెనుకకు తీసికోవడం కుదరదు. 
అది వెనక్కి తీసికోవా లంటే పెద్ద ప్రయత్నం చెయ్యాలి; పెద్ద క్షయం కలగవచ్చు; సర్వనాశం 
కలగవచ్చు. 

అందుచేత నీవు వాళ్లందరినీ నీ అదుపు ఆజ్ఞలలో ఉంచుకోవాలంటే ఇనుముతో 
తయారుచేయని ఆయుధంతో వాళ్లందరి నాలుకలూ పీకివెయ్యాలి; మాటలాడకుండా 
ఉండే టట్లు చెయ్యాలి. మృదువైన ఆ ఆయుధం హృదయాన్ని కోస్తుంది. దానిని ఇటు 
తుడిచి అటూ తుడిచి వాళ్లమీద ప్రయోగించాలి. 

అనాయసేన శస్రేణ మృదునా హృదయచ్చిదా, 

జిహ్వాముద్ధర సర్వేషాం పరిమృజ్యానుమృజ్య చ. (శాంతిపర్వం 81.19) 

నారదుని మాటలు విని కృష్ణుడు - “మునీ! ఆ అనాయస మైన ఆయుధం 
ఏది?” అని అడిగాడు. 


నారదు డిలా చెప్పాడు - 


శాంతిపర్వము 825 


“యథాశక్తిగా వీలై నప్పు డల్లా భోజనాలు పెడుతూండడం, ఓర్పు, మృదుత్వము, 
వాళ్ల వాళ్ల అర్హతలను బట్టి అందరినీ గౌరవిస్తూండడం - ఇదే అనాయస మైన, ఇనుముతో 
నిర్మించని, శస్త్రం. 

శక్యాన్నదానం సతతం తితిక్షార్ణవమార్దవమ్‌, 

యథార్హప్రతిపూజా చ శస్త్రమేతదనాయసమ్‌. (శాంతిపర్వం 81.21) 

జ్ఞాతు లెప్పుడైనా కటువుగా నిన్ను తేలికచేసి మాట్లాడుతూంటే మాటలతోనే నువ్వు 
వాళ్ల హృదయాన్ని మాటను, మనస్సును శాంతింపచెయ్యాలి. 


కృష్ణా! మార్గం (రోడ్డు) సమంగా ఉన్నప్పుడు ప్రతీ ఎద్దూ బరువు లాగుతుంది. 
మార్గం ఎత్తుపల్లాలతో దుర్గమంగా ఉన్నప్పుడు బల మైన ఎద్దుమాత్రమే పెద్ద బరువు 
మోయకలుగుతుంది. 

సర్వ ఏవ గురుం భారమనద్వాన్‌ వహతే సమే, 

దుర్గే ప్రతీతః సుగవో భారం వహతి దుర్వహమ్‌. (శాంతిపర్వం 81.24) 


కృష్ణా! ఒక గణాన్ని తన చెప్పుచేతలలో ఉంచుకోవాలంటే ఆలోచనాశక్తీ, ఓర్పూ, 
ఇంద్రియనిగ్రహమూ, ధనం వ్యయంచేయడం - ఇవన్నీ ఉంటే తప్ప మరొక ఉపాయం 
ఏదీ లేదు. ఇవన్నీ ఉంటేనే ఒక బుద్ధిమంతుడు గణాన్ని (Party) వశంలో ఉంచుకొన 
కలుగుతాడు. 

నాన్యత్ర బుద్ధిక్షాన్తిభ్యాం నాన్యత్రేగ్టియనిగ్రహాత్‌, 

నాన్యత్ర ధనసంత్యాగాద్‌ గణః ప్రాజ్టే9_వతిష్టతే. (శాంతిపర్వం 81.26) 

కేశవా! నువ్వు నీ సంఘంలో ముఖ్యుడవుగా ఉన్నావు. భేదాలవల్ల సంఘాలు 
నశించిపోతాయి. పక్షాలు చీలిపోతాయి. నువ్వు ముఖ్యుడవుగా, నాయకుడుగా ఉండగా 
నీ సంఘం నశించకుండా ఉండే టట్లు చూచుకో. 

మహాబాహూ! యాదవులు, కుకురులు, భోజులు, అంధకులు, వృష్ణులు, లోకాలు, 
లోకేశ్వరులు, అందరూ కూడ నీమీద ఆధారపడి ఉన్నారు. నీవు చేయలేని కార్యం ఏదీ 
లేదు. నిన్ను ఆశ్రయించి వీళ్లందరూ సుఖంగా ఉన్నారు. నీకు తెలియని దే ముంది?” 

భీష్ముడు ఈ విషయం అంతా సవివరంగా చెపుతూన్నప్పుడు కృష్ణుడు పక్కనే 
ఉండి వింటున్నాడు. భీష్మ డీ విధంగా జ్ఞాతులలో ప్రవర్తించవలసిన పద్ధతిని గూర్చి 
చెప్పి యుధిష్టిరునకు రాజ్యపాలనంలో చాల జాగర్త పడవలసిన అనేకవిషయాలను గూర్చి 
బోధించాడు. 


826 మహాభారతసారసంగ్రహము 


రాజ్యపాలనకి అన్నింటికంటె ప్రధాన మైనది ఆర్థికబలం. అర్థాన్ని పెంపొందించు 
కొనేటందుకు ఉపయోగించేవాళ్లను రాజు అన్ని విధాలా ప్రోత్సహించాలి; వాళ్లను 
అన్నివిధాల ఆపదలనుండి రక్షించాలి. 


ఫలానావాడు రాజకోశానికి గండి పెడుతున్నాడు అని ఎవరైనా సమాచారం 
అందచేస్తే అతనినుండి అతిరహస్యంగా వివరాలు రాబట్టాలి. అమాత్యుల నుండి, ఆర్థికమైన 
నేరాలకు పాల్పడే ఉద్యోగస్థులనుండి, వాళ్లకు పూర్తి రక్షణ కల్పించాలి. 


ఎందువల్ల ననగా రాజకోశాన్ని రక్షించేవానిని ధనాపహారకులైన అమాత్యు లందరూ 
కలిసి చంపివేస్తారు. 

అమాత్యా హ్యపహర్తారో భూయిష్టం ఘృన్తి భారత, 

రాజకోశస్య గోప్తారం రాజకోశవిలోపకాః, 

సమేత్య సర్వే బాధనే స వినశ్యత్యరక్షితః. (శాంతిపర్వం 82.4) 

రాజ్యపాలనాధికారంలో నియుక్తు లైనవాళ్లు సాధారణంగా లంచాలు అవీ 
తీసికొంటూ రాజకార్యానికి విఘాతం కలిగిస్తూంటారు అను విషయాన్ని సమర్థిస్తూ భీష్ముడు 
ఒక చిన్న కథ చెప్పాడు. 


“ఒకప్పుడు క్షేమదర్శి అను రాజు కోసలదేశానికి అధిపతి అయ్యాడు. ఆతని 
తండ్రికి మిత్రుడైన కాలవృక్షీయు డను మునీశ్వరుడు రాజ్యపాలనావిషయంలో ఆ రాజుకు 
సాహాయ్యం చెయ్యా లను అభిప్రాయంతో పంజరంలో ఒక కాకిని బంధించి, “రండి, 
రండి; వాయసవిద్య నేర్చుకొండి; ఈ కాకి, ఏమి జరిగిందో, ఏమి జరుగుతూన్నదో, 
ఏమి జరగ నున్నదో అన్నీ చెపుతుంది” అని అరుస్తూ వీథు లన్నీ తిరిగాడు. 


తరవాత రాజు దగ్గరికి వెళ్లి - “ఫలానా అధికారులు నీ ధనం అపహరించి నట్లు 
కాకి చెప్పింది. వాళ్లని పట్టి శిక్షించు” అన్నాడు. దానితో అధికారు లందరూ కలిసి రాత్రి 
పంజరంలో ఉన్న కాకిని బాణంచేత చంపించివేశారు. 


మరునాడు ఆ ముని రాజుతో - “చూచావా మీ అధికారు లేమి చేశారో! ఇప్పుడు 
నాకు కూడ ముప్పు వచ్చే టట్లుంది; నేను ఆశ్రమానికి వెళ్లిపోతాను” అన్నాడు. ఆ రాజు 
ఆ మునిని ఆపివేసి ఆతడు చెప్పి నట్లు దుష్టాధికారులను శిక్షించి న్యాయబద్ధంగా రాజ్యం 
పాలించాడు. 


రాజు రాజ్యపాలనంలో తనకు సహాయులుగా ఉండడానికై సద్దుణసంపన్నులు, 
విశ్వాసపాత్రులు, విద్యావంతులు, నిర్మలమైన చరిత్ర గలవారు అయిన ఎనమండుగురిని 


శాంతిపర్వము 827 


మంత్రులుగా నియమించుకోవాలి. వీళ్లు రాజుకు అత్యంతసంనిహితులై ప్రధానమైన 
మంత్రాలలో (ఆలోచనలలో) సహాయులుగా ఉంటారు. 


వీరు కాక కొందరు అమాత్యులను నియమించాలి. (వీరు కార్యనిర్వాహకు లైన 
నేటి సెక్రటరీల వంటివారు). సకలవిద్యాపారంగతులు, ప్రగల్ఫులు, మచ్చలేని చరిత్ర 
గలవారు (శుబీన్‌) అయిన నలుగురు బ్రాహ్మణులను, బలవంతులు, శస్తాస్తనిపుణులూ 
అయిన ఎనమండుగురు క్షత్రియులను, ధనసంపన్ను లైన ఇరవైయొక్కమంది వైశ్యులను, 
వినయ వంతులు, పూర్వం చేసిన పనులను బట్టి మంచి నిజాయితీ ఉన్నవారుగా ప్రసిద్దులూ 
అయిన ముగ్గురు శూద్రులనూ అమాత్యులనుగా నియమించాలి. 


సేనాపతులను, దూతలను బాగుగా పరీక్షించి నియమించాలి. 


రాజు అందరికీ తనమీద విశ్వాసం కలిగే టట్లు చేసుకోవాలి. తాను మాత్రం 
ఎవరినీ విశ్వసించకూడదు. చివరికి తన పుత్రుణ్ణి కూడ విశ్వసించకూడదు. 

విశ్వాసయేత్పరాంశ్చెవ విశ్వసేచ్చ న కస్యచిత్‌, 

పుత్రేష్వపి హి రాజేన్ట విశ్వాసో న ప్రశస్యతే. (శాంతిపర్వం 85. 38) 

రాష్ట్రంలో (గామపురాదులను, వాటి పాలకులను గూర్చి విశదంగా చెప్పి రాజు 
రాజధానిని రక్షించుకొనడానికై ఏ విధమైన దుర్గాలను నిర్మించుకోవాలో భీష్ముడు 
సవిస్తరంగా ప్రతిపాదించి పన్నులు గ్రహించే విధానాన్ని కొన్ని ఇతరవిషయాలనూ ఈ 
విధంగా వర్ణించి చెప్పాడు. 


“రాజు ఎల్లప్పుడూ కూడ ప్రజలకు తనకూ హిత మైన పనులు రాష్ట్రం అంతటా 
చేపట్టాలి. 


ల 
తుమ్మెదలు చెట్టునుండి తేనె తీసికొన్నట్లు రాష్ట్రంనుండి పన్ను తీసికోవాలి. పాలు 
పితికేవాడు లేగదూడను దృష్టిలో ఉంచుకొని ఆవుపాలు పితికి నట్లు పన్నులు గ్రహించాలి. 
చన్నులు చేదించకూడదు. 


జలగ తెలియకుండానే రక్తం పీల్చినట్లు, తల్లిపులి తన కోరలు గుచ్చుకొనకుండా 
చిన్నపిల్లలను పట్టుకొన్నట్లు పన్నులు తీసికోవాలి. 
ప్రారంభంలో ధనం కొంచెం కొంచెం తీసికొంటూ మెల్ల మెల్లగా పెంచాలి. ఎద్దులు 


మొదలైనవాటికి శిక్షణ ఇచ్చేవాడు ప్రారంభంలో వాటిచేత చిన్న చిన్న బరువులు మోయిస్తూ 
క్రమంగా బరువు పెంచి నట్లు పెంచాలి. 


828 మహాభారతసారసంగ్రహము 


మద్యశాలలు, వేశ్యలు, దాపుడుకత్తెలు, పాటలు పాడేవాళ్లు, జూదరులు, ఇలాంటి 
వాళ్లందరూ రాష్ట్రాభివృద్ధికి విఘాతం కలగచేస్తారు. వీళ్లు రాష్ట్రంలో అన్ని చోట్లా ఉంటూ 
భద్రికప్రజలకు (Law abiding citizens) బాధలు కలిగిస్తారు. ఇలాంటి వాళ్ల నందరినీ 
అదుపులో పెట్టాలి. 

పానాగారనివేశాశ్చ వేశ్యాః ప్రాపణికాస్తథా, 

కుశీలవాః సకితవాః యే చాన్యే కేచిదీదృశాః, 

నియమ్యాః సర్వ ఏవైతే యే రాష్ట్రస్యోపఘాతకాః, 

ఏతే రాష్ట్రే భితిష్టనో బాధన్తే భద్రికాః ప్రజాః. (శాంతిపర్వం 88. 14,15) 

“ఆపత్సమయంలో తప్ప ఎవ్వడూ, ఎవ్వనినీ, ఏమీ యాచించకూడదు అని మనువు 
చెప్పాడు. 


న కేనచిద్‌ యాచితవ్యః కళ్చిత్‌ కించిదనాపది, 
ఇతి వ్యవస్థా భూతానాం పురస్తాన్మనునా కృతా. (శాంతిపర్వం 88. 16) 


ప్రతీవాడూ యాచించే బ్రతకా లంటే లోకవ్యవహారమే నడవదు. ఇలాంటి వాళ్లని 
ప్రభువు నిగ్రహించకపోతే వాళ్ల పాపంలో నాల్గవ వంతు వానికి చేరుతుంది. 


రాజు ఎల్లప్పుడు ధనికులను పానాలు, వస్త్రాలు, భోజనాలు మొదలైనవాటితో 
గౌరవిస్తూ “మనం అందరమూ (ప్రజాక్షేమం కోసం పాటుపడదాం” అని వాళ్లను 
ప్రోత్సహిస్తూండాలి. రాజా! రాజ్యంలో ధనవంతు లనే వాళ్లు ప్రధాన మైన అంగం. 
ధనవంతుడు అందరిలోకీ శ్రేష్టుడు. 


ధనినః పూజయేన్నిత్యం పానాచ్చ్భాదనభోజనైః, 

వక్తవ్యాశ్చానుగృహ్హీధ్వం ప్రజాః సహ మయేతి వై. 

అబ్గమేతన్మహద్రాజ్యే ధనినో నామ భారత, 

కకుదం సర్వభూతానాం ధనస్టో నాత్ర సంశయః. (శాంతిపర్వం 88.30,31) 

రాజా! నీ రాష్ట్రంలో ఎవరూ కూడ భక్షించదగిన ఫలా లిచ్చే వృక్షాలను చేదించకుండా 
చూసుకోవాలి. ఎందుచేత ననగా ఫలాలూ, దుంపలూ మొదలైనవి ఆ(శ్రమాలలో ఉండి 
తపస్సు చేసికొనే బ్రాహ్మణుల ధర్మసిద్ధ మైన సొత్తు అని అంటారు. 

వనస్పతీన్‌ భక్ష్యఫలాన్‌ న చ్చిన్వుర్విషయే తవ, 

బ్రాహ్మణానాం మూలఫలం ధర్యమాహుర్మనీషిణః. (శాంతిపర్వం 89.1) 


శాంతిపర్వము 829 


రాజా! కొందరు నిన్ను ప్రశంసించవచ్చు. కొందరు నిందించవచ్చును. వాళ్లందరికి 
కూడ సమంగానే నీవు రక్షణాదులు కల్పించాలి. 

నాయనా! వాళ్లు మిత్రు లైనా, అమిత్రు లైనా, మధ్యస్థు లైనా అందరినీ సంతోష 
పెట్టడం శక్యం కాని పని. 

(ప) 

ఏకాన్తేన హి సర్వేషాం న శక్యం తాత! రోచితుమ్‌, 

మిత్రామిత్రమథో మధ్యం సర్వభూతేషు భారత. (శాంతిపర్వం 89. 19) 

రాజా! పెద్ద వ్యాపారాలూ, చిన్న వ్యాపారాలూ చేస్తూ అడవులలో పడి శ్రమపడే 
వర్తకులు న్‌ రాజ్యంలో పన్నులచేత పీడింపబడి బాధపడడంలేదు కద! 

కచ్చిత్తే వణిజో రాష్ట్రే నోద్విజన్ల్తి కరార్దితాః, 

క్రీణనో బహునాల్చేన కాన్తారకృతవిశ్రమాః. (శాంతిపర్వం 89.23) 

రాజులను, ఇతరులను కూడ పోషించే వ్యవసాయదారులు అధికారులవల్ల కలిగే 
కష్టాలు భరించలేక నీ రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోవడంలేదు కద! 

కచ్చిత్‌ కృషికరా రాష్ట్రం న జహత్యతిపీడితాః, 

యే వహస్తి ధురం రాజ్ఞాం తే భరన్తీతరానపి. (శాంతిపర్వం 89. 24) 

ఉతథ్యు దను (బ్రహ్మవేత్త మాంధాతకు బోధించిన రాజధర్మాలను గూర్చి చెపుతూ 
భీష్మ డిలా అన్నాడు - 

“పాపాత్ములను శిక్షించడం రాజుల ప్రథమకర్తవ్యం. పాపాత్ములను శిక్షించకపోతే 
ధర్మాచరణం తగ్గిపోతుంది; అధర్మాచరణం పెరిగిపోతుంది. రాత్రింబవళ్లు ప్రజలు 
భయపడుతూంటారు. 

ఇది నాది; ఇది కాదు అను వ్యవస్థ ఉండదు. 


పాపాత్ములను శిక్షించకపోతే ఈమె నా భార్య, వీళ్లు నా పుత్రులు, ఇవి నా పశువులు, 
ఇది నా ఇల్లు అను మాట లేకుండా ప్రజలు నానాకష్టాలకు పాలవుతారు. 

దేవతలకు పూజలు ఉండవు, పితృదేవతలకు శ్రాద్దా లుండవు. అతిథులకు సత్మారా 
లుండవు. వ్రతవంతు లైన ద్విజులు వేదాధ్యయనం చెయ్యరు. యజ్ఞాలు చేయరు. 


అధర్మానికి లక్ష్మియందు (సంపదయందు) దర్పం అనేది పుట్టిం దని వింటాం. 
ఆ దర్చమే దేవాసురుల వినాశానికి కారణం. 


830 మహాభారతసారసంగ్రహము 


దర్పో నామ (శ్రియః పుత్రో జజ్జేత_ధర్మాదితి (శ్రుతిః, 
తేన దేవాసురా రాజన్‌ నీతాః సుబహవో వ్యయమ్‌. (శాంతిపర్వం 90.28) 


ఉతథ్యుడు మాంధాతకు ఇంకా ఇలా చెప్పా డట. 


“రాజా! దుర్చలుని కళ్లూ, ముని కళ్లూ, సర్పం కళ్లూ సహించడానికి శక్యంకానివి. 
అందుచేత దుర్చలులు ఎన్నడూ అవమానాలకి గురికాకుండా చూడు. దుర్చలుల చూపులు 
బంధుసహితుడ వైన నిన్ను కాల్చివేయకుండా చూచుకో. దుర్చలుల చూపులు కాల్చివేసిన 
కులంలో ఏమీ మొలవదు. 

మా త్వాం దుర్చలచక్తూంషి ప్రదహేయుః సబాన్గ్థవమ్‌, 

నహి దుర్చలదగ్ధస్య కులే కించిత్‌ ప్రరోహతి. (శాంతిపర్వం 91.15) 

చేయని అపరాధం మోపి శిక్షించబడినవాళ్ల కన్నీళ్లు, అలా లేని అపరాధం 
మోపినవాళ్ల పుత్రులను, పశువులనూ (సర్వసంపలను) నశింపచేస్తాయి. 

యాని మిథ్యాభిశస్తానాం పతన్వ[శూణి రోదతామ్‌, 

తాని పుత్రాన్‌ పశూన్‌ ఘృన్తి తేషాం మిథ్యాభిశంసనాత్‌. (శాంతిపర్వం 91.20) 

చేసిన పాపానికి ఫలితం వెంటనే, ఆవు పాలు ఇచ్చినట్లు, చేసినవానికి కనబడక 
పోయినా అది వాని పుత్రులయందు, పొత్రులయందు, మునిమనమలయందు ఫలిస్తుంది. 

యది నాత్మని పుత్రేషు న చేత్‌ పౌత్రేషు నప్పృషు, 

నహి పాపం కృతం కర్మ సద్యః ఫలతి గౌరివ. (శాంతిపర్వం 91.21) 

మాటలచేత గాని, చేతలచేత గాని పాపం ఆచరిస్తున్నవాడు తనకు చాల ప్రియుడైనా 
కూడ వానిని ఏ రాజు సహించడో అదే ఆ రాజుయొక్క గొప్ప ధర్మం. 


ఒక రాజు ఏ నాడు - దీనులు, అనాథులు, వృద్దులు మొదలైనవాళ్ల కన్నీళ్లు 
తుడిచి వాళ్లు సుఖంగా జీవించే టట్లు చేస్తాడో అప్పుడే అతడు తన ధర్మం నిర్వర్తించినవా 
డవుతాడు. 

కృపణానాథవృద్ధానాం యదాథశు పరిమార్దతి, 

హర్షం సంజనయన్‌ న్యాణాం స రాజ్ఞో ధర్మ ఉచ్యతే. (శాంతిపర్వం 91.38) 

భీష్ముడు ధర్మవిశేషాలను గూర్చి చెపుతూ - 

“ఒకడు తన విషయంలో ఏ విధంగా ప్రవర్తిస్తాడో వానితో ఆ విధంగానే 
ప్రవర్తించాలి, మాయతో ప్రవర్తించేవానిని మాయతోనే ఎదుర్మొనాలి. మంచి పద్ధతిలో 
తనతో ప్రవర్తించేవానితో అలాంటి మంచి పద్ధతితోనే ప్రవర్తించాలి. ఇదే ధర్మం. 


శాంతిపర్వము 831 


యస్మిన్‌ యథా వర్తతే యో మనుష్య 
స్తస్మింస్తథా వర్తితవ్యం స ధర్మః, 
మాయాచారో మాయయా బాధితవ్యః 
సాధ్వాచారః సాధునా ప్రత్యుపేయః. (శాంతిపర్వం 109.80) 


అని బోధించాడు. 


వ్యాఘ్రగోమాయువుల (నక్క కథ 
“లోకంలో చెడ్డవాళ్లు మంచివాళ్లలాగా, మంచివాళ్లు చెడ్డవాళ్లలాగా కనబడు 
తూంటారు. ఎవ రెలాంటివాళ్లో తెలుసుకొనడం ఎలా?” అని యుధిష్టిరుడు ప్రశ్నించగా 
భీష్ముడు ఒక కథ చెప్పాడు. 


“పూర్వం పురికాపురంలో పౌరికుడను రాజు ఉండేవాడు. అతడు హింసాపరుడై 
క్రూరుడుగా ప్రవర్తించేవాడు. అతడు మరణించి, చేసిన పాపాల ఫలంగా నక్కగా పుట్టాడు. 
అయితే దానికి పూర్వజన్మస్మ అతి ఉందేది. 


పూర్వజన్మలో చేసిన పాపా లన్నీ స్మరించుకొంటూ చాల నిర్వేదంతో ఇతరమృగాలు 
తీసికొని వచ్చిన మాంసం కూడ తినేదికాదు. హింస పూర్తిగా విడిచి సత్యమే పలుకుతూ 
రాలిన పండ్లు తింటూ జీవిస్తూండేది. శృశానంలో నివసిస్తూండేది. 


అయితే దీని జాతికి చెందిన మిగిలిన నక్కలకి ఇది ఈ విధంగా పవిత్రమైన 
జీవనం గడపడం నచ్చలేదు. ఏదో విధంగా దానిని కూడ తాము అనుసరిస్తూన్న పాప 
మార్గంలో లాగడానికి అనేకవిధాల ప్రయత్నం చేశాయి. అది ఏ మాత్రమూ చలించకుండా 
పవిత్ర మైన జీవితం గడుపుతూందేది. 


దాని సత్ర్రవర్తనని, నిజాయితీని చూచి ఆ వనంలోని మృగాల రాజైన వ్యాఘ్రం 
“నా దగ్గర నువ్వు సచివుడుగా ఉంటూ అన్ని భోగాలు అనుభవించు; నువ్వు నాతోపాటు 
సుఖంగా ఉండవచ్చు. స్‌ కెన్నడూ ఏవిధ మైన బాధ కలుగదు” అని ఆ నక్కను కోరింది. 

అప్పు డా నక్క వ్యాఘ్రంతో - “మృగరాజా! నువ్వు ధర్మార్థాలలో నీకు సహాయులుగా 
ఉండదగిన శుచిస్వభావం గల అమాత్యులకోసం అన్వేషిస్తూన్నా వంటే ఇది చాల 
సంతోషకర మైన విషయం. ఎందువల్ల నంటే అలాంటి అమాత్యుల సాహాయ్యం లేనిదే 
రాజ్యపాలనం సరిగా నడవదు. 


అయితే నేను కేవలం సంతృప్తిమా (త్రమే కోరుకొంటున్నాను. ఐశ్వర్యంమీద కాని, 
దానితో వచ్చే భోగాలమీద కాని నాకు కోరిక లేదు. 


832 మహాభారతసారసంగ్రహము 


ఇంత వరకూ నీ క్రింద పని చేసిన నీ భృత్యుల శీలానికి నా శీలానికీ సరిపడదు. 
వాళ్లు నా విషయంలో లేనిపోని వన్నీ కల్పించి చెప్పి మన ఇద్దరి మధ్యా అభిప్రాయభేదం 
కల్పిస్తారు. 

అన్ని ఉత్తమలక్షణాలూ ఉన్న ప్రభు వైన నీవు ఎందరికో ఆశయం ఇచ్చావు. నీవు 
ఉదారస్వభావం కలవాడవు. ఏమైనా నేను నే నున్న స్థితిలోనే సంతృప్తితో ఉన్నాను. 
స్వేచ్చగా తిరగడం అలవా టైన వాడ నవడంచేత నాకు సేవ ఎలా చెయ్యాలో తెలియదు 
కూడ. 


రాజును ఆశ్రయించినవానికి ఇతరులు వెళ్లి రాజుతో చాడీలు చెప్పడంవల్ల కలిగే 
దోషాలు ఉంటాయి. నిఃసంగంగా వ్రతం ఆచరించుకొంటూ వనంలో నివసించేవాళ్లకు 
అలాంటి భయా లేమీ ఉండవు. 


రాజుగారు రమ్మంటున్నారు అన్న మాట వినే టప్పటికి హృదయంలో కలిగే 
భయం ఇంతా అంతా కాదు. మూలాలు ఫలాలు తింటూ సంతృప్తితో అరణ్యాలలో 
నివసించేవారికి ఆ భయం ఉండదు. 

నృపేణాహూయమానస్య యత్తిష్టతి భయం హృది, 

న తత్‌ తిష్టతి తుష్టానాం వనే మూలఫలాశినామ్‌. (శాంతిపర్వం 111.31) 

ఏ భయమూ లేని నీళ్లు త్రాగడం మంచిదా, భయంతో కూడిన మధురాన్నం 
భుజించడం మంచిదా అంటే - మనస్సుకు సంతృప్తి ఇచ్చేదానిలోనే సుఖం ఉంది అని 
నా అభిప్రాయం. 

పానీయం వా నిరాయాసం స్వాద్వన్నం వా భయోత్తరమ్‌, 

విచార్య ఖలు పశ్యామి తత్సుఖం యత్ర నిర్భతిః, (శాంతిపర్వం 111.32) 

రాజుదగ్గర పనిచేస్తూ రాజదండానికి గురి అయే ఉద్యోగులలో, ఏదో తప్పుచేసి 
దండం అనుభవించేవాళ్లకంటె, ఇతరులు రాజుకు తమపై చాడీలు చెప్పడంచేత దండం 
అనుభవించేవాళ్లే అధికసంఖ్యాకులు. 

అపరాధైర్న తావనో భృత్యాః శిష్టా నరాధిపైః, 

ఉపఘాతైర్యథా భృత్యాః దూషితా నిధనం గతాః. (శాంతిపర్వం 111.33) 

మృగేంద్రా! నేను తప్పకుండా నీ అమాత్యుడుగా ఉండాలి అని అంటే అందుకు 
నేను ఒక సమయాన్ని (షరతును) బట్టి అంగీకరిస్తాను - 


శాంతిపర్వము 833 


నావాళ్ల నందరినీ నీవు గౌరవించాలి. నేను చెప్పిన హిత మైన మాటలు వినాలి. 
నీవు నాకు కల్పించిన వృత్తి స్థిరంగా ఉండాలి. 


నేను నీ ఇతరమంత్రు లెవ్వరితోనూ ఎన్నడూ మంత్రాలోచన చెయ్యను. వాళ్లు 
ఏదో విధంగా నన్ను కాదనడంకోసం ప్రయత్నిస్తారు. నీవు ఏకాకిగా ఉన్నప్పుడే నీకు 
హిత మైన మాట చెపుతాను. నీకు నీ జ్ఞాతులతో ఏమైన పనులు పడితే ఆ విషయాలలో 
నా ఆలోచన అడగవద్దు. మావాళ్లమీద కోపంతో వాళ్లను దండించకూడదు.” 


మృగరాజు నక్క చెప్పిన ఆ షరతు లన్నీ అంగీకరించింది. ఆ నక్క అమాత్యుడుగా 
ఉంటూ ఆ వ్యాఘ్రానికి పరిపాలనాదివిషయాలలో ధర్మసమంత మైన సలహాలు ఇస్తూ 
స్వామిభక్తితో సేవ చేస్తూన్నది. 

ఈ నక్కను అధికారంలో నియమించడానికి ముందు అనేకవిధాల పరద్రవ్యాలను 
అపహరించడానికి అలవాటుపడిన, మొదటినుండీ అధికారంలో ఉన్న మృగా లన్నీ దీనిని 
కూడ ఏదో విధంగా తమ మార్గంలోనికి తీసుకొనిరావడానికి అనేకవిధాల ప్రయత్నించాయి. 
ఎన్నో ఎరలు చూపాయి. అది ఏ మాత్రమూ లొంగలేదు. 


అప్పుడు అవన్నీ ఏదో విధంగా దీనిని రాజే వధించే టట్లు చెయ్యా లని కుట్ర 
పన్నాయి. ఒకనాడు మృగరాజుకోసం ప్రత్యేకంగా తయారుచేసిన, దానికి చాల ఇష్టమైన 
మాంసాహారం తీసికొని వెళ్లి రహస్యంగా ఆ నక్క ఇంటికి చేర్చాయి. 


మృగరాజు భోజనం చేయడానికై ఆవురావురమంటూ వచ్చి చూచేసరికి అక్కడ 
భోజ్యపదార్ధా లేవీ లేవు. అప్పుడు ప్రక్క నున్న అధికారిమృగాలు - “రాజా! మీ కోసం 
తయారుచేసిన ఆహారం అంతా నిర్భయంగా ఆ నక్క తన ఇంటికి తీసికొని పోయింది. 
ఇదేమీ క్రొత్త కాదు. ఇలాంటి అపరాధాలు ఇది ఎన్నో చేస్తూనే ఉంది” అని చెప్పి నక్క 
ఇంట్లో ఉన్న మాంసం వ్యాఘ్రానికి చూపించాయి. 


ఆ మాటలు వినగానే వ్యాఘ్రం కోపోద్రేకంతో వెంటనే - “ఆ నక్కను వధించండి” 
అని ఆజ్ఞాపించింది. అక్కడనే ఉన్న శార్జూలమాత కుమారుని క్రోధాన్ని శాంతింప చేస్తూ 
- “పుత్రా! వీళ్లేదో మోసం చేస్తూన్నట్లు కనబడుతూన్నది. తొందరపడవద్దు. ఉద్యోగాలలో 
ఉండే పోటీలచేత అశుచి యైనవాళ్లు శుచి యైనవాళ్లని లేని దోషాలు ఆరోపించి 
దండింపచేస్తూంటారు. ఎవడూ కూడ పైకి ఎదుగుతూన్నవానిని చూచి ఓర్వలేడు. దానితో 
వైరం ఏర్పడి ఈ పద్ధతు లన్నీ అవలంబిస్తూంటారు. తన పని శ్రద్ధతో చేసుకొంటూన్న 
శుచియైనవాని మీద దోషాలు ఆరోపిస్తూంటారు. 


834 మహాభారతసారసంగ్రహము 


కర్మసంఘర్షజైర్లో షైర్టు ప్యేతాశుచిఖిః శుచిః, 

నోచ్చితం సహతే కళ్చిత్‌ ప్రక్రియా వైరకారికా, 

శుచేరపి హి యుక్తస్య దోష వివ నిపాత్యతే.” (శాంతిపర్వం 111.59) 

అరణ్యంలో నివసిస్తూ తన పనులు తాను చేసికొంటూ కాలక్షేపం చేస్తూన్న మునికి 
కూడ మి(తులు, ఉదాసీనులు, అమిత్రులూ అని మూడు రకాల మనుష్యులు 
తయారవుతూంటారు. 

మునేరపి వనస్థస్య స్వాని కర్మాణి కుర్వతః, 

ఉత్పాద్యన్తే త్రయః పక్షాః మిత్రోదాసీనశత్రవః. (శాంతిపర్వం 111.60) 

ధనం విషయంలో దురాశ కలవాళ్లు శుచియైనవాళ్లని (నిజాయితీ ఉన్నవాళ్లని) 
ద్వేషిస్తారు. పిరికివాళ్లు చురుకుగా ఉండే శూరులను దూషిస్తారు. మూర్చులు పండితులను 
దూషిస్తారు. దరిద్రులు ధనవంతులను దూషిస్తారు. అధార్మికులు ధార్మికులను దూషిస్తారు. 
కురూపులు అందమైన వాళ్లను దూషిస్తారు. 

లుబ్ధానాం శుచయో ద్వేష్యాః కాతరాణాం తరస్వినః, 

మూర్భాణాం పణ్ణితా ద్వేష్యాః దరిద్రాణాం మహాధనాః, 

అధార్మికాణాం ధర్మిష్టాః విరూపాణాం సురూపిణః. (శాంతిపర్వం 111.62) 

మూర్చులు, లుబ్బులూ, మాయతో జీవించే వాళ్లు అయిన చాలమంది పండితులు 
ఏ తప్పులూ ఎరగని బృహస్పతివంటి బుద్ధిమంతునిమీద కూడ దోషాలు ఆరోపిస్తూంటారు. 

బహవః పణ్జితా మూర్ధా లుబ్బా మాయోపజీవినః, 

కుర్యుర్దోషమదోషస్య బృహస్పతిమతేరపి. (శాంతిపర్వం 111.63) 

ఆ నక్క మాంసాహారం చేయనే చేయదు. నువ్వు ఇచ్చినా కూడ తీసికొనదు. 
అలాంటిది నీ ఇంట్లో నుంచి ఎలా అపహరిస్తుంది? ఒక్కమాటు ఆలోచించుకో. 

సభ్యులు అసభ్యులులా కనబడతారు; అసభ్యులు సభ్యులులా కనబడతారు. 
అనేకవిధా లైన మనుష్యు లుంటారు. చాల జాగర్తగా పరీక్షించి తెలుసుకోవాలి. 

అసభ్యాః సభ్యసంకాశాః సభ్యాశ్చాసభ్యదర్శనాః, 

దృశ్యన్తే వివిధా భావాః తేషు యుక్తం పరీక్షితుమ్‌. (శాంతిపర్వం 111.66) 

“ప్రత్యక్షంగా కనబడినంతమాత్రాన ఏదీ నమ్మడానికి వీలు లేదు. ఆకాశం పెనం 
అడుగుభాగం వలె నల్లగా కనబడుతుంది. మినుగుడు పురుగు నిప్పు రవ్వలా 


శాంతిపర్వము 835 


కనబడుతుంది. ఆకాశానికి అడుగుభాగం లేదు. మినుగుడుపురుగులో నిప్పులేదు. అందు 
చేత ప్రత్యక్షంగా చూచినదానిని కూడ బాగా పరీక్షించి దాని స్వరూపం తెలుసుకోవాలి. 
పుత్రా! ప్రభూ వైనవాడు ఇతరుణ్ణి వధించడంలో గొప్ప ఏమీ లేదు; అశక్యం 
కాదు, ప్రభుత్వం ఉన్నవాడు ఓర్పు చూపడంలోనే విశేషం ఉంది. 
నీవు ఈతనిని ఉన్నతపదంలో స్థాపించావు; అందరిలోనూ మంచి పేరు కూడ 
తెచ్చుకొన్నాడు. అటువంటివానిని కూడా ఉంచుకొనడం మంచిది. మిత్రుడు అంత 
సులభంగా దొరకడు కదా?” అని బోధించింది. 


ఇంతలో ఆ నక్క శత్రుపక్షంలోనే ఉన్న ఒక ధర్మచింత గల అధికారి వచ్చి రాజుతో 
- “రాజా! నక్క దోషం ఏమీ లేదు; ఇదంతా ఆతని శత్రువుల పన్నాగం” అని చెప్పింది. 

అప్పు డా మృగరాజు ఆ నక్కను ప్రశంసిస్తూ కౌగిలించుకొని, సత్మరించింది. 
అయితే ఆ నక్క “నేను మళ్లీ నీ సేవకుడుగా ఉండను” అని చెప్పుతూ ప్రాయోపవేశం 
చేసి ప్రాణాలు విడవడానికి సిద్ధ మైంది. 


రాజు ఎంత చెప్పినా కూడ - “ఒక మాటు ఇంత అవమానం పొందినచోట ఎట్టి 
పరిస్థితులలోనూ ఉండగూడదు” అని అంటూ - “రాజా! బాగా పరీక్షించి సమర్థుడ నని 
నిర్ణయించుకొని నన్ను దగ్గరికి తీశావు. అనుకొన్న సమయాన్ని కాపాడకుండా నన్ను 
చంపడానికి కూడ సిద్ధపడ్డావు. 

“ఇతడు చాల మంచివాడు, శీలవంతుడు” అని ఒకనిని గూర్చి సభలో స్తుతించి 
చెప్పి కొంత కాలానికి “ఇతడు చాల చెడ్డవాడు” అని వానిని గూర్చియే చెప్పినవాడు తన 
మాట తానే కాదన్న వాడవుతాడు; అలా ఎప్పుడూ చేయకూడదు. 

ప్రథమం యః సమాఖ్యాతః శీలవానితి సంసది, 

న వాచ్యం తస్య వైగుణ్యం ప్రతిజ్ఞాం పరిరక్షతా. (శాంతిపర్వం 111.82) 

ఇలా అవమానానికి గురి యైన నా విషయంలో నీకు పూర్తి విశ్వాసం ఉండడం 
కష్టం. నీకు నామీద పూర్తి విశ్వాసం లేకపోతే నా మనస్సుకు శాంతి ఉండదు. 


బ్రద్దలైపోయినదానిని కలపడం చాల కష్టం. బిగువుగా కలిసినదానిని భేదించడం 
కూడ కష్టమే. ఒకమాటు చెడిపోయి కలిసిన ప్రీతి స్నేహపూర్వకంగా కొనసాగదు. 

దుఃఖేన శ్లిష్యతే భిన్నం శ్రిష్టం దుఃఖేన భిద్యతే, 

భిన్నా శిష్టా తు యా ప్రీతిః న స్నేహేన ప్రవర్తతే. (శాంతిపర్వం 111.87) 


836 మహాభారతసారసంగ్రహము 


నక్క ఈ విధంగా మృగరాజును ఒప్పించి, వనానికి వెళ్లి, ప్రాయోపవేశం చేసి 
ప్రాణాలు విడచి స్వర్గలోకానికి వెళ్లింది.” 

భీష్ము డీవిధంగా మృగపక్ష్యాదులకు, దేవతాదులకూ, బుషిరాజాదులకూ 
సంబంధించిన ఉపాఖ్యానాల సాహాయ్యంతో ధర్మరాజుకు అనేకధర్మాలు బోధించాడు. 

అలసత్వం (సోమరితనం) చాల చెడ్డది. మనిషి ఎల్లప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే 
ఉండాలి అను విషయం బోధించడానికై ఒక ఒంటె కథ చెప్పాడు. 


ఒంటె కథ 


పూర్వకాలంలో పూర్వజన్మ స్మృతి గల ఒక ఒంటె ఉండేది. అది ప్రజాపతిని 
గూర్చి తీవ్ర మైన తపస్సు చేసింది. (బ్రహ్మదేవుడు వచ్చి వరం కొరుకొన మనగా “నాకు 
ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేకుండా ఉన్న చోటనే ఆహారం సంపాదించాలనే కోరిక 
ఉంది. అందుచేత ఎన్నో యోజనాల దూరం చాపగలిగిన దీర్మమైన కంఠం ఇయ్యి” అని 
కోరింది. బ్రహ్మదేవుడు అలాంటి కంఠం ఇవ్వగా అది తా నున్న చోటినుండియే ఆహారం 
తీసికొని తింటూందేది. 


ఒకనాడు అది తన కంఠం అతిదీర్హంగా చాపి, ఆకులు తిని ఒక పర్వతం గుహలోనే 
తన కంఠం అలా ఉంచుకొని నిద్రపోయింది. ఇంతలో ఒక ఆకలిగొన్న నక్క సకుటుంబంగా 
ఆ గుహలో ప్రవేశించి ఆ కంఠం కొరికికొని తినివేయగా ఒంటె మరణించింది. ఆలస్యం 
(సోమరితనం) ఎంత అనర్థహేతువో దానివల్ల స్పష్టం అవుతుంది అన్నాడు భీష్ముడు. 

దుర్దనుడు నిందించినా బుద్ధిమంతుడు దానిని అంతగా పట్టించుకొనగూడదు. 
“ఎవ రైనా నిందిస్తూన్నప్పుడు కోపగించకుండా ఉంటే పుణ్యం లభిస్తుంది. ఓర్పు గలవాడు 
తన పాపాన్ని నిందించినవానితో (గుడ్డతో తుడిచి నట్లు) తుడిచివేసుకొంటాడు.” 

అరుష్యన్‌ క్రుశ్యమానస్య సుకృతం నామ వినతి, 

దుష్కృతం చాత్మనో మర్నీ రుష్యత్యేవాపమార్‌ష్టి చ. (శాంతిపర్వం 114.3) 

“చెడ్డవారి ధనం తీసికొని సత్పురుషుల కిచ్చే రాజు ధార్మికుడుగానే పరిగణింప 
బడతాడు” అని భీష్మ డొకచోట అంటాడు. 

అసాధుభ్యో౭_ర్ధమాదాయ సాధుభ్యో యః ప్రయచ్చతి, 

ఆత్మానం సంక్రమం కృత్వా కృత్నుధర్మవిదేవ సః. (శాంతిపర్వం 136.7) 


శాంతిపర్వము 837 


“లోకంలో మూడు విధా లైన మనుష్యు లుంటారు - అనాగతవిధాత - (1) 
రాబోయే ఆపదను ముందే ఊహించుకొని దానికి ప్రతిక్రియ చేసికొనేవాడు; (2) ప్రత్యుత్సన్న 
మతి - వచ్చిన ఆపదను సమయస్ఫూర్తితో అధిగమించేవాడు (8) దీర్హసూత్రి - ఎప్పటికీ 
ఆలోచన తెగనివాడు. వీళ్లలో మొదటి రెండు రకాలవాళ్లు సుఖంగా వృద్ధిలో ఉంటారు, 
మూడవరకం మనిషిమాత్రం నశిస్తాడు.” 

అనాగతవిధాతా చ ప్రత్యున్నమతిశ్చ యః, 

ద్వావేవ సుఖమేధేతే దీర్హసూత్రీ వినశ్యతి. (శాంతిపర్వం 137.1) 


అని అంటూ భీష్ముడు ఒక కథ కూడ చెప్పాడు. 


చేపల కథ 

ఒక చిన్న చెరువులో ఉన్న చేపలలో మూడు చేపలు చాలా మైత్రీభావంతో ఉందేవి. 
ఒకనాడు కొందరు బెస్తవాళ్లు ఆ చెరువులోని నీళ్లు చిన్న కాలువల ద్వారా మెల్లిగా 
బైటకు వెళ్లిపోయే టట్లు చేస్తున్నారు. 

అప్పుడు దీర్హదర్శి తన మిత్రు లిద్దరితో - “మనకు ఆపద వచ్చేటట్లుంది. మనం 
మరొక చోటికి వెళ్లడం మంచిది” అంది. “నువ్వు చెప్పినది నిజమే; కాని అంత తొందరపడ 
వలసిన పని లేదు” అంది దీర్హదర్శి. “అలాంటి దేదైనా జరుగుతే ఏదో ఉపాయంతో 
తప్పించుకోవచ్చులే” అంది ప్రత్యుత్సన్నమతి. 

ఆ మాటలు విన్న అనాగతవిధాత, ముందుగానే జాగర్తపడడం మంచి దను 
అభిప్రాయంతో మరొక లోతైన చెరువులోనికి వెళ్లిపోయింది. 


చెరువులోని నీరు చాలవరకు బైటకు పోగానే బెస్తవాళ్లు వచ్చి అనేక మైన 
ఉపాయాలతో చేపలను పట్టుకొన్నారు. దీర్హసూత్రి మిగిలిన చేపలతో పాటు పట్టుబడి 
పోయింది. ప్రత్యుత్సన్నమతి ఆ వలత్రాడునే కరిచి పెట్టి పట్టుకొని ఉండి, వాళ్లు దానిని 
నీటిలో కడుగుతూన్నప్పుడు అది చట్టున నీళ్లలో పడి మునిగిపోయింది. 


అందుచేత పాలకుడు అనాగతవిధాతగా ఉండడం మంచిది. ప్రత్యుత్సన్నమతి 
గా ఉండడంకూడ అంత చెడ్డది కాదు కాని అలాంటివాని పరిస్థితి సందిగ్ధంగా ఉంటుంది. 
దీర్హసూత్రిగా మాత్రం ఎన్నడూ ఉండకూడదు. అందుచేత రాజు దేశ - కాలాలను 
అనుసరించి ప్రవర్తిసూండాలి. 

పరీక్ష్యకారీ యుక్తశ్చ స సమ్యగుపపాదయేత్‌, 

దేశకాలావభి(ప్రేతౌ తాభ్యాం ఫలమవాప్ప్నుయాత్‌. (శాంతిపర్వం 1837.24) 


838 మహాభారతసారసంగ్రహము 


చాలామంది శత్రువుల ఒకే సమయంలో ఆక్రమించడానికి వస్తే ఏమి చెయ్యాలి” 
అని యుధిష్టిరుడు ప్రశ్నించగా భీష్ముడు దానికి ఒక కథ చెప్పి సమాధానం ఇచ్చాడు. 

“దేశ - కాలపరిస్థితులను పట్టి ఒక్కొక్కప్పుడు రాజు అమిత్రులతో కూడ సంధి 
చేసుకొంటూ ఉండాలి. ఈ సందర్భంలో ఒక కథ చెపుతారు - 


మూషక - మార్జాలాల కథ 
ఒక మహారణ్యంలోని పెద్ద మట్టిచెట్టు మొదట్లో వందలకొలది కలుగులు చేసికొని 


పలితం అను చాల తెలివైన ఒక ఎలుక నివసిస్తూండేది. ఆ చెట్టుమీదనే లోమశం అను 
ఒక పిల్లి నివసించేది. అది పక్షులను భక్షిస్తూ జీవించేది. 


ఆ వనంలో నివసించే ఒక వ్యాధుడు ప్రతిదినమూ సాయంకాలం ఆ చెట్టు (క్రింద 
వల పరచి, ఇంటికి వెళ్లి సుఖంగా నిద్రపోయేవాడు. రాత్రులందు అనేక విధా లైన 
మృగాలు ఆ వలలో చిక్కుకొంటూందేవి. 


ఒకనాడు ఆ పిల్లి ఆ వలలో చిక్కుకొన్నది. తన శత్రు వైన ఆ పిల్లి అలా వలలో 
చిక్కుకొనడం చూచిన ఎలుక బైటకు వచ్చి నిర్భయంగా సంచరిస్తూ ఆ వలమీద ఉన్న 
మాంసం తినడం ప్రారంభించింది. ఇంతలో దానికి మరొక భయంకరమైన శత్రువు, 
హరిణం అను పేరు గల ముంగిస కనబడింది. చెట్టు తొల్జిలో మరొక శత్రువు చంద్రకం 
అను గుర్లగూబ కనబడింది. 


ఈ శత్రువులనుందడి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించింది పలితం. “ఈ 
పిల్లి కూడ ఆపదలో ఉంది; నేను పాశాలు ఛేదించి దీనికి సహాయం చేయడానికి అవకాశం 
ఉంది. ఎంత శత్రు వైనా ఇది సహాయాపేక్షమై ఉన్నది గాన దీనితో మైత్రి చేసికొంటే ఆ 
శత్రువుల బారినుండి తప్పించుకొనవచ్చు” అని నిర్ణయించుకొంది. 


అలా ఆలోచించి పలితం ఆ మార్జారంతో - “మార్జారమా! ప్రాణాలతోనే ఉన్నావా? 
నీవు జీవించా లని కోరుకొంటున్నాను. నీ వేమీ భయపడవద్దు. నువ్వు నన్ను చంపకపోతే 
నిన్ను నేను విడిపిస్తాను. మనిద్దరికీ శ్రేయోదాయక మైన ఉపాయం చెపుతాను; విను. 


ఈ గుడ్లగూబ భయంకర మైన చూపులతో నాకేసే చూస్తూన్నది. ముంగిస కూడ 
నాకోసం ఎదురుచూస్తూన్నది. మనం ఇద్దరమూ ఎంతో కాలంనుంచి ఈ చెట్టుదగ్గరనే 
నివసిస్తున్నాం. అందుచేత మనం ఇద్దరమూ మిత్రులం. 


ఇతరులచేత విశ్వసించబడనివాడు, ఇతరులను విశ్వసించనివాడు - వీళ్లిద్దరూ 


శాంతిపర్వము 839 


కూడ ఎల్లప్పుడు మనస్సులో ఉద్వేగంతోనే ఉంటారు. అలాంటి స్థితిని బుద్ధిమంతులు 
ప్రశంసించరు. 

యస్మిన్నాశ్వాసతే కళ్చిద్‌ యశ్చ నాశ్వసితి క్వచిత్‌, 

న తౌ ధీరాః ప్రశంసన్తి నిత్యముద్విగ్నమానసౌ. (శాంతిపర్వం 188.59) 

అందుచేత మనిద్దరి మధ్యా స్నేహం చిరకాలం వరిల్లా లని కోరుకొంటున్నాను. 
నేను నిన్ను ఈ ఆపదనుండి దాటిస్తాను; నువ్వు నన్ను దాటించు” అంది. 


ఆ మార్దారం ఎలుక మాటలు విని స్నేహపూర్వకంగా - “మన మిద్దరమూ 
మిత్రులుగా పరస్పరం సాహాయ్యం చేసుకొంటూ ఉందాం. నిర్భయంగా నా దగ్గరి రా” 


అంది. 


దాని మాటలపై పూర్తి విశ్వాసంతో ఎలుక మార్జారం ఒడిలో సుఖంగా 
నిద్రపోయింది. ఎలుక ఆ విధంగా పిల్లి ఒడిలో పడుకోవడం చూచి ఆ ముంగిస, 
గుడ్లగూబ కూడ నిరాశ చెంది తమ ఇండ్లకి వెళ్లిపోయాయి. 


అవి వెళ్లిన తరువాత ఎలుక, పిల్లి తగుల్మొన్న త్రాళ్లు చాల మెల్లగా కొరకడం 
ప్రారంభించింది. “అంత మెల్లిగా కొరుకుతా వేమిటి? తొందరగా ఛేదించు” అంటూ 
పిల్లి దానిని తొందరబెట్టడం మొదలెట్టింది. 


“సౌమ్యుడా! తొందరపడకు. ఏ సమయంలో ఏది చెయ్యాలో నాకు తెలుసు. నీ 
పాశాలు తొందరగా ఛెదిస్తే నాకే ప్రమాదం.” అని ఎలుక అంది. 


“ఈ లోగా వ్యాధుడు వచ్చేస్తాడు. మనల్నిద్దరినీ పట్టుకొంటాడు. నిన్ను నేను ఏ 
మాత్రం ఆలస్యం చేయకుండా రక్షించాను కదా? నువ్వెందుకు ఇలా ఆలస్యం చేస్తున్నావు?” 
అని అడిగింది పిల్లి కోపంగా. 


“మ రేమీ భయం లేదు. ఆ వ్యాధుణ్ణి అంత దూరంలో చూడగానే నేను నీ పాశం 
పూర్తిగా ఛేదించివేస్తాను. వెంటనే నువ్వు చెట్టు ఎక్కివేయవచ్చు; నేను నా కన్నంలో 
దూరిపోతాను. నువ్వు చాల బలవంతు డవు. నేను దుర్చలుదడను. ఇద్దరికీ లాభం 
చేకూరుతుంది కదా అని సంధి చేసికొన్నాం. నేను నీకు ప్రత్యుపకారం చేసే టప్పుడు 
జాగరూకతతో ఉండాలి. 


ఇంతకీ - ఈ లోకంలో ఎవడూ ఎవనికీ మి(త్రుడూ కాడు; శత్రువూ కాడు. ఈ 
మిత్రత్వమూ, శత్రుత్వమూ అనేవి ఏవో ప్రయోజనాన్ని పురస్మరించుకొని ఏర్పడు 
తుంటాయి. 


840 మహాభారతసారసంగ్రహము 


న కళ్చిత్మస్యచిన్మిత్రం న కళ్చిత్మస్యచిద్రిపుః, 

అర్థతస్తు నిబధ్యన్తే మిత్రాణి రిపవస్తథా. (శాంతిపర్వం 188. 110) 

పని అయిపోయిన తరవాత ఎవ్వడూ ఆ పని చేసిపెట్టినవాని ముఖం చూడడు. 
అందుచేత పని పూర్తిగా చేసివేయగూడదు; కొంచెం మిగల్పాలి. 

న చ కళ్చిత్‌ కృతే కార్యే కర్తారం సమవేక్షతే, 

తస్మాత్సర్వాణి కార్యాణి సావశేషాణి కారయేత్‌. (శాంతిపర్వం 138. 111) 


చాలవరకు త్రాళ్ళు త్రెంచివేశాను. ఇంక ఒకటి మిగిలింది. అది కూడ 
త్రెంచివేస్తాను. భయపడకు” అంది ఎలుక. 


ఇంతలో తెల్లవారింది. భయంకర మైన రూపంతో ఆ వ్యాధుడు కుక్కలను వెంటబెట్టు 
కొని వస్తున్నాడు. వానిని చూడగానే ఎలుక మిగిలిన త్రాడు కొరికివేసింది. వెంటనే పిల్లి 
చెట్టు మీదికి ఎక్కింది; ఎలుక తన కన్నంలో దూరింది. వ్యాధుడు హతాశుడై ఆ వల 
పట్టుకొని వెళ్లిపోయాడు. 


చెట్టు చివరనే కూర్చొని ఆ లోమశం పలితంతో - “వెళ్లివస్తాన నైనా చెప్పకుండా 
అలా పరుగెత్తా వేమిటి! ఇంత ఉపకారం చేసిన నన్ను నీవేమి శంకించడంలేదు కద! 
మనం ఇద్దరమూ మిత్రులుగా పరస్పరం ఉపకారాలు చేసుకొంటూ ఉండాలి. ప్రాణభిక్ష 
పెట్టినవానిని ఎవరైనా పూజించకుండా ఉంటారా? నువ్వు నాకు అమాత్యుడుగా ఉంటూ 
తండ్రి వలె శాసించాలి” అంది. 


ఆ మాట విని ఆ మూషకం - “లోమశా! నువ్వు చెప్పిన దంతా బాగానే ఉంది. 
నేను చెప్పేది కూడ విను. మిత్రు లెవరో శత్రువు లెవరో అని తెలుసుకొనడం చాల కష్ట 
మైన విషయం. 

స్థిర మైన మైత్రి అంటూ ఉండదు. అలాగే స్థిర మైన శత్రుత్వం అనేది కూడ 
లేదు. ప్రయోజనాన్ని బట్టి మిత్రులూ, శత్రువులూ ఏర్పడుతూంటారు. 

మిత్రుడే కాలాంతరంలో శత్రు వౌతాడు; శత్రువు మిత్రు డౌతాడు. స్వార్థం అనేది 
బలవత్తర మైనది. 

మిత్రం చ శత్రుతామేతి కస్మింశ్చిత్‌ కాలపర్యయే, 

శత్రుశ్చ మిత్రతామేతి స్వార్షో హి బలవత్తరః. (శాంతిపర్వం 138. 142) 

మానవుడు ఎల్లప్పుడూ స్వప్రయోజనాన్నే కోరుతూంటాడు. ఎవ్వడూ ఎవనికీ 


శాంతిపర్వము 841 


ప్రియుడు కాడు. సమానోదరులైన భ్రాతల మధ్యా. భార్యాభర్తల మధ్యా ఉండే సఖ్యం 
కూడ ఇలాంటిదే. 

అర్థార్థీ జీవలోకో౭£_యం న కశ్చిత్‌ కస్య చిత్‌ ప్రియః, 

సఖ్యం సోదర్యయోర్రాత్రోక్టమ్పత్యోర్వా పరస్పరమ్‌. (శాంతిపర్వం 188. 152) 

నేను (భోజ్యం) అన్నం, నువ్వు భోక్త. నీకూ నాకూ మైత్రి ఏమిటి? నువ్వు ఎంత 
ఆకలితో ఉన్నావో నాకు తెలుసు. నేను నీదగ్గరికి వచ్చానా - ఏ మౌతుందో కూడ నాకు 
తెలుసు. 

నేను నన్ను నీనుండి రక్షించుకోవాలి; నువ్వు కూడ క్రూరు డైన ఆ వ్యాధునినుంది 
నిన్ను రక్షించుకో అంది. 


వెంటనే ఆ మార్జాలం చెట్టుకొమ్మ విడిచి వెళ్లిపోయింది. మంచి తెలివి గల మూషకం 
కూడ తా నున్న బిలం విడిచి మరొక బిలంలోనికి వెళ్లిపోయింది. 


యుధిష్టిరా! ఈ మూషకమార్దాలాలు తాత్మాలికంగా సంధి చేసికొని తమ ప్రాణాలు 
రక్షించుకొన్నట్లు రాజు కూడ దేశకాలానుసారం ప్రవర్తిస్తూండాలి.” 


బ్రహ్మదత్త - పూజనుల కథ 

వైరం ఏర్పడ నంతవరకూ కొంత విశ్వాసంతో ఉన్నా కూడ ఏ కారణంచేత నైనా 
వైరం ఏర్పడితే మాత్రం అట్టివానిని విశ్వసించడం మంచిది కాదు అని బోధిస్తూ భీష్మ 
డొక చిన్న కథ ఉదాహరించాడు. 

“పూర్వం కాంపిల్యరా జైన బ్రహ్మదత్తుని ఇంట్లో పూజని అను పక్షి చాల కాలం 
నుండి నివసిస్తూండేది. అది పక్షియే అయినా సర్వవిషయాలూ తెలిసినది; సర్వజ్ఞ. 

ఆ రాజునకు ఒక పుత్రుడు జనించాడు. అదే సమయంలో పూజని కూడ ఒక 
శిశువును కన్నది. ఆ శకుని రాజపుత్రుని మీదా, తన పుత్రుని మీదా సమాన మైన 
(పీమభావంతో ఉండేది. 


ప్రతీ రోజూ రెండు పళ్లు తీసికొని వచ్చి ఒకటి రాజపుత్రునికీ, ఒకటి తన పుత్రునికీ 
ఇస్తూండేది. అది తిని వాళ్లిద్దరూ మంచి పుష్టితో పెరిగారు. 


ఒకనాడు పెంపుడు తల్లి ఒడిలో ఉన్న రాజకుమారుడు ఆ పక్షిపిల్లను చూచి 
దానితో ఆడడం ప్రారంభించగా అది మరణించింది. ఇంటికి తిరిగివచ్చిన పూజని తన 
పుత్రుడు ప్రాణాలు కోల్పోయి నేలమీద పడి ఉండడం చూచి, దుఃఖిస్తూ - 


842 మహాభారతసారసంగ్రహము 


క్షతియునితో సంబంధం పెట్టుకొనగూడదు; క్షత్రియునికి ప్రీతి గాని, మైత్రీభావం 
గాని లేదు. ప్రయోజనాన్ని ఉద్దేశించి వీళ్లు ఇతరులను చేరదీస్తూంటారు. పని అయిపోగానే 
విడచివేస్తూంటారు. 

క్షత్రియే సంగతం నాస్తి న ప్రీతిర్న చ సౌహృదమ్‌, 

కారణాత్‌ సాన్త్వయన్వేతే కృతార్థాః సంత్యజన్తి చ. (శాంతిపర్వం 149. 16) 

వీళ్లను ఎన్నడూ విశ్వసించకూడదు” అనుకొంటూ నా పుత్రుణ్ణి చంపినందుకు 
ప్రతిక్రియ చేస్తాను అని సంకల్పించి గోళ్లతో గీరి, ముక్కుతో పొడిచి, ఆ బాలుని కళ్లు 
పీకివేసింది. 

“తనకు జరిగిన అపకారానికి ఈ పూజని ప్రత్యపకారం చేసింది. దీనిలో అపరాధం 
ఏదీ లేదు” అని భావించిన బ్రహ్మదత్తుడు ఏ మాత్రము కోపించలేదు. “పూజనీ! నువ్వు 
నీ విషయంలో జరిగిన అపకారానికి ప్రతిక్రియ చేశావు. నీ అపరాధం ఏమీ లేదు. నీవు 
యథాపూర్వంగా మాతో కలిసి ఉండు” అన్నాడు. 

అప్పు డా పక్షి - “రాజా! పరస్పరము అపకారం చేసికొన్నవాళ్ల మధ్య సంధి 
కుదరదు. అందుచేత నాకు అనుజ్ఞ ఇయ్యి. నేను వెడతాను” అని అంటూ ఆత డెంత 
బ్రతిమాలినా వినకుండా మరొక చోటికి వెళ్లిపోయింది. 


సౌరాష్ట్రరాజుకు కణికు డుపదేశించిన కూటనీతి 

“లోకంలో అధర్మం పెరిగిపోయి దస్యువులు, అనేకవిధాల పరధనం అపహరించే 
దుష్టచిత్తులైన చోరులు, ప్రజలను బాధిస్తూంటే ఏమి చెయ్యాలి?” అని యుధిష్టిరుడు 
ప్రశ్నించగా భీష్ముడు “యుధిష్టిరా! అలాంటి సమయాలలో రాజు జాలిచూపకుండా 
శత్రువులను ఎలా జయించాలో దుర్మార్గులను ఎలా శిక్షించాలో చెపుతాను; విను అని 
అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. 

“పూర్వం సౌవీరదేశరా జైన శత్రుంజయుడు భరద్వాజగోత్రానికి చెందిన కణికుణ్ణి 
- “ఆర్యా! లేనిదానిని ఎలా సంపాదించాలి? సంపాదించినదానిని ఎలా వృద్ధి పొందించు 
కోవాలి, వృద్ధిపొందినదానిని ఎలా రక్షించుకోవాలి, రక్షించుకొన్నదానిని ఎలా వినియో 
గించుకోవాలి? నాకు ఉపాయం చెప్పు” అని ప్రార్థించాడు. 

“రాజా! రాజు తన శక్తిసామర్థ్యాలు చూపిస్తూ ఎల్లప్పుడు దండప్రయోగం 


చేస్తూండాలి. 


శాంతిపర్వము 843 


మాటలలో వినయం చూపుతూ హృదయంలో మాత్రం చాల తీక్ష్యంగా ఉండాలి. 
కామక్రోధాలకు దూరంగా ఉంటూ మధురంగా మాట్లాడాలి. 


ఎదుటివాడు బలవంతు డైతే - అంజలి ఘటించి తల వంచి నమస్కరించాలి. 
ఒట్లు పెడుతూండాలి. మంచి మాటలు మాట్లాడాలి. కళ్లంపట నీళ్లు కారుస్తూ తుడుచు 
కొంటూండాలి. అలా చేస్తే ఏనాటికైనా ఐశ్వర్యవంతు డవుతాడు. 

అజ్ఞాలిం శపథం సాన్త్వం ప్రణమ్య శిరసా వదేత్‌, 

అ(శ్రుప్రమార్దనం చైవ కర్తవ్యం భూతిమిచ్చతా. (శాంతిపర్వం 140.17) 

తన ప్రయోజనానికి అడ్డుతగిలేవాడు పుత్రు దైనా, సోదరు డైనా, తండ్రి మైనా, 
మిత్రు డైనా, వానిని రూపుమాపాలి. 

శత్రువు, మిత్రుడు అనేవి జాతులు కావు. సామర్ధ్యాన్ని బట్టి శత్రువులూ, మిత్రులూ 
ఏర్పడుతూంటారు. 

నాస్తి జాత్యా రిపుర్నామ మిత్రం వాపి న విద్యతే, 

సామర్ధ్యయోగాజ్ఞాయన్తే మిత్రాణి రిపవస్తథా. (శాంతిపర్వం 140.51) 

ఈ విధంగా కణికుడు ఆ రాజుకు అనేకమైన కూటనీతులు ఉపదేశించాడు. 


(ఈ కణికుడు ఆదిపర్వంలో ధృతరాషునికి కూటనీతు లుపదేశించిన కణికుని 
పూర్వపురుషుడై ఉంటాడు). 


కపోతదంపతుల కథ 
శరణుజొచ్చినవానిని రక్షించడం ఉత్తమమైన ధర్మాలలో ఒకటి అని యుధిష్టిరునకు 
ఉపదేశిస్తూ భీష్ముడూ కపోతదంపతుల వృత్తాంతం చెప్పాడు. 
పూర్వం మహాక్రూరస్వభావుడు, భయంకర మైన ఆకారం గలవాడు అయిన ఒక 
శకునిలుబ్ధకుడు (పక్షులను బంధించి జీవించే వేటగాడు) ఉందేవాడు. అతడు చాల 
కూరు డవడంచేత వానిని బంధువులు మిత్రులూ కూడ పరిత్యజించారు. 


పాపప్రవృత్తి గల వానిని బుధులు దూరంగా ఉంచాలి. తనకు తానే గొప్ప అపకారం 
చేసికొనేవాడు ఇతరులకు ఏమి హితం చేకూరుస్తాడు? 
నరః పాపసమాచారస్త్యక్తవ్యో దూరతో బుధైః, 
ఆత్మానం యో౭_భిసంధత్తే సో౭_న్యస్య స్యాత్మథం హితః. 
(శాంతిపర్వం 143.13) 


844 మహాభారతసారసంగ్రహము 


అతడు భార్యతో కలిసి అరణ్యంలో సంచరిస్తూ అనేక మైన ఉపాయాలచేత పక్షులను 
పట్టుకొని వాటితో జీవిస్తూండేవాడు. 

ఒకనాడు రాత్రి భయంకర మైన రుంరూమారుతంతో కుంభవృష్టి కురిసింది. 
మార్గా లన్నీ జలప్రవాహంతో నిండిపోయాయి. పక్షు లన్నీ కదలలేక చెట్లమీద తమ 
గూళ్లలో ఉండిపోయాయి. 


లుబ్బుడు చలికి వణికిపోతూ ఒక చోట నిలబడలేకపోయాడు; నడవలేక పోయాడు. 
అంతలో వానికి గూటిలోనుండి నేలమీద పడిపోయిన ఆడ పావురం కనబడింది. అతడు 
దానిని తీసి పంజరంలో వేసికొన్నాడు. 


ఇంతట్లో ఆకాశం తెరిపిచ్చింది. అతడు ఒక పెద్ద చెట్టు క్రిందకి చేరాడు. అంతా 
అంధకారబంధురంగా ఉంది. 

ఆ చెట్టు కొమ్మలోని ఒక గూటిలో ఉన్న ఒక మగపావురం ప్రొద్దుటనే ఆహారం 
కోసం బైటకు వెళ్లిన తన భార్య తిరిగి రాకపోవటంతో చాల దుఃఖిస్తూ ఆ తుపానులో 
ఆమె ఏమైందో అనుకొంటూ విలపిస్తూన్నది : 

నా ప్రియురాలు అరణ్యంలో క్షేమంగా ఉన్నదో లేదో! ఆమె లేని నా ఇల్లు శూన్యం 
వలె కనబడుతూన్నది. 

పుత్రులు, పౌత్రులూ, కోడళ్లు, భృత్యులూ - ఇంతమంది ఉన్నా కూడ ఒక గృహస్థుని 
ఇల్లు భార్య లేకపోతే శూన్యంగానే ఉంటుంది. 

గృహం గృహం కాదు; గృహిణి (భార్య) యే నిజ మైన గృహం. గృహిణి లేని 
గృహం అరణ్యమే. 

పుత్రపౌత్రవధూభృత్యైరాకీర్ణమపి సర్వతః, 

భార్యాహీనం గృహస్థస్య శూన్యమేవ గృహం భవేత్‌. 

న గృహం గృహమిత్యాహుర్భహిణీ గృహముచ్యతే, 

గృహం తు గృహిణీహీనమరణ్యసదృశం మతమ్‌. (శాంతిపర్వం 144. 5,6) 

ఆమె సుఖంగా ఇంటికి రాకపోతే నా జీవితమే వ్యర్థం. నేను ఎప్పుడు అలిసిపోయినా 
ఎప్పుడు ఆకలితో బాధపడుతున్నా ఆమె తెలిసికొంటూందేది. 

చెట్టు మొదట్లో నివసిస్తున్నా కూడ అనురాగవతి యైన భార్య దగ్గర ఉంటే అది ఆ 
పురుషునికి గృహమే. ఆమె లేని ప్రాసాదం కూడ అరణ్యమే. 


శాంతిపర్వము 845 


వృక్షమూలే౭_పి దయితా యస్య తిష్టతి తద్‌ గృహమ్‌, 

ప్రాసాదో౭_పి తయా హీనః కాన్లార ఇతి నిశ్చితమ్‌. (శాంతిపర్వం 144. 12) 

పురుషునికి ధర్మార్థకామసమయాలలో సహాయురాలుగా నిలబడేది భార్యయే. 
విదేశాలకు వెళ్లి నప్పుడు కూడ విశ్వాసం కలిగించేది భార్యయే. 

ధర్మార్థకామకాలేషు భార్యా పుంసః సహాయినీ, 

విదేశగమనే చాస్య సైవ విశ్వాసకారికా. (శాంతిపర్వం 144.13) 

ఈ లోకంలో అసహాయు డైన పురుషునికి లోకయాత్రలో సహాయంగా ఉండే 
అతిప్రధాన మైన అర్థం, (వస్తువు, ధనం) భార్యయే. 

రోగాలతో బాధపడుతున్నా అనేకకష్టాలలో చిక్కుకొని ఉన్నా పురుషునికి భార్యతో 
సమాన మైన బెషధం లేదు. 

భార్యతో సమాను డైన బంధువు లేడు. భార్యవంటి గతి (రక్షణ) లేదు. ధర్మం 
సంపాదించడంలో భార్యవంటి తోడు లోకంలో మ రెవ్వరూ లేరు. 

నాస్తి భార్యాసమో బన్ఫుర్నాస్తి భార్యాసమో గతిః, 

నాస్తి భార్యాసమో లోకే సహాయో ధర్మసంగ్రహే. (శాంతిపర్వం 144.16) 

సాధుస్వభావంగల ప్రియంగా మాటలాడే భార్య ఎవని ఇంట్లో ఉండదో అతడు 
అరణ్యానికి వెళ్లిపోవాలి. ఆ ఇల్లు అరణ్యంవంటిదే. 

యస్య భార్యా గృహే నాస్తి సాధ్వీ చ ప్రియవాదినీ, 

అరణ్యం తేన గన్తవ్యం యథారణ్యం తథా గృహమ్‌. (శాంతిపర్వం 144.17) 

లుబ్ధకుని పంజరంలో ఉన్న కపోతి భర్త విలాపం విని - “నా భర్త నాలో ఉన్న 
వైనా లేని వైనా గుణాలను చెప్పుకొంటూ విలపిస్తున్నాడు. నే నెంత ధన్యురాలను!” అని 
అనుకొంటూ - ఏ ప్రీవిషయంలో భర్త సంతోషించడో ఆ ప్రీ అభినందింపదగినది 
కాదు. భర్త సంతోషిస్తే స్రీవిషయంలో దేవత లందరూ సంతోషిస్తారు. 

నసా స్తీ హ్యభిమన్తవ్యా యస్యాం భర్తా న తుష్యతి, 

తుష్టే భర్తరి నారీణాం తుష్టాః స్యుః సర్వదేవతాః. (శాంతిపర్వం 145.3) 

అని సంతోషించింది. 


ఆ కపోతి లుబ్దకుని పంజరంలోనే ఉండి భర్తతో - “కాంతా! శరణు జొచ్చినవానిని 
రక్షించడం అత్యుత్తమ మైన ధర్మం. ఈ లుబ్ధకుడు చలికి వణికిపోతూ, ఆకలిదప్పికలతో 


846 మహాభారతసారసంగ్రహము 


అలమటిస్తూ నీ యింటి దగ్గర పడిఉన్నాడు. ఆతనిని రక్షింపుము. నాకొరకై దుఃఖించకు” 
అన్నది. 

భార్య మాటలు విన్న ఆ కపోతం వెంటనే ఆ లుబ్ధికుని దగ్గరికి వెళ్లి మధుర మైన 
మాటలతో వానిని పలంకరించి నా ఆతిథ్యాన్ని స్వీకరింపు మని కోరింది. ఎండు టాకులు 
తీసికొని వచ్చి మంట చేసింది. ఆ నిప్పు దగ్గర ఆ లుబ్ధకుడు తన శరీరం కాచుకొని 
శీతబాధనుండి విముక్త డయ్యాడు. అతడు ఆకలితో బాధపడుతూన్నట్లు చూచిన ఆ 
కపోతం - “క్షణకాలం నిరీక్షించు, నీకు ఆహారం లభిస్తుంది” అని అంటూ ఆ మంటలోనికి 
దుమికింది. 


ఇదంతా చూచిన ఆ లుబ్ధికుని మనస్సులో గొప్ప పరివర్తనం కలిగి - “నేనీ 
అధార్మిక మైన పక్షిహింసావృత్తిని పరిత్యజిస్తాను” అని నిర్ణయించుకొని తన దగ్గర సంచిలో 
ఉన్న పక్షులను పట్టే సాధనాలను, ఆ కపోతిని కూడ తీసి బైట పడేశాడు. ఉపవాసాలచేత 
శరీరం శుష్మింపచేసికొని ప్రాణాలు త్యజిస్తా నని నిశ్చయించుకొని వెళ్లిపోయాడు. 


కపోతి, అగ్నిలో తన దేహాన్ని ఆహుతిగా చేసిన భర్తను చూచి తాను కూడ ఆ 
అగ్నిలో దుమికి ప్రాణాలు త్యజించింది. విమానంమీద తనకై నిరీక్షిస్తూన్న భర్తతో స్వర్గానికి 
వెళ్లింది. 


లుబ్ధికుడు కూడ అరణ్యంలో చెట్లలో, పుట్లలో తిరుగుతూ చివరికి ప్రాణాలు 
విడచి స్వర్గం చేరాడు.” 


శరణాగతత్రాణం ఇంతటి మహాఫలం కలది అని చెపుతూ భీష్ముడు శరణుజొచ్చిన 
వానిని రక్షించకుండా ఉండడంవల్ల కలిగే పాపానికి ప్రాయశ్చిత్తం లేదన్నాడు. 


మరణించిన ఒక బ్రాహ్మణబాలుడు జీవించుట 
“మరణించిన మరు డెవడైనా మరల జీవించడం జరుగుతుందా?” అను 
యుధిష్టిరుని ప్రశ్నకు సమాధానంగా భీష్ము డిలా చెప్పాడు. 
“ఒక బ్రాహ్మణునకు లేక లేక ఒక పుత్రుడు జనించాడు. అత డింకా బాలుడు 
గానే ఉండగా మరణించాడు. వాని శరీరం శ్మశానానికి తీసికొని వెళ్లి బంధువు లందరూ 
బిగ్గరగా రోదిస్తూ ఆ శరీరం ముందే కూర్చొని ఉన్నారు. 


ఆ రోదనధ్వని విని ఒక గ్రద్ద వచ్చి - “మీ రిలా రోదించి ఏమి ప్రయోజనం? 
మరణించినవాడు మళ్లీ జీవించడం అసంభావ్యం కదా? మర్శలోకంలో పుట్టిన ప్రతీవాడూ 
మరణించవలసినదే కదా? మరణించినవానిని ఎవరు బ్రతికించగలరు? 


శాంతిపర్వము 847 


న పునర్జీవితః కశ్చిత్‌ కాలధర్మముపాగతః, 

ప్రియో వా యది వా ద్వేష్యః ప్రాణినాం గతిరీదృశీ. 

సర్వేణ ఖలు మర్తవ్యం మర్యలోకే ప్రసూయతా, 

కృతాన్తవిహితే మార్గే మృతం కో జీవయిప్యతి. (శాంతిపర్వం 158. 12,13) 

భయంకర మైన ఈ శ్మశానంలో చాలసేపు ఉండడం మంచిది కాదు. ఈ బాలుని 
శవాన్ని ఇక్కడ విడచి ఇళ్లకి వెళ్లండి” అని చెప్పింది. 


ఆ మాటలు విని బంధువు లందరూ ఆ విధంగా వెళ్లా లని అనుకొంటూండగా 
అక్కడికి ఒక నక్క వచ్చి - 

“ఆహా! మానవులు ఎంత దయావిహీనులు! మూఢులారా! ఇంకా సూర్యు డున్నాడు, 
అస్తమించలేదు. ఈ పిల్లవానిమీద దయ చూపండి. ఏ ముహూర్తంలో ఏమి జరుగుతుందో 
చెప్పలేం. ఈ పిల్లవాడు మళ్లీ జీవించినా జీవించవచ్చు. విడిచి వెళ్లిపోకండి. 


గచ్చమానాన్‌ స్మ తానాహ నిర్హృణాః ఖలు మానుషాః, 
ఆదిత్యో9 యం స్థితో మూధాః స్నేహం కురుత మా భయమ్‌. 
బహురూపో ముహూర్తశ్చ జీవేదపి కదాచన, 

యూయం భూమౌ వినిక్షిష్య పుత్రస్నేహవినాకృతాః, 

శృశానే సుతముత్సృజ్య కస్మాద్‌ గచ్చత నిర్హృణాః. 

అని అంటూ వెళ్లిపోతూన్న ఆ బంధువులను ఆపుచేసింది. 


ఈ విధంగా “ఏమీ ప్రయోజనం ఉండదు. వీని నిక్కడ విడిచి వెళ్లిపోండి” అంటూ 
గృధ్రమూ, “జీవిస్తే జీవించవచ్చు; అంత దయావిహీనులుగా ప్రవర్తిస్తూ విడిచివెళ్ల”వద్దని 
నక్క వాదోపవాదాలు చేసుకొన్నట్లుగా వాటి భాషణలు సుదీర్హంగా శాస్త్రబద్ధంగా 
సాగించాయి. ఆ బంధువులు ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో పడ్డారు. 

ఈ గృధ్రగోమాయువులు ఇలా చెప్పడంలోని భావం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. 
ఆ రెండూ కూడ ఆకలితో బాధపడుతూ ఆహారంకోసం చూస్తున్నాయి. సూర్యాస్తమయం 
అవడానికి ముందు గ్రద్ద బలం అధికంగా ఉండి నక్కను దగ్గరికి రాకుండా చేయగలదు. 
సూర్యాస్తమయం అవుతే నక్క పరాక్రమం ముందు (గద్ద ఏమీ చేయజాలదు. 


పగటిభాగంలోనే ఆ శరీరాన్ని అక్కడ వదిలి బంధువులు వెడితే తను దానిని 
ఆహారంగా తినవచ్చును అని గగ్రద్దా, రాత్రిదాకా ఉంటే తాను తినవచ్చునని నక్కా ఆ 
విధంగా ఎంతో శాస్త్రసంమతమైన యుక్తులను ప్రదర్శిస్తూ దీర్చోవన్యాసాలిచ్చాయి. 


848 మహాభారతసారసంగ్రహము 


ఇంతలో పార్వతి ప్రేరేపింపగా శివుడు ఆ బంధువుల ఎదుట ప్రత్యక్షమై వాళ్ల 
ప్రార్థనను అంగీకరించి ఆ పిల్లవానిని బ్రతికించాడు. 


(గద్దకూ, నక్కకూ ఆకలి బాధ లేకుండా కూడ చేశాడు. 


(ఈ ఘట్టాన్ని మమ్మటు డను గొప్ప ఆలంకారికుడు ప్రబంధధ్వనికి ఉదాహరణగా 
కావ్యప్రకాశంలో ఉదాహరించాడు). 


యుధిష్టిరా! దీర్భ మైన అనిర్వేదం (దిగులు చెందకపోవడం) చేత, దృఢ మైన 
నిశ్చయంచేత, దేవదేవుని అనుగ్రహంచేత శీఘ్రంగా సతృ్సలం పొందవచ్చు. 


అనిర్వేదేన దీర్హేణ నిశ్చయేన ధ్రువేణ చ, 
దేవదేవప్రసాదాచ్చ క్షిప్రం ఫలమవాప్యతే. (శాంతిపర్వం 158.122) 


అన్నాడు భీష్ముడు. 


నారద - శాల్మలీవృక్షసంవాదం 

“పితామహీ! ఉపకారాపకారసమర్గుడూ, బలవంతుడూ అయిన, దగ్గరనే ఉన్న 
శత్రువుతో బడాయిలు మాత్రమే చెప్పుకొనే దుర్చలుడు ఆపత్సమయంలో ఎలా 
ప్రవర్తించాలి?” అని యుధిష్టిరుడు ప్రశ్నించగా భీష్ముడు శాల్మలీవృక్ష (బూరుగు చెట్టు) 
వృత్తాంతం ఈ విధంగా చెప్పాడు. 

“హిమవత్పర్వతసమీపంలో ఒక పెద్ద శాల్మలివృక్షం ఉండేది. చాల పెద్ద దైన 
మానుతో, నాలుగు దిక్కులకూ వ్యాపించిన అతివిశాలము లైన కొమ్మలతో ఆ మహావృక్షం 
పర్వతం వలె ఎదిగి ఉంది. దాని నీడను ఆశ్రయించి గజాదు లైన వన్యమృగాలు, 
మానవులు విశ్రాంతి తీసికొనేవారు. ఆ వృక్షం కొన్ని వేల పక్షులకు నిలయ మై ఉండేది. 


ఒకనాడు నారదుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్లి - “ఓ శాల్మలీవృక్షమా! నీ వెంత 
మహావృక్షంగా ఎదిగి ఉన్నావు! ఎన్నో ప్రాణులు నిన్ను ఆశ్రయించి ఉంటున్నాయి. నీ 
చిన్ని కొమ్మ కూడ గాలికి విరిగి నట్లు నాకు కనబడలేదు. అంత మహాశక్తిశాలి యైన 
వాయువునకు నీవంటె ఇష్టమా, లేక నీ కాతడు మి(త్రుడా లేక బంధువా? ఎందుచేతనంటే 
మహావృక్షాలను కూడ వాయువు (వ్రైళ్లతో పెకలించివేస్తూంటాడు. నిన్నెందుకు ముట్టుకొనడం 
లేదు?” అని అడిగాడు. 

అప్పు డా వృక్షం - “మహామునీ! నాకు వాయువు బంధువూ కాదు; మిత్రుడూ 
కాదు. నా తేజోబలాలు వాని తేజోబలాలకంటె అత్యధిక మైనవి. అందుచేత అతడు 
నన్నేమీ చేయజాలడు. నాకు వాయువంటే ఏమీ భయం లేదు” అని చెప్పింది. 


శాంతిపర్వము 849 


నారదుడు వాయువు దగ్గరికి వెళ్లి - “ఓ! వాయూ! హిమవత్పర్వతందగ్గర ఒక 
పెద్ద శాల్మలీవృక్షం ఉంది. అది నిన్ను చాలా ఆక్షేపిస్తూ ఏమేమో మాటలాడింది. ఆ 
మాట లన్నీ నీ ఎదుట ఉచ్చరిస్తే కూడ బాగుండదు.” 

బహువ్యాక్షేపయుక్తాని త్వామాహ వచనాని సః, 

న యుక్తాని మయా వాయో తాని వక్తుం తవాగ్రతః. (శాంతిపర్వం 156.3) 

అని చెప్పాడు. 


ఆ మాటలు విన్న వాయువు చాల కోపంతో ఆ శాల్మలీవృక్షం దగ్గరికి వెళ్లి - 
“నువ్వు నారదుని దగ్గర నన్ను గూర్చి ఏ వేవో నిందావాక్యాలు పలికే వట. ప్రజాసృష్టి 
కాలంలో ప్రజాపతి నీ మొదట్లో కూర్చున్నాడు. అందుచేత నీమీద గౌరవబుద్ధితో నిన్ను 
నేనేమీ చేయలేదు. చూడు ఇప్పుడేం చేస్తానో!” అన్నాడు. 


ఆ వృక్షం - నువ్వు నన్నేమీ చేయజాలవు. నీకంటె నేను చాల బలం కలదానను. 


ఒట్టి ప్రాణబలం ఉంటే చాలదు; బుద్ధి బలం ఉండాలి. బుద్ధిబలంగలవాళ్లే బలవంతులు. 


యేతు బుద్ధా తు బలినస్తే భవన్తి బలీయసః, 
ప్రాణమాత్రబలా యే వైనైవ తే బలినో మతాః. (శాంతిపర్వం 156. 12) 


అని సమాధానం చెప్పింది. 


“సరే! నీ సంగతి రేపు చూస్తాను” అని అంటూ వాయువు వెళ్లిపోయాడు. అప్పు 
డా శాల్మలీవృక్షం - “నిజానికి నే నన్నిచెట్లకంటె దుర్చల మైన దాన్ని. ఐతే ఏమి బుద్ధి 
బలం ఉంది నాకు; మిగిలిన చెట్లకు బుద్ధిబలం లేదు. అందుచేతనే వాటిని వాయువు 
అనాయాసంగా పడగొట్టుతున్నాడు” అని ఆలోచించుకొని, వాయువుతో అలా ప్రగల్భాలు 
పలికినందుకు చింతిస్తూ తెల్లవారే సరికి కొమ్మలు అన్నీ విరగగొట్టుకొని ఒట్టి మోడుగా 
నిలబడి ఉంది. 


మరునాడు వాయువు వృక్షా లన్నీ విరగగొడుతూ మహావేగంగా ఈ వృక్షం దగ్గరికి 
వచ్చేసరికి అది ఆకులూ, కొమ్మలూ లేకుండా బోడిగా నిలబడి ఉంది. దానిని చూచి 
వాయువు నవ్వి - “ఓ! శాల్మలీవృక్షమా! నేను కూడ నిన్ను ఇలాగే చెయ్యా లనుకొన్నాను, 
నువ్వే అలా అయ్యావు! నాతో ఓడిపోయి నట్లే కదా.” అని ఆక్షేపించాడు. వృక్షం సిగ్గుతో 
తల వంచుకొంది. 


850 మహాభారతసారసంగ్రహము 


యుధిష్టిరా! దుర్చలుడు బలవంతునితో వైరం పెట్టుకొంటే ఇలాగే అవుతుంది. 


మహాత్ములు అపకారం చేసినవాళ్ల విషయంలో వైరాన్ని ఒక్క మాటు ప్రకటించరు. 
వాళ్ళు తమ బలం మెల్ల మెల్లగా చూపిస్తారు. 


నహి వైరం మహాత్మానో వివృణ్వన్యపకారిషు, 


శనైః శనైర్మహారాజ దర్శయన్తి స్మ తే బలమ్‌. (శాంతిపర్వం 157. 10) 
కృతఘ్నుదైన గౌతముని కథ 


“ఎలాంటివారితో మైత్రి చేసుకోవాలి” అని యుధిష్టిరుడు ప్రశ్నించగా భీష్ముడు 
దానికి సమాధానం చెప్పి కొందరు దుష్టస్వభావం గల మిత్రులు ఏ విధంగా కృతఘ్నులుగా 
ప్రవర్తిస్తూ అపకారం చేయడానికి కూడ వెనుదీయరో ఉదాహరణగా గౌతము డనే 
బ్రాహ్మణుని కథ చెప్పాడు. 

“మధ్యదేశానికి సంబంధించిన ఒక వేదాధ్యయనవిహీను డైన గౌతము డనే 
బ్రాహ్మణు డుండేవాడు. అతడు భీక్షార్ధియె ఒక ధనసమృద్ధ మైన గ్రామంలో ప్రవేశించి 
ఒక ధనవంతు డైన దస్యువు ఇంటికి వెళ్లి భిక్ష యాచిస్తూ, తన కొక నివాసమూ, వార్షిక 
మైన భిక్షా కూడ ఇమ్మని కోరాడు. 


ఆ దస్యువు మ్లేచ్చుడే అయినా దానస్వభావం గలవాడు. అందుచేత ఆ బ్రాహ్మణునికి 
ఒక నూతనవస్తము, భర్త మరణించిన మధ్యవస్మురా లైన స్త్రీని ఇచ్చాడు. ఆ బ్రాహ్మణుడు 
ఆమెతో అక్కడనే ఉంటూ శబరుల సాహచర్యంవల్ల తాను కూడ శబరులవృత్తి అవలంబించి 
ధనుర్భాణాలు ఉపయోగిస్తూ, వన్యమృగాలను చంపడం మొద లైన పనులు చేస్తూ కొన్నాళ్లు 
జీవించాడు. 

ఒకనాడు ఆ గౌతమునికి పూర్వకాలమిత్రు డైన ఒక (బ్రాహ్మణుడు ఆ దస్యువులు 
నివసించే గ్రామం రావడం జరిగింది. అతడు వేదాధ్యయనసంపన్ను డైన సదాచార 
పరాయణుడు. అతడు గౌతముణ్ణి గుర్తించి, అత డా విధంగా అయిపోయినందుకు 
విచారిస్తూ-“నువ్వు వేదాధ్యయనాదులచే పవిత్ర మైన విప్రల వంశంలో పుట్టి, ఆ ఆచారా 
లన్నీ విడచి ఈ విధ మైన క్రూర మైన జీవనవిధానంలో ఎలా పడ్డావు?” అని అడిగాడు. 

“నేను దారిద్యబాధచేత ఇలా అయ్యాను. ఇటుపై ఈ విధంగా జీవించను” అని 
చెప్పి గౌతముడు మరునాడు ఆ గ్రామం విడచి సముద్ర తీరానికి వెళ్లిపోయాడు. అక్కడ 
ఆతని కొక సుందర మైన వనం కనబడింది. ఆ వనంలోని అతివిశాలమైన వటవృక్షం 
మొదట్లో గౌతముడు విశ్రాంతి తీసుకొంటూన్నాడు. సూర్యాస్తమయం అయింది. 


శాంతిపర్వము 851 


ఇంతలో - బ్రహ్మకు ప్రియసఖు డైన నాడీజంఘు డను, కశ్యపపుత్రు డైన బకరాజు 
ఆ వృక్షంమీద ఉన్నతన గృహం చేరింది. అనేక ఆభరణాలు అలంకరించుకొని అత్యద్భుత 
మైన ఆకారంతో ప్రకాశిస్తూన్న ఆ పక్షిని చూడగానే గౌతమునకు చాల ఆశ్చర్యం కలిగింది. 


నాడీజంఘుడు తన గృహానికి సాయంసమయంలో అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణునికి 
అతిథిసత్మారాలు చేసి, రుచికర మైన మత్స్యాలు ఆహారంగా పెట్టి, పుష్పాలతో శయ్య 
ఏర్పాటుచేసింది. నీ గోత్ర మేమి అని ప్రశ్నించగా అతడు నేను గౌతము డను అని 
మాత్రమే చెప్పాడు. 


ఇంత దూరం ఎందుకు వచ్చావు అని ప్రశ్నించగా అతడు - “ధనసంపాదనకోసం 
సముద్రం దాటి వెళ్లా లని వచ్చాను” అని సమాధానం చెప్పాడు. 


ఆ మాట విని బకరాజు - “బ్రాహ్మణా! అర్థప్రాప్తి - వంశపారంపర్యంచేత, 
దైవసంకల్పంచేత, కోరి ప్రయత్నించి సంపాదించడంచేత, మిత్రసాహాయ్యంచేత నాలుగు 
విధాలుగా కలుగుతుం దని బృహస్పతి చెప్పాడు. 

చతుర్విధా హ్యర్థసిద్ధిర్భ లఎహస్పతిమతం యథా, 

పారంపర్యం తథా దైవం కామ్యం మైత్రమితి ప్రభో. (శాంతిపర్వం 170. 12) 

మనం ఇప్పుడు మిత్రులం అయ్యాం. నీకు ధనం లభించే ప్రయత్నం చేస్తాను” 
అని చెప్పింది. 


మరునాడు నాడీజంఘుడు ఆ బ్రాహ్మణునితో - “ఇక్కడినుండి మూడు యోజనాల 
దూరంలో విరూపాక్టు డను ఒక రాక్షస రాజున్నాడు. అతడు నా పరమమిత్రుడు. నేను 
పంపి నట్లు చెప్పి ఆతనిని కలిస్తే నీకు ధనం ఇస్తాడు” అని చెప్పి మేరువ్రజం అను ఆ 
నగరానికి పంపింది. 

విరూపాక్షుడు గౌతమునకు అతిథిసత్మారాలు చేసి వానికి మోయలే నంత బంగారం 
ఇచ్చాడు. ఆ బ్రాహ్మణుడు దానిని మోయలేక మోస్తూ అలసిపోయి మళ్లీ ఆ వటవృక్షమె 
చేరాడు. దూరప్రయాణం చేయడంచేత ఆతడు ఆకలితో బాధపడుతున్నాడు. 

ఆ బకరాజు బ్రాహ్మణుని రక్షణం కోసం దగ్గరనే అగ్నిని ప్రజ్వలింపచేసి స్నేహ 
భావంతో తాను కూడ వాని దగ్గరే శయనించాడు. దుష్టబుద్ధి, కృతఘ్నశిరోమణీ అయిన 
ఆ బ్రాహ్మణుడు తన ఆకలి తీర్చుకొనడానికై, మండుతూన్న ఆ కజ్జతో ఆ బకరాజును 
చంపి దాని మాంసం అగ్నిలో వండుకొని తినివేశాడు. ఆ బంగారం అంతా జాగ్రత్తగా 
మూటకట్టుకొని వెళ్లిపోయాడు. 


852 మహాభారతసారసంగ్రహము 


తన మిత్రు డైన రాజధర్మ (నాఢీజంఘుని మరొక పేరు) వరసగా రెండు మూడు 
రోజులు కనబడకపోవడంతో విరూపాక్షుడు చింతాక్రాంతుడై తన పుత్రుణ్ణి పిలిచి - “ఆ 
ఖగోత్తముడు ప్రతిరోజూ పూర్వసంధ్యాకాలంలో బ్రహ్మదేవుని దర్శనం చేసికొని, తిరిగి 
ఇంటికి వెళ్లే టప్పుడు నాకు కనబడకుండా వెళ్లేవాడు కాదు. ఈ రెండు రోజులు ఆతడు 
కనబడలేదు. ఏదో ఆపద వచ్చి ఉంటుంది. 

స్వాధ్యాయవిహీను డై బ్రహ్మవర్చస్సు ఏ మాత్రము లేని ఆ బ్రాహ్మణాధముని 
విషయంలో నాకు శంక కలుగుతూన్నది. అతడు నా మిత్రుణ్జి చంపివేసి ఉంటాడు. 

స్వాధ్యాయేన వియుకో హి బ్రహ్మవర్చసవర్ణితః, 

తద్ర్వతస్తత్ర మే శజ్మా హన్యాత్తం స ద్విజాధమః. (శాంతిపర్వం 172.8) 

ఒకమాటు అక్కడికి వెళ్లి ఏమైనదో చూచిరా” అని వానిని పంపాడు. 


వెంటనే విరూపాక్షుని కుమారుడు కొందరు రాక్షసులతో కలిసి ఆ వటవృక్షం 
దగ్గరికి వెళ్లి చూచేసరికి అక్కడ నాడీజంఘుని అస్థిపంజరం పడి ఉంది. అది చూడగానే 
అతడు వెదకుతూ వెళ్లి ఆ గౌతముణ్ణి కొంచెం దూరంలోనే పట్టుకున్నాడు. వానినీ, 
రాజధర్ష్ముని శరీరాన్నీ తీసికొని ఆ రాక్షసులు మేరు వ్రజానికి వెళ్లి రాక్షసరాజుకు 
చూపించారు. అతడు, ఆతని కుటుంబమూ, మిత్రామాత్యాదులూ కూడ రాజధర్ముని 
మరణానికి చాల విలపించారు. 

విరూపాక్షుడు ఆ బ్రాహ్మణునిపై క్రోధావేశంతో - “వీనిని ముక్కముక్కలుగా ఛేదించి 
మీ రందరూ భక్షించండి” అన్నాడు ఆ రాక్షసులతో. “అలాంటి మహాపాపాత్ముణ్ణి తిని ఆ 
పాపం మేం పంచుకొనజాలం” అన్నారు రాక్షసులు. “అయితే వీనిని ఖండించి దస్యువుల 
కిచ్చివేయండి” అన్నాడు ఆరాజు. 


అలా చేయగా దస్యువులు కూడ “మేం తినం” అన్నారు. 

రాజా! బ్రహ్మహత్య చేసిన వానికి, సురాపానం చెసిన వానికి, చోరునికి, బ్రహ్మచర్య 
వ్రతభంగం చేసికొన్నవానికీ ప్రాయశ్చిత్తం ఉంది కాని కృతఘ్నునికి ప్రాయశ్చిత్తం లేదు. 

నరాధము డైన కృతఘ్నుడు, మిత్రద్రోహి, క్రూరుడు. అలాంటి వాళ్లను, మాంసం 
భక్షించే క్రూరమృగాలు, కృములూ కూడ తినవు. 

బ్రహ్మఘ్నే చ సురాపే చ చౌరే భగ్నవతే తథా, 

నిషృతిర్విహితా రాజన్‌! కృతఘ్నే నాస్తి నిష్టృతిః 


శాంతిపర్వము 853 


మిత్రద్రోహీ నృశంసశ్చ కృతఘ్నశ్చ నరాధమః, 
'క్రవ్యాదైః కృమిభిశ్చెవ న భుజ్యన్తే హి తాదృశాః. 
(శాంతిపర్వం 172.25,26) 

రాక్షసరాజు రాజధర్మునికి చితి పేర్చి శాస్రోక్తప్రకారం అంత్యక్రియలు చేశాడు. 
ఆ సమయంలో ఆకాశమార్గంలో వెడుతూన్న కామధేనువు నోటి నుండి నురుగు ఆ 
మండుతూన్న చితిమీద పడింది. వెంటనే రాజధర్ముడు చితి నుండి లేచి మిత్రుడైన 
విరూపాక్షుని దగ్గరికి వెళ్లాడు. స్వర్గంనుండి దేవేంద్రుడు వచ్చి - బ్రహ్మదేవుని శాపవశంచేత 
నీ మిత్రుడైన రాజధర్ముణ్ణి గౌతముడు చంపివేశాడు. ఆ (బ్రహ్మదేవుడు మరల 
జీవింపచేశాడు” అని చెప్పాడు. 


ఆ మాటలు విని రాజధర్ముడు “నా మిత్రుడైన గౌతముణ్ణి కూడా జీవింపచెయ్యి” 
అని ప్రార్థించగా ఇంద్రుడు వానిని జీవింపచేశాడు. 


గౌతముడు తన ధనం అంతా తీసికొని మళ్లీ ఆ శబరనివాసానికే వెళ్లి ఆ 
భార్యయందు చాలమంది పుత్రులను కన్నాడు. “ఈ కృతఘ్నుడు చాలాకాలం నరకంలో 
పడి ఉంటాడు” అని దేవతలు వానిని శపించారు. 

“యుధిష్టిరా! నే నీ వృత్తాంతం పూర్వం నారదుడు చెప్పగా విన్నాను” అని చెపుతూ 
భీష్ముడు - 

కృతఘ్నునికి యశస్సు ఎక్కడిది? కృతఘ్నునికి మంచి స్థానం ఎక్కడిది; కృతఘ్నునికి 
సుఖం ఎలా లభిస్తుంది? కృతఘ్నుతణ్ణి ఏ నాటికీ నమ్మకూడదు. కృతఘ్మునికి ప్రాయశ్చిత్తం 
లేదు. 

కుతః కృతఘ్నస్య యశః కుతః స్థానం కుతః సుఖమ్‌, 

అడ్రద్ధేయః కృతఘ్నో హి కృతఘ్మే నాస్తి నిష్కృతిః. (శాంతి పర్వం 173.20) 

మానవుడు ఎట్టి పరిస్థితిలోనూ కూడ మిత్రద్రోహం చేయగూడదు. మిత్రద్రోహం 
చేసినవాడు చిరకాలం ఘోర మైన నరకంలో ఉంటాడు. 

మిత్రద్రోహో న కర్తవ్యః పురుషేణ విశేషతః, 

మిత్రద్రుజ్‌ నరకం ఘోరమనన్తం ప్రతిపద్యతే. (శాంతి పర్వం 172.21) 

మిత్రులు కావా లనుకునేవాడు ఎల్లప్పుడూ మిత్రుల విషయంలో కృతజ్ఞుడై ఉండాలి. 
మిత్రునివల్ల సమస్తమూ పొందవచ్చును. మిత్రునివల్ల గౌరవం లభిస్తుంది. 


854 మహాభారతసారసంగ్రహము 


కృతజ్ఞేన సతా భావ్యం మిత్రకామేన చైవ హి, 
మిత్రాచ్చ లభతే సర్వం మిత్రాత్‌ పూజాం లభేత చ. (శాంతిపర్వం 178. 22) 


అని యుధిష్టిరునికి ఉపదేశించాడు. 


శ్రేష్టమైన ధర్మం 

“నాలుగు ఆశ్రమాలలో ఉన్నవాళ్లకీ కూడ గ్రేష్ట మైన ధర్మం ఏది?” అని యుధిష్టిరుడు 
ప్రశ్నింపగా భీష్ముడు ఇలా బోధించాడు - 

“విహిత మైన సమస్తధర్మాలూ కూడ స్వర్ణప్రదాలే. తపస్సుకు ఫలం సత్యజ్ఞానం. 
అనేకద్వారా లున్న ధర్మానికి సంబంధించిన ఏ పనీ కూడ విఫలం కాదు. 

నిజానికి జాగర్తగా పరిశీలిస్తే ఈ లోకవ్యవహారానికి సారం అంటూ ఏదీ లేదు. 
ఈ లోకవ్యవహారం మారుతున్నకొలదీ దీని విషయంలో వైరాగ్యమే కలుగుతుంది. ఇందులో 
సంశయం లేదు. 

యథా యథా చ పర్యేతి లోకతన్తమసారవత్‌, 

తథా తథా విరాగో9_త్ర జాయతే నాత్ర సంశయః. (శాంతిపర్వం. 174. 4) 

యుధిష్టిరా! లోకం ప్రవర్తన ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉంటుంది. ఇది అనేక 
దోషాలతో నిండి ఉంటుంది. అందుచేత బుద్ధిమంతుడు ఈ లోకవ్యవహారంలోనే చిక్కుకొని 
ఉండకుండా మోక్షంకోసం ప్రయత్నించాలి.” 


దుఃఖం కలగకుండా ఉపాయం 

“ధనం నష్ట మైనా దార - పుత్ర - పిత్రాదులు మరణించినా దుఃఖం కలగకుండా 
చేసే బుద్ధి (ఆలోచన, ఉపాయం) ఏది?” అని యుధిష్టిరుడు ప్రశ్నించాడు. 

భీష్ముడు దానికి సమాధానం చెపుతూ పుత్రవియోగంతో దుఃఖిస్తూన్న సేనజిత్తు 
అను రాజుకు ఒక బ్రాహ్మణుడు చేసిన ఉపదేశాన్ని ఉదాహరిస్తూ సమాధానం చెప్పాడు. 

ఆ బ్రాహ్మణుడు సేనజిత్తుకు ఇలా ఉపదేశించాడు- “సుఖదుఃఖాలు (ప్రతీవానికీ 
ఒకదాని తరవాత ఒకటి వస్తూనే ఉంటాయి. అందుచేత వాటిని అంతగా పట్టించు 
కొనగూడదు. 

మిత్రులున్న వానికైనా లేనివాని కైనా, శత్రువు లున్నవాని కైనా, బుద్ధిమంతుని 
కైనా బుద్ధివిహీనుని కైనా దైవబలంచేత సుఖం వస్తూనే ఉంటుంది. 


శాంతిపర్వము 855 


బుద్ధిమంతు డైనంత మాత్రాన ధనవంతు డౌతా డని గాని, మూఢుడైనవాడు 
దరిద్రు డౌ తా డని కాని నియమం లేదు. లోకంలో జరిగే ఈ వ్యవహారా న్నంతనీ 
బుద్ధిమంతుడు మాత్రమే గుర్తించకలుగుతాడు. 


ఒక ఆవు ఉందంటే అది లేగదూడకు చెందుతుంది. గొల్లవానికి చెందుతుంది, 
స్వామికి (యజమానికి) చెందుతుంది. దొంగకి చెందుతుంది. దాని క్షీరం ఎవరు త్రాగితే 
వానికి చెందినది అనుకోవాలి. 

ధేనుర్వత్సస్య గోపస్య స్వామినస్తస్మరస్య వా, 

పయః పిబతి యస్తస్యాః ధేనోస్తస్యేతి నిశ్చయః. (శాంతి పర్వం 174.32) 

మనోవాక్కాయాలచేత ఏ ప్రాణి విషయంలోనూ పాపకర్మ ఆచరించనివాడు 
బ్రహ్మగానే అవుతాడు. 

ఆశ అనేదానిని దుష్టబుద్దులు విడిచిపెట్టజాలరు. మనిషి జీర్ణించిపోతున్నా అది 
మాత్రం జీర్ణం కాదు. ఇది ప్రాణా లున్నంతకాలమూ పీడించే రోగం. దీనిని విడచిన 
వానికే సుఖం ఉంటుంది. 

యా దుస్వజా దుర్మతిభిర్యా న జీర్యతి జీర్యతః, 

యో౭_సౌ ప్రాణాన్తికో రోగస్తాం తృష్ణాం త్యజతః సుఖమ్‌. 

(శాంతిపర్వం 174.55) 


కల్యాణం విషయంలో తండ్రికి పుత్రుడు చేసిన ఉపదేశం 

“పితామహా! కాలం పరుగెడుతూన్నది కదా? మానవుడు శ్రేయస్సు పొందే మార్గం 
ఏది” అని యుధిష్టిరుడు ప్రశ్నించాడు. దానికి సమాధానంగా భీష్ముడు ఒక పుత్రునికీ 
తండ్రికీ మధ్య జరిగిన సంవాదాన్ని ఉదాహరించి సమాధానం చెప్పాడు. 

“ఎల్లప్పుడు స్వాధ్యాయాధ్యయనం చేస్తూండే ఒక బ్రాహ్మణునికి మహామెధావియైన, 
మేధావి అనే పుత్రు డుండేవాడు. అతడు లోకవ్యవహారజ్ఞుడు, మోక్ష - ధర్మ - అర్థాలలో, 
కుశలుడూ కూడ. 

అత డొకనాడు - “తండ్రీ! మానవుని ఆయుర్ధాయం అతిశీఘ్రంగా క్షీణించి 


పోతూంటుంది కదా! నేను ఎలాంటి ధర్మాన్ని ఒక క్రమం ప్రకారం అనుష్టించాలో 
చెప్పు” అని తండ్రిని ప్రశ్నించాడు. 


856 మహాభారతసారసంగ్రహము 


“పుత్రా! బ్రహ్మచారిగా ఉండి వేదాల అధ్యయనం చేసి, తరువాత పితృదేవతల 
ఆరాధనంకోసం పుత్రులను కనాలి. అగ్న్యాధానం చేసి యథాశాస్త్రంగా యజ్ఞాలు చెయ్యాలి. 
తరవాత అరణ్యానికి వెళ్లి కొంత కాలం వానప్రస్థుడుగా ఉండి ఆత్మజ్ఞానం సంపాదించ 
డానికి ప్రయత్నించాలి” అని చెప్పాడు తండ్రి. 


ఆ మాటలు విని మేధావి - “తండ్రీ! లోకాన్ని ఒక మూల ఇలా దెబ్బలు 
కొడుతూండగా, అంతటా కప్పివేస్తూండగా, అమోఘంగా ఎగిరిపోతూండగా ఇలా ధీరుడు 
వలె చెపుతున్నా వేమిటి?” 

ఏవమభ్యాహతే లోకే సమనాత్‌ పరివారితే, 

అమోఘాసు పతన్తీషు కిం ధీర ఇవ భాషసే. (శాంతిపర్వం 175-7) 

అన్నాడు. 

అప్పుడు తండ్రి “ఏమి టిది - న న్నే దో భయపెడుతున్నట్లు మాట్లాడుతున్నావు. 
ఏది కొడుతూన్నది, ఏది కప్పేస్తున్నది, ఏవి ఎగిరిపోతున్నాయి?” అని అడిగాడు. 

“లోకాన్ని మృత్యువు ప్రహరిస్తూనే ఉంది. వార్ధక్యం కప్పివేస్తూన్నది, రాత్రులూ 
పగళ్లూ పరుగెత్తు తున్నాయి. అలాంటప్పుడు ఈ పను లన్నీ వరుసగా చేసుకొంటూ 
కూర్చుంటే శ్రేయోమార్గం లభించే దెప్పుడు? 

మనస్సులో ఏవేవో ఆలోచిస్తూ తృణాలు ఏరుకొంటూ తింటూన్నట్లు తింటూన్న 
వానిని, హఠాత్తుగా వచ్చి మీద పడి తోడేలు గొట్టిను ఎత్తుకొని పోయి నట్లు మృత్యువు 
లాగికొని పోతుంది - 


తృణానీవ విచిన్వన్తమన్యత్రగతమానసమ్‌, 

వృకీవోరణమాసాద్య మృత్యురాదాయ గచ్చతి. (శాంతిపర్వం 175. 13) 

ఏది శ్రేయస్మరమో ఆ పని ఈ నాడే చెయ్యి. కాలం దాటపెట్టకు. 

అద్యైవ కురు యట్చేయో మా త్వాం కాలో౭_త్యగాదయమ్‌. 

(శాంతిపర్వం 175.14) 

రేపు చేద్దాం అనుకున్న పని నేడే చెయ్యాలి. అపరాహ్హంలో చేద్దాంలే అనుకొన్న 
పని పూర్వాహంలోనే చెయ్యాలి. వీడు తా ననుకొన్నది పూర్తి చేశాడా లేదా అని మృత్యువు 
నిరీక్షించదు. 


శాంతిపర్వము 857 


శ్వః కార్యమద్య కుర్వీత పూర్వాహ్హే చాపరాహ్లికమ్‌, 

నహి ప్రతీక్షతే మృత్యుః కృతమస్య నవా కృతమ్‌. (శాంతిపర్వం 175.15) 

యువకుడుగా ఉన్నప్పుడే ధర్మం ఆచరించాలి. జీవితం అనిత్యం కదా? ధర్మం 
ఆచరిస్తే కీర్తి వస్తుంది. మరణానంతరం సుఖం కలుగుతుంది. 

పుత్ర పశ్వాదిసంపదలతో మనస్సంతా అన్యకార్యాసక్తమై ఉన్నవానిని, నిద్రపోతూన్న 
లేడిని వ్యాఘ్రం ఎగరేసికొని పోయి నట్లు మృత్యువు ఎగరేసికొనిపోతుంది. 

తం పుత్రపశుసంపన్నం వ్యాసక్తమనసం నరమ్‌, 

సుప్తం వ్యాఘ్రో మృగమివ మృత్యురాదాయ గచ్చతి. (శాంతిపర్వం 175. 18) 

(గ్రామంలో సుఖంగా ఉండాలి అనుకొనడం మృత్యుముఖమే. అరణ్యం అనేది 
దేవతల నివాసస్థానం. 


అమృతము, మృత్యువు - ఈ రెండూ దేహంలోనే ఉన్నాయి. మోహంవల్ల 
మృత్యువును పొందుతాడు, సత్యంచేత అమృతాన్ని పొందుతాడు. 


నాకు ఇతరయజ్ఞాలతో పని లేదు. నేను శాంతియజ్ఞరతుడనై, బ్రహ్మయజ్ఞంలో 
స్థిరంగా ఉంటూ వాజ్మనఃకర్మయజ్ఞతత్పరు డనై ఉంటాను. 


ఎవడు తన వాక్మును, మనస్సుతో అదుపులో ఉంచుకొంటాడో, ఏపనిలో తపస్సూ 
త్యాగమూ, సత్యమూ ప్రతిష్టితములై ఉంటాయో అతడు సమస్తమును పొందగలుగుతాడు. 


విద్యవంటి నేత్రం లేదు. సత్యం వంటి తపస్సు లేదు. రాగం వంటి దుఃఖం 
లేదు. త్యాగం వంటి సుఖం లేదు. 
నాస్తి విద్యాసమం చక్షుః నాస్తి సత్యసమం తపః, 
నాస్తి రాగసమం దుఃఖం నాస్తి త్యాగసమం సుఖమ్‌. 
(శాంతిపర్వం 175.35) 
ఏకత్వము (అద్వెతజ్ఞానము) సర్వసమత్వ దృష్టి సత్యనిష్ట ఉత్తమశీలము, స్థిరత్వము, 
దేనినీ దండించకుండడము, బుజుత్వము, ఆ యా కర్మల నుండి మెల్ల మెల్లగా దూరంగా 
ఉండడమూ - వీటిని మించిన విత్తం మరొకటి బ్రాహ్మణునికి లేదు. 
నైతాదృ్భశం బ్రాహ్మణస్యాస్తి విత్తం 
యధథైకతా సమతా సత్యతా చ, 
శీలం స్థితిర్ణజ్ఞనిధానమార్దవం 
తతస్తతశ్చోపరమః క్రియాభ్యః. (శాంతిపర్వం 175.37) 


858 మహాభారతసారసంగ్రహము 


ఓ బ్రాహ్మణుడా! ఏనాటి కైనా మరణించేవాడివి - నీకు ధనా లెందుకు, చదువు 
లెందుకు, భార్య ఎందుకు? రహస్యస్థానంలో దాగి ఉన్న ఆత్మను అన్వేషించుకో. నీ 
పితామహులు ఎక్కడికి వెళ్లారు; నీ తండ్రి ఎక్కడికి వెళ్లాడు? నీ కేమైనా తెలుసునా?” 

కింతే ధనైర్బాన్థవైర్వాపి కిం తే, 

కింతే దారైర్రాహ్మణ యో మరిష్యసి, 
ఆత్మానమన్నిచ్చ గుహాం |ప్రవిష్టం 

పితామహాస్తే క్వ గతాః పితా చ. (శాంతి పర్వం 175.38) 
తండ్రి పుత్రుని ఉపదేశం అనుసరించి మోక్షమార్గాన్ని ఆశ్రయించాడు. 


“యుధిష్టిరా! పుత్రుని మాటలు విని తండ్రి ఏమి చేశాడో నీవుకూడ సత్యధర్మ 
పరాయణుడవై అలాగే చెయ్యి” అన్నాడు భీష్ముడు. 


సుఖదుఃఖాల ప్రాప్తి 

“కొందరు ధనవంతు లుంటారు. కొందరు ధనవిహీను లుంటారు. వాళ్ల సుఖ 
దుఃఖ ప్రాప్తలు ఎలా ఉంటాయి?” అని యుధిష్టిరుడు ప్రశ్నించగా భీష్ముడు శంపాకు 
డను ఒక శాంతమనస్ము డైన ముని మాటలలో ఇలా సమాధానం చెప్పాడు. 

“అకించనుడు (ఏమీలేనివాడు) సుఖంగా నిద్రపోతాడు. సుఖంగా మేల్కొంటాడు. 
ధనవంతుడు క్రోధలోభాలతో బుద్ధి నశించగా అడ్డంగా చూస్తూ, ఎండిపోయిన ముఖంతో, 
కనుబొమ్మలు విరుస్తూంటారు. నెనే సౌందర్యవంతుడ ననీ, ధనవంతుడ ననీ, ఉన్నత 
వంశంలో పుట్టా ననీ గర్వపడుతూంటాడు. తాను మనుష్యమా(తుడు కాడను 
కొంటూంటాడు. ఇవీ ధనం అధికంగా ఉంటే కలిగే దోషాలు. 


అందుచేత ధనం త్యజించనివాడు సుఖంగా ఉండలేడు. ఉత్తమగతిని పొందలేడు. 
నిర్భయంగా నిద్రపోలేడు. ధనం త్యజించి సుఖంగా ఉండు.” 

నాత్యక్తా సుఖమాష్నోతి నాత్యక్త్వా విన్దతే ఫలమ్‌, 

నాత్యక్వా చాభయః శేతే త్యక్త్వా సర్వం సుఖీ భవ. (శాంతి పర్వం 176.22) 


మంకిగీత 
“ప్రతీవాడూ ధనంకోసం ప్రయత్నం చేస్తూంటాడు కదా? అది విఫల మైనప్పుడు 
వానికి మనః శాంతి కావాలంటే ఎలా సంపాదించుకొనకలుగుతాడు?” అని యుధిష్టిరుడు 


శాంతిపర్వము 859 


ప్రశ్నించగా భీష్ముడు మంకి అను బ్రాహ్మణుని మాటలు ఉదాహరిస్తూ సమాధానం 
చెప్పాడు. 


“మంకి అనే బ్రాహ్మణుడు ధనసంపాదనకోసం ప్రయత్నించి అనేక పర్యాయాలు 
భగ్నాశు డయ్యాడు. ఏదో కొంత ధనం కూడబెట్టుకొని ఒక గిత్తల (చిన్న ఎద్దుల) జత 
సంపాదించి వాటిని రెండింటినీ మెడలకు ఒక త్రాటితో కట్టి వాటిని దమనం కోసం 
(పని నేర్పడం కోసం) తీసికొని వెడుతున్నాడు. అక్కడ ఒక ఒంటె కూర్చొని ఉండగా 
అది మధ్యలోనికి వచ్చేటట్లు దాని రెండు ప్రక్కలనుంచీ ఆ రెండు గిత్తలూ వెళ్లాయి. ఆ 
ఒంటె కంగారుపడి లేచి ఆ రెండు గిత్తలూ దాని వీపుమీదనుండి ఇటూ అటూ వ్రేలాడు 
తూండగా మహావేగంతో పరుగెత్తికొని పోయింది. అవి మెడల త్రాడు బిగిసి ప్రాణాలు 
విడిచాయి. 


అది చూచి అతడు ఆహా! ఏమి ఆశ్చర్యము! భగవంతుడు రాసి పెట్టకపోతే ఎంత 
శ్రద్దతో ఊహతో ప్రయత్నం చేసినా ధనం సంపాదించడానికి శక్యం కాదు కదా?” 


న చైవావిహితం శక్యం దక్షేణాపీహితం ధనమ్‌ 

యుక్తేన శ్రద్ధయా సమ్యగీహాం సమనుతిష్టతా. (శాంతిపర్వం 177.9) 

ఈ ఒంటె నాకు అత్యంతప్రియ మైన ఈ వత్సతరాలను కాకతాలీయంగా, పైకి 
ఎత్తి వేసి దాని ఇష్టం వచ్చినట్లు పరుగెత్తుతూన్నది. దాని దేహం రెండు ప్రక్కలా ఇవి 
రెండుమణుల వలె ప్రకాశిస్తున్నాయి 

ఉత్‌క్షిప్య కాకతాలీయముత్పథేనైవ ధావతః, 

మణీ వోష్టస్య లమేతే ప్రియౌ వత్సతరౌ మమ. (శాంతిపర్వం 177.12) 

ఇప్పుడు సుఖానికి కేవలం నిర్వేదం (వైరాగ్యం) ఒక్కటే మార్గం అని తెలుసుకొన్నాను. 

పూర్వు లెవ్వరూ, అనుకొన్న కోరిక లన్నీ తీరిన వాళ్లు లేరు. తరువాతి కాలంలో 
కూడా ఉండరు. ధనం కోసం అన్ని ప్రయత్నాలూ మానివేశాను. నా కిప్పుడు బుద్ధి 
వచ్చింది. మేల్మొన్నాను. 


కామమా! నీ మూలం ఏదో నేను తెలిసికొన్నాను. నువ్వు సంకల్పించడంవల్ల 
పుడతావుకదా! నేను సంకల్పమే చేయను. దానితో నీవు సమూలంగా నశిస్తావు. 


కామ జనామి తే మూలం సంకల్పాత్‌ కిల జాయసే, 

న త్వాం సంకల్పయిష్యామి సమూలోన భవిష్యసి. (శాంతిపర్వం 177. 25) 

కామాన్నీ లోభాన్నీ విడిచిపెట్టి ఇప్పుడు సుఖంగా ఉన్నాను” అని అంటూ మంకి 
నిర్వేదం పొంది ఆత్మజ్ఞానవంతుడై బ్రహ్మైక్యం పొందాడు.” 


860 మహాభారతసారసంగ్రహము 


నిర్వేదంవల్ల మానసశాంతి 
నిర్వేదం మానసశాంతిని ఇస్తుంది అని చెప్పే సందర్భంలో భీష్ముడు బోధ్యుడను 
జ్ఞాని మాటలను ఉదాహరించాడు. 
నహుషుడు శాంతు డైన బోధ్యు దను బుషిని - “మహర్షీ! శమం ఎలా లభిస్తుందో 
మాకు ఉపదేశించుము” అని కోరాడు. అప్పు డా బుషి - “నేను ఎవరికీ ఉపదేశం 
అంటూ ఏమి చేయను. నాకు లభించిన ఉపదేశాన్ని పట్టి ప్రవర్తిస్తాను. శమానికి లక్షణం 
ఏమిటో చెపుతాను. దానిని పట్టి మీరే స్వయంగా అర్ధం చేసుకొండి. 


నాకు పింగల, కురరము (గోరింక), సర్పము, తుమ్మెద, బాణం తయారుచేసేవాడు, 
కుమారి ఈ ఆరుగురూ గురువులు. 

పిజ్ఞలా కురరః సర్పః సారజ్ఞాన్వేషణం వనే, 

ఇషుకారః కుమారీ చ షడేతే గురవో మమ. (శాంతిపర్వం 178.7) 

అని చెప్పాడు. దీని భావం భీష్ముడు ఈ విధంగా విశదీకరించాడు - “రాజా! 
ఆశ బలవత్తర మైనది. ఆశ లేకపోవడం గొప్ప సుఖం - పింగల ఆశను నిరాశ చేసికొని 
సుఖంగా నిద్రపోయింది. పింగల అను వేశ్య వస్తా నన్న విటుని కోసం చాలకాలం 
నిరీక్షించి నిరీక్షించి చివరికి ఆతడు రాకపోవడంచేత వైరాగ్యం పొంది ఆ వేశ్యావృత్తినే 
పరిత్యజించి సుఖంగా ఉందట. 


ఒక గోరింక నోట్లో మాంసం ముక్క ఉండడం చూచి మిగిలిన పక్షు లన్నీ దానిమీదికి 
వచ్చాయి. అది ఆ మాంసం ముక్క దూరంగా పారవేయగానే దానికి ఆ పక్షుల బాధ 
తొలగింది. 

ఎవ డైనా ఇల్లు కట్టడానికి ప్రారంభిస్తే అది దుఃఖహేతువే కాని దానిలో సుఖ 
మేమీ లేదు. సర్పం పరులు నిర్మించిన ఇంట్లో హాయిగా ఉంటుంది. 

గృహారమ్మో హి దుఖాయ న సుఖాయ కదాచన, 

సర్పః పరకృతం వేశ్మ ప్రవిశ్య సుఖమేధతే. (శాంతిపర్వం 178.10) 

వనంలో తుమ్మెదల వలె, మునులు భిక్షావృత్తితో, ఇతర ప్రాణులు వేటికీ ద్రోహం 
చేయకుండా సుఖంగా జీవిస్తారు. 


బాణం తయారుచేయడంలోనే ఏకాగ్రచిత్తంతో ఉన్న ఒక ఇషుకారుడు పక్కనుంచే 
రాజు వెడుతూన్నా కూడ గుర్తించలేదు. 


శాంతిపర్వము 861 


ఇషుకారో నరః కళ్చిదిషావాసక్తమానసః, 
సమీపేనాపి గచ్చన్తం రాజానం నావబుద్ధవాన్‌. (శాంతిపర్వం 178. 12) 


చాలామంది ఒక చోట కలిస్తే నిత్యమూ కలహమే. ఇద్దరు ఒకచోట కలిస్తే ముచ్చట్లు 
తప్పవు. అందుచేత కుమారి చేతి గాజు వలె ఒంటరిగా సంచరిస్తాను.” 


బహూనాం కలహో నిత్యం ద్వయోః సంకథనం ధ్రువమ్‌, 
ఏకాకీ విచరిష్యామి కుమారీశజ్ఞకో యథా. (శాంతిపర్వం 178.13) 


వంటచేసి అతిధులకు భోజనాలు పెట్టడం అంటే ఒక కుమారికి చాల ఇష్ట మట. 
వచ్చి కూర్చున్న అతిథులకు అన్నం వండడానికై ఆమె ధాన్యం దంచుతూన్నప్పుడు ఆమె 
చేతి గాజులు చాల చప్పుడు చేస్తున్నాయి. ప్రక్క గదిలో కూర్చున్నవాళ్లకు ఆ ధ్వనివల్ల 
అసౌకర్యం కలుగుతుం దని తలచి ఆమె అన్ని గాజులూ తీసివేసి ఒక్కొక్క గాజే చేతులకు 
ఉంచుకొన్నదట. అప్పుడు చప్పుడు లేదు. 

“మానవునికి ప్రతిష్ట (అనగా స్థిరత్వాన్ని ఇచ్చేది) ఏది - బంధువులా, కర్మయా, 
ధనమా, లేక ప్రజ్ఞయా?” అని యుధిస్టిరుడు ప్రశ్నించగా భీష్ముడు మానవునికి ప్రజ్ఞయే 
- బుద్ధిబలమే ప్రతిష్ట అని సమాధానం చెపుతూ ఒక చిన్న కథ కూడా చెప్పాడు - 


కాశ్యపుని కథ 

“ఒకనాడు ధనమదంచేత మత్తు డైన ఒక వైశ్యుడు రథంమీద వెడుతూ ఉత్తమ 
మైన నియమాలు పాటిస్తూ పవిత్ర మైన జీవనం గడుపుతూన్న కాశ్యపు డను బుషి 
కుమారుణ్ణి రథం ఢీకొట్టి పడిపోయే టట్లు చేశాడు. నేలమీద పడిపోయిన ఆ బుషి 
కుమారుడు కోపంతో - “నిర్ధనుడ నైన నాకీ జీవితం ఎందుకు, మరణిస్తాను” అని 
అంటూ ఆత్మహత్య చేసికొనడానికి సిద్ధపడ్డాడు. స్పృహ తప్పి పడి ఉన్నాడు. అప్పుడు 
ఇంద్రుడు నక్క రూపంలో వచ్చి ఆతనికి ఇలా బోధించాడు. 

“కాశ్యపా! ప్రాణు లన్నీ తమకు మనుష్యజన్మ కావా లని కోరుకుంటాయి. 
అందులోను బ్రాహ్మణుడుగా పుట్టా లని కోరుకొంటాయి. నీకు బ్రాహ్మణజన్మ లభించింది. 
అందులోనూ మంచి (్రోత్రియుడవుగా కూడ ఉన్నావు. దుర్లభ మైన ఇలాంటి శరీరాన్ని 
చిన్న కోపానికి విడిచివేయాలని ఎందుకు అనుకొంటున్నావు? 


“లాభాలన్నీ అభిమానం మీద, ఇది నాది అను భావంమీద, ఆధారపడి ఉంటాయి” 
అను (శ్రుతివాక్యం సత్యం. ఒక వస్తువును చూచి “ఇది నా ధనం” అనుకొంటున్నావు. 


862 మహాభారతసారసంగ్రహము 


నీకూ ఆ వస్తువుకూ ఉన్న సంబంధం ఆ అభిమానమే. నిజానికి నీకూ దానికీ సంబంధం 
లేనేలేదు. ఆ లోభం లేకపోతే నీవు ఈ వస్తువు లేకపోయినా సంతోషస్వరూపుడవే. 

సర్వే లాభాః సాభిమానాః ఇతి సత్యవతీ శ్రుతిః, 

సంతోషజీయరూపో9 సి లోభాద్యదభిమన్యసే. (శాంతిపర్వం 180. 10) 

నీకు ఎటువంటి సంతోషింపదగిన రూపం ఉందో నీవు తెలుసుకొనడం లేదు. 
మానవు లందరికీ చేతు లుండడం చూచి మనకు కూడ చేతు లుంటే ఎంత బాగుండును 
అని మేం అనుకొంటూ ఉంటాం. ఈ విధంగా “ధనం ఉంటే బాగుండును” అని నువ్వు 
ఎలా అనుకొంటున్నావో, “చేతు లుంటే బాగుండును, దీనికి మించిన లాభం ఏముంది?” 
అని మేం అనుకొంటున్నాం. 


మాకు చేతులు లేవు. అందుచేత కాలిలో ముల్లు గుచ్చుకొంటే తీసికోలేం. అనేక 
రకాల పురుగులు కుడుతూ దురదపెట్టి నప్పుడు గోకికొనలేం. ఐదు వేళ్లు చేతులున్నవా 
ళ్లందరూ ఇలా కుడుతూన్న పురుగుల్ని తొలగించుకొంటారు, గోకుకుంటారు. వర్షం, 
చలి, ఎండ మొదలైనవాటి నుండి తమను తాము రక్షించుకొంటారు. వస్త్రాలు, అన్నమూ, 
శయ్యా మొదలైనవన్నీ, గాలి లేని ప్రదేశాలలో ఉంటూ అనుభవిస్తారు. అనేక ఉపాయాల 
చేత ఇతర ప్రాణు లన్నింటినీ వశం చేసికొని వాటిని ఉపయోగించుకుంటారు. 


ఓ మునీ! నాలుక లేక (మాటలు రాక) చేతులు లేని దీన మైన ఇతర మైన ప్రాణు 
లన్నీ దైన్యంతో జీవిస్తూంటాయి. 

అదృష్టవశంచేత నువ్వు నక్కగా గాని, పురుగుగా గాని, ఎలుకగా గాని, సర్పంగా 
గాని, కప్పగా గాని, ఏదో మరో పాపజన్మ గల జంతువుగా గాని పుట్టలేదు. ఇది 
లభించినందుకే సంతోషించాలి. అలాంటప్పుడు అన్ని ప్రాణులలో ఉత్తమ మైన బ్రాహ్మణ 
జన్మ లభించినందుకు ఎంత సంతోషించాలి? 

“ఏతావతాపి లాభేన తోష్టుమర్హసి కాశ్యప, 

కిం పునర్యోత సి సత్వానాం సర్వేషాం బ్రాహ్మణోత్తమః. 

(శాంతి పర్వం 180.19) 

చూడు - ఈ పురుగులన్నీ నా శరీరం మీద ఎక్కి ఎలా తినేస్తున్నాయో! చేతులు 

లేకపోవడంచేత నేనేమీ చేయలేకుండా ఉన్నాను. 


అయినా కూడ నేను ఆత్మహత్య చేసికోవడానికి ప్రయత్నించడం లేదు. ఎందుచేత 
ననగా - ఆత్మహత్య చేయకూడని పని. అంతే కాకుండా ఆత్మహత్య చేసికొంటే నాకు 
ఈ నక్క జన్మ కంటె కూడ నీచమైన మరొక జన్మ రావచ్చును కదా? 


శాంతిపర్వము 863 


కొందరు పుట్టుకచేత సుఖవంతులే అయినా ఏదో విధంగా దుఃఖిస్తూ ఉంటారు 
- పూర్తిగా సుఖం మాత్రమే అనుభవిస్తూన్నవాడు నా కెవ్వడూ కనబడలేదు. 

0) మనుష్యుల సంగతే చూడు. అందరూ ధనవంతులు కావా లని కోరుకొంటారు. 
తరవాత రాజ్యం కావా లని కోరుకుంటారు. తరవాత దేవత్వం కావా లని కోరుకొంటారు. 
దేవత్వం లభిస్తే తరువాత ఇంద్రత్వం కావా లనుకొంటారు - 

మనుష్యా హ్యాధ్యతాం (ప్రాప్య రాజ్యమిచ్చన్యనన్తరమ్‌, 

రాజ్యాద్దేవత్వమిచ్చన్తి దేవత్వాదిన్హతామపి. (శాంతిపర్వం 180.24) 

నువ్వు ధనికుడ వైనా, రాజు వైనా, దేవత వైనా, ఇంద్రుడ వైనా కూడ తృప్తి 
ఉండదు. ఇంకా ఏదో కావా లనిపిస్తూంటుంది. 

హర్షము, శోకము, సుఖమూ, దుఃఖము - ఇవన్నీ నీలోనే ఉన్నాయి. వాటిని 
గూర్చి విచారించి ఏమి ప్రయోజనం? వాటిని నియమించుకొనవలసినది నువ్వే, 

అన్ని కామాలకు అన్ని కర్మలకూ మూలమైన బుద్ధిని, ఇంద్రియసముదాయాన్నీ 
నియమించి పక్షులను పంజరంలో బంధించి నట్లు బంధించుకోవాలి. 

నా రెండవ తల ఛేదిస్తారేమో, నా మూడవ చెయ్యి విరగగొడతా రేమో అని 
ఎవడూ భయపడడు. ఎందుచేత? అవి లేనే లేవు కనుక. 

ఒక వస్తువు రుచి తెలియని వానికి దానియందు కోరిక జనించదు. ఒక మాటు 
స్పృశించడంవల్లా, చూడడంవల్లా, వినడంవల్లా కోరిక కలుగుతుంది. 

న ఖల్వప్యరసజ్ఞస్య కామః క్వచన జాయతే, 

సంస్పర్శాద్దర్శనాద్వాపి శ్రవణాద్వాపి జాయతే. (శాంతిపర్వం 180.30) 

నువ్వు శ్రోత్రియ బ్రాహ్మణుడ వవడంచేత నువ్వెన్నడు మద్యం ముట్టలేదు. చాలా 
రుచియైన లట్సాకపక్షుల మాంసం తినలేదు. అందుచేత వాటిని గూర్చి నువ్వెన్నడూ 
స్మరించనే స్మరించవు. నిజానికి వాటంతటి రుచి యైన పదార్థా లేవీ లోకంలో లేవు. 

న త్వం స్మరసి వారుణ్యా లట్వాకానాం చ పక్షిణామ్‌, 

తాభ్యాం చాభ్యధికో భక్ష్యో న కశ్చిద్విద్యతే క్వచిత్‌. (శాంతిపర్వం 180.31) 

అదే విధంగా ఆ యా ప్రాణులు తినే అనేక విధా లైన ఆహారాలు ఉంటాయి. 
వాటిని నువ్వెన్నడూ తినలేదు. అందుచేత వాటిని గూర్చి ఎన్నడూ స్మరించవు. 


864 మహాభారతసారసంగ్రహము 


వినకుండా ఉండడమూ, స్పృశించకుండా ఉండడము, చూడకుండా ఉండడమూ 
- ఈ నియమమే పురుషునికి శ్రేయస్మరం. అప్పుడు వాటి మీద కోరికే ఉండదు. 

అప్రాశనమసంస్పర్మమసందర్భనమేవ చ, 

పురుషస్యైష నియమో మన్యే శ్రేయో న సంశయః. (శాంతిపర్వం 18.83) 

చేతు లున్నవాళ్లూ, బలవంతులూ, ధనవంతులూ అయిన మనుష్యులను కూడ 
కొందరు మనుష్యులే దాసులుగా చేసికొని కొట్టడం బంధించడం మొదలైనవి చేస్తూ 
బాధిస్తూంటారు. అయితే - వాళ్లు (ఆ దాసులు) కూడ క్రీడిస్తూనే ఉంటారు. ఆనంది 
స్తూంటారు, నవ్వుతూంటారు. 

కొందరు బాహుబలం గలవాళ్లూ, విద్యావంతులూ కూడ నీచ మైన పనులకు 
ఒడికడుతూంటారు. ఎవరు చేసిన కర్మను పట్టి వాళ్లు అలా ప్రవర్తిస్తూంటారు. 


కాశ్యపా! చేతులు లేనివాళ్లనీ, పక్షవాతపీడితులను, రోగాలతో బాధపడుతూన్న 
వాళ్లను చూస్తూంటే నీవు ఎంత మంచి స్థితిలో ఉన్నావో ఊహించుకో. ఇంత కంటె 
మంచి లాభం ఏమి కావాలి? 


బ్రాహ్మణా! నీ దేహంలో వికారాలేవీ లేవు. రోగాలు లేవు. అవయవాలన్నీ బాగా 
పనిచేస్తున్నాయి. నిన్ను లోకంలో ఎవరూ ఇలాంటివాడు అలాంటివాడు అని నిందించడం 
లేదు. ఇంతకంటే ఏమి కావాలి? అందుచేత ధర్మాన్ని ఆచరించి జీవితాన్ని సార్థకం 
చేసికో. ప్రాణాలు విడవకు.” 

నక్క చెప్పిన మాట లన్నీ విన్న కాశ్యపుడు లేచి “ఆహా! నీవు ఎంత బుద్ధిమంతుడవు! 
నేర్చు కలవాడవు!” అని అంటూ ఆ నక్కను మెచ్చుకొన్నాడు. 

మరుక్షణలో ఆ బ్రాహ్మణుడు దివ్యదృష్టితో అలా బోధించినవాడు సాక్షాత్తు దేవేంద్రు 
డని తెలుసుకొని వానిని పూజించాడు.” 


జగత్శృష్టి 
యుధిష్టిరుడు జగత్స్వరూపాన్నీ జగత్సృష్టినీ గూర్చి ప్రశ్నించగా భీష్ముడు ఇదే 
విషయాన్ని గూర్చి భృగు - భరద్వాజుల మధ్య జరిగిన సంవాదాన్ని ఉదాహరిస్తూ 
సమాధానం చెప్పాడు. 
ఆద్యంతాలు లేనివాడు, శాశ్వతుడు అయిన దేవుడు ముందుగా “మహాన్‌” అను 
వానిని, (మహత్తత్వాన్ని) సృష్టించాడు. ఆ మహాన్‌ అహంకారాన్ని సృష్టించాడు. అహంకారం 


శాంతిపర్వము 865 


ఆకాశాన్ని సృష్టించగా ఆకాశంనుండి ఉదకమూ, దానినుండి అగ్నివాయువులు 
ఆవిర్భవించాయి. అగ్నిమారుతాల సంయోగం వల్ల పృథివి పుట్టింది. 


తరువాత పరమాత్మ తేజోమయ మైన దివ్యమైన పద్మం సృజించారు. దానిలో 
వేదనిధి యైన బ్రహ్మదేవు డావిర్భవించి వివిధప్రాణులను సృజించాడు. 

(ఈ ఘట్టంలో చెప్పిన సృష్టి క్రమాదులు సాంఖ్య - ఉపనిషదాది సిద్దాంతాలను 
కలగాపులగం చేసి చెప్పడం చేత విసంష్టులంగా, ఇతర (గంథసాహాయ్యంతో శ్రమపడి 
సమన్వయం చేసికొనవలసినవిగా ఉన్నాయి మన ప్రకృత[గ్రంథంలో అవన్నీ అనా 
వశ్యకములు. శాంతిపర్వం. 182, 183, 186 అధ్యాయాలు ప్రయత్నపూర్వకంగా 
పరిశీలించవలసినవి) 


మానవాదుల సృష్టి 

ప్రారంభంలో బ్రహ్మదేవుడు తన తేజస్సుతో నిండిన ప్రజాపతులను సృష్టించాడు. 
వాళ్లందరూ బ్రహ్మపుత్రు లవడంచేత బ్రాహ్మణులే. తరువాత స్వర్గానికి ఉపకరించే 
సత్యమును, ధర్మమును, తపస్సును, శాశ్వతమైన వేదమును, ఆచారమును, శౌచమును 
సృజించాడు. 

దేవ-దానవ- గంధర్వులను, దైత్య - అసుర - మహోరగులను, యక్ష - రాక్షస 
- నాగులను, పిశాచాలను, మానవులను సృజించాడు. బ్రాహ్మణ - క్షత్రియ - వైశ్య - 
శూద్రులను, ఇతరములైన వివిధభూతసంఘాలను సృజించాడు. 

బ్రాహ్మణుల వర్ణం (రంగు) తెల్లగాను, క్షత్రియుల వర్ణం ఎజ్జిగాను, వైశ్యుల వర్ణం 
పచ్చగాను, శూద్రుల వర్ణం నల్లగాను ఉంటుంది. 

బ్రాహ్మణానాం సితో వర్ణః క్షత్రియాణాం తు లోహిత, 

వైశ్యానాం పీత్రకో వర్ణః శూద్రాణామసితస్తథా. (శాంతిపర్వం 188.5) 

ఈ మాటలు విని భరద్వాజుడు భృగుమహర్షిని ఇలా ప్రశ్నించాడు - “రంగును 
బట్టి నాలుగు వర్ణాల విభాగం చేసిన ట్లయితే అన్ని వర్ణాలకు చెందినవాళ్లలోను అన్ని 
రంగుల శరీరాలవాళ్లు ఉంటారు కదా, ఈ విధంగా వర్ణసంకరం కనబడుతూన్నది కదా? 

చాతుర్వర్థ్యస్య వర్లేన యది వర్గో విభజ్యతే, 

సర్వేషాం ఖలు వర్ణానాం దృశ్యతే వర్ణసంకరః. (శాంతిపర్వం 188.6) 


866 మహాభారతసారసంగ్రహము 


మనందరికీ కామ - క్రోధ - భయ - లోభాలు, శోకము, చింత, ఆకలి, శమ, 
సమంగానే ఉన్నాయి కదా? వర్ణభేదం ఎందుకు వచ్చింది? 

అందరి శరీరాలలోను స్వేదము, మూత్రము, పురీషము, శ్రేష్మమూ, పిత్తము, 
రక్తమూ ఇవన్నీ సమంగా ఉంటాయి కదా! వర్ణభేదం ఎలా వచ్చిది? 

స్థావర -జంగమాలలో అనేకజాతు లున్నాయి. వాటికి వేరు వేరు రంగు లుంటాయి. 
వాటిలో వర్ణం ఎలా నిశ్చయిస్తారు? 

జజ్ఞమానామసంఖ్యేయాః స్థావరాణాం చ జాతయః, 

తేషాం వివిధవర్ణానాం కుతో వర్ణవినిశ్చయః. (శాంతిపర్వం 188. 9) 

భృగువు సమాధానం చెపుతూ ఇలా అన్నాడు- 

ప్రారంభంలో వర్ణభేదం అనేది లేనే లేదు. బ్రహ్మచేత సృజింపబడిన ఈ జగత్తంతా 
బ్రహ్మమే. వేరు వేరు కర్మలను (చేసే పనులను) బట్టి వర్ణవిభాగం ఏర్పడింది. 

న విశేషో౭_స్తి వర్ణానాం సర్వం బ్రాహ్మమిదం జగత్‌, 

బ్రహ్మణా పూర్వసృష్టం హి, కర్మభిర్వర్ణతాం గతమ్‌.” (శాంతిపర్వం 188.10) 

ఏ (బ్రాహ్మణులు కామభోగాసక్తులై, తీక్టమైన స్వభావంతో, క్రోధావేశంతో 
సాహసప్రియులై తమ ధర్మాలను పరిత్యజించారో వాళ్ల శరీరాల రంగులు ఎజ్జబడిపోయి 
వాళ్లు క్షతియు లయ్యారు. 

కామభోగప్రియాస్తీక్ష్‌ణాః క్రోధనాః ప్రియసాహస్మాః, 

త్యక్తస్వధర్మాః రక్తాజ్లాస్తే ద్విజాః క్షత్రతాం గతాః (శాంతిపర్వం 188. 11) 

గోవులతో (ఆవులతోను, ఎద్దులతోను) వృత్తిని అవలంబించి వ్యవసాయంమీద 
ఆధారపడి జీవిస్తూ, దేహాల రంగు పచ్చగా అయిపోయిన (బ్రాహ్మణులు, స్వధర్మాన్ని 
అనుష్టించక వైశ్యు లయ్యారు. 

గోభ్యో వృత్తిం సమాస్థాయ పీత్రాః కృష్యుపజీవినః, 

స్వధర్మాన్‌ నానుతిస్టన్తి తే ద్విజా వైశ్యతాం గతాః. (శాంతిపర్వం 188. 12) 

హింసా-అసత్యప్రియులై, లుబ్బులై, అన్ని విధాల కర్మలూ చేసి జీవిస్తూ, శౌచం 
నుండి భ్రష్టులైన, బ్రాహ్మణులు నల్లగా మారిపోయిన శరీరచ్చాయతో శూద్రు లయ్యారు. 

హింసాన్ఫతప్రియా లుబ్బాః సర్వకర్మోపజీవినః, 

కృష్ణాః శౌచపరిభ్రష్టాః తే ద్విజాః శూద్రతాం గతాః. 

(శాంతిపర్వం 188.13) 


శాంతిపర్వము 867 


ఈ విధంగా ఆ యా కర్మలలో వ్యస్తు లవడం చేత బ్రాహ్మణులే మరొక వర్ణం 
వాళ్లయ్యారు. అయితే వాళ్లందరూ కూడ ధర్మం అనుసరిస్తూ యజ్ఞాలు ఆచరించాలి. ఆ 
విషయంలో నిషేధం ఏమీ లేదు. 

ఇత్యేతైః కర్మభిర్వ్యస్తా ద్విజా వర్ణాన్తరం గతాః, 

ధర్మో యజ్ఞక్రియా తేషాం నిత్యంన ప్రతిషిధ్యతే. (శాంతిపర్వం. 188. 14) 

అన్ని వర్ణాలవాళ్లకీ ఉపకరించడం కొరకే వేదం ఆవిష్మరింపబడింది. చాలామంది 
లోభపరవశు లై దీనితో సంబంధం వదలుకొన్నారు.” 


భృగువు నాలుగు ఆశ్రమాల ధర్మాలను సవిస్తరంగా చెప్పాడు. హోమాలు 
చేయడంచేత పాపం శాంతిస్తుంది. స్వాధ్యాయంవల్ల ఉత్తమ మైన శాంతి లభిస్తుంది. 
దానం చేస్తే భోగాలు లభిస్తాయి. తపస్సుచేత స్వర్గం పొందుతారు. 

అసత్పురుషులకు చేసే దానంవల్ల ఇహలోకంలో భోగాలు లభిస్తే సత్పురుషులకు 
చేసే దానంవల్ల పరలోకంలో భోగాలు లభిస్తాయి. 

అతిథిపూజ చాల ఉత్తమ మైన ధర్మం. “అతిథి ఎవని నుండి ఆశాభంగం పొంది 
వెళ్లిపోతాడో వానికి తన పాపం ఇచ్చి వాని పుణ్యం తీసికొని వెడతాడు. 

అతిథిర్యస్య భగ్నాశః గృహాత్‌ ప్రతినివర్తతే, 

స దత్వా దుష్కృతం తస్మై పుణ్యమాదాయ గచ్చతి. 

(శాంతిపర్వం 191.12) 

ఈ సందర్భంలో భరద్వాజుడు - “ఈ లోకం కాకుండా పరలోకం అనేది ఒకటి 
ఉంటుంది అని అంటుంటారు. అదేమీ కనబడడంలేదు. ఎక్కడుంది” అని ప్రశ్చిస్తాడు. 

దానికి సమాధానం చెపుతూ భృగువు - “హిమవత్సర్వతానికి ఉత్తరాన ఉన్న 
భూము లన్నీ పుణ్యభూములు. అవి క్షేమకరములు, సమస్త మైన కోరికలను ఇచ్చేవి. 
పుణ్యాత్ములు అక్కడ జనిస్తారు.” 

ఉత్తరే హిమవత్సార్శ్వే పుణ్యే సర్వగుణాన్వితాః, 

పుణ్యః క్షేమ్యశ్చ కామ్యశ్చ స పరో లోక ఉచ్యతే. (శాంతిపర్వం 192.8) 

ఇహస్థాస్తత్ర జాయన్తే యే వై పుణ్యకృతో జనాః (శాంతిపర్వం 192.21) 

ఈ విధంగా భీష్ముడు భృగు -భరద్వాజ సంవాదాన్ని ఉదాహరించి జగత్సత్వ 
రూపాదులను గూర్చి చెప్పిన తరువాత యుధిష్టిరుడు అధ్యాత్మవిద్యను గూర్చి ప్రశ్నించగా 
ధ్యానము, జపము మొదలైన అనేక విషయాలను గూర్చి సోదాహరణంగా చెప్పాడు. 


868 మహాభారతసారసంగ్రహము 


ఇంద్రనముచిసంవాదం 


కొంత కాలం అత్యున్నత మైన ఐశ్వర్యం అనుభవించి కాలవశంచేత అదంతా 
కోల్పోయినా కూడ ఏ మాత్రము మనస్సులో క్షోభ చెందని మహాధీరులను గూర్చి చెప్పే 
సందర్భంలో భీష్ముడు ఇంద్ర-నముచుల మధ్య, ఇంద్రబలుల మధ్య జరిగిన సంవాదాన్ని 
యుధిష్టిరునికి చెప్పాడు. 

“నముచీ! ఐశ్వర్యాన్ని కోల్పోయిన నీవు పోయిన ఐశ్వర్యాన్ని గూర్చి విచారిస్తున్నావా 
లేదా” అని ఇంద్రుడు ప్రశ్నించగా అతడు ఇలా సమాధానం చెప్పాడు. 

“ఇంద్రా! శోకంవల్ల శరీరానికి తాపం కలగడం తప్ప మరొక ప్రయోజనం ఏమీ 
ఉండదు. ఇలా శోకిస్తూ కూర్చుంటే శత్రువులకు సంతోషం కలిగించినవాళ్లం అవుతాం. 
శోకసమయంలో మనతో కూడా ఉండి సహాయం చేసేవా శ్లైవరూ ఉండరు. అందుచేత 
నేను శోకించను. ఎప్పటి కైనా శోకానికి అంతం ఉండి తీరుతుంది. 


మానసికంగా సంతాపం చెందితే అది రూపాన్ని సంపదను, ఆయుర్దాయాన్ని 
ధర్మాన్నీ కూడా నశింపచేస్తుంది. 

సంతాపాద్‌ భ్రశ్యతే రూపం సంతాపాద్‌ భ్రశ్యతే (శ్రియః, 

సంతాపాత్‌ బ్రశ్యతే చాయుర్ధర్మశ్చెవ సురేశ్వర. (శాంతిపర్వం 226.5) 

అందరినీ శాసించేవాడు ఒక్కడే ఉన్నాడు. రెండోవాడు లేడు. గర్భంలో శయనించి 
ఉన్నప్పటినుండీ శాసించేది అతడే. నీరు పల్లం వైపు దాని ప్రయత్నం ఏమీ లేకుండా 
ప్రవహించి నట్లు ఆ శాస్త ఎలా శాసిస్తే అలా నడుస్తాను. 

ఆ శాస్త ఏ గర్భంలో ప్రవేశపెడితే ఆ గర్భంలోనే ప్రతీ ఒక్కడు ప్రవేశించవలసి 
ఉంటుంది. తానుగా స్వతంత్రించి ఏ గర్భంలోనూ ప్రవేశించజాలడు. 

ఏది లభ్యం కాదో దానిని మంత్రబలంచేత గాని, వీర్యంచేత గాని, బుద్ధిచేత 
గాని, పౌరుషంచేత గాని, శీలంచేత గాని, సచ్చరిత్రచేత గాని, ధనబలంచేత గాని 
పొందజాలరు. అలాంటి పరిస్థితిలో శోకం ఎందుకు? 

న మగ్రబలవీర్వేణ ప్రజ్ఞయా పౌరుషేణ చ, 

న శీలేన న వృత్తేన తథా నైవార్థసంపదా, 

అలభ్యం లభతే మర్వ్యస్తత్ర కా పరిదేవనా. (శాంతిపర్వం 296.20) 

మానవుడు ఈ విధంగా ఆలోచించుకుంటే దేనికీ శోకం చెందవలసిన పని 
ఉండదు.” 


శాంతిపర్వము 869 


ఇంద్ర బలిసంవాదము 


దేవాసురసంగ్రామంలో దేవతలు జయించారు. బలి పరాజితుడై త్రిభువనరాజ్యాన్నీ 
కోల్పోయి ఎక్కడనో అజ్ఞాత ప్రదేశంలో తల దాచుకొని ఉన్నాడు. అయితే అతడు ముల్లోకాల 
ఆధిపత్యం వహిస్తున్నప్పుడు ఎంత ఆనందోత్సాహాలతో ఉండేవాడో అలాగే ఇప్పుడు 
కూడా ఉన్నాడు. 

ఒకనాడు పరివారసమేతుడై ఐరావతాన్ని ఎక్కి లోకసంచారం చేస్తూన్న ఇంద్రుడు 
ఆ బలి దగ్గరికి వెళ్లాడు. తనను జయించి తన ఐశ్వర్యాన్ని అపహరించిన ఆ ఇంద్రుడు 
దేవత లందరూ వెంట రాగా, ఐరావతం ఎక్కి తన ఐశ్వర్యా న్నంతనీ ప్రదర్శిస్తూ ఎదుట 
నిలచి ఉండగా చూచి కూడ బలి ఏ మాత్రమూ, చలించలేదు. వ్యథ చెందలేదు. 


బలిని చూడగానే ఇంద్రునకే ఆశ్చర్యం కలిగి - “ఓ వైరోచనీ! అంతటి ఐశ్వర్యాన్ని 
కోల్పోయి హీనస్థితిలో ఉన్నా కూడ నీవు ఏమీ వ్యథ చెందుతున్నట్లే కనబడడంలేదు. 
ఇందుకు కారణం నీ శౌర్యమా, వృద్ధసేవయా, తపస్సా? ఏమిటి దీనిలోని రహస్యం? 
తైలోక్యరాజ్యంనుండి బ్రష్టుడ వైన తరవాత ఇలా జీవించి ఉండడం కూడ ఆశ్చర్యకరమే” 
అని ఇంద్రుడు అభినందించాడు. 


ఆ మాటల విన్న బలి ఇంద్రుడు విజయగర్వంతో తనను పరిహసిస్తున్నా డను 
అభిప్రాయంతో- కొంచెం పరుషంగానే సమాధానం చెపుతూ - “ఇంద్రా! ప్రస్తుతం 
నేను నిగ్రహింపబడి ఉన్నాను. నిజమే. అంతమాత్రంచేత వజ్రం పైకెత్తి నాతో ఇలా 
బడాయి మాటలు పలుకుతున్నా వెందుకు? 


పూర్వం నీవు అశక్తుడుగా ఉందేవాడవు. ఎలాగో శక్తుడ వయ్యావు. అలా 
ఆయావుకదా అని ఇలా క్రూర మైన మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు తప్ప మరెవ్వరూ 
ఇలా మాట్లాడరు. 

యుద్ధంలో ఒకరు జయం పొందుతారు, ఒకరు పరాజయం పందుతారు. దీనిలో 
చెప్పుకొనవలసిన దేముంది? 

ఇదంతా ఈశ్వర ప్రభావంచేత జరిగింది కాని నీ మూలాన జరగలేదు. నా మూలాన 
జరగలేదు. 

శక్రా! ఇప్పుడు నువ్వెలా ఉన్నావో పూర్వం నేనలా ఉందేవాణ్లి. నేను మళ్లీ నీవున్నట్లు 
అవుతాను. అందుచేత నేనేదో దుష్కృతం చేశా నంటూ నన్ను అవమానించకు. 


870 మహాభారతసారసంగ్రహము 


మానవుడు వంతు ప్రకారం సుఖదుఃఖాలు పొందుతూంటాడు. నువ్వు నీవంతు 
రావడంచేత ఇంద్రత్వం పొందావు. కాని, నీ కర్మచేత పొందలేదు. 

సుఖదుఃఖే హి పురుషః పర్యాయేణాధిగచ్చతి, 

పర్యాయేణాసి శక్రత్వం ప్రాప్తః శక్ర న కర్మణా. (శాంతిపర్వం 227.28) 

కాలం ప్రతికూలంగా ఉన్నప్పుడు విద్య కాని, తపస్సు కాని, దానం కాని, మిత్రులు 
కాని, బంధువులు కాని నరుణ్జి రక్షించజాలరు. 


న విద్యా న తపో దానం న మిత్రాణి న బాన్ధవాః, 
శక్చువన్తి పరిత్రాతుం నరం కాలేన పీడితమ్‌. (శాంతిపర్వం 227.31) 


కాలం అనుకూలంగా ఉండడంచేత ఆనాడు నేను నిన్ను జయించాను. కాలం 
అనుకూలంగా ఉండడంచేత ఇప్పుడు నువ్వు నన్ను జయించావు. 


ఇంద్రా! సరి యైన ఆలోచన లేకపోవడంచేత రాబోయే వినాశాన్ని నీవు 
గుర్తించలేకుండా ఉన్నావు. నువ్వు నీ ప్రయత్నంచేతనే ఇంద్రపదవి పొందా వని 
అనుకొంటూంటావు. 

మొన్నటి వరకు ఇంద్రపదంలో ఉన్న నేనైనా ఇప్పు డా పదంలో ఉన్న నీవైనా, 
ఇటుపై ఆ పదవిలో ఉండబోయేవాళ్లైనా వందల కొలది ఇంధ్రులు వెళ్లిన మార్గంలోనే 
వెళ్లిపోవలసి ఉంటుంది. 

ఈ నాడు గొప్ప ఐశ్వర్యంతో, ఎదిరింప శక్యం కాని ఉన్నతస్థితిలో ఉన్న నిన్ను 
కూడా కాలం మారగానే, నన్ను మింగేసి నట్లే మింగేస్తుంది. 

ప్రతీ యుగంలోను వేలకొలది ఇంద్రులు గడచిపోయారు. కాలాన్ని ఎవరూ 
దాటజాలలేదు. 


బహూనీ(న్హసహస్రాణి దైవతానాం యుగే యుగే, 

అభ్యతీతాని కాలేన కాలో హి దురతిక్రమః. (శాంతిపర్వం 227. 41) 

ఈ విధంగా బలి ఇంకా అనేక విధాల నిందిస్తూ సమాధానం చెప్పాడు. ఇంద్రుడు 
ఆతని మానిసికస్థెర్యాన్ని ప్రశంసిస్తూ నీవు కూడ తగిన కాలంలో మళ్లీ ఉన్నతపదం 
పొందగల వని చెప్పి సపరివారంగా స్వర్గలోకానికి వెళ్లిపోయాడు. 


శాంతిపర్వము 871 


దానవులను విడచి లక్ష్మి ఇంద్రుని వద్దకు వెళ్లుట 


చాలా కాలం దానవులను ఆశ్రయించుకొని ఉన్న లక్ష్మి వాళ్లను విడచి ఇంద్రుని 
దగ్గరికి వెళ్లగా ఆత డామెకు స్వాగతిస్తూ - “నీవు దానవులను ఎందుకు విడిచివేశావు” 
అని ఆమెను అడిగాడు. 

లక్ష్మి ఇంద్రునితో “మహేంద్రా! దానవులు యజ్ఞయాగాదులు చేస్తూ, పెద్దలను 
గౌరవిస్తూ ధర్మబద్ధమైన జీవనం గడుపుతూండేవారు. అప్పుడు నేను వాళ్ల దగ్గర చాలా 
కాలం సంతోషంతో నివసించాను. 

ఈ మధ్య కాలంలో వాళ్లు ధర్మమార్గాన్ని త్యజించి యథేచ్చగా జీవిస్తూ శాస్త్రవిరుద్ధ 
మైన జీవనవిధానాన్ని అనుసరించడం ప్రారంభించారు. ఇప్పుడు వాళ్ల ప్రవర్తనలు ఈ 
విధంగా ఉన్నాయి - 

సభలలో వయోవృద్దు లైన సత్పురుషులు మాటలాడుతూన్నప్పుడు గుణవిహీను 
లైన యువకులు నవ్వుతూ వాళ్లను హేళన చేస్తూంటారు. 

ఆసనాలమీద కూర్చున్న యువకులు ఎవ రైనా పెద్దలు వచ్చినా లేచి వాళ్లని 
గౌరవించడంలేదు. 


తండ్రులు జీవించి ఉండగానే పుత్రులు ఇంట్లో అధికారం చెలాయిస్తున్నారు. ఈ 
విధంగా అమిత్రులకు భృత్యులై పోతున్నారు. 

ధర్మవిరుద్ధమైన మార్గాలలో ధనం సంపాదించేవాళ్లని అందరూ గౌరవిస్తున్నారు. 
రాత్రులందు అరుపులూ గోలలూ ఎక్కువయ్యాయి. అగ్నిహోత్రాలు ఆర్పివేశారు. 

పుత్రులు తండ్రుల మాట వినడంలేదు. భార్యలు భర్తల మాట వినడంలేదు. 
తల్లిదండ్రులను, వృద్ధులను, ఆచార్యుబ్బీ, గురువునూ గౌరవించడంలేదు. చిన్నవాళ్లను 
సరిగా చూచుకోవడం లేదు. 


అడిగిన వాళ్లకు భిక్ష పెట్టకుండా దేవతలకు నైవేద్యాలు చేయకుండా తింటూంటారు. 


అక్కడ వంటవాళ్లకు శౌచం అంటే ఏమిటో తెలియదు. భక్ష్యాలన్నీ మనో-వాక్‌- 
కర్మల చేత స్పష్టంగా కనబడే టట్లు ఉంచుతారు. 


ధాన్యాలు జాగర్త పెట్టుకొనకపోవడంచేత అవి కాకులూ, ఎలకలూ తినేస్తుంటాయి. 
పాలకు మూతలు పెట్టరు. ఎంగిలి చేతులతో నెయ్యి ముట్టుకొంటారు. 


872 మహాభారతసారసంగ్రహము 


ఇల్లాలు ఇంటిలోని సామాను జాగర్త చేసికొనడంలో ఏ మాత్రము శ్రద్ధ వహించదు. 
తాము పోషించ తగినవాళ్లను పోషించకుండా, పిల్లలు చూస్తూంటే వాళ్లకు పెట్టకుండా 
తాము తినేస్తూంటారు. 

పశువులను సరిగా ఆహారం ఇచ్చి పోషించరు. 

మధురపదార్థాలు తమ కోసమే వండుకొని తింటూంటారు. 

స్రీలు పురుషవేషం వేసికొని, పురుషులు స్తీవేషాలు వేసికొని క్రీడిస్తూంటారు. 

ద్ర ద రా 

సూర్యోదయం అయిన తరువాత కూడా నిద్ర పోతూంటారు. ప్రాతఃకాలాలు 
కూడ అందరికీ రాత్రులే. 

ప్రభువులు యోగ్యులకు చేసిన దానాలను ఇతరులు బలాత్కారంగా 
అనుభవిస్తూన్నారు. శిష్యుడు గురువుకు శుశ్రూష చేయడు. గురువు శిష్యునికి మిత్రుడిలా 
ప్రవర్తిస్తాడు. 

వృద్దులైన తలిదండ్రులు పిల్లలను అన్నంకోసం యాచిస్తూంటారు. 

స్నేహితుల మని చెప్పుకొనేవాళ్లు కూడా ఎవరి దైనా ధనం అగ్నిదాహంలో 
నశించినా, చోరులు అపహరించినా రాజులు లాగికొన్నా చాల సంతోషిస్తూంటారు. 

అందరూ కూడా కృతఘ్బులు, నాస్తికులు, అభక్ష్యభక్షకులు, పరదారగమనం 
చేసేవాళ్లు, కట్టుబాట్లు ఏవీ లేనివాళ్లు. 

ఇంద్రా! ఇలాంటి అలవాట్లతో ఉన్న దానవులలో నేను నివసించను. మీ 
దేవలోకంలో నివసించడానికి వచ్చాను. నాతోపాటు, నాకంటె కూడ వైశిష్ట్యం కలవా 
రైన జయ, ఆశ, శ్రద్ధ, ధృతి (ధైర్యం, స్థిరత్వం), శాంతి, విజితి, సంనతి (వినయం) క్షమ 
అను ఎనమండుగురు నాకు చాలా ప్రియ లైన దేవులు కూడా ఇక్కడనే ఉంటారు.” 

యత్రాహం తత్ర మత్కాన్తా మద్విశిష్టా మదర్చణాః, 

సప్త దేవ్యో జయాష్టమ్యో వాసమేష్యన్తి తే౭_ష్టధా, 

ఆశా (శ్రద్ధా ధృతిః శాన్తి ర్విజితిః సంనతిః క్షమా. (శాంతిపర్వం 228. 82. 88) 
అంది. 

లక్ష్మి మాటలు విని దేవేంద్రుడు సంతోషపూర్వకంగా లక్ష్మికి తన స్వర్గలోకంలో 
స్థానం ఏర్పరచాడు. 


శాంతిపర్వము 873 


వ్యాసుడు శుకునికి కాల - సృష్టాదులను గూర్చి చెప్పట 
యుధిష్టిరుడు కాల - జగత్స్ళృష్ట్యాదులను గూర్చి ప్రశ్నించగా భీష్ముడు - “యుధిస్టిరా! 
శుకుడు తండ్రియైన వ్యాసమునీంద్రుణ్ణి అడిగిన ఇదే ప్రశ్నకు ఆయన ఇలా సమాధానం 
చెప్పాడు” అని అంటూ ఇలా చెప్పాడు- 


“కృత - త్రేతా - ద్వాపర - కలియుగా లని నాలుగు యుగాలు. ఒక్కొక్కదాని 
ప్రమాణాలు నాలుగు వేల సంవత్సరాలు. కృతయుగంలో ధర్మము, సత్యమూ కూడా 
నాలుగు పాదాల నడుస్తూంటాయి. ఇతరయుగాలలో ధర్మం ఒక్కొక్క పాదం చొప్పున 
తగ్గుతూంటుంది. యుగయుగానికీ వేదవాదాలు (హానం చెందుతూంటాయి. 
ఆయుర్జాయాలు, కోరికలు, వేదఫలాలు పాదం పాదం చొప్పున తగ్గుతూంటాయి. 


కృతయుగంలో తపస్సుకు ప్రాధాన్యం, త్రేతాయుగంలో జ్ఞానానికీ, ద్వాపర 
యుగంలో యజ్ఞానికి, కలియుగంలో దానానికి ప్రాధాన్యం. 


తపః పరం కలియుగే త్రేతాయాం జ్ఞానముత్తమమ్‌, 
ద్వాపరే యజ్ఞమేవాహుర్ణానమేకం కలౌ యుగే. (శాంతిపర్వం 231.28) 


పన్నెండువేల సంవత్సరాల యుగచతుష్టయానికి యుగం అని పేరు. అలాంటి 
వెయ్యి యుగాలు (బ్రహ్మదేవుని ఒక పగలు. 

ఏతాం ద్వాదశసాహప్రీం యుగాఖ్యాం కవయో విదుః, 

సహగస్రపరివర్తం తద్‌ బ్రాహ్మం దివసముచ్యతే. (శాంతిపర్వం 231.29) 


వెయ్యి యుగాలు రాత్రి అదే ప్రలయం. ప్రలయకాలంలో బ్రహ్మదేవుడు 
ధ్యానముద్రలో ఉంటూ నిద్రిస్తాడు. 
సహస్రయుగపర్యన్తమహర్యదృహృ్నణో విదుః, 
రాత్రిం యుగసహస్రాన్తాం తే£_హోరాత్రవిదో జనాః. 
(శాంతిపర్వం. 131.31) 


తేజోమయము, శుద్ధమూ అయిన (బ్రహ్మ అవిద్యా (మాయా) సహాయంతో 
చరాచరాత్మక మైన ఈ జగత్తును సృజిస్తుంది. దివసప్రారంభంలో వ్యక్తరూపమైన మనస్సును 
సృష్టిస్తుంది. ఆ మనస్సు మహాభూతం. అది ప్రార్థనాసంశయాత్మక మైన మనస్సును 
సృజించింది. దానినుండి శబ్దం అను గుణం గల ఆకాశము, దాని నుండి స్పర్శగుణం 
గల వాయువు, వాయువునుండి రూపం అను గుణం గల అగ్ని, అగ్ని నుండి రసం అను 


874 మహాభారతసారసంగ్రహము 


గుణం గల జలము, జలంనుండి గంధం అను గుణం గల పృథివి పుట్టాయి. 
పూర్వపూర్వమహాభూతాల గుణాలు ఉత్తరోత్తరమహాభూతాలలో కూడా ఉంటాయి. 


జలంలో గంధం ఉండడం చూచి ఎవరైనా గంధం జలగుణం అనుకోవచ్చు. 
కాని, అది జలగుణం కాదు. పృథివీ గుణమే. పృథివీసంబంధంచేత జలంలో 
కనబడుతూన్నది. 
ఉపలభ్యాప్పు చేద్గన్ధం కేచిద్‌ బూయురనైపుణాత్‌, 
పృథివ్యామేవ తం విద్యాద్‌ అపాం వాయోశ్చ సంగ్రితమ్‌. 
(శాంతిపర్వం 232.9) 


ద్వివిధము లైన మనస్సూ, పంచభూతాలూ ఈ ఏడూ కలియడంచేత శరీరం 
ఏర్పడింది. భూతముల ఆదికర్త యైన బ్రహ్మదేవునకే ప్రజాపతి అని పేరు. 

ఆ ప్రజాపతి స్థావరజంగమాత్మక మైన జగత్తును సృజించాడు. సృజించబడే భూతా 
లన్నీ ప్రాణు లన్నీ పూర్వసృష్టిలో ఏ విధంగా ఉండేవో వర్తమానసృష్టిలో కూడా అదే 
విధంగా ఉంటాయి. అవే పనులు చేస్తూంటాయి. కొన్ని క్రూరంగా ఉంటాయి. కొన్ని 
అక్రూరంగా ఉంటాయి. అలాగే ప్రవర్తిస్తుంటాయి. అందుచేతనే ఆ యా ప్రాణులకు ఆ 
యా పనులు నచ్చుతూంటాయి. 


తేషాం యే యాని కర్మాణి ప్రాక్‌ సృష్ట్యాం ప్రతిపేదిరే, 

తాన్యేవ ప్రతిపద్యన్తే సృజ్యమానాః పునః పునః, 

హింస్రాహింసే మృదుక్రూరే ధర్మాధర్మావృతానృతే, 

తద్భావితాః ప్రపద్యన్తే తస్మాత్తత్తస్య రోచతే. (శాంతిపర్వం 282. 16,17) 

పనుల విషయలో, ఆయా కర్మల ఫలాల విషయంలో, పురుషకారం ప్రధాన 
మని కొందరు, దైవం ప్రధాన మని కొందరూ, స్వభావం ప్రధాన మని కొందరూ 
అంటారు. 


కాని, “ఫలం పౌరుషంవల్లా, దైవం వల్లా, స్వభావంవల్లా ఈ మూడింటివల్లా 
కలుగుతుంది. వీటిని వేరు వేరుగా చూడకూడదు” అని కొంద రంటారు. 

కేచిత్‌ పురుషకారం తు ప్రాహుః కర్మసు మానవాః, 

దైవమిత్యపరే విప్రాః స్వభావం భూతచిన్తకాః, 

పౌరుషం కర్మ దైవం చ ఫలవృత్తిః స్వభావతః, 

త్రయ ఏతే౭_పృథగ్భూతాః న వివేకం తు కేచన. (శాంతిపర్వం 232. 19,20) 


శాంతిపర్వము 875 


మానవునికి శ్రేయస్సును ఇచ్చేది తపస్సు. శమము (మనోనిగ్రహము) దమము 
(ఇంద్రియని[గ్రహము) తపస్సుకు సాధనాలు. 


తపో నిఃశ్రేయసం జనోస్తస్య మూలం శమో దమః. (శాంతిపర్వం 282.22) 
తపస్సు చేతనే బుషులు రాత్రిం బగళ్లు వేదాధ్యయనం చేశారు. 


ఆది కాని నాశం కాని లేని విద్యయైన వేదవాక్కును బ్రహ్మయే ఆవిర్భవింపచేశాడు. 
ప్రళయం తరవాత సృష్టి ప్రారంభంలో వేదశబ్దాలనే ఆధారంగా చేసికొని బుషులపేర్లు 
సృష్టిలోని సకలప్రాణుల పేర్లు ఏర్పరచి,వాళ్ల వాళ్ల కర్మలను (చేసే పనులను) నిర్ణయించారు. 

అనాదినిధనా విద్యా వాగుత్సృవ్నా స్వయంభువా, 

బుషీణాం నామధేయాని యాశ్చ వేదేషు సృష్టయః, 

నానారూపం చ భూతానాం కర్మణాం చ ప్రవర్తనమ్‌, 

వేదశబ్దేభ్య ఏవాదౌ నిర్మిమీతే స ఈశ్వరః. (శాంతిపర్వం 232. 24,25) 

శబ్ద బ్రహ్మ, వేదం, (వేదసారమైన ఓంకారము), పరబ్రహ్మ అను రెండు బ్రహ్మలను 
తెలుసుకోవాలి. శబ్ద్బబ్రహ్మయందు నిష్టాతుడైనవాడు పరబ్రహ్మను పొందుతాడు. 

ద్వే బ్రహ్మణీ వేదితవ్యే శబ్ద బ్రహ్మ పరం చ యత్‌, 

శబ్ద బ్రహ్మణి నిష్టాతః పరం బ్రహ్మాధిగచ్చతి. (శాంతిపర్వం 232.30) 

క్షత్రియులు యజ్ఞాలు పశువులతో నిర్వర్తిస్తారు. వైశ్యుల యజ్ఞాలు హవిస్సులు. 
శూద్రుల యజ్ఞం పరిచారం (సేవ), (బ్రాహ్మణుల యజ్ఞం తపస్సు. ఈ యజ్ఞవిధి 
శ్రేతాయుగంలోనే. కృతయుగంలో ఈ యజ్ఞవిధి లేదు. 

ఆలమృయజ్ఞాః క్షత్రాశ్చ హవిర్యజ్ఞా విశః స్మృతాః, 

పరిచారయజ్ఞాః శూద్రాస్తు తపోయజ్ఞా ద్విజాతయః 

త్రేతాయుగే విధిస్త్వేష యజ్ఞానాం న కృతే యుగే. (శాంతి పర్వం 132.31) 

ద్వాపర - కలియుగాలలో ఈ యజ్ఞాలు అస్తవ్యస్తము లవుతాయి. 

కలియుగంలో వేదాలు కనబడతాయి. కనబడకుండా పోతాయి. అధర్మంచేత 

పీడితములై యజ్ఞాలతో సహా వేదాలు క్షీణిస్తాయి. 

దృశ్యన్తే నచ దృశ్యన్తే వేదాః కలియుగే9_ ఖిలాః, 

ఉల్సీదన్తే సయజ్ఞాశ్చ కేవలా ధర్మపీడితాః. (శాంతి పర్వం 232.36) 


876 మహాభారతసారసంగ్రహము 


కర్మ-జ్లానాల భేదం 
స్త. 

“కర్మ ఆచరించు అని వేదం చెపుతూన్నది. కర్మ విడిచిపెట్టు అని కూడ వేదమే 
చెపుతూన్నది. విద్య చేత ఏ దిక్కుకు వెడతారు, కర్మచేత ఏ దిక్కుకు వెడతారు?” 

యదిదం వేదవచనం కురు కర్మ త్యజేతి చ, 

కాం దిశం విద్యయా యాన్తి కాంచ గచ్చన్తి కర్మణా. (శాంతిపర్వం 241.1) 

అని శుకుడు తండ్రి యైన వ్యాసుణ్ణి ప్రశ్నించగా వ్యాసుడు - 

ప్రవృత్తిరూపధర్మమూ (కర్మలను ఆచరించడం అను ధర్మమూ) నివృత్తి రూపధర్మమూ 
(కర్మాచరణనుండి నివర్తించడం అను ధర్మమూ) అను రెండు ధర్మాలు వేదాలలో చెప్పబడి 
ఉన్నాయి. 

ద్యావిమావథ పన్థానౌ యత్ర వేదాః ప్రతిష్టితాః, 

ప్రవృత్తిలక్షణో ధర్మో నివృత్తిశ్చ సుభాషితః. (శాంతిపర్వం 241.6) 

మానవుడు కర్మచేత బంధింపబడతాడు. విద్యచేత ముక్తి పొందుతాడు. అందువల్ల 
బుద్ధిమంతులైన యతులు కర్మలు ఆచరించరు. 

కర్మలు ఆచరించినవాడు ఆ కర్మఫలాలను అనుభవించడానికి మళ్లీ మళ్లీ దేహాలు 
ధరిస్తూంటాడు. విద్యావంతుడు శాశ్వతమైన, అవ్యక్త మైన, చెప్పడానికి శక్యంకాని 
ఉత్తమస్థితిని పొందుతాడు. అందుచేత కర్మ మార్గం కంటే నివృత్తి మార్గమే ప్రశస్తమైనది 
అని బోధించాడు. 

“ఆశ్రమచతుష్టయం బ్రహ్మను చేరడానికి నాలుగు మెట్ల నిచ్చెన వంటిది. దీని 
సాహాయ్యంతో (బ్రహ్మను పొంది బ్రహ్మలోకంలో పూజింపబడతాడు.” 

చతుప్పదీ హి నిఃశ్రేజీ బ్రహ్మణ్యేషా ప్రతిష్టితా, 

ఏతామారుహ్య నిఃశ్రేణీం బ్రహ్మలోకే మహీయతే. (శాంతిపర్వం 242. 15) 

అని అంటూ ఆ ఆశ్రమాల ధర్మాలను వర్ణించి చెప్పాడు. 

మొదటి మూడు మెట్ల పైకి ఎక్కి అనగా బ్రహ్మచర్య -గార్హస్థ్య-వాన ప్రస్థాశ్రమాలలో 
వరుసగా కొంత కాలం గడిపి, మనస్సులోని మాలిన్యా లన్నీ తొలగించుకొని 
అత్యున్నతస్థానమైన సంన్యాసాన్ని స్వీకరించాలి. 


శాంతిపర్వము 877 


సంన్యాసి రేపటి కోసం అంటూ ఏమీ ఉంచుకొనగూడదు. ఏకాగ్రచిత్తంతో 
బాహ్యవిషయాలను వేటినీ చింతించకుండా మౌనవ్రతం వహించి ఉండాలి. లఘువుగా 
భుజించాలి. ఒకేసారి భుజించాలి. భిక్షకొరకు మాత్రమే గ్రామంలో ప్రవేశించాలి. 


చేతిలో చిప్ప, చెట్టు మొదట్లో నివాసమూ, మాసిపోయిన వస్త్రము, కూడా రెండవవా 
శ్లైవరూ లేకపోవడమూ, ఎవరు ఏం చేసినా ఉపేక్షాభావంతో ఉండడం ఇవి భిక్షువున 
కుండవలిసిన లక్షణాలు. 

ఏది దొరికితే అది కప్పుకొంటూ, ఏది లభిస్తే అది మాత్రమే తింటూ, ఎక్కడ 
పడితే అక్కడ శయనిస్తూ జీవనం గడిపేవాడే బ్రాహ్మణు డని దేవత లంటారు. 

యేన కేనచిదాచ్చన్నో యేన కేనచిదాశితః, 

యత్ర క్వచన శాయీ చ తం దేవా బ్రాహ్మణం విదుః. 

(శాంతిపర్వం 245.12) 


పామునకు భయపడి నట్లు జనసమూహానికి భయపడేవాడు, నరకానికి వెరిచి 
నట్లు సుఖాలకు వెరిచేవాడు, శవానికి దూరంగా ఉన్నట్లు స్త్రీలకు దూరంగా ఉండేవాడు 
బ్రాహ్మణు డని దేవత లంటారు. 

అహేరివ గణాద్భీతః సౌహిత్యాన్నరకాదివ, 

కుణపాదివ చ ప్రీభ్యః తం దేవా బ్రాహ్మణం విదుః. (శాంతిపర్వం 245.13) 

నిజమైన వైరాగ్యవంతుడు నాకు మరణం వస్తే బాగుండు నని అనుకోకూడదు. 
నేను ఇంకా జీవించాలి అనుకొనకూడదు. ప్రేష్యుడు ప్రభువు ఆజ్ఞకై ఎదురుచూస్తూ 
నిలబడ్డట్లు కాలాన్నే నిరీక్షిస్తూ ఉండాలి. 

నాభినన్దేత మరణం నాభినన్దేత జీవితమ్‌, 

కాలమేవ ప్రతీక్షేత నిదేశం భృతకో యథా. (శాంతిపర్వం 215.15) 


ఎవనికి కోరిక లేవీ ఉండవో, ఎవడు ఆ పనులతోను ఈ పనులతోను వ్యగ్రుడు 
కాడో, ఎవరికీ నమస్మరించడో, అందరూ తనకు నమస్మరించా లని కోరుకొనడో, తాను 
స్తుతించడో, ఇతరులచే స్తుతింపబడడో, సమస్త సంసార బంధనాలనుండీ విముక్తుడో 
ఆతడే బ్రాహ్మణుడు అని దేవత లంటారు.” 

నిరాశిషమనారమృం నిర్నమస్మారమస్తుతిమ్‌, 

నిర్ముక్తం బన్ధనైః సర్వైః తం దేవా బ్రాహ్మణం విదుః. (శాంతిపర్వం 245.23) 


878 మహాభారతసారసంగ్రహము 
దక్షాధ్వరధ్వంసం 
సర్వపురాణ ప్రసిద్ధ మైన దక్షాధ్వరధ్వంసం శాంతిపర్వంలోని 283, 284 
అధ్యాయాలలో ఉంది. 
ఒక సందర్భంలో సతీదేవి శివునితో - 
“చాల సాధారణుడు అల్ప ప్రజ్ఞ డైన పురుషుడు కూడా స్త్రీల మధ్యలో ఉన్నప్పుడు 
తనను తాను పొగుడుకొంటూ గర్విస్తూంటాడు.” 


సుప్రాకృతోత_పి పురుషః సర్వః ప్రీజనసంసది, 
స్తౌతి గర్వాయతే చాపి స్వమాత్మానం న సంశయః. (శాంతిపర్వం 284.27) 


అంటుంది. ఆ మాట వినగానే దక్షుని విషయంలో అంతగా కోపం చూపని 
శివుడు వీరభద్రుణ్ణి సృష్టించి దక్షుని యజ్ఞం ధ్వంసం చేయిస్తాడు. 
శివుని అనుగ్రహం కోరుతూ దక్షప్రజాపతి 1008 నామాలతో శివుణ్ణి స్తుతించాడు. 
(ఈ శివసహ(స్రనామ సోత్రం శాంతిపర్వం 284 వ అధ్యాయంలో ఉంది.) 
నారదుడు గాలవునికి ఉపదేశించిన శ్రేయోమార్గం 
శాస్త్రాల తత్త్వం తెలిసికొనడానికి తగిన శక్తి లేక, నిత్యమూ సంశయంతో 
బాధపడుతున్నవాడు శ్రేయస్సు పొందే ఉపాయం చెప్పుమని యుధిష్టిరుడు అడగగా 
భీష్ముడు నారదగాలవుల సంవాదం ద్వారా అది ఉపదేశించాడు. 
గాలవుడు తన ఆశ్రమానికి వచ్చిన నారదుణ్లి - “దేవర్నీ! ఎవరిమట్టుకు వారు నే 


చెప్పేది శ్రేయోమార్గం అంటూంటారు. 
శాస్త్రం ఒక్కటే ఉంటే శ్రేయోమార్గం ఏదో స్పష్టంగా తెలిసికొనడానికి అవకాశం 


ఉంటుంది. అనేక శాస్తా లుండడంతో శ్రేయస్సు వాటిలో గూఢంగా ఉండిపోయింది. 
శాస్త్రం యది భవేదేకం శ్రేయో వ్యక్తం భవేత్తదా, 
శాస్తై శ్చ బహుభిర్భూయః శ్రేయో గుహ్యం ప్రవేశితమ్‌. 
(శాంతిపర్వం 287.0) 


అందుచేత శ్రేయోమార్గం ఏదో స్పష్టంగా చెప్పు” అని సవినయంగా ప్రార్థించాడు. 
ఆశ్రమధర్మాలను ఆచరించడం శ్రేయోదాయకం అని అంటూ నారదుడు ఇంకా 


కొన్ని ఇతరవిషయాలు కూడా ఇలా బోధించాడు. 


శాంతిపర్వము 879 


పాపకర్మలను ఆచరించకుండా పుణ్యకర్మలనే ఆచరించడం, సత్పురుషసంగతీ 
శ్రేయస్మరములు. 

అందరి విషయంలో మృదువుగా ప్రవర్తించడం, వ్యవహారాలలో బుజువుగా 
ఉండడం, మధుర మైన వాక్కు ఇవి నిఃసంశయంగా శ్రేయోదాయకాలు : 

మార్దవం సర్వభూతేషు వ్యవహారేషు చార్జవమ్‌, 

వాక్సెవ మధురా ప్రోక్తా శ్రేయ ఏతదసంశయమ్‌. (శాంతిపర్వం 287.18) 

సత్యం పలకడం (్రేయస్మరం. అయితే ఏది సత్యమో తెలిసికొనడం చాల కష్టం. 
దేనివల్ల జనులకు అధికమైన హితం కలుగుతుందో అది సత్యం అని నా అభిప్రాయం. 

సత్యస్య వచనం శ్రేయః సత్యజ్ఞానం తు దుష్మరమ్‌, 

యద్‌ భూతహితమత్యన్తమే తత్సత్యం బ్రవీమ్యహమ్‌. (శాంతిపర్వం 287.20) 

ఎవ్వరూ కూడ ఇతరులను గూర్చి చాలా తక్కువ చేసి చెపుతూ తద్వారా తన 
గొప్పతనాన్ని స్థాపించుకోవడం కోసం ప్రయత్నించకూడదు. తనలో ఉన్న విశేషాలను 
చూపడం ద్వారానే తాను ఇతరులకంటె ఎలా అధికుడో చెప్పుకోవాలి. 

ఆత్మోత్మర్షం న మార్గేత పరేషాం పరినినయా, 

స్వగుణైరేవ మార్గేత విప్రకర్షం పృథగ్‌జనాత్‌. (శాంతిపర్వం 287. 25) 

తా మేమో చాలా గొప్పవాళ్లం అనుకొనే నిర్గుణులే సద్దుణవంతు లైన ఇతరులను 
ఆకైపిస్తూంటారు. 

ఎదుటివాడు తనను అడగకుండా ఏమీ చెప్పకూడదు. అతడు అన్యాయంగా, 
పరీక్షిద్దాం అన్నట్లు, అడుగుతున్నా కూడ ఏమీ చెప్పకూడదు. మేధావి తెలిసి కూడ ఏమీ 
తెలియనివాడు వలె మౌనంగా కూర్చోవాలి. 

నాపృష్టః కస్యచిద్‌ బ్రూయాన్నాప్యన్యాయేన పృచ్చతః, 

జ్ఞానవానపి మేధావీ జడవత్‌ సముపావిశేత్‌. (శాంతిపర్వం 287. 35) 

గురుశిష్యసంబంధం ఏ దేశంలో చక్కగా, శాస్రాధ్యయనసంపన్నంగా నడుస్తూన్నదో 
ఆ దేశాన్ని ఎవరు విడిచిపెడతారు? 

శిష్యోపాధ్యాయికా వృత్తిర్యత్ర స్యాత్సుసమాహితా, 

యథావచ్చాస్తసంపన్నా కస్తం దేశం పరిత్యజేత్‌. (శాంతిపర్వం 287. 42) 


880 మహాభారతసారసంగ్రహము 


అరిష్టనేమి సగరునికి వైరాగ్యాన్ని గూర్చి చేసిన ఉపదేశం 
అరిష్టనేమిని సగరచక్రవర్తి అత్యుత్తత మైన శ్రేయస్సు ఏది అని ప్రశ్నించాడు. 
అప్పుడు అతడు ఇలా బోధించాడు. 


“స్నేహపాశాలలో చిక్కుకొన్నవాడు ఎన్నటికీ శాశ్వతమైన మోక్షసుఖం 
పొందజాలడు.” 


పుత్రులను ఎంత కాలం పెంచాలో అంత కాలం పెంచి వాళ్లు పెద్దవాళ్లైన తరువాత 


కుటుంబభారం పూర్తిగా వాళ్లకు అప్పగించివెయ్యి. 


నేను లేకపోతే వీ ్లందరూ ఏమైపోతారో అనుకొంటూ స్వజనం విషయంలో 
చింతతో ఉండకూడదు. ప్రతీ (ప్రాణీ స్వయంగానే పుడుతున్నాడు. స్వయంగానే 
పెరుగుతున్నాడు, స్వయంగానే సుఖదుఃఖాలు అనుభవిస్తున్నాడు, స్వయంగానే మరణిస్తాడు. 

స్వజనే నచతే చిన్నా కర్తవ్యా మోక్షబుద్ధినా, 

ఇమే మయా వినా భూతా భవిష్యన్తి కథం న్వితి. 

స్వయముత్పద్యతే జన్లుః స్వయమేవ వివర్ధతే. 

సుఖదుఃఖే తథా మృత్యుం స్వయమేవాధిగచ్చతి. 

(శాంతిపర్వం ౨28.15. 16) 


తన పిల్లలే ఏ విధంగా వినయాది విహీనులై ప్రవర్తిస్తున్నారో, చుట్టు ప్రక్కల 
నున్న వాళ్లందరూ ఎలా ధర్మవిరుద్ధమైన మార్గంలో ప్రవర్తిస్తున్నారో చూస్తే ఎవనికైనా 
మోక్షం మీద అభిలాష కలుగుతుంది. 

ఈ విధంగా మానవుడు వైరాగ్యం అలవరచుకొని మోక్షమార్గంలో ప్రవేశించ 


వచ్చును.” అది బోధించాడు అరిష్టనేమి. 


శుకుని ఉపాఖ్యానం 
వ్యాసుడు పుత్రుని కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై “నీకు 
పుత్రుడు కలుగుతాడు. అత డీ పంచభూతాల వలె పరిశుద్దుడుగా ఉంటూ తన తేజస్సుచేత 
మూడు లోకాలను కప్పివేస్తాడు” అని వరం ఇచ్చాడు. 
వ్యాసుడు అగ్నికొరకై అరణిని మథిస్తూండగా దాని నుండి మహాతేజః శాలి యైన 
శుకుడు ఆవిర్భవించాడు. ఆతడు బృహస్పతివద్ద సకలవిద్యలు అభ్యసించి గొప్ప తపస్సు 
చేశాడు. 


శాంతిపర్వము 881 


బాల్యం నుండీ కూడా మోక్షమార్గంలోనే అత్యాసక్తు డైన పుత్రు డైన శుకునికి 
వ్యాసుడు వైరాగ్యం బోధించి “నీవు మిథిల వెళ్లి మహాజ్ఞాని యైన జనకుని వద్ద మోక్షవిద్యను 
అభ్యసించాలి. 

విద్యాభాస్యం కొరకై వెడుతూన్న నీవు నీ తపః ప్రభావాన్ని చూపుతూ ఆకాశమార్గాన 
వెళ్లకూడదు. పాదచారివై మిథిల వెళ్లాలి. 

ఉక్తశ్చ మానుషేణ త్వం పథా గచ్చేత్యవిస్మయః, 

న ప్రభావేణ గన్తవ్యమన్తరిక్షచరేణ వై. (శాంతిపర్వం 325.8) 

ఆయన విషయంలో ఏ మాత్రము అహకారం చూపకుండా వినయంతో మెలగాలి” 
అని చెప్పి మిథిలకు పంపాడు. 


శుకుడు అడవులూ, నగరాలు దాటుకొంటూ మిథిల చేరాడు. రాజప్రసాదంలోనికి 
వెళ్లబోతుండగా ద్వారపాలకుడు ఉగ్రమైన వాక్కులతో ఆతనిని అద్దుకొన్నాడు. శుకుడు 
అలాగే చాల కాలం ద్వారం దగ్గర నిలబడ్డాడు. అతడు ఎండకు సంతాపం చెందలేదు. 
అతని దేహం ఏ మాత్రమూ కాంతి కోల్పోలేదు. అతడు ఆకలితో కాని దప్పికతోకాని 
బాధపడలేదు. 


అది చూచి ఒక ద్వారపాలకుడు ఆ విధంగా ఆతనిని లోపలికి వెళ్లకుండా 
నివారించినందుకు విచారిస్తూ, ఆతనికి నమస్కరించి ప్రాసాదంలోనికి తీసికొనివెళ్లాడు. 


రాజు శుకుణ్ణి అనేక విధాల సత్మరించి ఆత్మజ్ఞానం బోధించాడు. 


శుకుడు జనకుని వద్ద ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయా లన్నీ తెలిసికొని 
తండ్రి దగ్గరికి వచ్చాడు. అప్పుడు వ్యాసుడు వివిక్త మైన పర్వతతటంమీద సుమంతువు, 
వైశంపాయనుడు, జైమిని, పైలుడు అను మునులకు వేదాధ్యాపనం చేయిస్తున్నాడు. 

ప్రజ్వలిస్తూన్న అగ్ని వలె, సూర్యుడి వలె ప్రకాశిస్తూన్న శుకుడు తండ్రికి 
పాదాభివాదనం చేసి తాను జనకునితో చేసిన, ఆత్మ జ్ఞానాన్ని గూర్చిన సంవాదాన్ని 
గూర్చి చెప్పాడు. వ్యాసుడు ఆ నలుగురు శిష్యులతో, పుత్రు డైన శుకునకు వేదాధ్యాపనం 
చేస్తూ కొంత కాలం ఆ హిమవత్సర్వతంమీద నివసించాడు. 

ఒకనాడు ఆ నలుగురు శిష్యులూ వచ్చి వ్యాసునితో “మునిసత్తమా! మీ 


అనుగ్రహంచేత మే మందరమూ సాంగము లైన వేదాలలో ప్రవీణులం అయ్యాం. ఈ 
వేదాలు మా ఐదుగురిలో సుప్రతిష్టితములై ఉండే టట్లు అనుగ్రహించాలి” అని ప్రార్థించారు. 


882 మహాభారతసారసంగ్రహము 


ఆ మాటలు విని వ్యాసుడు- ఈ వేదాలను మీరు యోగ్యత గల శిష్యులకు 
మాత్రమే బోధిస్తూ లోకంలో వీటిని వ్యాపింపచెయ్యండి. వాని చరిత్ర ఎలాంటిదో 
పరీక్షించకుండా ఈ విద్యను ఎవరికీ ఇవ్వకూడదు. ఈ విద్య మీ మతిని అనుసరించి, 
మీరు పఠించే పద్ధతిని అనుసరించి ఫలిస్తుంది. ఈ విద్య సహాయంతో ప్రతీవాడు కష్టాలను 
దాటుగాక, మంగళాలను పొందుగాక. 

యథామతి యథాపాఠం తథా విద్యా ఫలిష్యతి, 

సర్వస్తరతు దుర్గాణి సర్వో భద్రాణి పశ్యతు. (శాంతిపర్వం 327.48) 

ఒక బ్రాహ్మణుణ్జి శ్రోతలలో ముందుగా కూర్చుండబెట్టుకొని ఈ వేదాలను నాలుగు 
వర్ణాలవాళ్లకీ వినిపించాలి. ఈ వేదాధ్యయనం చాల ఉత్తమమైన కార్యమని పెద్దలంటారు.” 

శ్రావయేచ్చతురో వర్షాన్‌ కృత్వా బ్రాహ్మణమ(గ్రతః, 

వేదస్యాధ్యయనం హీదం తచ్చ కార్యం మహత్‌ స్మ లతమ్‌. 

(శాంతిపర్వం 327.49) 

ఆ శిష్యులు నలుగురూ పర్వతం దిగి భూమి మీదికి వెల్లి వేదాల ప్రచారం 
ప్రారంభించారు. వ్యాసుడు, పుత్రునితో కలిసి నివసిస్తూ ధ్యానతత్పరుడై కాలం 
గడుపుతూన్నాడు. 

ఒకనాడు నారదుడు వచ్చి- - “ఏమిది! ఇక్కడ ఇప్పుడు బ్రహ్మ (వేద) ఘోష 
వినబడడంలేదు! బ్రహ్మఘోష లేకపోవడంతో ఈ పర్వతం శోభ అంతా పోయింది” 
అన్నాడు. 

“నా శిష్యులు వేదాధ్యయనం పూర్తి చేసికొని వెళ్లిపోయారు. అందుచేత వేదఘోష 
ఆగిపోయింది” అన్నాడు వ్యాసుడు. 

“నువ్వూ, నీ కుమారుడూ కలిసి వేదఘోష ప్రవర్తింప చెయ్యండి. వేదఘోష ఉన్న 
చోట రాక్షసభయం ఉండదు కదా?” అన్నాడు నారదుడు. 

అధీయతాం భవాన్‌ వేదాన్‌ సార్ధం పుత్రేణ ధీమతా, 

విధున్వన్‌ బ్రహ్మఘోషేణ రక్షోభయకృతం తమః. (శాంతిపర్వం 328.21) 

నారదుడు చెప్పి నట్లు వ్యాసుడూ శుకుడూ వేదాధ్యయనం ప్రారంభించారు. 

ఒకనాడు వాళ్లు వేదాధ్యయనం చేస్తూన్న సమయంలో తీవ్ర మైన గాలి వీచింది. 
అప్పుడు వ్యాసుడు - “ఇప్పుడు తీవ్రమైన గాలి వీచుతూన్నది కదా? అందుచేత 
అనధ్యాయం, వేదం చదవకూడదు” అని కుమారునితో అన్నాడు. 


శాంతిపర్వము 883 


“ఈ గాలి ఎలా వస్తుంది?” అని శుకుడు ప్రశ్నించగా వ్యాసుడు ఆతనికి ప్రవహము, 
ఆవహము, ఉద్వహము, సంవహము, వివహము, పరివహము, పరావహము అను 
ఏడు వాయువులను గూర్చి, వాటి పనులను గూర్చి చెప్పి - “సరే నువ్వు చదువుకొంటూ 
ఉండు” అని అంటూ అతడు ఆకాశగంగ దగ్గరికి వెళ్లాడు. 


ఇంతలో నారదుడు వచ్చి శుకునికి అధ్యాత్మవిద్యకు సంబంధించిన అనేక విషయాలు 
బోధించాడు. 


నారదుడు వెళ్లిన తరువాత శుకుడు - “శాశ్వత మైన పదాన్ని పొందడానికి 
మార్గం ఏదా?” అని ఆలోచించి - “పుత్రదారాదులవల్ల చాల క్లేశమే కాని సుఖం 
ఉండదు. విద్యలు అభ్యసించడం కూడా చాలా శ్రమతో కూడిన పని. 

పుత్రదారైర్మహాన్‌ క్లేశ విద్యామ్నాయే మహాన్‌ శ్రమః, 

(శాంతిపర్వం 331.47) 

ఆ ఉన్నత మైన స్థితిని పొందడానికి యోగం ఒక్కటే సరి యైన సాధనం; జ్ఞానికి 
కర్మలతో సంబంధం కుదరదుకదా?” అని అనుకొని “వాయువునై సూర్యునిలో ప్రవేశిస్తాను” 
అని నిశ్చయం చేసికొన్నాడు. తండ్రికి నమస్మరించి ఆకాశ మార్గంలో పయనించి 
వెళ్లిపోయాడు. 


శాంతిపర్వం సమాప్తం. 


శ్రీః 
ఓం స్వస్తి శ్రీగణేశాయ నమః 
అనుశాసనపర్వము 

యుధిష్టిరుని మానసికశాంతిని కోరుతూ భీష్ముడు అనేక ఉపాఖ్యానాలు, 
మహాపురుషుల మధ్య జరిగిన సంవాదాలూ చెప్పాడు. అయినా కూడ ఎందరో 
మహారాజులను తను బంధువులను యుద్ధంలో సంహరించి మహాపాపం చేశా నను 
ఆలోచన యుధిష్టిరుని మనస్సునుండి తొలగలేదు. 

అతడు భీష్మునితో - “పితామహా! ఇన్ని విధాల శమాన్ని నీవు బోధిస్తున్నావు. 
కాని స్వయంగా మహాపాపకర్మ చేసిన నా మనస్సులో శాంతి కలగడంలేదు. 

శరతల్పంమీద శయనించి రక్తం (స్రవిస్తూన్న శరీరంతో బాధపడుతూన్న నిన్ను 
చూస్తూంటే నా మనస్సుకు శాంతి ఎలా లభిస్తుంది? ఇలాంటి స్థితిలో ఉన్న నిన్ను 
దుర్యోధనుడు చూడవలసి రాలేదు. అందుచేత అతడు చాల అదృష్టవంతు డని 
అనుకొంటున్నాను. 

ఇదం తు ధార్తరాష్ట్రస్య శ్రేయో మన్యే జనాధిప, 

ఇమామవస్థాం సంప్రాప్తం యదసౌ త్వాం న పశ్యతి. (అనుశాసన పర్వం. 1.8) 

మేం కూడ యుద్దంలో మరణించి ఉంటేనే బాగుండేది అనుకొంటున్నాను” అన్నాడు. 

® 

భీష్ముడు ఆతనిని ఓదారుస్తూ ఇలా అంటాడు - “మహాభాగా! కర్మల స్వరూపం 
చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఇది ఇంద్రియాలకు తెలియనిది. అలాంటి కర్మలకు 
అధీనుడ వైన నీవే దీని కంతకీ కారణ మని ఎందు కనుకొంటున్నావు?” 

ఈ సందర్భంలో భీష్ముడు గౌతమీ - వ్యాధ - సర్ప - మృత్యు - కాలాల మధ్య 
జరిగిన సంవాదాన్ని ఉదాహరించాడు. 

“గౌతమి అను ఒక వృద్ధురా లైన తాపసి పుత్రుణ్ణి పాము కరవగా అతడు 
మరణించాడు. అర్జునకు డను బోయవాడు ఆ పామును పట్టి పాశాలతో బంధించి 
గౌతమి దగ్గరికి తీసికొనివచ్చి - “పూజ్యురాలా! నీ పుత్రుణ్ణి కరచి చంపినది ఈ సర్పమె. 
దీనిని అగ్నిలో పడవేసి కాల్చివేయ మంటావా? లేక ముక్క ముక్కలుగా ఖండించమంటావా” 
అని అడిగాడు. 


అనుశాసనపర్వము 885 


అప్పుడు గౌమతి - “అర్జునకా! దీనిని చంపకూడదు. విడిచిపెట్టు. జరగవలసినది 
జరుగుతూండగా ఆ విషయం తెలుసుకొనకుండా తానే గొప్పవా డని ఎవ డనుకొంటాడు? 


దీనిని చంపడంచేత నా పుత్రుడు మళ్లీ జీవించడు. ఇది జీవించి ఉండడంవల్ల 
నీకు వచ్చే నష్టం ఏమిటి?” అంది. 

“దీనిని ఇలా విడిచి పెట్టకూడదు. దీనిని విడిస్తే ఇంకా ఎందరినో ఇది చంపవచ్చు. 
ఒకదానిని రక్షించడంకంటె చాలమందిని రక్షించడం మంచిది. అందుచేత దీనిని 
చంపివేస్తాను” అన్నాడు వ్యాధుడు. 

గౌతమి ఆ సర్పాన్ని చంపడానికి ఏ మాత్రమూ అంగీకరించలేదు. 


అప్పుడు పాశాలతో బంధింపబడి కొన ఊపిరితో ఉన్న ఆ సర్పం మనుప్యవాక్కుతో 
- “అర్షునకా! నా కీ విషయంలో స్వాతంత్ర్యం ఏమీ లేదు. నన్ను మృత్యువు (ప్రేరేపించడం 
చేత నే నిలా చేశాను. ఆతని మాటను పట్టి నేనిలా చేశాను. కోపంచేత కాని నా ఇష్టం 
ప్రకారం కాని చేయలేదు. దీనిలో నా పాపం (అపరాధం) ఏ ముంది?” అని అడిగింది. 


“నువ్వు ఇతరుల ప్రేరణచేతనే చేసినా చేసినది నువ్వే కదా? అందుచేత నీవు 
కూడా అపరాధ్ధివే. మట్టితో కుండ తయారు చేయడానికి చక్రమూ, చక్రం తిప్పే దండమూ 
ఎలా కారణం అంటారో అలాగే నువ్వు కూడ కారణమే. నువ్వు కారణం అని నువ్వే 
ఒప్పుకొంటున్నావు కూడా. అందుచేత నిన్ను దండించవలసిందే” అన్నాడు అర్జునకుడు. 


“కుండ తయారవడానికి దండమూ, చక్రమూ మొదలైన వన్నీ ఎలా కారణాలో 
అలాగే నేను కూడా కారణం అయితే అవవచ్చును కాని, నే నొక్కడనే కారణం కాదు 
కదా? దీనిలో ఏదైనా కిల్చిషం ఉంటే అది సమవాయానికి (చాలా మంది సముదాయానికి) 
చెందింది కదా?” అంది సర్పం. 


“ఇతరులు ఎవరైనా ప్రేరేపించినా ఆ పని చేసినవాడవు నీవే కదా? అందుచేత 
బాలుణ్ణి చంపిన నిన్ను తప్పక దండించాలి” అన్నాడు అర్జునకుడు. 

ఆ మాట విని సర్పం - “వ్యాధా! దక్షిణమీద ఆశతో బుత్విక్కులు హోమం 
చేసినా దాని ఫలం వారికి చెందదు. వాళ్లచేత ఆ పని చేయించిన యజమానునికే 
చెందుతుంది. అదే విధంగా ఈ పాపం నాకు చెందదు” అది. 


వీళ్లు ఇలా వాదించుకొం టూండగా మృత్యువు వచ్చి సర్పంతో - “సర్పమా! 
నన్ను కాలం ప్రేరేపించడంచేత నేను నిన్ను ప్రేరేపించాను. అందుచేత ఈ పాపం నీకూ 


886 మహాభారతసారసంగ్రహము 


చెందదు, నాకూ చెందదు. వాయువు మేఘాలను ఇటూ అటూ లాగినట్లు కాలం జగత్తులోని 
సకలవస్తువులను దాని కిష్టం వచ్చి నట్లు తిపుతూంటుంది. పంచమహాభూతాలు, 
సూర్యచంద్రులు, విష్ణువు, ఇంద్రుడు, నదులు, సముద్రాలు - అన్నింటినీ కూడా కాలమే 
నడిపిస్తూంటుంది. అలాంటప్పుడు నేను దోషి నని ఎలా అంటావు? నేను దోషినైతే 
నువ్వు కూడా దోషివే అవాలి” అన్నాడు. 

“మృత్యూ! నువ్వు దోషి వని నేనూ అనడంలేదు. నీచేత (్రైరేపింపబడి నే నిలా 
చేశాను” అని మాత్రమే నే నంటున్నాను. 


“కాలంలో కూడా దోషం ఉందా లేదా అను విషయం కూడా ఇప్పుడు మనకు 
చర్చనీయ మైన అంశం కాదు. ఈ దోషం నాకూ చెందక మృత్యువునకూ చెందక 
కాలానికి చెందితే చెందవచ్చు. చెందకపోవచ్చు కూడ. ఇక్కడ మనం గ్రహంచవలసినది 
- మే మందరమూ పరాధీనులం, అస్వతంత్రులం అనే విషయమే” అంది సర్పం. 

మృత్యువుతో ఇలా చెప్పి సర్పం లుబ్ధకునితో - “అర్జునకా! మృత్యువు ఏమందో 
విన్నావు కదా? అందుచేత నిరపరాధి నైన నన్ను పీడించకు” అంది. 

అప్పుడు లుబ్బకుడు - “నేను మీ ఇద్దరి మాటలూ కూడా విన్నాను. మృత్యువు 
చెప్పినట్లు నీతో పాటు మృత్యువు కూడా అపరాధియే. మీ రిద్దరూ అపరాధులే. చేసిన 
పని చేయలే దనడం ఎలా కుదురుతుంది? నిన్ను వధించవలసిందే” అన్నాడు. 

వాళ్లు ఈ విధంగా వాదించుకొంటూండగా అక్కడికి కాలం వచ్చి ఆ ముగ్గురితో 
ఇలా అంది “లుబ్ధికా! ఈ బాలుని మరణానికి నేను కాని, ఈ మృత్యువు గాని, ఈ సర్పం 
కాని ప్రేరకులం కాదు. ఈ బాలుడు చేసిన కర్మయే (ప్రేరకము. అదే వీని మరణానికి 
కారణం. మనం అందరమూ కర్శకు లొంగినవాళ్లమే. అది ఎలా నడిపిస్తే అలా నడుస్తుంది 
జగత్తంతా.” 

ఆ మాటలు విన్న గౌతమి - “అర్జునకా! కాలం కాని, మృత్యువు కాని, సర్పం 
కాని నా పుత్రుని మరణానికి కారణం కాదు. వాని కర్మయే అందుకు కారణం. నేను 
కూడా నా పుత్రుడు మరణించవలసిన కర్మ చేసి ఉంటాను. అందుచేత సర్పాన్ని విడిచిపెట్టు” 


అంది. 

అర్జునకుడు ఆ సర్పాన్ని విడిచిపెట్టాడు. 

మృత్యువూ, కాలమూ, సర్పమూ కూడ ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. గౌతమి, 
అర్జునకుడూ కూడా శోకం విడచి సుఖంగా ఉన్నారు. 


అనుశాసనపర్వము 887 


“అందుచేత, యుధిష్టిరా! లోకంలో ప్రతీ ఒక్కరూ తమ తమ కర్మలచేత ఏర్పడిన 
లోకాలకు వెడుతూంటారు. నువ్వు శోకం విడనాడి ప్రశాంతచిత్తుడవై ఉండు. 


సర్వజనక్షయం అనేది నువ్వూ చేయలేదు. దుర్యోధనుడు చేయలేదు. ఇది చేసినది 
కాలమే. 

నైవ త్వయా కృతం కర్మ నాపి దుర్యోధనేన వై, 

కాలేనైతత్‌ కృతం విద్ధి నిహతా యేన పార్థివాః. _(అనుశాసనపర్వం. 1. 82) 


భీష్ముడు చెప్పిన ఈ సంవాదం వినగానే యుధిష్టిరుని మనస్సు తేలికపడింది. 


యుధిస్టిరుడు భీష్ముణ్ణి ధర్మానికి, రాజ్యపాలనాదులకు సంబంధించిన ప్రశ్న లడడగా 
అతడు మళ్లీ అనేకమైన ఉపాఖ్యానాలూ, సంవాదాలూ చెపుతూ ఆ విషయా లన్నీ 
బోధించారు. 


ఇంద్ర-శుక సంవాదం 
లోకంలో కొందరు సత్పురుషులు ఏ విధంగా స్వామిభక్తులై కృతజ్ఞతాభావంతో 
ఉంటారో విశదీకరించడానికై భీష్ముడు యుధిష్టిరునికి ఇంద్ర-శుకసంవాదం చెప్పాడు. 
ఒక లుబ్ద్బకుడు విషం పూసిన బాణాలు ప్రయోగిస్తూ అరణ్యంలో మృగాలను 
వేటాడుతున్నాడు. విషదిగ్గ మైన ఒక బాణం పొరబాటున పుష్పఫలాదులతో చాలా 
అందంగా ఉన్న ఒక చెట్టుకు గ్రుచ్చుకొంది. విషవేగానికి ఆ చెట్టు ఆకులూ, పండ్లూ 
మొదలైవి పూర్తిగా రాలిపోయి ఎండి పోయింది. 


ఒక చిలక ఆ చెట్టుమీదనే పుట్టి, దీనిమీదనే పెరిగి దానినే ఆధారంగా చేసికొని 
జీవిస్తూండేది. ఆ చెట్టు పూర్తిగా ఎండిపోయినా కూడ ఆ చిలుక దాని తొల్జిలోనే నివసిస్తూ, 
ఆహారాదులు లేక అది కూడ కృశించిపోతూన్నది. 


అది చూచి దేవేంద్రుడు బ్రాహ్మణవేషంతో ఆ చిలుక దగ్గరికి వచ్చి - “నువ్వు ఈ 
చెట్టును విడిచిపెట్టకుండా దీనినే అంటిపెట్టుకొని ఉన్నా వెందుకు?” అని అడిగాడు. 


అప్పు డా చిలుక తల వంచి ఆతనికి నమస్మరించి - “దేవరాజా! తపస్సుచేత నీ 
వెవ్వరివో తెలుసుకొన్నాను. నీకు స్వాగతం” అంది. అది విని ఇంద్రుడు చాలా సంతోషించి, 
మనస్సులోనే దానిని ప్రశంసించి - “ప్రక్కనే ఇన్ని మంచి చెట్లుండగా ఈ ఎండిపోయిన 
చెట్టునే ఆశ్రయించుకొని ఉన్నా వేమి?” అన్నాడు. 


888 మహాభారతసారసంగ్రహము 


అప్పు డా చిలుక నిట్టూర్చి - “శచీపతీ? దైవాన్ని ఎవరూ అతిక్రమించజాలరు. 
నేను ఈ చెట్టుమీదనే పుట్టాను. మంచి గుణాలు అలవరచుకొన్నాను. శత్రుబాధ కూడా 
ఏమీ లేకుండా హాయిగా ఉంటున్నాను. ఈ వృక్షం చాలా బాగున్న కాలంలో దీనిని 
ఆశ్రయించి బ్రదికిన నె నీనాడు దీనిని ఎలా విడవగలను? అనుక్రోశం (ప్రేమతో కూడిన 
జాలి) అనేది సత్పురుషుల అత్యుత్తమ మైన ధర్మం. అనుక్రోశం ఉన్నవాడు సత్పురుషులకు 
ప్రీతిపాత్రు డవుతాడు. 

అనుక్రోశో హి సాధూనాం మహాద్ధర్మస్య లక్షణమ్‌, 

అనుక్రోశశ్చ సాధూనాం పరాం ప్రీతిం ప్రయచ్చతి. (అనుశాసనపర్వం. 5. 24) 

అంది. దీని సద్చుద్ధికి సంతోషించి ఇంద్రుడు - “నీ కేమి వరం కావాలి” అని 
అడగగా ఆ చిలుక - “ఈ వృక్షాన్ని మళ్లీ జీవించే టట్లు చెయ్యి” అని కోరింది. ఇంద్రుడు 
ఆ వృక్షం మీద అమృతం చల్లగా అది యథాపూర్వంగా పత్రపుష్పఫలాదులతో నిండి 
మనోహర మైన వృక్షంగా మారింది. 


దైవంకంటె కూడ పురుషకారం శ్రేష్టం అని చెప్పట 

దైవ-పురుషకారాలలో ఏది శ్రేష్టము అని యుధిష్టిరుడు ప్రశ్నించగా భీష్మ డిలా 
చెప్పాడు. ఫలం లేకుండా బీజం ఉండదు. బీజం లేకుండా ఫలం ఉండదు. బీజం 
నుండే బీజం పుడుతుంది. ఫలం కూడా బీజం నుండే పుడుతుంది. 

వ్యవసాయదారుడు క్షేత్రంలో ఎలాంటి బీజాన్ని నాటుతాడో అలాంటి ఫలమే 
పొందుతాడు. సుకృత-దుషృతాలవల్ల కూడా వాటికి అనుగుణమైన ఫలమే లభిస్తుంది. 

క్షేత్రం (పొలం) కాని చోట బీజం ఉంచినా ఏ విధంగా అది నిష్టుల మౌతుందో 
అట్లే పురుషకారం లేకుండా దైవం ఫలాన్ని ఇవ్వజాలదు. 

యథా బీజం వినా క్షేత్రముప్తం భవతి నిష్ఫలమ్‌, 

తథా పురుషకారేణ వినా దైవం న సిధ్యతి. (అనుశాసనపర్వం. 6. 7) 

పురుషకారం క్షేత్ర మైతే దైవం బీజం. క్షేత్ర-బీజాలు కలుస్తేనే సస్యం పెరుగుతుంది. 

“క్షేత్రం పురుషకారస్తు దైవం బీజముదాహృతమ్‌, 

క్షేతబీజసమాయోగాత్‌ తతః సస్యం సమృద్ధ్యతే. (అనుశాసనపర్వం. 6. 8) 

కర్మవల్ల కలిగిన ఫలాన్ని కర్తయే అనుభవిస్తాడు. ఇది ప్రత్యక్షంగా అందరూ 
చూస్తూన్నదే. 


అనుశాసనపర్వము 889 


మంచి పని చేస్తే సౌఖ్యం కలుగుతుంది. చెడ్డ పని చేస్తే దుఃఖం కలుగుతుంది. 
అంతటా చేసినదానికే ఫలం లభిస్తుంది కాని చేయనిదానికి ఫలం ఏదీ లభించదు. 

శుభేన కర్మణా సౌఖ్యం దుఃఖం పాపేన కర్మణా, 

కృతం ఫలతి సర్వత్ర నాకృతం భుజ్యతే క్వచిత్‌. (అనుశాసనపర్వం 6. 10) 

పురుషప్రయత్నం చేస్తే డైవం దాన్ని అనుసరించి సహకరిస్తుంది. ఏ పనీ 
చేయనివానికి దైవం ఏమీ ఇవ్వజాలదు. 

కృతః పురుషకారస్తు దైవమేవానువర్తతే, 

వ దైవమకృతే కించిత్‌ కస్య చిద్దాతుమర్హతి. (అనుశాసనపర్వం 6.22) 

ఎంతో మంది మహారాజులు, చక్రవర్తులూ తాము చేసిన కర్మలను, పురుష 
ప్రయత్నాన్ని పట్టియే, సుఖ - దుఃఖాలను పొంది నట్లు వింటున్నాం. అందుచేత పురుష 
ప్రయత్నం లేని దైవం ఫలించదు. 

తైలం క్షీణిస్తే దీపం క్షీణించినట్టు, కర్మ క్షైణిస్తే (పురుషప్రయత్నం సన్నగిలితే) 
దైవం కూడా దుర్చలం అవుతుంది.” 

యథా తైలక్షయాద్దీపః, ప్రహ్రాసముపగచ్చతి, 

తథా కర్మక్షయాద్దెవం ప్రహ్రైాసముపగచ్చతి. (అనుశాసనపర్వం. 6. 44) 


మహేశ్వరుని మాహాత్మ్యము 

“మహేశ్వరుని మాహాత్యాన్ని గూర్చి నీ నుండి వినా లని ఉంది. అది 
చెప్పవలసిందిగా కోరుతున్నాను” అని యుధిష్టిరుడు ప్రార్థించగా భీష్ముడు - మహేశ్వరుని 
మాహాత్యాన్ని చెప్పే సామర్థ్యం నాకు లేదు. కృష్ణుడు అనేకపర్యాయాలు తపస్సుచేసి 
మహేశ్వరుణ్ణి సంతోషపెట్టి అనేకవరాలు పొంది ఉన్నాడు. 

భగవంతు డైన మహేశ్వరుని గుణాలను, పరిపూర్ణ మైన విభూతినీ చెప్పగల 
వాడు కృష్ణు డొక్కడే.” 

స్‌ శకో మహాబాహుర్వక్తుం భగవతో గుణాన్‌, 

విభూతిం చైవ కార్‌ల్స్యేన సత్యాం మాహేశ్వరీం నృప. (అనుశాసనపర్వం. 14 16) 

అని అంటూ మహేశ్వర విభూతినీ, శివసహ్మసనామాల వైశిష్ట్యాన్నీ గూర్చి 
చెప్పవలసిందిగా ప్రక్కనే ఉన్న కృష్ణుణ్ణి కోరాడు. 


890 మహాభారతసారసంగ్రహము 


అప్పుడు కృష్ణుడు పన్నెండు సంవత్సరాల తీవ్రమైన తపస్సుచే పరమేశ్వరుణ్ణి 
ఆరాధించి రుక్మిణి యందు మహావీరు లైన చారుదేష్టుడు, సుచారువు, చారువేశుడు, 
యశోధరుడు, చారుశ్రవుడు, చారుయశుడు, ప్రద్యుమ్నుడు, శంభువు అను పుత్రులను 
పొంది నట్లూ, జాంబవతి కూడా పుత్రులను కోరగా మళ్లీ ఆ విధంగా తపస్సు చేసి 
శివుని అనుగ్రహం పొందినట్లూ అతివిస్తృతంగా వర్ణించి చెప్పాడు. 


(అనుశాసన పర్వంలోని 14-18 అధ్యాయాలలో దాదాపు 600 శ్లోకాలలో కృష్ణుని 
తపోవృత్తాంతమూ ఉపమన్యువు కృష్ణునకు చెప్పిన తండికృత శివసహస్రనామస్తోత్రమూ 
ఉన్నాయి. ఈ విధంగా భారతంలోని శాంతిపర్వంలోను (284 అధ్యాయం) ఈ పర్వంలోను 
రెండు శివసహగస్రనామస్తోత్రా లున్నాయి.) 


ప్రసంగవశంచేత భీష్ముడు అనేక ధర్మాలను యుధిష్టిరునికి బోధించాడు. అవన్నీ 
వింటూ యుధిష్టిరుడు - “పితామహా! సాక్షాన్నారాయణుడు నీయందు ఎంతో 
స్నేహభావంతో నిన్ను సేవిస్తున్నాడు. అట్టి నారాయణుని మాహాత్యాన్ని నీవు నాకూ 
ఇక్కడనే ఉన్న రాజులకు చెప్పి మమ్ములను అనుగ్రహించు అని కోరాడు. 

ఆ మాటలు విని భీష్ముడు యుధిష్టిరా! నేను పూర్వం పెద్దలు చెప్పగా విన్న ఈ 
వాసుదేవుని మహాత్యాాన్నీ శివపార్వతుల మాహాత్నాాన్నీ గూర్చి చెపుతాను విను” అని 
అంటూ చెప్పడం ప్రారంభించాడు.” 

కృష్ణుడు పుత్రులను కోరుతూ పన్నెండు సంవత్సరాల వ్రతం పాటిస్తూ, హిమవత్‌ 
పర్వతంమీద నివసిస్తూండగా ఆతనిని చూడడానికై పర్వత - నారదాదులు, కృష్ణ 
దై వ్రపాయనుడు, ధౌమ్యుడు, దేవలుడు, కాశ్యపుడు, హస్తికాశ్యపుడు మొద లైన మహర్షులు 
ఆ పర్వతం మీదికి వెళ్లారు. 


ఆ బుషు లందరూ కృష్ణునితో అనేక విషయాలను గూర్చి మాటలాడుకొంటూండగా 
వ్రతాచరణం అనే ఇంధనం (కట్టె) చేత రగుల్ళొన్న నారాయణతేజస్సు కృష్ణుని ముఖం 
నుండి హటాత్తుగా ఆవిర్భవించింది. ఆ మహాగ్ని ఆ పర్వతశిఖరం మీద ఉన్న వృక్షాదులను, 
సకలప్రాణిజాతాన్ని దహించి తిరిగి వచ్చి, శిష్యుడు గురువు పాదాలను స్ప ఎ్రైశించి నట్లు, 
కృష్ణుని పాదాలు స్పృశించింది. 

ఆ పర్వతం దగ్గమై పోవడం చూచి కృష్ణుడు తన సౌమ్యము లైన చూపులు దాని 
మీద ప్రసరింపచేసి వెంటనే ఆ పర్వతం వెనుకటి వలెనే వృక్షమృగాదులతో నిండి 
మనోహరంగా కనబడే టట్లు చేశాడు. 


అనుశాసనపర్వము 891 


ఇదంతా చూడగానే ఆ బుషిపుంగవు లందరూ ఆశ్చర్య చకితు లయ్యారు. అప్పుడు 
కృష్ణుడు ఆ బుషులతో - “నేను తీవ్రమైన ప్రతానుష్టానంలో ఉండడంచేత నాలోని 
తేజస్సు (వైష్ణవతేజస్సు) క్షుబ్దమై పైకి వచ్చినది. నేను తపస్సుచేత ఆరాధించగా మహేశ్వరుడు 
ఖీ తేజస్సులోని అర్ధభాగం పుత్రుడుగా జనిస్తుంది” అని అన్నాడు. ఆ విధంగా తేజస్సు 
బైటకు వచ్చి పర్వతాన్ని దహింపచేసి నా పాదాల దగ్గర వాలింది. అందుచేత, 


తపోధనులారా! దీనిని చూచి మీరేమీ భయపడకండి. 


మహామునులారా! మీ రందరూ తపఃసంపన్నులు. అన్ని లోకాలలో సంచరించి 
అనేక మైన అద్భుతవిషయాలు చూస్తూంటారు. ఆ విషయా లేమైనా ఉంటే చెప్పండి. 
ఎందుచేత ననగా - సజ్జనులు చెప్పిన విషయాలు విశ్వసింపదగినవై పర్వతంమీద వ్రాసిన 
వ్రాతవలె లోకంలో శాశ్వతంగా నిలిచిపోతాయి.” 
శ్రద్ధేయః కధితో హ్యర్థః సజ్ఞన శ్రవణం గతః, 
చిరం తిష్టతి మేదిన్యాం శైలే లేఖ్యమివార్చితమ్‌. 
(అనుశాసనపర్వం. 139.43) 


అన్నాడు. 

ఆ బుషులందరూ కృష్ణుణ్ణి స్తుతిస్తూ అక్కడనే నారదునితో - “దేవర్నీ! పూర్వం 
హిమవత్సర్వతంమీద మనం చూచిన ఆ అద్భుతవిషయాన్ని కృష్ణునకు చెప్పు” అన్నాడు. 

నారదుడు చెప్పడం ప్రారంభించాడు. “మహాదేవుడు ఒకనాడు సకల భూతగణాలూ, 
దేవతలూ సేవిస్తూండగా హిమవత్సర్వతంమీద ఆసీను డై ఉన్నాడు. ఉమాదేవి తన 
పరివారంతో వెనుక నుండి వచ్చి, ఆటకోసం, మహేశ్వరుని రెండు నేత్రాలూ రెండు 
చేతులతో మూసివేసింది. వెంటనే మహేశ్వరుని ఫాలలోచనం తెరచుకొని ఆ 
హిమావత్రాంతం అంతా ఆ నేత్రంనుండి బయలుదేరిన అగ్నిజ్వాలలచే పూర్తిగా దగ్దం 
అయిపోయింది. తన తండ్రికి హటాత్తుగా ఈ ఆపద వచ్చినందుకు ఉమాదేవి చాలా 
భయపడింది. అప్పుడు మహేశ్వరుడు ఆ పర్వతప్రాంతంమీద తన ప్రీతిపూర్ణ మైన 
దృష్టులు ప్రసరింపచేశాడు. అప్పుడా పర్వతం వెనుకటి వలెనే అయిపోయింది. 

“ఈ విధంగా అగ్నిజ్వాలలు విజృంభించడానికి కారణం ఏమిటి?” అని ఉమాదేవి 
వినయపూర్వకంగా ప్రశ్నించగా మహేశ్వరుడు - “నువ్వు తెలివి తక్కువతనంచేత నా 
నేత్రాలు రెండూ మూసివేశావు. దానితో జగత్తంతా అంధకారబంధురం అయిపోయింది. 
అందుచేత నేను తృతీయనేత్రం తెరవవలసివచ్చింది” అని చెప్పాడు. 


892 మహాభారతసారసంగ్రహము 


తరువాత ఉమామహేశ్వరుల మధ్య అనేక మైన ధార్మికవిషయాలను గూర్చిన 
సుదీర్హమైన సంవాదం జరిగింది” అని అంటూ దాని నంతనీ నారదుడు కృష్ణాదులకు 
తెలిపాడు. (అనుశాసన పర్వం. 114-118 అధ్యాయాలు). 

నారదుడు చెప్పిన ఆ వృత్తాంతం అంతా విన్న బుషులు కృష్ణునితో - “కృష్ణా! 
ఆనాడు మహేశ్వరుని సంనిధిలో ఎలాంటి అద్భుత మైన విషయం చూచామో అలాంటిదే 
ఈనాడు నీ సంనిధిలో చూచాం. నీకు తెలియని దంటూ ్రిలోకాలలోనూ, ఏదీ లేదు. 
అయినా మా చాపలంచేత, నీవు చెప్పమన్నావు గాన, ఈ విషయం, ఉమామహేశ్వర 
సంవాదం, నీకు చెప్పాం. మేం వెళ్లి వస్తాం. నీకు, నీతో సమానుడు లేదా నీకంటె 
విశిష్పుడు అయిన పుత్రుడు కలుగుతాడు” అని అంటూ కృష్ణునకు ప్రదక్షిణనమస్మారాలు 
చేసి వెళ్లిపోయారు. 

కృష్ణుడు తపశ్చర్యపూర్తి చేసికొని ద్వారకకు తిరిగి వెళ్లాడు. పది మాసాలు పూర్తి 
అయిన తరువాత రుక్మిణికి వంశోద్దారకు దైన, మహావీరు డైన పుత్రుడు జన్మించాడు. 

యుధిష్టిరా! ఆ కృష్ణుడు స్నేహభావంతో మిమ్మల్ని రక్షిస్తున్నాడు. మీరు స్నేహంతో 
ఆతనిని ఆశ్రయించి ఉన్నారు. మీరు నారాయణుణ్ణి ఆశ్రయించి ఉండడంవల్లనే మీకు 
జయము, కీర్తీ సమస్తమైన పృథివీ లభించాయి. 

తవ పార్థ జయః కృత్సు తవ కీర్తిస్తథాతులా, 

తవేయం పృథివీ దేవీ కృత్స్నా నారాయణాశ్రయాత్‌. 

(అనుశాసనపర్వం. 148.27) 


కాలమే ఈ జనుల నందరినీ యుద్ధరంగంలో సంహరించింది. మమ్మల్నందరినీ 
వధించినది కాలమే. కాలమే పరమేశ్వరుడు. 


కాలేనాయం జనః సర్వో నిహతో రణమూర్ధని, 
వయం చ కాలేన హతాః కాలో హి పరమేశ్వరః. 
(అనుశాసనపర్వం. 148.30) 


అందుచేత నువ్వు ఏ మాత్రమూ శోకించకుండా ధర్మబద్ధంగా రాజ్యం పాలించు. 
కృష్ణుని అనుగ్రహంచేత నీకు అన్ని విధా లైన శ్రేయస్సులూ లభిస్తాయి.” 


భీష్ముని మాటలు విన్న ధృతరాష్రుడు మొదలైన రాజులూ, నారదాదిమునులూ 
కూడ సంతోషభరితాంతరంగులై తమ మనస్సులో కృష్ణునకు నమస్మరించుకొన్నారు.” 


అనుశాసనపర్వము 893 


భీష్ముడు చెప్పిన ధర్మా లన్నీ శ్రద్ధతో విన్న యుధిష్టిరుడు - “పితామహా! ఈ 
లోకంలో చెప్పుకొనవలసిన ఒకే ఒక దైవతం ఏది? అందరికీ గమ్య మైన ఒకే ఒక 
స్థానం ఏది? ఎవనిని స్తుతించి, అర్చించి మానవులు శుభం పొందుతారు? అన్ని 
ధర్మాలలోకీ ఉత్కృష్టమైనదిగా నీవు భావించే ధర్మం ఏది? దేనిని జపించడంచేత మానవుడు 
మృత్యుసంసారాల బంధనంనుండి విముక్తు డవుతాడు” అని భీష్ముణ్ణి ప్రశ్నించాడు. 


కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణమ్‌, 

స్తువన్తః కం కమర్చన్తః ప్రాప్నుయుర్మానవాః శుభమ్‌, 

కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః, 

కిం జపన్‌ ముచ్యతే జన్తుర్ణన్మసంసారబన్థనాత్‌. 

(అనుశాసనపర్వం. 149.2, 3) 

భీష్ముడు ఈ ప్రశ్నలకు సమాధానంగా యుధిష్టిరునికీ, అక్కడున్న వాళ్లందరికీ 
సాక్షాన్నారాయణు డైన కృష్ణుని సమక్షంలో అతిపవిత్ర మైన విష్ణసహస్రనామస్తోత్రం 
ఉపదేశించాడు. (అనుశాసనపర్వం. 149 వ అధ్యాయం). 

యుధిష్టిరుడు అడుగగా భీష్ముడు ప్రతిదినము సాయం'్రాతణాలాలలో స్మరింపదగిన 
దేవర్నుల పేర్లు, రాజర్నుల పేర్లూ చెప్పి గాయత్రీ మంత్రజపప్రాశస్యాన్ని కూడా 
విశదీకరించాడు. (అనుశాసనపర్వం. 150 వ అధ్యాయం, 165 వ అధ్యాయంలో కూడా 
ఇదే విషయం ఉంది.) 


బ్రహ్మార్నుల బువాత్వం 
సదాచారవంతులు, తపఃశాలులు అయిన బ్రాహ్మణుల మహత్తాన్ని వర్ణిస్తూ భీష్ముడు 
యుధిష్టిరునకు కార్తవీర్యార్దునుని వృత్తాంతం చెప్పాడు. 
మాహిష్మతీపురంలో వేయి బాహువులు గల కార్తవీర్యార్డును డనే మహాబలశాలి 
యైన రాజు ఉండేవాడు. అతడు భూమండలంలోని అన్ని ద్వీపాలు కూడా పాలించాడు. 


అతడు ఏదో కారణవశంచేత తన ధనం అంతా దత్తాత్రేయునికి ఇచ్చివేశాడు. 
దత్తాత్రేయుడు సంతోషించి మూడు వరాలు కోరుకొమ్మన్నాడు. “(1) నేను యుద్ధరంగంలో 
ఉన్నప్పుడు నాకు వెయ్యి బాహువు లుండాలి అనీ (2) వాటితో సమస్తభూమండలాన్ని 
జయించాలి అనీ, (3) అలా జయించిన భూమిని ధర్మానుసారం పాలించాలి” అనీ 
కార్తవీర్యార్డునుడు మూడు వరాలు కోరి - “నేను ఎప్పుడైనా అమార్గంలో నడుస్తూంటే 
నాకు సత్పురుషులు సన్మార్గం ఉపదేశించే టట్లు, దాని ప్రకారం నేను ప్రవర్తించేటట్లు 


894 మహాభారతసారసంగ్రహము 


నాల్గవ వరం కూడా అనుగ్రహించు” అని దత్తాత్రేయుణ్ణి కోరాడు. దత్తాత్రేయు డా 


నాలుగు వరాలు ఇచ్చాడు. 


ఆ వరాలు పొందిన కార్తవీర్యార్జునుడు భూమండలా న్నంతనీ వశం చేసికొన్నాడు. 
దానితో ఆతని మనస్సులో తీవ్ర మైన అహంకారం బయలుదేరింది. “ధైర్యంచేత గాని, 
వీర్యంచేత గాని, శౌర్యంచేత గాని, విక్రమంచేత గాని, తేజస్సుచేత గాని నాతో సమాను 
డెవడున్నాడు?” అని అత డంటూండేవాడు. 

అప్పుడు వాయుదేవుడు - “అర్జునా! బ్రాహ్మణోత్తముల తపఃశక్తీ, క్షత్రియుల 
బాహుబలమూ ఈ రెండూ కలిసినప్పుడే రాజ్యం శాంతి- సమృద్దులతో నిండి ఉంటుంది. 
అందుచేత మహాతపఃశాలు లైన బ్రాహ్మణులను నిందించకూడదు” అని బోధిస్తూ అగస్వ- 
వసిష్టాది మహామునుల ప్రభావం వర్ణించి చెప్పాడు. 

వాయుదేవుడు చేసిన ఉపదేశం వినగానే కార్తవీర్యార్డునుడు - “జను, నిజమే, 
దత్తాత్రేయుని అనుగ్రహంచేతనే నా కింత బలమూ, లోకంలో కీర్తీ లభించాయి. గొప్ప 
ధర్మం ఆచరించాను.” 

దత్తాత్రేయప్రసాదాచ్చ మయా ప్రాప్తమిదం బలమ్‌, 

లోకే చ పరమా కీర్తిర్ధర్మశ్చాచలితో మహాన్‌. (అనుశాసనపర్వం. 157.25) 


అన్నాడు. 
విద్యాబుద్దులను గూర్చి యుధిష్టైరుని ప్రశ్న 

యుధిష్టిరుడు భీష్ముణ్ణి ఈ విధంగా ప్రశ్నించాడు - “ఎంత బలవంతు దైనా 
భాగ్యం (అదృష్టం) లేకపోతే ధనం పొందజాలడు. దుర్చలు డైన బుద్ధివిహీనునికి కూడా 
అదృష్టవశంచేత ధనం లభిస్తూన్నది. 

కొంత మంది ఎంత ప్రయత్నం చేసినా కూడా ఫలం పొందలేకుండా ఉన్నారు. 
కొంత మందికి పెద్ద ప్రయత్నం చేయకపోయినా ఫలం లభిస్తూన్నది. 

నీతి శాస్త్రాలు చదివినవాళ్లు కూడా నీతివిహీనులుగా ఉంటున్నారు. ఏ నీతిశాస్త్రమూ 
తెలియనివాళ్లు మంత్రు లవుతున్నారు. ఎలా అవుతున్నారో తెలియడంలేదు. 

అధీత్య నీతిశాస్తాణి నీతియుకో న దృశ్యతే, 

అనభిజ్ఞశ్చ సాచివ్యం గమితః కేన హేతునా? (అనుశాసనపర్వం. 1638. 7) 


అనుశాసనపర్వము 895 


విద్యావంతుడు సుఖం పొందే టట్లయితే అలాంటివాడు వృత్తికోసం విద్యాహీనుణ్ణి 
ఆ(శ్రయించకూడదు కదా? కాని ఆశ్రయిస్తున్నాడు. 

యది విద్యాముపాణశిత్య నరః సుఖమవాప్నుయాత్‌, 

న విద్వాన్‌ విద్యయా హీనం వృత్యర్థముపసం[శ్రయేత్‌, 

(అనుశాసనపర్వం. 163.8) 
ఇదంతా చూస్తూంటే దేనికైనా అదృష్టం ఒక్కటే ప్రధానమైన దన్నట్లు తోస్తూన్నది.” 
దీనికి సమాధానం చెపుతూ “ప్రయత్నం చేసినా ఫలం లభించలే దంటే - ఇంకా 

ప్రయత్నం చెయ్యా లని అర్థం. అలాంటివాడు ఉగ్ర మైన తపస్సు చెయ్యాలి. ఎందువల్ల 
నంటే - విత్తనం నాటకుండా మొక్క మొలవదు కదా? 


ఈహమానః సమారమ్ఫాన్‌ యది నాసాదయేద్ధనమ్‌, 
ఉగ్రం తపః సమారోహేన్న హ్యనుప్తం ప్రరోహతి. 
(అనుశాసనపర్వం. 163.11) 

దానం చేస్తే భోగవంతు డవుతాడు. పెద్దలను సేవిస్తే మేధావి అవుతాడు. అహింస 
చేత దీర్చాయుర్దాయవంతు డవుతాడు అని పండితులు చెపుతున్నారు. 

దానేన భోగీ భవతి మేధావీ వృద్ధసేవయా, 

అహింసయా చ దీర్చాయురితి ప్రాహుర్మనీషిణః. (అనుశాసనపర్వం. 168.12) 

అందుచేత ఫలం ఇచ్చేది కేవలం భాగ్యం కాదు. పురుషప్రయత్నమే ఏనాటి కైనా 
భాగ్యరూపంలో ఫలం ఇస్తూంటుంది” అని భీష్మ డన్నాడు. 


యుధిష్టిరాదులు హస్తినాపురానికి వెళ్లుట 
యుధిష్టిరుడు ఈ విధంగా శరతల్పగతు డైన భీష్మపితామహుణ్ణి ధర్మార్థకామ 
మోక్షాలకు సంబంధించిన అనేక విషయాలను గూర్చి ప్రశ్నించి ఆయన నుండి 
తెలుసుకొన్నాడు. భీష్ముని ఉపదేశా లన్నీ విని యుధిష్టిరుడు, ఇతర రాజులూ, మునులు 
మొదలైనవా రందరూ చాల సంతోషిస్తూ మౌనంగా ఉండిపోయారు. 
అప్పుడు వ్యాసుడు భీష్మునితో - “రాజా! కురురా జైన యుధిష్టిరుడు నీ ఉపదేశా 
లన్నీ విని మామూలు స్థితికి వచ్చాడు. ఇక ఇతడు సపరివారంగా నగరానికి వెళ్లడానికి 
అనుమతి ఇయ్యి” అన్నాడు. 


896 మహాభారతసారసంగ్రహము 


వ్యాసుని మాటలు విని భీష్ముడు - “యుధిష్టిరా! నీ మనస్సులో శోకాన్ని పూర్తిగా 
విడచిపెట్టి నగరానికి వెళ్లి రాజ్యకార్యా లన్నీ నిర్వహించు. ప్రజలకు ఆనందం కలిగే 
విధంగా రాజ్యపాలనం చేస్తూ యజ్ఞయాగాదులచేత దేవతలనూ, పితృదేవతలనూ సంతృప్తి 
పరుచు. 

సూర్యుడు దక్షిణాయనంనుండి ఉత్తరం వైపు తిరగగానే మళ్లీ నా వద్దకు రా” అని 
ధర్మరాజుతో అన్నాడు. 


యుధిష్టిరుడు సరే అని, భీష్మునికి అభివాదనం చేసి గాంధారీ ధృతరాషులతోను, 
తల్లి కుంతితోను, సోదరులతోను, కృష్ణునితోను, ఇతరపరివారంతోనూ కలిసి హస్తినా 
పురంలో (ప్రవేశించాడు. 


యుధిష్టిరునితో వచ్చినవా ళ్లందరూ నగరం చేరగానే ఎవరి ఇళ్లకు వాళ్లు 
వెళ్లిపోయారు. యుధిష్టిరుడు తగు విధంగా రాజ్యపాలనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ 
చేస్తూ యాభై (50) రోజులు నగరంలో నివసించాడు. 


యాభైయొకటవ రోజున ఉత్తరాయణం ప్రారంభం కాగానే యుధిష్టిరుడు - నెయ్యి, 
పుష్పమాలలు, సుగంధద్రవ్యాలు, పట్టుబట్టలు, చందనం, అగురువు, అమూల్య మైన 
రత్నాలు మొదలైనవి ముందుగా పంపి భీష్ము డున్న చోటికి వెళ్లడానికి బయలు దేరాడు. 
ఆతని ముందు గాంధారీ- ఢృతరాష్టులు కుంతీ ఉన్నారు. ఆతని కూడా భీమాది సోదరులు, 
కృష్ణుడు, విదురుడు, యుయుత్సువు, యుయుధానుడు ఉన్నారు. 


రాజుతో కూడ వెళ్లవలసిన పరివారం అంతా వెనుకనే బయలుదేరివెళ్లింది. 
యుధిష్టిరుని ముందు భీష్ముని అగ్నులను బుత్విక్కులు తీసికొని వెడుతున్నారు. 


యుధిష్టిరుడు భీష్ముని వద్దకు చేరే టప్పటికే వ్యాసుడు, నారదుడు, అసితదేవలుడూ 
మొదలైనవారు ఆయన దగ్గరనే కూర్చొని ఉన్నారు. కొందరు రాజులు చుట్టూ నిలబడి 
ఉన్నారు. రక్షకపురుషు లందరూ రక్షిస్తూండగా ఆయన వీరశయనంమీద శయనించి 
ఉన్నాడు. 

యుధిష్టిరుడు అక్కడ నున్న మును లందరికీ నమస్కరించి, పితామహుని వద్దకు 
వెళ్లి తన పేరు చెప్పుకొంటూ అభివాదనం చేసి - “పితామహా! నీవు ఆదేశించిన విధంగా 
స్‌ అగ్నులను, ఆచార్యులను, (బ్రాహ్మణులను, బుత్విక్కులను కూడా తీసికొని వచ్చాను. 
నీ కుమారుడు ధృతరాష్ట్రుడు, విదురుడు, నా సోదరులు, కృష్ణుడు కూడా వచ్చారు. 
కండ్లు తెరచి వీళ్లందరినీ చూడు. ఈ సమయంలో కావలసిన వస్తు సామగ్రి అంతా 
తీసికొనివచ్చాను” అన్నాడు. 


అనుశాసనపర్వము 897 


ఆ మాటలు విన్న భీష్ముడు కండ్లు తెరచి తన చుట్టూ నిలచి ఉన్నవాళ్ల నందరినీ 
చూచాడు. యుధిష్టిరుని హస్తం పట్టుకొని - “యుధిష్టిరా! సరైన సమయానికి వచ్చావు. 
చాలా సంతోషం. భగవంతు డైన దివాకరుడు ఉత్తరాయణంలోనికి మారాడు. బాణాల 
వాడి యైన అగ్రభాగాలమీద శయనించి ఉన్న నాకు ఈ యాభైఎనిమిది దినాలు వంద 
సంవత్సరాలుగా అనిపించాయి. 

అష్టపజ్బాశతం రా(త్యః శయానస్యాద్య మే గతాః, 

శరేషు నిశితాగ్రేషు యథా వర్షశతం తథా. (అనుశాసన పర్వం 167.27) 

సౌమ్య మైన మాఘమాసం వచ్చింది. ఇది మూడవ వంతు మిగిలిన శుక్లపక్షం 
అయి ఉంటుంది.” అని యుధిష్టిరునితో పలికి, తరువాత ధృతరాష్ర్రుణ్సి దగ్గరికి 
పిలిపించుకొని ఇలా అన్నాడు - 


“రాజా! నువ్వు అన్ని ధర్మాలు తెలిసినవాడవు. సమస్త విషయాలలోను నిశ్చిత 
మైన అభిప్రాయం ఉన్నవాడవు. మహాపండితు లైన సత్పురుషుల సహవాసం చేశావు. 
సమస్తవేదశాస్తాల, ధర్మశాస్తాల అధ్యయనం చేశావు. 


అదంతా అలా జరగవలసి ఉంది. దానిని గూర్చి నీవు శోకం చెందకు. కృష్ణ 
ద్వైపాయనుడు చెప్పగా దేవరహస్యం విని ఉన్నావు కదా? 


నీకు నీ పుత్రు లెంతో పాండుపుత్రులు కూడా ధర్మానుసారం అంతే. పెద్దల 


శుశ్రూష చేయడంతో చాలా శ్రద్ధగలవాళ్లు ఈ పాండవులు. వీళ్ళను ధర్మాన్ని అనుసరిస్తూ 
పాలించు. 

ధర్మరాజు పరిశుద్ధ మైన మనస్సు గలవాడు. అతడు నీవు చెప్పి నట్లు వింటాడు. 
ఇతడు మెత్తని మనస్సు కలవాడు, గురుభక్తి కలవాడు అను విషయం నాకు తెలుసును. 


నీ పుత్రు లందరూ దుష్టబుద్ధి కలవారు. క్రోధ-లోభాలతో నిండినవాళ్లు. 
అసూయాపరులు. చెడ్డ నడవడిక గలవాళ్లు. వాళ్లను గూర్చి దుఃఖించకు.” 

ధృతరాషునికి ఈ విధంగా బోధించి కృష్ణునితో ఇలా అన్నాడు- 

భగవన్‌! దేవదేవేశా! సురాసురులచేత నమస్మరింపబడేవాడా! త్రివిక్రమా! శంఖచక్ర 
గధాధరా! నీకు నమస్మారము. సనాతనుడ వైన పరమాత్మవు నీవు. నీవు జీవరూపంతో 
ఇలా మాకు కనబడుతున్నావు. పుండరీకాక్షా! నన్నెల్లప్పుడూ రక్షించు. నేను వెడుతున్నాను. 


అనుజ్ఞ ఇయ్యి. 


898 మహాభారతసారసంగ్రహము 


నీవు ఎల్లప్పుడూ పాండవులను రక్షిస్తూ ఉండాలి. నీవే వాళ్లకు శరణ మైనవాడవు. 
దుర్చుద్ధి, మందబుద్దీ అయిన దుర్యోధనునికి నేను “యతః కృష్ణస్తతో ధర్మః యతో 
ధర్మస్తతో జయః” అనీ, వాసుదేవుని సహాయంతో పాండవులతో మైత్రి చేసికో మనీ 
ఎన్నో సార్లు చెప్పాను. ఆ మూఢుడు నా మాట వినలేదు. భూమండలా న్నంతనీ ఈ 
విధంగా నశింపచేసి తాను నశించాడు. 


మీరిరువురూ బదరిలో చాలా కాలం నివసించి తపస్సు చేసిన నర-నారాయణు 
లను విషయం నాకు తెలుసు. నారదుడూ వ్యాసుడూ చెప్పారు. 


కృష్ణా! నేనీ కళేబరాన్ని విడిచిపెడుతున్నాను. అనుజ్ఞ ఇయ్యి. నీ అనుజ్ఞతో నేను 
ఉత్తమగతి పొందుతాను.” 


సమాం త్వమనుజానీహి కృష్ణ మోక్ష్యే కలేవరమ్‌, 
త్వయాహం సమనుజ్ఞాతో గచ్చేయం పరమాం గతిమ్‌. 
(అనుశాసనపర్వం. 167.45) 

ఆ మాటలు విని కృష్ణుడు భీష్మునితో - “భీష్మా! నీకు అనుజ్ఞ ఇస్తున్నాను. వసువులతో 
కలిసి ఉండు. ఓ మహాతేజఃశాలీ! నీ వీ లోకంలో ఒక్క పాపకృత్యం కూడా చేయలేదు. 
రాజర్షీ! నీవు పితృభక్తుడవు. రెండవ మార్మండేయుడు వంటివాడవు. అందుచేతనే మృత్యువు 
నీ వశంలో భృత్యుడు వలె వంగి వంగి ఉంటుంది” అన్నాడు. 

కృష్ణుని అనుజ్ఞ పొందిన భీష్ముడు పాండవులను, ధృతరాష్టాదులను, ఇతరమిత్రులను 
సంబోధించి ఇలా అన్నాడు- 


భరతవంశీయులకు భారతదేశీయులకు 
భీష్ము డిచ్చిన చివరి సందేశం 

“భరతపుత్రులారా! నేను నా ప్రాణాలను విడవా లను కొంటున్నాను. అందుకు 
నాకు అనుజ్ఞ ఇవ్వండి. 

మీ రెల్లప్పుడు సత్యాన్ని రక్షించడానికి ప్రయత్నించాలి. ఎందుచేత ననగా సత్యమే 
గొప్ప బలం. మీరందరూ ఆత్మనిగ్రహంతో ఎల్లప్పుడు క్రూరత్వం అనేది లేనివారై ఉండాలి. 
వేదరక్షణశీలులై, ధర్శతత్పరులై, నిత్యము తపస్సుమీదనే దృష్టికలవారై ఉండాలి.” 

ప్రాణానుతష్ట్ణుమిచ్భామి తత్రానుజ్ఞాతుమర్హథ, 

సత్యేషు యతితవ్యం వః సత్యం హి పరమం బలమ్‌, 


అనుశాసనపర్వము 899 


ఆనృశంస్యపరైర్భావ్యం సదైవ నియతాత్మభిః, 
బ్రహ్మణ్యార్థర్మశీలై శృ తపోనిత్యెశ్చ భారతాః. 
(అనుశాసనపర్వం. 167.49, 50) 

ఈ విధంగా భీష్ముడు అక్కడ నున్నవారి కందరికీ, వారి ద్వారా భారతీయు లందరికీ, 
తమ కర్తవ్యాన్ని మహోన్నత్రధర్మాన్ని ఉపదేశించాడు. 

తరవాత ధర్మరాజుతో - “జనాధిపా! నువ్వు నిత్యమూ, (బ్రాహ్మణులను, విశేషించి 
బుద్ధిమంతులైనవాళ్లను, ఆచార్యులను, బుత్విక్కులను పూజించాలి. వాళ్లను ఆదరభావంతో 
చూడాలి.” 

బ్రాహ్మణాశ్చెవ తే నిత్యం ప్రాజ్ఞాశ్చెవ విశేషతః, 

ఆచార్యా బుత్విజశ్చెవ పూజనీయా జనాధిప. (అనుశాసనపర్వం. 167.52) 
అన్నాడు. 


భీష్ముడు పాంచభౌతికశరీరం త్యజించుట 

భీష్ముడు ఈ విధంగా పలికి మౌనంగా ఉండిపోయాడు. ప్రాణాలను బిగపెట్టి 
యోగశక్తిచేత ప్రాణశక్తి క్రమంగా ఊర్థ్వముఖం చేసి దానిని శిరస్సు వైపు తీసికొని 
వెళ్లాడు. 

అక్కడ ఉన్న వ్యాసాదిమహర్షులు చూస్తూండగా జరిగిన ఆశ్చర్యకర మైన విషయ 
మేమనగా - భీష్ముడు ఏ శరీరభాగంనుండి ప్రాణశక్తిని పైకి లాగాడో ఆ శరీరభాగంలో 
ఉన్న శల్యా లన్నీ వాటంతట అవి రాలిపోయాయి. క్షణకాలంలో శరీరంలోని శల్యా లన్నీ 
రాలిపోయి శరీరం నిఃశల్యం అయిపోయింది. వాసుదేవుడు ఇతర బుషులూ, 
అక్కడనున్నవా శ్లందరూ కూడ ఇది చూచి చాల ఆశ్చర్యం చెందారు. 

తద్దృవ్వా విస్మితాః సర్వే వాసుదేవపురోగమాః, 

సహ తైర్మునిభిః సర్వెస్తదా వ్యాసాదిభిర్చప. (అనుశాసనపర్వం. 168.5) 

ఈ విధంగా యోగబలంచేత భీష్ముడు శీర్షస్థానం వరకు తీసికొనివచ్చి నిరోధించిన 
ఆత్మ (సూక్ష్మశరీరం) శిరస్సును భేదించుకొని పైకి వచ్చి రెప్పపాటుకాలంలో మహోల్మవలె 
ఆకాశంలోనికి ఎగిరి అంతర్థానం అయిపోయింది. 

దేవదుందుభులు (మోగాయి. పుష్పవర్వం కురిసింది. సిద్దులూ, బ్రహ్మర్నులూ, 
సంతోషాతిశయంతో “సాధు సాధు” అంటూ అభినందించారు. 


9౦0౦ మహాభారతసారసంగ్రహము 


విదురుడు, పాండవులు యథావిధిగా బెర్బృదేహికక్రియలు చేశారు. అందరూ 
గంగలో దిగి జలతర్పణాలు అందజేశారు. 


పుత్రశోకంతో బాధపడుతూన్న గంగను కృష్ణుడు ఓదార్చాడు. 
అందరూ గంగానదీతీరం చేరారు. 


అనుశాసనపర్వం సమాప్తం. 


శ్రీః 
ఓం స్వస్తి శ్రీగణేశాయ నమః 
ఆశ్వమేధిక పర్వము 
ఈ కురువంశవినాశనానికీ, సకలజనక్షయానికీ తానే కారణం అనే భావం 
యుధిష్టిరుని మనస్సులో ఆతనిని నిరంతరమూ వేధిస్తూనే ఉంది. 


గంగానదిలో జలతర్చణాదు లిచ్చి ధృతరాటష్రుని తీసికొని గట్టుమీదికి వచ్చిన 
యుధిష్టిరుడు, భీష్ముణ్ణి తలచుకొనీ తలచుకొని దుఃఖం ఆపుకోలేకపోయాడు. స్పృహ 
తప్పి నేలమీద పడిపోతూంటే కృష్ణుడు చూచి చెప్పగా వెంటనే భీముడు పట్టుకొన్నాడు. 
అతని పరిస్థితి చూచి మిగిలిన పాండవులు, రాజులు కంగారుపడ్డారు. 

పుత్రశోకంతో బాధపడుతూన్న ధృతరాష్ట్రుడు యుధిష్టిరునితో - “కురుశార్లూలా! 
లే తరవాత చేయవలసిన పను లన్నీ చెయ్యి. ఈ భూమండలాన్ని క్షతధర్మానుసారం 
జయించుకొన్నావు. సోదరులతోను, మిత్రులతోను కలిసి భోగాలు అనుభవించు. ఇప్పు 
డిక నీవు దుఃఖించడానికి కారణ మేదీ నాకు కనబడదు.” 


దుఃఖించవలసి వస్తే నూరుగురు కొడుకులనూ స్వప్నంలో దొరికిన ధనాన్ని 
పోగొట్టుకొన్నట్లు పోగొట్టుకొన్న నేనూ గాంధారీ దుఃఖించాలి. 


శోచితవ్యం న పశ్యామి త్వయా ధర్మభృతాం వర, 
శోచితవ్యం మయా చైవ గాన్ఫార్యా చ మహీపతే. 
యయోః పుత్రశతం నష్టం స్వప్నలబ్ధం యథా ధనమ్‌. 
(ఆశ్వమేధిక పర్వం 1.9, 10) 


ఆనాడు విదురుడు చెప్పిన మాటలు వినకపోవడంచేత నేను ఇప్పు డిలాంటి 
సితిలో ఉండవలసివచ్చింది” అన్నాడు. 
థి 


ధృతరాష్టుని మాటలు విని యుధిష్టిరుడు మౌనంగా ఉండిపోయాడు. కృష్ణుడు 
యుధిష్టిరుని మనస్సుకు ధైర్యం చెపుతూ - “రాజా! నీవు ఈ విధంగా దుఃఖిస్తూంటే 
పూర్వం మరణించిన నీ పితామహులకు సంతాపం కలుగుతుంది. వ్యాసుడు, భీష్ముడూ, 
విదురుడూ, నారదుడూ చెప్పగా రాజధర్మా లన్నీ విన్నావు కదా? ఇంత మంది చేసిన 
ఉపదేశాలు విన్నతరవాత కూడా మూఢుడు వలె ప్రవర్తించడం మంచిది కాదు. 


902 మహాభారతసారసంగ్రహము 


నీవు యుద్ధంలో చంపిన శూరు లందరూ ధైర్యంగా పోరాడి మరణించినవారే 
కాని యుద్ధంనుండి పారిబోతూ చంపబడలేదు. ఆ విధంగా వాళ్లందరూ వీరస్వర్గం 
చేరారు. 


రణరంగంలో మరణించినవా శ్లైవరినీ కావాలన్నా చూడలేం కదా? అలా జరగవలసి 
ఉంది, జరిగింది; దుఃఖించకు” అన్నాడు. 


“కృష్ణా! నీకు నామీద ఎంత స్నేహభావం ఉన్నదో నాకు పూర్తిగా తెలుసు. నాకు 
అనేకమైన ఉపకారాలు చేశావు. అనేకవిధాల రక్షించావు. నేను వనానికి వెళ్లిపోవా 
లనుకుంటున్నాను. అనుజ్ఞ ఇయ్యి. పితామహుణ్ణీ, కర్ణుజ్లీ చంపించి నేను చేసిన పాపం 
ఎలా పోతుందో చెప్పు” అన్నాడు యుధిష్టిరుడు. 

ఆ మాటలు విని వ్యాసుడు - “యుధిష్టిరా! నీకు మేం ఎన్ని మాట్లు బోధించినా 
మళ్లీ మొదటికే వస్తున్నావు. మోక్షధర్మా లన్నీ విన్నావు. అనేకపర్యాయాలు నేను నీ 
సందేహా లన్నీ తీర్చాను. మేం చెప్పిన మాటలమీద నమ్మకం లేక, చెప్పిన వన్నీ 
మరిచిపోతున్నావు. ఏ పాపాల పరిహారానికి ఏం ప్రాయశ్చిత్తం చేసికోవాలో విన్నావు. 
రాజధర్మాలు, దానధర్మాలు అన్నీ విన్నావు. మళ్లీ అజ్ఞానంతో ఎందుకు ఇలా మోహం 
చెందు తున్నావు? 

యుధిష్టిరా! నీ ఆలోచన లేవీ సరిగా ఉన్నట్లు నాకు తోచదు. ఏ మానవుడూ 
కూడ స్వతంత్రించి ఏ పనీ చేయజాలడు. మంచి పనైనా చెడ్డ పనైనా ఈశ్వరుడు చేయిస్తేనే 
చేస్తాడు. అలాంటప్పుడు ఈ ఏడ్చు లన్నీ ఎందుకు? 

యుధిష్టిర తవ ప్రజ్ఞా న సమ్యగితి మే మతిః, 

న హి కళ్చిత్‌ స్వయం మర్యః స్వవశః కురుతే క్రియామ్‌, 

ఈశ్వరేణ చ యుక్తే౭ ర్థే సాధ్వసాధు చ మానవః, 

కరోతి పురుషః కర్మ తత్ర కా పరిదేవనా.” (ఆశ్వమేధిక పర్వం 3. 1,2) 

“కాదు. నేను మహాపాపం చేశాను” అని అనుకొంటున్నావా - చెపుతాను విను 
- పాపాలు చేసినవాళ్లు తపస్సులచేత, క్రతువులచేత, దానాలచేత, పాపాలను పూర్తిగా 
తొలగించుకొనవచ్చును. 

“తపోఫ్రిః క్రతుభిశ్చెవ దానేన చ యుధిష్టిర, 

తరన్తి నిత్యం పురుషా యే స్మ పాపాని కుర్వతే.” (అశ్వమేధిక పర్వం 3.4) 

దశరథకుమారు డైన రాముడు చేసి నట్టు, మీ పూర్వపురుషు డైన దుష్యంత 
పుత్రుడు భరతుడు చేసినట్లు అశ్వమేధయాగం చెయ్యి” అన్నాడు. 


ఆశ్వమేధిక పర్వము 903 


వ్యాసుని మాటలు విని యుధిష్టిరుడు - “ద్విజోత్తమా! అశ్వమేధం మొత్తం 
భూమండలాన్నే పవిత్రం చేస్తుంది. సందేహం లేదు. అయితే నాకొక క్లేశం ఉంది. 
చెపుతాను. విను. 


ఇంత గొప్ప జ్ఞాతివధ చేసిన నేను అల్ప మైన దానం కూడ ఇవ్వగల పరిస్థితిలో 
లేను. నా వద్ద ధనం లేదు. 


ఇంకా గాయాలు మానకుండా కష్టాలలో ఉన్న ఈ బాలు లైన రాజకుమారులను 
నాకు ధనం తెచ్చి ఇవ్వండి అని యాచించజాలను. 


న తు బాలానిమాన్‌ దీనానుత్సహే వసు యాచితుమ్‌, 

తథైవార్థవ్రణాన్‌ కృష్చే వర్తమానాన్‌ నృపాత్మజాన్‌. (ఆశ్వమేధికపర్వం 3.13) 

చేతులారా భూమండలా న్నంతా నశింపచేసి “యజ్ఞం చేస్తాను. పన్ను ఇవ్వండి” 
అని ఎలా అడగగలను? 


దుర్యోధనుని మూలాన రాజు లందరూ మరణించారు. ధనం కోసమే అత డా 
పని చేశాడు. ఇప్పుడు ధనాగారం పూర్తిగా శూన్యం అయిపోయింది. 


అశ్వమేధయాగంలో భూమండలా న్నంతనీ దక్షిణగా ఇవ్వా లని శాస్త్రం చెపుతూన్నది 
కదా? భూమండలానికి ప్రతినిధిగా ఏదో కొంచెం భూమి ఇచ్చి “ఇదే భూమండలం” 
అనుకోండి అని నేను చెప్పలేను. 

అందుచేత నే నిప్పు డేమి చెయ్యాలో నువ్వే సాచివ్యం చెయ్యాలి (సలహా చెప్పాలి)” 
అన్నాడు. 

వ్యాసుడు ఆలోచించి - “ధర్మరాజా! పూర్వం మరుత్తు డను మహారాజు 
హిమవత్సర్వతంమీద అశ్వమేధయాగం చేసి బంగారు రాసులు బుత్విక్కులకు దక్షిణగా 
ఇచ్చాడు. ఆ బ్రాహ్మణులు ఆ హిరణ్యరాసులు అక్కడనే విడిచి వెళ్లిపోయారు. నీవు ఆ 
హిరణ్యరాసులు తెచ్చుకొని అశ్వమేధం చెయ్యి” అన్నాడు. 

“ఆ మరుత్తమహారాజు ఎవరు? ఎప్పుడు యజ్ఞం చేశాడు?” అని యుధిష్టిరు 
డడుగగా వ్యాసుడు - ఇంద్రునితో పోటీపడి మరుత్తుడు అశ్వమేధయాగం చేయడం, 
ఇంద్రుని పురోహితు డైన, తన అన్నగారే అయిన, బృహస్పతితో పోటీపటి సంవర్తుడను 
మహాప్రభావశాలి యైన ముని ఆ యజ్ఞం చేయించడం మొదలైన వృత్తాంతం యుధిస్టిరునికి 
సవిస్తరంగా చెప్పాడు (4-10 అధ్యాయాలు) 


904 మహాభారతసారసంగ్రహము 


కృష్ణుడు వ్యాసుడు చెప్పి నట్లు యజ్ఞయాగాదులు ఆచరించ మని బోధిస్తూ ఇలా 
అన్నాడు. “యుధిష్టిరా! వక్రమైన దంతా మృత్యుస్థానం (మృత్యువుకు హేతువు) బుజుత్వం 
(కుటిలత్వం లేకుండా వ్యవహరించడం) బ్రహ్మస్థానం, మోక్షహేతువు. ముఖ్యంగా 
తెలిసికొనవలసిన విషయం ఇదే. మిగిలిన దంతా ఏమి చెప్పినా వ్యర్థప్రలాపమే. 

సర్వం జిహ్మం మృత్యుపదమార్ణవం బ్రహ్మణః పదమ్‌, 

ఏతావాన్‌ జ్ఞానవిషయః కిం ప్రలాపః కరిష్యతి. (ఆశ్వమేధిక పర్వం 11.4 

నువ్వు చేయవలసిన పని పూర్తి చేయలేదు. శత్రువులను జయించనూ లేదు. 
ఎందుచేత ననగా నీలోనే ఉన్న శత్రువును తెలుసుకొనలేకుండా ఉన్నావు. 


ఈ విషయంలో పెద్ద లొక కథ చెపుతారు - పూర్వం ఇంద్రునికీ వృత్రాసురునికీ 
యుద్ధం జరిగినప్పుడు వృత్రుడు భూమిని ఆక్రమించి దాని సార మైన గంధం హరించాడు. 
ఇంద్రుడు కోపించి వజం ప్రయోగించగా జలంలో ప్రవేశించి దాని సార మైన రసం 
హరించాడు. ఇంద్రుడు వజ్రం ప్రయోగించగా అతడు వాయువులో ప్రవేశించి దాని 
సారమైన స్పర్శ హరించాడు. ఇంద్రుడు వజ్రం ప్రయోగించగా ఆకాశంలో ప్రవేశించి 
దాని సారమైన శబ్దం హరించాడు. ఇంద్రుడు వజ్రం ప్రయోగించగా వృత్రుడు ఇంద్రునిలోనే 
ప్రవేశించాడు. వృత్రాసురుడు ఆవహించగానే ఇంద్రుడు మోహం చెందాడు. అప్పుడు 
వసిష్టుడు రథంతర సామచేత ఆతని మోహం తొలగించగా ఇంద్రుడు వజ్రాయుధం 
ప్రయోగించి తనలోనే ఉన్న వృత్రాసురుణ్ణి వధించాడు. 


నువ్వు యుద్ధంలో బాహ్యశత్రువులను జయించా ననుకొంటున్నావు కాని నీ ఆంతర 
శత్రువు, మమకారం, నిన్ను పీడిస్తూనే ఉంది. దాన్ని జయించి, “నావాళ్లు మరణించారు, 
నావాళ్లని నేనే చంపివేశాను” అను భావం తొలగించుకొని ధర్మంగా రాజ్యం ఏలుకో” 
అని బోధించాడు. 

ఇంతవరకూ వ్యాస -కృష్ణాదులు చెప్పిన మాటలతో యుధిష్టిరుని మనస్సులోని 
శోకం పూర్తిగా తొలగి అతడు సహజస్థితికి వచ్చాడు 

ఆ మును లందరితో యుధిష్టిరుడు - “మహాత్ములారా! మీ మాటలచేత నా 
మనస్సులోని భారం అంతా పూర్తిగా తొలగిపోయింది. నేను చేసిన దానిలో అత్యల్పమైన 
పాపం కూడా లేదని నాకు నమ్మకం కలిగింది. మీరు చెప్పి నట్లు హిమవత్పర్వతంనుండి 
సువర్ణం అంతా తీసికొనివచ్చి యాగం చేసి, దేవతలను కూడా సంతోషపెడతాను” 


అన్నాడు. 


ఆశ్వమేధిక పర్వము 905 


ఆ మాటలు విని మును లందరూ సంతోషించి అంతర్జానం పొందారు. 


యుధిష్టిరుడు బంధు మిత్రాదులతో నగరంలో ప్రవేశించి రాజ్యం పాలించాడు. 
ప్రజ లందరూ ఆతని పాలనలో చాలా సుఖంగా ఉన్నారు. కృష్ణుడు తనకు అత్యంత 
ప్రియు లైన పాండవులతో కలిసి హస్తినపురంలోనే చాలా కాలం ఉండిపోయాడు. 


కృష్ణార్జునులు కలిసి వివిధ ప్రదేశాలలో తిరుగుతూ, తీర్థయాత్రలు చేస్తూ, 
అప్పుడప్పుడు మయసభలో ఉంటూ కాలం గడిపారు. 


మయసభలో వాళ్లిద్దరూ ఉన్నప్పుడు ఒకనాడు అర్జునుడు మాటల సందర్భంలో 
“కేశవా! యుద్ధప్రారంభంలో నీ వానాడు నాకు ఎన్నో అద్భుత మైన విషయాలు బోధించావు 
కదా! నా మనస్సు సరిగా లేకపోవడంచేత అవన్నీ నేను మరచిపోయాను. 

యత్తద్‌ భగవతా (ప్రోక్తం పురా కేశవ సౌహృదాత్‌, 

తత్సర్వం పురుషవ్యాఘ్ర నష్టం మే బభ్రష్టచేతసః. (ఆశ్వమేధం పర్వం 16.6) 

ఆ విషయా లన్నీ మళ్లీ వినా లని ఉంది” అన్నాడు. న్‌్‌ 

ఆ మాటలు విని కృష్ణుడు - జెను, ఆనాడు రహస్య మైన సనాతన ధర్మం 
బోధించాను. నీ బుద్ధి సరిగా లేకపోవడంచేత నువ్వు జాగ్రత్తగా గ్రహించి నట్లు లేదు. 
నువ్వు ఇలా మరచిపోవడం నాకు నచ్చలేదు. ఆ విషయాలన్నీ మళ్లీ చెప్పమంటే నాకు 
మాత్రం ఎలా గుర్తు ఉంటాయి? నువ్వు దుష్ట మైన మేధాశక్తి గల శ్రద్ధాశూన్యుడవుగా 
కనబడుతున్నావు! అదంతా మళ్లీ చెప్పడం కష్టం. 

అబుద్భ్యా నాగ్రహీర్యస్త్వం తన్మే సుమహదప్రియమ్‌, 

నచ సాద్య పునర్భూయః స్మ ఎతిర్మే సంభవిష్యతి. 

నూనమ[్రద్దధానో9_సి దుర్మేధా హ్యాసి పాణ్ణవ, 

నచ శక్యం పునర్వక్తుమశేషేణ ధనంజయ. 

(ఆశ్వమేధిక పర్వం. 16.10, 11 


న్న అర్జునుడు కృష్ణుణ్ణి ఇలా (ప్రార్థించేనాటికి భగవద్దీతాబోధ జరిగి నాలుగైదు మాసాలు 
అయి ఉంటుంది. అదంతా వూర్తిగా మరచిపోకపోయినా అర్జునుడు కృమ్డని నోటినుండి మళ్లీ 
నాలుగు మంచి మాటలు వినాలని అడిగి ఉంటాడు. తుమ్ణుడు కూడా, వ్రియళిష్యుజ్ణి గురువు 
మందలించినట్లు అర్జునుణ్ణి మందలించి మళ్లీ పాఠం చెప్పాడు. 


అశ్వమేధిక వర్వంలోని 16-51 అధ్యాయాల (గ్రంథానికి అనుగీత అని పేరు. ఈ ౨6 
అధ్యాయాలలో దాదాపు 1000 శ్లోకాలున్నాయి. 


90౦06 మహాభారతసారసంగ్రహము 


అయితే ఆనాడు నేను చెప్పిన విషయాలతో సంబంధం ఉన్న కొన్ని ఇతిహాసాలు 
చెపుతాను. విను” అని అంటూ కొంతమంది మహాత్ముల మధ్య జరిగిన సంవాదాలు 
ఉదాహరిస్తూ కొన్ని ధర్మవిషయాలూ కొన్ని ఆధ్యాత్మికవిషయాలూ బోధించాడు. 

ఈ విధంగా బోధించి కృష్ణుడు - “అర్జునా! యుద్ధప్రారంభంలో ఈ విషయాలే 
నేను నీకు చెప్పి ఉన్నాను. వీటి మీద మనస్సు నిలుపుకో.” 

పూర్వమప్యేతదేవోక్తం యుద్ధకాల ఉపస్థితే, 

మయా తవ మహాబాహో తస్మాదత్ర మనః కురు. 

(ఆశ్వమేధికపర్వం 51.49) 


ఈ ధర్మాన్ని శ్రద్ధగా ఆచరిస్తే సర్వపాపవినిర్ముక్తుడవై మోక్షం పొందుతావు” అన్నాడు. 


కృష్ణుడు ద్వారకకు వెళ్లుట 

కృష్ణార్ణునులు ఇంద్రప్రస్థంలోని మయసభలో కొన్ని రోజులు గడిపి హస్తినాపురానికి 
తిరిగి వెళ్లారు. 

“మా తండ్రి గారైన వసుదేవుణ్ణి చూచి చాలా కాలం అయింది. ఆయనను మా 
తల్లినీ ఇతర బంధువులను చూడడానికి ద్వారకకు వెళ్లాలి. మీ అన్నగారి అనుమతి 
తీసికొని ఇక నేను ద్వారకకు వెడతాను” అని కృష్ణుడు అర్జునునితో అంతకు ముందే 
చెప్పి ఉన్నాడు. 

కృష్ణార్ణును లిద్దరూ హస్తినాపురం చేరగానే ధృతరాష్రుడు, గాంధారి, కుంతీ, 
విదురుడు, ధర్మరాజు మొదలైన పెద్ద వాళ్లందరినీ కలిసి పాదాభివందనం చేసి, పాంచాలి, 
సుభద్ర మొదలైనవాళ్ల నందరిని పలకరించారు. కృష్ణుడు ఆ రోజు రాత్రి అర్జునుని 
భవనంలో నివసించాడు. 


మరునాడు ప్రాతఃకాలం కృష్ణార్ణునులు ధర్మరాజు దగ్గరకి వెళ్లారు. ఆతడు 
ప్రీతిపూర్వకంగా వాళ్లిద్దరినీ పలకరించి - “ఏదో చెప్పదలచుచున్నట్లున్నారు?” అన్నాడు. 

అర్జునుడు వినయపూర్వకంగా - “రాజా! వాసుదేవుడు మన దగ్గరికి వచ్చి చాలా 
కాలం అయినది కదా? నీ అనుజ్ఞ తీసికొని ద్వారకకు వెళ్లి తండ్రిగారిని చూడా 
లనుకుంటున్నాడు.” 

అయం చిరోషితో రాజన్‌ వాసుదేవః ప్రతాపవాన్‌, 

భవన్తం సమనుజ్ఞాష్య పితరం ద్రష్టుమిచ్చతి. (ఆశ్వమేధిక పర్వం 52. 42) 


అన్నాడు. 


ఆశ్వమేధిక పర్వము 907 


ఆ మాట విని యుధిష్టిరుడు - “పుణ్జరీకాక్షా! నీ తండ్రీ, మా మాతులుడూ 
అయిన వసుదేవుణ్ణీ, దేవకీదేవినీ చూడడానికి క్షేమంగా ద్వారకాపురికి వెళ్లు. 
మాతులునికీ, బలరామునికీ, పెద్దలకూ నన్నూ నా సోదరులనూ గుర్తుచేసి మా 


అందరి మన్ననలూ అందచెయ్యి. న్‌ తండ్రినీ, యాదవులను, ఇతరబంధువులనూ చూచి 
నువ్వు మళ్లీ అశ్వమేధయాగానికి రావాలి. 


కేశవా! నీ అనుగ్రహంచేతనే మేం ఈ భూమి నంతనీ పొందగలిగాం. శత్రువులను 
నిర్మూలించకలిగాం.” 


ఇయం చ వసుధా కృత్నా ప్రసాదాత్‌ తవ కేశవ, 
అస్మానుపగతా వీర నిహతాశ్చాపి శత్రవః. (ఆశ్వమేధిక పర్వం 52.50) 


అన్నాడు. 
కృష్ణుడు ధర్మరాజుకు అభివాదనం చేసి మేనత్త యైన కుంతి వద్దకు వెళ్లి ఆమెకు 
అభివాదనం చేశాడు. 


కుంతీ - ధర్మరాజుల అనుమతితో సుభద్రను కూడ తన వెంట తీసికొని ద్వారకకు 
బయలుదేరాడు. కృష్ణునితో సాత్యకి కూడ ఉన్నాడు. 


కృష్ణుడు ద్వారకాపురి చేరే సరికి యాదవు లందరూ రైవతక పర్వతం మీద చేరి 
ఏదో ఉత్సవం చేసుకొంటున్నారు. కృష్ణుడు తన బంధుమిత్రాదులను అక్కడనే కలిసి 
చాలమంది వృష్ట్థ్యంధకులు కూడా రాగా తన భవనం చేరాడు. తలిదండ్రులకు 
పాదాభివాదనం చేసి బంధువులతో కలిసి అనేక విషయాలు ముచ్చటించుకొంటూ కొంత 
సమయం గడిపాడు. 


“కౌరవుల మధ్యా పాండవుల మధ్యా ఘోర మైన సంగ్రామం జరిగిం దని విన్నాను. 
నువ్వు అదంతా ప్రత్యక్షంగా చూచి ఉంటావు కదా? ఏమైందో చెప్పు” అని వసుదేవు 
డడగగా కృష్ణుడు పద్దెనిమిది రోజులు జరిగిన యుద్ధమూ కూడా కళ్లకు కట్టినట్లు వర్ణించి 
చెప్పాడు. 

“మహాత్ము లైన క్షత్రియ వీరులు చేసిన అత్యద్భుత మైన పనులు వర్ణించి చెప్పా 
లంటే నూరు సంవత్సరాలు కూడా చాలవు. చాల సంక్షిప్తంగా చెపుతున్నాను. వినండి. 

భీష్ముడు యుద్ధప్రారంభంలో పదకొండు అక్షౌహిణుల కౌరవసైన్యానికి సేనానాయకు 
డయ్యాడు. అర్జునునిచేత రక్షింపబడుతూన్న శిఖండి పాండవుల ఏడు అక్షౌహిణుల సైన్యానికి 


908 మహాభారతసారసంగ్రహము 


సేనాపతిగా ఉన్నాడు. (కాని వెనుక ధృష్టద్యుమ్నుడు సేనాపతి అని చెప్ప బడింది). పది 
రోజులు యుద్ధం జరిగింది. శిఖండి అర్జునుడూ భీష్ముణ్ణి బాణవర్షంతో పీడించగా ఆయన 
శరతల్పంమీద శయనించి ఉత్తరాయణం వచ్చిన తరువాత ప్రాణాలు విడచాడు. 


అప్పటికి మిగిలిన తొమ్మిది అక్షౌహిణుల కౌరవసేనకు మహావీరు డైన 
ద్రోణాచార్యుడు సేనాపతి అయ్యాడు. ఆయనకు కృపకర్ణాదులు రక్షకులుగా ఉన్నారు. 
పాండవ సైన్యానికి భీముడు రక్షకుడుగా ఉండగా ధృష్టద్యుమ్నుడు సేనానాయకు డయ్యాడు. 
ఐదు రోజులు జరిగిన యుద్ధంలో చాలా వరకు వీరు లందరూ మరణించారు. బాగా 
అలసిపోయి ఉన్న ద్రోణాచార్యుడు ధృష్టద్యుమ్నునికి వశ మైపోయాడు. 

అప్పటికి మిగిలిన ఐదు అక్షౌహిణుల కౌరవ సైన్యానికి కర్గుడు సేనానాయకు 
డయ్యాడు. మూడు అక్షౌహిణుల పాండవసైన్యాన్ని అర్జునుడు పాలించాడు. రెండవ 
రోజునే కర్ణుడు అగ్నిలో పడిన మిడత వలె అర్జునుని చేతిలో మరణించాడు. 


మిగిలిన మూడు అక్షౌహిణుల కౌరవసైన్యానికి శల్యుడు సేనాపతి అయ్యాడు. 
చాలా వరకు సైన్యం అంతా నశించిపోగా మిగిలిన ఒక అక్షౌహిణి సైన్యాన్ని నడుపు 
యుధిష్టిరుడు, అర్ధదివసం మాత్రమే జరిగిన యుద్ధంలో శల్యుణ్ణి వధించాడు. 

ఈ ఆపద అన్నింటికీ, విరోధానికీ మూలకారణ మైన శకునిని సహదేవుడు 
వధించాడు. 

శకుని మరణించగానే దుర్యోధనుడు గదాపాణియై హ్రదంలో దాగికొన్నాడు. అత 
డక్కడ ఉన్నట్లు తెలిసిన భీముడు గదాయుద్ధంలో వానిని రాజు లందరూ చూస్తూండగా 
వధించాడు. 

రాత్రి పాండవసైన్యం అంతా శిబిరంలో నిద్రిస్తూండగా, తండ్రిని చంపినందుకు 
పగ పట్టిన అశ్వత్లామ ఆ సైన్యా న్నంతనీ సంహరించాడు. 

[౧ a 

పాండవుల పుత్రులందరూ, మిత్రులూ, సైన్యమూ నశించగా ఇంక పాండవపక్షంలో 
పాండవులు ఐదుగురూ, నేనూ, సాత్యకీ మిగిలి ఉన్నాం. 

కౌరవపక్షంలో కృపుడు, కృతవర్మ, అశ్వత్థామా యుద్ధం నుండి బైటపడ్డారు. 
పాండవులను ఆ(శ్రయించడంచేత యుయుత్సువు కూడా మిగిలాడు. 


విదుర- సంజయులు ధర్మరాజును ఆశ్రయించారు. తండ్రీ! పద్దెనిమిది రోజులు 
ఈ విధంగా జరిగిన ఆ యుద్ధంలో క్షతియు లందరూ ప్రాణాలు వదలి స్వర్గం చేరారు.” 


ఈ యుద్ధవృత్తాంతం విన్న యాదవు లందరూ చాల దుఃఖీంచారు. 


ఆశ్వమేధిక పర్వము 909 


యుద్ధవృత్తాంతం అంతా తండ్రికి నివేదించిన కృష్ణుడు - ఆయన దుఃఖిస్తా డనే 
ఉద్దేశంలో అభిమన్యువధ విషయం దాటవేశాడు. 

అభిమన్యోర్వధం వీరః సో9_త్యక్రామ మహామతిః. 

(ఆశ్వమేధిక పర్వం. 61.2) 

మా దౌహిత్రవధం (శ్రుత్వా వసుదేవో మహాత్యయమ్‌, 

దుఃఖశోకాభిసంతపోో భవేదితి మహామతిః. (ఆశ్వమేధం పర్వం 61.3) 

పక్కనే ఉన్న సుభద్ర - “అభిమన్యుని విషయం కూడా చెప్పు” అంటూ స్పృహ 
తప్పి తండ్రి పాదాల చెంత పడిపోయింది. 

అభిమన్యువధను గూర్చి వినగానే వసుదేవుడు కూడా మూర్చిల్లాడు. కృష్ణుడు 
ఆతనినీ సేదదీర్చి మెల్ల మెల్లగా అభిమన్యుణ్ణి కౌరవవీరు లందరూ కలిసి ఏ విధంగా 
అధర్మయుద్ధంలో వధించారో చెప్పాడు. 


వ్యాసుడు ఉత్తరను అర్జునుణ్ణి ఓదార్చి, 
ధర్మరాజునకు అశ్వమేధం చేయు మని చెప్పట 

అభిమన్యుడు మరణించిననాటి నుండి ఉత్తర ఆహారం తీసికొనలేదు. ఆ విధంగా 
ఆమె గర్భంలోని శిశువు గర్భంలోనే అణగిపోయే పరిస్థితి ఏర్పడింది. 

అప్పుడు దివ్యదృష్టితో ఆ విషయం తెలిసికొన్న వ్యాసుడు వచ్చి, కుంతి సమక్షంలో 
ఉత్తరతో ఇలా చెప్పాడు - “యశస్వినీ! నువ్వు ఈ విధంగా శోకంతో క్రుంగిపోకూడదు. 
వాసుదేవుని ప్రభావంచేత నీకు మహాతేజఃశాలి యైన పుత్రుడు పుడతాడు. నేను కూడ 
చెపుతున్నాను. పాండవుల తరవాత అతడు ఈ భూమండలా న్నంతనీ పాలిస్తాడు.” 

అవే మాటలు అర్జునునికి కూడా చెప్పి వ్యాసుడు ఆతనిని ఓదార్చాడు. ఆ మాటలు 
విని అర్జునుడు శోకవిముక్తు డై సంతోషించాడు. 

ఆనాడు మొదలు శిశువు గర్భంలో శుక్ల పక్ష చంద్రుడు వలె క్రమక్రమంగా 
పెరిగాడు. 


తరువాత వ్యాసుడు - “నీవు మనం అనుకొన్న విధంగా అశ్వమేధయాగం చెయ్యి” 
అని యుధిష్టిరునితో చెప్పి అంతర్థానం చెందాడు. 


910 మహాభారతసారసంగ్రహము 


పాండవులు ధనం తీసికొనిరావడానికి వెళ్లుట 


వ్యాసుని మాటలు విన్న యుధిస్టిరునికి అశ్వమేధయాగం చెయ్యా లన్న కోరిక 
ధృఢ మయింది. అతడు తమ్ముల నందరినీ పిలిచి వాళ్లతో - “కృష్ణుడు, వ్యాసుడు, 
భీష్మడూ - వీరందరూ కూడ మనం అశ్వమేధయాగం చేస్తే మంచి దని చెప్పారు కదా. 
అది చేస్తే మనకు ఇప్పుడూ భవిష్యత్తులోనూ కూడా హితం కలుగుతుంది. ప్రస్తుతం 
భూమండలం అంతా రత్నవిహీనం అయిపోయింది కదా? వ్యాసుడు చెప్పి నట్లు మరుత్తుడు 
హిమాలయంమీద విడచిన హిరణ్యం అంతా తీసికొని వద్దామా? అలా చేయడం మంచిదా 
కాదా? మనం అలా చేయగలమా, చేయలేమా? భీమసేనా! నీ అభిప్రాయం ఏమిటి?” 
అన్నాడు. 

భీముడు వినయపూర్వకంగా - “రాజా! వ్యాసుడు చెప్పినట్లుగా హిమాలయపర్వతం 
మీద నున్న ధనం తీసికొనివద్దాం. మహాత్ముడైన గిరీశుణ్ణి ప్రార్థిస్తే ఆయన తప్పక 
అనుమతిస్తాడు. ఆయన అనుమతించిన తరువాత అక్కడున్న రక్షకులు అద్దుచెప్పరు” 
అన్నాడు. 

అర్జున నకుల సహదేవులు కూడా అలా చేద్దాం అన్నారు. యుధిష్టిరుడు సంతోషించి 
ధృతరాషునకు ఆ విషయం తెలిపి ఆతని అనుజ్ఞ తీసికొన్నాడు. యుయుత్సువును 
ధృతరాష్టాదుల సంరక్షణకై అక్కడనే ఉంచి పాండవు లందరూ ఒక శుభముహూర్తాన 
స్వస్తివాచనాదు లన్నీ చేయించుకొని, సైన్యంతో ధనం తీసికొనిరావడానికై హిమాలయానికి 
బయల్దేరారు. 


హిమాలయ పర్వతం చేరి అక్కడ సమతలప్రదేశంలో పూజాహోమాదులు 
నిర్వర్తించారు. ఆనాటి రాత్రి వారందరూ ఉపవాసం ఉంటూ దర్భాసనాలమీద 
శయనించారు. 


మరునాడు శాస్త్రోక్త నియమాలను పాటిస్తూ శివునకు పూజలుచేసి అనేక విధాలైన 
పదార్దాలు, భోజ్యాలూ, మాంసాలు సమర్పించారు. శివుని కింకరులకు, యక్షులకు, 
పుష్పోపహారాదులు సమర్పించాడు. 

పూజా-బలికార్యక్రమా లన్నీ పూర్తిచేసి యుధిష్టిరుడు అక్కడ ధనం గుప్తంగా 
దాచి ఉంచిన ప్రదేశాలు తవ్వించి పెద్ద పెద్ద బాణలులు, విచిత్ర మైన వేలకొలది పాత్రలు 
బైటకు తీయించాడు. 


ఆశ్వమేధిక పర్వము 911 


ఆ పాత్రలలో ఉన్న ధనా న్నంతనీ వేలకొలది ఒంటెలు, గొట్టెలు, ఏనుగులు, 
బళ్లూ, రథాలు మొదలైనవాటిమీద ఎక్కించుకొని, హస్తినాపురానికి బయలుదేరారు. ప్రతీ 
రెండు క్రోశుల దూరంలో ఆగుతూ ప్రయాణం ముందుకు సాగించారు. 


పాండవులు ఆ ధనంతో హస్తినాపురం చేరక ముందే కృష్ణుడు జరగబోయే 
అశ్వమేధయాగంకొరకై బలరామునితోను, సాత్యకితోను, ప్రద్యుమ్నుడు మొదలైన 
పుత్రులతోను ఇంకా కొందరు యాదవప్రముఖులతోను కలిసి హస్తినాపురానికి వచ్చాడు. 
అన్నగారి వెంట సుభద్ర కూడా వచ్చింది. 


ధృతరాష్రుడు, విదురుడు యుయుత్సువు మొదలైనవారు చేసిన స్వాగతసత్మారాదులు 
(గ్రహించి కృష్ణుడు అక్కడనే నివసించి ఉండగా ఉత్తర ప్రసవించింది. ఆ వార్త వినగానే 
అంతఃపురం అంతా హర్షధ్వానాలతో నిండిపోయింది. అయితే - ఉత్తరక్షణంలోనే 
హర్షధ్వానాలు ఆగిపోయి హాహాకారధ్వనులు వినబడ్డాయి. ఆ శిశువు బ్రహాస్త్రపీడితు డై 
నిశ్చేష్టు డై పడి ఉన్నాడు. 

స్త్రీల ఆర్తనాదాలు విని కృష్ణుడు తొందరపడుతూ అంతఃపురంలోనికి వెళ్లాడు. 
ఏడుస్తూ తనవైపే వస్తూన్న మేనత్త కుంతి, ఆమె వెనుక ద్రౌపది, సుభద్ర ఇతరస్తీలు 
కనబడ్డారు. 

“కృష్ణా! అశ్వత్థామ ప్రయోగించిన (బ్రహ్మాస్త్రం గర్భస్థశిశువును చంపకుండా 
కాపాడతానని ఆ నాడు నీవు ప్రతిజ్ఞ చేశావు కదా! శిశువు నిశ్చేష్టుడుగా ఉన్నాడు. వీని 
ప్రాణాలు నిలిపి జీవింపచేసి నీ ప్రతిజ్ఞ నిలుపుకో” అంటూ కుంతి విలపిస్తూ కృష్ణుణ్ణి 
ప్రార్థించింది. “కౌరవవంశం అంతా ఈ పిల్లవానిమీద ఆధారపడి ఉంది. ఏదో విధంగా 
నువ్వు వీనిని బ్రతికించాలి” అని అంటూ కుంతి ఇంకా ఇలా చెప్పింది - “నీ మేనల్లుడు 
అభిమన్యుడు ఉత్తరతో - “ఉత్తరా! నీకు పుట్టబోయే కుమారుణ్ణి నేను చదువుకోసం మా 
మేనమామగారి దగ్గరికి పంపుతాను. అక్కడికి వెళ్లీ అతడు యాదవుల ఇంట్లో ఉంటూ 
ధనుర్వేదము, విచిత్రములైన అస్రాలూ, నీతిశాస్త్రము అభ్యసిస్తాడు” అంటూండేవా డట. 


అట్రవీత్మిల దాశార్హ వైరాటీ మార్జునిస్తదా, 
మాతులస్య కులం భద్రే తవ పుత్రో గమిష్యతి, 
గత్వా వృష్ణ్రృన్థకకులం ధనుర్వేదం గ్రహీష్యతి, 
అస్త్రాణి చ విచిత్రాణి నీతిశాస్త్రం చ కేవలమ్‌. 
(ఆశ్వమేధిక పర్వం. 66. 23,24) 


912 మహాభారతసారసంగ్రహము 


“కృష్ణా! మే మందరమూ వేడుకొంటున్నాం. నీ మేనల్లుని మాట నిజం అయే 
టట్లు చెయ్యి.” 

సుభద్ర కూడా అతి దీనంగా విలపిస్తూ పిల్లవానిని బ్రతికించ మని అన్నగారిని 
అనేక విధాల ప్రార్థించింది. 

ఆ విధంగా ఆక్రందిస్తూన్న వాళ్లందరికీ ధైర్యం చెపుతూ కృష్ణుడు సూతికాగ్భహంలో 
ప్రవేశించాడు. ఆ సూతికాగ్భహం అంతటా దాని రక్షణం కొరకై అనేక వస్తువులు, 
దీపాలు, ధూపాలు అగ్నులు ఏర్పరచి ఉన్నాయి. కొందరు ముత్తెదువలు నిలబడి ఉన్నారు. 
భిషగ్వరులు నిరీక్షిస్తున్నారు. ఆ ఏర్పా ట్లన్నీ చూచి కృష్ణుడు సాధు సాధు అంటూ 
మెచ్చుకొన్నాడు. 

సంతోషంతో వికసించిన ముఖంతో శ్రీకృష్ణు డలా అనడం చూచి ద్రౌపది తొందరగా 
ఉత్తర దగ్గరికి వెళ్లి - “మామయ్య మధుసూదనుడు నీ దగ్గరికి వస్తున్నాడు” అని ఆమెకు 
చెప్పింది. వెంటనే ఆమె కళ్లు తుడుచుకొని, మాట సవరించుకొంటూ వస్తాలు సర్దుకొని 
కూర్చుంది. 


కృష్ణుడు దగ్గరికి రాగానే ఆమె దీనంగా విలపిస్తూ - “పుండరీకాక్షా! నా పిల్లవానిని 
బ్రతికించు. ఈ పిల్లవాడు ఈ విధంగా పుడతా డని యుధిష్టిరుడు గాని, భీమసేనుడు 
గాని, నువ్వు గాని ముందుగానే నాకు చెప్పి ఉంటే నేనింత కాలం పుత్రాశతో జీవించి 
ఉండేదానను కాను. అభిమన్యుని వెనుకనే నేను కూడ వెళ్లిపోయి ఉండేదానిని” అని 
అంటూ స్పృహ తప్పి నేలమీద పడిపోయింది. పక్కనున్న స్త్రీలు ఆమెను లేవదీసి, 
ఉపచారాలు చేసి ఓదార్పారు. 

అప్పుడు కృష్ణుడు ఆచమనం చేసి ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించి - “ఉత్తరా! 
దుఃఖించకు. నా మాట అసత్యం కాదు. ఇదిగో చూడు. పిల్లవాడు జీవించాడు” అంటూ 
ఆ శిశువును జీవింపచేశాడు. (బ్రహ్మాస్త్రం బ్రహ్మదేవుని వద్దకు వెళ్లిపోయింది. 

శిశువు మెల్ల మెల్లగా కదలడం ప్రారంభించాడు. వాని కాంతి ఆ గృహం అంతా 
వ్యాపించింది. ఉత్తర, కుంతి, ద్రౌపది, సుభద్ర మొదలైన అక్కడ నున్న స్రీలు, ఇతరులూ 
కూడా చాలా సంతోషించారు. అక్కడ ఉన్నవా ళ్లందరూ కృష్ణుణ్ణి వేనోళ్ల స్తుతించారు. 

ఉత్తర లేచి కృష్ణునికి నమస్మరించి పిల్లవానిచేత నమస్మారం పెట్టించింది. కృష్ణుడు 
సంతోషపూర్వకంగా అనేకమైన అమూల్య రత్నాలు బహూకరించి ఆ పిల్లవానికి - కులం 


ఆశ్వమేధిక పర్వము 913 


అంతా క్షీణం అయిపోయినప్పుడు దానిని రక్షించడానికి పుట్టాడు గాన 'పరిక్షిత్‌ అని 
పేరు పెట్టాడు. 


పరిక్షీణే కులే యస్మా జ్ఞాతోల._యమభిమన్యుజః, 
పరిక్షిదితి నామాస్య భవత్విత్యబ్రవీత్తదా. (ఆశ్వమేధిక పర్వం 70.11) 


సరిగా పరిక్షిత్తు పుట్టిన ఒక మాసానికి పాండవులు ధనభారంతో నగరానికి 
చేరుకున్నారు. వారు వస్తూన్నట్లు తెలిసి నగరం అంతా చక్కగా అలంకరించారు. 
దేవాయతనాలలో పూజలు జరిపించారు. పౌరులు, వృష్టిపుంగవులు నగరం బైటకు, 
వాళ్లకు ఎదు రేగి నగరానికి తీసికొని వచ్చారు. 


ప్రాసాదంలో ప్రవేశించగానే పాండవులు పూజ్యక్రమానుసారంగా ధృతరాష్ట్రునికి, 
గాంధారికి, కుంతికి పాదాభివందనాలు చేసి ఇతర బంధువుల నందరినీ తగు విధంగా 
గౌరవపూర్వకంగా కలుసుకొన్నారు. 

పరిక్షిద్భృత్తాంతం విన్న ఆ పాండవులు ఆనందపరవశులై కృష్ణుణ్ణి పూజించి 


అనేకవిధాల స్తుతించారు. 


ఇంతలో వ్యాసుడు వచ్చి అశ్వమేధయాగం చేయవలసిందిగా యుధిష్టిరుణ్ణి ఆదేశించి 
ఆశీర్వదించాడు. 

వ్యాసుని అనుజ్ఞ పొందిన యుధిష్టిరుడు కృష్ణునితో - “పురుషోత్తమా! నాదొక 
ప్రార్థన ఉంది. దాని ప్రకారం నువ్వు చెయ్యాలి. నీ ప్రభావంచేత సంపాదించిన భోగాలనే 
మేం ఈ నాడు అనుభవిస్తున్నాం. పరాక్రమంచేత, బుద్ధిబలం చేతా ఈ భూమినంతనీ 
జయించినది నువ్వే అందుచేత నువ్వు దీక్ష గ్రహించి అశ్వమేధయాగం చెయ్యాలి” 
అన్నాడు. 

యుధిస్టిరుడు పలికిన ఆ మాటలకు సంతోషించి కృష్ణుడు - “మహాబాహూ! 
నువ్వు తప్ప ఇలా ఎవ రనగలరు? నీవే ఈనాడు సర్వభూతాలకీ ఉత్తమగతి వని నా 
నిశ్చయం. కురువీరులలో ధర్మంచేత (ప్రకాశిస్తూన్నవాడవు నువ్వే. మేం అందరమూ 
నీకు లొంగి ఉండవలసినవాళ్లం. మా అందరికీ నీవు పూజ్యుడవు. ఈ యాగం చేయడానికి 
తగినవాడవు నువ్వే. అందుచేత నువ్వు ఈ యాగం చెయ్యి. 

మేం ఏమి ఏమి పనులు చెయ్యాలో ఆజ్ఞాపించు. నువ్వు ఏ పని చేయ మంటే 
అది చేస్తాను. సత్యం చెపుతున్నాను. నువ్వు ఈ అశ్వమేధయాగం చేస్తే భీముడు, అర్జునుడు, 
నకులుడు, సహదేవుడూ కూడా చేసినట్లే.” 


914 మహాభారతసారసంగ్రహము 


భీమసేనార్డునౌ చైవ తథా మాద్రవతీసుతౌ, 
ఇష్టవనో భవిష్వని త్వయీష్టవతి పార్ధివ. (ఆశ్వమేధిక పర్వం 71.26) 
అశ్వమేధప్రయత్నాల ప్రారంభం 


యుధిష్టిరుడు వ్యాసునివద్దకు వెళ్లి యాగసంకల్పం ఏ ముహూర్తాన చేయవలెనో, 
యాగానికి ఏమేమి కావలెనో చెప్ప మని కోరాడు. 

వ్యాసుడు యుధిష్టిరునితో - “రాజా! చైత్రపూర్ణిమదివసాన యాగదీక్షప్రారంభం 
చెయ్యాలి. ఏ సమయంలో ఏమి చెయ్యాలో నేను, పైలుడు, యాజ్ఞవల్క్యుడు 
చూచుకొంటాం. నువ్వు పవిత్ర మైన అశ్వాన్ని శా[స్ర్తోక్తపద్ధతిలో పరీక్షించి నిర్ణయించుకో. 
అవసర మైన సంభారా లన్నీ ఏర్పాటుచేసుకోవాలి. పృథివీమండలం అంతా యశస్సును 
చాటుతూ అశ్వం సంచరించే టట్లు దానిని విడిచిపెట్టు. 

దివ్యాస్తసంపన్నుడూ మహావీరుడూ అయిన అర్జునుడు ఆ అశ్వాన్ని అనుసరించి 
పృథివీమండలంలో సంచరిస్తూ ఎదిరించినవాళ్లను జయిస్తాడు. భీమ-నకులులు 
నగరంలోనే ఉంటూ రాజ్యపాలనాకార్యం నిర్వహిస్తారు. సహదేవుడు కుటుంబవ్యవహారా 
లన్నీ చూచుకొంటాడు” అన్నాడు. 


యుధిష్టిరుడు ఈ విషయా లన్నీ ధృతరాష్ట్రునికి తెలిపి ఆతని అనుమతితో తన 
సోదరులను నలుగురినీ వ్యాసుడు చెప్పిన విధంగా ఆ యా కార్యాలలో నియోగించాడు. 


యుధిష్టిరుడు అనుకొన్న శుభదివసాన యజ్ఞదీక్ష స్వీకరించాడు. అర్జునుడు గాండీవం 
ధరించి సైన్యంతో, వ్యాసుడు, యథాశాస్త్రంగా, ఒక సంవత్సరం పాటు పృథివిపై 
సంచరించడానికై విడచిన అశ్వాన్ని రక్షిస్తూ బయలుదేరాడు. 

త్రిగర్తదేశీయులకు అర్జునునితో చాలా కాలం నుండి వైరం ఉంది. ఆ దేశానికి 
సంబంధించిన ఎందరో మహావీరులను అర్జునుడు అంత క్రితమే కురుక్షేత్రంలో జరిగిన 
యుద్ధంలో సంహరించాడు. 

యుధిష్టిరుని ఆశ్వమేధాశ్వం తమ దేశం సరిహద్దులకు వచ్చిన దనే విషయం 
తెలియగానే త్రిగర్తదేశానికి సంబంధించిన రాజులు అర్జునునిపై యుద్దానికి వచ్చారు. 
తమ తండ్రులు, ఇతర బంధువులు కురుక్షేతయుద్ధంలో మరణించడంచేత ఏ విధంగా 
నైనా అర్జునుణ్ణి జయించి ఆ పగ తీర్చుకోవా లను దృఢ సంకల్పంతో వాళ్లున్నారు. 


అర్జునుడు అశ్వం వెనుక బయలుదేరే ముందు యుధిష్టిరు డాతనికి - “ఇప్పటికే 
చాలామంది రాజులు మొన్నటి యుద్ధంలో మరణించారు. మన అశ్వాన్ని అద్దుకొని 


ఆశ్వమేధిక పర్వము 915 


ఎవరైనా యుద్దానికి వచ్చినా కూడ నీవు సామోపాయంతో వాళ్లు మనకు అనుకూలులయే 
టట్లు చేసుకో. తప్పనిసరి అయితే తప్ప ఎవరినీ సంహరించవద్దు. అని బోధించి ఉన్నాడు. 
అందుచేత అర్జునుడు - “మీరు యుద్దానికి ఎందుకు వస్తారు? లొంగిపొండి” అని 
వాళ్లకు చెప్పినా వాళ్లు వినక యుద్దానికి సిద్ధం అయ్యారు. సైన్యా న్నంతనీ సంహరించి 
అర్జునుడు వాళ్లను ఓడించాడు. “నీవు చెప్పి నట్లు చేస్తాం” అంటూ వాళ్లు లొంగిపోయారు. 

అశ్వం అక్కడ నుండి ప్రాగ్గ్యోతిషపురం వైపు వెళ్లింది. దానిని పాలిస్తూన్న వజదత్తుడు 
భగదత్తుని కుమారుడు. అతడు తన తండ్రిని చంపిన అర్జునునిపై పగ తీర్చుకొనదలచి 
అశ్వాన్ని బంధించాడు. అర్జునుడు నివారించగా అతడు యుద్ధసన్నద్దుడై మదించిన 
ఏనుగుపై వచ్చాడు. మూడు రోజులు జరిగిన యుద్ధంలో చివరికి ఆ మత్తగజం 
మరణించగా వజదత్తుడు నేలపై ఒరిగాడు. అర్జును డాతనిని వధింపకుండా - “మా 
అన్నగారి ఆజ్ఞ ప్రకారం నిన్ను వధించడంలేదు. నీ కేమీ భయం లేదు. వెల్లి రాజ్యం 
పాలించుకో. మా అన్నగారు చేయబోయే యజ్ఞానికి తప్పకుండా రా” అని చెప్పి 
విడిచివేశాడు. 


ఆ ప్రాంతం నుండి అశ్వం సింధుదేశం వైపు వెళ్లింది. ఆ దేశసీమలకు వచ్చిన ఆ 
అశ్వాన్ని చూచి అర్జునుడు వధించిన సైంధవుని బంధువులు, సైనికులూ అర్జునుణ్ణి 
సంహరించడానికి ఇదే సరి యైన అవకాశం అని తలచి పెద్ద సైన్యంతో ఆతనిని 
చుట్టుముట్టారు. వాళ్లు బాణవర్షంతో అర్జునుణ్ణి కప్పివేయగా అతడు పంజరంలో ఉన్న 
పక్షివలె కనబడుతున్నాడు. 


స్పృహ తప్పిన అర్జునుని చేతిలో నుండి గాండీవం జారిపోయింది. ఏమీ చేయ 
లేని స్థితిలో ఉన్న ఆతనిని చూచి వీని కేమౌతుందో అని దేవత లందరూ భయపడ్డారు. 
దేవతలు బ్రహ్మర్షులూ కూడ అర్జునునకు విజయం కలగా లని కోరుకున్నారు. దానితో 
అర్జునుడు శక్తి పుంజుకొని శరవర్షంతో వాళ్ల నందరినీ ముంచెత్తాడు. వాళ్లు స్తబ్దు 
లైపోయారు. 

భయభ్రాంతు లైన ఆ సైంధవు లందరూ నిలద్రొక్కుకొని మళ్లీ అర్జునుణ్ణి అనేక 
ఆయుధాలతో ఎదిరించారు. క్షత్రియులను చంపవద్దు అన్న అన్నగారి మాట గుర్తుకు 
వచ్చి అర్జునుడు ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు. 


“నేను మిమ్మ ల్నెవరినీ కూడా వధించను. మేము పరాజితుల మయ్యాం అని 
అంటే చాలు. నేను యుద్ధంనుండి విరమిస్తాను” అని వాళ్లతో అన్నాడు. అయినా కూడా 


916 మహాభారతసారసంగ్రహము 


వాళ్లు ఆతనిని సంహరించడంకోసమే సంసిద్ధు లై ఉండడం చూచి మరొక మార్గం లేక 
అర్జునుడు విజృంభించి వాళ్లను సంహరించడం ప్రారంభించాడు. 


ఇంతలో ధృతరాష్టుని పుత్రి, జయద్రథుని భార్యా అయిన దుఃశల బాలు డైన 
తన పౌత్రుణ్జి తీసికొనివచ్చి విలపిస్తూ యుద్ధం నుండి విరమింపుమని అర్జునుణ్ణి 
ప్రాధేయపడింది. ఆమెను చూడగానే అర్జునుడు ధనస్సు విడిచి “ఏమి చేయను” అని 
సోదరి యైన ఆమెను అడిగాడు. 


అప్పు డామె - “పార్థా! ఈ బాలుడు నీ మేనల్లుని కుమారుడు. నీకు 
నమస్మరిస్తున్నాడు. వీనిని చూడు” అంది. “వీని తండ్రి ఎవరు? ఎక్క డున్నాడు?” అని 
అదిగాడు అర్జునుడు. 


“వీని తండ్రి యైన నా కుమారుడు తండ్రి మరణించిన నాటి నుండి దుఃఖంతో 
ఉన్నాడు. తన తండ్రిని వధించిన నువ్వు వచ్చా వని వినగానే అతడు మరణించాడు. 
అత డలా పడిపోవడంతో నేను ఈ పిల్లవానిని తీసికొని నీ దగ్గరికి వచ్చాను; నీ సోదరినీ, 
నీ మేనల్లుని పుత్రుణ్గీ చూడు. దయ చూపు” అంది దుఃశల. 


సోదరినీ, ఆమె పుత్రుని పుత్రుణ్జీ చూడగానే అర్జునుడు తల వంచుకొని దీనుడై 
నిలబడ్డాడు. “అర్జునా! నువ్వు మూరు డైన దుర్యోధనుణ్ణి, మీకు అపకారం చేసిన 
జయధ్రథుణ్ణీ మరచిపో. అభిమన్యునికి పరీక్షిత్తు పుట్టి నట్లు నా కుమారు డైన సురథునికి 
పుట్టిన నా పౌత్రు డీ బాలుడు. 


కర్తుమర్హసి ధర్మజ్ఞ దయాం కురుకులోద్వహ, 
విస్మృత్య కురురాజానం తం చ మనం జయద్రథమ్‌, 
అభిమన్యోర్యథా జాతః పరిక్షిత్‌ పరవీరహా, 
తథాయం సురథాజ్ఞాతః మమ పౌత్రో మహాభుజ. 
(అశ్వమేధిక పర్వం. 78.34, 35) 
శమం కోరడానికై వీనిని తీసికొని వచ్చాను. 


అనార్యుడు, క్రూరుడు, అపరాధం చేసినవాడూ అయిన వీని పితామహుణ్ణి 
విస్మరించి ఈ బాలుణ్ణి అనుగ్రహించు. 

తమనార్యం నృశంసం చ విస్మృత్యాస్య పితామహమ్‌, 

ఆగస్మారిణమత్యర్థం ప్రసాదం కర్తమర్హసి. (అశ్వమేధిక పర్వం. 78.40) 


ఆశ్వమేధిక పర్వము 917 


ఆమె దీనాలాపాలు విన్న అర్జునుడు గాంధారీ - ధృతరాషులను స్మరించి - “ఛీ! 
ఈ క్షతియధర్మం ఎంత చెడ్డది? దీని మూలాననే కదా నే నింతమంది బంధువులను 
చంపాను! అని అంటూ ఆమెను ఓదార్చి, కౌగలించుకొని ఇంటికి వెళ్ల మని పంపివేశాడు. 


దుఃశల ఆ యోధులను యుద్ధంనుండి విరమింపచేసి ఇంటికి వెళ్లిపోయింది 
ధనంజయుడు ఈ విధంగా సైంధవులను జయించి ఆ అశ్వం వెనుకనే వెళ్లాడు. 


అర్హున బభ్రువాహనుల యుద్దం 
జ థి 
అశ్వం మణిపురరా జైన బభ్రువాహనుని దేశానికి వెళ్లింది. అర్జునుడు దాని వెనుకనే 


వెళ్లాడు. తండ్రి వచ్చి నట్లు తెలిసి బభ్రువాహనుడు బ్రాహ్మణులను ముందుంచుకొని 
అర్థ్యపాద్యాదులను తీసుకొని ఎదురు వెళ్లాడు. 


తన కుమారు డైన బభ్రువాహనుడు క్షత్రియుడు వలె ప్రవర్తించకుండా, యజ్ఞాశ్వాన్ని 
అడ్డుకొనకుండా భయపడినవాడు వలె ఆ విధంగా రావడం అర్జునునికి నచ్చలేదు 

అతడు - “పుత్రా! అశ్వమేధాశ్వం దేశం సరిహద్దులలోకి వచ్చినప్పుడు దానిని 
అద్దుకొనకుండా, దాని రక్షకులతో యుద్ధం చేయకుండా క్షత్రధర్మం విడచి నీవు యుద్దానికి 
వచ్చినవానిని సామపూర్వకంగా ప్రతిగ్రహిస్తున్నావు. ఇలాంటి వాడవు జీవించి ఏమి 
ప్రయోజనం?” అని అంటూ తీవ్రంగా దూషించాడు. 

తన భర్త యైన అర్జునుడు బభ్రువాహనుణ్ణి ఇలా తీవ్రంగా దూషిస్తూండగా, అది 
చూచి సహించలేక ఉలూపి పాతాళలోకంనుండి భూమిని చీల్చుకొని బైటకు వచ్చి, తల 
వంచుకొని ఏదో ఆలోచిస్తూన్న పుత్రుని దగ్గరకు వెళ్లి - “పుత్రా! నేను సర్పరాజు కుమార్తె 
యైన ఉలూపిని, నీ తల్లిని. నేను చెపుతూన్నట్లు చెయ్యి. నీకు గొప్ప ధర్మం లభిస్తుంది. 
యుద్ధంకోసం దుర్మదంతో ఉన్న నీ తండ్రితో యుద్ధం చెయ్యి. అలా చేస్తే అతడు 
సంతోషిస్తాడు” అంది. 

ఆ మాట విన్న బభువాహనుడు తండ్రితో యుద్ధం చెయ్యా లని నిశ్చయించు 
కున్నాడు. తీవ్ర మైన యుద్ధం ప్రారంభ మయింది. కుమారుని పరాక్రమానికి అర్జునుడు 
మనస్సులో చాల సంతోషిస్తున్నాడు. వానిని అర్జునుడు అంతగా పీడించలేదు. తండ్రి 
యుద్ధంనుండి విముఖుడయ్యా డనుకొని బభ్రువాహనుడు మళ్లీ బాణాలు ప్రయోగిస్తూ 
ఒక తీవ్రమైన బాణంతో హృదయం దగ్గర కొట్టాడు. అర్జునుడు స్పృహ తప్పి నేలమీద 
పడిపోయాడు. 


918 మహాభారతసారసంగ్రహము 


అప్పటికే అర్జునుని బాణాల దెబ్బలు తిని ఉన్న బభ్రువాహనుడు తండ్రి పడిపోవడం 
చూడగానే స్పృహ తప్పి పడిపోయాడు. 

భర్తా కుమారుడూ కూడా రణరంగంలో పడిపోవడం చూసి బభ్రువాహనుని తల్లి 
యైన చిత్రాంగద రణరంగానికి వచ్చి వాళ్లిద్దరినీ గూర్చి విలపించింది. మూర్చ చెందింది. 
కొంత సేపటికి లేచి అక్కడనే ఉన్న ఉలూపితో - “ఉలూపీ! నీ మూలాన నా భర్త ఎలా 
మరణించి పడి ఉన్నాడో చూడు. ఈ విధంగా పుత్రునిచేత భర్తను చంపించి ఏ మాత్రం 
దుఃఖం లేకుండా ఎలా ఉన్నావు? నా పుత్రుడు మరణించి ఇలాపడి ఉన్నా నాకు అంతగా 
దుఃఖం లేదు - ఎలా గైనా నా భర్త జీవించాలి. అలా జీవించకపోతే నీ ఎదుటనే నేను 
ప్రాయోపవేశం చేస్తాను” అని అంటూ ఆమె సవతి యైన ఉలూపిని నిందించి, ఊపిరితో 
ఉన్న పుత్రుని వైపు చూస్తూ భర్త పాదాల దగ్గర కూర్చుంది. 

ఇంతలో బభ్రువాహనునికి సృహ వచ్చి లేచాడు. అలా దుఃఖిస్తూన్న తల్లినీ, 
నేలమీద పడి ఉన్న తండ్రినీ చూసి తాను చేసిన పాపకృత్యానికి పరితపిస్తూ చాలా దుః 
ఖించాడు. తండ్రిని చంపినందుకు ప్రాయోపవేశం చేసి ప్రాణాలు విడుస్తా నని అంటూ 
ఆచమనం చేసి కూర్చున్నాడు. 


ఈ విధంగా తల్లీ పుత్రుడూ కూడ ప్రాయోపవిష్టులై ఉండడం చూచి ఉలూపి 
సంజీవనమణిని స్మరించింది. వెంటనే ఆ మణి ఆమె చేతిలోనికి వచ్చింది. అప్పు డామె 
అక్కదే సైనికు లందరికీ ఆనందం కలిగే మాట లిలా - “పుత్రా! లే. దుఃఖించకు. నువ్వీ 
జిష్టువును జయించలేదు. ఇంద్రాది దేవతలు కలిసి వచ్చినా ఈయనను జయించలేరు. 
నీ తండ్రికి ప్రియం చేకూర్చడానికే నేను మోహాన్ని కలిగించే మాయను ప్రదర్శించాను. 


ఈ మహావీరుడు, తన పుత్రు డైన నీవు యుద్ధంలో ఎంతటి పరాక్రమశాలివో 
పరీక్షించడానికై వచ్చాడు. అందుచేతనే నేను యుద్దానికి నిన్ను ప్రోత్సహించాను. నీ 
వేదో పాపం చేశా నని బాధపడకు. ఇతడు పురాణర్ని ఈతనిని ఇంద్రుడు కూడా 


జయించజాలడు. 


ఇది మరణించినవాళ్లను జీవింపచేసే మణి. దీనితో మేం మరణించిన సర్పాలను 
బ్రతికిస్తూంటాం. దీనిని నీ తండ్రి వక్షః స్థలంమీద ఉంచు. వెంటనే లేచి కూర్చుంటాడు” 
బభ్రువాహనునితో అంది. 


వెంటనే ఆతడు ఆ మణిని అర్జునుని వక్షస్థలంమీద ఉంచాడు. అతడు నిద్ర 


నుండి లేచినట్లు లేచాడు. బభ్రువాహనుడు సంతోషిస్తూ తండ్రికి అభివాదనం చేశాడు. 
అర్జును డతనిని కౌగలించుకొని తలమీద ముద్దుపెట్టుకొన్నాడు. 


ఆశ్వమేధిక పర్వము 919 


“మన మిద్దరమూ యుద్ధం చేస్తున్నాం కదా ఈ రణరంగంలోనికి నీ తల్లీ, ఉలూపీ 
ఎందుకు వచ్చారు? ఏమి జరిగింది? అని పుత్రుణ్ణి అడిగాడు. 


అతడు తల వంచి నమస్మరిస్తూ “ఈ ఉలూపిని అడుగు” అన్నాడు. 


ఆ మాట విని అర్జునుడు - “ఉలూపీ! నువ్వు నీ సవతి యైన ఈ చిత్రాంగదా 
రణభూమికి ఎందుకు వచ్చారు? నువ్వు ఈ రాజు క్షేమమే కోరుతున్నావా? నా క్షేమాన్ని 
కోరుతున్నావా? నేను తెలియక అపరాధం ఏమీ చేయలేదుకదా? ఈ బభ్రువాహనుడు 
కాని చిత్రాంగద కాని అపరాధం ఏమీ చేయలేదు కద” అని ఉలూపిని అడిగాడు. 


ఉలూపి ఇలా చెప్పింది - “మీ ఎవరి వల్లా ఏ అపరాధమూ జరగలేదు. ఇదంతా 
నేనే కావాలని చేశాను. నామీద కోపించవద్దు. వేడుకొంటున్నాను. 

మహాబాహూ! మహాభారతయుద్ధంలో నువ్వు భీష్ముణ్ణి అన్యాయపూర్వకంగా 
వధించావు. నీవు చేసిన ఆ అధర్మానికి ప్రాయశ్చిత్తం చేసికొనకపోతే నువ్వు నరకానికి 
వెళ్లవలిసి ఉంటుంది. ఆ శాంతి, ప్రాయశ్చిత్తం ఇప్పుడు నీ కుమారుని ద్వారా జరిగింది. 

నీవు శిఖండిని అడ్డం పెట్టుకొని అధార్మికంగా భీష్ముణ్ణి చంపినప్పుడు వసువు 
లందరూ గంగాదేవి వద్దకు వచ్చి - “దేవీ! అర్జునుడు యుద్ధం చేయకుండా ఉన్న నీ 
పుత్రు డైన భీష్ముణ్ణి అధర్మపూర్వకంగా చంపాడు గాన వానికి శాపం ఇవ్వా లను 
కొంటున్నాం” అని ఆమెతో అన్నారు. ఆమె “తథాస్తు” అంది. వాళ్ల సంభాషణ అంతా 
నేను విన్నాను. నేను మనస్సులో చాలా బాధ పడుతూ వెళ్లి ఈ విషయం నా తండ్రికి 
చెప్పాను. ఆయన కూడా చాలా విషాదం చెందాడు 

నా తండ్రి వసువుల దగ్గరికి వెళ్లి, వాళ్లను చాలా బ్రతిమాలగా వాళ్లు “వాని 
కుమారు డైన మణిపురేశ్వరుడు యుద్ధంలో వానిని బాణాలతో పడగొడితే అప్పుడు 
అతడు శాపవిముక్తు డవుతాడు” అన్నారు. 


ఆ విషయం నా తండ్రి నాకు చెప్పాడు. నీ శాపవిమోచనానికై నే నిలా చేశాను. 
ఎందుచేత ననగా ఇంద్రుడు కూడా యుద్ధంలో నిన్ను జయించజాలడు. పుత్రు డంటే 
తానే కదా! “ఆత్మా వై పుత్రనామాసి.” అందుచేత పుత్రుడే నిన్ను ఓడించాడు. 


ఇలా చేయడంలో నా దోష మేమీ లేదు కదా! ఏమంటావు?” 


ఉలూపి మాటలు విని అర్జునుడు సంతోషించి “దేవీ! నువ్వు చేసిన దంతా నాకు 
ప్రియమే” అన్నాడు. 


920 మహాభారతసారసంగ్రహము 


తరవాత చిత్రాంగదా, కౌరవ్యనాగుని పుత్రి మైన ఉలూపి వింటూండగా అర్జునుడు 
బభ్రువాహనునితో - “చైత్రమాసం ప్రాంతంలో యుధిష్టిరుడు యజ్ఞం చేయబోతున్నాడు. 
నువ్వు ఈ ఇద్దరు తల్లులతో పరివారసహితుడ వై ఆ యజ్ఞానికి రావాలి” అన్నాడు. 

“ధర్మజ్ఞా! నేను తప్పక యజ్ఞానికి వచ్చి విప్రులకు వడ్డిస్తాను. నీవు నీ ఇద్దరి 
భార్యలతో నా పురంలోనికి వచ్చి ఒక్కరాత్రి గడిపి నన్ను అనుగ్రహించు” అని బభ్రువాహను 
డన్నాడు. 

అర్జును డాతనితో - “పుత్రా! నే నిప్పుడు యజ్ఞదీక్షలో ఉన్నా ననే విషయం నీకు 
తెలుసు కదా? నేను పురంలో ప్రవేశించకూడదు. ఈ యజ్ఞాశ్వం దాని ఇష్టం వచ్చి నట్లు 
తిరుగుతుంది. అందుచేత నాకొక స్థానం అంటూ లేదు. నీకు క్షేమం అగుగాక. నేను 
వెడతాను” అని చెప్పి, భార్యల అనుమతి తీసికొని అశ్వం వెనకనే వెళ్లాడు. 


మగధరాజు పరాజయం 

అశ్వం మగధదేశరాజ ధాని యైన రాజగృహం ప్రాంతానికి వెళ్లి నప్పుడు 
మగధదేశరాజైన మేఘసంధి దానిని అడ్డుకొని అర్జునుణ్ణి యుద్దానికి ఆహ్వానించాడు. 
జరాసంధుని పౌత్రుడు, సహదేవుని పుత్రుడు అయిన మేఘసంధి బాల్యంచేత ఆ విధంగా 
ప్రవర్తించడం చూచి అర్జునుడు నవ్వుతూ - “ఎవరైనా నన్ను అద్దుకొంటే వానితో యుద్ధం 
చెయ్యా లని నా నియమం. అందుచేత నువ్వు ముందు యుద్ధం ప్రారంభిస్తే నేను 
కొనసాగిస్తాను” అన్నాడు. వెంటనే అతడు అర్జునుని మీద బాణవర్షం కురిపించాడు. 
అర్జునుడు వాటిని అన్నింటినీ ఖండించి వానిని అనాయాసంగా ఓడించాడు. 


అప్పు డతడు వినముడై - “నేను ఓడిపోయాను. యుద్ధం చేయను” అన్నాడు. 
“చైత్రమాసంలో జరగబోయే అశ్వమేధానికి తప్పకుండా రా” అని ఆతనితో పలికి అర్జునుడు 
అశ్వం వెనుకనే ముందుకు వెళ్లాడు. 


సముద్రతీరం వెంబడే ఉన్న వంగదేశీయులను, పుండ్రదేశీయులను కోసల 
దేశీయులను అనేకమ్లేచ్చసైన్యాలను జయిస్తూ అర్జునుడు చేదిదేశరాజధాని మైన శుక్తిక 
నగరం చేరాడు. అక్కడ శిశుపాలుని పుత్రు డైన శరభుడు ముందు యుద్ధం చేసి తరవాత 
అర్జునుణ్ణి సగౌరవంగా పూజించాడు. 


అక్కడి నుంది దశార్ణదేశం వెళ్లి ఆ దేశానికి రాజైన చిత్రాంగదుణ్ణి వశం చేసికొన్నాడు. 


నిషాదరాజైన ఏకలవ్యుని రాజ్యం చేరి అక్కడ వాని కుమారుణ్ణి యుద్ధంలో 
జయించాడు. అక్కడ నుండి దక్షిణసముద్రతీరం వైపు వెళ్లి ఆ ప్రాంతానికి చెందిన 


ఆశ్వమేధిక పర్వము 921 


ద్రవిడులతోను, ఆంధ్రులతోను, రౌద్రులైన మహిషకులతోను, కోల్లగిరి ప్రాంతీయులతోను 
యుద్ధం చేసి వాళ్ల నందరినీ అనాయాసంగా ఓడించాడు. 


అర్చితః ప్రయయౌ భూయో దక్షిణం సలిలార్జవమ్‌, 

తత్రాపి ద్రవిడైరక్డై రౌదైర్మాహిషకైరపి, 

తథా కోలగిరీయెశ్చ యుద్ధమాసీత్‌ కిరీటినః. 

(ఆశ్వమేధిక పర్వం. 83. 10, 11) 

అక్కడి నుండి అశ్వాన్ని అనుసరిస్తూ సురాష్ట్రదేశానికి, గోకర్ణ - ప్రభాసాలకీ వెళ్లాడు. 
అక్కడి నుండి యాదవులు పాలించే ద్వారవతి చేరాడు. 

అక్కడ యాదవకుమారులు అశ్వాన్ని బంధించడానికి ప్రయత్నిస్తూండగా ఉగ్రసేనుడు 
వాళ్లను వారించాడు. ఉగ్రసేనుడు అర్జునుని మేనమామ యైన వసుదేవునితో కలిసి 
నగరం బైటకు వచ్చి అర్జునుణ్ణి కలిశాడు. 


వాళ్లిద్దరి అనుజ్ఞ తీసికొని అర్జునుడు అశ్వం వెనుకనే పశ్చిమసముద్రం తీరాన 
ఉన్న పంచనదం చేరాడు. 


అక్కడినుంది గాంధారదేశం చేరాడు. ఆ దేశానికి రాజైన శకుని పుత్రుడు పూర్వవైరం 
స్మరిస్తూ అర్జునుణ్ణి ఎదిరించాడు. అర్జునుడు సామోపాయంచేత నివారించడానికి 
ప్రయత్నించినా వాళ్లు వినకుండా అశ్వాన్ని బంధించడంకోసం ప్రయత్నించారు. అప్పు 
డర్జునుడు ఆ సైన్యాన్ని సంహరించాడు. 

శకుని పుత్రుడు అర్జునునిపై యుద్దానికి వచ్చాడు. “రాజపుత్రులను చంపకూడ 
దను నియమంలో ఉన్నాను” అని అర్జునుడు చెప్పినా కూడ అతడు వినలేదు. అర్జునుడు 
బాణంతో వాని శిరస్త్రాణాన్ని ఖండించగా అతడు పారిపోయాడు. అర్జునుడు సైనికుల 
శిరస్సులను భల్లబాణాలతో ఛేదించాడు. 


ఆ సైనికులలో కొందరు ఆయుధాలు ప్రయోగించడానికై ఎత్తిన భుజాలను అలా 
ఎత్తి ఉండగానే అర్జునుడు ఖండించాడు. ఆ భుజాలు తెగి క్రింద పడిపోయి నట్లు కూడ 
వాళ్లకు తెలియలేదు. 

ఉట్చితాంస్తు భుజాన్‌ కేచిన్నాబుధ్యన్త శరైర్భ్భృతాన్‌, 

శరైర్గాణ్జీవనిర్ముక్తెః పృథుభిః పార్థచోదితైః. (ఆశ్వమేధిక పర్వం 84.16) 


922 మహాభారతసారసంగ్రహము 


సైన్యం అంతా ఇలా నశిస్తూండగా చూచి శకుని పుత్రుని తల్లి (శకుని భార్య) 
మంత్రులతోను, వృద్ధులతోను కలిసి బైటకు వచ్చి తన కుమారుణ్ణి యుద్ధం నుంది 
నివారించి అర్జునుణ్ణి పూజించింది. 


అర్జునుడు శాంతించి శకుని పుత్రునితో - “నీవు నా సోదరుడు వంటివాడవు. 
నువ్వు నాతో యుద్దానికి వచ్చావు కాని నాకు నీతో యుద్ధం చెయ్యా లని లేదు. నా తల్లి 
గాంధారి ముఖం చూచి నిన్ను వధించలేదు. నీ సైన్యాన్ని మాత్రమే సంహరించవలసి 
వచ్చింది. మళ్లీ ఇలా ప్రవర్తించకు. వైరం విడచి చైత్రమాసంలో జరిగే యాగానికి రా” 
అన్నాడు. 

అశ్వం దేశం అంతా సంచరించి హస్తినాపురం వైపు తిరిగి వస్తూన్నది. అర్జునుడు 
అశ్వంతో తిరిగి వస్తూన్నట్లుగా ధర్మరాజుకు చారుల ద్వారా తెలిసింది. ఆతడు రాజుల 
నందరినీ వశం చేసికొని సుఖంగా తిరిగి వస్తూన్నందుకు యుధిష్టిరుడు చాలా 
సంతోషించాడు. 

మాఘమాస ద్వాదశినాడు, శుభనక్షత సమయాన యుధిష్టిరుడు భీమ- నకుల 
సహదేవులను పిలచి - “అర్జునుడు విజయయాత్ర ముగించు కొని అశ్వంతో, తిరిగి 
వస్తూన్నట్లు చారుల ద్వారా తెలిసింది. వచ్చేది మాఘపూర్ణిమ. యాగం ప్రారంభించడానికి 
ఇక ఒక మాసమే ఉంది. వేదపారగు లైన బ్రాహ్మణులను, మన బంధుమిత్రులను, 
సకల దేశాధిపతులను ఆహ్వానించి వాళ్ల నివాసాలకీ, భోజనాదులకీ తగు ఏర్పాట్లు 
చేయించండి” అని ఆదేశించాడు. 

భీమసేనుడు ఆ విధంగా అన్ని ఏర్పాట్లు చేయించాడు. యథాశాస్త్రంగా కొలతల 
ప్రకారం యజ్ఞవాటం నిర్మించారు. దీని దగ్గరగా విశాలమైన అనేక నివాసస్టానాలు 
కట్టించారు. ఆహ్వానాలు అందుకొని అనేక ప్రాంతాలనుండి వేలకొలది జనం వచ్చి 
చేరారు. అందరికీ సమృద్ధిగా భోజన పానీయాదుల ఏర్పాట్లన్నీ రాత్రింబగళ్లు 
జరుగుతున్నాయి. ఎక్కడ చూచినా పర్వతాల వంటి అనేకవిధా లైన అన్నాల రాసులు, 
పెరుగు కాలవలు, నేతి మడుగులు కనబడుతున్నాయి. 

లక్షమంది విప్రలు భోజనం చేయగానే దుందుభి ఉరుము వలె మోగేది. ఆ 
విధంగా ప్రతీరోజూ మాటి మాటికీ దుందుభి (మోగుతూనే ఉంది. 

పూర్ణే శతసహసే తు విప్రాణాం తత్ర భుజ్ఞుతామ్‌, 

దున్దుభిర్మేఘనిర్జోషో ముహుర్ముహురతాద్యత. 

(ఆశ్వమేధిక పర్వం 85.8) 


ఆశ్వమేధిక పర్వము 923 


వివిధ దేశాలనుండి వచ్చిన రాజుల నందరినీ భీమసేనుడు ఆదరపూర్వకంగా 
వారికి తగిన నివాసాలకు తీసికొనివెళ్లి అన్ని విధాలా వాళ్లకు సుఖంగా ఉండడానికి 
తగిన ఏర్పాట్లు చేయించాడు. 


కృష్ణుడు, బలరాముడు, కృతవర్మ, సాత్యకి, ప్రద్యుమ్నుడు, గదుడు, నిశధుడు, 
సాంబుడు మొద లైన యాదవు లందరూ యజ్ఞశాలకు సమీపంలో ఉన్న నివాసాలకు 
వచ్చి అక్కడ నివసించారు. 

మాటల సందర్భంలో కృష్ణుడు యుధిష్టిరునితో అర్జునుణ్ణి గూర్చి చెపుతూ - 
“అర్జునుడు యుద్దాలు చేసి చేసి చాల అలసిపోయి ఉన్నాడు. ద్వారకనుంచి వచ్చిన ఒక 
పురుషుని ద్వారా అర్జునుడు నాకు సందేశం పంపుతూ నీకు రెండు విషయాలు 
చెప్పమన్నాడు - వచ్చిన పెద్దల కందరికీ సత్కారాలు తగు విధంగా చెయ్యాలి. ఆనాడు 
రాజసూయయాగంలో అర్థం ఇచ్చే టప్పుడు జరిగిన గొడవ వంటి గొడవ లేవీ ఈ 
యజ్ఞంలో జరగకుండా జాగ్రత్తపడాలి. ఇది మొదటి విషయం. రెండవ విషయం - నా 
కుమారుడూ, మణిపురాధిపతీ అయిన బభ్రువాహనుడు యజ్ఞానికి వస్తాడు. అతడు 
నాకు చాలా ప్రేమపాత్రుడు. నాయందు చాల భక్తి కలవాడు. ఆతనిని తగు విధంగా 
ఆదరించాలి” అని అన్నాడు. 

కృష్ణుని మాటలు విని యుధిష్టిరుడు - “కృష్ణా! నీవు అర్జునుని గూర్చి చెప్పిన ఈ 
మాటలు నాకు ఆనందకరంగా ఉన్నాయి. ఈ మాటలు వింటూంటే అమృతం 
త్రాగుతూన్నట్లు ఉంది. 

కృష్ణా! అర్జునుణ్ణి గూర్చి ఒక్క విషయంలో మాటి మాటికీ నేను మనస్సులో 
బాధపడుతూంటాను. జ్ఞానం వచ్చినది మొదలు అర్జునుడు ఎంతమందితో ఎన్ని యుద్దాలు 
చేశాడో లెక్క లేదు. ఇంకా చేస్తూనే ఉన్నాడు. అతడు నిరంతరమూ ఇలా ఎందుకు 
కష్టపడవలసి వస్తూన్నదో నాకు అర్థం అవడంలేదు. 

ఆతని శరీరంలో ఒక్క చిన్న అవలక్షణం కూడా లేదు. ఎప్పుడు చూచినా 
కష్టపడుతూనే ఉంటాడు. కృష్ణా! నాకు తెలియని చిన్న లోపం ఏదైనా ఆతని శరీరంలో 
ఉందా? నీకు తెలిస్తే, నాకు చెప్పవచ్చు ననుకొంటే, చెప్పు” అన్నాడు. 

“రాజా! అర్జునుని శరీరంలో ఏ లోపమూ ఉన్నట్లు కనబడదు. అయితే వీని 


పిక్కల కండరాలు కొంచెం పెద్దవి. అందుచేతనే ఆ పురుషశ్రేష్టుడు దేశసంచారం చేస్తూంటా 
డని నే ననుకుంటాను” అన్నాడు కృష్ణుడు - 


924 మహాభారతసారసంగ్రహము 


న హ్యస్య నృపతే కించిత్‌ సంశ్లిష్టముపలక్షయే, 
బుతే పురుషసింహస్య పిణ్ణకే౭_ స్యాధికే యతః, 
స తాభ్యాం పురుషవ్యాఘో నిత్యమధ్వసు వర్తతే. 
(ఆశ్వమేధిక పర్వం 87.8.9) 
ఆ మాట విని యుధిష్టిరుడు - “అయితే కావచ్చును” అన్నాడు. 


అక్కడనే ఉన్న ద్రౌపది కృష్ణునికేసి రోషంతో అడ్డంగా చూచింది. ఆమె సఖు డైన 
అర్జునుని సఖుడూ, సాక్షాత్‌ ధనంజయునివంటి వాడూ అయిన కృష్ణుడు ఆ చూపులోని 
ప్రణయాన్ని (భావాన్ని) ప్రతిగహించాడు. * 

కృష్ణా తు ద్రౌపదీ కృష్ణం తిర్యక్‌ సాసూయమైక్షత, 

ప్రతిజగ్రాహ తస్యాస్తం ప్రణయం చాపి కేశిహా, 

సఖ్యుః సఖా హృషీకేశః సాక్షాదివ ధనంజయః. 

(ఆశ్వమేధిక పర్వం 87.11,12) 

ధనంజయునికి సంబంధించిన శుభ మైన ఆ కథలు విని అక్కడ నున్న భీమాదులు, 

యాజకులు చాలా సంతోషించారు. 


వారు ఆ విధంగా అర్జునుణ్ణి గూర్చి మాటలు చెప్పుకొంటూండగానే అర్జునుడు 
పంపిన దూత వచ్చి అర్జునుడు నగరసమీపం దాకా వచ్చా డని ధర్మరాజుకు చెప్పాడు. 
ధర్మరాజు సంతోషించి శుభవార్త తెచ్చిన ఆ దూతకు చాలా ధనం బహూకరించాడు. 


మరునాడు అర్జునుడు విజయోత్సాహంతో నగరసమీపం చేరాడు. ఆతనిని అక్కడ 
ఉన్నవాళ్లందరూ - “ఆ నాటి సగరచక్రవర్తి మొద లైనవారు కూడ ఈ విధంగా 
చేయలేకపోయారు. భవిష్యత్తులో కూడా ఎవరూ చేయజాలరు” అంటూ ప్రశంసించారు. 


యుధిష్టిరుడు ధృతరాష్ట్రుని ముందుంచుకొని, కృష్ణు - భీమ - నకుల 
సహదేవాదులతోను, మంత్రులతోను ఎదు రేగి ప్రేమపూర్వకంగా ఆతనిని యజ్ఞవాట 
ప్రాంతానికి తీసికొనివచ్చాడు. 


*  ఇక్ళడ తృుమ్ణుని మాటలలోని నిగూఢభావం ఏమో, ద్రౌవది అతనివైవు రోషంతో అలా 
ఎందుకు చూసిందో సృష్టంగా తెలియడం లేదు. 

ఈ ద్రౌవది మూలానే అర్జునుడు ఆనాడు తీర్థయాత్రకోనం అంటూ వెళ్లి నుభద్రతో 
నవో ముగ్గురు భార్యలను పెండ్లాడి వచ్చాడు. ఆ విధంగా అతనికి దేళద్రిమ్మరితనం 
అలవ్వాటెపోయింది అని కృుమ్ణుని అభిప్రాయం అనుకొని ద్రౌపది అలా చూచి ఉంటుంది. నీ 
భావం నాకు తెలిసిందిలే అన్నట్లు కృమ్షుదుండి ఉంటాడు. 


ఆశ్వమేధిక పర్వము 925 


ఇంతలో బభ్రువాహనుడు తల్లు లిద్దరితో ఆ నగరానికి వచ్చి చేరి పెద్ద లందరికీ 
నమస్కరించి వాళ్ల ఆదరపూర్వకాశీస్సులు పొందాడు. పాండవసోదరు లందరూ ఆతనికి 
అమూల్యము లైన వస్తువులు బహూకరించారు. 

ఆతడు సమీపించి ప్రద్యుమ్నుడు నమస్కరించి నట్లు నమస్మరించగా కృష్ణుడు 
ఆతనికి వాత్సల్యపూర్వకంగా బంగారు నగిషీలు చెక్కిన రథమూ, దివ్యములైన అశ్వాలూ 
బహూకరించాడు. 


అశ్వమేధయాగం 
అశ్వం తిరిగి వచ్చిన మూడవ రోజున వ్యాసుని పర్యవేక్షణలో అశ్వమేధ యాగం 
ప్రారంభం అయింది. గరుడాకారంలో వేది ఏర్పరచారు. వేరు వేరు చెట్ల కజ్జిలతో 
మూడు వందల యూపస్తంభాలు నిలబెట్టారు. ఆ యా దేవతల నుద్దేశించి కొన్ని పక్షులు, 
జలచరాలు సిద్ధం చేశారు. మూడు వందల పశువులు, అశ్వము ఆలంభనం చేశారు. 
యథాశాస్త్రంగా యాగం పూర్తి అయింది. 


అశ్వమేధయాగానికి భూమండలం అంతా దక్షిణగా ఇవ్వాలి. ఆ విధంగా 
యుధిష్టిరుడు భూమండలా న్నంతనీ బుత్విక్కులకు దక్షిణగా సమర్పించాడు. అప్పుడు 
వ్యాసుడు - “భూమండలాన్ని పరిపాలించవలసినవాడు రాజే గాన నీవే దీనిని పాలించు. 
దీనికి బదులు సువర్ణం దక్షిణగా ఇయ్యి” అని చెప్పగా యుధిష్టిరు డలా చేశాడు. 


వ్యాసుడు ఆ ధనం అంతా వాటాల ప్రకారం బుత్విక్కులకు పంచిపెట్టి తన 
వాటా ధనం కోడ లైన కుంతికి ఇచ్చివేశాడు. మామగా రిచ్చిన ఆ ప్రీతిదాయం సంతోష 
పూర్వకంగా స్వీకరించి కుంతి ఆ ధనం అంతా దానధర్మాదులకు వినియోగించింది. 
అక్కడ నున్నవా శ్లందరూ ఆ యాగాన్నే గూర్చి మాట్లాడుకొంటూ చాలా సంతోషించారు. 


ముంగిస కథ 
అశ్వమేధయాగంలో చేసిన అపూర్వ మైన అన్నదానం మొదలైన ఘనకార్యాలను 
గూర్చి అందరూ ప్రశంసాపూర్వకంగా ముచ్చటించుకొంటూడగా ఒక ముంగిస అక్కడికి 
వచ్చింది. దాని శరీరం సగం భాగం సువర్ణమయంగాను, మిగిలిన సగం భాగం 
మామూలుగాను ఉంది. 
అది వస్తూనే పక్షులూ మృగాలు హడలిపోయే టట్లు గంభీరంగా అరుస్తూ మనుష్య 
వాక్కుతో - “రాజులారా! మీ రింతగా పొగుడుతూన్న ఈ యాగం, కురుక్షేత్రంలో 


926 మహాభారతసారసంగ్రహము 


నివసించిన మహాదాత యైన ఉంఛవృత్తి గల (చేలలో రాలిన గింజలు ఏరికొని వాటితో 
జీవించే) బ్రాహ్మణుని సక్తుప్రస్థానికి సరిపోలదు” అంది. 
సక్తుప్రస్థేన వో నాయం యజ్ఞస్తుల్యో నరాధిపాః, 
ఉజ్భవృత్తేర్వదాన్యస్య కురుక్షేత్ర నివాసినః. (ఆశ్వమేధిక పర్వం 90.7) 
(సక్తు = పేలాల పిండి, ప్రస్థ = చిన్నకొలత, అరకిలో వంటిది). 


ఆ ముంగిస మాటలు విని అక్కడ ఉన్న బ్రాహ్మణు లందరూ ఆశ్చర్యపడ్డారు. 
అప్పుడు వాళ్లు - “నువ్వు ఎవ్వరవు? ఈ యజ్ఞం యథాశాస్త్రంగా నిర్వర్తింపబడింది. 
దీనిని గూర్చి ఇంత తేలికగా మాట్లాడుతున్నా వేమిటి?” అని అడిగారు. 


అప్పు డా ముంగిస చెప్పడం ప్రారంభించింది. “కురుక్షేత్రంలో ఉంఛవృత్తితో 
జీవించే ఒక కాపోతి యైన ఒక బ్రాహ్మణుడు (కపోతం వలె, పావురం వలె, ఒక్కొక్క 
గింజా ఏరుకొనేవాడు కాపోతి) - భార్యతోను, పుత్రునితోను, కోడలితోను నివసించేవాడు. 
వాళ్లందరూ షష్టకాలంలో (మూడురోజులకొకసారి) ఉంచవృత్తితో లభించిన ఆహారం 
తింటూండేవారు. ఏ కారణం చేత నైనా ఆహారం లభించకపోతే మరొక షష్టకాలంలో 
భుజించేవారు. 


ఒకనాడు ఉంఛవృత్తితో లభించిన ఒక ప్రస్థం సక్తువులు ఒక్కొక్కరికి ఒక్కొక్క 
కుడవం చొప్పున పంచుకొని వాళ్లు భుజించ బోతూండగా ఒక అతిథి వచ్చాడు. 


ఆ బ్రాహ్మణుడు ఆ అతిథిని సంతోషపూర్వకంగా పాద్యాదు లిచ్చి పూజించి తాను 
తినదలచిన సక్తువుల కుడవం ఆతనికి భుజింప మని ఇచ్చాడు. ఆతనికి తృప్తి కలగలేదు. 
ఆ బ్రాహ్మణుని భార్య తన భాగం సక్తువులు ఇచ్చింది. అవి కూడా సరిపోలేదు. తరువాత 
కుమారుడూ, కోడలూ కూడా వాళ్ల వాళ్ల భాగా లిచ్చారు. అప్పటికి ఆ అతిథికి సంతృప్తి 
కలిగింది. 

అప్పు డా అతిథి ప్రసన్నుడై తన యథార్థస్వరూపం ఆ బ్రాహ్మణునికి తెలుపుతూ 
- “నేను ధర్మదేవుడను. మిమ్మల్ని పరీక్షించడానికై ఇలా చేశాను. ఇలాంటి విశిష్ట మైన 
దానం మరొకటి ఉండదు. దేవత లందరూ మీ దానగుణానికీ తపస్సుకీ మెచ్చి విమానం 
పంపారు. దాని నధిరోహించి స్వర్గానికి వెళ్లండి” అన్నాడు. 


ఆ కుటుంబంలోని నలుగురూ కూడా విమానారూఢులై స్వర్గానికి వెళ్లారు. 


వాళ్లు స్వర్గానికి వెళ్లిన వెంటనే నేను నా బిలం నుండి బైటకు వచ్చాను. అప్పుడు 
ఆ సక్తువుల రేణువులూ, వాటి గంధమూ, నీటి ఆవిరీ నామీద పడడంచేత నా శిరస్సు, 


ఆశ్వమేధిక పర్వము 927 


శరీరంలోని సగభాగమూ బంగారంగా మారిపోయాయి. నా మిగిలిన శరీరభాగాన్ని 
బంగారంగా ఎలా మార్చాలా అన నేను ఎన్నో తపోవనాలకు, యజ్ఞాలు చేసిన ప్రదేశాలకు 
వెళ్లాను. నా శరీరం ఏమీ మారలేదు. 


ధర్మరాజు యజ్ఞం చేస్తున్నా డని విని గంపెడు ఆశతో వచ్చాను. ఇక్కడ కూడానా 
శరీరం బంగారంగా మారలేదు. 

యజ్ఞం త్వహమిమం (శ్రుత్వా కురురాజస్య ధీమతః, 

ఆశయా పరయా ప్రాపో న చాహం కాజ్బానీకృతః. 

(ఆశ్వమేధిక పర్వం 90.13) 
అందుచేతనే నేను “ఈ యజ్ఞం ఆ బ్రాహ్మణుని సక్తుప్రస్థానికి సరితూగదు” అని 
అన్నాను.” ఇలా చెప్పి ఆ ముంగిస కనబడకుండా వెళ్లిపోయింది. 

(అశ్వమేధిక పర్వంలోని చివరి అధ్యాయమైన 92వ అధ్యాయం చివర 
'వైష్టవధర్మపర్వ' అను పేరుతో పెద్ద గ్రంథభాగం, దాదాపు 1200 శ్లోకాలతో ఉన్నది. 
యుధిష్టిరుడు ధర్మాలను గూర్చి ప్రశ్నించగా కృష్ణుడు అనేక ధర్మాలు చెప్పిన ట్లుంది. 
ఇది ప్రక్షిప్తం అయి ఉంటుంది. నీలకంఠవ్యాఖ్య ఉన్న ప్రతిలో ఇది లేదు.) 


ఆశ్వమేధికపర్వం సమాప్రం. 


9 
ఆశ్రమవాసికపర్వము 

మహాత్ము లైన పాండవులు అన్ని విషయాలలోను ధృతరాషుని అభిప్రాయాలకు 
ప్రాధాన్యం ఇస్తూ రాజ్యం పాలించారు. విదురుడు, సంజయుడు, యుయుత్సువు 
కృపాచార్యులూ కూడ ధృతరాషుని దగ్గరనే ఉంటూండేవారు. కుంతి గాంధారి విషయంలో 
చాలా ఆదరభావం చూపుతూండేది. (ద్రౌపది, సుభద్ర మొద లైన పాండవుల భార్య 
లందరూ ఇద్దరి అత్తగార్ల విషయంలోనూ సమాన మైన ఆదరభావంతో ప్రవర్తిస్తూండేవారు. 

యుధిష్టిరుడు గాంధారీధృతరాషు లిద్దరికీ రాజులకు తగిన శయన ఆసన 
భోజనాదుల ఏర్పాటుచేశాడు. 

వ్యాసుడు ధృతరాష్టునికి నిత్యమూ పారిమార్ధిక విషయాలు, మహాత్ముల చరిత్రలూ 
చెపుతుండేవాడు. 

ధర్మానికి, లౌకికవ్యవహారాలకీ సంబంధించిన పను లన్నీ విదురుడు ముందుగా 
ధృతరాషునికి తెలిపి చక్కబెడుతూండేవాడు. 

ధర్మరాజు ఎన్నడూ వాళ్లను ఏమీ అనేవాడు కాదు. ధృతరాష్ట్రుడు ఎక్కడి కైనా 
విహారయాత్రలకు వెళ్లి నప్పుడు ఆయనకు పరిచారకులు, వంటవాళ్లు, రక్షకులు మొదలైన 
సౌకర్యా లన్నీ ఏర్పరుస్తూండేవాడు. 

దుర్యోధనుడు రాజ్యం చేస్తున్న కాలంలో ఎలాంటి రాజార్జభోగాలు అనుభవించేవారో 
అలాంటి భోగాలే గాంధారీధృతరా్ల్రులు అనుభవించారు. 


పుత్ర వియోగంతో బాధపడుతూన్న వాళ్లకు ఎన్నడూ ఎలాంటి మానసిక క్లేశము 
కలగకుండా చూడా లని యుధిష్టిరుడు తమ్ములను ఆదేశించాడు. భీమసేనుడు తప్ప 
మిగిలిన ముగ్గురూ అన్నగారు చెప్పి నట్లు అన్ని విధాల ధృతరాష్రునికి ఏమీ బాధ 
కలగకుండా ఉండే టట్లు ప్రవర్తించారు. 

ద్యూతం మొద లైన పను లన్నీ దుర్చుద్ధి మైన ఈ ధృతరాషుడే చేయించా డన్న 
భావం భీమసేనుని మనస్సును పట్టుకొని పీడిస్తూనే ఉంది. 


ఆశ్రమవాసికపర్వము 929 


యుధిష్టిరుడు అమాత్యాదులతోను, ఇతరులతోనూ కూడ - “నేనూ, మీ రందరూ 
కూడ రాజును సర్వవిధాలా పూజించాలి. ధృతరాష్టుని ఆజ్ఞను ఎవరు పాలిస్తారో వాళ్లు 
నా మిత్రులు, పాలించనివాళ్లు నా శత్రువులు, వాళ్లు దండనార్హు లవుతారు.” 

మయా చైవ భవద్శిశ్చ మాన్య ఏవ నరాధిపః, 

నిదేశే ధృతరాష్ట్రస్య యస్తిష్టతి స మే సుహృత్‌, 

విపరీతశ్చ మే శత్రుర్నియమ్యశ్చ భవేన్నరః. (ఆ(శ్రమవాసికపర్వం 2.83,4) 

అని ఆజ్ఞాపూర్వకంగా చెప్పాడు. 

ధృతరాష్టుడు పుత్రులకొరకై ఏ దానాలు చేసినా ఏ కార్యాలు చేసినా పాండవులలో 
ఏ ఒక్కరూ కూడ ఎన్నడూ అద్దు పెట్టలేదు. 

పాండవుల విషయంలో ధృతరాష్ట్రుడు చాల ప్రేమతో ప్రవర్తించాడు. 

గాంధారి యైతే పుత్రశోకం పూర్తిగా విడిచిపెట్టి పాండవులనే తన పుత్రులుగా 
భావిస్తూ వాళ్లపై అంత ప్రేమతో ఉంది. 

సౌబలేయీ తు గాన్సారీ పుత్రశోకమపాస్య తమ్‌, 

సర్వత్ర ప్రీతిమత్యాసీత్‌ తనయేషు నిజేష్వివ. (ఆ(శ్రమవాసికపర్వం 2.16) 

ప్రతి రోజూ ధృతరాష్టుడు ప్రొద్దున్నే లేచి జపహోమాదులు నిర్వర్తించుకొని, 
బ్రాహ్మణులచేత స్వస్తివాచనం చేయించి “పాండవులకు అన్నిటా జయం లభించుగాక” 
అని కోరుతూండేవాడు. 


ఈనాడు ధృతరాష్రుడు పాండుపుత్రులవల్ల ఎంత సంతోషమూ, ఆనందమూ 
పొందుతున్నాడో, అంత సంతోషానందాలు తన కుమారునివల్ల కూడా పొందలేదు. 

న తాం ప్రీతిం పరామాప పుత్రేభ్యః స కురూద్వహః, 

యాం ప్రీతిం పాణ్డుపుశ్రేభ్యః సదావాప నరాధిపః. 

(ఆ(శమవాసిక పర్వం. 2.24) 

గాంధారి, ధృతరాష్రుడు, విదురుడూ కూడ ధర్మరాజు మంచితనంచేత పూర్తిగా 
సంతోషించారు గాని భీముని విషయలో పూర్తి సంతోషంతో లేరు. ఎందువల్ల ననగా - 
భీముడు అన్నగారికి ఎదురు చెప్పలేక వాళ్లతో బాగా ప్రవర్తించేవాడు కాని ధృతరాష్టుని 
ముఖం చూడగానే అతని మనస్సు వికలం అయిపోయేది. పైకి వాళ్ల విషయంలో 
అనుకూలంగా ఉన్నట్లు కనబడినా హృదయంలో మాత్రం కొంచెం ద్వేషభావంతోనే 
ఉండేవాడు. 


930 మహాభారతసారసంగ్రహము 


గాంధారీ ధృతరాష్టులు ఈ విధంగా అన్ని గౌరవాలు పొందుతూ రాజభోగాలు 
అనుభవిస్తూ పద్నాలుగు సంవత్సరాలు సుఖంగా యుధిష్టిరుని సంరక్షణలో గడిపారు. 


ధృతరాష్ట్రాదులు అరణ్యానికి వెళ్లాలని తలచుట 

ఆ పద్నాలుగు సంవత్సరాల కాలంలో రాజు ధృతరాష్రుడా, యుధిష్టిరుడా అను 
విషయం ప్రజలకు తెలియలేదు. ధృతరాషుడే రాజనిపించే టట్లు యుధిష్టిరుడు 
ప్రవర్తించాడు. 

అయితే ధృతరాష్ట్రునికి తన దుర్మతి యైన దుర్యోధనుడు జ్ఞాపకం వచ్చినప్పు 
డల్లా అతని మనస్సులో భీముణ్ణి గూర్చి చెడు భావాలు కలుగుతూనే ఉండేవి. 

భీముడు కూడా పైకి తెలియకుండా ధృతరాషునికి అప్రియ మైన పనులు 
చేస్తూండేవాడు. ధృతరాష్టుడు ఏదైనా పని చేయ మని ఎవరి కైనా ఆజ్ఞాపిస్తే భీముడు 
తనకు విశ్వాస పాత్రులైన వాళ్ల ద్వారా ఆ పని జరగకుండా చూస్తూండేవాడు. 

ఒకనాడు భీముడు తన మిత్రులతో కలిసి కూర్చొని మాట్లాడుతూ, “ఈ 
బాహువులతోనే దుర్మార్గు లైన కౌరవుల నందరినీ వధించాను” అని గాంధారీఢృతరాష్రులకు 
వినబడే టట్లు అంటూ గట్టిగా జబ్బ చరిచాడు. 


ఆ మాటలు బుద్ధిమంతురా లైన గాంధారి చెవిని పడ్డాయి. భీముని వాగ్భాణాలతో 
పీడితు డైన ధృతరాష్ట్రునికి కూడా పద్నాలుగు సంవత్సరాల తరవాత మనస్సులో నిర్వేదం 
ఏర్పడింది. యుధిష్టిరునికి ఈ విషయా లేవీ తెలియవు. 

గాన్సారీ సర్వధర్మజ్ఞా తాన్యలీకాని శు[శ్రువే, 

తతః పల్బదశే వర్షే సమతీతే నరాధిప, 

రాజా నిర్వేదమాపేదే భీమవాగ్బాణపీదితః, 

నాన్వబుధ్యత తద్రాజా కుస్తీపుత్రో యుధిష్టిరః. 

(ఆశ్రమవాసికపర్వం 3.12,13) 
ఒక రోజున ధృతరాష్టుడు మిత్రుల నందరినీ పిలిపించి - “నా అపరాధం మూలానే 
ఏ విధంగా కౌరవుల క్షయం అయిందో మీ అందరికీ తెలుసును కదా? విదురుడు, 
కృష్ణుడు, సంజయుడు, వ్యాసుడూ మొదలైన హితైషులు చెప్పిన మాటలు వినక, 
పుత్రస్నేహంతో నేను మహాపరాధం చేశాను. పితృపైతామహ మైన రాజ్యం పాండవులకు 
చెందవలసినది వాళ్లకు ఇవ్వలేదు. 


ఆశ్రమవాసికపర్వము 931 


నేను చేసిన ఈ తప్పు లన్నీ శల్యాల వలె నా హృదయాన్ని వేధిస్తున్నాయి. ఈ 
పదిహేనవ సంవత్సరంలో నేను చేసిన పాపాలకు ప్రాయళ్చిత్తం చేసుకోవడం 
ప్రారంభించాను. 


రోజులోని నాల్గవ భాగంలో గాని, ఒక్కొక్కప్పుడు ఎనిమిదవ భాగంలో గాని 
కేవలం దాహం మాత్రం తీర్చే ఆహారం (గంజివంటిది) తింటున్నాను. ఈ విషయం 
గాంధారికి తెలుసు. వ్రతం అనే పేరుతో నేలమీద దర్భలు పరచుకొని, మృగచర్మం 
కప్పుకొని, జపిస్తూ శయనిస్తున్నాను. గాంధారి కూడా అలాగే చేస్తూన్నది. 

యుద్ధంలో వెన్ను చూపకుండా మరణించిన పుత్రులను గూర్చి నేను విచారించడం 
లేదు. అది క్షత్రియధర్శ్మం.” 


ఈ విధంగా అందరితో చెప్పి యుధిష్టిరుడితో ఇలా అన్నాడు. “యుధిష్టిరా! నీకు 
భద్రం అగుగాక. నీ పాలనలో చాల సుఖంగా ఉన్నాను. ఎన్నో దానాలు చేశాను. 
పుణ్యం సంపాదించాను. పుత్రులను పోగొట్టుకొన్న ఈ గాంధారి, ధైర్యం అవలంబించి 
నన్ను చూచుకొంటూన్నది. 


ద్రౌపదికి అపకారం చేసిన ఆ దుష్టబుద్దు లందరూ వాళ్లు చేసిన పనికి ఫలితంగా 
యుద్ధంలో హతు లయ్యారు. వాళ్లకోసం నే నేమీ చేయవలసినది లేదు. వాళ్లు వీరస్వర్దం 
పొందారు. 


నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా నేనూ గాంధారీ పుణ్యం సంపాదించాలి. 
నేను నారచీరలు ధరించి అరణ్యంలో ఉంటూ తపస్సు చేసుకొంటాను. నువ్వు రాజువు. 
అందుచేత నువ్వు అనుమతి ఇవ్వాలి. నేను, గాంధారీ తపస్సు చేసికొంటూ నిన్ను 
ఆశీర్వదిస్తూంటాం. 

పుత్రులకు రాజ్యం అప్పగించి తపస్సుకై అరణ్యాలకి వెళ్లడం మన కులధర్మం. 
నేను, నా భార్యా కూడ వాయుభక్షణం చేస్తూ, లేదా నిరాహారులమై తపస్సు చేసుకొంటూంటే 
దానివల్ల నీకు కూడా లాభం కలుగుతుంది. ప్రజలు పుణ్యం చేసినా పాపం చేసినా 
దానిలో కొంత భాగం రాజుకు చెందుతుంది కదా?” 


ఆ మాటలు వినగానే యుధిష్టిరుడు శోకావిష్టుడై - “ఛీ! నే నెంత నీచుడను! 
రాజ్యం వ్యవహారంలో పడి నీవు ఆహారం తీసికొనడంలేదు, భూమిమీద శయనిస్తున్నావు 
అను విషయం తెలుసుకోలేకపోయాను. నా తమ్ములకు కూడా తెలియదు. నీకు ఇంత 
శ్రమ కలిగించిన నాకు ఈ రాజ్యం ఎందుకు, భోగా లెందుకు, యజ్ఞా లెందుకు? 


932 మహాభారతసారసంగ్రహము 


నువ్వే మాకు తండ్రీ, తల్లీ, గురువూ, కూడా. నువ్వు లేకుండా మేం ఎక్కడ 
ఉండగలం? రాజా! నీ బెరసపుత్రు డైన ఈ యుయుత్సువును రాజును చేద్దాం. నువ్వు 
రాజ్యం పాలించు. నేను వనానికి వెళ్లిపోతాను. 


నాకు మళ్లీ మరొక అపకీర్తి వచ్చే టట్లు చేయకు. ఈ రాజ్యానికి నువ్వే రాజువు. 
నేను నీ అధీనంలో ఉన్నవాడను. మాకు దుర్యోధనుని విషయంలో ఏమాత్రమూ కోపం 
లేదు. అలా జరగవలసి ఉంది, జరిగిపోయింది. అప్పుడు మనం అందరమూ మోహంలో 
పడ్డాం. 

నువ్వు అరణ్యానికి వెడితే నీ వెనకనే నేనూ వస్తాను. ఒట్టుపెట్టి చెపుతున్నాను. 
నీకు శుశూష చేస్తూ మేం మా మనస్సులో ఉన్న శోకాన్ని తొలగించుకుంటాం” అన్నాడు. 


“నాయనా! నాకు తపస్సు చేసుకోవా లని అభిలాష ఉంది. నాకు అనుమతి 
ఇయ్యి. చాల కాలం నీ దగ్గర ఉన్నాను. నువ్వు నాకు సేవ చేశావు” అని ధృతరాష్ట్రుడు, 
అంజలి ఘటించి వణికిపోతూన్న యుధిష్టిరునితో పలికి - “నా పక్షాన మీరు యుధిస్టిరునికి 
నచ్చ చెప్పంది. నా మనస్సు పనిచేయడంలేదు. వయస్సుచేత, ఎక్కువగా మాటలాడడంచేత 
నే'నమీ చెప్పలేకుండా ఉన్నాను” అని పక్కనే ఉన్న కృపునితోను, సంజయునితోనూ 
అంటూ స్పృహ తప్పి గాంధారి మీదికి ఒరిగిపోయాడు. 


అది చూచి యుధిష్టిరుడు - “అయ్యో!, శతసహగస్రనాగబలవంతుడైన రాజు ఎలా 
పడిపోయాడో!” అంటూ చేతితో చల్లని నీళ్లు ముఖం మీదా గుండెలమీద మెల్లగా తుడిచాడు. 
రత్నాలూ ఓషధులూ ధరించిన ఆ చేయి స్పర్శ తగలగానే ధృతరాష్ట్రునికి స్ప లహ వచ్చింది. 

ధృతరాషుడు - “నాయనా! నీ హస్తస్పర్శ తగలగానే నా ప్రాణాలు లేచివచ్చాయి. 
నేను ఆహారం తీసికొని ఇది ఎనిమిదవ కాలం. అందుచేత కదలలేకుండా ఉన్నాను.. 
నిన్ను బ్రతిమాలడం మూలాన అలసట కూడ వచ్చింది” అన్నాడు. 


అప్పుడు యుధిష్టిరుడు ప్రేమపూర్వకంగా ఆతని శరీరం అంతా చేతితో నిమిరాడు. 
ధృతరాషుడు కోల్ళొని, యుధిష్టిరుణ్ణి కౌగలించుకొని తలమీద ముద్దు పెట్టుకొన్నాడు. 
విదురుడు ఇతరులూ కూడ ఏమీ మాట్లాడ లేకపోయారు. కుంతి మొద లైన ప్రీ లందరూ 
సాశ్రునయనాలతో నిలబడి చూస్తున్నారు. 


“నన్ను ఇంక శ్రమపెట్టకు. వనానికి వెళ్లడానికి అనుమతి ఇయ్యి” అని మళ్లీ 
ధృతరాష్టుడు యుధిష్టిరునితో అన్నాడు. 


ఆశ్రమవాసికపర్వము 933 


“ముందు నువ్వు ఆహారం తీసికో; తరవాత ఏమి చెయ్యాలో చూద్దాం” అన్నాడు 
యుధిష్టిరుడు. 

“నువ్వు అనుజ్ఞ ఇచ్చిన తరువాతనే ఆహారం తీసుకొంటాను” అన్నాడు ధృతరాషుడు. 
అత డలా అంటూండగా వ్యాసుడు ప్రత్యక్షమై - “యుధిష్టిరా! ధృతరాషుడు చెప్పి నట్లు 
చెయ్యి. వృద్దుడూ హతపుత్రుడూ అయిన ఇతడు ఈ దుఃఖం చాల కాలం సహించజాల 
డని నా అభిప్రాయం. గాంధారి కూడ ధైర్యంతో అతికష్టంగా ఈ పుత్రశోకం భరిస్తూన్నది. 
వీళ్లని అరణ్యానికి వెళ్లనీ; ఇతడు వ్యర్థంగా ఇక్కడనే మరణించకూడదు. 

వార్థకంలో అరణ్యాలకు వెళ్లడం రాజర్నుల ధర్మం కదా?” అన్నాడు. 

యుధిష్టిరుడు అంగీకరించాడు. వ్యాసుడు అంతర్జానం చెందాడు. 

“రాజా! భగవంతు డైన వ్యాసుడు, నీవు కృపుడు, విదురుడు, యుయుత్సువు, 
సంజయుడు - మీరందరూ నాకు మాన్యులు. కులం హితాన్ని కోరేవారు. మీరు చెప్పి 
నట్లు నేను చెయ్యాలికదా. ముందుగా ఆహారం తీసికో; తరవాత ఆశ్రమానికి వెళ్లవచ్చు” 
అని యుధిష్టిరుడు అన్నాడు. 

ధృతరాష్ట్రుడు గాంధారి, సోదరుడు, కృప సంజయులు వెంట రాగా ఇంటికి వెళ్లి 
పూర్వాహ్నికక్రియలు పూర్తి చేసికొని భోజనం చేశాడు. గాంధారి, విదురుడు, కుంత్యాదులు 
కూడ భోజనాలు చేశారు. ధృతరాషుడు మళ్లీ యుధిష్టిరుని దగ్గరకు వచ్చాడు. దగ్గరనే 
కూర్చున్న యుధిష్టిరుని వీపుపై (ప్రేమపూర్వకంగా నిమురుతూ, రహస్యంగా అనేక 
రాజధర్మాలు బోధిస్తూ - 

అశ్వమేధసహ(సేణ యో యజేత్‌ పృథివీపతిః, 

పాలయేద్వాపి ధర్మేణ ప్రజాస్తుల్యం ఫలం లభేత్‌. (ఆశ్రమవాసపర్వం 7.23) 

అను మాటలతో ముగించాడు. 

“నేను తప్పక నువ్వు ఉపదేశించిన విధంగా రాజ్యపాలనం చేస్తాను” అని యుధిష్టిరు 
డన్నాడు. ధృతరాషుడు గాంధారి గృహానికి వెళ్లాడు. 

ధర్మచారిణి యైన గాంధారి ఒకనాడు సుఖాసనోపవిష్టు డైన ధృతరాషుణ్ణి - 
“వ్యాసమహర్షీ యుధిష్టిరుడూ కూడ అనుజ్ఞ ఇచ్చారు కదా? వనానికి ఎప్పుడు వెడదాం?” 
అని అడిగింది. 


934 మహాభారతసారసంగ్రహము 


“దేవీ! తొందరలోనే వెడదాం. నేను ప్రకృతులను పురప్రముఖులు రాజ్యప్రముఖులూ 
మొదలైనవాళ్లను ఇంటికి పిలిచి వాళ్లకు కూడ తెలిపి, కపటద్యూతం ఆడిన పుత్రులందరి 
కొరకూ మరణానంతరం ఇచ్చే దానాలు ఇచ్చి వనానికి వెళ్లా లనుకొంటున్నాను” అన్నాడు. 


ధర్మరాజుకు ఈ విషయం తెలుపగా అతడు కురుజాంగల ప్రదేశానికి చెందిన 
బ్రాహ్మణ - క్షత్రియ - వైశ్య - శూద్రు లందరినీ రప్పించాడు. 

ధృతరాష్ట్రుడు అంతఃపురంనుంచి బైటకు వచ్చి ఆ పౌరజానపదులను, ప్రకృతులను 
ఉద్దేశించి ఇలా అన్నాడు- 

“మీరూ, కురువంశీయులమైన మేమూ స్నేహభావంతో పరస్పరమూ హితం 
కోరుతూ చాల కాలం నుంచి కలిసి ఉంటున్నాం. ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు 
తప్పక ఆచరించాలి. నేను గాంధారితో కలిసి అరణ్యానికి వెళ్లా లని నిశ్చయించుకొన్నాను. 
వ్యాసమహర్షి యుధిష్టిరుడూ కూడ అందుకు అనుమతించారు. మీరు కూడ మీ అనుమతి 
ఇవ్వా లని కోరుతున్నాను. 


చిరకాలం నుంచీ మీకూ మాకూ ఎలాంటి స్నేహపూర్వక మైన సంబంధం ఉన్నదో 
అలాంటి సంబంధం ఇతర దేశాలలోని రాజులకీ (ప్రజలకీ లేదని నా అభిప్రాయం. 

అస్మాకం భవతాం చైవ యేయం ప్రీతిర్హి శాశ్వతీ, 

నచ సాన్యేషు దేశేషు రాజ్ఞామితి మతిర్మమ. (ఆశ్రమవాసపర్వం 9.19) 
నేనూ గాంధారీ కూడ ఈ వయస్సులో అలిసిపోయి ఉన్నాం. పుత్రవియోగం కూడ 
కలిగింది. ఉపవాసాలు చేసి కృశించిపోయాం. 

యుధిష్టిరుడు రాజైన తరవాత చాల సుఖాలు అనుభవించాం. దుర్యోధనుని ఐశ్వర్యం 
కంటె కూడ ఇతని ఈ ఐశ్వర్యం గొప్ప దనుకొంటున్నాను. 

వృద్దులమూ, పుత్రవిీహీనులమూ అయిన మాకు ఇటుపైన అరణ్యం తప్ప మరొక 
గతి ఏదీ లేదు కదా? మహాభాగులారా! అందుచేత మేం ఇద్దరమూ వనానికి వెడుతున్నాం; 
అనుమతి ఇవ్వండి.” 


ఆ మాటలు విని జను లందరూ బాష్పంచేత మాట లాడలేక లోలోన దుఃఖించారు. 
వా శ్లేమీ మాటలాడకపోవడంతో ధృతరాష్రుడు మళ్లీ ఇలా అన్నాడు - 


“ఈ భూమినంతనీ శాంతనుడు ధర్మానుసారంగా పాలించాడు. తరువాత భీష్ముని 
సంరక్షణంలో మా తండ్రి యైన విచిత్రవీర్యుడు పాలించాడు. నా ప్రియసోదరుడు పాండువు 
ఏ విధంగా పరిపాలించాడో మీకందరికీ తెలుసును. 


ఆశ్రమవాసికపర్వము 935 


దుర్యోధనుడు నిష్కంటకంగా ఈ రాజ్యాన్ని అనుభవించి నప్పుడు నేను కూడ 
బాగుగానో ఓగుగానో మీ శుశ్రూష చేశాను. అదంతా మీరు క్షమించాలి. 


దుర్యోధనుడు దుర్చుద్ధియే అయినా, తెలివితక్కువవా డైనా అతడు మీ విషయంలో 
మాత్రం అపరాధం ఏమీ చేయలేదు. 

అయితే దుర్చుద్ధి యైన దుర్యోధనుడు స్వయంగా చేసిన అపరాధంవల్ల చాల 
జనక్షయమూ, రాజక్షయమూ జరిగాయి. ఆ విషయంలో నేను మంచిగా ప్రవర్తించానా 
చెడ్డగా ప్రవర్తించానా అనేదానిని గూర్చి మీ రిపుడు మీ మనస్సుల్లో ఆలోచించవద్దు; 
చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. 


“ఈ రాజు వృద్దు డైపోయాడు; పుత్రు లందరూ మరణించారు, కష్టాలలో ఉన్నాడు, 
పూర్వరాజుల వంశానికి చెందినవాడు” అను అభిప్రాయంతో నైనా నన్ను క్షమించండి. 
జాలిపడదగినదీ, దీనురాలూ, పుత్రశోకపీడితురాలూ అయిన గాంధారి కూడ నాతో 
కలిసి మిమ్మల్ని ప్రార్ధిస్తూన్నది. 

“పుత్రులను పోగొట్టుకొన్న ఈ వృద్దు లిద్దరూ దుఃఖిస్తున్నారు” అని గుర్తించి యెనా 
మీరు మాకు అనుజ్ఞ ఇవ్వండి. 

ఇటుపైన కుంతీపుత్రు డైన యుధిష్టిరుడే మీకు పాలకుడు. మీ రందరూ కష్ట- 
సుఖాలు రెండింటిలోనూ ఇతనిని జాగర్తగా చూచుకోవాలి. సర్వధర్మ అర్థాలు తెలిసినవాళ్లు, 
మహాతేజఃశాలులూ, లోకపాలులతో సమానులూ అయిన నలుగురు సోదరులు సచివులుగా 
ఉన్న యుధిష్టిరునికి కష్టా లేవీ రావనే అనుకోండి! 


అయం చ కౌరవో రాజా కున్తీపుత్రో యుధిష్టిరః, 

సర్వెర్భవద్భిర్దష్టవ్యః సమేషు విషమేషు చ. 

న జాతు విషమం చైవ గమిష్యతి కదాచన, 

చత్వారః సచివా యస్య భ్రాతరో విపులౌజసః, 

లోకపాలసమా హ్యేతే సర్వధర్మార్థదర్శినః. (ఆశ్రమవాసపర్వం 18. 11,12) 

యుధిష్టిరుడు సకల భూతజగత్సతి యైన బ్రహ్మదేవుని వంటివాడు. మహాతేజః 
శాలి. అతడు మిమ్మల్ని చక్కగా పాలిస్తాడు. కేవలం నేను చెప్పాలి కదా అని చెపుతున్నాను. 

అవశ్యమేవ వక్తవ్యమితి కృత్వా బ్రవీమి వః. (ఆశ్రమవాసపర్వం 18.14) 


ఈ యుధిష్టిరుణ్ణి మీ అందరి చేతుల్లోనూ న్యాసంగా ఉంచుతున్నాను. 
మిమ్మల్నందరినీ ఈతని చేతులలో న్యాసంగా ఉంచుతున్నాను. 


936 మహాభారతసారసంగ్రహము 


నా కుమారులు గాని, నాకు సంబంధించినవా శ్లైవరైనా కాని మీ విషయంలో 
ఏమైనా అపరాధం చేసి ఉంటే అందుకు క్షమించండి. 


అత్యంతము గురుభక్తు లైన, పెద్దలమీద గౌరవం గల మీకు ఇదే నా అంజలి; 
ఇదే నా నమస్మారం. 

ధనాశాపరులై, అస్థిరబుద్దులై స్వేచ్చగా ప్రవర్తించిన వాళ్లందరి పక్షాన నేను గాంధారీ, 
మిమ్మల్ని క్షమ యాచిస్తున్నాం.” 

ధృతరాషుని మాటలు విన్న ఆ పౌరజానపదులు కన్నీళ్లు కారుస్తూ ఒకళ్ల నొకళ్లు 
చూచుకొంటూ నిలబడిపోయారు. ఎవ్వరూ ఏమీ మాటలాడలేదు. 


సాంబుడను బ్రాహ్మణుడు ధృతరాప్తుణ్ణి ఓదార్టుట 

పౌరు లెవరూ మాట్లాడలేకపోవడంతో ధృతరాష్ట్రుడు ప్రజ్ఞాచక్షు వవడంచేత వాళ్ల 
అభిప్రాయం ఏమో తెలియక మరొక మారు - “సజ్ఞనులారా! నేను వనానికి వెళ్లడానికి 
మా తండ్రియైన కృష్ణద్వైపాయనుడు, రాజైన యుధిష్టిరుడూ కూడ అనుమతి ఇచ్చారు. 
హతపుత్రుడనై భార్యతో కూడ విలపిస్తూన్న నేను మళ్లీ తల వంచి నమస్కరిస్తున్నాను; 
మాకు అనుజ్ఞ ఇవ్వండి” అన్నాడు. 

శోకభరితా లైన ఆతని మాటలు విని ఆ ప్రజలందరూ కూడ ఉత్తరీయాలతోను, 
చేతులతోను ముఖాలు కప్పుకొంటూ ఏడ్చారు. ధృతరాష్ట్రుడు ఆ విధంగా వనానికి 
వెళ్లిపోవడంవల్ల కలిగే దుఃఖాన్ని భరించలేక స్పృహ తప్పిన ట్లయిపోయారు. 


మెల్ల మెల్లగా తమ పక్షాన మాట్లాడ మని (ప్రేరేపింపగా సదాచారవంతుడు, 
మాటలలో నేర్చరీ, విద్యావంతుడూ అయిన సాంబు డను బ్రాహ్మణుడు ముందుకు వచ్చి 
ఇలా అన్నాడు. “రాజా! ఈ జను లందరూ వాళ్ల మాటలు నాయందుంచి 
మాట్లాడుతున్నారు. నేను వీళ్లందరి ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. 


ఈ వంశానికి చెందిన ఏ రాజూ కూడ (ప్రజల అనురాగపాత్రుడు కాకుండా 
లేడు. ఈ వంశం రాజు లందరూ తండ్రుల వలె, సోదరుల వలె ప్రజలను పాలించారు. 
రాజా! దుర్యోధనుడు కూడ మా కెన్నడూ ఏ కష్టమూ కలిగించలేదు. 


వ్యాసుడు మన కందరికీ పరమగురువు. ఆయన చెప్పి నట్లే చెయ్యి. అయితే - 
నీవు మమ్మల్ని విడిచివెళ్లడం చేత మేం దుఃఖార్తులం అవుతాం; సందేహం లేదు. 


ఆశ్రమవాసికపర్వము 937 


శాంతనుడూ, భీష్ముని రక్షణలో ఉండి చిత్రాంగదుడూ, స్‌ పర్యవేక్షణలో 
పాండురాజూ ఏ విధంగా పాలించారో దుర్యోధనుడు కూడ ఆ విధంగానే ప్రజలందరినీ 
పాలించాడు. 


రాజా! నీ పుత్రుడు స్వల్ప మైన అపకారం కూడ ప్రజలకు చేయలేదు. మేం 
అందరమూ ఆ రాజు విషయంలో, తండ్రియందు వలె పూర్తి విశ్వాసంతో ఏ విధంగా 
సుఖంగా ఉండేవాళ్లమో నీకు బాగా తెలుసును. 
న స్వల్పమపి పుత్రస్తే వ్యలీకం కృతవాన్‌ నృప, 
పితరీవ సువిశ్వ ాస్తస్మిన్నపి నరాధిపే, 
వయమాస్మ యథా సమ్యగ్‌ భవతో విదితం తథా. 
(ఆశ్రమవాసపర్వం 10.2122) 


యుధిష్టిరుడు వేయి సంవత్సరాలపాటు పరిపాలిస్తాడు. ఆతని పాలనలో కూడ మేం 
అందరమూ సుఖంగా ఉంటాం. అనేకయాగాలు చేసిన ధర్మాత్ము డైన అతడు సంవరణ 
- భరతాదుల మార్గంలో రాజ్యం పాలిస్తాడు. 


రాజా! నీ పాలనలో మేం చాల సుఖంగా ఉన్నాం. నీ యందు గాని, నీ పుత్రులలో 
గాని అత్యల్ప మైన దోషం కూడ ఏమీ లేదు. 


దుర్యోధనుని మూలాన జ్ఞాతివినాశం జరిగింది అన్నావు కదా? - ఆ విషయంలో 
నేను నీకు నివేదిస్తున్నాను - అదంతా దుర్యోధనుడూ చెయ్యలేదు; నువ్వు చెయ్యలేదు. 
కర్ణ - శకున్యాదులు కూడ చేయలేదు. కురుక్షయానికి దైవమే కారణం. దైవాన్ని ఎవరూ 
ఎదిరించలేరు కదా? రాజా! పద్దెనిమిది అక్షౌహిణుల సేన పద్దెనిమిది రోజులలో 
నశించిపోయిం దంటే ఇది దైవబలం కాక మ రేమిటి! 

రాజా! ఈ జగత్తు కంతటికీ ప్రభు వైన నీవు అందరికీ పూజ్యుడవు. అందుచేత 
ధర్మాత్ముడైన నీ కుమారుడు వీరలోకం పొందుగాక అని మేం కోరుకొంటున్నాం. 

నీవు కూడ ధర్మంలో స్ధిర మైన స్థితిని పొందుతావు. ఎందుచేతననగా, నీవు 
సకలధర్మాలు తెలిసినవాడవు; మంచి నియమసంపన్నుడవు. 

నీవు పాండవుల విషయంలో ఇలాంటి మంచి దృష్టితో ఉన్నా వంటే అది వ్యర్థం 
కాదు. పాండవులు భూమి నేమిటి; స్వర్గలోకాన్ని కూడ పాలించడానికి సమర్థులు. శీలమే 


భూషణంగా గల పాండవులను ప్రజ లందరూ సుఖాలలోను కష్టాలలోను కూడ అనుసరించి 
ఉంటారు. 


938 మహాభారతసారసంగ్రహము 


మహారా జైన యుధిష్టిరుడు పూర్వరాజు లిచ్చిన బ్రహ్మదేయాలను, అగ్రహారాలను 
ఇతరు లందరికీ ఇచ్చిన సౌకర్యాలను యథాతథంగా కొనసాగిస్తాడు. 

బ్రహ్మదేయాగ్రహారాంశ్చ పారిబర్జాంశ్చ పార్థివః 

పూర్వరాజాభిపన్నాంశ్చ పాలయత్యేవ పాణ్దివః. (ఆశ్రమవాసపర్వం 10.41) 

పెద్ద మనస్సు గల యుధిష్టిరుడు ముందు చూపు కలవాడు, మెత్తనివాడు. కుబేరుడు 
వలె సర్వ సమర్గుడు. ఇతని చుట్టూ ఉన్న సచివు లందరూ క్షుద్రత్వం లేనివాళ్లు. ఇతడు 
శత్రువులయందు కూడ దయ కలవాడు. వంచన ఎరగనివాడు. ప్రతీ విషయమూ 
బుజువుగా ఆలోచిస్తాడు. ఇతడు మమ్మ ల్నందరినీ పుత్రులను పాలించి నట్లు పాలిస్తాడు. 


యుధిష్టిరుని చెప్పుచేతలలో ఉండేవా ళ్లవడం చేత భీమార్జునాదులు కూడ ప్రజలకు 
ఎన్నడూ అప్రియం చెయ్యరు. 


పరాక్రమవంతు లైన ఈ మహాత్ములు మంచివాళ్ల విషయంలో మృదువుగా 
ఉంటారు. చెడ్డ వాళ్ల విషయంలో సర్పాల వలె ప్రవర్తిస్తారు. ఎల్లప్పుడు పౌరుల ప్రియం 
కోరుతూంటారు. 

మన్హా మృదుషు కౌరవ్య తీక్షణేష్వాశీవిషోపమాః, 

వీర్యవన్తో మహాత్మానః పౌరాణాం చ ప్రియే రతాః, 
కుంతిగాని, పాంచాలిగాని, ఉలూపిగాని, సుభద్రగాని - ఎవరూ కూడ ప్రజలకు అప్రియ 
మైన పనులు చెయ్యరు. 

రాజా! నువ్వు నాటగా యుధిష్టిరుడు పెంచిన ఈ స్నేహాన్ని పౌరులూ, జానపదులూ 
కూడ ఎన్నడూ త్రోసిపుచ్చరు. 

భవత్కృతమిమం స్నేహం యుధిష్టిరవివర్థితమ్‌, 

న పృష్టతః కరిష్యన్తి పౌరజానపదా జనాః. (ఆశ్రమవాసపర్వం 10.47) 

మహారథు లైన పాండవులు తాము ధర్మపరాయణులై ఉంటూ, అధర్మిష్ణు లెవరైనా 
ఉంటే వాళ్లను కూడ పాలిస్తారు. 


రాజా! అందుచేత నీకు యుధిష్టిరుని గూర్చిన చింత ఏమీ అవసరం లేదు. 
ధర్మసంమత మైన పనులు చేసుకో. పురుషర్షభా! నీకు నమస్మారం. 

స రాజన్‌!మానసం దుఃఖమపనీయ యుధిష్టిరాత్‌, 

కురు కర్మాణి ధర్యాణి, నమస్తే కురునన్దన. (ఆశ్రమవాసపర్వం 10.49) 


ఆశ్రమవాసికపర్వము 939 


ధర్మసంమతములు, సద్దుణసంపన్నములూ అయిన ఆ బ్రాహ్మణుని మాటలు విని 
ప్రజ లందరూ 'సాధు సాధు అంటూ అభినందించారు. 

ధృతరాష్టుడు ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలు అనేకవిధాల మెచ్చుకొన్నాడు. 
వాళ్లు ప్రకటించిన శుభమైన మనోభావాలకు చాల సంతోషిస్తూ వాళ్లందరికీ అంజలి 
ఘటించి నమస్కరించాడు. 


వాళ్లందరూ మెల్ల మెల్లగా వెళ్లిన తరువాత గాంధారితో కలిసి తన గృహానికి 
వెళ్లాడు. 

తెల్లవారగానే విదురుడు ధృతరాషుడు పంపగా యుధిష్టిరుని దగ్గరికి వెళ్లి - 
“కురుకులగ్రేష్టా! వనవాసానికి వెళ్లడానికి దీక్ష వహించిన ధృతరాష్రుడు వచ్చే కార్తికపూర్ణిమ 
నాడు బయలుదేరి వనానికి వెడదా మనుకొంటున్నాడు. 

వనానికి వెళ్లడానికి ముందు భీష్మునికి, ద్రోణునికి, సోమదత్తునికి, శల్యునికి తన 
కుమారు లందరికీ శ్రాద్ధం నిర్వర్తించా లని సంకల్పించాడు. నువ్వు అంగీకరిస్తే నీచు 
డైన సైంధవునికి కూడ నిర్వర్తించా లని అనుకొంటున్నాడు. దానికి అవసర మైన ధనం 
నిన్ను అడగా లని కోరుతున్నాడు” అని చెప్పాడు. 


విదురుని మాటలు వినగానే యుధిష్టిరుడూ, అర్జ్హునుడూ సంతోషపూర్వకంగా 
అందుకు అంగీకరించారు. అయితే భీముడు అందుకు అంగీకరించలేదు. అర్జునుడు 
ఆతనిని అంగీకరింపచేయడానికై - “భీమా! వనవాసానికి దీక్ష వహించిన వృద్దు డైన 
రాజు బంధువు లందరికీ, కావలసినవాళ్లకీ శ్రాద్ధం పెట్టాలని అనుకొంటున్నాడు. నీవు 
జయించిన ధనం భీష్మాదులకోసం కావా లని కోరుతున్నాడు. నువ్వు అంగీకరించాలి. 

మహాబాహూ! మనం పూర్వం ఎవనినైతే యాచించామో ఆ ధృతరాషుడే ఈనాడు 
దైవవశంచేత మనల్ని యాచిస్తున్నాడు. కాలం ఎలా మారిపోతుందో చూడు. 

దిష్ట్యా త్వద్య మహాబాహో! ధృతరాష్ట్రః ప్రయాచతే, 

యాచితో యః పురాస్మాభిః పశ్య కాలస్య పర్యయమ్‌. (ఆశ్రమవాసపర్వం 11. 11) 
ఒక కాలంలో భూమండలా న్నంతనీ ఏలిన ఈ రాజు శత్రువులు తనవాళ్లనందరినీ 
సంహరించగా ఈ నాడు వనానికి వెళ్లా లనుకొంటున్నాడు. 

ఈ విషయంలో నువ్వు అడ్డు చెప్పవద్దు. అలా చేయడం అపకీర్తికరం అధర్మమూ 
కూడ” అన్నాడు. ఆ మాటలు విని భీముడు - “అర్జునా! భీష్మునికీ, సోమదత్తునికీ, 


940 మహాభారతసారసంగ్రహము 


భూరిశ్రవస్సుకీ, శల్యునికీ, ద్రోణునికీ, ఇతరులకీ శ్రాద్ధం మనమే పెడదాం. మన తల్లి 
కుంతి కర్షునికి పెడుతుంది. “కుస్తీ కర్ణాయ దాస్యతి” (ఆశ్రమవాసపర్వం 11.18) 
భీష్మాదు లెవ్వరికీ ధృతరాష్టుడు శ్రాద్ధం పెట్టవలసిన పని లేదు. మనం అందుకు 
అంగీకరిస్తే శత్రువులు మనల్ని నిందిస్తారు. 
జనక్షయానికి కారణభూతు లైన దుర్యోధనాదుల ఉత్తమలోకప్రాప్తి కోసం వాళ్ల 
నుద్దేశించి (ప్రేతకర్మలు మనం చేయ నక్కరలేదు. వాళ్లు ఒక కష్టంలోనుంచి మరొక 
కష్టంలోనికి వెడుతూ అలాగే బాధ పడుతూ ఉండాలి. 


పన్నెండు సంవత్సరాల వనవాసాన్నీ ద్రౌపదికి అన్ని కష్టాలు కలిగించిన ఒక 
సంవత్సరం అజ్ఞాతవాసాన్నీ నువ్వు ఎలా మరచిపోయావు? 


ఈనాడు మనమీద ధృతరాష్ట్రుడు చూపిస్తూన్న (ప్రేమంతా ఆనాడు ఎక్కడికి 
పోయింది? వనంలో దొరికే ఆహారం తింటూ పదమూడు సంవత్సరాలు అరణ్యాలలో 
తిరిగేం కదా; ఆనాడు భీష్ముడూ, ద్రోణుడూ, సోమదత్తుడూ ఏ మైపోయారు? ఆనాడు నీ 
పెదతండ్రి నిన్ను తండ్రి వలె చూడలేదు కదా? పార్టా! కులపాంసనుడు ఈ దుర్చుద్ధి 
ఆనాడు ద్యూతం, ఆడుతూన్నప్పుడు జయం మనకే వచ్చిందా?” అంటూ విదురుణ్ణి 
అడిగిన విషయం మరచిపోయావా?” అంటూ అర్జునుని మాటలకు తీవ్రంగా అడ్డు 
చెప్పాడు. 

భీముడు ఇంకా ఇలా ఏదో అనబోతూంటే యుధిష్టిరుడు కొంచెం గట్టిగా - 
“మాట్లాడకు” అని మందలించాడు. 


తమేవంవాదినం రాజా కుస్తీపుత్రో యుధిష్టిరః, 

ఉవాచ వచనం ధీమాన్‌ జోషమాస్సేతి భర్స్చయన్‌. (ఆశ్రమవాసపర్వం 11.25) 

అప్పుడు అర్జునుడు - “భీమా! నువ్వు నాకు అన్నవు; పూజ్యుడవు; ఇంతకంటె 
ఎక్కువ నే నేమీ చెప్పకూడదు - రాజర్షి యైన ధృతరాష్రుజ్ణి మనం అన్ని విధాలా 
గౌరవించాలి. పురుషోత్తము లైన సాధువులు ఆర్యుల కట్టుబాట్లను అతిక్రమించకుండా 
అపరాధాలను స్మరించక ఇతరులు చేసిన ఉపకారాలనే స్మరిస్తారు.” 

భీమ జ్యేష్టో గురుర్మే త్వం నాతో౭_న్యద్వక్తుముత్సహే, 

ధృతరాష్ట్రస్తు రాజర్షిః సర్వథా మానమర్హతి, 

న స్మరన్యపరాద్దాని స్మరస్తి సుకృతాన్యపి, 

అసంభిన్నార్యమర్యాదాః సాధవః పురుషోత్తమాః. (ఆశ్రమవాసపర్వం 12. 1,2) 


ఆశ్రమవాసికపర్వము 941 


ఈ సంభాషణ అంతా అయిన తరువాత యుధిష్టిరుడు విదురునితో - “రాజుకు ఎంత 
ధనం కావాలో అంత ధనమూ కూడ నా ధనాగారంనుంచి తీసికొన మని చెప్పు. భీముని 
మనస్సు బాధపడకూడదు” అన్నాడు. 

విదురునితో ఇలా అని యుధిస్టిరుడు అర్జునుణ్ణి మెచ్చుకొన్నాడు. భీముడు అర్జునుని 
వైపు క్రీకంటితో చూచాడు. 


యుధిష్టిరుడు మళ్లీ విదురునితో - “భీమసేనుడు అరణ్యవాసకాలంలో ఎండ 
అనక, వాన అనక, చలి అనక చాల కష్టాలు అనుభవించాడు. అందుచేత అతడు అలా 
మాటలాడినా ఆతని విషయంలో ఏమీ కోపం చెందవద్దని కూడ రాజుతో చెప్పు. 


రాజుకు ఎంత ధనం కావాలో అంత ధనం తీసికొని వెళ్లి యథేచ్చగా దానధర్మాదులు 
చేసికొమ్మనీ, అవసర మైతే అర్జునుని ఇంట్లోని ధనం కూడ తీసికొని వెళ్లమనీ కూడ 
ఆయనకు చెప్పు. అంతే కాదు, ఈ శరీరం కూడ ఆయనదే అని చెప్పు” అన్నాడు. 


విదురుడు ధృతరాష్టుని వద్దకు వెళ్లి జరిగిన దంతా చెప్పాడు. “భీముడు 
దుర్యోధనాదులు తమను పెట్టిన కష్టా లన్నీ స్మరించి మొదట్లో అంగీకరించకపోయినా, 
యుధిష్టిరార్జునులు నచ్చజెప్పగా చివరికి అంగీకరించాడు. “భీముని విషయంలో నువ్వు 
మనస్సులో ఏమీ ఉంచుకొనకు” అని కూడ యుధిష్టిరుడు నీతో చెప్పమన్నాడు. అందుచేత 
నువ్వు ఎంత ధనం కావా లంటే అంత ధనం తీసికొని నీ ఇష్టం వచ్చినట్లు దానధర్మాలు 
చేయవచ్చును” అన్నాడు. 

ధృతరాష్ట్రుడు చాల సంతోషించి పది రోజులపాటు నిర్విరామంగా శ్రాద్ధయజ్ఞమూ 
దానయజ్ఞమూ నిర్వర్తించాడు. ధనరూపంలోను, వస్తురూపంలోను, భోజనరూపంలోను 
వేలకొలది జనులకు దానాలు చేశాడు. 

యుధిష్టిరుని ఆజ్ఞ ప్రకారం గణకులు, లేఖకులు ధనరాశులు దగ్గర పెట్టుకొని 
“ఇతని కెంత ఇయ్యాలి, అతని కెంత ఇయ్యాలి” అని ధృతరాష్రుజ్ణి అడుగుతూ వంద 
ఇమ్మంటే వెయ్యి, వెయ్యి ఇమ్మంటే పది వేలు - ఈ విధంగా దానాలు చేశారు. 

అనిశం యత్ర పురుషా గణకా లేఖకాస్తదా, 

యుధిష్టిరస్య వచనాదపృచ్చన్త స్మ తం నృపమ్‌. (ఆశ్రమపర్వం 14.8) 

శతదేయే దశశతం సహసే చాయుతం తథా, 

దీయతే వచనా ద్రాజ్ఞః కున్తీపుత్రస్య ధీమతః. (ఆశ్రమవాసపర్వం 14.10) 


942 మహాభారతసారసంగ్రహము 


ఈ విధంగా ధృతరాష్రుడు పుత్రపౌత్రాదులకు, పితరులకు, తనకు, గాంధారికీ కూడ 
జెర్జ్వదేహిక క్రియలు (మరణానంతరం చేసే కర్మ చేశాడు. 

ఏవం సపుత్రపొత్రాణాం పిత్యాణామాత్మనస్తథా, 

గాన్ఫార్యాశ్చ మహారాజ! ప్రదదావౌర్ధ్వదేహికమ్‌. (ఆశ్రమవాసపర్వం 14. 15) 
ఆ రాజు దానాలు చేసి చేసి అలసిపోయాడు. అప్పుడు ఆ దానయజ్ఞం ఆపివేశాడు. 


ధృతరాప్తుడు వనానికి బయలుదేరుట 


పదిరోజుల జెర్ద్వదేహికకార్యాలు పూర్తి చేసికొని ధృతరాష్ట్రుడు మరునాడు 
కార్తికపూర్ణిమనాడు బ్రాహ్మణులచేత ఇష్టి చేయించి, అగ్నులను ముందిడుకొని, నారచీరలు, 
అజినమూ ధరించి వనానికి బయలుదేరాడు. రాజప్రాసాదంలో ఉన్న పురుషులూ, ప్రీలూ 
అందరూ శోకావిష్టులై రోదిస్తూ గాంధారీ - ధృతరాష్టుల వెనుకనే వెళ్లారు. 


ముందు కుంతి నడవగా, కండ్లకు గంతలు కట్టుకొని ఉన్న గాంధారి ఆమె భుజం 
పట్టుకొని నడిచింది. గాంధారి భుజం పట్టుకొని ధృతరాష్రుడు నడచాడు. 


ధృతరాష్టుడు తన కూడా వస్తూన్న బంధువర్గాన్నీ మిత్రులనూ, పౌరులనూ 
బ్రతిమాలి వెనుకకు పంపివేశాడు. విదురుడూ, సంజయుడూ మాత్రం గాంధారీ - 
ధృతరాష్ర్టులతో వనానికి వెళ్లడానికి నిశ్చయించుకొన్నారు. 


కుంతి కూడ వాళ్లీద్దరితోను ఆ వనానికి వెళ్లి వాళ్లకు ఉపచారం చేస్తూ వనంలోనే 
ఉండి తపస్సు చేసికోవా లని నిశ్చయించుకొని వాళ్లతో పాటు నడిచి వెళ్లిపోతూన్నది. 
ఈ విషయం పాండవులకు తెలియదు. 


పౌరు లందరూ వెనుకకు వెళ్లిపోయిన తరువాత యుధిష్టిరాదులు కూడ ధృతరాషుని 
అనుమతితో నగరానికి వెళ్లడానికి సిద్ధం అయ్యారు. 


యుధిష్టిరుడు తల్లి వద్దకు వెళ్లి - “అమ్మా! రాజుతో కూడ నేను వెడతాను. నువ్వు 
కోడ ళ్లందరితోనూ కలిసి నగరానికి వెళ్లు” అన్నాడు. 


కుంతి గాంధారితో నడుస్తూనే - “పుత్రా! సహదేవుణ్ణి జాగర్తగా చూచుకో. మహా 
వీరు డైన కర్ణుణ్ణి స్మరిస్తూ ఉండు. నేను కర్ణుని విషయం ముందుగానే మీకు చెప్పక 
చాల పొరబాటు చేశాను. ఆతడు తరించడానికై చాలా దానాలు చెయ్యి. ద్రౌపదికి ప్రియ 
మైన పనులు మాత్రమే చేస్తూ భీమ - అర్జున - నకులులను జాగర్తగా చూచుకో. కులం 
భారం అంతా ఇప్పుడు నీమీదనే ఉంది కదా. 


ఆశ్రమవాసికపర్వము 943 


నేను వీ రిద్దరికీ శుశ్రూష చేస్తూ వనంలోనే నివసించి తపస్సు చేసికొంటాను” 
అంది. 

ఆ మాట వినగానే యుధిష్టిరుడు నిశ్చేష్టుడయ్యాడు. నోటివెంట మాట బైటకు 
రాలేదు. క్షణకాలం ఆలోచించి - “నువ్వు వనంలో ఎలా ఉండగలుగుతావు? నువ్వు 
వాసుదేవుని ద్వారా పంపిన ఉత్సాహభరితా లైన మాటలు, విదులావృత్తాంతాదులూ విని 
మేం యుద్ధం చేసి రాజ్యం సంపాదించాం. ఆ విధంగా మాకు క్షాత్రధర్మం ఉపదేశించి 
నువ్వు ఆ ధర్మాన్ని ఎలా విడిచిపెడతావు? వనానికి వెళ్లవద్దు” అన్నాడు. మిగిలిన పాండవులు 
కూడ దీనంగా, బ్రతిమాలారు. పాంచాలి మొద లైన కోడళ్లు కూడ అనేక విధాల ఆమెను 
వనగమనం నుంచి విరమింపచేయడానికి ప్రయత్నించారు. 


కుంతి మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకొనలేదు. “క్షాత్రధర్మం అనుసరించి, మీ 
పరాక్రమం చూపి రాజ్యం సంపాదించండి అంటూ నేను ఉద్బోధించినది నిజమే. 
కురువంశంలో పుట్టిన మహావీరు లైన మీరు క్షుద్రమానవుల వలె నీచ మైన జీవితాలు 
గడపకూడ దని నే నలా చేశాను. 


నేను భర్తతో కలిసి అనేక సౌఖ్యాలు అనుభవించాను. యజ్ఞాలు చేశాను. దానాలు 
ఇచ్చాను. తపస్సు చేసి పతిలోకం చేరా లనేదే నా తీవ్రమైన వాంఛ. నాకు మీ రాజ్యభోగాల 
మీద ఏ మాత్రమూ ఆసక్తి లేదు. తపస్సుచేత నా శరీరం శుష్మింపచేసుకొంటాను. 


కురు(్రేష్టా! భీమసేనాదులతో కలిసి వెనుకకు వెళ్లు. నువ్వు ఇప్పుడు 
సకలభూమండలాధిపతివి. అందుచేత నీ బుద్ధిని ధర్మం మీద స్థిరంగా నిలుపుకో. నీ 
మనస్సు సంకుచితం కాక విశాలంగా ఉండే టట్లు చూచుకో.” 

నివర్తస్వ కురుత్రేష్ట భీమసేనాదిభిః సహ, 

ధర్మే తే ధీయతాం బుద్ధిర్మనస్తు మహదస్తు తే. (ఆశ్రమవాసపర్వం 17.21) 
అని కుంతి ఉపదేశించింది. 


కుంతి మాటలు విన్న పాండవులు సిగ్గుపడుతూ ధృతరాష్టునకు గాంధారికీ, కుంతికీ 
ప్రదక్షిణనమస్మారాలు చేసి, శోకభరితా లైన హృదయాలతో వెనుకకు మరలారు. 


ధృతరాషుడు గాంధారితోను, విదురునితోను - “కుంతిని వెనుకకు వెళ్లేటట్లు 
చెయ్యండి, ధర్మరాజు చెప్పిన మాట సత్యమే. పుత్రుల అంత ఐశ్వర్యాన్నీ పుత్రులనూ 
విడిచి తెలివైన ఏ తల్లెనా వనానికి వెడుతుందా? 


944 మహాభారతసారసంగ్రహము 


రాజ్యంలో ఉన్నప్పుడు కూడ ఈమె దానవ్రతం అవలంబించి గొప్ప తపస్సు 
చేసికొనవచ్చును. అందుచేత ఏదో విధంగా చెప్పి పంపివేయండి.” అన్నాడు. 


గాంధారి ధృతరాష్రుని మాటగాను తన పక్షాన కూడ కుంతికి అనేకవిధాల చెప్పింది. 
అయినా కుంతి వినలేదు. 


ధృతరాష్టాదులు గంగాతీరం చేరి ఆ రాత్రికి అక్కడ నివసించారు. మరునాడు 
గంగాతీరం నుండి బయలుదేరి కేకయదేశరా జైన శతయూపు డను రాజర్షి నివసిస్తూన్న 
ఆశ్రమానికి వెళ్లారు. 

శతయూపునితో కలిసి ధృతరాషుడు వ్యాసాశ్రమం చేరాడు. అక్కడ వ్యాసుడు 
ధృతరాష్టాదులకు వనవాసానికి విహితము లైన నియమాలను బోధించాడు. అక్కడ 
అందరూ తపస్సు ప్రారంభించారు. 


ధృతరాష్టాదులు అక్కడ ఉండగా ఒకనాడు నారదుడు, పర్వతుడు, దేవలుడు, 
ద్వైపాయనుడు, కొందరు సిద్దులు, శతయూపుడు ధృతరాష్ష్రుణ్ణి చూడడానికై వచ్చారు. 

వారందరూ ధర్మసంబద్ధ మైన అనేక కథలు చెప్పుకొంటూ కొంత సమయం 
గడిపారు. నారదుడు ఆ ఆశ్రమంలో నివసించి తపస్సు చేసి ఉత్తమలోకాలకు వెళ్లిన 
కొందరు మహాత్ములను గూర్చి చెప్పి - ధృతరాషునితో - “రాజా! ద్వైపాయనుని 
అనుగ్రహంచేత నువ్వు కూడ ఈ తపోవనానికి వచ్చావు. తపస్సు పూర్తి అయిన తరువాత 
నువ్వు గాంధారీ కూడ మహాత్ములు పొందిన ఉత్తమగతి పొందుతారు. మీ ఇద్దరికీ 
భక్తితో శుశ్రూష చేస్తూన్న యుధిష్టిరజనని కుంతి కూడ భర్త ఉన్న లోకానికి వెడుతుంది. 

యుధిష్టిరుడు సనాతనధర్మదేవుడు. విదురుడు మహాత్ముడైన యుధిష్టిరునిలో 
ప్రవేశిస్తాడు. ఆ విషయాన్నే గూర్చి ధ్యానిస్తూండడం చేత సంజయుడు స్వర్గానికి వెడతాడు” 
అని అన్నాడు. 

నారదుని మాటలు విని ధృతరాషాదులు సంతోషించారు. శతయూపుడు 
నారదునితో - “దేవర్శీ! నీ మాటలు వినడం చేత ధృతరాషునికి మాకూ కూడ తపస్సు 
మీద శ్రద్ధ బాగా పెరిగింది. నే నొక ప్రశ్న అడగా లనుకొంటున్నాను; దివ్యదృష్టి సంపన్నుడ 
వైన నువ్వు ఆ యా రాజర్షులందరూ వెళ్లిన లోకాలను గూర్చి చెప్పావు కాని, ధృతరాష్రుడు 
ఏ లోకానికి వెడతాడో చెప్పలేదు. అది చెప్ప మని కోరుతున్నాను” అన్నాడు. 

“నేను దేవలోకానికి వెళ్లి నప్పుడు ఇంద్రుడు చెప్పగా - ధృతరాషుడు మూడు 
సంవత్సరాల తరవాత కుబేరుని వద్దకు వెడతా డని విన్నాను” అని నారదుడు చెప్పాడు. 


ఆశ్రమవాసికపర్వము 945 


యుధిష్టిరాదులు అరణ్యానికి వెళ్లుట 
ధృతరాష్రుడు గాంధారి, కుంతి, విదురుడు, సంజయుడు వనానికి వెళ్లిన నాటి 
నుండి పాండవులూ పౌరులూ కూడ చాల శోకాక్రాంతు లయ్యారు. వాళ్లందరూ వనంలో 
ఎలా ఉన్నారో ఏమి కష్టాలు పడుతున్నారో అని అనుకొంటూ పాండవులు ఎలాగైనా 
తల్లిని చూడా లని నిశ్చయించుకొన్నారు. 


యుధిష్టిరుడు యుయుత్సువునూ, ధౌమ్యుణ్ణీ రాజ్యవ్యవహారాలు చూచుకొనడానికై 
నియోగించి పెద్ద సైన్యంతోను అంతఃపురస్తీలతోను బయలుదేరి కొన్ని రోజులు ప్రయాణం 
చేసి కురుక్షేత్రం చేరాడు. 


యుధిష్టిరాదు లందరూ పాదచారులై ధృతరాష్టు డున్న ఆ(శ్రమంలో ప్రవేశించి 
అక్కడ ధృతరాష్టాదులను చూడగానే పరుగెత్తి వెళ్లి అందరూ కూడ వాళ్లకు పాదాభివందనం 
చేశారు. నగరంనుండి వచ్చినవా ళ్లందరూ చుట్టూ ఉండడంతో ధృతరాష్ట్రుడు 
ఆనందపరవశుడై తాను మళ్లీ హస్తినాపురంలో తన గృహంలో ఉన్నట్లు భావించాడు. 

స తైః పరివృతో మేనే హర్షబాష్పావిలేక్షణః, 

రాజాత్మానం గృహగతం పురేవ గజసాహ్వయే. (ఆశ్రమవాసపర్వం 24.18) 
ఆ ఆశ్రమానికి పాండవులు వచ్చా రని విని చుట్టు ప్రక్కల ఆశ్రమాలలో ఉన్న మును 
లందరూ వాళ్లను చూడడానికి వచ్చారు. వీరిలో యుధిష్టిరు డెవరు, భీము డెవరు, 
అర్జును డెవరు, నకులు డెవరు, సహదేవు డెవరు, ద్రౌపది ఎవరు అని వాళ్లు అడుగగా 
సంజయుడు వాళ్లను ఒక్కొకరినే చూపుతూ అందరినీ గూర్చి వాళ్లకు పరిచయం చేశాడు. 


“యుధిష్టిరా! మీ రందరూ సుఖంగా ఉన్నారా? రాజ్యపాలనం బాగా జరుగుతూ 
న్నదా? ప్రజ లందరూ నీకు అనుకూలంగా ఉన్నారా?” అంటూ ఇంకా ఎన్నో విధాల 
ధృతరాష్రుడు యుధిస్టిరుణ్ణి కుశలప్రశ్నలు వేశాడు. 

యుధిష్టిరుడు రాజ్యం అంతా శాంతిభద్రతలతో బాగున్నది అని చెపుతూ - “నీ 
తపస్సు బాగా జరుగుతున్నదా? మా తల్లి ఏమీ శ్రమపడకుండా మీ శుశ్రూష చేస్తూన్నదా? 
మా పెదతల్లి శీతాతపాదులను తట్టుకొని సుఖంగా ఉంటూన్నదా? పుత్రులను గూర్చి 
స్మరిస్తూ దుఃఖించడం లేదు కద? పాపాత్ముల మైన మమ్మల్ని గూర్చి మనస్సులో చెడు 
భావన లేవీ లేకుండా ఉన్నదికదా?” అని ప్రశ్నించి - “ఏడీ! విదురు దెక్కడ” అన్నాడు 
అని అడిగాడు. 


946 మహాభారతసారసంగ్రహము 


“విదురుడు సకుశలంగా ఉన్నాడు. ఘోర మైన తపస్సు చేస్తున్నాడు. కేవలం 
వాయువు మాత్రమే భక్షిస్తూ నాడు లన్నీ పైకి కనబడుతూ కృశించిపోయి ఉన్నాడు. 
అప్పుడప్పుడు మునులకు కనబడుతుంటా డట” అని ధృతరాష్ట్రుడు చెపుతూండగానే 
కొంత దూరంలో విదురుడు కనబడ్డాడు. 


అతడు పూర్తిగా కృశించి శల్యావశిష్టుడై, దిగంబరుడై, జుట్టంతా జడలు కట్టి 
ఉన్నాడు. నోటిలో ఒక రాతిముక్క పెట్టుకొని ఉన్నాడు. శరీరం అంతా మురికి పట్టి 
ఉంది. 

ఇత్యేవం (బ్రువతస్తస్య జటీ వీటాముఖః కృశః, 

దిగ్వాసా మలదిగ్ధాజ్లో వనరేణుసముక్షితః.  (ఆగశ్రమవాసపర్వం. 26. 18) 

దూరంలో ఆతనిని చూడగానే ధర్మరాజు ఒక్కడే పరుగెత్తి ఆ వైపు వెళ్లాడు. అతడు 
దట్టమైన అడవిలోకి వెళ్లిపోతున్నాడు. “విదురా! నేను నీ ఇష్ట డైన యుధిష్టిరుణ్ణ అంటూ 
యుధిష్టిరు డాతనిని వెంబడించాడు. 

అత డొక చెట్టు మొదట్లో ఆగాడు. “నేను యుధిష్టిరుణ్ణి” అంటూ ధర్మరాజు 
ఆతనికి నమస్మరిస్తూ ఎదురుగా నిలబడ్డాడు. 

విదురుడు ఏమీ మాట్లాడకుండా ధర్మరాజు కళ్లలోనికి కళ్లు పెట్టి చూచాడు. 
విదురుడు అలా ధర్మరాజుకేసీ చూస్తూ నిలబడగానే యోగబలంచేత ఆతని తేజస్సు, 
సూక్ష్మశరీరమూ కూడ ధర్మరాజు శరీరంలో ప్రవేశించాయి. ఆతని శరీరం చెట్టుమీదికి 
వాలిపోయింది. 

అప్పుడు ధర్మరాజు తేజస్సు కొన్ని రెట్లు వృద్ధిపొందింది. తాను చాల బలవంతు 
డన్నట్లు భావిస్తూ ధర్మరాజు తన సనాతన మైన యథార్థస్వరూపం స్మరించాడు. 

ధర్మరాజు ఆతని శరీరాన్ని అక్కడ ఉండగానే దహించా లనుకొన్నాడు. అంతలో 
“ధర్మరాజా! ఇతడు యతిధర్మంలో ఉన్నాడు. ఇతని శరీరాన్ని దహించకూడదు. ఇతడు 
సాంతానికము లనే లోకాలకి వెడతాడు” అని ఆకాశవాణి వినబడింది. 

ధర్మరాజు తిరిగి వచ్చి ధృతరాష్టాదులకు జరిగిన దంతా చెప్పాడు. అందరూ 
ఆశ్చర్యపడ్డారు. 

ధర్మరాజుతో ధృతరాషుడు - “యుధిష్టిరా! అతిథిగా వచ్చిన నీకు మేం తినే 
ఆహారమే ఇస్తున్నాను. “ఏ మానవుడు ఏ ఆహారం భుజిస్తాడో అదే ఆహారం అతిథికి 
కూడ ఇస్తాడు కదా” 


ఆశ్రమవాసికపర్వము 947 


యదర్భో హి నరో రాజంస్తదర్గో౭_స్యాతిథిః స్మృతః. (ఆశ్రమవాసపర్వం 26. 37) 


అంటూ ఆత డిచ్చిన ఫలమూలాదులను భుజించి యుధిష్టిరాదులు ఆ రాత్రి అక్కడ 
గడిపారు. 


మరునాడు యుధిష్టిరుడు ఆశ్రమవాసు లైన మునులకు ఇవ్వడానికై తీసికొని 
వచ్చిన పాత్రలూ, పళ్లాలు మొద లైన వస్తువులు చుట్టుప్రక్కల నున్న ఆశ్రమాలకి వెళ్లి ఆ 
మునులందరికీ ఇచ్చి తిరిగి వచ్చాడు. 

పాండవులు, గాంధారి, కుంతి మొదలైనవాళ్లు ధృతరాష్టుని చుట్టూ ఉపవిష్టులై 
ఏవేవో మాట్లాడుకొంటున్నారు. 


ఇంతలో భగవంతుడైన వేదవ్యాసుడు, శతయూపుడు మొదలైన ఆశ్రమవాసులు, 
కొందరు దేవర్షులు అక్కడికి వచ్చారు. యుధిష్టిర - ఖీమసేనాదులు అభ్యుత్థానాదులతో 
వాళ్లను సత్మరించారు. వ్యాసుడు వారందరి మధ్యా, పైన కృష్ణాజినం పరచిన కుశాసనం 
మీద కూర్చున్నాడు. 

“ధ్భతరాషా! నీ తపస్సు బాగా జరుగుతున్నదా? వనవాసానికి అలవాటు పడ్డావా? 
పుత్రవినాశంవల్ల కలిగిన శోకం నిన్ను బాధించడం లేదు కద? ధర్మార్థ దృష్టి గలది, 
మహాప్రజ్ఞావంతురాలూ, బుద్ధిమతీ అయిన కోడలు గాంధారిని శోకం పీడించడం లేదు 
కద? పుత్రులను విడచి పెద్దల శుశ్రూష చేయడం కోసం వచ్చిన కుంతి అహంకారం 
లేకుండా మీకు శుశ్రూష చేస్తూన్నదా? 

ధర్మసుత - భీమ - అర్జున - నకుల - సహదేవుల విషయంలో నీ మనస్సు 
నిర్మలంగా ఉందా? వీళ్లను అభినందిస్తున్నావా? పరిశుద్ధ మైన భావంతో జ్ఞానం 
సంపాదించావా? 

ఎందుచేత నంటే - ఏ ప్రాణి విషయంలోను వైరభావం లేకపోవడము, సత్యము, 
కోధం లేకపోవడమూ ఈ మూడూ చాల (్రేష్ట మైన ధర్మాలు. 

ఏతద్ధి త్రితయం శ్రేష్టం సర్వభూతేషు భారత, 

నిర్వైరతా మహారాజ సత్యమ క్రోధ ఏవచ; (ఆశ్రమవాసపర్వం 28.9) 

రాజేంద్రా! విదురుని విషయం తెలిసింది. మాండవ్యుని శాపంవల్ల ధర్మదేవుడు 
విదురుడుగా జనించాడు. అతడు మహాబుద్ధి మహాయోగి; మహాత్ముడు; మహామనస్కుడు. 
దేవతలలో బృహస్పతిగాని, అసురులలో శుక్రుడు గాని ఈతనికి సాటి రారు. 


948 మహాభారతసారసంగ్రహము 


ఆనాడు మాండవ్యుడు చాలాకాలం పాటు శ్రమపడి సంపాదించిన తపస్సును 
వ్యయం చేసికొని సనాతనుడైన ధర్శదేవుణ్ణి తిరస్మరించాడు (శపించాడు). నేను బ్రహ్మదేవుని 
ఆజ్ఞచేత విచిత్రవీర్యుని భార్యయందు వీనిని జనింపచేశాను. 


నీ సోదరు డైన ఇతడు సనాతను డైన ధర్మదేవుడే. యోగులు ఇతనిని మనస్సులో 
ధ్యానిస్తూ ధారణం చేస్తారు.గాన ఇతనికి 'ధర్మః అని పేరు అని పండితులు చెపుతారు. 


ఈ ధర్మదేవుని గూర్చి తపస్సు చేసినవారిని సత్యంచేత, దమంచేత, శమంచేత, 
అహింసచేత దానంచేత వృద్ధిపొందిస్తాడు. 


ఈ ధర్మదేవుడే యోగబలంచేత యుధిష్టిరుణ్ఞి జనింపచేశాడు. అగ్ని వాయువు, 
ఉదకము, పృథివి, ఆకాశము ఇవన్నీ ఇహలోకంలోనూ, ఇతరలోకాలలోనూ ఏ విధంగా 
ఉంటాయో అట్లే ధర్మపురుషుడు ఈ చరాచరజగత్తును అంతనూ వ్యాపించి ఉంటారు. 


యథా వహ్నిర్యథా వాయుర్యథా9_ పః పృథివీ యథా, 

యథాకాశం తథా ధర్మ ఇహ చాముత్రచ స్థితః, 

సర్వగశ్చెవ రాజేన సర్వం వ్యాష్య చరాచరమ్‌. (ఆశ్రమవాసపర్వం 28.19) 

ఆ ధర్మదేవుడే విదురుడు; ఆ విదురుడే నీ ఎదుట (ప్రేష్యుడు వలె చేతులు కట్టుకొని 
కూర్చున్న ఈ పాండురాజపుత్రు డైన యుధిష్టిరుడు. 

యో హి ధర్మః స విదురో విదురో యః స పాణ్దివః, 

స ఏష రాజన్‌ దృశ్యస్తే పాబ్దవః ప్రేష్యవత్‌ స్థితః. (ఆశ్రమవాసపర్వం 28.21) 

నీ సోదరుడు ఈతనిని చూడగానే మహాయోగబలంతో ఈతనిలో ప్రవేశించాడు. 
నీకు కూడ నేను శ్రేయస్సు కలిగింపచేస్తాను. నీ మనస్సులోని సంశయాలు ఛేదించడం 
కోసమే నే నిప్పుడు వచ్చాను. రాజా! నువ్వు ఏమి చూడా లను కొంటున్నావో, ఏమి 
స్పృశించా లనుకొంటున్నావో, ఏమి వినా లనుకొంటున్నావో చెప్పు; అన్నీ చేస్తాను” అని 
వ్యాసుడు విదురధర్మరాజుల యథార్థస్వరూపాన్ని గూర్చి అక్కడ నున్నవా శ్లందరికి 
విశదీకరిస్తూ ధృతరాష్రుజ్ణి కావలసిన వరాలు కోరుకొ మృన్నాడు. 

వైశంపాయను డీ విధంగా చెపుతూండగా జనమేజయుడు - “ధృతరాష్టాదులను 
చూడడానికి వనానికి వెళ్లిన పాండవులు అక్కడ ఎంత కాలం ఉన్నారు” అని మధ్యలో 
ప్రశ్నించాడు. “ఇప్పుడు నేను చెప్పి నట్లు వ్యాసుడు వచ్చి ధృతరాష్టాదులకు విదురుణ్ణి 
గూర్చి చెప్పిననాటికి పాండవులు వనం వచ్చి ఒక మాసం అయింది” అని వైశంపాయనుడు 
అన్నాడు. 


ఆశ్రమవాసికపర్వము 949 


ఈ విధంగా వ్యాసుడు నీ కేమి కావాలో కోరుకొ మ్మని ధృతరాషునితో పలికి - 
కని మనస్సులోను, గాంధారి, కుంతిమొద లైనవాళ్ల మనస్సులలోను ఉన్న కోరిక నాకు 
తెలుసు; అదేదో ఈ మహాపురుషుల సమక్షంలో చెప్పు” అన్నాడు. 

ఆ మాట విని ధృతరాష్టుడు - “నా దుర్చుద్దు లైన పుత్రులు ధనాశతో అనేకపాప 
కృత్యాలు చేశారు. ధర్మాత్ము లైన పాండవులను నానాబాధలూ పెట్టారు. భీష్మద్రోణాది 
మహాపురుషుల మరణానికి కారణం అయ్యారు. ఆ విషయా లన్నీ స్మరించి నప్పు డల్లా 
నా మనస్సులో చాల బాధ కలుగుతూంటుంది” అన్నాడు. 


ధృతరాషుని మాటలు విన్న గాంధారి, కుంతి, ద్రౌపది, సుభద్రా మొదలైన 
ఉత్తమస్రీల మనస్సులలోని శోకం మళ్లీ కెలికిన ట్లయింది. పుత్రశోకంతో బాధపడుతూన్న 
గాంధారి లేచి నిలబడి దోసిలి కట్టి వ్యాసునితో ఇలా అంది - 


“మునిపుంగవా! ఈ రాజు పదహారు సంవత్సరాలనుంచి పుత్రశోకంతో సరిగా 
నిద్రపోవడం లేదు. నా కోడ ళ్లందరిలోకీ అతిప్రియురా లైన ఈ ద్రౌపది మరణించిన 
పుత్రులను, బంధువులను, తండ్రి సోదరులూ మొదలైన బంధువులనూ స్మరించి శోకంతో 
కుమిలి పోతూన్నది. కృష్ణుని సోదరి ఈ సుభద్ర అభిమన్యుణ్ణీ, నా వందమంది కోడళ్లూ 
భర్తలను స్మరిస్తూ దుఃఖంతో బాధపడుతున్నారు. ఇక్కడనే ఉన్న ఈ స్త్రీలందరూ తమ 
తమ బంధువుల కోసం దుఃఖిస్తున్నారు. 

నువ్వు తపోబలంచేత క్రొత్త లోకాలనే సృష్టించగలవు. అలాం టప్పుడు లోకాం 
తరాలలో ఉన్న పుత్రులను రాజుకు చూపించడం నీ కెంత పని! 

లోకానన్యాన్‌ సమర్శో౭_సి స్రష్టుం సర్వాంస్తపోబలాత్‌, 

కిము లోకాన్తరగతాన్‌ రాజ్ఞో దర్శయితుం సుతాన్‌. (ఆశ్రమపర్వం 29.40) 

మా అందరి శోకమూ తొలగిపోయే టట్లు అనుగ్రహించు.” 

గాంధారి ఈ విధంగా తన పుత్రులను గూర్చి చెప్పుతూన్నప్పుడు కుంతికి రహస్యంగా 
పుట్టిన తన పుత్రుడు కర్ణుడు జ్ఞాపకం వచ్చాడు. దూరశ్రవణదర్శనసమర్థు డైన వ్యాసమహర్షి 
అది కనిపెట్టి “నువ్వెదో చెప్పా లనుకొంటున్నట్లు కనబడుతున్నావు; అ దేదో చెప్పు” 
అన్నాడు కుంతితో. 


అప్పుడు కుంతి - “పూజ్యూడా! నువ్వు నా శ్వశురుడవు. నాకు అందరి దేవతలను 
మించిన దేవతవు. సత్య మైన ఒక విషయం చెపుతున్నాను; విను. 


950 మహాభారతసారసంగ్రహము 


ఒక మాటు మహాకోపస్వభావు డైన దుర్వాసుడు మా తండ్రిగారి ఇంటికి భిక్షకు 
వచ్చాడు. ఆయనకు నేను అన్నివిధాలా సేవలు చేశాను. కోపగించవలసి నప్పుడు కూడ 
కోపం చెందక పరిశుద్ధ మైన మనస్సుతో సేవలు చేశాను. ఆయన చాల సంతోషించి 
నాకు వరం ఇస్తా నన్నాడు. వద్దంటే ఎక్కడ శపిస్తాడో అని ఆ వరం తీసికొనడానికి 
అంగీకరించి తీసికొన్నాను. 


“మంగళప్రదురాలా! నువ్వు ధర్మదేవునికి తల్లివి అవుతావు. నువ్వు ఏ దేవతలను 
ఆవాహన చేసినా వాళ్లు నీకు వశం అవుతారు” అని అంటూ ఆయన అంతర్జానం 
చెందాడు. 


ఒకనాడు నేడు మేడమీద నిలబడి నప్పుడు ఉదయిస్తూన్న సూర్యుడు కనబడ్డాడు. 
అప్పుడు నేను బాల్యచాపల్యంచేత, చేస్తూన్న పనిలోని తప్పు తెలియక ఆ సూర్యుణ్ణి 
ఆహ్వానించాను. వెంటనే సూర్యుడు రెండు రూపాలు ధరించి, ఒక రూపం ఆకాశంమీద 
ప్రకాశిస్తూండగా, రెండవ రూపంతో నా దగ్గరికి వచ్చి “వరం కోరుకో” అన్నాడు. నే 
నాతనికి శిరసా నమస్కరించి, భయంతో వణికిపోతూ - “వరం ఏమీ వద్దు వెళ్లిపో” 
అన్నాను. “నన్ను ఆహ్వానించడం వృథా అవడానికి వీలులేదు, అలా చేస్తే నిన్నూ నీకు 
వరం ఇచ్చిన ఆ విపుట్జీ కాల్చివేస్తాను” అన్నాడు సూర్యుడు. 

ఏ అపకారమూ చేయని ఆ విప్రణ్ణి రక్షించడంకోసం నేను - “నాకు నీతో సమాను 
డైన పుత్రుణ్ణి ఇయ్యి” అన్నాను. అప్పుడు సూర్యుడు నన్ను తేజస్సుతో ప్రవేశించి, ఏమీ 
తెలియకుండా చేసి “నీకు పుత్రుడు కలుగుతాడు” అని చెప్పి ఆకాశంలోనికి వెళ్లిపోయాడు. 
నేను భయపడి పుట్టిన పుత్రుణ్ణి జలంలో విడిచివేశాను. 

మూఢురాలనైన నేను నా పుత్రు డని తెలిసి కూడ ఆతనిని ఉపేక్షించాను. ఇది 
పాపమో కాదో నాకు తెలియదు. నీకు స్పష్టంగా చెప్పాను. పూజ్యూడా! ఇది నా మనస్సును 
ఎల్లప్పుడూ కాల్చివేస్తూన్నది. దానిని నీవే తొలగించాలి” అని ప్రార్థించింది. 


కుంతి మాటలు విని వ్యాసుడు - “నువ్వు చెప్పి నట్లు అదంతా అలా జరగవలసి 
ఉంది; జరిగింది. నీ దోషం ఏమీ లేదు. నీవు కన్యాత్వం పొందావు కదా?” 


అద్భుత మైన ఐశ్వర్యం (సామర్ధ్యం) గల దేవతలు ఇతరుల శరీరాలను ఆవేశించ 
గలరు. 


కేవల సంకల్పంచెత గాని వాక్కుచేత గాని, చూపుచేత గాని, స్పర్శచేత గాని, 
సంఘర్షంచేత గాని ఐదు రీతులచేత పుత్రులను పుట్టించ గల దేవత లున్నారు. 


ఆశ్రమవాసికపర్వము 951 


సన్తి దేవనికాయాశ్చ సంకల్పాజ్జనయన్తి యే, 

వాచా దృష్ట్యా తథా స్పర్శాత్‌ సంఘర్షేణేతి పబ్బుధా. (ఆశ్రమపర్వం 30. 22) 

కుంతీ! దేవధర్మంచేత మనుష్యధర్మాని కేమీ దోషం కలగదు అను విషయం 
తెలుసుకో. అందుచేత నీవు దీనిని గూర్చి మనస్సులో ఏమీ బాధ పడవలసిన పని లేదు. 

మనుష్యధర్మో దైవేన ధర్మేణ హి న దుష్యతి, 

ఇతి కున్తి విజానీహి వ్యేతు తే మానసో జ్వరః. (ఆశ్రమవాసపర్వం 80.23) 

బలవంతులకు సర్వమూ పథ్యమే; బలవంతులకు సర్వమూ పవిత్రమే - శుద్ధమే. 
బలవంతులకు సర్వమూ ధర్మమే. బలవంతులకు సర్వమూ స్వీయమే.” 

సర్వం బలవతాం పథ్యం సర్వం బలవతాం శుచి, 

సర్వం బలవతాం ధర్మః సర్వం బలవతాం స్వకమ్‌. (ఆశ్రమవాసపర్వం 30.34) 


అన్నాడు. వ్యాసుడు కుంతితో ఈ విధంగా చెప్పి గాంధారితో ఇలా అన్నాడు. 


“గాంధారీ! మీ అందరూకూడ యుద్ధంలో మరణించిన బంధువుల నందరిని 
నిద్రపోయి లేచినవాళ్లను చూచి నట్లు చూడగలరు. 


యుద్ధరంగంలో వెనుకకు తిరగకుండా యుద్ధం చేసిన ఆ మహాత్ము లందరూ 
సాధారణమానవులు కారు. వా ళ్లందరూ దేవాంశలతోను, గంధర్వ - యక్ష - రాక్షస - 
దానవ - బుష్యాదుల అంశాలతోను పుట్టినవారు. 

ధృతరాష్ట్ర డను, గంధర్వరాజు ఈ ధృతరాష్టుడుగా పుట్టాడు. మరుద్ద్గణంలోని 
అచ్యుతుడు పాండువుగా పుట్టాడు. విదురుడు యుధిష్టిరుడూ కూడ ధర్మదేవుని అంశలు. 
కలి దుర్యోధనుడు గాను, ద్వాపరుడు శకుని గాను పుట్టారు. దుఃశాసనాదు లందరూ 
రాక్షసులు. మరుద్దణంలోని అరిందముడు భీముడు గాను, నరనారాయణులు అర్జున - 
వాసుదేవులు గాను జన్మించారు. నకులసహదేవులు అశ్వినీదేవతలు. సూర్యుడు కర్ణుడుగా 
జన్మించాడు. ఆరుగురు మహారథులు వధించిన అభిమన్యువు సోముడు. ద్రౌపదితో 
కలిసి పుట్టిన ధృష్టద్యుమ్నుడు శుభ మైన అగ్నిభాగం. శిఖండి రాక్షసుడు. ద్రోణుడు 
బృహస్పతి భాగం. అశ్వత్థామ రుద్రాంశసంభూతుడు. భీష్ముడు వసువులలో ఒకడు. 
గాంధారీ! మనుష్యులుగా పుట్టిన దేవతలే స్వర్గానికి వెళ్ళిపోయారు. 

పరలోకాన్ని గూర్చి మీ మనస్సులలో ఉన్న భయాన్ని తొలగిస్తాను; భాగీరథీతీరానికి 
నడవండి. యుద్ధంలో మరణించినవాళ్ల నందరినీ చూపిస్తాను. 


952 మహాభారతసారసంగ్రహము 


అందరూ బెత్సుక్యంతో నిరీక్షిస్తున్నారు. వ్యాసమహాముని గంగానదిలో దిగి ఆ 
యా లోకాలలో ఉన్నవాళ్ల నందరినీ ఆహ్వానించాడు. అప్పుడు కురుపాండవసేన పూర్తిగా 
కలకలధ్వని చేస్తూ ఆవిర్భవించింది. భీష్మద్రోణాదులు, విరాటద్రుపదులు, ద్రుపదుని 
పుత్రులు, అభిమన్యువు, ధృతరాటష్టకుమారులు, కర్ణుడు, ధృష్టద్యుమ్నుడు, యుద్ధంలో 
ప్రాణాలు విడచిన వీరు లందరూ కూడ పైకి లేచారు. 

ధృతరాషునికి వ్యాసుడు దివ్యదృష్టి ఇచ్చాడు. గాంధారి దివ్యదృష్టితో చూచింది. 
ఈ విధంగా పరలోకాలకి వెళ్లిన వీరు లందరూ లేచి పరస్పరమూ ద్వేషభావం పూర్తిగా 
విడచి కలిసి మెలిసి ఉన్నారు. తమను చూడడానికై వేచియున్న బంధువుల నందరినీ 
కలిశారు. 


ఈ విధంగా వాళ్లు ఆ రాత్రంతా గడిపి తెల్లవారే సరికి అంతర్జాన మయ్యారు. ఆ 
వీరు లందరూ వాళ్ల వాళ్ల లోకాలకు వెళ్లిపోయిన తరువాత మహాముని యైన వ్యాసుడు 
కౌరవుల క్షేమం కోరుతూ - “భర్తలు చనిపోయిన ఏ స్రీలు తమ పతిలోకాలకు వెళ్లా 
లనుకొంటున్నారో వాళ్లందరూ శీఘ్రంగా జాహ్నవీజలంలోనికి దిగండి” అన్నాడు. ఆ 
మాట వినగానే తీరంమీద ఉన్న భరృవిహీన లైన (స్రీ లందరూ, మామగారి అనుజ్ఞ 
తీసికొని గంగలో ప్రవేశించి దివ్యదేహాలతో తమ భర్త లున్న లోకాలకి వెళ్లారు. 


ఆ సమయంలో ధర్మవత్సలు డైన వ్యాసుడు ఎవరికి ఏ కోరిక ఉంటే ఆ కోరిక 
తీర్చాడు. మృతుల నందరినీ మళ్లీ చూడగానే అందరూ ఆనందభరితాంతరంగు లయ్యారు. 


వ్యాసానుగ్రహంచేత జనమేజయుడు తన తండ్రిని చూచుట 

వ్యాసుని అనుగ్రహంచేత ధృతరాష్టాదులు మృతు లైన కౌరవ - పాండవవీరులను 
చూచా రని వైశంపాయనుడు చెప్పిన ఆ వృత్తాంతం విన్న జనమేజయుడు “వ్యాస 
మునీంద్రుడు అనుగ్రహించి నా తండ్రిని కూడ నాకు చూపిస్తే నేను చాల సంతోషిస్తాను” 
అన్నాడు. 

అప్పుడు అక్కడనే యజ్ఞశాలలో ఉన్న వ్యాసమహర్షి అనుగ్రహించి పరీక్షిత్తును, 
ఆతడు మరణించునాటికి ఎలా ఉండేవాడో అలా చూపించాడు. జనమేజయుడు తన 
తండ్రిని, మహాత్ము డైన శమీకుణ్ణి అతని పుత్రు డైన శృంగినీ ఆనాటి అమాత్యులనూ 
కూడ చూచాడు. జనమేజయుడు అవభృథంలో తండ్రిని కూడ స్నానం చేయించి, తాను 
స్నానం చేశాడు. 


జనమేజయుడు అవభృథస్నానం చేసి జరత్మారుపుత్రు డైన ఆస్తీకునితో - “ఆస్తీకా! 


ఆశ్రమవాసికపర్వము 953 


ఈ యజ్ఞంలో ఆశ్చర్యకర మైన విషయాలు ఎన్నో జరిగాయి. నా తండ్రిని కూడ ప్రత్యక్షంగా 
చూడకలిగాను. నా శోకం అంతా తొలగిపోయింది” అన్నాడు. 

“రాజా! తపోనిధి యైన కృష్ణద్వైపాయనుడు ఏ యజ్ఞంలో ఉంటాడో ఆ యజ్ఞంలో 
యజమానుడు రెండు లోకాలను జయించకలుగుతాడు. 

జనమేజయా! విచిత్ర మైన ఆఖ్యానం విన్నావు. సర్పాలను భస్మం చేసి నీ తండ్రి 
వెళ్లినచోటికి పంపివేశావు. నీవు సత్యం తప్పనివాడవు గాన ఒక్క తక్షకుడు బ్రతికి ఉన్నాడు. 

ఎంతోమంది మహర్షులను పూజించావు. మహాత్ము డైన నీ తండ్రి ఎట్టి ఉత్తమ 
గతి పొందాడో చూచావు. మహాపురుషుల దర్శనంవల్ల హృదయ(గ్రంథు లన్నీ 
విడిపోయాయి. 


ఎవరు ధర్మపక్షపాతులో, ఎవరు మంచి నడవడికయందు ఆసక్తి గలవారో, ఎవరిని 
చూస్తే పాపం నళిస్తుందో అలాంటి మహాత్ములకు నమస్కరించాలి” 

యే చ పక్షధరా ధర్మే సద్బృత్తరుచయశ్చ యే, 

యాన్‌ దృష్ట్వా హీయతే పాపం తేభ్యః కార్యా నమస్రియా. 

(ఆశ్రమవాసపర్వం 35.16) 

అని అంటూ ఆస్తీకుడు జనమేజయుణ్లి సర్పయాగం నిర్విఘ్నంగా పూర్తి 
చేసికొన్నందుకు అభినందించాడు. 

ఆ మాటలు విని జనమేజయుడు ఆస్తీకుని అనుమతి పొంది యజ్ఞానికి వచ్చిన 
ద్విజశ్రేష్టుల నందరినీ పూజించాడు. 

తరువాత వనవాసానికి సంబంధించిన మిగిలిన కథ చెప్ప మని వైశంపాయనుణ్ణి 
కోరుతూ పుత్రపాత్రాదులను చూచి ధృతరాషు డేమి చేశాడు అని అడిగాడు. 

ధృతరాష్ట్రుడు ఆశ్రమానికి తిరిగి వచ్చిన తరువాత పరమర్చులు మొదలైనవా 
రందరూ తమ తమ స్థానాలకు వెళ్లారు. 

వ్యాసుడు ధృతరాష్టునితో - “ధృతరాష్టా! పాండవులు వనానికి వచ్చి ఒక మాసం 
దాటింది. వాళ్లను నగరానికి పంపివెయ్యి” అన్నాడు. 

ఆ మాట విని ధృతరాష్టుడు యుధిష్టిరునితో - “నాయనా! నీ అనుగ్రహంచేత 
నా శోకం పూర్తిగా శాంతించింది. ఇంక మీ రందరూ నగరానికి వెళ్లి రాజ్యపాలనం 
నిర్వర్తించండి. తపస్సుచేత జీర్ణ మైపోయిన ఈ శరీరం నిన్ను చూడగానే నిలబడింది. 


954 మహాభారతసారసంగ్రహము 


ఎండుటాకులు తింటూ కాలక్షేపం చేస్తూన్న నీ తల్లులు కూడ ఇంక ఎంతో కాలం 
ఉండరు. ఇంక మేం జీవించి చేయవలసినది ఏదీ లేదు. నాయనా! మీ రందరూ ఈ 
వేళనో రేపో వెళ్లండి” అన్నాడు. 

యుధిష్టిరుడు ధృతరాష్ష్రనితో - “ధర్మజ్ఞుడా! నన్ను విడిచివేయవద్దు. నేను కూడ 
మీతో ఇక్కడనే ఉంటాను. భీమాదులు వెడితే వెడతారు. నే నిక్కడనే ఉంటూ నీకూ నా 
తల్లులకు సేవ చేస్తాను” అని చెప్పి గాంధారికి కూడ అవే మాటలు చెపుతూ - “నాకు 
కూడ రాజ్యంమీద పూర్వం ఉన్నట్లు ఆసక్తి లేదు. నేను కూడ తపస్సు చేసుకొంటాను.” 

మమాపి న తథా రాజ్ఞి రాజ్యే బుద్ధిర్యథాపురా, 

తపస్యేవానురక్తం మే మనః సర్వాత్మనా తథా. (ఆశ్రమపర్వం 36.80) 

అన్నాడు. 


గాంధారి, కుంతీ కూడ బోధించగా బోధించగా యుధిష్టిరుడు తిరిగి నగరానికి 
వెళ్లడానికి అంగీకరించాడు. 


ఆ ముగ్గురికీ పాదాభివందనాలు చేసి, వాళ్ల ఆశీస్సులు గ్రహించి సపరివారంగా 
పాండవులు హస్తినాపురం చేరారు. 


నారదుని ద్వారా యుధిష్టరుడు ధృతరాష్ట్రాదుల 
మృతిని గూర్చి వినుట 


దాదాపు రెండు సంవత్సరాలు గడచిన తరువాత ఒకనాడు నారదుడు యుధిస్టిరుని 
దగ్గరికి వెళ్లాడు. ఆయనకు ఆదరసత్మారాదులు చేసి యుధిష్టిరుడు మాటల సందర్భంలో 
వనంలో ఉన్న ధృతరాష్ట్రాదుల క్షేమాన్ని గూర్చి ఆయనను అడిగాడు. 


నారదుడు యుధిష్టిరునితో - “రాజా! మనస్సు గట్టి పరచుకొని విను. మీరు 
వనంనుంచి తిరిగి నగరానికి వెళ్లిన తరువాత నీ తండ్రి గాంధారీ - కుంతీ - సంజయులతో 
కలిసి కురుక్షేత్రంనుండి, సాగ్నిహోత్రుడై, గంగాద్వారానికి వెళ్లాడు. అక్కడ నోటిలో 
కంకరరాయి పెట్టుకొని, వాయువును మాత్రమే భక్షిస్తూ తీవ్ర మైన తపస్సు చేశాడు. 
ఆరు మాసాలలో అతడు అస్థిమాత్ర శేషు డయ్యాడు. 


గాంధారి నీళ్లు మాత్రం ఆహారంగా తీసికొని తపస్సు చేసింది. నీ తల్లి మాసాని 
కొకసారి ఆహారం తీసికోగా సంజయుడు ఆరు రోజుల కొక సారి తీసికొనేవాడు. అయితే 


ఆశ్రమవాసికపర్వము 955 


ఆతని అగ్నులను మాత్రం యాజకులు హోమం చేస్తూ రక్షించారు. సంజయుడు ఆతనిని 
చేయి పట్టు కొని నడిపించేవాడు; కుంతి గాంధారిని నడిపించేది. 

ఒక రోజున ధృతరాషుడు గంగలో స్నానం చేసి ఆశ్రమం వైపు వస్తూండగా పెద్ద 
దావాగ్ని చెలరేగి ఆ వనా న్నంతనీ దహించివేసింది. ఆ అగ్ని తమ వైపు రావడం 
(గ్రహించి ధృతరాష్ట్రుడు - సంజయునితో - “మేం తొందరగా పరుగెత్తజాలం. నువ్వ 
అగ్ని లేనిచోటికి వెళ్లి రక్షించుకో. మేం ఈ దావాగ్నిలో దగ్గులమై సద్గతి పొందుతాం” 
అన్నాడు. 

అప్పుడు సంజయుడు - “రాజా! ఈ విధంగా అగ్నిలో పడి మరణించడం అనిష్టం 
కదా? తప్పించుకొనే మార్గం కూడ నా కేమీ కనబడడంలేదు. ఇప్పు డేమి చెయ్యాలో 
చెప్పు” అన్నాడు. 

“సంజయా! కావా లని ఇల్లు విడిచి వచ్చిన వాళ్లకి ఇలాంటి మృత్యువు అనిష్టం 
కాదు. జలంచేత కాని, అగ్నిచేత కాని, వాయువుచేత కాని, అనశనంచేతకాని తాపసులు 
మరణించవచ్చు నని శాస్త్రంలో విధింపబడింది. నువ్వు తొందరగా బైటకు వెళ్లు” అని 
సంజయునితో ధృతరాషు డన్నాడు. 

ఆ ముగ్గురూ కూడ తూర్పుగా తిరిగి కూర్చున్నారు. సంజయుడు వాళ్లకు ప్రదక్షిణం 
చేసి - “రాజా! ఆత్మధ్యానం చేసికో” అన్నాడు. 

వ్యాసమహర్షి పుత్రుడూ మేధావీ అయిన ధృతరాషుడు సంజయుడు చెప్పినట్లు 
ఇంద్రియాలను బిగబట్టి ధ్యానిస్తూ కజ్జి వలె అయిపోయాడు. ఇంతలో దావాగ్ని వాళ్ల 
ముగ్గురినీ ఆక్రమించింది. 


సంజయుడు ఆ దావాగ్నినుండి తప్పించుకొని గంగాతీరంలో ఉన్న మునులతో 
ఇదంతా చెపుతూండగా నేను చూచాను. అతడు అక్కడినుండి హిమవత్పర్వతానికి 
వెళ్లిపోయాడు. ఇది ఇలా జరిగినందుకు విచారించకు” అన్నాడు. 

ఆ దుర్వార్త వినగానే పాండవులు, అంతఃపురస్ర్తీలు పౌరులూ అందరూ దుః 
ఖార్తులై విలపించారు. ఆహితాగ్ని నిత్యాగ్నిహో త్రి మైన ఆ రాజు తాను నిత్యమూ హోమం 
చేసే అగ్నిలో కాక లౌకికాగ్నిలో దగ్గు డవడం పాండవులకు అధికంగా శోకకారణం 
అయింది. 

నారదుడు యుధిష్టిరునితో - “రాజా! వాళ్లు లౌకికాగ్నిలో దగ్గులు కాలేదు. 
యాజకులు ధృతరాష్టుని అగ్నిహోమం చేసి, దానిని ఆ వనంలో ఉంచి ఎక్కడికో వెళ్లారట. 


956 మహాభారతసారసంగ్రహము 


అప్పుడా అగ్గికే వనం అంతా దగ్ధ మైన దని విన్నాను. అందుచేత ఆ విషయంలో మీరు 


దుఃఖించకండి” అని అంటూ ఓదార్చాడు. 
పాండవులు సపరివారంగా ధృతరాష్టాదులు మరణించిన చోటికి వెళ్లి 
యథాశాస్త్రంగా జెర్జ్వదేహికకర్మలు నిర్వర్తించారు. 


ఆశ్రమవాసికపర్వం సమాప్తం. 


యుధిష్టిరునకు కొన్ని అపశకునాలు కనబడుట 


పాండవులు భారతయుద్దానంతరం ముప్పెయెదు సంవత్సరాలు రాజ్యం 
పాలించారు. ముప్పె ఆరవ సంవత్సరంలో యుధిష్టిరునికి రాబోయే ఆపదలను సూచిస్తూ 
అనేకమైన అపశకునాలు కనబడ్డాయి. 


చిన్న చిన్న రాళ్లు విసురుతూ చాల తీవ్ర మైన గాలులు వీచాయి. పక్షులు మండలాలు 
కట్టి అపసవ్యంగా ఎగురుతున్నాయి. మహానదుల మీద పొగమంచు కప్పివేసి అవి 
కనబడకుండా చేస్తూన్నది. నిప్పులు రాలుస్తూ ఆకాశం నుంచి ఉల్మలు పడుతున్నాయి. 
సూర్యమండలాన్ని బూడిద కప్పివేస్తూన్నది. సూర్యోదయసమయంలో కిరణాలు సరిగా 
ప్రసరించక ఆ ప్రాంతంలో తలలు తెగిన మొండాలు ఎగురుతూ కనబడుతున్నాయి. 

చంద్రసూర్యుల చుట్టూ భయంకర మైన గూళ్లు ఏర్పడుతున్నాయి. వాటి చివరి 
భాగాలు నల్లగాను, బూడిదరంగుతోను, ఎజ్జిగాను కనబడుతున్నాయి. 


ఇవన్నీ చూచే నరికి ఏదో గొప్ప ఉపద్రవం రానున్న దని అందరూ 
అనుకొంటున్నారు. ఇలా ఉండగా యుధిస్టిరునికి ద్వారకనుండి ఒక దుర్వార్త అందింది. 


విశ్వామిత్రుడు, కణ్వుడు, నారదుడు ద్వారకకు వెళ్లి అక్కడ నివసిస్తూండగా ఒకనాడు, 
సారణుడు మొదలైన వీరులు సాంబునికి గర్భిణీప్రీ వేషం వేసి, ఆ మహర్షులవద్దకు వెళ్లి 
- “ఈమె బ(భ్రువు భార్య; పుత్రుడు పుడితే బాగుండు నని అతడు కోరుకొంటున్నాడు. 
మహర్షులారా! మీరు సర్వజ్ఞులు కదా! ఈమెకు ఆడపిల్ల పుడుతుందా మగపిల్లవాడు 
పుడతాడా చెప్పండి” అని వేళాకోళం చేస్తూ అడిగారు. 

దానితో ఆ మునులు కోపోద్దీప్తలై - “కృష్ణుని పుత్రు డైన ఈ సాంబుని గర్భం 
నుంచి ఇనుప రోకలి పుడుతుంది. అది బలరామకృష్ణులు తప్ప మిగిలిన యాదవు 
లందరి వినాశానికీ కారణం అవుతుంది.” అన్నారు. 


ఆ మును లా విధంగా పలికి కృష్ణుని దగ్గరికి వెళ్లి ఆ విషయం అంతా చెప్పారు. 
అదంతా విన్న కృష్ణుడు - “ఇది ఇలా జరగవలసి ఉంది” అన్నాడు. దానిని మరొక 
విధంగా మార్చడానికి ఇష్టపడలేదు. 


958 మహాభారతసారసంగ్రహము 


మరునాడు సాంబుని ఉదరం నుండి భయంకర మైన ఇనుపరోకలి బైటకు వచ్చింది. 
ఆ విషయం రాజైన ఆహుకునికి తెలపగా అతడు దానిని పూర్తిగా చూర్ణంగా చేయించి 
ఆ చూర్ణం సముద్రంలో కలిపించివేశాడు. “ఈనాటినుండి యాదవుల ఇళ్లలో ఎవరూ 
మద్యం తయారుచేయకూడదు, త్రాగకూడదు; త్రాగిన వానికి మరణదండమే” అని 
రాజు, జనార్దనుడు, బలరాముడు, బభ్రువు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం చాటింపు వేయించారు. 


ఆ రోజులలో ద్వారకలో భయంకర మైన అపశకునాలు కనిపించాయి. 
భయంకరుడు, వికృతరూపుడు, నలుపు - పసుపు శరీరం రంగు గలవాడు అయిన ఒక 
బోడితల మనిషి యాదవుల ఇండ్లలోనికి తొంగి చూచి వెంటనే కనబడకుండా పోయేవాడు. 
ఆ నగరంలోని వీరు లందరూ వానిమీద అనేక మైన ఆయుధాలు ప్రయోగించేవారు 
గాని వానికి అవే మీ తగిలేవి కాదు. 


భయంకర మైన రుంరూమారుతాలు వీచాయి. అవి రోజురోజుకూ పెరిగి 
పోయాయి. వీథులలో ఎలుకలు ఎక్కువగా తిరిగాయి. వీధుల నిండా కుండ పెంకులు 
పడిఉండేవి. 

రాత్రుళ్లప్పుడు ఎలుకలు నిద్రపోతూన్న వాళ్ల జుట్టూ, గోళ్లూ తినేస్తూండేవి. ఇళ్లలో 
గోరెంకలు రాత్రింబగళ్లు వీచీ కూచీ అని ఆగకుండా కూస్తూనే ఉండేవి. సారసపక్షులు 
గుడ్లగూబల వలె కూసేవి. మేకలు నక్కల వలె అరిచేవి. తెల్లటి రంగు, ఎజ్జిని పాదాలూ 
ఉన్న పావురాలు యాదవు లందరి ఇళ్లల్లోను తిరుగుతూందేవి. 

ఆవులకు గాడిదలు, కంచరగాడిదలకు ఏనుగులు, కుక్కలకు పిల్లులు, ముంగిసలకు 
ఎలుకలు పుట్టెవి. 

యాదవు లెవరూ ఆ రోజులలో పాపకార్యాలు చేయడానికి సంకోచించేవారు 
కాదు. బ్రాహృణుల్నీ పితృదేవతలనూ, దేవతలనూ ద్వేషించేవారు. రామ-కృష్ణులను తప్ప 
మిగిలిన పెద్దవాళ్ల నందరినీ అవమానించేవారు. 

భార్యలు భర్తలనీ, భర్తలు భార్యలనీ కాదని స్వేచ్చగా ప్రవర్తించేవారు. సూర్యుడు 
ఎడమవైపు సంచరిస్తూ నల్లగాను, ఎజ్జిగాను, ఊదారంగుతోను ఉన్న కిరణాలను 
ప్రసరింపచేసేవాడు. 

సూర్యోదయసమయాలలో సూర్యుని చుట్టూ కబంధాలు (తలలు లేని మొండాలు) 
ఎగురుతూ కనబడేవి. 


వండుకొని తినడానికి సిద్ధం చేసికొన్న పదార్థాలలో వేలకొలది పురుగు లుండేవి. 


మౌసలపర్వము 959 


మహాత్ములు పుణ్యాహవాచనాలు చేస్తున్నప్పుడు, జపిస్తున్నప్పుడూ ఎవళ్లో పరుగెత్తుతూన్న 
చప్పుళ్లు వినబడేవి కాని చూస్తే ఎవరూ కనబడేవారు కాదు. 

ఇళ్లలో శంఖాలు మోగించి నప్పుడు అది వినగానే గాడిదలు ఓం[డ్రబెట్టేవి. ఇదంతా 
చూచిన కృష్ణుడు ఏదో గొప్ప ఆపద రానున్న దని తెలిసికొని నగరంలోనివా ళ్లందరూ 
సముద్రతీరానికి తీర్థయాత్రకు బైటకు వెళ్లిపోవాలని చాటింపులు వేయించాడు. 


యాదవులు ఒకరి నొకరు చంపుకొనుట 
యాదవు లందరికీ భయంకర మైన స్వప్నాలు కనబడ్డాయి. 


కృష్ణునికి అగ్నిదేవు డిచ్చిన చక్రం అందరూ చూస్తూండగానే ఆకాశంలోనికి 
ఎగిరిపోయింది. నాలుగు దివ్యాశ్వాలు కట్టిన, సూర్యుని వంటి కాంతి గల రథాన్ని 
దారకుడు చూస్తూండగానే గుజ్టాలు సముద్రం మీదికి లాగికొని పోయాయి. రామ- 
కృష్ణుల తాల- గరుడధ్వజాలను అప్సరసలు పైకి ఎగురవేసి కొనిపోయారు. 

“తీర్థయాత్రకు వెళ్లండి అంటూ రాత్రింబగళ్లు అందరికీ వినిపించింది. వృష్టి - 
అంధకమహారథు లంతా సైన్యంతో, అంతఃపురాలతో తీర్థయాత్రకి బయలుదేరారు. అనేక 
భక్ష్యాలు, మద్యమాంసాదులు ఏర్పాటయ్యాయి. అందరూ ఎవరికి నిర్దేశించిన స్థలాలలో, 
ఎవరికి నిర్దేశించిన గృహాలలో వాళ్లు నివాసాలు ఏర్పరచుకొన్నారు. 

ఈ విషయం తెలిసి యోగవేత్త యైన ఉద్ధవుడు కృష్ణుని వద్దా ఆ వీరు లందరి 
వద్దా శలవు తీసికొని ఎక్కడికో వెళ్లిపోయాడు. యాదవుల వినాశాన్ని గూర్చి తెలిసిన 
కృష్ణుడు ఉద్ధవుడు వెళ్లిపోతూన్నా ఆతనిని నివారించలేదు. 

ఉద్ధవుడు తన తేజస్సుతో భుమ్యాకాశాలను నింపుతూ వెళ్లిపోతూంటే కాలానికి 
వశులైపోయిన యాదవులు చూస్తూ ఊరుకొన్నారు. 

ఆ యాదవులు బ్రాహ్మణులకోసం వండి సిద్ధం చేసిన అన్నం అంతా దానిలో 
సురాగంధం కూడ వచ్చే టట్లు చేసి అది కోతులకు పెట్టారు. 

బ్రాహ్మణార్థేషు యత్‌ సిద్ధమన్నం తేషాం మహాత్మనామ్‌, 

తద్‌ వానరేభ్యః ప్రదదుః సురాగన్థసమన్నితమ్‌. (మౌసలపర్వం ౩3.14) 

వాద్యాలు వందలకొలది (మోగుతున్నాయి; నటనర్తకులు ఆడుతున్నారు. ఆ 
ప్రభాసంలో మహాపానోత్సవం ప్రారంభమయింది. 


960 మహాభారతసారసంగ్రహము 


తతస్తూర్యశతాకీర్ణం నటనర్తకసంకులమ్‌, 
అవర్తత మహాపానం ప్రభాసే తిగ్మతేజసామ్‌. (మౌసలపర్వం 3.15) 


కృష్ణుడు అక్కడ ఉండగానే బలరాముడు, కృతవర్మ యుయుధానుడు, గదుడు, 
బ(భ్రువు అందరూ మద్యం సేవించారు. అందరూ ఒళ్లు తెలియని మత్తులో ఉన్నారు. 

ఆ పరిస్థితిలో మత్తెక్కి ఉన్న యుయుధానుడు కృతవర్మను హేళన చేస్తూ అపహాస్యం 
చేస్తూ - “కృతవర్మా! మరణించి నట్లు నిద్రపోతూ పడి ఉన్న వాళ్లను ఏ క్షత్రియుడైనా 
చంపుతాడా! నువ్వు చేసిన ఈ పని యాదవులు సహించరు” అన్నాడు. 

ప్రద్యుమ్నుడు కూడా కృతవర్శను అవమానించి యుయుధానుణ్ణి సమర్థించాడు. 
కృతవర్శకు పట్టరాని కోపం వచ్చింది. ఆనాదరపూర్వకంగా ఎడమ చెయ్యి ఊపుతూ- 
“బాహువు తెగిపోయిన, ప్రాయోపవేశానికి కూర్చున్న భూరిశ్రవుణ్ణి మహావీరుడ వైన ను 
వ్వెలా చంపావు?” అన్నాడు. 

కృతవర్మ మాటలు విని కృష్ణుడు కోపంతో ఆతని వైపు అడ్డంగా చూచాడు. అప్పుడు 
సాత్యకి సత్రాజిత్తుకు చెందిన స్యమంతకమణిని గూర్చి కృష్ణునికి చెప్పాడు. స్యమంతకమణి 
మాట వినగానే సత్యభామ ఏడుస్తూ కృష్ణుని దగ్గరికి వెళ్లి ఆతనికి కోపం కలిగించింది. 

అప్పుడు సాత్యకి కోపంతో లేచి - “సత్యభామా సత్యంమీద ఒట్టు పెట్టి చెపుతున్నాను 
- దురాత్ముడూ పాపాత్ముడూ అయిన ఈ కృతవర్మ అశ్వత్థామకు సహాయుడుగా ఉంటూ 
నిద్రలో చంపివేసిన అయిదుగురు ద్రౌపదీపుత్రులూ, ధృష్టద్యుమ్నుడూ, శిఖండీ ఏ పదవికి 
వెళ్లారో నేను కూడ వీనిని సంహరించకపోతే, ఆ పదవికే వెడతాను” అని అంటూ 
కేశవుని ఎదుటనే ఖడ్గంతో కృతవర్మ శిరస్సు ఖండించాడు. 


ఇంకా కొంతమందిని కూడ చంపబోతూండగా కృష్ణుడు లేచి వెళ్లి నివారించడం 
కోసం ప్రయత్నించాడు. అయితే అక్కడ ఉన్న భోజులూ, అంధకులూ చాలామంది 
ఒక్కమారు సాత్యకిమీద విరుచుకొనిపడ్డారు. కృష్ణు దేమీ మాట్లాడలేదు. 


వాళ్లందరూ ఆ ఎంగిలి పానపాత్రలతో సాత్యకిని కొట్టారు. వాళ్లందరూ సాత్యకిని 
అలా కొడుతూండగా ప్రద్యుమ్నుడు వానిని రక్షించడంకోసం వాళ్ల మధ్యకు వెళ్లాడు. 


ప్రద్యుమ్నుడు భోజులతోను, సాత్యకి అంధకులతోనూ యుద్ధం చేశారు కాని 
వాళ్లందరి సంఖ్యా అత్యధికంగా ఉండడంచేత వాళ్లందరూ కలిసి సాత్యకినీ, ప్రద్యుమ్నుణ్ణి 
చంపివేశారు. 


మౌసలపర్వము 961 


వాళ్లు తన పుత్రుజ్లీ సాత్యకినీ అలా చంపివేయడం చూచి కృష్ణుడు కోపంతో ఒక 
గుప్పెడు ఏరకలు (ఒక రకం గడ్డి) తీసికొన్నాడు. అది వజం వలె భయంకరమైన 
ముసలం అయింది. దానితో అతడు ఎదుట ఉన్నవాళ్ల నందరినీ చంపివేశాడు. 


అప్పుడు అంధకులు, భోజులు, శైనేయులు, వృష్ణులు ఒకళ్లనొకళ్లు ముసలాలతో 
కొట్టుకొనడం ప్రారంభించారు. ఆ సమయంలో కోపంతో ఎవడు ఒక ఏరకం తీసికున్నా 
అది ముసలం అయింది. ఆ విధంగా తండ్రి కొడుకును కొట్టాడు. కొడుకు తండ్రిని 
కొట్టాడు. అలా దెబ్బలు తింటూన్నా ఎవనికీ కూడ పారిపోదా మను బుద్ధి కలగలేదు. 


కాలవైపరీత్యాన్ని గుర్తించిన కృష్ణుడు ఆ ముసలం ఆనుకొని నిలబడ్డాడు. సాంబుడు 
చారుదేష్టుడు, ప్రద్యుమ్నుడు అనిరుద్దుడూ, గదుడూ వీళ్లందరూ మరణించడం చూడగానే 
కృష్ణుడు కోపావేశంతో అక్కడ ఉన్నవాళ్లందరినీ నిఃశేషంగా సంహరించివేశాడు. 


అతడిలా అందరినీ సంహరిస్తూండగా - దారుకుడు, బభ్రువు - “కృష్ణా! నువ్వు 
చాలమట్టుకు వీళ్లను సంహరించావు. రాము డెక్క డున్నాడో చూడు; ఆతని దగ్గరికి 
వెడదాం” అన్నారు. 


ఆ ముగ్గురూ రామునికోసం వెదకుతూ వెళ్లారు. ఒక నిర్ణనప్రదేశంలో అతడు 
ఏదో ఆలోచిస్తూ చెట్టుమీద కూర్చొని ఉండగా కనబడ్డాడు. 


“నువ్వు కురుదేశం వెళ్లి, (బ్రహ్మశాపం వల్ల యాదవు లందరూ ఈవిధంగా నశించా 
రని అర్జునునికి చెప్పి, ఆతనిని అక్కడికి రమ్మని చెప్పు” అని చెప్పి కృష్ణుడు దారుకుణ్ణి 
అర్జునిదగ్గరికి పంపాడు. 


దారుకుడు అలా వెళ్లగానే కృష్ణుడు బభ్రువుతో - “నువ్వు నగరంలోనికి వెళ్లి 
అక్కడ స్రీలను రక్షిస్తూ ఉండు. ఎవరూ లేకపోతే దస్యువులు ధనంకోసం వాళ్లను 
హింసించవచ్చు” అని చెప్పి పంపబోతూన్నాడు. ఇంతలో ఒక వ్యాధుడు ప్రయోగించిన 
ముసలం వచ్చి తగిలి బభువు మరణించాడు. 


అది చూచి కృష్ణుడు బలరామునితో - “నువ్వు ఇక్కడే ఉండు. నేను స్త్రీలను మన 
బంధువులకు అప్పగించి వస్తాను” అంటూ ద్వారవతిలో ప్రవేశించి తండ్రితో ఇలా అన్నాడు: 
“ధనంజయుడు వస్తాడు. అతని రాకకు ఎదురు చూస్తూ స్ర్తీల నందరినీ రక్షించు. రాముడు 
వనంలో నాకోసం నిరీక్షిస్తున్నాడు. ఆతని దగ్గరికి వెడతాను. యాదవు లందరూ ఈ 
విధంగా నశిస్తా రని నాకు ముందే తెలుసు. వాళ్లు లేని నగరంలోనికి నేను ప్రవేశించ 
జాలను. నేనూ రాముడూ అరణ్యానికి వెళ్లి తపస్సు చేసుకొంటాం.” 


962 మహాభారతసారసంగ్రహము 


ఇలా చెప్పి కృష్ణుడు ఆతని పాదాలకు శిరసా అభివాదనం చేసి తొందరగా 
వెడుతున్నాడు. ఇంతలో పట్టణంలోనుండి ప్రీల ఆర్తస్వరాలు బాలుల ఏడ్పులూ వినబడ్డాయి. 
కృష్ణుడు మళ్లీ వెనుకకు వచ్చి - “అర్జునుడు శీఘ్రంగా వచ్చి మీ దుఃఖం పోగొడతాడు” 
అని చెప్పి బలరాముని దగ్గరికి వెళ్లాడు. 


కృష్ణుడు వెళ్లి చూచేసరికి బలరాముడు యోగముద్రలో ఉన్నాడు. అతని 
ముఖంనుండి వేయిపడగల ఒక మహాసర్పం బయలుదేరి సముద్రంవైపు వెడుతూన్నది. 
బలరాముడు తన దేహం విడిచి నాగరూపంలో సముద్రంకేసి వెళ్లగానే ఆ సముద్రంలో 
ఉండే వివిధజాతులకు చెందిన కర్కోటకుడు, తక్షకుడు, వాసుకి మొదలైన నాగు లందరూ 
ఆతనిని స్వాగతించి పూజించారు. 


అన్నగారు అలా వెళ్లిపోగానే కృష్ణుడు తాను కూడ శరీరం త్యజించవలసిన సమయం 
ఆసన్నమైన దని తెలిసికొని ఇంద్రియాలు నిగ్రహించుకొని మహాయోగముద్రలో నేలమీద 
శయనించాడు. 


ఆ విధంగా శయనించి ఉన్న కృష్ణుణ్ణి జరా అను ఒక వ్యాధుడు, మృగమనే 
(భ్రాంతిచేత బాణం ప్రయోగించి పాదంమీద కొట్టాడు. 


ఆ మృగాన్ని పట్టుకోవా లని ఆతడు వచ్చి చూడగా పీతాంబరధారియైన కృష్ణుడు 
కనబడ్డాడు. తన అపరాధం క్షమించ మని అతడు కృష్ణుని పాదాలు పట్టుకొన్నాడు. 


కృష్ణు డా వ్యాధుణ్ణి ఓదార్చి, శరీరం త్యజించి కాంతిచేత భూమ్యాకాశాలను 
కప్పివేస్తూ పైకి వెళ్లిపోయాడు. ఇంద్రాదిదేవతలు, సిద్దులు, సాధ్యులు, గంధర్వులు, 
వసువులు, ఆదిత్యులు, రుద్రులు అందరూ ఎదురు వచ్చి స్తుతిస్తూండగా స్వస్థానం చేరాడు. 


అర్జునుడు ద్వారకకు వచ్చుట 

దారుకుడు కురుదేశానికి వెళ్లి యాదవుల వినాశాన్ని గూర్చి చెప్పగా పాండవు 
లందరూ చాల దుఃఖాక్రాంతు లయ్యారు. అర్జునుడు వెంటనే బయలుదేరి ద్వారకకు 
వెళ్లాడు. అర్జునుణ్ణి చూడగానే రుక్మిణీ - సత్యభామలూ పదహారువేలమంది కృష్ణుని 
భార్యలూ శోకంతో కన్నీళ్లు కారుస్తూ ఆతని ముఖంకేసి చూడలేకపోయారు. అర్జునుడు 
వాళ్ల నందరినీ తగువిధంగా ఓదార్చాడు. 


తరవాత అర్జునుడు పుత్రశోకంతో బాధపడుతూ శయనించి ఉన్న వసుదేవుని 
వద్దకు వెళ్లాడు. వసుదేవుడు అర్జునుణ్ణి కౌగిలించుకొని పుత్రపౌత్రాదులను స్మరిస్తూ 


మౌసలపర్వము 963 


రోదించాడు. “అర్జునా! నీ శిష్యు లైన యుయుధానుడు, ప్రద్యుమ్నుడూ - వీల్లిద్దరే 
యాదవుల వినాశానికి కారణం అయ్యారు” అని అంటూ - “అయితే, నిజానికి వీళ్లు 
కూడ కారణం కాదు. బ్రహ్మశాపమే ఇందుకు కారణ మయింది” అని విలపించాడు. 


వసుదేవుడు అర్జునునితో ఇంకా ఇలా అన్నాడు - “కృష్ణుడు వీళ్లందరినీ రక్షించడానికి 
సమర్ధుడే అయినా గాంధారి మాటలను, బుషుల మాటలను మరొక విధంగా చేయడానికి 
ఇష్టం లేక రక్షించలేదు. నీ పౌత్రునికి ప్రాణాలు ఇచ్చాడు కదా? నేలమీద పడి ఉన్న 
యాదవుల నందరినీ చూచి “తండ్రీ! ఈ కులానికి వినాశకాలం వచ్చింది. అందుచేత 
ఇలా అయింది” అని నాతో అన్నాడు. “అర్జునుడు వస్తాడు. బాలులకూ ప్రీలకూ తగు 
రక్షణం ఏర్పరుస్తాడు. నేను అర్జునుడ ననుకో; అర్జునుడు నే ననుకో, అత డెలా చెపితే 
అలా చెయ్యండి. 


అర్జునుడు వచ్చి వీళ్లనందరినీ తీసికొని వెళ్లగానే ఈ ద్వారకానగరం పూర్తిగా 
సముద్రంలో మునిగిపోతుంది.” 


ఇమాం తు నగరీం సద్యః ప్రతియాతే ధనంజయే, 
ప్రాకారాట్టాలకో పేతాం సముద్రః ప్లావయిష్యతి. (మౌసలపర్వం 6.23) 
అని కూడ నాతో చెప్పి కృష్ణుడు వెళ్లిపోయాడు.” 


అర్జునుడు వసుదేవునికి ధైర్యం చెపుతూ - “మా అన్నదమ్ము లందరమూ పాంచాలీ, 
మా ఆరుగురి మనస్సూ కూడ ఒకటే. రాజు (యుధిష్టిరుడు) కూడ వెళ్లవలసిన కాలం 
వచ్చి నట్లు కనబడుతూన్నది. 


మాతులా! నీ వేమీ విచారించకు. ద్వారకావాసులైన స్రీలను, బాలులను, వృద్దులనూ 
(అందరినీ) నేను ఇంద్రప్రస్థనగరానికి తీసికొనివెళ్లి వీళ్లకు నివాసాలు ఏర్పరుస్తాను” 
అన్నాడు. 

తరువాత అర్జునుడు సుధర్మ అను యాదవసభలో యాదవవీరుల అమాత్యుల 
నందరినీ సమావేశపరచి - “నేను యాదవుల నందరినీ ఇంద్రప్రస్థం తీసికొని వెడతాను. 
వాహనాదు లన్నీ సిద్ధం చెయ్యండి. ఈ వజ్రుడు ఇంద్రప్రస్థపురంలో మీ అందరికీ రాజుగా 
ఉంటాడు. ఈనాటికి ఏడవ రోజున మనం అందరమూ నగరం బైట ఉందాం. అందరూ 
సిద్ధం కంది” అన్నాడు. 

అర్జునుడు ఆ రాత్రి కృష్ణుని ఇంట్లో ఉన్నాడు. మరునాడే వసుదేవుడు స్వర్గస్థు 
డయ్యాడు. ఆయనకు అంత్యక్రియలు చేశారు. ఆయన భార్యలు నలుగురు సహగమనం 
చేశారు. 


964 మహాభారతసారసంగ్రహము 


అర్జునుడు యాదవు లందరూ మరణించి పడి యున్న ప్రదేశానికి వెళ్లి వాళ్లందరికీ 
అంత్యక్రియలు జరిపించాడు. 


ఆప లైన పురుషులచేత రామకృష్ణుల శరీరాలు కూడ వెదికించి అంత్యక్రియలు 
చేశాడు. ఏడవ రోజున ద్వారాకావాసు లందరూ ఆ నగరం పూర్తిగా విడచి వేసి బైటకు 
వచ్చారు. 


నాలుగు వర్ణాలకు చెందిన పారులూ, కృష్ణుని పదహారువేలమంది భార్యలూ 
అనేకవిధా లైన వాహనా లెక్కి కృష్ణుని పౌత్రు డైన వజ్రుడు ముందు వెడుతూండగా 
ప్రయాణమై వెళ్లారు. 

పౌరు లందరూ బైటకు రాగానే సముద్రం ఆ నగరాన్ని చిన్న ప్రదేశం కూడ 
మిగలకుండా ముంచివేసింది. 


వాళ్లందరూ దైవవిలసితానికి ఆశ్చర్యపడుతూ శీఘ్రంగా ప్రయాణం చేసి వనాలు 
పర్వతాలు దాటుతూ పంచనదం చేరి అక్కడి విడిది చేశారు. 


పార్టుడు ఒంటరిగా భర్తలు లేని అంతమంది స్త్రీలను తీసికొని వెళుతూండడం 
చూచి దస్యువులు (దారిదొంగలు) - “ఈ అర్జును దొక్కడూ ధనస్సు ధరించి ప్రీలను 
బాలులను, వృద్ధులనూ, తీసికొనివెడుతున్నాడు. కూడా ఉన్న ఈ యోధులు కూడ 
తేజోరహితులుగా ఉన్నారు. వీళ్లను దోచుకొనడానికి ఇదే సమయం” అనుకొని వేలకొలది 
వచ్చి సామాన్యుల నందరినీ భయపెడుతూ వాళ్లందరినీ చంపడానికి సిద్ధమయ్యారు. 


వాళ్లని చూచి అర్జునుడు - “దుష్టులారా! మీకు బ్రతకా లని ఉంటే వెనుకకు 
వెళ్లిపొండి. వెళ్లకపోతే నా బాణాలకి మరణిస్తారు” అన్నాడు. 


ఆ దస్యువులు అర్జునుని మాటలు లెక్క చేయక వాళ్ల మీదికి వెళ్లారు. అప్పుడు 
అర్జునుడు దివ్యమైన గాంధీవాన్ని ఎక్కుపెట్టడానికి ప్రయత్నించి అతికష్టం మీద దానిని 
ఎక్కుపెట్టాడు. అస్త్రాలను స్మరించాడు. అవి కూడ జ్ఞాపకం రాలేను. ఈ విధంగా 
యుద్ధసమయంలో తన భుజవీర్యం కుంటు పడడం, అస్త్రాలు జ్ఞాపకం రాకపోవడమూ 
చూచి సిగ్గుపడ్డాడు. అర్జునుని కూడా ఉన్న గజాశ్వరథయోధులు కూడ, కాలప్రభావంచేత 
ఆ దస్యువులను అడ్డగించలేకపోయారు. 

రక్షించవలసిన వాళ్లు చాలమంది ఉండడంవల్లా, ఆ దస్యువులు నాలుగు మూల 


నుండి వచ్చి పడడంవల్లా అపహరించబడుతూన్న ప్రీలను రక్షించడంకోసం ప్రయత్నం 
చేసినా ఏమీ చేయలేకపోయాడు. 


మౌసలపర్వము 965 


ఆ యోధు లందరూ చూస్తూండగానే ఆ దస్యువులు ఉత్తమప్రీల నందరినీ 
బలాత్మారంగా లాగికొనిపోయారు. కొందరు ప్రీ లైతే ఇష్టపడి వెళ్లిపోయారు. 

ఇషతాం సర్వయోధానాం తతస్తాః ప్రమదోత్తమాః, 

సమన్తతో౭_ వకృష్యన్త కామాచ్చాన్యాః ప్రవవ్రజుః. (మౌసలపర్వం 7.59) 

అర్జునుడు దస్యువులమీద బాణాలు ప్రయోగించాడు. అయితే కొద్దిసేపటికే 
అంబులపొదిలోని బాణా లన్నీ అయిపోయాయి. 


అక్షయతూణీరాలు కూడ అలా శూన్యం అయిపోయినందుకు అత డాశ్చర్యపడ్డాడు. 
అప్పుడు ధనస్సు అగ్రభాగంతో వాళ్లను కొట్టడం ప్రారంభించాడు. 

అయినా ఆ మ్లేచ్చులు వృష్ణ్రంధకప్రీల నందరినీ అపహరించుకొనిపోయారు. 

ప్రేక్షతస్తేవ పార్థస్య వృష్ణ్రస్థకవర ప్రియః, 

జగ్మురాదాయ తే మ్లేచ్చాః సమన్తాజ్ఞనమేజయ. (మౌసలపర్వం 7.63) 

అర్జునుడు దైవం ఎంతటి బలీయమైనది అనుకొంటూ దీనుడై మిగిలిన స్త్రీలను, 
ధనమునూ తీసికొని కురుక్షేత్రం చేరి వాళ్ల కందరికీ అక్క డక్కడ నివాసాలు ఏర్పరచాడు. 

కృతవర్మ పుత్రునికి కార్తకవతంలోను సాత్యకిపుత్రునికి సరస్వతియందు వాసం 
కల్పించి వజ్రునికి ఇంద్రప్రస్థంలో రాజ్యం ఇచ్చాడు. అక్రూరుని భార్యలు అక్కడ 
నివసించడం వడానికి ఇష్టం కాకపోవడంచేత వాళ్లు వెళ్లిపోయారు (సంన్యాసం 
తీసికొన్నారు). 

రుక్మిణి, హైమవతి, జాంబవతి అగ్నిలో ప్రవేశించారు. కృష్ణునికి ప్రియయిన 
సత్యభామ, ఇతరదేవులు తపస్సు చేసికొనడంకోసం అరణ్యానికి వెళ్లారు. 

అర్జునుడు వాళ్లందరికీ స్థానాలు ఏర్పరచి శోకార్తుడై ఆశ్రమంలో ఉన్న వ్యాసుని 
వద్దకు వెళ్లాడు. తన పేరు చెప్పుకొని ఆయనకు అభివాదనం చేశాడు. 

అప్పుడు వ్యాసుడు ప్రసన్నదచిత్తుడై - “అర్జునా! నువ్వు ఇలా అయిపోయా వేమిటి? 
చూడగానే నిన్ను గుర్తుపట్టలేకపోయాను. ఏదైన చేయకూడని పని చేశావా; లేక యుద్ధంలో 
ఓడిపోయావా?” అని అడిగాడు. 

అర్జునుడు వ్యాసునికి యాదవుల వినాశాన్ని గూర్చి చెప్పి - “సర్వశక్తు డైన 
అలాంటి కృష్ణుడు చూస్తూండగా ఇలా ఎలా జరిగిందా అని ఆశ్చర్యంగాను దుఃఖకరంగాను 
ఉంది” అన్నాడు. తన అస్త్రా లేవీ పనిచేయకపోవడం, ఆభీరులు తన రక్షణతో వస్తూన్న 


966 మహాభారతసారసంగ్రహము 


యాదవ స్త్రీలను అపహరించడం మొదలైన విషయాలు కూడ చెప్పాడు. ఆ మాటలు 
విన్న వ్యాసుడు - “యాదవు లందరూ బ్రహ్మశాపంచేత నళించారు. వాళ్లను గూర్చి 
విచారించవలసిన పని లేదు. కృష్ణుడు స్థావరజంగమాత్మక మైన మూడు లోకాలూ 
కూడ రక్షించగల సమర్ధుడు. అయినా ఉపేక్షించాడు. 


కృష్ణుడు భూభారా న్నంతనీ తొలగించి స్వస్థానం చేరాడు. నువ్వు భీమసేనుడు 
నకుల సహదేవులూ కూడ చాలా దేవకార్యాలు చేశారు. మీ రందరూ కృతకృత్యు లయ్యారు. 
ఇంక మీరు కూడ వెళ్లవలసిన కాలం వచ్చిం దనుకొంటున్నాను. 

అర్జునా! అనుకూలమైన కాలంలో బుద్ది, తేజస్సు, విషయగ్రహణశక్తి ఇవన్నీ 
కలుగుతాయి. కాలం అనుకూలం కానప్పుడు ఇవన్నీ తారుమారవుతాయి.” 

ఏవం బుద్ధిశ్చ తేజశ్చ ప్రతిపత్తిశ్చ భారత, 

భవన్తి భవకాలేషు విపద్యన్తే విపర్యయే. (మౌసలపర్వం &32) 

అర్జునుడు వ్యాసుడు పలికిన ఉపదేశవాక్యాలు విని, ఆయన అనుమతి తీసికొని 
హస్తినాపురం చేరి యుధిష్టిరునకు యాదవకులానికి సంబంధించిన జరిగిన విషయాలన్నీ 
నివేదించాడు. 


శ్రీః 
ఓం స్వస్తి శ్రీగణేశాయ నమః 
మహాప్రస్తానిక పర్వము 
థి 

యాదవులు ముసలాలతో కొట్టుకొని నశించా రన్న విషయం విని యుధిష్టిరుడు 
దీర్షపస్థానం చెయ్యా లని నిశ్చయించుకొని అర్జునునితో - “ఓ మహామతీ! కాలం 
సమస్త భూతాలను వండేస్తుంది. ఇపుడు కాలపాశం తగులుకొన్న దని అనుకొంటున్నాను. 
నీ విషయం కూడ చూచుకో. 

కాలః పచతి భూతాని సర్వాణ్యేవ మహామతే, 

కాలపాశమహం మన్యే త్వమపి ద్రష్టుమర్హసి. (మహాటప్రస్థానిపకర్వం 1.8) 

ఆ మాట విని అర్జునుడు కూడ “కాలం కాలం” అంటూ అన్నగారి మాట 
అంగీకరించారు. భీముడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపదీకూడ తమకు కాలం ఆసన్నమైన 
దన్నారు. 

దీర్షపస్థానంమీద వెళ్లిపోతూన్న యుధిష్టిరుడు యుయుత్సువును పిలిపించి రాజ్యం 
ఆతని కిచ్చాడు. యుధిష్టిరుడు సుభద్రతో - “నీ పౌత్రుడు కురురా జవుతాడు. యాదవ 
వంశంలో మిగిలిన వజ్రుణ్ణి కూడ రాజు చేశాం. పరీక్షిత్తు హస్తినాపురంలోను, వజ్రుడు 


ఇంద్రప్రస్థంలోను రాజులుగా ఉంటారు. వా ల్లిద్దరూ బాలులు గాన నువ్వు వాళ్ల సంరక్షణం 
చెయ్యాలి” అని ఆదేశించాడు. 


మేనమామ యైన వసుదేవునికీ, రామకృష్ణులకు పితృకర్మలు నిర్వర్తించి విద్యలు 
నేర్ప మని అంటూ పరిక్షిత్తును కృపునికి అప్పచెప్పాడు. 

పౌరజానపదాదులకు తాము చేయ నిర్ణయించుకొన్నది తెలిపి వాళ్ల అనుమతి 
తీసుకొన్నాడు. అందరూ కూడ ఆభరణా లన్నీ తీసివేసి నారచీరలు ధరించారు. 


చివరి ఇష్టి యథాశాస్త్రంగా చేసి అగ్నులను అందరూ కూడ ఉదకంలో విడిచిపెట్టి 
వేశాడు. 


వాళ్ల ఆరుగురితో ఒక కుక్క కూడ బయలుదేరింది. వారు వెళ్లుతూన్నప్పుడు 
పౌరు లందరూ వాళ్లు ద్యూతంలో ఓడిపోయి వనానికి వెళ్లి నప్పుడు దుఃఖించి నట్లు 


968 మహాభారతసారసంగ్రహము 


దుఃఖించారు. కొంత దూరం వాళ్ల వెనుకనే వెళ్లారు. వెళ్లవద్దు అని చెప్పడానికి ఎవరికీ 
ధైర్యం చాలలేదు. కొంతదూరం వెళ్లి పౌరు లందరూ వెనుకకు తిరిగి వెళ్లిపోయారు. 


కృపుడు మొదలైనవా ళ్లందరూ యుయుత్సువు చుట్టూ చేరారు. నాగకన్య యైన 
ఉలూపి గంగలో ప్రవేశించి పాతాళానికి వెళ్లింది. చిత్రాంగద మణిపురం చేరింది. మిగిలిన 
తల్గులందరూ పరీక్షిత్తు వద్ద ఉన్నారు. 

పాండవులు ద్రౌపదీసహితులై, ఉపవాసం చేసి అక్కడినుండి తూర్పుగా వెళ్లారు. 
అనేకదేశాలను, వనాలను దాటుతూ ముందుకు నడుస్తూనే ఉన్నారు. 


ముందు యుధిష్టిరుడు నడిచి వెళ్లాడు. ఆతని వెనుక భీముడు, భీముని వెనుక 
అర్జునుడు, ఆతని వెనుక నకులుడు, నకులుని వెనుక సహదేవుడు, ఆతని వెనుక ద్రౌపది 
వెళ్లారు. వాళ్ల వెనుక ఆ కుక్క వెళ్లింది. క్రమంగా లౌహిత్యసముద్రం దగ్గరికి చేరారు. 


అవి శ్రేష్టము లైన వస్తువు లనే ఆసక్తితో అర్జునుడు గాండీవాన్న్టీ అక్షయతూణీరాలను 
విడవకుండా తన దగ్గరనే ఉంచుకొన్నాడు. 


అక్కడ వాళ్లకు పర్వతం అంత ఆకారంతో, పురుషశరీరంతో అగ్నిదేవుడు అడ్డంగా 
నిలబడి కనబడ్డాడు. అతడు పాండవులతో - “నేను అగ్నిని. ఖాండవదహనసమయంలో 
నేను అర్జునునకు వరుణుడినుండి తీసికొని వచ్చి ఈ ధనస్సు ఇచ్చాను. ఇంక దీనితో 
వీనికి పనేమీ లేదు. అందుచేత ఈ ధనస్సు వరుణునకే ఇచ్చివేసి ముందుకు వెళ్లండి. 
కృష్ణునికి నే నిచ్చిన చక్రం కూడ ఆతనిని విడిచి వెళ్లి పోయింది. అవసర మైనప్పుడు 
మళ్లీ ఆతనిని చేరుతుంది” అన్నాడు. అగ్నిదేవుడు చెప్పినవిధంగా అర్జునుడు ఆ ధనస్సును, 
అంబుల పొదులను జలంలో సమర్పించాడు. 

వాళ్లందరూ ముందుకు నడచి చాల దూరం వెళ్లారు. ఉత్తరాభిముఖంగా వెళ్లి 
హిమవత్సర్వతమూ, ఇసుకసముద్రమూ చూస్తూ యోగబలంతో శీఘ్రంగా ముందుకు 
వెళ్లారు. మేరుపర్వతం కనబడింది. 

వాళ్లు ఆ విధంగా వెడుతూండగా యోగబలం తగ్గి ద్రౌపది నేలమీద పడిపోయింది. 
ఆమె అలా పడిపోవడం చూచి భీముడు - “ఈ రాజపుత్రి ఏ పాపమూ చేయలేదు 
కదా? ఇలా ఎందుకు పడిపోయింది?” అని అన్నగారిని అడిగాడు. 

యుధిష్టిరుడు - “పురుషసత్తమా! ఈమెకు అర్జునుని విషయంలో చాల ఎక్కువ 
పక్షపాత బుద్ధి ఉంది. దాని ఫలం ఈమె ఇప్పుడు అనుభవిస్తూన్నది.” 


మహాప్రస్థానిక పర్వము 969 


పక్షపాతో మహానస్యా విశేషేణ ధనంజయే, 
తస్యైతత్‌ ఫలమద్యైషా భుజ్‌క్తే పురుషసత్తమ. (మహాప్రస్థానిపకర్వం 2.6) 


అన్నాడు. 

ఇలా చెప్పి అతడు వెనుకకు తిరిగి ఆమెను చూడకుండా ముందుకు నడచాడు. 
కొంత దూరం వెళ్లిన తరువాత సహదేవుడు పడిపోయాడు. “ఇతనికి ఏ విధమైన 
అహంకారం లేదు. మనందరికీ శుశూష చేసేవాడు. ఇత డెందుకు పడిపోయాడు” 
అని భీముడు అడగగా యుధిష్టిరుడు - “వీనికి నా అంత తెలివైనవా శ్లైవరూ లేరనే 
గర్వం ఉంది. అందుచేత పడిపోయాడు.” 


ఆత్మనః సదృశం ప్రాజ్ఞం నైషో౭మన్యత కంచన, 

తేన దోషేణ పతితః తస్మాదేష నృపాత్మజః. (మహాప్రస్థానిపకర్వం 2.10) 

కొంత దూరం వెళ్లగానే నకులుడు పడిపోయాడు. మళ్లీ భీముడు - “నకులుడు 
ఎన్నడూ ధర్మమార్గం తప్పలేదు. చెప్పినట్లు చేసేవాడు. ఇత డెందుకు పడిపోయాడు” 
అని అడగగా యుధిష్టిరుడు - “ననే గొప్ప సౌందర్యవంతుణ్ణి; నావంటి సౌందర్యవంతుడు 
మరొక డెవడూ లేడు అను గర్వం ఉంది ఈ నకులునికి. అందుచేత పడిపోయాడు. 
భీమసేనా! నువ్వు రా; ఎవడు చేసినది వానినే చేరుతుంది” అన్నాడు. 


కొంత దూరం వెళ్లిన తరువాత అర్జునుడు పడిపోయాడు. “అర్జునుడు పరిహాసానికి 
కూడ ఎన్నడూ అసత్యం పలకలేదు. ఇప్పుడు ఇలా ఎందుకు పడిపోయాడు” అని భీము 
డడగగా యుధిష్టిరుడు - 


“ఇతడు నేను శత్రువుల నందరినీ ఒక్క రోజులో కాల్చివేస్తాను” అన్నాడు. అలా 
చేయలేదు. శూరుణ్ణి అనే అహంకారం వీని కెక్కువ. అందుచేత పడిపోయాడు. ధనుర్ధరుల 
నందరినీ అవమానించాడు. శ్రేయస్మాము దెప్పుడూ అలా చేయకూడదు” అన్నాడు. 


కొంత దూరం వెళ్లి భీముడు పడిపోతూ “రాజా! చూడు, నేను పడిపోతున్నాను; 
ఇలా ఎందుకు పడిపోతున్నాను” అని అడిగాడు. 


“నువ్వు అతిగా తినేవాడవు. ఎదుటివాడు ఎలాంటివాడో చూడకుండా నీ బలం 
చూచుకొని గర్వపడుతూంటావు. అందుచేత పడిపోయావు.” 


అని చెపుతూ యుధిష్టిరుడు వెనుకకు తిరిగి చూడకుండా ముందుకు వెళ్లిపోయాడు. 
ఆ కుక్క మాత్రం ఆతని వెనుకనే వెళ్లింది. 


970 మహాభారతసారసంగ్రహము 


ఇంద్ర - ధర్మదేవులతో యుధిష్టిరుని సంభాషణము 
యుధిష్టిరు డా విధంగా వెనుకకు తిరిగి చూడకుండా ముందుకు నడిచి వెళ్లి 
పోతూండగా ఇంద్రుడు రథంమీద వచ్చి యుధిష్టిరుని సమీపంలో ఆగి - “రా; రథం 
ఎక్కు” అన్నాడు. 
“నా సోదరులు నలుగురూ పడిపోయారు. సుకుమారి, సుఖాలకి అలవాటు పడినదీ 
అయిన పాంచాలి కూడ పడిపోయింది. వాళ్లు ఐదుగురూ కూడ నాతో వస్తే కాని నేను 
స్వర్గానికి రాను. వాళ్లు కూడ నాతో రావడానికి అనుమతించు” అన్నాడు యుధిష్టిరుడు. 


ఆ మాటలు విని ఇంద్రుడు - “యుధిష్టిరా! వాళ్లందరూ తమ శరీరాలు విడచి 
స్వర్గం చేరారు. నువ్వు వాళ్లను అక్కడ చూడవచ్చు. నువ్వైతే ఈ శరీరంతోనే స్వర్గానికి 
రా” అన్నాడు. 

“అయితే, మహేంద్రా! ఈ కుక్క నాయందు చాల భక్తివిశ్వాసాలు కలది. ఇది 
కూడ నాతో రావాలి” అన్నాడు యుధిష్టిరుడు. 

ఇంద్రుడు - “రాజా! నీవు అమర్యత్వమూ, నాతో సమానత్వము, సమస్తమైన 
స్వర్గసుఖాలూ కూడ సంపాదించుకొన్నావు. కుక్కకు స్వర్గంలో ప్రవేశం ఉండదు. నువ్వు 
మాత్రమే రథం ఎక్కు” అన్నాడు. 

“భక్తులను త్యజించడం మహాపాపం అంటారు. అది బ్రహ్మహత్యాసమాన మైన 
పాపం. అందుచేత నేను నా సుఖంమాత్రమే కోరుకొంటూ దీనిని విడవజాలను” అని 
యుధిష్టిరు డన్నాడు. 

“నీ సోదరులను, భార్యను కూడ త్యజించావు కద? ఈ కుక్కను విడవడానికి 
ఎందుకు ఇంత బాధ పడతావు” అన్నాడు ఇంద్రుడు. 

“మృతులతో సంధి కాని విగ్రహం కాని ఉండదు. వాళ్లను నేను బ్రతికింపజాలను. 
అందుచేత వాళ్లను విడిచి ముందుకు వచ్చాను. జీవించి ఉన్న ఈ కుక్కను విడవజాలను” 
అంటూ యుధిష్టిరుడు పట్టుపట్టాడు. 

యుధిష్టిరుని మాటలకు సంతోషించి కుక్క రూపంలో ఉన్న ధర్మదేవరూపు డైన 
భగవంతుడు యుధిష్టిరునితో ఇలా అన్నాడు. 

తద్ధర్మరాజస్య వచో నిశమ్య ధర్మస్వరూపీ భగవానువాచ, 

యుధిష్టిరం ప్రీతియుకో నరేన్హం శక్షణర్వాకైః సంస్తవసంప్రయుక్తెః. 

(మహాప్రస్థానికపర్వం 8.17) 


మహాప్రస్థానిక పర్వము 971 


“యుధిష్టిరా! నీలోని ఈ సర్వభూతదయను చూచి చాల సంతోషిస్తున్నాను. పుత్రా! 
పూర్వం నేను నిన్ను ద్వైతవనంలో కూడ పరీక్షించాను. ఉదకం త్రాగి పడిపోయిన నీ 
సోదరులు నలుగురిలో నకులుణ్ణి బ్రతికించ మని నీవు నన్ను కోరావు. ఆ విధంగా నీ 
తల్లు లిద్దరూ సమంగా ఉండా లని అన్నావు. ఇప్పుడు కుక్కకోసం దేవేంద్రరథాన్ని కూడ 
త్యజించావు. స్వర్గంలో నీతో సమానులు ఎవరూ లేరు. నీవు అక్షయము లైన లోకాలు 
సంపాదించుకొన్నావు” అన్నాడు. 


ధర్మదేవుడు, ఇంద్రుడు, మరుత్తులు, అశ్వినీదేవతలు, దేవతలు, దేవర్నులు 
యుధిష్టిరుణ్లి రథం ఎక్కించి విమానాలమీద వెళ్లిపోయారు. 


యుధిష్టిరుడు ఆ రథం ఎక్కి తేజస్సుచేత భూమ్యాకాశాల మధ్య భాగం అంతా 
ప్రకాశింపచేస్తూ శీఘ్రంగా పై పైకి వెళ్లిపోతున్నాడు. 

యుధిష్టిరు డా విధంగా ఊర్ధ్వలోకాలకు వెళ్లడం చూచి దేవతాగణాల మధ్య ఉన్న 
నారదుడు - “ఆహా! ఈ యుధిష్టిరుడు పుణ్యాలచేత స్వర్గం జయించిన పూర్వరాజర్ను 
లందరినీ తన తేజస్సుతో కప్పివేస్తూ సశరీరంగా ఊర్ధ్వలోకాలకు వెడుతున్నాడు. ఈతనితో 
సమాను డైన ధర్మాత్ముడు లేడు” అని అంటూ “యుధిష్టిరా! నీవు భూలోకంలో నుండి ఏ 
తేజస్సులు చూచావో అవన్నీ దేవతల భవనాలే; చూడు” అన్నాడు యుధిష్టిరునితో. 

ఆమాటలు విని ధర్మాత్ముడైన యుధిస్టిరుడు - “పుణ్యస్థాన మైనా పాపస్థాన మైనా 
నా సోదరులూ, భార్యా ఉన్న స్థానానికే నేను వెళ్లాలి. నాకు ఇతరలోకాలేవీ వద్దు” 
అన్నాడు. 

శుభం వా యది వా పాపం భ్రాత్రాణాం స్థానమద్య మే, 

తదేవ ప్రాప్తమిచ్చామి లోకానన్యాన్న కామయే. (మహాప్రస్థానిపకర్వం 3.31) 


అన్నాడు. 

ఆ మాటలు విని ఇంద్రుడు - “రాజేంద్రా! మనుష్యలోకంలో ఏర్పడిన సంబంధాలను 
పట్టుకొని ఇంకా ఎందుకు బాధపడతావు? పుణ్యాలచేత నీవు సంపాదించుకొన్న స్థానంలో 
ఉండు. నీ సోదరులు ఈ స్థానానికి రాలేదు. మనుష్యత్వం ఇంకా నిన్ను పట్టి పీడిస్తూన్నది. 
ఇది స్వర్గం - చూడు; నీ చుట్టూ ఎవ రున్నారో. వీళ్లందరూ సిద్దులూ, దేవతలు, 
దేవర్షులూను” అన్నాడు. 

“ఏమైనా ఇక్కడ ఉండడం నా కిష్టం లేదు. నా సోదరులూ, భార్యా ఉన్న స్థానానికి 
వెళ్లాలి” అని పట్టుపట్టాడు యుధిష్టిరుడు. 


మహాటప్రస్థానికపర్వం సంపూర్ణం. 


శ్రీః 


ఓం స్వస్తి శ్రీగణేశాయ నమః 
స్వర్గారోహణపర్వము 
౧ 

“నా పూర్వపురుషు లైన పాండవులు స్వర్ణం చేరిన తరువాత ఏమి చేశారు?” అని 
జనమేజయుడు వైశంపాయనుణ్లి ప్రశ్నించగా వైశంపాయను డిలా చెప్పాడు : 

యుధిష్టిరుడు స్వర్గంలో అడుగు పెట్టగానే ఆతనికి వీరలక్ష్మితో సూర్యుడు వలె 
ప్రకాశిస్తూన్న దుర్యోధనుడు కనబడ్డాడు. ఆతని చుట్టూ పుణ్యాత్ము లైన దేవతలు, సాధ్యులూ 
ఉన్నారు. 

వానిని చూడగానే యుధిష్టిరునికి చాల వైముఖ్యం కలిగి - “ఈ మహాపాపాత్ముడు 
ఇక్కడ ఎలా ఉన్నాడు?” అన్నాడు అక్కడున్న దేవతలతో, “ఏమైనా నేను ఈ దుర్యోధనుడున్న 
స్థానంలో ఉండను. నా సోదరు లున్న స్థానానికే వెడతాను” అని కూడ అన్నాడు. 

ఆ మాటలు విని నారదుడు - “యుధిష్టిరా! ఇది స్వర్గం. స్వర్గంలో విరోధం 
ఉండకూడదు. దుర్యోధనుణ్ణి నువ్వెన్నడూ ఇలా అనకూడదు. ఇతడు యుద్ధంలో వెనుక 
అడుగు వేయకుండా ధైర్యంగా నిలిచి పోరాడి ప్రాణాలు విడచినవాడు. అందుచేత 
ద్యూతంలోను, సంగ్రామంలోను జరిగిన విషయాలను పట్టి వీనిని దూషించకూడదు” 
అన్నాడు. 

యుధిష్టిరుడు - “దేవర్నీ! మహాపాపాత్ముడు, అధర్మజ్ఞుడూ, సకలక్షత్రియుల 
మరణానికీ కారణభూతుడు అయిన దుర్యోధనునికి ఈ వీరస్వర్గం లభిస్తే, సత్యప్రతిజ్ఞులూ, 
శూరులూ, మహాత్ములూ అయిన నా సోదరులకు ఏ లోకాలు లభించాయో నేను చూడాలి. 

మహాత్ముడు, సత్యప్రతిజ్ఞడూ అయిన కర్ణుళ్లీ, ధృష్టద్యుమ్నుణ్ణీ, వాని పుత్రులను, 
సాత్యకినీ, క్షత్రధర్మాన్ని రక్షిస్తూ శస్త్రంచేత మరణించిన ఇతరక్షతియవీరులనూ విరాట 
ద్రుపదులనూ, శిఖండినీ, ద్రౌపదీపుత్రులనూ, అభిమన్యుణ్ణీ - వీళ్లనందరినీ చూడాలని 
కోరుతున్నాను” అన్నాడు. 

నారదునితో ఇలా పలికి యుధిష్టిరుడు అక్కడ ఉన్న దేవతలను చూచి - 
“దేవతలారా! మహావీరు డైన కర్ణుడు గాని, యుధామన్యువు గాని, ఉత్తమౌజస్సు కాని, 
నాకోసమై యుద్ధంలో ప్రాణాలు విడచిన మహారథు లైన ఇతరక్షత్రియులు గాని ఇక్కడ 
కనబడడం లేదేమి? కర్ణుడూ, నా సోదరులూ, పాంచాలీ - వీళ్లందరూ ఎక్కడున్నా వెళ్లి 


స్వర్ణారోహణపర్వము 973 


చూడా లనుకొంటున్నాను. ఇక్కడ ఉండడం నా కే మాత్రమూ ఇష్టం లేదు. వాళ్లందరూ 
ఎక్క డుంటే అదే నాకు స్వర్గం; ఇది స్వర్గం కాదు.” అన్నాడు. 

కింమే బ్రాతృవిహీనస్య స్వర్గేణ సురసత్తమాః, 

యత్రతేమమస స్వర్లో నాయం స్వర్లో మతో మమ. 

(స్వర్ణారోహణపర్వం 2.12) 

యుధిష్టిరుని మాటలు విని దేవతలు - “పుత్రా! అక్కడికే వెళ్లా లని నీకు (శ్రద్ధ 
ఉంటే అక్కడికే వెళ్లు. నీకు ఏది ఇష్టమో అది చేయ మని దేవేంద్రుడు మమ్మల్ని 
ఆజ్ఞాపించాడు.” అని యుధిస్టిరునితో పలికి, దేవదూతను పిలిచి - “యుధిష్టిరునికి 
ఆతని బంధుమిత్రాదులను చూపించు” అన్నారు. 


యుధిష్టిరుడు దేవదూతతో బయలుదేరాడు. అతడు ముందు నడుస్తున్నాడు 
యుధిష్టిరుడు ఆతని వెనుకనే వెళ్లాడు. 


ఆ మార్గం అంతా చాల భయంకరంగా ఉంది. అది పాపాత్ముల మార్గం. అంతా 
చీకటి. అడు గడుగునా రక్తమాంసాల బురదలు. అనేకమైన కృములతో నిండి ఉంది. 
అక్క దక్కడ శవాలు, ఎముకలు, జుట్టులూ పడి ఉన్నాయి. దాని చుట్టూ అగ్నిజ్వాలలు 
ఎగురుతున్నాయి. మార్గం అంతటా భరింపరాని దుర్గంధంతో ఊపిరి పీల్చుకోవడం 
కష్టంగా ఉంది. అక్కడ మరిగిపోతూన్న నీటితో ఒక నది ప్రవహిస్తూన్నది. వేడైన ఇసుక 
తిన్నెలు, కాల్చిన పెనాలు అంతటా ఉన్నాయి. పాపాత్ము లందరూ ఆ ప్రదేశాలలో పడి 
యాతనలు అనుభవిస్తున్నారు. 


ఆ విధంగా భరింపరాని దుర్గంధంతో అడుగు వేయడానికి శక్యం కాని రక్త 
మాంసపంకంతో నిండి ఉన్న మార్గంలో కొంత దూరం వెళ్లగానే యుధిస్టిరుడు దేవదూతను 
- “మనం ఇంకా ఇలాంటి మార్గంలో ఎంత దూరం వెళ్లాలి? నా సోదరులు ఎక్క 
డున్నారు? ఇది ఏ దేవతల స్థానం?” అని అడిగాడు. 


ఆ దేవదూత వెనుకకు తిరిగి - “నువ్వు ఇంతవరకే వెళ్లాలి. నువ్వు అలిసిపోతే 
వెనుకకు తీసికొని రమ్మని దేవతలు చెప్పారు” అన్నాడు. 


యుధిష్టిరుడు ఆ దుర్గంధం భరించ లేక తిరిగి వెళ్లిపోవా లనుకొని వెనుకకు 
తిరిగాడు. అంతలో ఆతనికి “పుణ్యాత్ముడ వైన రాజర్నీ! ధర్మాత్మజా! మమ్మల్ని అనుగ్రహించు. 
ముహూర్తకాలం నిలబడు. నీవు ఇటు వైపు వస్తూన్నప్పుడు సుగంధం అంతటా 


974 మహాభారతసారసంగ్రహము 


వ్యాపిస్తూన్నది. ఇక్కడ ఉన్న దుర్గంధం భరించలేకుండా ఉన్నాం. నువ్వు నిలబడితే ఆ 
సుగంధానికి మా ప్రాణాలు లేచివస్తాయి” అంటూ దీనమైన మాటలు వినబడ్డాయి. ఆ 
మాటలు వినగానే అతడు “అయ్యో! పాపం!” అంటూ నిలబడిపోయాడు. ఆ కంఠస్వరాలు 
పూర్వం వినినట్లు అనిపించింది కాని సరిగా గుర్తుపట్టలేకపోయాడు. 


“మీ రెవరు? ఇక్కడ ఎందు కున్నారు?” అని వాళ్లకేసి తిరిగి అడిగాడు. “ప్రభూ! 
నేను కర్టుణ్ణి, నేను భీముణ్ణి, నేను అర్జునుణ్ణి, నేను నకులుణ్ణి, నేను సహదేవుణ్ణి, నేను 
ద్రౌపదిని, మేం ద్రౌపదీ పుత్రులం” అంటూ వాళ్లు బిగ్గరగా ఏడ్చారు. 

ఆ ప్రదేశానికి తగిన విధంగా ఉన్న ఆ అరుపులు వినగానే యుధిష్టిరుడు -“ఇదేమి 
దైవవిలసితం” అని విమర్శించడం ప్రారంభించాడు. “చాల పుణ్యాత్ము లైన వీళ్లందరూ 
దుర్గంధంతో నిండిన భయంకర మైన ఈ స్థానంలో ఉండడ మేమిటి; మహాపాపాత్ముడూ, 
దుష్టుడూ అయిన దుర్యోధనుడు ఆ విధంగా దేవతల పూజ లందుకొంటూ అక్కడ 
ఉండడ మేమిటి” అని ఆలోచించాడు. “నేను నిద్రపోతున్నానా మెలకువగానే ఉన్నానా? 
చైతన్యం ఉందా లేదా? ఇదేమీ చిత్తవికారం కాదు కద!” అని అనుకొంటూ యుధిష్టిరుడు 
తన క్రోధం ఆపుకొన లేకపోయాడు. దేవతలను ధర్మాన్నీ నిందించాడు. 

క్రోధమాహారయచ్చెవ తీవ్రం ధర్మసుతో నృపః, 

దేవాంశ్చ గర్హయామాస ధర్మం చైవ యుధిష్టిరః. (స్వర్ణారోహణపర్వం 2.50) 

తీవ్ర మైన దుర్గంధంతో బాధపడుతూన్న ఆ యుధిష్టిరుడు ఆ దేవదూతతో - 
“నీవు ఎవరి దూతవో వాళ్ల దగ్గరికి వెళ్లి - “నేను వాళ్లదగ్గరికి రాను. ఇక్కడే ఉంటాను. 
నేనిక్కడ ఉండడంవల్ల నా సోదరులకు కొంత సుఖం కలుగుతూన్నది” అని నే నన్నా 
నని చెప్పు అని పలికి వానిని పంపివేశాడు. 


ఆ దేవదూత దేవేంద్రుని దగ్గరికి వెళ్లి ధర్మరాజు చేయదలచుకొన్నదానిని గూర్చి 
చెప్పాడు. 

ధర్మరా జైన యుధిస్టిరుడు ఆ విధంగా ఒక ముహూర్తకాలం అక్కడ నిలచి ఉన్నాడు. 
అప్పుడు సకలదేవతలతో దేవేంద్రుడు, మూర్తీభవించిన ధర్మమూ (ధర్మదేవుడూ) ధర్మరాజు 
నిలచి ఉన్న చోటుకు వచ్చారు. 


వా ళ్లందరూ వచ్చి అక్కడ చేరగానే వాళ్ల శరీరకాంతికి చీకటి తొలగిపోయింది. 
అంతవరకు అక్కడ ఉన్న భయంకర మైన వస్తువులూ, జుగుప్స కలిగించే రక్తమాంసాదులూ, 


స్వర్ణారోహణపర్వము 975 


శవాలూ, వైతరణీ నదీ, అగ్నిజ్వాలలూ, వేడి వేడి ఇసుకతిన్నెలూ, ఎజ్జిగా కాలిన పెనాలూ 
ఇవన్నీ కనబడకుండా పోయాయి. దుర్గంధం అంతా పోయి సుగంధం వ్యాపిస్తూన్నది. 


ఆ దేవతాగణాలు, సిద్ధులూ, సాధ్యులూ, పరమర్నులు, దేవతలూ అక్కడ నిలబడి 
ఉన్న యుధిష్టిరుని దగ్గరికి వెళ్లారు. 

ఇంద్రుడు సాంత్వపూర్వకంగా యుధిష్టిరునితో ఇలా అన్నాడు. “మహాబాహూ! 
యుధిష్టిరా! నీవు అక్షయ మైన పుణ్యలోకాలు జయించావు. రా. ఇది చాలు. నీకు సిద్ధి 
లభించింది. నువ్వు కోపం చెందవద్దు. నేను చెపుతూన్నది విను. 


నాయనా! రాజు లందరూ నరకం చూడవలసి ఉంటుంది. పురుష శ్రేష్ణుడా! శుభాల 
రాశులూ అశుభాల రాశులూ అని రెండు రాశు లుంటాయి. ముందు పుణ్యఫలం 
అనుభవించిన తరవాత నరకం పొందవలసి ఉంటుంది. ముందుగా నరకం పొందినవాడు 
తరవాత స్వర్ణం అనుభవిస్తాడు. అధికపాపం చేసినవాడు ముందు స్వర్గానికి వెడతాడు. 


శుభానామశుభానాం చ ద్వౌ రాశీ పురుషర్షభ, 

యః పూర్వం సుకృతం భుజ్‌క్తే పశ్చాన్నిరయమేవ సః 

పూర్వం నరకభాగ్యస్తు పశ్చాత్‌ స్వర్గముపైతి సః, 

భూయిష్టం పాపకర్మా యః స పూర్వం స్వర్గమశ్చుతే. 

(స్వర్గారోహణ పర్వం 3. 13,14) 

న శ్రేయస్సును కోరి నేను నీ విషయంలో ముందుగా ఇలా చేశాను. నరకం 
చూపించాను. నువ్వు ద్రోణుని విషయంలో ఆతని పుత్రుణ్ణి గూర్చి వ్యాజపూర్వకంగా 
(చిన్న మోసం చేసి) వ్రవర్తించావు కదా. అందుచేత నీకు వ్యాజపూర్వకంగానే నరకం 
చూపించాను. 


నువ్వు వ్యాజపూర్వకంగా ఏ విధంగా నరకం చూచావో, అదే విధంగా నీ సోదరులూ, 
ద్రౌపదీ వ్యాజపూర్వకంగా నరకానికి వెళ్లారు. 


రాజా! రా; వాళ్లందరూ పాపవిముక్తు లయ్యారు. రణంలో మరణించిన నీ పక్షానికి 
చెందిన రాజు లందరూ కూడ స్వర్గం చేరారు. 


అదిగో కర్ణుడు, అక్కడనే ఉన్నాడు; చూడు. నీ సోదరులూ, నీ పక్షానికి చెందినవా 
ళ్లందరూ కూడ వాళ్ల వాళ్ల స్థానాలు పొంది ఉన్నారు; చూడు. నీ మనస్సులో కలిగిన 
జ్వరాన్ని (బాధను) విడిచిపెట్టు. ఉత్తమలోకాలు జయించావు. నీ లోకాలు ఎందరో 
రాజర్నుల లోకాలకు పైన ఉన్నాయి. 


976 మహాభారతసారసంగ్రహము 


హరిశ్చంద్రుడు, మాంధాత, భగీరథుడు, దుష్యంతపుత్రు డైన భరతుడు ఏ ఉత్తమ 
లోకాలలో విహరిస్తూన్నారో ఆ లోకాలలో విహరించు. 


రాజేంద్రా! ఈ ఆకాశగంగలో మునిగితే నువ్వు ఆ ఉత్తమలోకాలకు వెడతావు. 
దీనిలో స్నానం చేయగానే నీలో ఉన్న మనుష్యలక్షణా లన్నీ తొలగుతాయి. నీ మనస్సులోని 
శోకం అంతా నశిస్తుంది. ఏ విధ మైనా శ్రమ ఉండదు. వైరభావం కూడ తొలగి 
పోతుంది”. 

అత్ర స్నాతస్య భావస్తే మానుషో విగమిష్యతి, 

గతశోకో నిరాయాసో ముక్తవైరో భవిష్యసి. _ (స్వర్గారోహణ పర్వం 3.29) 

దేవేంద్రుడు యుధిష్టిరునితో ఇలా చెపుతూన్న సమయంలోనే ధర్మదేవుడు 
(మూర్తీభవించిన ధర్మం) ప్రత్యక్షంగా తన పుత్రునితో ఇలా అన్నాడు. 

ధర్మో! విగ్రహవాన్‌ సాక్షాదువాచ సుతమాత్మనః. (స్వర్గారోహణ పర్వం 3.30) 

పుత్రా! నీకు నాయం దున్న భక్తికీ, సత్యవాక్యపరత్వానికీ, ఓర్పుకీ, దమానికీ నేను 
చాల సంతోషించాను. నిన్ను నేను చాల పర్యాయాలు పరీక్షించి చూచాను; నిన్ను ధర్మం 
నుండి ఎవరూ చలింపచేయజాలరు. 

ముందుగా నేను ద్వైతవనంలో బ్రాహ్మణుని అరణి అపహరింపబడిన సందర్భంలో 
పరీక్షించాను. నీ సోదరులతోను, ద్రౌపదితోను నీవు కలిసి వస్తూన్నప్పుడు కుక్కరూపంలో 
నీ వెంట వచ్చి రెండవ సారి పరీక్షించాను. ఇప్పుడు మూడవ సారి పరీక్షించగా “నా 
సోదరులను విడచి నేను స్వర్గానికి వెళ్ల నంటూ” దృఢసంకల్పంతో న్‌ ధర్మనిష్టను చూపావు. 


రాజా! సత్యవాదీ శూరుడు అయిన కర్షుడు గాని, భీముడు గాని, అర్జునుడు 
గాని, నకులుడు గాని, సహదేవుడు గాని, ద్రౌపది గాని నరకానికి వెళ్లవలసినవాళ్లు 
కాదు. ఇదంతా ఇంద్రుడు సృష్టించిన మాయ. 


రాజు లందరూ తప్పకుండా నరకం ఎలా ఉంటుందో చూడవలసి ఉంటుంది. 
అందుచేత నీకు నరకం చూపడానికై ముహూర్తకాలం శ్రమ ఇవ్వడం జరిగింది. 
ఇలా రా మూడు లోకాలలోను ప్రవహించే ఈ గంగానదిని చూడు” అన్నాడు. 


యుధిష్టిరుడు ధర్మదేవునితోను, ఇతరదేవతలతోను కలిసి గంగ దగ్గరకు వెళ్లి 
స్నానం చేశాడు. స్నానం చేయగానే అతడు దివ్యరూపం ధరించి, దేవత లందరూ 
స్తుతిస్తూండగా కౌరవులు పాండవులూ చేరిన స్థానం చేరాడు. 


స్వర్ణారోహణపర్వము 977 


యుధిష్టిరుడు దేవలోకంలో కృష్ణార్ణునాదులను చూచుట 


దేవలోకం చేరిన యుధిష్టిరునికి అక్కడ కృష్ణుడు కనబడ్డాడు. వెనుకటి పోలికను 
పట్టి గుర్తించడానికి తగిన ట్లున్నాడు. గొప్ప తేజస్సుతో దేదీప్యమాను డైన ఆతనిని 
చక్రంమొద లైన దివ్యాయుధా లన్నీ పురుషరూపంలో ప్రక్షనే నిలిచి సేవిస్తున్నాయి. 
ఆతని ప్రక్కనే అర్జునుడు ఆతనిని ఉపాసిస్తూ కనబడ్డాడు. వా ల్లిద్దరూ పూర్వం వలెనే 
యుధిష్టిరుణ్ణి గౌరవించారు. 

మరొక ప్రదేశంలో ద్వాదశాదిత్యులతో కలిసి ఉన్న కర్ణుడు, మరొక చోట 
మరుద్దణంలో భీముడూ కనబడ్డారు. అశ్వినీదేవత లుండే స్థానంలో ఆతనికి నకుల 
సహదేవులు కనబడ్డారు. సూర్యకాంతి వంటి కాంతితో వెలిగిపోతూన్న పాంచాలి శరీర 
శోభతో స్వర్ల్గా న్నంతనీ ముంచెత్తుతూ కనబడింది. 


అప్పుడు యుధిష్టిరుడు ఏదో అడగబోతూండగా గ్రహించి ఇంద్రుడు ఇలా చెప్పాడు. 


“రాజా! ఈమె శ్రీదేవి. అయోనిజ యైన ఈమె నీకొరకై అగ్నికుండంనుండి మనుష్య 
రూపంతో ఆవిర్భవించింది. 


అగ్నితో సమాన మైన తేజస్సు గల ఈ ఐదుగురు గంధర్వులూ పాంచాలి పుత్రులు. 
గంధర్వరా జైన ఈ ధృతరాషుడే నీ పెదతండ్రి యెన ధృతరాష్రుడు. ఇతడు నీ అన్నగారు 
కుంతీకుమారుడూ అయిన కర్ణుడు, ఆదిత్యులతో కలిసి వెడుతున్నాడు; చూడు. 

రాజా! మహారథు లైన వృష్ణులు, అంధకులు, సాత్యకి మొదలైన వీరులు, మహాబల 
శాలులైన భోజులు ఈ సాధ్యుల గణాలలోను, విశ్వేదేవగణాలలోను, మరుద్దణాలలోను 
ఉన్నారు; చూడు. 

సుభద్రాపుత్రు దైన అభిమన్యువు సోముని దగ్గర ఉన్నాడు. 


నీ తండ్రి పాండువు కుంతీ - మాద్రులతో కలిసి విమానారూఢుడై ఎల్లప్పుడు నా 
దగ్గరికి వస్తూంటాడు. 


భీష్ముడు అక్కడ వసువులతో కలిసి ఉన్నాడు, చూడు. 

నీ గురువైన ద్రోణుడు బృహస్పతి ప్రక్కనే ఉన్నాడు. చూడు. 

యుధిష్టిరా! నీ యోధు లైన మిగిలిన రాజు లందరూ కూడ గంధర్వులతోను, 
యక్షులతో కలిసి గుహ్యలోకానికి వెళ్లారు.” 


978 మహాభారతసారసంగ్రహము 


మధ్యలో జనమేజయుడు వైశంపాయనుణ్ణి ఇలా ప్రశ్నించాడు - “ద్విజోత్తమా! 
భీష్మద్రోణులూ, ధృతరాషుడు, విరాటద్రుపదులు, శంఖుడు, ఉత్తరుడు, ధృష్టకేతువు, 
జయత్సేనుడు, సత్యజిత్తు, దుర్యోధనుని పుత్రులు, శకుని, కర్లుని పుత్రులు, జయద్రథుడు, 
ఘటోత్మచాదులు పైన చెప్పినవాళ్లూ చెప్పనివాళ్లూ - వీళ్లందరూ స్వర్గంలో ఎంత కాలం 
ఉన్నారు? లేదా స్థిరంగా అక్కడనే ఉంటారా - ఈ విషయం నాకు చెప్పు.” 

వైశంపాయనుడు జనమేజయునితో - “రాజా! ఎవరి కర్మలు ఎప్పుడు అంత 
మౌతాయో, తరువాత ఏమి జరిగిందో ఎవరూ చెప్పజాలరు. దివ్యదృష్టి గల వ్యాస 
మహాముని ఏమి చెప్పాడో చెపుతాను; విను. 

ఆయన చెప్పినదానిని బట్టి వీళ్లందరూ తమ కర్మలు పూర్తి అయిన తరువాత 
తమ సహజస్వరూపాలే పొందుతారు. భీష్ముడు వసువుగా అయిపోయాడు. ద్రోణుడు 
బృహస్పతిలో ప్రవేశించాడు. కృతవర్మ మరుద్దణాలలో కలిసిపోయాడు. (ప్రద్యుమ్నుడు 
సనత్ముమారునిలో ప్రవేశించాడు. ధృతరాష్ట్రుడు భార్య యైన గాంధారితో సామాన్యులు 
పొంద శక్యం గాని గంధర్వలోకాలకి వెళ్లాడు. 

విరాటద్రుపదులు, ధృష్టకేతువు, నిశథుడు, అక్రూరుడు, సాంబుడు, భానుడు, 
కంపుడు, విదూరథుడు, భూరిశ్రవుడు, శలుడు, భూరి, కంసుడు, ఉగ్రసేనుడు, వసుదేవుడు, 
ఉత్తరుడు, వాని సోదరుడు శంఖుడు - వీళ్లందరూ విశ్వేదేవతలలో కలిసిపోయారు. 
అభిమన్యుడు సోమునితో కలిసిపోయాడు. కర్షుడు సూర్యునిలో ప్రవేశించాడు. శకుని 
ద్వాపరంలో కలిసిపోయాడు. ధృష్టద్యుమ్నుడు అగ్నిలో కలిసిపోయాడు. 

ధృతరాషుని కుమారు లందరూ బలంచేత తీవ్ర మైన స్వభావం గల రాక్షసులు. 
వాళ్లందరూ కూడ శస్త్రంచేత పవిత్రులై స్వర్గానికి వెళ్లారు. 

విదురుడు, యుధిష్టిరుడు ధర్మదేవునిలో కలిసిపోయారు. బలరామరూపంలో ఉన్న 
ఆదిశేషుడు పాతాళంలో ప్రవేశించాడు. 


దేవదేవుడు, సనాతనుడు అయిన నారాయణుని అంశయైన వాసుదేవుడు కర్మయొక్క 
అంతమునందు (వచ్చిన పని అయిపోయిన తరువాత) నారాయణుడై పోయాడు. 

యః స నారాయణో నామ దేవదేవః సనాతనః, 

తస్యాంశో వాసుదేవస్తు కర్మణో౩ న్తే వివేశ హ. (స్వర్గారోహణ పర్వం 5.24) 

వాసుదేవుని భార్య లైన పదహారువేలమంది స్త్రీలు కాలాంతరంలో సరస్వతీనదిలో 
మునిగి అప్పరసలుగా అయి వాసుదేవుణ్ణి చేరారు. 

ఆ మహాయుద్ధంలో మరణించిన ఫుటోత్మచాదివీరులు దేవతారూపాలు, 
యక్షరూపాలు ధరించారు. 


స్వర్ణారోహణపర్వము 979 


దుర్యోధనునికి సహాయం చేసినవా ళ్లందరూ రాక్షసులు. వాళ్లు కూడ క్రమంగా 
ఉత్తమలోకాలు పొందారు. 

జనమేజయా! ఇదీ నీ పూర్వజు లైన కురు - పాండవుల కథ. 

అంటూ వైశంపాయనుడు భారతకథ ముగించాడు. 

జనమేజయుడు సర్పయాగం చేస్తూండగా ఆ యాగశాలలో వ్యాసశిష్యు డైన 
వైశంపాయనుడు జనమేజయునకు చెప్పిన విధంగా సూతుడు శౌనకాదులకు చెప్పిన 
ఈ కథను సూతుడు ముగిస్తూ ఇలా అన్నాడు : 

మునులారా! రాజైన జనమేజయుడు వైశంపాయనుడు చెప్పిన ఈ భారతకథను 
విని చాల సంతోషించాడు. 

యాజకులు ఆ సర్పయాగం పూర్తి చేశారు. భుజగాలను రక్షించినందుకు ఆస్తీకుడు 
చాల సంతోషించాడు. 

జనమేజయుడు తగు విధంగా బుత్విక్కులకు శాప్రోక్తరీతిలో దక్షిణ లిచ్చి అందరినీ 
ంపివేశాడు. 
జనమేజయుడు అంతవరకు తాను రాజధానిగా చేసికొని ఉన్న తక్షశిలను విడిచి 

హస్తినాపురం చేరి దానిని రాజధానిగా చేసికొని ధర్మబద్ధంగా రాజ్యపాలనం చేశాడు. 

ఈ భారతాఖ్యానం శ్రద్ధాపూర్వకంగా చదివేవాడు గొప్ప సిద్ధిని పొందుతాడు, 
సందేహం లేదు. 

ఇదం భారతమాఖ్యానం యః పఠేత్‌ సుసమాహితః, 

స గచ్చేత్‌ పరమాం సిద్ధిమితి మే నాస్తి సంశయః. 

(స్వర్గారోహణ పర్వం 5. 65) 

అని సూతుడు శౌనకాదిమునులకు మహాభారతకథా ప్రాశస్యాన్ని వర్ణించి చెపుతూ 

కథాకథనం పూర్తిచేశాడు. 
స్వర్గారోహణపర్వం సమాప్తం. 


మహాభారతసారసం[గ్రహం సమాప్తం. 


యత్మృపాలేశసంసర్లాద్‌ (గ్రన్గోల యం రచితో మయా, 
తస్యైవ జానకీజానేః పదయోరయమర్య్యతే. 


దేవతానుగ్రహః పిత్రోస్తపశ్చాచార్యసత్కృపా, 
కర్తాస్మద్గన్థజాతస్య కరణం కేవలం వయమ్‌. 


es 


23-06-2012 
3.26 p.m. 


(Cig 
(6 
(Cig 


శ్లోకం అ 
అకల్మ్యకో నిరారమృః 
అకస్మాచ్చైవ తే కృష్ణ 
అకార్యాణాం క్రియాణాం చ 
అక్రోధనశ్చ రాజేన 
అజ్ఞమేతన్మహ ద్రాజ్వే 
అక్షయో నరకః కేన 
అగ్నిహోత్రఫలా వేదాః 
అగ్వ్యాధానేన యజ్ఞేన 
అజానతా భవేత్మశ్చిద్‌ 
అజానాత్స యదా త్వాంతు 
అజ్ఞానేనావృతో లోకః 
అళ్ఞాలిం శపథం సాన్త్వం 
అతి(క్రాన్తసుఖాః కాలాః 
అతిథిర్యస్య భగ్నాశః 
అతిమానో£_ తివాదశ్చ 
అతీవ రమణీయం తద్‌ 
అత్ర స్నాతస్య భావస్తే 
అథ కర్మకృతం పాపం 
అథ చేద్చుద్ధిజం కృత్వా 
అథ తస్మాదవరజం 

అథ దర్పాన్వితో మోహాత్‌ 
అథ ద్వైగుణ్య మీహాయాం 
అథ పురుషవశా 

అథ యేనైవ కుర్వన్తి 
అథవా పరితోషస్తే 


శ్లోకసూచి 
మొదటి అనుబంధం 


అథవా వసతో రాజన్‌ 
అథవా సంగమః కృష్ణ 
అథావొ చ సహోత్పత్తిః 
అధథా బ్రవీన్మహా ప్రాజ్ఞో 
అథోపయాతస్త్వరితో 
అదర్శనాదాపతితాః 
అద్యప్రభృతి గాజ్లేయః 
అద్య యోత్స్యేల_ ర్దునమహం 
అద్యైవ కురు యత్రేయః 
అధనేనార్థకామేన 
అధర్మజ్ఞో9_ వలిప్తశ్చ 
అధర్మః క్షత్రియ స్యైవ 
అధర్మేణ చ రాజ్యంత్వం 
అధీత్య నీతిశాస్తాణి 
అధీయతాం భవాన్‌ వేదాన్‌ 
అనన్తం బత మేవిత్తం 
అననన మయాజాత 
అనపత్యతైకపుత్రత్వం 
అనయోర్వీరయోర్యుద్దే 
అనర్జాశ్చార్థరూ పేణ 
అనర్జతే యద్దదాతి 
అనాగతవిధాతా చ 
అనాదినిధనా విద్యా 
అనాయసేన శస్రేణ 
అనారమ్మే హి నియతః 
అనాహూతః |(ప్రవిశతి 


789 
467 
788 
174 
684 
759 
811 
594 
856 
782 
271 
498 
108 
874 
882 
795 
461 

35 
730 
174 
801 
837 
875 
824 
134 
407 


మొదటి అనుబంధం - శ్లోకసూచి 


అనాశ్చర్యమిదం (బ్రహ్మన్‌ 
అనిగ్భహ్య పురా పుత్రాన్‌ 
అనిత్యం యౌవనం రూపమ్‌ 
అనిర్వేదేన దీరేణ 
యి 
అనిశం యత్ర పురుషాః 
అనిశాయాం నిశాయాం చ 
అనిష్టదర్శనం దృష్ట్వా 
అనుకూలం తథా వచ్చి 
అనుక్రోశో హి సాధూనాం 
అనుగ్రాహ్యాః పాణ్డుసుతాః 
అనుజ్ఞాతస్త్వయా వీర 
అనుమాన్య యథాశాస్త్రం 
అనువర్తామహే యత్తు 
అనేన యాజ్ఞసేన్యామీ 
Sa 
అనేన విజితానశై్షః 
అన్న కామం కులస్యాస్తు 
అన్తఃపురాణాం సర్వేషాం 
అనో నాస్తి పిపాసాయాః 
అనః కరణహీనత్వాత్‌ 
® 
అన్యథా చిన్తితో హ్యర్థః 
అన్యథాచిన్తితాహ్యర్థాః 
అన్యథా బుద్ధయో హ్యాసన్‌ 
అన్యథా యౌవనే మర్యః 
అన్యాయాత్సముపాత్తేన 
అన్యోన్యస్పర్థినాం హ్యేషాం 
అపరా కురుతే కర్మ 
అపరాధైర్న తావన్తః 
అపశ్యామ దివం స్తబ్ద్వా 
అపి చాయం పురాగీతః 


65 
769 
759 
848 
941 
301 
539 
297 
888 
509 
531 
506 
742 
679 
450 
170 
300 
176 
470 
432 
541 
432 
744 
3183 
534 
546 
832 
624 
593 


అపి త్వాం కృష్ణ పశ్యామ 
అవి శక్యో రణేజేతుం 
అ(ప్రదాతా పితా వాచ్యః 
అప్రాప్తకాలం వచనం 
అప్రామాణ్యం చ వేదానాం 
అప్రాశనమసంస్పర్శం 
అప్రియే£_ తిష్టదత్యన్తం 
అప్రియైః సహ సంవాసః 
అబుద్ధిమాశ్రితానాం తు 
అబుద్ధిరేషా మహతీ 
అబుద్ద్వా నాగ్రహీద్‌ 
అట్రవీత్మిల దాశార్హ, 
అబ్రవీత్‌ పురుషవ్యాఘ్రః 
అభావాదీని భూతాని 
అభిమానకృతం కర్మ 
అభిపన్నాస్మి పాజ్బాలి 
అభిమన్యుర్యథా కృష్ణ 
అభిమన్యోర్యథా జాతః 
అభిమన్యోర్వధం వీర 
అభియుక్తం బలవతా 
అమబజ్దలధ్వజశ్చెవ 
అమాత్యా హ్యపహరార్తః 
అమాత్యేషు చ భిన్నేషు 
అమోక్షణీయం దైవం హి 
అయం కరికరాకారః 
అయం చకార వో రాజా 
అయం చిరోషితో రాజన్‌ 
అయం త్వనన్తరస్తస్మాత్‌ 
అయం భ్రాతా తవ శ్రీమాన్‌ 


981 


467 
569 
334 
416 
822 
864 

51 
286 
191 
731 
905 
911 
118 
758 
787 
301 
433 
916 
909 
406 
502 
826 
386 

రి5 
679 
935 
906 

45 

96 


982 


అయం స రశనోత్మర్నీ 
అయం న హన్లా శూరాణాం 
అయం హరిసహ(సేణ 
అయజ్వానమదాక్షిణ్యం 
అరక్షితారం రాజానం 
అరాజపుత్రస్త్వమనార్యపుత్రః 
అరాజపుత్రో హ్యస్వామీ 
అరాజా కిల నో రాజ్ఞః 
అరుష్యన్‌ క్రుశ్యమానస్య 
అర్చితః ప్రయయౌ భూయః 
అర్జ్హునః ఫాల్టునో జిష్ణుః 
అర్జునస్య ఇమే బాణాః 
అర్జునస్య సమో లోకే 
అర్జునే ధరణీం ప్రాప్తే 
అర్జునో హి శరైస్తీక్షణెః 
అర్థస్య పురుషో దాసః 
అర్థార్థీ జీవలోకోల. యం 
అర్థంతే భుజ్ఞాతే వీరాః 
అర్థం మహాన్తమాసాద్య 
అర్భాగమో నిత్యమరోగితా చ 
అర్ద్జాద్‌ ధర్మశ్చ కామశ్చ 
అర్ధేభ్యో హి వివృద్ధేభ్యః 
అర్థేన తు విహీనస్య 
అలక్షితానాం వీరాణాం 
అలమేవ శమాయాస్మి 
అలాతం తిన్గుకస్యేవ 
అవజ్ఞానం హి లోకే౭_స్మిన్‌ 
అవశ్యం తు మయా వాచ్యం 
అవశ్యభావీ హ్యర్థోి యం 


771 
771 
450 
ర్‌ర్‌ర్‌ 


114,817 


474 
41783 

64 
836 
921 
373 
524 


మహాభారతసారసంగ్రహము 


అవశ్యమేవ వక్తవ్యం 
అవినాశోల_స్య సత్త్వస్య 
అవృత్తిర్భయమన్యానాం 
అవేక్షమాణస్త్వాం మాం చ 
అవేక్షస్వ యథా స్వైః స్వైః 
అవ్యక్తాదీని భూతాని 
అశాశ్వతమిదం సర్వం 
అశోచనో ప్రతికుర్వీత 
అశోచ్యానన్వశోచస్త్వం 
అశ్నామ్యాచ్భాదయామీతి 
అశ్వమేధసహ(సేణ 
అష్టపజ్బాశతం రాకత్ర్యః 
అసంస్కృతాయాః కన్యాయాః 
అసకృచ్చాప్యహం తేన 
అసభ్యాః సభ్యసంకాశాః 
అసమాప్తేతతస్తస్య 
అసాధుభ్యో౭_ రమాదాయ 
అసౌ ద్రోణో మహేష్వాసః 
అస్తి మాసః ప్రతినిధిః 
అస్యయం సుభగే గర్భః 


అస్యాయుధం పాణ్జ్ఞవేయావశిష్టం 


అస్రాణి వాశరీరం వా 
అస్మాకం భవతాం చైవ 
అస్మాకమపి వార్‌ష్టేయ 
అస్మానేవోపజీవంస్త్వం 
అస్మాభిరుషితాః సమ్యక్‌ 
అస్మిన్‌ మహామోహమయే 
అస్యాః కృతే మన్యురయం 


అహం చాన్యే చ రాజన్‌ 


935 
788 
413 
626 
786 
502 
761 
760 
501 
157 
933 
897 
728 
431 
834 

62 
836 
574 
202 

15 
675 

54 
934 
432 
568 
202 
351 
164 
467 


మొదటి అనుబంధం - శ్లోకసూచి 


అహన్య హనిపార్ధానాం 
అహన్యహని భూతాని 
అహమేకో హనిష్యామి 
అహల్యా ధర్షిత్రా పూర్వం 
అహింసా సత్యవచనం 
అహింసా సర్వభూతేషు 
అహింసా సమతాశాన్తిః 
అహేరివ గణాద్భీతః 
అహో బత మహతృష్టం 
అహోరాత్రం మహారాజ 
ఆ 
ఆకర్ణపలితఃశ్యామః 
ఆక్రోశన్యఃప్రనృత్యన్తి 
ఆగోపాలవిపాలాశ్చ 
ఆఘోషితంచనగరే 
ఆచతుర్దశకాద్వర్నాత్‌ 
ఆచార్యషూతినాంలోకాః 
ఆచార్యఃపాణ్డుపుత్రాణాం 
ఆచార్యనుగతోమార్లః 
ఆత్మకార్యగరీయస్వాత్‌ 
ఆత్మజస్యతతస్తస్య 
ఆత్మదో పైర్నియచ్చన్తి 
ఆత్మనఃసద్భశంప్రాజ్ఞాం 
ఆత్మనిన్గాళ్మ్మపూజాచ 
ఆత్మాపిచాయంనమమ 
ఆత్మోత్మర్షం నమార్లేత 
ఆత్మోదరకృతే9_ ప్రాజ్ఞః 
ఆత్మైవ హ్యోత్మనో బన్గుః 
ఆదిరేషహిభూతానాం 


498 
351 
483 
392 
822 
621 
353 
877 
177 
212 


585 
657 
419 
185 

40 
748 
598 
578 
రర? 
468 

27 
969 
648 
800 
879 
795 
760 
757 


ఆనృశంస్యం పరోధర్మ 
ఆన్ఫశంస్యపరైర్భావ్యం 
ఆపత్మాలే హి సంన్యాసః 


ఆ(బ్రహ్మభువనాదేతే 


ఆరోగ్యమానృణ్యమవిప్రవాసః 


ఆర్యాన్‌ శీలవతో దృష్ట్వా 
ఆర్యే జానాసి యద్దుఃఖం 
ఆలమృయజ్ఞాః క్షత్రాశ్చ 
ఆలోకయసి కిం వృక్షం 
ఆశాం కాలవతీం కుర్యాత్‌ 
ఆశా బలవతీ రాజన్‌ 
ఆశీర్వాదైః పరిష్వక్తః 
ఆసన్నేతే పురా రాజన్‌ 
ఆస్తీకః సర్పసత్రే వః 
ఆస్తీకస్య వచః శ్రుత్వా 
ఇ 
ఇజ్యాధ్యయనదానాని 
ఇతి యః కురుతోభాగం 
ఇత్యేతైః కర్మభిర్వ్యస్తాః 
ఇత్యేవః బ్రువతస్తస్య 
ఇత్యేవం మన్రమాగ్నేయం 
ఇదం జితమిదం లబ్ధం 
ఇదం తు ధార్తరాష్ట్రస్య 
ఇదం భారతమాఖ్యానం 
ఇగన్టియార్థాననుభవన్‌ 
ఇ|న్లో వై బ్రహ్మణః పుత్రః 
ఇమం హి పుజ్జరీకాక్షం 
ఇమాం తు నగరీం సద్యః 
ఇయం చ నలినీ రమ్యా 


983 


345,352 
899 

785 

314 
411 
193 

78 

875 

362 

70 
636,696 
577 

576 

17 

18 


177 
787 
867 
946 
144 
420 
884 
979 
343 
797 
457 
953 
267 


984 


ఇయం చ వసుధా కృత్స్నా 
ఇయం హి నః ప్రియాభార్యా 
ఇషుకారో నరః కశ్చిత్‌ 
ఇహ జాతా వివృద్దాస్మి 
ఈ 
ఈర్‌ష్యీ ఘృణీ నసంతుష్టః 
ఈశ్వరం చాపి భూతానాం 
ఈశ్వరేణ చ యుక్తేం_రే 
ఈషత్మార్యో వధస్తస్య 
ఈషదప్యజ్ఞ దారాణాం 
ఈహమానం సమారమ్మాన్‌ 
ట్‌ 
ఉక్తశ్చ మానుషేణ త్వం 
ఉక్నాసకృద్దన్హ్వమేషా 
ఉగ్రం తేపే తపః కృష్ణా 
ఉట్చితాంస్తు భుజాన్‌ 
ఉత బాలాయ పాణ్ణిత్యం 
ఉత సన్తమసన్తం వా 
ఉత్‌క్షిప్య కాకతాలీయం 
ఉత్తరే హిమవత్సార్‌శ్వే 
ఉత్తిష్టస్వ విషాదం మా 
ఉత్భానం చాప్యదైవస్య 
ఉత్భానమభిజానన్తి 
ఉత్గానవీరః పురుషః 
ఉత్సృష్టమామిషం భూమౌ 
ఉదకే బహవః ప్రాణాః 
ఉద్యతేషుమథో దృష్ట్వా 
ఉద్యమ్య కుజ్బరం పార్థః 


907 
356 
861 

80 


411 
196 
902 
430 
800 
895 


881 

49 
694 
921 
404 
404 
859 
867 
430 
741 
196 
817 

81 
792 
488 
590 


మహాభారతసారసంగ్రహము 


ఉపదేశో9_ నయోస్తుల్యః 731 
ఉపలభ్యాప్పు చేద్దన్థం 874 
ఉపవాసకృశో రాజా 664 
ఉపాకృత్య తు వైవిద్యాం 596 
ఉపాతిష్టన్నథో వైద్యాః 527 
ఉవాచ మతిమాన్‌ రాజా 139 
ఊ 
ఊధశ్చిన్వాత్తు యో ధేన్వాః 821 
బు 
బుజోర్మృదోర్వదాన్యస్య 823 
బుషీణాం చ నదీనాం చ 414 
బుషీణాం (బ్రహ్మవాదానాం 621 
బుషేః ప్రసాదాత్‌ కృష్ణస్య 624 
ఏ 
ఏకం హత్వా యది కులే 805 
ఏకః క్షమావతాం దోషః 408 
ఏకః పాపాని కురుతే 408 
ఏకః సంపప్నమశ్నాతి 407 
ఏకః స్వాదు న భుజ్జీత 408 
ఏకం హన్యాన్నవా హన్యాత్‌ 408 
ఏకస్మిన్నేన జాయేతే 384 
ఏకాన్తే న హిసర్వేషాం 829 
ఏకా మూర్తిస్తపశ్చర్యాం 546 
ఏకో భర్తా ప్రియో వేదైః 165 
ఏకో౭ హమస్సీతి చ మన్యసే త్వం 21 
ఏత ఏవాసయస్తీక్ష్‌ణాః 415 
ఏతద్ధి త్రితయం శ్రేష్టం 947 


ఏతద్విదిత్వా న పునర్యయాతే 31 


మొదటి అనుబంధం - శ్లోకసూచి 


ఏతాం ద్వాదశ సాహప్రీం 
ఏతావతా పిలాభేన 
ఏతావానేవ పురుషః 
ఏతావానేవ వేదేషు 
ఏతావాన్‌ పురుషస్తాత 
ఏతే చతుర్భద్రతరాః 

ఏతే నహి కృతా యోగ్యా 
ఏతే హి నిత్యసంన్యాసాః 
ఏనం వై బ్రాహ్మణం శూరం 
వనం జ్వేష్టోం_ ప్యథోత్సిక్తః 
ఏవంబుద్ధిశ్చ తేజశ్చ 
ఏవం వేదీ వేదితవ్యః 
ఏవం సపుత్రపౌత్రాణాం 


ఏష నారాయణః కృష్ణ 
ఏష శకో మహాబాహుః 
ఏష్టవ్యా బహవః పుత్రాః 
ఏహ్యేహి దేవేశ జగన్నివాస 

(39) 
ఐశ్వర్యమదపాపిష్టాః 

బె 
బెదకాః సృష్టయశ్చివ 


413 


785 


క 

కచ సుస్వాగతం తే౭_స్తు 
కచ్చిత్‌ కృతం విజానీషే 
కచ్చిత్‌ కృషికరా రాష్ట్రం 
కచ్చిత్తే వణిజో రాజన్‌ 
కచ్చిత్సహ(సైర్మూర్థాణాం 
కచ్చిత్‌ స్వనుష్టితా తాత 
కచ్చిదభ్యాగతా దూరాత్‌ 
కచ్చిదన్గాంశ్చ మూకాంశ్చ 
కచ్చిదాయస్య చార్జేన 


కచ్చిద్‌ జాతీన్‌ గురూన్‌ వృద్దాన్‌ 
ల ఇ ® 


కచ్చిద్దారాన్మనుష్యాణాం 
కచ్చిద్దోర్యోధనో రాజా 
కచ్చిద్రాష్టే తడాగాని 
కచ్చిన్న చౌరైర్లుబ్దెశ్చ 
కచ్చిన్న దుఃఖైర్చుద్ధిస్తే 
కచ్చిన్న భక్తం బీజం చ 
కచ్చి న్ముఖ్యా మహత్స్వేవ 
కథం చ ధర్మయుక్తాస్తే 
కథం త్వయి స్థితే కృష్ణే 
కథం మహాత్మా గాజేయః 
కథమాదిత్యసదృశం 
కథం సమృద్దో గత్వాహం 
కరిష్యామి ప్రయత్నం తు 
కర్న్మోటకస్య నాగస్య 
కర్ణినాలీకనారాచాన్‌ 


కర్షో హి బలవాన్‌ 


కర్తవ్యం హి కృతం రాజన్‌ 
కరుమర్తసి ధర్మజ్ఞ 
మ క. Sy 


985 


25 
130 
829 
829 
128 
129 
129 
130 
128 
128 
128 
568 
129 
128 

82 
129 
128 
384 
811 
525 
646 
219 
586 
230 
4183 
674 
308 
916 


986 


కర్మచేత్భృతమన్వతి 
కర్మణాం శ్రుతపుణ్యానాం 
కర్మణ్యేవాధికార స్తే 
కర్శసంఘర్నజైర్లో షైః 
కర్మైతత్‌ పార్థ శక్రేణ 
కర్శనార్భో హియో ధర్మః 
కలిం పుత్రప్రవాదేన 
కశ్చ ధర్మః పరో లోకే 

కః శత్రుర్ణుర్ణయః పుంసాం 
కస్తత్‌ కుర్యాజ్ఞాతు 
కాకవర్థా దురాచారాః 
కామక్రోధౌ పురస్కృత్య 
కామ జానామితే మూలం 
కామభోగప్రియాస్తీక్ష్యాః 
కారణద్వయమాస్థాయ 
కారణాన్తరయోగేన 

కాలః కర్షతి భూతాని 
కాలః పచతి భూతాని 
కాలేనాయం జనః సర్వః 
కాలే మృదుర్యో భవతి 
కాలోపహతచిత్తా హి 


కాలో వా కారణం రాజ్ఞః 


కాషాయం సులభం పశ్చాత్‌ 


కిం క్షత్రియాణాం దేవత్వం 
కించ నః పాణ్ణవైః కార్యం 
కించిదబువతః కాయాత్‌ 
కిం జ్ఞానం ప్రోచ్యతే రాజన్‌ 


కిం తు సంబంధకం తుల్యం 


కిం తే ధనైర్భాన్ధవైర్వాపి 


194 
195 
502 
834 
544 
199 
462 
345 
348 
398 
567 
820 
859 
866 
528 
7483 
758 


759,967 


892 
191 
737 
460 
134 
343 
367 
623 
347 
385 
8586 


మహాభారతసారసంగ్రహము 


కిం న పశ్యసి బాణౌఘాన్‌ 568 
కిం ను హిత్వా ప్రియో భవతి 346 
కిం_బాహ్మణానాం దేవత్వం 348 


కిమర్థం బ్రాహ్హణే దానం 346 
కిం మే భ్రాతృవిహీనస్య 973 
కిం వా కుర్యాం మృత్యునా 680 
కింవా త్వం మన్యసే ప్రాప్తం 668 
కిం స్టెర్యమృషిభిః ప్రోక్తం 348 
కింస్విత్రవసతో మిత్రం 344 
కింస్విదాత్మా మనుష్యస్య 345 
కింస్విదాదిత్యమున్నయతి 342 
కింస్విదేకపదం ధర్యం 344 
కింస్విద్దురుతరం భూమేః 344 
కిమేకం దైవతం లోకే 893 
కీర్తయన్‌ గుణమన్నానాం 84 
కుణేర్యథా హస్తగతం 613 
కుతః కృతఘ్నస్య యశః 853 
కుమారో నాస్తి యేషాం చ 805 
కురుతే మూఢ ఏవంహి 790 
కులీనత్వే చ రమతే 762 
కున్ఫపస్య యథా రాష్ట్రం 569 
కులే జాతాశ్చ క్లిశ్యన్తే 287 
కులోచితమిదం కర్మ 296 
కూర్శశ్చినయతే పుత్రాన్‌ 110 
కృతః పురుషకారస్తు 889 
కృతః సేనాపతిస్త్వేషః 484 
కృతస్త స్యైవ సంమానః 747 
కృతస్య కర్మణస్తత్ర 314 
కృతార్ధా భుఖ్టుతే దూతాః 440 


మొదటి అనుబంధం - శ్లోకసూచి 


కృత్వా మమ పరిత్రాణం 
కృపణానాథవృద్ధానాం 
కృషిగోరక్ష గమిత్యేతే 

కృష్ణ ఏవ హి లోకానాం 
కృష్ణం కమలపత్రాక్షం 
కృష్ణాతు ద్రౌపదీ కృష్ణం 
కృష్ణో వాపి భవేల్లోకే 
కేచిత్చురుషకారం తు 
కేచిద్ధి సౌహృదాదేవ 
కేనస్విచ్రోత్రియో భవతి 
కేనస్విదావృతో లోకః 

కో ధర్మః సర్వధర్మాణాం 

కో మోదతే కిమాశ్చర్యం 

కో హి నామ పుమాన్‌ లోకే 
కో హి నామ ప్రమతాయ 
కోహి నేచ్చేత్రియం పుత్రం 
క్రియా బలవతీ రాజన్‌ 
క్రీడితుం తేన చేచ్చన్తి 
క్రుద్ధః పాపం న కుర్యాద్యో 
క్రుద్దోం_ ప్యక్రుద్ధరూపః 
క్రుధ్యస్తీ మాం చ సంప్రేక్ష్య 
కోధమాహారయచ్చెవ 
క్రోధః శత్రుః శరీరస్థః 

క్లీబే దారక్రియాతా దృక్‌ 

క్వ ను తే౭_ద్య పితా రాజన్‌ 
క్వ ను సా క్షుత్పిపాసార్లా 
క్షత్రియే సంగతం నాస్తి 
క్షితావటసి రాజేన్ట 


క్షేత్రం పుంరుషకారస్తు 
క్షాత్రధర్మే స్థితో భూత్వా 
గ 
గచ్చమానాంశ్చ తానాహ 
గచ్చ యుధ్యస్వ కౌన్తేయ 
గచ్చేదానీం నతే స్థానం 
గత్వా వృష్టన్గకకులం 
గాన్ఫారీ సర్వధర్మజ్ఞా 
గాయన్తి చాప్యబద్దాని 
గాయన్యథ చ నృత్యన్తి 
గీతం వా యది వానృత్యం 
గుణాన్‌ గుణవతాం శల్య 
గురోరప్యవలిప్తస్య 
గృహారమ్మో హి దుఖాయ 
గోధనేషు ప్రతోలీషు 
గోభ్యో వృత్తిం సమాస్థాయ 
గోయోనిప్రభవా మ్లేచ్చాః 
గ్రహాన్‌ ధనూంషి మే విద్ధి 


A 


ఘ 
ఘ్నతశ్చ మే గతః కాలః 

చ 
చతుర్మూర్తిరహం శశ్వత్‌ 
చతుర్విధా హ్యర్థసిద్ధిః 
చతుర్వేదో౭_పి దుర్శ్భత్తః 
చతుప్పుదీ హి నిఃశ్రేణీ 
చత్వార ఏకతో వేదాః 
చత్వారి తాత గృహే వసన్తు 
చలేద్భిహిమవాన్‌ శైలో 


987 


8858 
708 


847 
634 
779 
911 
930 
652 
657 
371 
650 
68,488 
860 
375 
866 
567 
159 


522 


545 
851 
350 
876 
376 
409 
435 


988 


చాతుర్వర్థ్యస్య వర్ణేన 

చికిత్సకౌ కర్మకరౌ 

చిరం భుక్త్వా వసుమతీం 

చిరం హ్యపి వసన్‌ శూరః 

చూతారామో యథా భగ్నః 
జ 

జబ్జ్బమానామసంఖ్యేయాః 


జయో౭_స్తు పాణ్డుపుత్రాణాం 


జ్ఞాతస్య హి ధ్రువో మృత్యుః 
జాతిరేవ మహాసర్ప 
జాతో సి ధర్మలోపేన 


జానన్‌ కిం మాం మహాబాహో 


జానన్నపి చ యః పాపం 
జానే£. హమేతదప్యేవం 
జితం పాణ్ణుసుతైర్యుద్దే 

er ® 
జితా సభా వస్త్ర్రవతా 
జీవన్‌ ప్రాప్నోతి పురుషః 
జ్ఞాతిభ్య శ్చైవ బుధ్యేథాః 
జ్ఞాతిః సుహృత్స్వజనో వా 
జ్ఞానం తత్త్వ్వార్థసంబోధః 
జ్ఞానమేకస్టమాచార్యే 
ఇ థి 
జానయోగేన శుదేన 
ఇ ® 
జ్ఞానవృద్దో ద్విజాతీనాం 
న్‌ ® 
జ్యాయాంసమపి చేద్భద్ధం 
జ్యేష్టో భ్రాతా మమాగ్భపహ్హోద్‌ 

త 

తం పుత్రపశుసంపన్నం 


తుంబ్రూయాంబ్రాహణమహం 


తం విస్మయన్సీ శనకైః 


865 
251 
700 
745 
551 


866 
498 
502 
277 
530 
467 

94 
772 
767 
412 
666 
822 

31 
348 
616 
315 
150 
519 

84 


రి57 
278 
366 


మహాభారతసారసంగ్రహము 


తం చోపహారం సుకృతం 562 
తచ్చునామివ సంపాతే 429 
తద్రుత్వా కౌరవేయాస్తే 57 
తతః కుముదనాథేన 614 
తతః కృపో౭_ ప్యువాచేదం 603 
తతః ప్రహసితాః సర్వే 803 
తతస్తాన్‌ సర్వతో యుక్తాన్‌ 577 
తతస్తే మన్రిణః సర్వే 217 
తతస్తు యాదవత్రేష్టః 736 
తతస్తూర్యశతాకీర్ణం 960 
తతస్తూష్టీం సర్వమాసీత్‌ 444 
తతస్తే ప్రావిశన్‌ పార్టాః 734 
తతః సద్రుపదో రాజా 102 
తత(స్రయోదశస్యాన్తె 368 
తతో గోపాః ప్రగాతారః 304 
తతో ద్రోణః పాణ్డుపుత్రాన్‌ 57 
తతో ద్రౌణిర్థనుస్ర్యక్స్వా 632 
తతో రథాశ్వాంశ్చ 615 
తతో౭_ర్జునః ప్రీతమనాః 59 
తతోల_వతీర్య గోవిన్లః 812 
తత్ర మాం ప్రాహసత్‌ కృష్ణః 157 
తత్ర సంశయితానర్దాన్‌ 741 
తత్రాద్భుతమపశ్యామ 595 
తత్రాశ్చర్యమపశ్యామ 699 
తత్‌సైన్యమిషుభి స్తేన 581 
తదనుస్మృత్య తే వీరాః 748 
తథాపి తేషాం దుఃఖేన 82 
తథా కోలగిరీయెశ్చ 921 
తథా శాన్తనవో భీష్మః 71 


మొదటి అనుబంధం - శ్లోకసూచి 


తథేత్యుక్వాతు తాం కున్తీం 
తథైవ తవ పుత్రోల యం 
తథైవ హఠదుర్చుద్ధిః 
తథైవాహం మతిమతా 
తదానశ్యతమే రో షః 
తథ్యాన్వాప్యథవాతథ్యాన్‌ 
తదిదం వేదవచనం 
తదైవాహం వచః శ్రుత్వా 
తదద్భుతం మహద్యుద్ధం 
తదైవ కురవః సర్వే 
తదైవ నిహతో రాజన్‌ 


తద్ధర్మరాజస్య వచో నిశమ్య 


తద్దృష్ట్వా విస్మితాః సర్వే 
తద్వాక్యం పార్థివాః సర్వే 
తపః కింలక్షణం ప్రోక్తం 
తపః పరం కలియుగే 
తపసా చ కృతజ్ఞత్వాత్‌ 
తపసా గురుభక్యా చ 


తపసో హి పరం నాస్తి 


తపస్తప్వా తు యాన్‌ లోకాన్‌ 


తపః స్వధర్మవర్తిత్వం 
తపోభిః క్రతుఖిశ్చెవ 


తపోర్టీయం బ్రాహ్మణీ ధత్త గర్భం 


తమనార్యం నృశంసం చ 
తమటబ్రవీద్వాసుదేవః 
తమభిద్రుత్య సైనేయో 
తమహం భారమాసక్తం 
తమేవంవాదినం రాజా 
తయోః క్షణమివాపూర్ణః 


42 
425 
197 
41783 
777 
807 
177 
608 
603 
419 
430 
970 
899 
446 
347 
873 
585 
338 
3183 
ర్‌ర్‌రి 
347 
902 
7783 
916 
688 
584 
300 
940 
552 


తర్మోల_ ప్రతిష్టః శ్రుతయో విభిన్నాః 
తవ పార్థ జయః కృత్నృః 
తవ పుత్రే గతే స్వర్గం 

తవ ప్రసాదాద్ధిశుభా 

తవ ప్రసాదాద్విజయః 
తవైతత్‌ క్షమ్యతే౭_ స్నాభిః 
తస్మాత్సమన్తపజ్బకం 
తస్మాదద్యైవ గన్తవ్యం 
తస్మాదేతద్ధితే మూఢ 
తస్మాద్దుఃఖార్జిత స్యైవ 
తస్మాన్నాత్యుత్సృజేత్తేజో 
తస్మిన్నస్తమితే భీష్మే 
తస్మిన్మహాపుణ్యతమే 

తస్య చాపి భవేత్మార్యం 
తస్య చీనైః కిరాతైశ్చ 

తస్య తద్దుష్మరం కర్మ 

తస్య ధర్మాదపేతస్య 

తస్యాం సంసది సర్వేషాం 
తస్యైవ తు మనుష్యస్య 
తాంస్తు దైవహతాన్‌ పూర్వం 
తాలేత్యవోచం పితరం 
తానబ్రవీత్పునర్దేవో 

తాన్‌ ధర్మబాహ్యానశుభాన్‌ 
తాసాం నామ చ రూపం చ 
తాసాం పుత్రః కథం సర్వం 
తాః సభాః కేశవః సర్వాః 
తుల్యా హి సర్వభూతానాం 
తుల్వే ప్రియాప్రియే యస్య 
తూష్ణీం భవ న తేజల్ప్యం 


989 


99౦ 


తృణానాం ముపష్టినైకేన 
తృణానీవ విచిన్వన్తం 

తృష్ణా హి సర్వపాపిష్టా 

తే పజ్బ పాళ్చాలరథప్రవీరాః 
తే ప్రవిశ్య పురీం వీరాః 

తే రథాస్తత్ర విధ్వస్తాః 

తే వయం నియతాత్నానః 

తే వయం పాణ్దవత్రేష్టం 
తేషామపీదం ప్రపితామహానాం 
తేషు తేషు హి కృత్వేషు 
తేషాం యే యాని కర్మాణి 
తైః స్వయంరచితో మార్గః 

తౌ మన్నియోగాద్‌ బ్రహ్మర్నే 
త్వక్తగ్రామ్యసుఖాః పార్టాః 
త్యక్షా౭ి ధర్మం చ లోభం చ 
త్యజేదేకం కులస్యార్ధే 
త్యాగవాంశ్చ పునః పాపం 
తయోదశసమాః కాలః 
త్రయోదశాహమాత్రం 
త్వయా హతస్యాపి 

త్వం తు మోహాన్న జానీషే 
త్వం తు లుబ్బతమో రాజన్‌ 
త్వం తు విప్రశ్చ వృద్ధశ్చ 
త్వం తు శూరతమో లోకే 
త్వం తు సర్వాభిశజ్మిత్వాత్‌ 
త్వమాత్మనో విజానీహి 
త్వమిత్యత్రభవన్తం హి 
త్వంహి భోజ్యే పురస్మార్యో 
త్వాం చ బ్రహ్మహణం దృష్ట్వా 


మహాభారతసారసంగ్రహము 


త్వాం తు చక్షుర్ణణం ప్రాప్య 
త్వామేవ స్థాపయిపష్యన్తి 

ద 
దజ్జః శాస్తి ప్రజాః సర్వాః 
దబ్ద ఏవ హి రాజేన 
దజ్జశ్చేన్న భవేల్లోకే 
దణ్దస్యైవ భయాదేకే 
దత్తం భుక్తమధీతం 
దత్తాత్రేయప్రసాదాచ్చ 
దర్పస్తే భవితా తాత 
దర్పో నామ గ్రియః పుత్రః 
దర్శనీయాంశ్చ వః సర్వాన్‌ 
దశాయుతానామయుతం 
దస్యూనామివ యద్వృత్తం 
దస్యూనాం సళిరస్తాణిః 
దన్తదర్శనమారావః 
దాక్ష గమేకపదం ధర్యం 
దానేన భోగీ భవతి 
దామ్బికో దుష్టృతః ప్రాయః 
దాస్యామి తే తదాస్తాణి 
దివమాక్రమదాచార్యః 
దివసేనైవ తత్కుర్యాత్‌ 
దివ్యాస్తాముపభోగాశ్చ 
దిష్ట్యా త్వద్య మహాబాహో 
దిష్ట్యా పజ్బసు రకోల సి 
దిష్ట్వా ప్రాప్తో సి విప్రర్షే 
దీర్హాయురథవాల్చాయుః 
దుఃఖేన శ్లిష్యతే భిన్నం 
దుర్యోధన న శోచామి 


525 
453 


790 
799 
793 
791 
615 
894 
259 
830 

96 
774 
181 
580 
429 
344 
895 
298 
646 
623 
414 
322 
939 
353 

ర్‌రి 


835 
453 


మొదటి అనుబంధం - శ్లోకసూచి 


దుర్యోధననికారాచ్చ 
దుర్యోధన మమాహ్యేతత్‌ 
దుర్యోధన యథారాజ్యం 
దుర్యోధనశ్చ కర్ణశ్చ 
దుర్యోధనస్తు ద్విరద 
దుర్యోధనేన కింకార్యం 
దుఃశాసనభుజం శ్యామం 
దుష్మరంపరమం జ్ఞానం 
దూషితః సహసా భావో 
దృశ్యన్తే చన దృశ్యనే 
దృష్ట్వా కుశలినౌ కృష్ణా 
దృష్ట్వా వినిహతాన్‌ భ్రాత్యాన్‌ 
దేవతాతిథిభృత్యానాం 
దేవం దేవేన యుధ్యేత 
దేశ కాలస్తథా యుకో 
దేశాచారాన్‌ ససమయాన్‌ 
దైవం హి ప్రజ్ఞాం ముష్టాతి 
దైవోపసృష్టు పురుషః 
దోషతః కిం కరిష్యామి 
ద్రవ్యోపకరణం కించిత్‌ 
ద్రోణోల_ పి శస్తాణ్యుత్సృజ్య 
ద్రౌపదీ (ప్రేక్ష్య తాన్‌ సర్వాన్‌ 
ద్రౌపదీవాక్యపాధేయః 
ద్వావమృసి నివేష్టవ్యా 
ద్వావిమౌ కణ్జకా తీక్ష్‌ణా 
ద్వావిమౌ (గసతే భూమిః 
ద్వామిమౌ పురుషవ్యాఘ్ర 
ద్వావిమావథ పన్గానౌ 
ద్వావేతౌ (గసతే భూమిః 


182 

73 
108 
110 
701 
705 
434 
671 

66 
875 
586 
588 
343 
375 
437 
411 
160 
599 

39 
129 
622 
360 
264 
409 
409 
408 
409 
876 
158 


ద్వ్యక్షరస్తుభవే న్మ ఎకో 
ద్విజేషు వైద్యాః శ్రేయాంసః 
ద్విపాః సంభిన్నవర్మాణః 
ద్వే బ్రహ్మణీ వేదితవ్యే 
ద్వేష్యో న సాధుర్భవతి 

ధ 
ధనంజయ కృతం పాపం 
ధనంజయస్య రూపేణ 
ధనంజయే న యోత్స్యే£ హం 
ధనందత్త్వా విసృజ్యన్తాం 
ధనాత్‌ కులం ప్రభవతి 
ధనినః పూజయేన్నిత్యం 
ధన్యానాముత్తమం కింస్విత్‌ 
ధన్వానాముత్తమం దాక్ష ఫ్రం 
ధర్మ ఏతానారుజతి 
ధర్మ ఏవ హతో హన్తి 
ధర్మకార్యం యతన్‌ శక్యా 
ధర్మం చార్థం చ కామం చ 
ధర్మవాణిజ్యకో హీనః 
ధర్మశ్చార్థశ్చ కామళ్చ 
ధర్మాదధర్మో బలవాన్‌ 
ధర్మార్థకామకాలేషు 
ధర్మార్థం బ్రాహ్మణే దానం 
ధర్మార్థం యస్య విత్తేహా 
ధర్మిష్టాః పరిహీయన్తే 
ధర్మే చార్జే చ కామేచ 
ధర్మే చార్జే చ కుశలః 
ధర్మో విగ్రహవాన్‌ సాక్షాత్‌ 
ధర్మే ధర్మాత్మనా యుద్దే 


991 


788 
386 
638 
875 
416 


780 
548 
531 
527 
783 
828 
345 
345 
446 
352 
4483 
199 
194 
348 
497 
845 
346 
177 
283 

18 

40 
976 
701 


992 


ధానా గౌడ్యాసవం పీత్వా 
ధారణాద్ధర్మమిత్యాహుః 
ధారయామాస చ ప్రాణాన్‌ 
ధార్తరాష్ట్రస్య వార్‌స్టేయ 
ధికృతః పార్షతస్తం తు 
ధిగ్‌గాణ్జివం ధిక్‌ చ తే 
ధిగస్త్వి హైకపుత్రత్వం 
ధూమాయన్తే వ్యపేతాని 
ధృతరాష్ట్రస్య తం కామ 


ధృష్టద్యుమ్నం తు పాళ్చాల్యం 


ధేనుర్వత్సస్య గోపస్య 
న 
న కర్ణ దేశసామాన్యాత్‌ 
న కళ్చిత్మస్యచిన్మిత్రం 
న కాలోదజ్ఞముద్యమ్య 
న కేనచిద్యాచితవ్యం 
న ఖల్వప్యరసజ్ఞస్య 
నగరాధికృతానాం చ 
న గృహం గృహమిత్యాహుః 
న చ కళ్ళిత్‌ కృతే కార్యే 
న చ కళ్ళిద్‌ గృహే రాజన్‌ 
న చ భార్యాసమం కించిత్‌ 
నచ వాక్యం భగవతో 
న చాపి విహితం శక్యం 
నచ శక్యా రణే సర్వే 
న చాముద్రో బహిర్యాతి 
న చేతయతి వో రాజా 
న చైనమభ్యభాషన్త 
న చైవోక్తా న చానుక్తాః 


657 
671 
525 
466 
623 
668 
253 
424 

74 

రి5్‌ 
రిర్‌ర్‌ 


658 
840 
174 
828 
863 

75 
844 
840 
438 
218 
754 
859 
536 
186 
304 
215 
169 


మహాభారతసారసంగ్రహము 


న జాతుకామః కామానాం 
న జాతు విషమం చైవ 

న జానపదికం దుఃఖం 

న జానీషే పురాత్వం తు 
న తథా బలవీర్యాభ్యాం 

న తదాజాతవాన్‌ భీష్మః 
న తన్మనసి కర్తవ్యం 

న తాదృక్కదనం 

న తాం ప్రీతిం పరామాప 
నతుత్వం ధర్మముద్దిశ్య 
న తు బాలానిమాన్‌ 

న తు యుక్తం రణేహన్ల్తుం 
న తేన స్థవిరో భవతి 

న తే౭_ర్హునస్తథా జ్జేయః 
న త్వయం పార్టివేన్హాణాం 
న త్వం స్మరసి వారుణ్యాః 


న త్వాం బ్రవీమి కార్పణ్యాత్‌ 


న త్వేతదద్భుతం వీర 
న త్వేవాత్మావమన్తవ్యః 
న దరిద్రో వసుమతో 

న దిష్టమభ్యతిక్రాన్తం 

న దిష్టమర్ధమత్యేతుం 
న దృష్టపూర్వం ప్రత్యక్షం 
ననూనం కర్మభిః పుణ్యః 
న పిబేయం బలాద్వక్షః 
న పునర్జీవితః కళ్చిద్‌ 

న ఫలాదర్శనాద్ధర్మః 

న మగ్రబల వీర్యేణ 

న మేహస్తః సమభవత్‌ 


29 


మొదటి అనుబంధం - శ్లోకసూచి 


నమో ధర్మాయ మహతే 
నరః పాపసమాచారః 
న లుబ్లో బుధ్యతే దోషాన్‌ 


నవనీతం హృదయం బ్రాహ్మణస్య 


న విద్యా న తపోదానం 

న విశేషో౭_స్తి వర్ణానాం 
న విశ్వసేచ్చ నృపతిః 

న విశ్వసేదవిశ్వస్తే 

న శోక శోచమానస్య 

న శ్రేయః సతతం తేజః 
నష్ట్రోమోహః స్మృతిర్లబ్దా 
న స్మరత్యపరాద్దాని 

న స్వల్పమపి పుత్రస్తే 

న సా స్రీ హ్యభిమన్తవ్యా 
న సం(భ్రమో న చ భయం 
న సంశయమనారుహ్య 

న హాయనైర్న పలితైః 

న హాయనైర్న పలితైః 

న హి జాతు ద్వయోర్చుద్దిః 


రం మహాత్మానః 
ప ృప్యత్మాత్మసంమానే 

న హ్యస్య నృపతే కించిత్‌ 
న హ్యహం శ్లాఘనో రాజన్‌ 
నాచ్చిత్వాపరమర్మాణి 
నాచ్చిత్వా పరమర్శ్నాణి 
నాజ్ఞాసిషమహం మూఢా 
నాత్యక్వ్వా సుఖమాప్నోతి 


నాత్ర కశ్చ న దోషోం సి 
నాథవన్తం తు సుహృదః 
నానాపుష్పఫలైర్వక్షైః 
నానారూపం చ హూతానార 
నాన్ఫతీపాణ్దవో జ్వేష్టః 
నాన్యత్ర బుద్ధిక్షాన్తిభ్యాం 
నాన్యమస్యానుపశ్యామి 
నాపదామస్తి మర్యాదా 
నాప్పష్టు కస్యచిద్‌ బ్రూయాత్‌ 
నాస్య కృత్యాని బుధ్యేరన్‌ 
నాప్రాప్యమభివాళ్ళన్తి 
నాభినన్దేత మరణం 
నాభీతో యజతే రాజన్‌ 
నాభుజ్యానో భక్ష్య భోజ్య 
నామధేయాని రత్నానాం 
నామన్యత తదా కృష్ణః 
నాయం సంరక్తితుం కాలః 
నారాయణం నమస్కృత్య 
నారీం విగతకామాస్తు 
నార్థికోల_ర్థినమభ్యేతి 
నాశ్రోత్రియః శ్రోత్రియస్య 
నాస్తి జాత్యా రిపుర్నామ 
నాస్తి భార్యాసమో బన్ఫుః 
నాస్తి విద్యాసమం చక్షుః 
నాస్య యుద్ధే సమం మన్యే 
నాహం తాతస్తవ పితుః 
నాహత్వా యది తౌ వీరౌ 
నాహం దేవ మనుప్వ్యేషు 


993 


843 
845 
859 
550 
519 
677 

30 


994 


నికృతస్య పరైరన్యైః 
నికృత్యా నికృతిప్రజ్ఞాః 
నికృత్యోపచరన్‌ వధ్యః 
నిమగన్రతామాసనైశ్చ 
నిత్యముద్యతదణ్దః స్యాత్‌ 
నిద్రాతన్దే క్రోధహర్నే 
నిమిత్తం తత్ర శకునిః 
నిమీలితాక్షః సత్త్వస్థః 
నియమ్యాః సర్వ ఏవైతే 
నిరాశిషమనారమృం 
నిరీక్షితోల సౌ నరదేవ 
నిర్గుణః పరమాత్మా తు 
నిర్మాం సైరస్థిభూయిష్టెః 
నిర్వనో వధ్యతే వ్యాఘ్రః 
నివర్తస్వ కురుగ్రేష్ట 
నిశ్చిత్య యః ప్రక్రమతే 
నిష్ణురం వైరపురుషం 
నిహతం దృష్ట్వా 

నిహత్య భీష్మం సగణం 
నూనం న రాజ్యభాగేషా 
నృత్యావ సహితావావాం 
నృపేణాహూయమానస్య 
నృశంసానామనార్యాణాం 
నేశే బలస్యేతి చరేదధర్మం 
నైతాదృశం బ్రాహ్మణస్యాస్తి 
నైనం ఛిన్దన్తి శస్త్రాణి 

నైవ త్వయా కృతం కర్మ 
నైవాహమేతద్యశసే వదాని 
నౌషధాని న మన్రాశ్చ 


విత్తం 


823 
211 
183 
444 

66 
440 
467 
623 
828 
877 
700 
265 
761 
403 
943 
406 
7783 
706 
511 
715 

77 
832 
454 
189 
రి57 
501 
887 
290 
803 


మహాభారతసారసంగ్రహము 


A 


లం) 
క్షపాతో మహానస్యాః 
అఇృమేహని షష్టే వా 
జ్బోన్టియాణి మర్వస్య 
ఠకాః పాఠకాశ్చివ 
తిస్నేహో౭. తిబలవాన్‌ 
తేడ్యాః హిమవాన్‌ శీర్యేత్‌ 
రం క్రిపతి దోషేణ 
రవాచ్యేషు నిపుణః 
రస్పరభయాదేతే 
రాక్రమం తు సూతానాం 
రిక్షీణే కులే యస్మాత్‌ 
రిక్షిణేషు కురుషు 
రిత్యజ్య ప్రియాన్‌ ప్రాణాన్‌ 
రీక్యకారీయుక్తశ్చ 
రేషాం వివరజ్ఞానే 


es 


ఈష AI ఈ ఈ ఈ ఉన FI I ఉన FI ఈ I అన ఈ 


UN 
ప 
సే 
§ ep 
ఇ] |e 
ల 


es 


ర్యాయేణ వయం సర్వే 


పాంసురూషితగా త్రేణ 
పాణ్డుస్తు రాజ్యం సంప్రాప్తః 
పాళ్బాలకసుదుర్యత్త 
పానాగారనివేశాశ్చ 


పానీయం వా నిరాయాసం 
పాపేభ్యో హి ధనం దత్తం 
పార్థ యచ్చిక్షితం తేర స్త్రం 
పార్షతం తు రణే రాజన్‌ 
పిబ్బలా కురరః సర్వః 

పితా గురుర్న సందేహః 


969 
351 
410 
350 
77 
185 
407 
658 
791 
365 
913 
755 
3183 
837 
375 
306 
362 
ర్‌ర్‌రి 
518 
41783 
629 
828 
832 
671,672 
572 
585 
860 
779 


మొదటి అనుబంధం - శ్లోకసూచి 


పితా పుత్రశ్చ మాతా చ 
తామహేన సంగ్రామే 
పితామహానాం పూర్వేషాం 
తృతః |ప్రాప్తవాన్‌ రాజ్యం 


౬9 


౬9 


పితృహన్తూనహం హత్వా 
పితేవ నిత్యం సౌహార్దాత్‌ 
పీతై వవ యాన్యభ్యధికః 
పుత్ర ఆత్మా మనుష్యస్య 
పుత్రదారవినాశో£. త్ర 
పుత్రదారైర్మహాన్‌ క్లేఈః 
పుత్రపౌత్రవధూభృత్యైః 
పుత్రాదనన్తరం శిష్యః 
పునర్జ్యూతం చ కుర్వన్తు 
పునరావర్తమానానాం 
పురాణం పురుషం విష్ణుం 
పురుషే పురుషే బుద్ధిః 
పురోగమాశ్చ తే సన్లు 
లిన్సఖసబాహ్లీక 
ప్పం పుష్పం విచిన్వీత 
ప్పవత్సుద్రువాఢ్రీశ్చ 
పూజ్యతా యా చ గోవిన్దే 
పూర్ణే శతసహగసే తు 
పూర్వం నరకభాగ్యస్తు 
పూర్వమప్యేవోక్తం 
పూర్వే వయసి తత్ముర్యాత్‌ 
పూర్వోపకారీ యస్తే స్యాత్‌ 
పృథివ్యాం సాగరాన్తాయాం 
పౌరుషం కర్మ దైవం చ 
ప్రజ్ఞయా మానసం దుఃఖం 


ఈల థట 


651 
518 
166 

72 
746 
626 
245 
345 
287 
883 
844 
376 
170 
732 
622 
7483 
464 
638 
412 
137 
150 
922 
975 
906 
414 
191 
408 
874 
760 


ప్రజ్ఞాచక్షురచక్షువ్వాత్‌ 
ప్రజ్ఞాప్రాసాదమారుహ్య 
ప్రణామం ద్రోణకృపయోః 
ప్రతిగ్రహాదపావృత్తః 
ప్రత్యక్షమనుపశ్యామి 
ప్రత్యాహర్తుమశక్యం స్యాత్‌ 
ప్రత్యుత్తానం చ కృష్ణస్య 
ప్రథమం ప్రతిబుధ్యామి 
ప్రథమం యః సమాఖ్యాతః 
ప్రదానమపి కన్యాయాః 
ప్రమదాః కామయానేషు 
ప్రయతిష్యే తథా కర్తుం 


995 


71 
796 

62 
231 
801 
822 
561 
301 
835 
119 
410 

58 


ప్రహరిష్యన్‌ ప్రియం బ్రూయాత్‌ 69 


ప్రాజ్ముఖస్యోర్థ్వబాహోః 
ప్రాణానుత్రృష్టుమిచ్చామి 
ప్రాణినామవధసాత 
ప్రాప్తవర్మా కృతమతిః 
ప్రాప్య చాపి మహద్రాజ్యం 
ప్రాయశో హి కృతం కర్మ 
ప్రాయేణ శ్రీమతాం లోకే 
ప్రావేదయత్‌ స కుపితః 
ప్రాసాదేషు విచిత్రేషు 
ప్రియమేవ పరీప్పన్తే 
ప్రియయా కాన్తయా కాన్నః 
ప్రేక్షతస్త్వేవ పార్ధస్య 
ప్రేక్ష మామనవద్యాజ్జీం 
బ 
బలదేవస్య వాక్యం తు 
బలిషష్టేన శుల్మేన 


468 
898 
669 
781 
465 
742 
413,803 
708 
374 
131 
700 
965 
363 


385 
820 


996 


బలీ భీమః సమర్థశ్చ 715 
బహవః పణ్ణితా మూర్చాః 834 
బహుత్వాన్మమ కార్యాణాం 641 
బహునాత్ర కిముక్తేన 674 
బహుమాయాసమాకీర్ణః 50 
బహురూపో ముహూర్తశ్చ 847 
బహూని చ నృశంసాని 392 
బహువ్వ్యాక్షేపయుక్తాని 849 
బహూనాం కలహో నిత్యం 861 
బహూనీనసహగ్రాణి 870 
బహూన్యాశ్చర్యరూపాణి 875 
బహ్వాగస్కృత్‌ కుసంబస్టీ 559 
బాహుభిః క్షత్రియః శూరాః 602 
బాహు వీర్యార్డితా భూమిః 420 
బుద్దా కలుషభూతాయాం 173,414 
బ్రవీహి వాచాద్య గుణాన్‌ 673 
బ్రహ్మక్షత్రానరే జాతం 778 
(బ్రహ్మక్షత్రేణ సంయుక్తం 189 
బ్రహ్మఘ్నే చ సురాపేచ 852 
బ్రహ్మదేయాగ్రహారాంశ్చ 938 
బ్రహ్మలోకగతేద్రోణే 623 
బ్రహ్మ సత్యం తపః శౌచం 612 
(బ్రహ్మాదిత్యమున్నయతి 342 
(బ్రహ్మాస్త్రం బ్రాహ్మణో విద్యాత్‌ 778 
బ్రాహ్మణం వృద్ధమాచార్యం 626 
బ్రాహ్మణం స్వయమాహూయ 349 
బ్రాహ్మణః కోభవేద్రాజన్‌ 275 
బ్రాహ్మణస్యాపి చేద్రాజన్‌ 797 
బ్రాహ్మణానాం సితో వర్ణః 865 


మహాభారతసారసంగ్రహము 


బ్రాహ్మణార్థేషు యత్సిద్ధం 
బ్రాహ్మణాశ్చెివ తే నిత్యం 
బ్రాహ్మణేషు చ యే శూరాః 
బ్రాహ్మణ్యో రాజపు(త్రశ్చ 
భ 
భక్ష్యతాం భుజ్యతాం నిత్యం 
భగవన్మమ నేత్రాణాం 
భయేన భేదయేద్భీరుం 
భరతానాం మహజ్జ్ఞన్మ 
భవతా నాభివాద్యో౭ి హం 
భవత్మృతమిమం స్నేహం 
భవన్తి భేదా జ్ఞాతీనాం 
భవాన్‌ వా విధివత్‌ 
భవేత్సత్యమవక్తవ్యం 
భిక్షుకౌ విచరిప్వేతే 
భీతవత్‌ ప్రతికర్తవ్యం 
భీమ జ్యేష్టో గురుర్మేత్వం 
భీమః ప్రియస్తే ప్రాణేభ్యః 
భీమసేనస్తు కౌన్తేయో 
భీమసేనుస్తు ధర్మేణ 
భీమసేనార్జునౌ చైవ 
భీమస్తమాహ చ తతః 
భుకో వా ప్యథవా£_ భుక్తః 
భుక్త్వా దుర్యోధనైశ్వర్యం 
భూతానాం ప్రాణినః ్రేష్టాః 
మ 
మక్షికాదంశమశకాన్‌ 
మణిం చైవ ప్రయచ్చాద్య 
మత్తావగీతైర్వివిథైః 


959 
899 
415 
419 


112 
459 

68 

18 
244 
938 
305 
102 
670 
453 

70 
940 
751 
706 
731 
914 
640 

86 
530 
380 


262 
754 
657 


మొదటి అనుబంధం - శ్లోకసూచి 


మదం చ వ్యభజద్రాజన్‌ 
మద్వధే క్రియతాం యత్నః 
మద్రకేషు చ సంసృష్టం 
మద్విధో నాపి నృపతిః 
మనసా నిశ్చయం కృత్వా 
మనసా చిన్లయన్‌ పాపం 
మనసార్ధాన్‌ వినిశ్చిత్య 
మనుష్యధర్మో దైవేన 
మనుష్యాణాం చ యో ధాతా 
మనుష్యాణాం సమాలమృః 
మనుష్యా హ్యాధ్యతాం (ప్రాప్య 
మన్దా మృదుషు కౌరవ్య 
మన్యతే పాతకం కృత్వా 
మన్యన్తే కేచిదధికం 

మన్యే త్వం కుత్సితో రాజా 
మమ ప్రతిజ్ఞాం చ నిబోధ 
మమ సర్వే పి రాజానః 
మమాపి న తథారాజ్జీ 
మమాపి సఫలంచక్షుః 
మయా చైవ భవద్చిశ్చ 
మయి సర్వం సమాసజ్య 
మర్యా అమర్యాః సంవృత్తాః 
మహతా హి ప్రయత్నేన 
మహాన్‌ దాశరథః పన్దాః 
మహారాజ మనుష్యేషు 
మహోపనిషదం చైవ 
మాం చైవ ధృతరాష్ట్రం చ 
మాచైతద్వ్యాధిమరణం 
మా తత్కృతే హ్యనుధ్యాహి 
మాతరం పితరం వృద్ధం 


మాతా గురుతరా భూమేః 
మాతాపితృసహగస్రాణి 

మా త్వాం దుర్చలచక్షూంషి 
మా దౌహిత్రవధం [శ్రుత్వా 
మానం హిత్వా ప్రియోభవతి 
మాభైః ప్రాణభయా ద్వీర 
మాయావినం తు రాజానం 
మాయైషా సత్యమేవైతత్‌ 
మార్దవం సర్వభూతేషు 
మావమంస్నాః పరాన్‌ రాజన్‌ 
మాస్మాకం క్షత్రియకులే 
మిత్రం చ శత్రుతామేతి 
మిత్రద్రోహీ నృశంసశ్చ 
మిత్రద్రోహో న కర్తవ్యః 
మిషతాం సర్వయోధానాం 
మునేరపి వనస్థస్య 

ముష్టిం ముష్టిం తతః సర్వే 
ముహుర్ముహుః ప్రణదతః 
ముహూర్తం జ్వలితం శ్రేయః 
ముహూర్తమవూి తం ప్రాజ్ఞః 
మూర్తానితి పరానాహ 
మృతం వా యది వా నష్టం 
మృతః కథం స్యాత్పురుషః 
మృతో దరిద్రః పురుషః 
మృత్యుపాశపరిక్షిప్తం 
మృదజ్ఞా చాత్ర విపులౌ 
మృదుం వై మన్వతే పాపా 
మేనే చాత్మానమధికం 
మైవం వదస్వ కల్యాణి 


99/7 


344 
759 
830 
909 
346 

64 
731 
437 
879 
138 
204 
840 
853 
853 
965 
834 
728 
156 
462 
745 
762 
7783 
347 
347 
771 
542 
385 
616 

53 


998 


య 
య ఆత్మనో దుశ్చరితాత్‌ 
యః కృశార్థః కృశగవః 
యచ్చ తే ద్రోణభీష్మాభ్యాం 
యచ్చ ప్రార్థయసే హన్తుం 
యచ్చాపి కత్ధసే రామ 
యచ్చాష్యత్ర భవేద్వాచ్యం 
యజ్ఞం త్వహమిమం (శ్రుత్వా 
యతః కృష్ణ స్తతః సర్వే 
యతః సత్యం యతో ధర్మః 
యతో ధర్మస్తతః కృష్ణః 
యత్తద్‌ భగవతా ప్రోక్తం 
యత్తు కర్ణమహం(బూయాం 
యత్తు కార్యం భవేత్మార్యం 
యత్తు మే భగవానాహ 
యత్‌ పృథివ్యాం వ్రీహియవం 
యత్‌ త్వం పుత్రం దురాత్మానం 
యత్ర దివ్యానభిప్రాయాన్‌ 
యత్ర ధర్మో హ్యధర్మేణ 
యత్ర నాస్తి శరైః కార్యం 
యత్ర యోగేశ్వరః కృష్ణః 
యత్రాదృష్టం భయం (బ్రహ్మ 
యత్రాహం తత్ర మత్మాన్తా 
యతైతలక్ష్యతే సర్ప 
యత్త్వత్ర విహితం కార్యం 
యథా చార్థపతిః కృత్యం 
యథా తైలక్షయాద్దీపః 
యథా బీజం వినా క్షేత్రం 
యథా మధు సమారత్తే 


497 
783 
794 
649 
488 
740 
927 
109 
426 
735 
905 
648 
561 
754 

29 
7783 
126 
446 
794 
505 
821 
872 
276 
5783 
534 
889 
888 
412 


మహాభారతసారసంగ్రహము 


యథా యథా చ పర్యేతి 
యథామతి యథాపాఠం 
యథావదహమారాదధ్ధః 
యధథావధ్యే వధ్యమానే 
యథా వహ్నిర్యథా వాయుః 
యథాశక్తి చ తే (బ్రహ్మన్‌ 
యథాశక్తి చికీర్షన్తి 

యథా సభాయాం రాజానః 
యథా హి పురుషః ఖాత్వా 
యథాహి సమరే ద్రోణః 
యథా హ్యకర్ణధారానౌః 
యథైవ సంసుప్తజనె 
యథైవాహం తథైవ త్వం 
యథెవైశ్వర్యసృష్టోలి_ స్మి 
యదబువమహం కృష్ణ 
యదభిధ్యామ్యహం 
యదర్శో హి నరో రాజన్‌ 
యదాగతం వయో భూయః 
యదా చ ద్రౌపదీ క్రిష్ణా 
యదా ధర్మశ్చ భార్యా చ 
యదా ప్రాజ్ఞాశ్చ 
యదాభీమన్యుం బహవః 
యదా భూతపృథగ్భావం 
యదా మే యాచమానాయాః 
యదా రజస్వలాం కృష్ణాం 
యదావమంస్మాః సదృశః 
యదా సర్వే సమం న్యస్తాః 
యదా స్వముఖమాదర్శే 
యది తే వృత్తతో రాజన్‌ 


854 
882 
747 
433 
948 
567 
406 
688 
784 
663 
534 
749 
770 
451 
466 
428 
947 
625 
694 
349 

76 
689 
796 

23 
689 

30 
762 

28 
277 


మొదటి అనుబంధం - శ్లోకసూచి 


యది త్వం హి పురా రాజన్‌ 
యదిదం చాపలం దేవ 
యదిదం వేదవచనం 

యది దాస్యామి తే మార్గం 
యది నాత్మని పుత్రేషు 

యది నామన యుధ్యేరన్‌ 
యది రాజ్యంనతే ప్రాప్తాః 
యది రుద్రో ద్విధాకృత్య 
యది విద్యాముపాగ్రిత్య 
యది సంన్యాసతః సిద్ధిం 
యదీదం కత్ధనాల్లోకే 
యదీమాని హవీంషీహ 
యదృచ్చయైతత్సంప్రాప్తం 
యద్‌ భీమసేన సర్పైశ్చ 
యద్యహం భవతస్యాజ్యో 
యద్యేవం వక్ష వసే భూయః 
యద్యాగమైర్న విద్యాం 
యధ్రాష్టే౭_ కుశలం కించిత్‌ 
యద్వారణావతే పార్టాన్‌ 
యన్మాం బ్రవీషి గాన్దారే 
యయోః పుత్రశతం నష్టం 
యయోరేవ సమం విత్తం 
యశః సత్యం దమః శౌచం 
యశ్చ దిష్టపరో లోకే 
యశ్చాధర్శ్మేణ వై బ్రూయాత్‌ 
యశ్చాయం మన్యుజోమే౭_గ్నిః 
యస్తాన్‌ ద్వేష్టి స మాం ద్వేష్టి 
యస్తే యుద్ధమదం దర్పం 
యస్త్వం వృద్ధం సర్వరాజ్ఞాం 


999 


యస్త్విమాం వసుధాం కృత్స్నాం 795 
యస్మిన్నాశ్వాసతే కశ్చిత్‌ 839 
యస్మిన్‌ యథా వర్తతే యో 831 
యస్మై దేవాః ప్రయచ్చన్తి 173,413 
యస్య నాస్తి సయం ప్రజ్ఞా 158 
యస్య ప్రసాదాత్తద్భకో 196 
యస్య భార్యా గ్భహే నాస్తి 845 
యస్య హస్తా చ పాదౌ చ 231 

782 


యస్యార్థాస్తస్య మిత్రాణి 
యస్యాం యస్యామవస్థాయాం 138 


యః స నారాయణోనామ 978 
యఃస్తేనైః సహసంబన్ఫాత్‌ 671 
యం హి ధర్మం చరన్తీహ 821 


యాజ్ఞసేన్యాః పరామృద్ధిం 160 
యాదుస్యజా దుర్మతిభిః 29,176,855 


యాద్భశః పురుషస్యాత్మా 384 
యాద్భశో జాయతే రాజా 764 
యాని మిథ్యాభిశస్తానాం 830 
యా మే ప్రీతిః పుష్మరాక్ష 439 
యావద్ధి సూచ్యాస్తీక్ష్‌ణాయాః 422 
యావనాథౌ చరి హ్యేతే 453 
యా వై విద్యాః సాధయన్తీహ 400 
యాస్తిష్టన్యః ప్రమేహన్తి 652 
యుక్త ఏవ హి భాగ్యేన 541 
యుధిష్టిర తవ ప్రజ్ఞా 902 
యుధిష్టిరః పురం హిత్వా 421 
యుధిష్టిర ప్రవీర్వేణ 548 
యుధిష్టిరస్తు ప్రశ్నేల_స్మిన్‌ 166 
యుధిష్టిరోల_ పి సంగ్రామే 662 
యుధిష్షిరో రాజపుత్రో 45,4783 


1000 


యుద్ధశాస్త్రవిదేవ త్వం 
యుధ్యస్వ నిరంహంకారః 
యుధ్యస్వ రాజధర్మేణ 

యే కేచన గతాస్తత్ర 

యే చ కృష్ణే గుణాః స్సీతాః 
యే చ పక్షధరా ధర్మే 

యే చ మూఢతమా లోకే 
యే చ విద్యాముపాదాయ 
యేతు బుద్దా తు బలినః 
యే తే వేదాః శరీరస్థాః 
యేన కేన చిదాచ్చన్నో 
యేన ప్రత్యవగచ్చేయుః 
యే యాన్ని తే యాన్లు 
యేషాం గృహేష్యశిష్టానాం 
యేషామున్మత్తకో జ్యేష్ట 
యోగయుక్తం మహాత్మానం 
యోగస్థః కురు కుర్మాణి 
యోధ్యమానం మహావీర్యం 
యో న దర్శయతే తేజః 
యో మే పుత్రాత్‌ప్రియతరః 
యో౭ రిణాపి చ సంధాయ 
యో౭ సౌ పాణ్లోః కిల క్షేత్రే 
యో హి దిష్టముపాసీనః 
యో హి 

యో హి ధర్మః స విదురః 
యో హి 

యో హి భోజ్యే పురస్మార్యో 
యో హి మిత్రమవిజ్ఞాయ 
యో హ్యధర్మేణ వై బ్రూయాత్‌ 
యౌనాత్సంబన్ధకాల్లోకే 


796 
532 
461 
రర? 
548 
953 
800 
596 
849 
489 
877 
761 
511 
652 
790 
623 
503 
363 
190 

61 

69 
రర? 
197 
821 
948 


5538 
598 
728 
533 


మహాభారతసారసంగ్రహము 


ర 
రక్ష దుర్వ్యోధనాత్మానం 
రక్షార్థం భూతానాం 
రథన్థాః సంవిదం కృత్వా 
రాగాత్‌ క్రోదాద్భయాత్‌ 
రాగో యోగస్తథా దాక్ష్యం 
రాజదణ్దభయాదేతే 
రాజన్‌ కులేన వృత్తేన 
రాజానం ప్రథమం విన్దేత్‌ 
రాజా నిర్వేదమాపేదే 
రాజ్యంతు పాణ్లోరిదం 
రాజ్యలుబ్దః పునః కర్ణ 
రుధిరం న వ్యతిక్రామద్‌ 

అ 
లఘుర్భవ మహారాజ 
లతాధర్మా ధార్తరాష్టాః 
లబ్బానామపి విత్తానాం 
లాభం లబ్ధమలబ్ద్ధం వా 
లుబ్బానాం శుచయో ద్వేష్యాః 
లుజ్జోలి యం క్షతియాన్‌ హన్తి 
లోకవృత్తాద్‌ రాజవృత్తం 
లోకానన్యాన్‌ సమర్థోత_సి 
లోకే౭_స్మిన్‌ ద్వివిధా నిష్టా 
లోభః క్రోధో౭_భ్యసూయేర్యా 
లోహితాక్షోబభౌ తత్ర 

వ 
వదన్తి మిత్రం సహజం 
వధాద్బన్గ్థాద్భయాద్వాపి 
వధే నూనం భవేచ్చాన్తిః 


693 
392 
812 
742 
635 
791 
349 
816 
930 
471 
689 
768 


233 
403 
801 

86 
834 
585 
159 
949 
503 
554 
577 


683 
465 
210 


మొదటి అనుబంధం - శ్లోకసూచి 


వనం రాజా ధృతరాష్ట్రః సపుత్రః 


వనవాసే వృతీతే 
వనస్పతీన్‌ భక్ష శ్రఫలాన్‌ 
వయమేవాత్ర గర్‌హ్యా హి 
వయస్యాభాగ్యతాశ్చాన్యే 
వర్ణశైష్ట్రాత్‌ కులోత్పత్యా 
వసుచైవ శరీరం చ 
వహేదమిత్రం స్మ్దేన 
వాక్సంయమోహి నృపతే 
వాచ్యావాచ్యే హి కుపితో 
వాయుమాకాశమగ్నిం చ 
వాసాంస్యుత్సృజ్య నృత్యన్తి 
వాసుదేవశ్చ వార్‌ష్టేయో 
వాహీకదేశం మద్రాంశ్చ 
విచిత్రత్వాత్తు చిత్తానాం 
విజితాః పుణ్యకర్మాణః 
విత్తార్థినమను ప్రాప్తం 
విదన్యసురమాయాం యే 
విదితం మే హృషీకేశ 
విదితం వో యథావృత్తం 
విద్దో ధర్మో హ్యధర్మేణ 
విద్యమానే ధనేలోభాత్‌ 
వినష్టాః పాణ్ణవాః కృష్ణే 
వినాశేన సపుత్రాణాం 
విపరీతం మతం జాతం 
విపరీతశ్చ మే శత్రుః 
విమర్శం సంకరాదానే 
విరూపో యావదాదర్శే 


వివాహకాలే రతిసంప్రయోగే 


వివినక్తి న శౌచం యః 


403 
688 
828 
784 
651 
536 
530 

67 
413 
192 
803 
652 
623 
656 
7483 
638 
236 
567 
487 
356 
446 
349 
689 
4783 

98 
929 

84 

28 
670 

84 


వివృత్య చ యథాకామం 
విశస్త్రకవచాన్‌ బాణః 
విశిష్టయా విశిష్టేన 
విశ్వాత్మా ప్రీయతాం దేవః 
విశ్వాసయేత్పరాంశ్చెవ 
వృక్షమూలే చ దయితా 
వృక్షాంశ్చావస్థితాన్‌ పశ్య 
వృత్తం యత్నేన సంరక్ష్యం 
వృత్తం యత్నేన సంరక్షేత్‌ 
వృత్తేనారాధ్య తాన్‌ సర్వాన్‌ 
వృద్ధానాం వచనం (శ్రుత్వా 
వృషభానపి జానామి 
వేదాహం హి మహాదేవం 
వేదేషు ధర్మశాస్రేషు 
వేద్యం సర్ప పరంబ్రహ్మ 
వ్రాత్యాః సంక్షిప్తకర్మాణః 
వ్యాయుధం నావధీచ్చెనం 
వ్యష్టిరేషా పరా స్త్రీణాం 
శ 
శకో౭ పి నావధీత్మర్ణం 
శకోల హం ధనుషైకేన 
శక్యాన్నదానం సతతం 
శబ్దస్తు తుములః సంఖ్యే 
శతదెయే దశశతం 
శతం శతసహగస్రంతు 
శత్రోరపి గుణా గ్రాహ్వోః 
శయానం చానుశేతే హి 
శరతల్సే మహేష్వాసం 
శరార్చిషం గాణ్జివ 
శరీరమాత్రమేవాద్య 


1001 


820 
638 
213 
316 
827 
845 
359 
350 
415 

41 
742 
356 
757 
349 
276 
592 
590 

81 


590 
5283 
825 
7083 
941 
117 
376 
760 
525 
677 

54 


1002 


శాకలం నామ నగరం 657 
శాన్తిఖద్ద్గః కరే యస్య 408 
శాశ్వతోలి యం స్థితో ధర్మః 519 
శాస్త్రం యది భవేదేకం 878 
శివాయ విష్ణురూపాయ 208 
శిశ్నోదరకృతే ప్రాజ్ఞః 177 
శిష్యాః పుత్రాశ్చ దయితాః 550 
శిష్యోపాధ్యాయికా వృత్తిః 879 
శీతాంశుచ్చ[న్ద ఇత్యుక్తే 8183 
శుభం వా యది వా పాపం 412,971 
శుభానాం చాశుభానాం చ 975 
శుభేన కర్మణా సౌఖ్యం 889 
శూద్రే తు యద్భవేత్‌ 276 
శూద్రయోనౌ తు జాతస్య 297 
శూద్రేష్వపి చ సత్యం చ 276 
శృగాలో౭_పి వనే కర్ణ 650 
శృణు మూఢ వచో మహ్యం 2837 
శృణు యక్షకులం తాత 350 
శృణుష్వ వచనం తాత 522 
శోకస్థానసహస్రాణి 175 
శోచితవ్యం న పశ్యామి 901 
శ్రద్దేయః కధితో హ్యర్థః 891 
శ్రావయేచ్చతురో వర్గాన్‌ 882 
శ్రుతేన శ్రోత్రియో భవతి 342 
శ్రూయతే హి పురాకల్పే 506 
శ్రోతవ్యం ఖలు వృద్ధానాం 483 
శ్రోత్రియస్వేవ తే రాజన్‌ 201,460 
శ్వః కార్యమద్య కుర్యీత 857 
ష 
షడిమే షట్సుజీవన్తి 410 


షదేతాన్‌ పురుషో జహ్యాత్‌ 


మహాభారతసారసంగ్రహము 


షడేతే హ్యవమన్యన్తే 


షష్టే చ త్వాం తథా కాలే 


A 


9 


స ఏవ రాజా ధర్మాత్మా 
స కరీ భగదత్తేన 
సకృదంశో నిపతతి 
సక్తుప్రస్థేన వో నాయం 


సంఖ్యాతుం నైవ శక్యాని 


సఖ్యుః సఖా హృషీకేశః 


సంగత్యా ధృతరా(ష్టశ్చ 
సగణాస్తత్ర యాస్యామః 


స చాస్య ప్రతిజగ్రాహ 


సంజయో నామతశ్చ త్వం 
సతతం నిరయం యాతాః 


సతథాభిన్నసర్వాబ్దః 


సంతాపాద్‌ భ్రశ్యతే రూపం 
స తాభ్యాం పురుషవ్యాఘ్రః 


స తు దేవో బలేనాసీత్‌ 
స తైః పరివృతోమేనే 


సంతోషో వై శ్రియం హన్తి 


సత్యం దమస్తపో దానం 


సత్యం దానం క్షమాశీలం 


సత్యశౌచార్దవత్యాగైః 
సత్యస్యవచనం శ్రేయః 
సత్యస్య వచనం సాధు 
సత్వం పరేషాం వీర్యేణ 


816 
410 
464 


465 
546 
335 
926 
198 
924 
387 

74 
145 
462 

72 
700 
868 
924 
645 
945 
462 
278 
276 
747 
879 
669 
482 
290 
712 
815 


మొదటి అనుబంధం - శ్లోకసూచి 


న్తి పుత్రాః సుబహవః 
సన్తి దేవనికాయాశ్చ 


స పార్థః పార్టివాన్‌ సర్వాన్‌ 
సప్తదోషాః సదారాజ్ఞా 
సంపన్నతరమేవాన్నం 
సంప్రమృద్య మహత్‌ సైన్యం 
సంప్రాప్య తాదృశీం వృత్తిం 
సంప్రీతిభోజ్యాన్యన్నాని 
సంబన్ధావనతం పార్థ 
సంభోజనం సంకథనం 

స మన్యమానస్వాచార్యః 
స మమాచార్యకం తాత 
సమస్టో విషమస్మాన్‌ హి 
మాస్తే చైవమే సర్వే 
సమాం త్వమనుజానీహి 
సముద్రతరణం దోర్భ్యాం 
సముహూర్తాదివోత్సృజ్య 


వ్‌ 


న 


ని 


సమ్యక్‌ సంకల్పసంబన్దాత్‌ 
సమ్యగాహారయోగాచ్చ 
సంరమృమాణో విజితః 
సరస్వత్యా యమునయా 
సరాజన్‌ మానసం దుఃఖం 
సర్పాపసర్ప భద్రం తే 
సర్వ ఏవ గురుం భారం 
సర్వకాలం మనుహ్వేణ 
సర్వం కృతయుగేపుణ్యం 
సర్వక్తీరాన్నభోక్తారం 
సర్వంజిహ్మం మృత్యుపదం 


A 


సర్వత్ర బ్రాహ్మణాః సన్తి 


న 


న 


802 
951 
133 
571 
411 
412 
581 
626 
441 
628 
424 
రరి7 
రర? 
302 

79 
898 
649 
736 
178 
178 
383 
656 
938 
174 
825 
593 
232 
559 
904 
657 


సర్వత్ర సన్తి రాజానః 
సర్వథా తు మయా కార్యం 
సర్వమప్యేతదేకస్య 
సర్వమేతన్న భోక్తవ్యం 
సర్వథాన హ్యయం శల్య 
సర్వం బలవతాం పథ్యం 
సర్వః సర్వం న జానాతి 
సర్వస్వస్యాపహారే తు 
సర్వస్య హి స్వకా ప్రజ్ఞా 
సర్వస్యైకోపరాధస్తే 

సర్వే క్షయన్నాః నిచయాః 
సర్వే లాభాః సాభిమానాః 
సర్వేషాం కవిముఖ్యానాం 
సర్వే సర్వాస్వపత్యాని 
సర్వో దణ్జజితోలోకః 

సర్వో విమృశతే జన్లుః 
సంవత్సరో మహారాజ 
సవో రాజా ధృతరాష్ట్రస్యపుత్రో 


న 


స సంరమ్బీ దురాత్మాచ 
స సర్వతః ప్రేక్ష్య దిశః 
సంసారయతి కృత్యాని 
సంసృష్టం బ్రహ్మణా క్షతం 
స స్రీగణావ్భతో రాజా 
సంహర్తా వృష్టిచక్రస్య 
సహసా నిఃసృతో భావః 
సహసోత్సతితానాం చ 
సహస్రయుగపర్యన్తం 
సంహితాధ్యయనం కుర్వన్‌ 
హి దివ్యాస్తసంపన్నః 
సహైవ భవతా బ్రహ్మన్‌ 


a 


1003 


1004 


సాదృశ్య హేతుమన్విచ్చన్‌ 
సాంప్రతం చ మతో మే£సి 
సాయంప్రాతర్విభజ్యాన్నం 
సార్థః ప్రవసతో మిత్రం 
సీతా చావో మహాభాగా 
సీతావక్రారవిన్గార్మం 
సుఖదుఃఖే హి పురుషః 


777 
298 
786 
344 
332 
267 
870 


సుఖం సుఖేనేహ న జాతు లభ్యం 301 


సుఖస్యానన్తరం దుఃఖం 
సుదక్షిణశ్చ కామ్బోజో 
సుదృష్టః క్రియతాం లోకో 


va 


సునీతైరిహ సర్వార్థెః 


వతో దుహితా న త్వం 
వర్ణపుష్పాం పృథివీం 
సువాససో హి తోభార్యాః 
సువృష్టే చ యథాక్షేత్రే 


సూక్ష్మయోనీనిభూతాని 
సేయమాపన్మహాఘోరా 

సోత హం కితవమాతేవ 
సోత హం న స్ర్తీ న చాప్యప్రీ 
సోత_ హం నిర్జిత్య సమరే 


315,800 


394 
552 
635 
278 
878 
193 

27 
414 


776 


సో౭హం శ్రియం చ తాం దృష్ట్వా 155 


సౌబలేయో తు గాన్ఫారీ 
సౌహృదాన్యపి జీర్యన్తే 
స్తేనో హరేద్యత్ర ధనం 


929 
ర్‌ర్‌ 
402 


మహాభారతసారసంగ్రహము 


స్రియశ్చాపురుషామార్గం 
ప్రియాం స్రీపూర్వకే చైవ 
స్రియో౭_ క్షామృగయా 


స్రియో౭ పి యస్యాం యుధ్యేయుః 


ప్రియో రాజకులే యాశ్చ 
ప్రీణాం చిత్తం తు దుర్‌జ్ఞేయం 
ప్రీసకాశే చ కౌరవ్య 
స్థితాః శుశ్రూషితం పార్దాః 
స్నేహమూలాని దుఃఖాని 
స్మయన్నేవ తు తాన్‌వీరాన్‌ 
స్మరన్తి సుకృతాన్యేవ 
స్వకర్మ కురు మా గ్లాసీః 
స్వజనేన చ తే చినా 
స్వధర్మే స్థిరతా స్టెర్యం 
స్వర్ణతో౭_పి పితావృద్ధః 
స్వధర్మమర్థం కామం చ 
స్వమర్ధం యః పరిత్యజ్య 
స్వయం చాపి సమర్దో౭ిసి 
స్వయముత్పద్యతే జన్తుః 
స్వల్పమేవ యథాదత్తం 
స్వాగతం వో మహాభాగాః 
స్వాధ్యాయేన వియుక్తో హి 
స్వేనానుమానేన పరం 
హ 
హత్వా తవ బలం సర్వం 
హన్యుర్హి పితరః పుత్రాన్‌ 
హింసాన్ఫతప్రియా లుబ్బాః 
హింస్రా హింసే మృదు క్రూరే 
హీయమానేన వై సంధిః 


802 
493 
411 
133 
359 
363 

87 
403 
176 
575 
169 
197 
880 
348 


610 
407 
494 
880 

39 
526 
852 

52 


706 
192 
866 
874 
693 


శ్రీః 
ఓం స్వస్తి శ్రీగణేశాయ నమః 
రెండవ అనుబంధం 


భరతఖండంలో కొన్ని దేశాల ప్రాచీననామధేయాలు 


(వామన శివరామ్‌ ఆప్టే రచించిన 

సంస్కృతాంగ్రనిఘంటువునుండి (గ్రహించబడినవి) 
అంగదేశము : గంగానది కుడి ఒడ్డున ఉన్న దేశము. చంపి దీని రాజధాని. ఈ 
పట్టణం నేటి భాగల్‌పూర్‌ దగ్గర నున్న దని కొందరూ, భాగల్‌పూరే ఇది అని 
కొందరూ అంటారు. 
ఆంధ్రదేశము : పశ్చిమాన పడమటి కనుమలు, ఉత్తరాన గోదావరి, దక్షిణాన 
కృష్ణ - వాటి మధ్య నున్న దేశము. 
అవంతి : నర్శదానదికి ఉత్తరాన ఉన్న దేశం. ఉజ్జయిని దాని రాజధాని. ఉజ్జయినికి 
“అవంతి, “అవంతిపురంి, విశాలి అని కూడ పేర్లు. మహాభారతకాలంలో ఈ 
దేశం దక్షిణాన నర్మదవరకు, పశ్చిమాన 'మాహీ నది వరకు విస్తరించి ఉండేది. 
అవంతికి ఉత్తరాన చర్మణ్వతీనదీతీరంలో ఒక చిన్న రాజ్యం ఉండేది. దాని 
రాజధాని. 'దశపురం”. నేటి “ధోల్‌పూర్‌. ఇది రంతిదేవుని రాజ్యం. 
అశ్శకదేశము : నేటి తిరువనంతపురం (1/ఇ2/20009) ప్రాంతము. 
ఆనర్తదేశము : చూ. సౌరాష్ట్ర. 
ఇంద్రప్రస్థము ; నేటి ఢిల్లీ. అయితే నేటి ఢిల్లీ యమునకు కుడి తీరాన ఉంది. 
ఇంద్రప్రస్థం ఎడమ తీరాన ఉండేది. 
ఉత్మలదేశము : నేటి ఒరిస్సా (ఒడియా). తామ్రలిప్తనదికి దక్షిణంగా కపిశానది 
వరకు ఉన్న దేశం. 
కనఖలము : హరిద్వారం దగ్గర ఒక గ్రామం. దాని చుట్టూ ఉన్న పర్వతపంక్తికి 
కూడ ఇదే పేరు. 


కపిశ : చూ. సుహ్మదేశము. 


1006 మహాభారతసారసంగ్రహము 


19. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 
19. 


కలింగదేశము : ఒరిస్సాకు దక్షిణంగా గోదావరివరకు ఉన్న దేశం. నేటి ఉత్తర 
సర్మారులు (Northern 01026). సముద్రతీరానికి కొంచెం దూరంలో ఉన్న 
“కలింగనగరంి” దీని రాజధాని. కలింగనగరం నేటి రాజమండ్రీ అయి 
ఉండవచ్చును. 


కాంచి : చూ. ద్రవిడదేశము. 


కామరూపదేశము : కరతోయా (సదానీరా) నదీ తీరంనుంచి అస్సాంచివరి వరకు 
వ్యాపించిన దేశం. ఇది ఉత్తరాన హిమాలయంవరకు, తూర్పున చైనాదేశం వరకు 
వ్యాపించి ఉండేది. ఈ దేశం రాజు దుర్యోధనుని మిత్రరాజుగా కిరాతసైన్యంతోను, 
చైనాదేశీయుల సైన్యంతోను భారతయుద్ధంలో పాల్గొన్నాడు. లౌహిత్య (బ్రహ్మపుత్ర) 
నది అవతలి ఒడ్డున ఉన్న ప్రాగ్టోతిషపురం దీని రాజధానిగా ఉండేది. 


కాంబోజదేశము : ఇది హిందూకుష్‌ పర్వతప్రాంతదేశం. బల్‌ఖ్‌ నుంచి చిన్నటిబెట్‌ 
(Little Tibet) అడక్‌ల వరకు వ్యాపించి ఉండి ఉంటుంది. అందమైన గుజ్టాలకీ, 
అనేకవిధాలైన ఉన్నె బట్టలకీ ప్రసిద్ధ మైనది. 

కుంతలదేశము : చోలదేశానికి ఉత్తరంగా ఉన్న దేశం. కురుగడెకి దక్షిణంగా 
ఉన్న కల్యాణదుర్గం దీని రాజధానిగా ఉండేది. పూర్వం హైదరాబాదుస్టేట్‌ నైర్భతి 
భాగం (South - Western Portion). 

కురుక్షేత్రము : ఢిల్లీకి దగ్గరగా ఉన్న విశాల మైన ప్రదేశం. థానేశ్వరానికి దక్షిణంగా 
ఉన్న కురుక్షేత్రసరస్సుకు దగ్గర ఉన్నది. సరస్వతీ - దృషద్వతీనదుల మధ్య నున్న 
విస్తృత మైన ప్రదేశం. దీనికి 'సమంతపంచకం” అని కూడ పేరు. 
కులూతదేశము : జలందర్‌కి ఈశాన్యంగా శతద్రునది కుడి ఒడ్డున ఉన్న నేటి 
కులు అను ప్రదేశం. 


కుశాశవతి లేదా కుశస్థలి : దక్షిణకోసలదేశరాజధాని. నర్మదకు ఉత్తరాన, వింధ్యకు 
దక్షిణాన ఉన్నది. నేటి బుందేల్‌ఖండ్‌ లోని రామనగర్‌. 
కేకయదేశము : సింధుదేశానికి సరిహద్దులలో ఉన్నదేశం. 


కేరలదేశము : పడమటి కనుమలకు సముద్రానికి మధ్య కావేరీనదికి ఉత్తరంగా 
ఉన్న భూభాగం కేరళదేశం. ఈ దేశంలో వేత్రవతి, శరావతి, కాళీనది, (దీనికే 
మురలా అని కూడ పేరు) అను నవి ప్రధాననదులు. 


రెండవ అనుబంధం 1007 


20. 


21. 


22, 


29. 


24. 


25. 


26. 


27. 


కోసలదేశము : సరయూనదీతీరాన ఉన్న దేశం. సరయుకే 'గోగ్రా” అని పేరు. 
ఉత్తరకోసలదేశం, దక్షిణకోసలదేశం అని రెండు ప్రదేశాలలో ఉత్తరకోసలకు 
“గౌడదేశం” అని పేరు. అయోధ్యకు ఉత్తరంగా ఉన్న 'గౌడి, 'బరైచ్‌' ప్రదేశాలు 
గౌడదేశం అయి ఉంటుంది. రాముని పుత్రులలో కుశుడు 'కుశావతిని” రాజధానిగా 
చేసికొని దక్షిణకోసలదేశాన్ని లవుడు శ్రావస్తిని రాజధానిగా చేసికొని ఉత్తరకోసల 
దేశాన్నీ పాలించారు. 


కౌశాంబి : ఇది వత్సదేశరాజధాని. అలహాబాదుకు 30 మైళ్ల దూరంలో ఉన్న 
నేటి కోసమ్‌”. 

కౌశికీనది : దర్భంగాకు తూర్పున భాగల్‌పూర్‌కు ఉత్తరంగాను, పూర్ణియాకు 
పశ్చిమంగాను ప్రవహించే నది. బుప్యశ్చంగాశ్రమం దీని తీరంలోనే ఉండేది. 


పౌండ్ర లేదా పుండ్రదేశము : ఉత్తరబెంగాలు. 


చేది దేశము : ఈ చేదిదేశనివాసులకు 'దాబలులు అని, “తైపురులు” అనీ కూడ 
పేర్లు ప్రసిద్ధిలో ఉండేవి. నర్మదాతీరంలోని “దశార్గులు” వీరే. ఒక కాలంలో వీళ్ల 
రాజధాని “త్రిపురి”. *చేదులు” నేటి బుందేల్‌ఖండ్‌ ప్రాంతానికి చెందినవా రని 
కొందరు, నేటి *'చండేలొకు చెందినవా రని కొందరు అంటారు. వింధ్య - బుక్ష 
పర్వతాల మధ్య, నర్మదాతీరాన ఉన్న “మాహిష్మతి” రాజధానిగా చేసికొని 
హైహయులు (వీళ్లకే 'కాళ్లచూరులు’ అని కూడ పేరు) పాలించేవారు. “మాహిష్మతి” 
“జబల్‌పూర్‌” క్రింది భాగంలో 'భెరాఘర్‌ ప్రాంతంలో ఉండేది. 

చోలదేశము : కావేరీనదీతీరంలో ఉన్న దేశం; మైసూరుకు దక్షిణంగా కావేరికి 
అటు వైపున ఉన్నది. రెండవ పులకేశి కావేరి దాటి వెళ్లి ఈ దేశాన్ని ఆక్రమించా 
డని చెప్పబడింది. దీనికి కాలాంతరంలో “కర్ణాటకి అను పేరు ప్రసిద్ధలోనికి 
వచ్చింది. 


జనస్థానం : ప్రస్రవణపర్వతానికి దగ్గరగా ఉన్న దండకారణ్యభూభాగం. రామాయణ 
ప్రసిద్ధ మైన “పంచవటి” నాసిక్‌కు రెండు మైళ్ల దూరంలో అదే పేరుతో ఉన్నది. 
ఇది జనస్థానాంతర్గత మైనది. 

తామ్రపర్ణి : మలయపర్వతంనుండి ప్రవహిస్తూన్న నది. నేటి '“తాంబరవారి” 
అనునది. 


1008 మహాభారతసారసంగ్రహము 


28. 


29. 


30. 


31. 
32. 


38. 


34. 


35. 


36. 
37. 


38. 


39. 


తామ్రలిప్త : చూ. సుహ్మదేశము. 

త్రిగర్తదేశము : పూర్వకాలంలో శతద్రునదికి తూర్పున ఉన్న ఎడారిప్రదేశము. 
సట్‌లెజ్‌ - సరస్వతీనదుల మధ్య ఉన్నది. నేటి “లాడియానాా; 'పాటియాలా”లు, 
దక్షిణాన కొంత ఎడారిప్రదేశము ఈ దేశంలో చేరుతాయి. 

త్రిపుర లేదా త్రిపురి : చేదిదేశరాజధాని. జబల్‌పూర్‌కు ఆరుమైళ్ల దూరంలో 
ఉన్న నేటి 'తేవూర్‌”. 

దశపురం : చూ. అవంతి. 


దశార్ణదేశం : దశార్ణనది ప్రవహిస్తూన్న దేశం. ఇది మాలవదేశానికి తూర్పున 
ఉన్న ప్రదేశం. వేత్రవతీనదీతీరాన ఉన్న “విదిశూ నేటి “భిల్సా” దీని రాజధాని. 
వేత్రవతీనది నేటి “బెట్వా. కాళిదాసు చెప్పిన 'విదిశానది” బహుశా బెట్వానదిలో 
కలిసే 'బీస్‌ నది అయి ఉంటుంది. 

ద్రవిడదేశం : కృష్ణానదికి పోలార్‌కు మధ్య నున్న దేశం. గోదావరికి దక్షిణంగా 
కోరోమండలంవరకు ఉన్న దేశం అని కొంద రన్నా ఇది కావేరి దాటి ఉండదు. 
దీని రాజధాని వేగవతీతీరాన ఉన్న కాంచీపురం. 


ద్వారక : చూ. సౌరాష్ట్రదేశం. 

నిషధదేశము : ఉత్తరభారతదేశంలోని నేటి 'కుమావో” అయి ఉంటుంది. దీని 
రాజధాని మైన “అలకి అలకనందానది దగ్గర ఉన్నది. 

పంచవటి : చూ. జనస్థానం. 


పంచాలదేశము : గంగా - యమునల మధ్య ఉన్న దేశం. ద్రుపదమహారాజు 
కాలంలో ఇది చర్మణ్వతీనదీ (చంబక్‌) తీరంనుండి ఉత్తరాన గంగాద్వారం వరకు 
వ్యాపించి ఉండేది. భాగీరథి మొదలు దీని ఉత్తరభాగానికి ఉత్తరపంచాలదేశం 
అని పేరు. ఇదే “అహిచ్చత్రంి. దక్షిణప్రాంతానికి దక్షిణపంచాలం అని పేరు. 
ఇది ద్రుపదుని మరణానంతరం హస్తినాపురరాజ్యాలలో కలిసిపోయింది. 


పద్మపురం : నాగపూర్‌ జిల్లా చంద్రపురం (చాందా) ప్రాంతంలో ఉండి ఉంటుంది. 
భవభూతి జన్మస్థానం. 

పద్మావతి వ మాల్వాలోని సింధునది (ఈ సింధునది ప్రసిద్ధమైన సింధునది కాదు) 
తీరప్రాంతంలో ఉన్న నేటి “నార్వార్‌, “పారా” (పార్వతీ) “లుణా, 'మధువరి 


రెండవ అనుబంధం 1009 


40. 


41. 


42. 


4383. 


44. 


45. 


46. 


అనేవి ఈ నగరానికి దగ్గరగా ఉన్న ఇతరనదులు. భవభూతి వీటినే “పారా, 
“లవణా, 'మధుమతీి అను నామధేయాలతో పేర్కొన్నాడు. ఇది భవభూతి 
మాలతీమాధవానికి సంబంధించిన నగరం. 

పంప : నేటి "పెన్నాసీర్‌. బుష్యమూకపర్వతానికి దగ్గరగా ఉన్నది. ఈ నది 
సరస్సులనుండి ఉద్భవించినది. ప్రధానంగా చంద్రదుర్దం దగ్గర నున్న రాళ్లతో 
నిండిన సరస్సునుండి జనించినది. ఇదే బహుశా రామాయణంలో చెప్పిన “పంపి 
అయి ఉంటుంది. చంద్రదుర్గం బుష్యమూకం అయి ఉంటుంది. కాలాంతరంలో 
సరస్సు పేరే దీనినుండి ఉద్భవించిన నదికి పెట్టి ఉంటారు. 


పాటలిపుత్రం : దక్షిణ బీహార్‌కు, అనగా మగధప్రాంతానికి చెందిన ఒక ప్రముఖ 
నగరం. గంగాశోణానదుల సంగమం దగ్గర ఉన్నది. దీనికి 'కుసుమపురంి, 
“పాలిబోత్రం” అను పేర్లు కూడ ఉండేవి. క్రీశ. ఎనిమిదవ శతాబ్ది మధ్యలో ఈ 
నగరం నదీ(ప్రవాహంలో కొట్టుకొనిపోయిన దట. 


పాండ్యదేశము : చోళదేశానికి పశ్చిమ - దక్షిణాన ఉన్న దేశం. మలయపర్వతానికి 
తామ్రపర్దీనదికి మధ్య నున్నది. నేటి తిన్నవెల్లి. రామేశ్వరం ఈ దేశంలోనే ఉంది. 
దీని రాజధానిగా కాళిదాసు వర్ణించిన ఉరగపురం, నాగిపట్టణం అయి ఉంటుంది. 


పారసీకదేశము : నేటి పర్షియా. పశ్చిమోత్తరసరిహద్దులలో నివసించే ఆటవికులు 
కొందరు కూడ పారసీకులుగా ప్రసిద్దులై ఉంటారు. ఉత్తమజాతికి చెందిన గుజ్టాలు 
లభించే దేశం. 


పారియాత్ర : భారతదేశంలోని కులపర్వతాలలో ఒకటి. హిమాలయపర్వతానికి 
సమాంతరంగా పూరోత్తరదిక్కునందు గంగాద్వీపానికి రక్షణగా ఉన్న సెవాలిక్‌ 
పర్వతపంక్తి అయి ఉండవచ్చు. 

ప్రతిష్టానపురం : అలహాబాదుకు ఎదురుగా ఉన్న ఒక నగరం. చంద్రవంశీయుడైన 
పురూరవుని రాజధాని. ఈ నగరం గంగ ఉత్తరతీరాన ఉన్న దని హరివంశంలో 
చెప్పబడింది. గంగాయమునాసంగమప్రాంతంలో ఉన్న దని కాళిదాసు వర్ణించాడు. 


మగధదేశము : నేటి బీహార్‌లోని దక్షిణభాగం. “గిరివ్రజం'” దీని రాజధాని. దీనికే 
'రాజగ్భహం” అని కూడ పేరు. దీనిలో విపులగిరి, రత్నగిరి, ఉదయగిరి, శోణగిరి, 
వైభార (వ్యాహార) గిరి అను ఐదు కొండ లున్నాయి. 


1010 మహాభారతసారసంగ్రహము 


47. 


48. 


50. 


se 


52. 


53. 
54. 
ర్‌ర్‌. 
56. 
57. 


ర్‌రి. 


మత్సుదేశము (విరాటదేశము) : ధోల్‌పూర్‌కు పశ్చిమాన ఉన్న దేశం. జయపూర్‌ 
నుంచి 40 మైళ్ల దూరంలో ఉన్న నేటి 'బైరాటొ ఆకాలంలో ఈ దేశానికి రాజధాని 
మైన వైరాటం. 


మలయపర్వతం : ఏడు కులపర్వతాలలో ఒకటి. ట్రావన్‌కూర్‌కు సరిహద్దుగాను, 
మైసూర్‌కు దక్షిణంగాను ఉన్న పర్వత్రేణిలోని ఒక భాగం మలయం మైసూరుకు 
దక్షిణపూర్వం సరిహద్దుగా ఉన్న పర్వత[శేణిలోని భాగం (కాళిదాసు చెప్పిన) దర్గుర 
పర్వతం అయి ఉంటాయి. మలయపర్వతం చుట్టూ కావేరి ప్రవహిస్తూన్న దని 
భవభూతి వర్ణించాడు. 

మహేంద్రపర్వతం : ఏడు కులపర్వతాలలో ఒకటి. మహానదీలోయకు గంజాంకు 
మధ్య నున్న నేటి 'మహేంద్రమాలెియే ఈ మహేంద్రపర్వతం అయి ఉంటుంది. 
బహుశా ఇది మహానదీ - గోదావరీనదుల మధ్య ఉన్న మొత్తం తూర్పు పర్వతశ్రేణి 
అయి ఉండవచ్చు. 

మహోదయం : దీనికే కాన్యకుబ్దము, గాధినగరము అని కూడ పేర్లు గంగాతీరంలో 
ఉన్న నేటి కాన్యకుబ్దమే (కనౌజ్‌) ఇది. ఏడవ శతాబ్దిలో ఇది భారతదేశంలో చాల 
ప్రసిద్ధ మైన స్థానం. 

మానసం : హాటకంలో ఉన్న సరస్సు. నేటి 'లడక్‌'కే 'హాటకం” అని పేరు. 
హాటకానికి ఉత్తరాన హరివర్షం ఉన్నది. అదే ఉత్తర కురుదేశం. ఈ సరస్సుదగ్గర 
కింనరులు నివసించేవా రని, హంసలు ప్రతీ సంవత్సరమూ ఇక్కడికి వలస వచ్చి 
కొంతకాలం ఉంటా యనీ పూర్వకాలంలో ప్రసిద్ధి. 


మాహిష్మతి : చూ. చేది. 

మిథిల : చూ. విదేహం. 

మురల : చూ. కేరల. 

మేకల : నర్మద ఆవిర్భవించిన అమరకంటకం. 

లాటదేశం : నర్శదకు పశ్చిమాన ఉన్న దేశం. “బోచ్‌, “బరోడా”, 'అహమదాబాద్‌), 
“ఖైరా' నగరాలు దీనిలో చేరి ఉంటాయి. 


వంగదేశం : బెంగాలు పూర్వ (తూర్పు) భాగం. బెంగాలు ఉత్తరభాగ మైన గౌడ 
దేశం వేరు ఇది వేరు. బెంగాలు సముద్రతీరం కూడ వంగదేశంలో చేరుతుంది. 


రెండవ అనుబంధం 1011 


59. 
60. 


61. 


62. 
63. 


64. 


65. 


66. 


67. 


వలభి : చూ. సౌరాష్ట్ర 

బాహ్లీక (వాహీక) దేశము : నేటి బాక్టియా (బాల్ట్‌). సింధునది, పంజాబులోని 
ఐదు నదులు ఈ దేశంలో ప్రవహిస్తున్నట్లు భారతంలో చెప్పబడింది. పంజాబులోని 
ఆటవికజాతులకు 'బాహ్లీకి అనేది సాధారణ మైన పేరు (general name) 
గుజ్టాలకు ప్రసిద్ధ మైనది ఈ దేశం. 

విదర్భదేశం : నేటి '“బిరార్‌. కుంతలదేశానికి ఉత్తరంగా కృష్ణాతీరం నుంచి 
నర్మదవరకు విస్తృతమైన, పూర్వకాలంలో అతి ప్రసిద్ధ మైన, సువిశాలదేశం. 
దీని వైశాల్యాన్ని బట్టి దీనికి మహారాష్ట్ర మని కూడ పేరు. దీని ప్రాచీన రాజధాని 
“కుండినపురం”. దీనికి “వైదర్భా” అని కూడ పేరు. ఇది బహుశా నేటి “బీదర్‌” 
అయి ఉంటుంది. ఈ విదర్భ దేశం 'వరదా నది (వార్దానది) చేత రెండు భాగాలుగా 
విభక్త మై ఉంది. ఉత్తరవిదర్భకు “అమరావతి”, దక్షిణవిదర్భకు “ప్రతిష్టానం' 


ర 


రాజధానులుగా ఉండేవి. 

విదిశ : చూ. దశార్హ. 

విదేహదేశము : మగధకు పూర్వోత్తర దిక్కున ఉన్న దేశం. దీని రాజధాని “మిథిల. 
మధువాణికి ఉత్తరాన నేపాలులో ఉన్న “జనకపురమే” ఈ మిథిల. ప్రాచీన కాలంలో 
- నేపాలులోని కొన్ని భాగాలు. 'సీతామారి, 'సీతాకుండం' (తిర్‌హుతొకు ఉత్తరాన 
ఉన్న ప్రదేశాలు) 'చంపారన్‌కు ఉత్తర - పశ్చిమదిక్కున ఉన్న ప్రదేశాలు 
విదేహదేశంలో చేరి ఉంటాయి. 

వృం (బృం) దావనం : మధురకు కాన్ని మైళ్లు దూరంలో అదే పేరుతో ఉన్న 
పురం. యమునానదికి ఎడమ తీరాన ఉన్నది. 

శకులు : ఉత్తర - పశ్చిమప్రాంతాలలో నివసించే ఒక జాతి. 'సిథియన్స్‌” అయి 
ఉంటారు. 


శుక్తిమత్‌ : ఏడు కులపర్వతాలలో ఒకటి. నేపాలుకు దక్షిణంగా ఉన్న హిమాలయ 
ప్రాంతీయపర్వత[శ్రేణి అయి ఉంటుంది. 


(శ్రావస్తి : ఉత్తరకోసలదేశంలో లవుని రాజధాని. రఘువంశమహాకావ్యంలో చెప్పిన 
“శరావతి” ఇదే. అయోధ్యకు ఉత్తరాన ఉన్న నేటి 'సాబెటొ, 'మాహెటొ. దీనికి 
“ధర్మపురం), “ధర్మపత్తనం” అను పేర్లు కూడ ఉన్నాయి. 


1012 మహాభారతసారసంగ్రహము 


68. 


69. 
70. 


71. 


72. 


783. 


74. 


సహ్యపర్వతం : ఏడు కులపర్వతాలలో ఒకటి. అదే పేరుతో ప్రసిద్ధ మైన పడమటి 
కనుమలు. 

సింధు : చూ. పద్మావతి. 

సుహ్మదేశం : వంగదేశానికి పశ్చిమంగా ఉన్న దేశం. దీని రాజధాని. “తామ్రలిప్తం. 
దీనికి 'తామలితి, 'దామలితి, 'తామలినీ; “తమాలినీ” అని కూడ పేర్లుండేవి. 
ఇది నేటి 'తమ్‌లుక్‌”. ఇది 'కోస్సీ' నది కుడి ఒడ్డున ఉన్నది. కాళిదాసు చెప్పిన, 
'కపిశా' నదియే “కోసీ? నది. దీని రాజధాని సముద్రానికి దగ్గరగా ఉండేది. 
అందుచేత ఆ కాలంలో సముద్రంమీద వాణిజ్యం బాగా జరిగేది. సుహ్మదేశీయులకు 
'రాఢులు”. అని కూడ పేరు ఉండేది. పశ్చిమబెంగాలుకు చెందినవాళ్లు. 
“'సౌరాష్ట్రదేశం' : దీనికి “ఆనర్తదేశం? అని కూడ పేరు. ఈ నాటి “కరైవార్‌”. 
ద్వీపం. ద్వారకకు “అనర్తనగరి, “అబ్ధినగరి” అని కూడ పేర్లు. ప్రాచీనద్వారక 
నేటి ద్వారకకు 95 మైళ్ల దూరంలో పూర్వ - దక్షిణదిక్కునందు “మధుపురం” 
దగ్గర, రైవతకపర్వతం దగ్గర ఉండేది. జునాగఢ్‌ దగ్గర ఉన్న గిరినార్‌ పర్వతాలే 
'రెవతకంి. కాలాంతరంలో దీనికి “వలభి” రాజధానిగా ఉండేది. దీని అవశేషాలు 
భావనగర్‌కు పది మైళ్ల దూరంలో ఉత్తర - పశ్చిమదిశలో ఉన్న 'బిల్డి దగ్గర 
లభించాయి. ప్రసిద్ధమైన ప్రభాససరస్సు సౌరాష్ట్రదేశంలోనే సముద్రతీరంలో ఉంది. 
బుధ్నం : పాటలిపుత్రానికి కొంత దూరాన ఉన్న ఒక నగరం; ఒక జిల్లా కూడ. 
ఇది నేటి 'సగ్‌'. ప్రాచీన కాలంలో యమునా నది ప్రవహించిన ప్రాంతంలో 
(Old bed of Yamuna) ఉంది. 


హస్తినాపురం : “హస్తి” అను ఒక ప్రాచీనకురువంశీయనృపాలుడు స్థాపించిన 
నగరం. నేటి ఢిల్లీకి 56 మైళ్ల దూరంలో ఉత్తర - పశ్చిమదిక్కునందు పురాతన 
గంగా తీరాన ఉండేది. 


హేమకూటపర్వతం : భూమండలాన్ని తొమ్మిది వర్షాలుగా విభజించిన వర్షపర్వతం. 
ఇది హిమాలయానికి ఉత్తరాన, మేరు - హిమాలయాల మధ్య ఉన్నది. కింపురుష 
వర్షానికి సరిహద్దులలో ఉన్నది. 


